బమ్మెర పోతనామాత్య ప్రణీత 


శ్రమహాభాగవతము 


సరళ వ్యాఖ్యానసహితం 


ఏడవ సంపుటము 
10వ స్కంధము - ఉత్తరభాగము 


వ్యాఖ్యాతలు 


డా॥ నాగళ్య్ళగురుప్రసాదరావు 
డా॥ ఎన్‌.వి.ఎస్‌. రామారావు 
డా॥క. మలయవాసిని 
డా॥కె.బె. కృష్ణమూర్తి 
డా॥ సంగనభట్ల నరసయ్య 


పుధాన సంపాదకులు 
ఉం సముద్రాల లక్ష్మణయ్య 





తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి 
2015 


52000062 ౧౦€2౧2౧౧2€/2 ౧౧౫౧662 
5గ1| [౧416411648 [01464౪/4411 ౮, ౪/10 ౧౦౧౧౧9౧02౧ 
“01406- ౪11 (51620064౧2 - 10-2) 


గీర000! : ౦20౧2 [1 2౧౧62౪! 


6001%అఈ61€20/ 0/ 

0! 2021126 04/10[/2526402 [౫౦ 
01% !1!*/.5. ౧2౧౧౫౧౫౦ 

01%. [4 212/2౪/25101 

01న. దగం0౧204గ0! 

0. 5200620౧20 0262 [1 2252121 


601660 0/ 
0[. 520406/౧212 ౬౧౧5000202! 2౧ 


ర [|| ౧1౦౧౧౬ గ౧లయ౪1/60 

1.1.0. ౧61౦1౦౮5 ౧౮౪౦01!1041005 95౪1ఆ [10. 1243 
[1566061600 : 201/ 

60016 : ౨౦౦౦ 


౧0115000 0౫ 

0[ 0. 5201025172 [20, !.4&.5., 
6౫6౮46౪/6 0గ| 6ఈ 

1106002312 11౧౮౦౭6 0 ఆ/256020౧20౧05 
11060026. 


౧.|.0. 
౧011026005 |౪/15100 
1.1.0.. 11060024. 


౧౧౧౧60 ౭1 
1106002312 11౧౪0౭౪6 9అ/25600202005 ౧౧/55 
116026 - 51/ 50/ 





ఖ 
. ల శ 
సాయన. 


ల తనో 
న్న్న తో 


/ టు 


లా 


గ్ర 
ర 


ఇ, 


( 
(1 

యా 
షు 


్న 














న. వ్‌ 











ముందుమాట 


భారతీయ సనాతన వాబ్బయంలో అద్భుతమైన ఆధ్యాత్మిక గ్రంథాలు చాలా ఉన్నాయి. అందులో అమూల్యమైన 
రత్నాల్లాగా శ్రీమద్రామాయణ, శ్రీ మహాభారత, శ్రీమద్భాగవత (గ్రంథాలు సంస్కృత వాజ్మయ ప్రపంచంలో 
ప్రకాశిస్తున్నాయి. 

వాటిల్లో శ్రీమద్రామాయణ మహాకావ్యం ఆదికవి వాల్మీకి మహర్షి ప్రణీతం. కాగా ఇక మిగిలిన భారత 
భాగవత [గ్రంథాలు రెండూ కృష్ణద్వైవాయనుడైన శ్రీవ్యాసమహర్ని రచించినవి. 


తి.తి. దేవస్థానం ధార్మిక సాహిత్య ప్రచురణలో భాగంగా ఇప్పటికే సంస్కృత శ్రీమద్రామాయణ కావ్యాన్సీీ 
తెలుగు కవిత్రయ మహాభారత కావ్యాన్నీ సవ్యాఖ్యానంగా ప్రచురించింది. 


అదే వరుసలో పోతన మహాకవి తెలుగులో రచించిన భాగవతాన్ని కూడా తెలుగువారికి అందించాలన్న 
సదాశయంతో ప్రముఖ పండితులు డా॥ కరుణశ్రీ గారి ప్రధాన సంపాదకత్వంలో సరళమైన తాత్పర్యంతో పోతన 
భాగవత[గ్రంథాన్ని ఐదుసంపుటాలుగా దేవస్థానం అందించింది. ఈ [గ్రంథం పాఠకుల విశేషాదరణకు పాత్రమై 
పలు ముద్రణలను పొందింది. 


ఆ తర్వాత కొందరు పండితుల సలహామేరకు, పాఠకుల అభ్యర్థనలమేరకు, “కవిత్రయ భారతం” మాదిరిగానే 
పోతన మహాకవి భాగవతాన్ని కూడా అందరికీ సులభంగా అర్ధం అయ్యేట్లు సరళమైనశైలిలో వ్యాఖ్యానాన్ని 
అందించాలనే లక్ష్యంతో దేవస్థానం ఆ కార్యక్రమాన్ని చేపట్టింది. 


ప్రస్తుతం బమ్మెర పోతనగారి భాగవత (గ్రంథం, ముప్పైమూడు మంది పండితులు సరళవ్యాఖ్యానాన్ని 
అందించగా ప్రముఖ సాహితీవేత్తలు విద్వాన్‌ ముదివర్తి కొండమాచార్యులు గారి ప్రధానసంపాదకత్వంలో 
తయారయ్యింది. ఈ వ్యాఖ్యానగ్రంథం తయారీలో కృషిచేసిన దేవస్థానం ప్రచురణల విభాగం అధికారి మరియు 
పోతన భాగవత వ్యాఖ్యాన పర్యవేక్షకులు, సమన్వయకర్త డా॥ సముద్రాల లక్ష్మణయ్య గారికీ, వారి సహాయకులు, 
ఉపసంపాదకులు డా! నొస్సం నరసింహాచార్య గారికీ, ఈ పోతన భాగవత వ్యాఖ్యానగ్రంథ ప్రధాన సంపాదకులు 
విద్వాన్‌ ముదివర్తి కొండమాచార్యులు గారికీ, వ్యాఖ్యాతలకూ, నంపాదకవుందలి నభ్యులకూ, 
సహాయసహకారాలందించినవారికీ, కన్సల్దెంట్లందరికీ, ఈ [గ్రంథాన్ని చక్కగా ముద్రింపజేసిన తి.తి. దేవస్థానం 
(పైస్సు వారందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. పోతన పద్యాలకు వ్యాఖ్యానాలనదగిన చక్కనైన 
బాపుగారి రేఖాచిత్రాలను ఈ [గ్రంథ సంపుటాల్లో అక్కడక్కడా పొందుపరుచుటకు అనుమతించిన శ్రీ బాపుగారి 
కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 


ఈ సరళవ్యాఖ్యాన (గ్రంథం ఎనిమిది సంపుటాలుగా, ఆయా పుటల్లో అక్కడక్కడ ప్రముఖ చిత్రకారులు 
బాపుగారి బొమ్మల మెరుపులతో సర్వాంగసుందరంగా, శ్రీ హేమలంవి నామసంవత్సరం తెలుగు ఉగాదినాడు 
తెలుగువారందరికి శ్రీ తిరుమలేశుడు అనుగ్రహిస్తున్న ప్రసాదంగా స్వీకరించగలరని ఆకాంక్షిస్తూ... 


నదా శ్రీవారి నేవలో... 


కార్యనిర్వపాణాధకారి 
తిరుమల తిరుపతి దేవస్థానములు 
తిరుపతి 


శ్రీరస్తు 


బమ్మెర పోతనామాత్య ప్రణీత శ్రీమహాభాగవత ప్రాజెక్టు 
పుట్టుపూర్వోత్తరాలు 


వేదకల్పవృక్షవిగళితమై శుక 
ముఖసుధాద్రవమున మొనసియున్న్క 
భాగవతపురాణఫలరసాస్వాదన 
పదవి గనుడు రసికభావవిదులు. 
అని భాగవత రచనకు ఉపక్రమించిన సహజకవి పోతనామాత్యుడు భాగవత ప్రాశస్యాన్ని ఉగ్గడించాడు. 


వాల్మీకి విరచితమైన ఆదికావ్యం రామాయణం. “వేదః ప్రాచేతసాదాసీత్‌ సాక్షా ద్రామాయణాత్మనా” 
అన్నట్లు వేదానికి మారురూపంగా అది ప్రసిద్ది పొందింది. వ్యాసవిరచితమహాభారతాన్ని పంచమవేదంగా 
(భారతం పంచమో వేదణ) భావిస్తారు. సనాతనధర్నానికి అనల్పమైన వ్యాప్తిని గావించిన ఈ మూడు[గ్రంథాలు 
భారతీయ సాహిత్యంలో సాటిలేని మేటిరచనలుగా ప్రసిద్ధి పొందాయి. 


తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచారంకోసం ఆధ్యాత్మికగ్రంథాలను పెద్ద ఎత్తున ప్రచురిస్తోంది. 
దేశంలో మరే ఇతరదేవస్థానం కూడా ధర్మప్రచారంకోసం (గ్రంథముద్రణను ఇంత పెద్ద ఎత్తున చెయ్యడం లేదని 
చెప్పడం అతిశయోక్తి కాదు. వేదార్జాలను ప్రతిపాదించే వాబ్మయాన్ని వివిధ భాషల్లో ప్రచురించి ప్రచారం చేయడం 
తిరుమల తిరుపతి దేవస్థానం తన బాధ్యతగా స్వీకరించింది. అనేకభాషల్లో దేవస్థానం ద్వారా వెలువడుతున్న 
ధార్మికగ్రంథాలలో రామాయణ, భారత, భాగవతాలు మిక్కిలి ప్రధానమైనవని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. 


1982లో జరిగిన భక్తకవి పోతన పంచశతాబ్బి జయంతి ఉత్సవాలలో పోతన భాగవతాన్ని తాత్పర్యంతో 
ముద్రించాలని దేవస్థానం సంకల్పించింది. కరుణశ్రీ జంధ్యాలపాపయ్యశాస్త్రి గారి నేతృత్వంలో 15 మంది పండితులు 
పోతనభాగవతానికి తాత్పర్యాన్ని సమకూర్చారు. తొలిసారిగా 1987లో తాత్చర్యసహిత పోతన భాగవతాన్ని తిరుమల 
తిరుపతి దేవస్థానం పాఠకలోకానికి అందించింది. 


కవిత్రయవిరచితమహాభారతానికి ప్రసిద్ధపండితులచేత ప్రతిపదార్థతాత్పర్యవిశేషవివరణలు వ్రాయించి 
ప్రచురించాలన్న సంకల్పం 1983లో తిరుమల తిరుపతి దేవస్టానానికి కలిగింది. ముప్పైమంది పండితులు 
ఈ పద్ధతిలో భారతానికి వ్యాఖ్యానం రచించారు. 2005వ సంవత్సరంలో మహాభారతం సంపూర్ణంగా సవ్యాఖ్యానంగా 
వెలువడింది. 


ప్రతిపదార్థ, తాత్పర్య, విశేషవ్యాఖ్యానాలతో కవిత్రయభారతం, తాత్పర్యసహితభాగవతం తిరుమల తిరుపతి 
దేవస్థానముల ప్రచురణలలో అగ్రశ్రేణికి చెందినవిగా రూపొంది అతివిస్తృతమైన ప్రజాదరణకు పాత్రమైనాయి. 
వేలకొలది ప్రతులు భక్తులకు, పాఠకులకు అందుతున్నాయి. 


1981లో డా॥ పన్నాల రాధాకృష్ణశర్మగారి నేతృత్వంలో వ్యాసవిరచితసంస్కృతభాగవతాన్ని ద్వైత, అద్వైత, 
విశిష్టాద్వైత సిద్దాంతాలను సమన్వయించే మూడువ్యాఖ్యానాలతో పరిష్కరించి ప్రచురించాలని దేవస్థానం 
నిర్ణయించింది. ఆ నిర్ణయం వరకు భాగవతం (ప్రాజెక్టు ఏర్పాటైంది. డా॥ రాధాకృష్ణ శర్మ, 
డా ఎన్‌.సి.వి.నరసింహాచార్యులు, శ్రీ మల్లంపల్లి శరభేశ్వరశర్మ, డా॥ సముద్రాల లక్ష్మణయ్య గార్ల నేతృత్వంలో 
శ్రీధరీయం (అద్వైతం), వీరరాఘవీయం (విశిష్టాద్వైతం), విజయధ్వజీయం (ద్వైతం) అన్న మూడువ్యాఖ్యానాలతో 
సమగ్రంగా 14 బృహత్‌ సంపుటాలుగా 2006 నాటికి భాగవతం సిద్ధమయింది. 

ఈ పరిష్కరణ కార్యక్రమం ముగియగానే పురాణ ఇతిహాస ప్రాజెక్టు ప్రత్యేకాధికారి డా॥ సముద్రాల లక్ష్మణయ్య 
నాటి తితిదే శ్రీకార్యనిర్వహణాధికారి శ్రీ ఎ.పి.వి.ఎన్‌. శర్మ ఐ.ఏ.ఎస్‌., గారి వద్దకు వెళ్ళి వ్యాసభాగవత పరిష్కరణ 
పూర్తి అయిందని విన్నవించారు. అప్పుడు కార్యనిర్వహణాధికారిగారు ఎంతో సంతోషించి “పోతన భాగవతాన్ని 
తాత్పర్యంతో మాత్రమే ముద్రించగలిగాం. తెలుగు ప్రజలందరికీ ఎంతో ప్రియమైన భాగవతాన్ని కూడా అర్ధ 
తాత్పర్య వివరణలతో సిద్ధం చేస్తే బాగుంటుంది. ఇందుకు తగిన ప్రతిపాదనలను సిద్ధం చెయ్యండి” అని నిర్దెశించారు. 

ఈ బృహత్‌కార్యక్రమం భాగవత(ప్రాజెక్టుద్వారా కాకుండా కవిత్రయ మహాభారతానికి వ్యాఖ్యానం 
సమకూర్చడంలో అనుభవం గడించిన సప్తగిరి సంపాదక కార్యాలయం ద్వారానే నిర్వహించడం సముచితంగా 
ఉంటుందని తెలుపుతూ డా॥ సముద్రాల లక్ష్మణయ్య వ్యాఖ్యాన రచనకు అవసరమైన ప్రతిపాదనలను సిద్ధం చేసి 
కార్యనిర్వహణాధికారివారికి పంపగా వారు ఆమోదించారు. 


డా॥ సముద్రాల లక్షణయ్యగారి ప్రతిపాదనలో సారాంశం 


అ వ్యాఖ్య సామాన్యులకు కూడా అర్ధమయ్యే తీరులో ఉండాలి. 

అ శిష్వ్యావహారికభాషను ప్రయోగించాలి. 

అ వ్యాకరణాదివిశేషాలకు ఎక్కువ ప్రాధాన్యం ఉండరాదు. 

అ ఆధ్యాత్మిక అంశాలను పరిమితంగా విశేషాంశాలలో చెప్పవచ్చు. 

అ కార్యనిర్వహణాధికారి వారి అధ్యక్షతన తితిదే ప్రజాసంబంధాధికారి, సప్తగిరి ప్రధాన సంపాదకులు, 
తితిదే స్థానిక పండితులతో ఒక సంఘాన్ని ఏర్పాటుచేసి వ్యాఖ్యాతలను, సంపాదకమందలిని ఎన్నుకోవాలి. 


అ వ్యాఖ్యాత లందరితో తిరుపతిలో ఒక కార్యశాలను నిర్వహించి అందరి వ్యాఖ్యానం ఒకే విధంగా 
ఉండేలా చూడాలి. 


అ ఇంతకు మునుపు తితిదే ముద్రించిన తాత్పర్యసహిత భాగవతానికి తాత్పర్యం వ్రాసిన పండితులలో 
సమర్భులైనవారిని ఈ కార్యక్రమంలో వినియోగించుకోవచ్చు. 


2007లో కార్యనిర్వహణాధికారి డా॥ కె.వి.రమణాచారి ఐ.ఏ.ఎస్‌., గారి ఆమోదంమేరకు నాటి సప్తగిరి 
సంపాదకులు డా॥। సి.శ్రైలకుమార్‌, భాగవత ప్రాజెక్టు ప్రధానసంపాదకులుగా విద్వాన్‌ ముదివర్తి 
కొండమాచార్యులు గారిని నియమించారు. ఆ తరువాత ఈ బృహత్‌కార్యాచరణకు సలహాలు, సూచనలు చేసేందుకు 
కవిత్రయభారత వ్యాఖ్యాననిర్వహణలాగే తొమ్మిదిమందితో కూడిన సలహామండలిని ఏర్పాటు చేశారు. దీనికి 
తితిదే కార్యనిరర్వహణాధికారి గౌరవ సంపాదకులుగా వ్యవహరించారు. 


సలహామండలి 
శ్రీ కార్యనిర్వహణాధికారి - గౌరవ సంపాదకులు 
శ్రీ ముదివర్తి కొండమాచార్యులు, తిరుపతి - ప్రధాన సంపాదకులు 
డా॥ సముద్రాల లక్ష్మణయ్య, తిరుపతి -.. సభ్యులు 
డా॥ దేవళ్ళ చిన్నికృృష్ణయ్య, మద్రాసు -.. సభ్యులు 
డా॥ శలాక రఘునాథశర్మ, రాజమండ్రి -.. సభ్యులు 
ధర్మప్రచార పరిషత్‌ కార్యదర్శి - పదవీ నిమిత్త సభ్యులు 
సప్తగిరి సంపాదకుడు - సి. శైలకుమార్‌, కన్వీనర్‌ 
తితిదే ప్రజాసంబంధాధికారి - విశేష ఆహ్వానితులు 
తితిదే ప్రెస్‌ మేనేజర్‌ - విశేష ఆహ్వానితులు 


ఈ సంపాదక మండలిలోని పండితవర్గమైన విద్వాన్‌ ముదివర్తి కొందమాచార్యులు, డా॥ సముద్రాల లక్ష్మణయ్య, 
దా॥ దేవళ్ళ చిన్నికృష్ణయ్య, దా।॥ శలాక రఘునాథశర్మ గార్లతో ప్రధాన సంపాదకమండలిని నెలకొల్పారు. 
ఆ తరువాత కారణాంతరాలవల్ల డా॥ దేవళ్ళ చిన్నికృష్ణయ్య గారి స్థానంలో డా॥ అప్పజోడు వేంకటసుబ్బయ్య 
గారు సంపాదక మండలి సభ్యులుగా నియమితులయ్యారు. ఈ ప్రధాన సంపాదక మండలివారు భాగవత 


16 


వ్యాఖ్యాన రచనకు ముప్పైమంది పండితులను ఎంపికచేసి ఒక్కొక్కరికి 300 - 350 పద్యగద్యాలకు వ్యాఖ్యాన 
రచనా బాధ్యతలను అప్పగించారు. 


ఆ తరువాత అనుకున్నంత వేగంగా ఈ కార్యక్రమం ముందుకు సాగలేదు. 


తిరుమల తిరుపతి దేవస్థానముల ప్రచురణలను, సవ్వ్యాఖ్యాన భాగవతాన్ని త్వరితగతిన వ్యాప్తిలోకి తేవాలన్న 
ఉద్దేశ్యంతో 2011లో ద్రవిడ విశ్వవిద్యాలయ విశ్రాంత ఉపకులపతి ఆచార్య రవ్వా శ్రీహరిగారిని ప్రచురణల 
విభాగానికి ఎడిటర్‌-ఇన్‌-చీఫ్‌గా నియమిస్తూ వీరికి సహాయకులుగా డా॥ నొస్సం నరసింహాచార్య, 
శ్రీమతి మొలకా ఉత్తరఫల్గుణి గార్లను ప్రచురణల విభాగానికి ఉపసంపాదకులుగా నియమించారు. అలాగే 
విద్వాన్‌ ముదివర్తి కొండమాచార్యులు, శ్రీ జూలకంటి బాలసుబ్రహ్మణ్యం గార్లు కన్సల్దెంట్‌లుగా నియమితులయ్యారు. 


అప్పటిదాకా మందకొడిగా సాగుతున్న ప్రచురణ కార్యక్రమంతోపాటు వ్యాఖ్యాన రచనా కార్యక్రమం కూడా 
ఆచార్య రవ్వా శ్రీహరి గారి సారథ్యంలో వేగాన్ని పుంజుకున్నది. వ్యాఖ్యాన రచయితలతో నిరంతరం ఉత్తర 
ప్రత్యుత్తరాలు జరుపుతూ రాయలేమని తెలిపిన వారి భాగాలను వేరే పండితులకు అప్పగిస్తూ 20183 నాటికి 
దాదాపు పండితులందరినుండి భాగవత వ్యాఖ్యానాలను తెప్పించారు. వెనువెంటనే డి.టి.పి. వగైరా పనులుకూడా 
ముమ్మరంగా సాగాయి. పుటల సంఖ్య ఆధారంగా 12 స్మంధాల భాగవతాన్ని 8 సంపుటాలుగా ముద్రించేందుకు 
ప్రణాళికలు సిద్ధం చేశారు. 


ఆచార్య రవ్వా శ్రీహరిగారి తదనంతరం 2014లో ఎడిటర్‌-ఇన్‌-చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన పురాణ ఇతిహాస 
ప్రాజక్టు ప్రత్యేకాధికారి డా॥ సముద్రాల లక్ష్మణయ్య ఈ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేశారు. వ్యాఖ్యాన 
రచనలను పరిష్కరించడానికి, అక్షర దోషాలను తొలగించడానికి మరి కొందరు పండితులు అవసరం కావడంతో 
అప్పటికే భాగవతం కన్సల్దెంటుగా ఉన్న డా॥ గల్లా చలపతి గారితోపాటుగా దా॥ ముదివేడు ప్రభాకరరావు, 
శ్రీ వైద్యం వేంకటేశ్వరాచార్యులు, శ్రీ కట్టా నరసింహులు గార్లు భాగవతం ప్రాజెక్టు కన్స్ఫల్టెంట్‌లుగా 
నియమితులయ్యారు. భాగవత స్మంధాలను సంపాదకమందలి పరిష్కరణ స్థాయికి వీరు తీసుకువచ్చారు. 2015 
ఏప్రిల్‌ 15వ తేదీన తితిదే కార్యనిర్వహణాధికారి డా॥। డి.సాంబశివరావు ఐ.ఏ.ఎస్‌., మరియు సంయుక్త 
కార్యనిర్వహణాధికారి (తిరుపతి) శ్రీ పోల భాస్కర్‌ ఐ.ఏ.ఎస్‌., గార్ల ఆధ్వర్యంలో 


విద్వాన్‌ ముదివర్తి కొండదమాచార్యులు 
డా॥ సముద్రాల లక్ష్మణయ్య 
దా।॥ శలాక రఘునాథశర్మ 


డా॥ అప్పజోడు వేంకటసుబ్బయ్యగార్లతో కూడిన పోతనభాగవత సంపాదకమండలి తొలి సమావేశం 
జరిగింది. త్వరితగతిన పరిష్కరణ పూర్తిచేసేందుకు గాను అనుసరించాల్సిన ప్రణాళికను ఈ సమావేశంలో సిద్ధం 


1/7 


చేశారు. ఆ తరువాత డా॥ సముద్రాల లక్ష్మణయ్య గారి సంయోజకత్వంలో జరిగిన సంపాదక మండలి సమావేశాలలో 
మూడుస్మంధాల పరిష్కరణ పూర్తిచేసి ముద్రణార్హమైన (ప్రతిని సిద్ధం చేశారు. అనివార్యకారణాలవల్ల 
సంపాదకమండలిలో కొందరు సభ్యులు తదుపరి సమావేశాలకు హాజరు కాలేకపోయారు. 

2016లో ప్రచురణల విభాగానికి శ్రీ ప్రయాగ రామకృష్ణగారు ప్రత్యేకాధికారిగా నియమితులయ్యారు. 
కార్యనిర్వహణాధికారి గారి అమోదం మేరకు వీరు భాగవత పరిష్కరణ కార్యక్రమం త్వరితగతిన పూర్తికావడానికి 
అంతకు మునుపున్న సంపాదకమండలి స్థానంలో 

డా సముద్రాల లక్ష్మణయ్య (ప్రధాన సంపాదకులు) 

శ్రీ గరిమెళ్ళ అచ్యుత సత్య శేషగిరి సోమయాజి శర్మ 

డా॥ తిప్పాభట్ల రామకృష్ణమూర్తి 

డా॥ మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి 

దా॥ ధూళిపాళ రామకృష్ణ 

డా॥ పమిడికాల్వ చెంచుసుబ్బయ్య 

డా॥ కసిరెడ్డి వెంకటరెడ్డి 

దా॥ కె.వి. సుందరాచార్యులు 

డా॥ కొంపెల్ల రామసూర్యనారాయణగార్లతో కొత్త సంపాదకమండలిని ఏర్పాటు చేశారు. అప్పటినుంచి 
వ్యాఖ్యాన పరిష్మరణ కార్యక్రమం వేగవంతం అయింది. కాగా 2017 ఉగాదినాటికి సవ్వ్యాఖ్యాన భాగవతం 
ముద్రించబడి ప్రజలకు అందుబాటులోకి రావాలన్న తితిదే సంకల్పాన్ని అనుసరించి పరిష్కరణ కార్యక్రమాన్ని 
మరింత త్వరగా పూర్తి చేసేందుకుగాను కార్యనిర్వహణాధికారి వారి ఆమోదంమేరకు 

డా॥ నిట్టల సుబ్రహ్మణ్యేశ్వర శాస్రి 

దా॥ మరడాన శ్రీనివాసరావు 

డా॥ గల్లా చలపతి గార్లకు సంపాదకమండలిలో స్థానం కల్పించారు. 2016 సెస్టెంబరునుండి 
పండితులందరితో ప్రతినెలా దాదాపు 20 రోజులపాటు తిరుపతి శ్వేత సమావేశ మందిరంలో సమావేశాలు 
ఏర్పాటుచేసి పండితులందరి ఆమోదంమేరకు పరిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించి శుద్ధప్రతిని 
ముద్రణకు పంపేందుకు సిద్ధం చేశారు. ఇలా అనుకున్న సమయానికి శ్రీమహాభాగవతాన్ని ప్రకటించగలిగినందుకు 


సామాన్య పాఠకులను దృష్టిలో ఉంచుకుని వ్యాఖ్యానం సరళంగా ఉండాలన్న కార్యనిర్వహణాధికారి, సంయుక్త 
కార్యనిర్వహణాధికారిగార్ల సూచనలమేరకు వ్యాఖ్యాన రచనలో విసృతంగా విశేషాలను వ్రాసిన పండితుల 
రచనల్లోంచి సంపాదకమండలి సూచనల ప్రకారం అవసరమైన మేరకు మాత్రమే విశేషాలను స్వీకరించడమయింది. 


కృతజ్ఞతలు 


ఈ ప్రణాళిక ఫలప్రదం కావడానికి ఆధికారికమైన ఆమోదాన్ని అందజేసిన తిరుమల తిరుపతి దేవస్థానముల 
పాలకమండలి అధ్యక్షులకు మరియు పాలకమండలి సభ్యులందరికీ కృతజ్ఞతలు. 


లోగడ తితిదేవన్ధానం కార్యనిర్వహణాధికారిగా ఉండి భాగవత ప్రాజెక్టు ప్రారంభానికి కారకులైన 
త్రీ ఎ.పి.వి.ఎన్‌. శర్మ ఐ.ఏ.ఎస్‌., గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అదే పరంపరలో తితిదే 
కార్యనిర్వహణాధికారులుగా బాధ్యతలు నిర్వహించి భాగవత ప్రాజెక్టుకు సంపూర్ణ సహకారాన్ని అందించిన 
డా॥ కె.వి.రమణాచార్య ఐ.ఏ.ఎస్‌., శ్రీ ఐ.వై.ఆర్‌.కృష్ణారావు ఐ.ఏ.ఎస్‌. శ్రీ ఎల్‌.వి.సుబ్రహ్మణ్యం ఐ.ఏ.ఎస్‌., 
త్రీ ఎమ్‌. బి.గోపాల్‌ ఐ.ఏ.ఎస్‌.. గార్లకు హృదయపూర్వక ధన్యవాదాలు. 


పోతనభాగవతం ముద్రణదశకు చేరుకునేందుకు తగిన సూచనలు, సలహాలు ఇచ్చిన సలహామండలి 
సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. 


సవ్వాఖ్యాన భాగవత ప్రచురణలో ఆసక్తిని కనబరుస్తూ అన్నివిధాలా అందుకు తగిన ప్రోత్సాహాన్ని అందజేసిన 
గౌరవ శ్రీ కార్యనిర్వహణాధికారి డా॥ డి.సాంబశివరావు ఐ.ఏ.ఎస్‌. గారికి, సంయుక్త కార్యనిర్వహణాధికారి 
శ్రీ పోల భాస్మర్‌ ఐ.ఏ.ఎస్‌., గారికి మా హృదయపూర్వక నమోవాకాలు. 


భాగవత వ్యాఖ్యాన రచనకు అవసరమైన పండితులను ఎన్నుకొని వారికి వ్యాఖ్యాన బాధ్యతలను అప్పగించడంలో 
కృషిచేసిన నాటి సప్తగిరి ప్రధాన సంపాదకులు డా॥ సి.తైలకుమార్‌ గారికి, సంపాదకులు డా॥ కె.రాధారమణ 
(ప్రస్తుత ప్రధాన సంపాదకులు) గార్లకు కృతజ్ఞతలు. 

వ్యాఖ్యాతలందరినుండి వ్యాఖ్యాన భాగాలను రప్పించడంలో (మించి, విశేష కృషిచేసిన నాటి ప్రచురణల 
విభాగం అధికారి ఆచార్య రవ్వా శ్రీహరి గారికి, పరిష్కరణ కార్యక్రమాన్ని వేగవంతంచేసిన తదుపరి అధికారి 
దా సముద్రాల లక్ష్మణయ్య గారికి, కృతజ్ఞతాపూర్వక నమస్కతులు. 


పోతన భాగవత పరిష్మరణలో తమ అమూల్య సహాయసహకారాలనందించి శుద్ధప్రతిని తయారు చేయడంలో 
సహకరించిన పోతన భాగవత సంపాదకమండలి సభ్యులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. 


19 


ఈ కార్యక్రమంలో చేదోడువాదోడుగా ఉంటూ అన్నివిధాలా సంపూర్ణ సహాయ సహకారాలందించిన ప్రచురణల 
విభాగ ఉపసంపాదకులు డా॥। నొస్సం నరసింహాచార్య గారికి, పరిష్కరణ, అక్షరదోష సవరణల్లో సహకరించిన 
కార్యాలయ పండితులు విద్వాన్‌ ముదివర్తి కొండమాచార్యులు, శ్రీ జూలకంటి బాలసుబ్రహ్మణ్యం, డా॥ గల్లా 
చలపతి, డా॥ ముదివేడు ప్రభాకరరావు, శ్రీ వైద్యం వేంకటేశ్వరాచార్యులు, త్రీ కట్టా నరసింహులుగార్లకు, 
ప్రచురణల విభాగంలో కొంతకాలం ఉపసంపాదకురాలుగా పనిచేసి భాగవత పరిశీలనా కార్యక్రమంలో సహకరించిన 
శ్రీమతి మొలకా ఉత్తరఫల్గుణి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. 


సవ్యాఖ్యాన పోతన భాగవత ముద్రణకు సంబంధించిన దస్తాలను నదడపడంలోను, సంపాదకమందలి 
సమావేశాలను ఏర్పాటు చేయడంలోను సహకరించిన ప్రచురణల విభాగ కార్యాలయ సిబ్బందికి నా ధన్యవాదాలు. 


సవ్యాఖ్యాన పోతన భాగవతం ఎనిమిది సంపుటాలలో చివరన ముద్రించిన అకారాదిక్రమ పద్యగద్య సూచికను 
తయారు చేయడంలో సహకరించిన త్రీ వాడపల్లి శేషతల్పశాయి (ఆంధ్రభారతి. కామ్‌) గారికి మా కృతజ్ఞతలు. 


ఈ పుస్తకాలను అందంగా డి.టి.పి. చేసి చక్కటి వర్ణచిత్రాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడంలో 
సహకరించిన ప్రచురణల విభాగ కార్యాలయ డి.టి.పి. సిబ్బంది శ్రీమతి ఎమ్‌.సుబ్బరత్నమ్మ, శ్రీమతి జె.కరుణ, 
కుమారి ఎమ్‌.మానస, శ్రీ ఎమ్‌.రెడ్డిప్రసాద్‌ గార్లకు ధన్యవాదాలు. 


ఈ (గ్రంథంలో ప్రసిద్ధ చిత్రకారులు బాపుగారి అద్భుత వర్ణచిత్రాలను ముద్రించేందుకు అనుమతించిన 
బాపుగారి కుటుంబసభ్యులకు మా ప్రత్యేకధన్యవాదాలు. 


తక్కువ వ్యవధిలో (గ్రంథ ముద్రణను పూర్తిచేసి పాఠకులకు అందించేందుకు తోడ్పడిన టిటిడి ముద్రణాలయ 
ఉపకార్యనిర్వహణాధికారి శ్రీమతి ఎమ్‌.గౌతమి గారికీ, వారి సిబ్బందికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. 


నదా శ్రీవారి నేవలో... 


ర్స సవ. 
ప్రయాగ రామకృష్ణ 
కన్వీనర్‌ 
ప్రత్యేకాధికారి, ప్రచురణల విభాగం 
తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి. 


సంపాదక మండలి 


అధ్యక్షులు 
డౌ ఉ.నాంబశివరావు, ఐ.ఏ.ఎస్‌, 
కార్యనిర్వహణాధికారి, తి.తి.దే., తిరుపతి 


పర్యవేక్షకులు 
శ్రీ పోల భాస్కర్‌, ఐ.ఏ.ఎస్‌, 


సంయుక్త కార్యనిర్వహణాధికారి, తి.తి.దే., తిరుపతి 


ప్రధాన సంపాదకులు : డౌ॥ సముద్రాల లక్ష్యణయ్య 


శ్రీగరిమెక్కసోమయాజులు శర్మ డా॥ తిప్పాభట్ల రామకృష్ణమూర్తి 


డా॥ పమిడికాల్వ చెంచుసుబయ్య డా॥ కొంపెల్ల రామసూర్యనారాయణ 


డా! కసిరెడ్డి వెంకటరెడ్డి డా! కె.వి. సుందరాచార్యులు 

ఉం మల్లాప్రగడ శ్రమన్నారాయణమూర్తి ఉ॥ గల్లా చలపతి 

డా॥ నిట్టల సుబ్రహ్మణ్యేశ్వర శాస్త్రి డా॥ మరడాన శ్రీనివాసరావు 
కన్వీనర్‌ ;: ప్రయాగ రామకృష్ణ, ప్రత్యేకాధికారి, ప్రచురణల విభాగం 


వం కన్వీనర్‌ : డా॥ నొస్సం నరసింహాచార్య, ఉపసంపాదకులు, ప్రచురణల విభాగం 





22 


అ(ఫ్రల 
బమ్మెర పోతనామాత్య ప్రణీత 
శ్రీమహాభాగవతము 





శ్రే 


వ్యాఖ్యాతలు 


డా॥ కేసాప్రగడ సత్యనారాయణ 


స్కంధాలు 


ప్రథమస్కంధము (1-275) 


2) డా॥ మల్లెల గురవయ్య ప్రథమస్కంధము (276-529) 

3) డా॥ సముద్రాల లక్షణయ్య ద్వితీయస్కంధము (1-288) 

4) దాః కడిమిళ్ళ వరప్రసాద్‌ తృతీయస్కంధము (1-388) 

5) డా॥ కసిరెడ్డి వెంకటపతిరెడ్డి తృతీయస్కంధము (389-717) 

6) డా॥ గల్లా చలపతి తృతీయస్కంధము (718-887) 

7 డా! కసిరెడ్డి వెకటపతిరెడ్డి తృతీయస్కంధము (888-1 055) 

8) డాః దావులూరి కృష్ణకుమారి చతుర్ధస్క్మంధము (1-322) 

9) డా! ఆర్‌. అనంతపద్మనాభరావు చతుర్ధస్కంధము (323-636) 

10) డా॥ శలాక రఘునాథశర్మ చతుర్ధస్కంధము (637-977) 

11) డా॥ 3. సర్వోత్తమరావు పంచమస్కంధము 
ప్రథమాశ్వాసము (1-183) 
ద్వితీయాశ్వాసము (1-167) 

12) శ్రీ జోస్యుల సూర్యప్రకాశరావు షష్టస్కంధము (1-251) 

13) దా॥ కొంపెల్ల రామసూర్యనారాయణ ప ష్టస ౧ధము (252-346) 

14) డా॥ ఆకురాతి పున్వారావు ప ష్టస్కంధము (347-440) 

15) శ్రీ కోట వేంకట లక్ష్మీనరసింహం షష్టస్కంధము (441-530) 

16) డా॥ ఆకెళ్ళ విభీషణశర్మ సప్తమస్కంధము (1-186) 








11/7 
18) 
19) 
20 


నా 


21 


లో 


22 


వ 


23 


లో 


24 


లో 


256 
26 
2/7 


లో 


28 


ూ. 


29) 
30 


నా 


3] 


లో 


32 


లో 


33) 


డా॥ ఆకురాతి పున్వారావు 

డా॥ హెచ్‌.ఎస్‌. బ్రహ్మానంద 

శ్రీ వైద్యం వేంకటేశ్వరాచార్యులు 
డా! డి. మీరాస్వామి 

శ్రీ కోట వేంకట లక్ష్మీనరసింహం 
డా॥ అప్పజోడు వేంకటసుబ్దయ్య 
డా॥ ఎ.ఎస్‌. గోపాలరావు 

శ్రీ ప్రభల సుబ్రహ్మణ్యశర్మ 

డా॥ పి. నరసింహారెడ్డి 

విద్వాన్‌ ముదివర్తి కొండమాచార్యులు 
డా! పి.ఆర్‌. హరినాథ్‌ 

డా॥ నాగళ్ళ గురుప్రసాదరావు 
డా॥ ఎన్‌.వి.ఎస్‌. రామారావు 
డా॥ 38. మలయవాసిని 

డా! కె.జె. కృష్ణమూర్తి 

డా॥ సంగనభట్ల నరసయ్య 


డా॥ గల్లా చలపతి 


పోతన భాగవతప్రొజెక్టు కన్స్నల్డెంట్స 


శ్రీ జూలకంటి బాలసుబ్రహ్మణ్యం * డా॥ గల్లా చలపతి * డా॥ ముదివేడు ప్రభాకరరావు 
శ్రీ వైద్యం వేంకటేశ్వరాచార్యులు * శ్రీ కట్టా నరసింహులు 


అ(శ్రల 


23 


సప్తమస్కంధము (187-482) 

అష్టమస్కంధము (1-391) 

అష్టమస్కంధము (392-744) 

నవమస్కంధము (1-364) 

నవమస్కంధము (365-737) 

దశమస్కంధము పూర్వభాగము (1-288) 
దశమస్కంధము పూర్వభాగము (289-610) 
దశమస్కంధము పూర్వభాగము (611-912) 
దశమస్కంధము పూర్వభాగము (913-1188) 
దశమస్కంధము పూర్వభాగము (1189-1485) 
దశమస్కంధము పూర్వభాగము (1486-1792) 
దశమస్కంధము ఉత్తరభాగము (1-245) 
దశమస్కంధము ఉత్తరభాగము (246-537) 
దశమస్కంధము ఉత్తరభాగము (538-764) 
దశమస్కంధము ఉత్తరభాగము (765-1033) 
దశమస్కంధము ఉత్తరభాగము (1034-1343) 
ఏకాదశస్కంధము (1-127) 

ద్వాదశస్కంధము (1-54) 





అ(ఫ్రం 


ర 


య (8 


బూ 


సంకతాక్షర సూచి 


కందం 
ఆటవెలది 
తేటగీతి 
సీసపద్యం 
ఉత్పలమాల 
చంపకమాల 
మత్తకోకిల 
మత్తేభవిక్రీడితం 
శార్జూలవిక్రీడితం 
శ్లోకం 
వచనం 
అలంకారం 
అవ. 
తా. 
ప్రతి. 
విశే. 
ప్ర.ఆ. 
ద్వి, ఆ. 
క్రీశ. 


సం. 


య. జై యగణం 
మ. ఆ మగణం 
త. ఆ తగణం 
ర. వ రగణం 
జ. ల జగణం 
భ. ఆ భగణం 
న. ఆ నగణం 
స. ఆ సగణం 
-.... లఘువు 
శా గురువు 
ళా వగణం 
అవతారిక 
తాత్పర్యం 
ప్రతిపదార్థం 
విశేషార్ధం 
ప్రథమాశ్వాసం 
ద్వితీయాశ్వాసం 
క్రీస్తుశకం 
సంవత్సరం 
మొదలైన 


తరువాతి పద్యం / వచనంతో అన్వయం 


25 
దశమస్కంధం - ఉత్తరభాగ పాశస్యం 


పోతన భాగవతాన్ని యథామాతృకంగానే తెనిగించాడు. అయినా గమనించవలసిన రెండు ప్రధాన 
విషయాలున్నాయి. వ్యాసుడు వ్రాసిన సంస్కృతభాగవతంలో రుక్మిణీ కల్యాణం దశమస్మంధం ఉత్తరార్థంలో ఉంది. 
పోతన దీనిని దశమస్మంధ పూర్వభాగంలోకి మార్చాడు. నరకాసుర వధ సంస్కృత భాగవతంలో సంగ్రహంగా 
ఉంది. నాచన సోమనాథుని ఉత్తర హరివంశం పైగల వ్యామోహంతో నరకాసురవధను పోతన ఎక్కువగా పెంచాడు. 


“దృవ్వా సభార్యం గరుదోపరిస్థితమ్‌” (10-2-59-15 శా) అని మూలంలో సూచనప్రాయంగా ఉన్న 
విషయాన్ని తీసుకొని సత్యభామయుద్దాన్ని విస్తరంగా వర్ణించాడు. 


భాగవతం-భక్తి 


“భక్యా భాగవతం జ్జేయం న వ్యత్పత్యాన టీకయా” భాగవతం పాండిత్యం వల్ల గాని, టీకల వల్లగాని, అర్థం 
కాదు. భక్తిగల వానికి మాత్రమే భాగవతం తెలుస్తుంది. భాగవతం భక్తిశాస్త్రం. ఇది భగవద్గీతకు భాష్యమని 
కొందరు చెబుతున్నారు. నారద భక్తి సూత్రాలకు శాండిల్య భక్తిసూత్రాలకు భాగవతం లక్ష్య గ్రంథమని కొందరు 
చెబుతున్నారు. వ్యాసమహర్షిది సమాధిభాష అని శ్రీవల్లభాచార్యులు నిర్దేశించి విపులవ్యాఖ్య రచించి భాగవతాన్ని 
1. ఉపనిషత్‌ 2. భగవద్గీతా 3. బ్రహ్మసూత్రాల తరువాత నాల్దవ వేదాంత ప్రస్థానంగా అంగీకరించారు. వేదం 
1. సంహిత 2. బ్రాహ్మణం 3. ఆరణ్యకం 4 ఉపనిషత్తు అని నాలుగు విధాలు. సంహితా బ్రాహ్మణాలు యజ్ఞప్రధానాలై 
కర్మయోగాన్ని ఆరణ్యకాలు ఉపాసనాపరాలై భక్తియోగాన్ని ఉపనిషత్తులు వైరాగ్య ప్రధానాలై జ్ఞానయోగాన్ని 
బోధిస్తున్నాయి. 

షద్దర్భనాల వలే భక్తిదర్శనం ప్రత్యేకశాస్త్రం. నారదమహర్షి ఎనబైనాలుగు భక్తిసూత్రాలు రచించారు. 
శాండిల్య మహర్షి మూడు అధ్యాయాలలో ఆరు ఆహ్నికలలో నూటరెండు సూత్రాలు రచించాడు. శాండిల్య 
సంహిత కూడ ఉంది. శాండిల్య భక్తి దర్శనానికి స్వప్నేశ్వర స్వామి భాష్యం, నారాయణ తీర్థుల చంద్రికావ్యాఖ్య 
ఉన్నాయి. శ్రీ మలయాళస్వామివారు, దొర్ల వేంకటరామిరెడ్డిగారు, బులుసు ఉదయభాస్మరం గారు మొదలైనవారు 
నారద భక్తిసూత్రాలకు తెలుగులో విపుల వ్యాఖ్యలు రచించారు. 


నవవిధభక్తులు 
శ్లో. శ్రవణం కీర్తనం విష్ణోఃస్మరణం పాదసేవనం । 
అర్చనం వందనం దాస్యం సఖ్య మాత్మనివేదనం 11 


1. శ్రీ విష్ణుమూర్తి కథలు వినటం 2. విష్ణువును కీర్తించటం 3. స్మరించటం 4. పాదసేవ చేయటం 
5. అర్చించటం 6. నమస్మరించటం 7.దాస్యం చేయటం 8&. స్నేహం చేయటం 9. ఆత్మను నివేదించటం అనేవి 
తొమ్మిది విధాలైన భక్తిమార్గాలు. ఇవి మనోవాక్కాయ కర్మలలో ఆచరించవలసినవని పోతన ఉపదేశం. 


26 శ్రీమహాభాగవత దశమస్కంధం - ఉత్తరభాగ పీఠిక 


౩క1 


శ్రీవిష్ణోః శ్రవణే పరీక్షి దభవ ద్వైయాసకిః కీర్తనే 
ప్రహ్లాదః స్మరణే తదంఘ్రిభజనే లక్ష్మీః పృథుఃపూజనే । 
అక్రూర స్వభివందనే కపిపతి ర్జాస్యేః_థ సభ్యేః_ ర్హునః 
సర్వస్వాత్మనివేదనే బలి రభూత్‌ కైవల్య మేషామ్‌ ఫలమ్‌ ॥ -భక్తిరసామృత సింధువు (రూపగోస్వామి) 
1. విష్ణుమూర్తి కథలు వినడంవల్ల పరీక్షిత్తుకు 2. కీర్తించదడంవల్ల శుకునికి 3. స్మరించడంవల్ల ప్రహ్లాదునికి 
4 పాదసేవవల్ల లక్ష్మీదేవికి 5. పూజించడంవల్ల పృథుచక్రవర్తికి 6. నమస్మరించడంవల్ల అక్రూరునికి 7. దాస్యం 
వల్ల హనుమంతునికి 8. మైత్రివల్ల అర్జునునికి సర్వస్వం నివేదించడంవల్ల బలిచక్రవర్తికి తుల్యమైన కైవల్యం 
అబ్బింది. 
శ్లో. రాఘవత్వే౭_ భవల్సీతా రుక్మిణీ కృష్ణజన్మని | 

అన్యేషు చావతారేషు విష్ణోరేషా౭_ నపాయినీ / 

విష్ణువు రాముడై పుట్టినప్పుడు లక్ష్మి సీత్రగా పుట్టింది. కృష్ణుడై పుట్టినప్పుడు రుక్కిణిగా పుట్టింది. అన్ని 
అవతారలలో నిత్యానపాయినిగా ఉండి విష్ణుసేవ చేసింది. హనుమంతుని దాస్యభక్తికి రామాయణం ఉదాహరణం. 
తక్కిన భక్తుల కథలన్ని భాగవతంలోనే ఉన్నాయి. 
సూ. యథా వ్రజగోపికానామ్‌ (నారద-21) 

భగవంతుని విరహం సహింపలేకపోవడం, భగవంతుని మరచినపుడు వ్యాకులత్వం పొందడం, భక్తి లక్షణం. ఈ 
భక్తి వ్రేపల్లెలో గోపికలలో ఉంది అని నారద మహర్షి చెప్పాడు. 
సూ. పృ్ఫథు ధ్రువ ప్రహ్హాదాంబరీష శుక సనక నారద భజనాచారశ్చ । 

1.పృథు చక్రవర్తి 2.ధ్రువుడు 8. ప్రహ్లాదుడు 4. అంబరీషుడు 5. శుకుడు 6. సనకుడు 7. నారదుడు 
మహాభక్తులని శాండిల్య మహర్షి చెప్పాడు. 
ఈ భగవత్‌ భక్తుల కథలు నిత్యం చదవడం వల్ల జనులకు భక్తిమార్గం అలవడుతుంది. 


అలంకార యోజనం 
పోతన భాగవతంలో ఉన్నన్ని శబ్దాలంకారాలు మరే ఇతర (గ్రంథాల్లో లేవనడం అతిశయోక్తి కాదు. 
1.వృత్యనుప్రాసం 
వ. అ రక్కసులు వెక్కసంబులగు మొక్కలంబుల సజ్జనుల పజ్జలం బడి తర్జన గర్జన భర్ణనాది దౌర్జన్యంబులం 
జేసి నిర్జించి పాపంబు లార్జించిరి. 
ఈ వచనంలో “క్క - జ్ఞ - ర్జు అక్షరాలు పెక్కుమార్లు వచ్చినందువల్ల వృత్యనువాసం. ఇక్కడ 
ద్విత్వ-సంయుకా్షాక్షరాలు ఎక్కువగా వాడటంవల్ల రాక్షసుల దౌష్ట్రం వెల్లడి అవుతున్నది. 


శ్రీమహాభాగవత దశమస్కంధం - ఉత్తరభాగ పీఠిక 2/7 
2, లాటానుప్రాసం 


చ. హరి భజియించు హస్తములు హస్తము; లచ్యుతుం గోరి మొక్కుత 
చ్చిరము శిరంబు; చక్రధరుం జేరిన చిత్తము చిత్త; మిందిరా 
వరుం గను దృష్టి దృష్టి మురవైరి నుతించిన వాణి వాణి; య 
క్షరుకథ లాను కర్ణములు కర్ణములై విలసిల్లుంబో భువిన్‌. (10-2-9639) 


ఇక్కడ విష్ణుమూర్తిని భుజించుచేతులే చేతులు, తక్కినవి చేతులుగావు. అచ్యుతునకు మొక్కే శిరస్సే శిరస్సని 
యీ విధంగా ఒకే పదం తాత్పర్య భేదంతో రెండుమార్లు వచ్చి లాటానుప్రాసం అవుతున్నది. 


8. ఛేకానుప్రాసం 
సీ సాంద్రశరచ్చంద్రచంద్రికాకర్బూరనీహారహారాభ దేహ మమర 


నీ హారము= మంచు, హారము= ముత్యాలదంద, ఇక్కడ 'హార- హారి యని రెండేసి హల్లులు అర్థభేదంతో 
రెండు మార్లు రావడంతో ఛేకానుప్రాసం అయింది. 


4 అంత్యానుప్రాసం 

సీ ఇందీవర శ్యాము, వందితసుత్రాముం గరుణాలవాలు, భాసుర కపోలుం 
విష్ణు, రోచిష్టు, జిష్ణు, సహిష్టుం, గృష్టు. 

అంత్యానుప్రాసంతో నిండిన పద్యాలు భాగవతం నిండా వేలకొద్దీ ఉన్నాయి. 


చతురనటమూర్తి గోపాలచక్రవర్తి. (10-1-769) 

రిపుదుర్మదమోచనుం బద్మలోచనున్‌. (10-1-1148) 
ప్రమత్తవిమర్దను నా జనార్దనున్‌. (10-1-1144) 
భవబంధ విమోచన! పద్మలోచనా! (10-2-1147) 
నీ బీరంబు తోరంబుగన్‌. (10-1-1154) 
సిద్ధంబు యుద్ధంబునన్‌. (10-1-1161) 


ఇట్టి అనుప్రాసలు చెవులకు ఇంపై పాఠకుల్ని ఎక్కువగా ఆకర్షిస్తాయి. 
5. యమకం 


క. పలుతోయంబుల జగములం, బలు తోయములందు ముంచి భాసిల్లెడి యా 
పలుతోయగాందడు వల్లవ, లలనా కరతోయములం జెలంగుచుం దడియున్‌. (10-1-192) 


265 శ్రీమహాభాగవత దశమస్కంధం - ఉత్తరభాగ పీఠిక 
క. విషధరరిపు గమనునికిని, విషగళసఖునికిని విమలవిషశయనునికిన్‌ 
విషభవభవజనకునికిని, విషకుచ చనువిషముం, గొనుట విషమే తలంపన్‌? (10-1-2898) 
6. ముక్తపద[గ్రస్తం 
ఉ. అన్యసుపూజ్య! న జనకుండై యభిమన్యుండు భూవరేంద్ర! మూ 
ర్ధన్యుండు ధన్యమార్గణ కదంబ విదారిత వైరివీర రా 
జన్యుండు జన్యభీతకురు సైన్యుండు 'సైన్యసమూహనాథదృ 
జ్మాన్యుండు మాన్యకీర్తి మహిమం దనరెం గురువంశకర్తయె. (9-675) 


ఈ పద్యంలో “ధన్యుండు - ధన్య - 'జన్యుండు- జన్య అని ముందు విడిచి పెట్టిన పదాల్ని తరువాత 
(గ్రహించుటచేత ముక్తపద(గ్రస్తం. 


వ. చటుల పవన చలితంబులై మిన్ను దన్ని, లెక్కకు మిక్కిలియె....ధేనువజంబు కైవడిం బయఃకణ మనోహరంబైై, 
హరకరంబుభంగిం బరిపూర్ణ సారంగ భాసురంబై 


ఇట్టీ బాణగద్యలు భాగవతంలో ఎక్కువగా ఉన్నాయి. ఇవనీ ముక్తపదగ్రస్తంగా ముగిశాయి. దండి పదలాలిత్యం, 
బాణుని అనుప్రాసలతో శ్రిష్టోపమలతో కూడిన వచనాలను ఒకేచోట చూడాలంటే భాగవతగద్యలనే చదవాలి. 


7. దీపకం-సహాోక్తిధ్వని 
సీ విమతులమోములు వెలవెలం బాజంగ విమలాస్యమోము వెల్వెలుకం బాజి (10-1-71) 


గర్భవతి అయిన దేవకి ముఖం వెలవెలబారింది. శత్రువుల ముఖాలు వెలవెలబారాయి అని ఒకేక్రియతో 


చెప్పటంవల్ల దీపకాలంకారం. 
8. ఉపమాలంకారం 


అ. జ్ఞానఖలునిలోని శారదయును బోలె, ఘటములోని దీపకళిక వోలె 
'భ్రాతయింట నాంకం బడియుండె దేవకీ, కాంత విశ్వగర్భగర్భ యగుచు. (10-1-77) 


జ్ఞానఖలుడు= జ్ఞానమున్న, దుష్టుడు= కంసుడు. 

ళ్‌ ళ్‌ 

దుష్టుడైన పండితునిలో ఉన్న సరస్వతివలె; కుండలో ఉన్న చిన్న దీపం వలె దేవకీదేవి కంసుని చెరసాలలో 
ఉంది. ఈ పోలికలవల్ల శ్రీకృష్ణునికి తల్లికాబోతున్న దేవకి దుస్థితి వ్యక్తమవుతున్నది. 


౦, అర్జాంతరన్యాసం 
థి 


అ. వెదకి వెదకి దైత్యవీరులు సాధుల, నణంప వారి బలము లడంగిపోయె, 
యశము సిరియు ధర్మ మాయువు భద్రంబు, నార్యహింస సేయ నణంగుం గాదె! 172 


శ్రీమహాభాగవత దశమస్కంధం - ఉత్తరభాగ పీఠిక 29 

రాక్షసులు సాధువులైన ఆవులను చంపటంవల్ల వారి బలం తగ్గిపోయిందనే సామాన్యవిషయాన్ని పూజ్యులను 

హింసించువారికి కీర్తి, లక్ష్మి మొదలయినవి నశిస్తాయనే విశేష విషయంచే సమర్థించుటచేత అర్జాంతరన్యాసం. 
10. విషమాలంకారం 


శా. బాలుం దెక్కడ? బండి యెక్కడ? నభోభాగంబుపైం జేద్చడం 
గాలం దన్నుట...... (10-1-2577 


11. రూపకాలంకారం 


సీ ఘనయమునానదీ కల్లోలఘోషంబు సరసమృదంగ ఘోషంబు గాంగ (10-1-6644) 
ఇక్కడ గొప్ప యమునానది 3రటాల ధ్వనిలో మృదంగ ధ్వని ఆరోపించుటచేత రూపకాలంకారం. భాగవతంలో 
ఇలాంటి పద్యాలు చాలా ఉన్నాయి. 


12. స్వభావోక్తి 
మ. నవమాధుర్యము గల్లు కృష్ణు మురళీ నాదామృత స్యందముల్‌ 

సెవులం జొచ్చి హృదంతరాళముల భాసిల్లన్‌ సవత్సంబులై 

యువిదా! మేపులకుం దొజంగి మృగగోయూథంబు లుత్మంఠతో 

దివికిం గంఠము లెత్తి లో వదలుం బో దేహేంద్రియవ్యాప్తులన్‌. (10-1-1128) 

ఎప్పటికప్పుడే తియ్యగాఉన్న శ్రీకృష్ణుని మురళీనాదామృత ప్రవాహం చెవుల్లో పడగానే మేతమేయటం మాని 
మృగాలు, ఆవులు, దూడలతో గొంతులెత్తి వింటున్నాయి. ఆ మురలీనాదం వాని హృదయాంతరాళాల్తో, దేహాల్తో, 
ఇంద్రియాల్లో వ్యాపించిందని జంతువుల స్వభావం ఉన్నదున్నట్లుగా వర్ణించుటచేత స్వభావోక్తి అలంకారం. 
శ్లో. శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తీ గానరసం ఫణిః | 

సంగీతరసమాధుర్యం శిశువులకు, పశువులకు, పాములకు తెలుస్తుంది. 

ఇక్కడ శిశువు= కుమారస్వామి. పశువు= నందికేశ్వరుండు. ఫణి= ఆదిశేషుండు విశేషార్ధం. 
13. సారాలంకారం 


మ. చెలియా! కృష్ణుండు నన్ను ంబాసి వననముం జేరంగ నయ్యా క్షణం 

బులు నా కన్నియు నుండ నుండంగం దగన్‌ బూర్జంబులై సాంగి లో 

పలం దోంచుం బ్రహరంబులై దినములై పక్షస్వరూపంబులై 

నెలలై యబ్ద్బములై మహాయుగములై నిండారు కల్పంబులై. (10-1-1131) 

ఇక్కడ శ్రీకృష్ణుని విరహాన్ని పొందిన గోపికకు ఆ క్షణాలు యామాలు, దినాలు, పక్షాలు, సంవత్సరాలు, 
యుగాలు, మహాకల్పాలు అయినాయని పూర్వపూర్వ వస్తువులకంటిె ఉత్తరోత్తర వస్తువుల్ని గద్దుకాలాలుగా 
వర్ణించడంచేత సారాలంకారం. 


30 శ్రీమహాభాగవత దశమస్కంధం - ఉత్తరభాగ పీఠిక 
14. వ్యాజస్తుతి 


సీ _ గురుదేవ శూన్యుండు కులగోత్ర రహితుండు 
దలిదండ్రు లెవ్వరో తడవం గానము... (10-2-7900) 


క. జారుండు జన్నావధియును, జోరుండు ముప్పోకలాండు సుమహితపూజా 
చారక్రియలకు నర్హుండె, వారక యితం డనుచు నశుభవాక్యస్సూర్తిన్‌. (10-2-7910) 


ఇది రాజసూయయాగ సమయంలో శిశుపాలుడు శ్రీకృష్ణుని నిందించిన విధం. స్తుతిచే నిందగాని, నిందచే 
స్తుతిగాని వస్తే వ్యాజస్తుతి. ఇక్కడ శిశుపాలుని నిందావాక్యాలన్నీ శ్రీకృష్ణుని విషయంలో స్తుతిగా పరిణమించాయి. 
అందువల్లనే శిశుపాలుని దివ్యతేజస్సు శ్రీకృష్ణునిలో లీనమైంది. 
ఛందోయోజనం-విశేషవృత్తాలు 


1.  ఇంద్రవజ : (తఈ-త-జ-గగ-8) 
గోపాల కృష్ణుండును - గోపకాంతల్‌ (10-1-1110) 


'ఇత్తా జగాలై తగు - నింద్రవజ్రన్‌ -చిత్రకవిపెద్దన లక్షణసార సంగ్రహం. 

ఇంద్రవజం పద్యంలోని ప్రతిపాదంలో - త-త-జ-గగి- గణాలుంటాయి. 8వ యక్షరం యతి న్ధానం. 
దీనిని సంస్కృత కవులు ఎక్కువగా వాడారు. ఇది గానానికి అనుకూలమైన ఛందస్సు. 
2. _ ఉత్సాహం : (*7సూ.1గ. ర్‌వగణం మొదటి అక్షరం యతి) 

భానువిందుం డుద్ధతిన్‌ వి-పక్షపక్షసైన్యదు (ర్యా) (10-2-6860) 


ఆణి. ఆణుయి 


చారుదేష్టుం డాగ్రహించి శత్రుభీషణోగ్ర దో (స్సా) (10-2-8611) 


ఉత్సహపద్యంలో ప్రతిపాదంలో 7 సూర్యగణాలు 1 గురువు ఉంటుంది. నగణం (11) హగణము (0౮1) 
సూర్యగణాలు. 5వ గణం మొదటి అక్షరం యతిన్థానం. 


ఈ రెండు పద్యాలు సాల్వునికి-యాదవులకు జరిగిన యుద్ధఘట్టంలోనివి. యోధుల ఉత్సాహాన్ని 
వెల్లడించడానికై ఉత్సాహం వాడటం వృత్తౌచిత్యం. 


2. ఉపేంద్రవజ : (జ-త-జ-గగ-8) 
తపస్వివాక్యంబులు దప్ప వయ్యెన్‌ (10-1-4077 
కృతిన్‌ జతజ్జల్‌ గము -- పేంద్ర వజన్‌ - (లక్షణసార సంగ్రహం) 


ఇది నలకూబర -మణిగ్రీవులు శ్రీకృష్ణుని స్తుతించిన పద్యం. ఉపేంద్రుని, ఉపేంద్ర వజతో స్తోత్రం చేయడం 
వృత్తౌచిత్యం ఈ పద్యానికి వెంటనే “నీ పద్యావళు లాలకించు చెవులున్‌ (10-1-408) అనె పద్యం వచ్చింది. 


శ్రీమహాభాగవత దశమస్కంధం - ఉత్తరభాగ పీఠిక 3] 
4. కవిరాజ విరాజితం : (న-జ-జ-జ-జ-జ-జ-వ-14) 
చరణములం గనక స్ఫుటినూపుర-జాలము గల్లనుచుం జెలంగన్‌ (10-2-488) 
చని బలభద్రుని శౌర్య సముద్రుని సంచితపుణ్యు నగణ్యునిం జం (10-2-489) 
రతిరసషద్యతి - రానము షడ్ద్వలు-రాం గవిరాజవిరాజితమౌ (లక్షణసార సంగ్రహం) 


కవిరాజ విరాజితంలో (బ్రతిపాదంలో *న-జ-జ-జ-జ-జ-జ-వి గణాలుంటాయి. 14వ యక్షరం 
యతిస్థ్టానం. 


5. తరలం : (న-భ-ర-స-జ-జ-గ-యతి 12) 

నలినలోచన! నీవు నిక్కము నాకుం బుట్టెద వంచునీ (10-1-180) 
భవయతిం దరళం బెసంగు న - భంబులున్‌ రసజాగముల్‌ (లక్షణసార సంగ్రహం) 
6. దందకం : (తగణాలు+1గ) 

శ్రీమానినీమానచోరా! శుభాకార!.... (10-1-1238) 


రెండు నగణాలపై ఇష్టమొచ్చినన్ని రగణాలు వాడటం లేదా ఇష్టమొచ్చినన్ని తగణాలపై ఒక గురువు 
నిలపడం దండక లక్షణం 


ఇది తగణ దండకం. సి.పి.బ్రౌన్‌ పండితుడు ఛందో[గంథంలో దీనినే ఉదాహరించాడు. (౧౧6 ౧౦5౦౮౦) 
01106 161406. పుట. 447) 


7. _ పంచచామరం : (జ-ర-జ-ర-జ-గ-యతి 10వ అక్షరం) 
ప్రసూనపింఛమాలికా ప్రభావిచిత్రితాంగుందున్‌ (10-11-585) 


లగాష్టకాత్మభూయతుల్‌ చె-లంగుం బంచచామరన్‌. (లక్షణసారసంగ్రహం) పంచచామరలో ప్రతిపాదంలోను 
'జ-ర-జ-ర-జ-గి అనే గణాలుంటాయి. 10వ యక్షరం యతిన్థానం. 'జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప 
నిర్ణరీ -అను దశకంఠరావణ సోత్రం ప్రసిద్ధమైంది. 


8. మత్తకోకిల ఏ: (ర-స-జ-జ-భ-ర-యతి 11) 
పోతన భాగవతంలో మత్తకోకిలలు ఎక్కువగా ఉన్నాయి. 
కంటిం గంటి భవాబ్ధి దాంటంగం-గంటి ముక్తినిధానమున్‌ (10-1-1152) 
మారుతీ! రసజాభరల్‌ తగు - మత్తకోకిల దిగ్యతిన్‌. (లక్షణసార సంగ్రహం) 
మత్తకోకిలలో ప్రతిపాదంలో 'ర-స-జ-జ-భ-ర అనే గణాలుంటాయి. యతి 11వ అక్షరం. 


32 శ్రీమహాభాగవత దశమస్కంధం - ఉత్తరభాగ పీఠిక 
9. మహాస్రగ్ధర : (స-త-త-న-స-ర-ర-గ 9-16) 
కనియెం దాలాంకుం దుద్య-త్క్మట చటుల నట-త్క్మాలదండాభ శూలున్‌ (10-2-940) 
కరిమౌనుల్‌ వళ్‌ మహాస్ర-గ్దర సతతనసల్‌ - గల్లి రాగంబులుండున్‌ (లక్షణసార సంగ్రహం, 
10. మానిని : (భ-భ-భ-భ-భ-భ-భ-గ యతి 7-18-19) 
కాంచనకుండల-కాంతులు గండయు-గంబునం గ్రేళ్లుబు-కన్‌ జడపై (10-1-2114) 
ఏద్భగురుల్‌ రవి - నేని రసత్రయి - నేన్వడి మానిని - కిట్లిడనౌ (లక్షణసార సంగ్రహం) 
మానినిలో ప్రతిపాదంలో 7 భగణాలు చివర ఒక గురువు ఉంటాయి. 
11. లయగ్రాహి : (భ-జ-స-న-భ-జ-స-న-భ-య. 9-17-25 ప్రాసయతులు) 
కాల వెస దాంచియును-గీలెడలం ద్రోచియును 
దాలుములు దూలంబెడ-కేల వడి వ్రేయన్‌ (10-2-7399) 
ముందు భజసల్‌ నగణ- మిందు నిరు చోటులను 
నాంద భయలందుపయిం జెందంగ లయగా. 


లయగ్రాహిలో ప్రతితిపాదంలో 'భ-జ-స-న-భ-జ-స-న-భ-యి గణాలుంటాయి. 9-17-25 స్థానాలలో 
ప్రాసయతులుండాలి. 
12. లయవిభాతి : (న-స-న-న-స-న-న-స-న-న-స-గ) 10-19-28 ప్రాసయతులు 
బెడ గడరు పెన్లదలు - పొడిపొడిగం దాంకం బెను- 
పిడుగు లవనిం దొరంగ - నుడుగణము రాలన్‌. (10-2-7387 
మునుపు నసనత్రయము - కొన నసగ లుంచినను- 
నెనయుచును గావ్యములం - జను లయవిభాతిన్‌. (లక్షణసార సంగ్రహం) 
లయవిభాతిలో ప్రతిపాదంలో 'న-స-న-న-స-న-న-స-న-న-స-గి - గణాలుంటాయి. 10-19-28 
స్థానాలలో ప్రాసయతి వాడాలి. 
18. సీసం 
సీసపద్యాలలో అన్నిచోట్ల యతులు వాడడం లేక అన్ని చోట్ల ప్రాస యతులు వాడడం నన్నయ్య నియమం. 


తరువాత కవులు దీనిని పాటించలేదు. పోతన పెక్కు సీసపద్యాలను యతులతోనే నడిపినాడు. తప్పనిసరి అయినచోట 
ప్రాసయతి వాడినాడు. 


బ్రా 


కడు 


15. 


శ్రీమహాభాగవత దశమస్కంధం - ఉత్తరభాగ పీఠిక 33 
భీమమై బహుతీవ్ర-ధామమై హతరిపు 
స్తోమమై సుమహితో-ద్దామ మగుచుం (10-2-5334) 
ఈ పాదంలో ప్రాసయతి మాత్రమే ఉంది. 
్రగ్ధర : మ-ర-భ-నాయ-య-య (యతి 8-15) 
కూలున్‌ గుల్జింబు! లేనుం-గులు ధరం గెడయున్‌- గుప్పలై; నుగ్గునూచై(10-2-888) 
క్షాభృద్భూభృద్యతుల్‌గా - మరభన యయయల్‌ - మానగున్‌ ప్రగ్ధరాఖ్యన్‌. (లక్షణసార సంగ్రహం) 
్రగ్ధరలో ప్రతిపాదంలో 'మ-ర-భ-న-య-య-యి గణాలుంటాయి. 8-15 అక్షరాలు యతిన్థానాలు. 


పోతన ద్విప్రాసలు, త్రిప్రాసలు గల పద్యాలు చాలా వ్రాశాడు. 


. కృతవర్మ క్షితినాయకుండు విశిఖశ్రేణిం బ్రమత్తార్యధి 


శ్రితవర్మంబులం జించి మేనుల శతచ్చిద్రంబులం చేయన 
ద్భుతకర్మం బని సైనికుల్‌ వొగడ శత్రుల్‌ దూలుచో సంగర 
క్షితి ధర్మంబుం దలంచి కాచె రథిక డ్రేష్టుండు భూమీశ్వరా ! (10-1-865) 


వ్యాకరణ విశేషాలు 


మాయతోడ మూర్తి మంతుండై-యొప్పారుం, గలండతండు నిఖిల గణములందు 
భవతిధాతు వెట్లు భావార్థమై సర్వ, ధాతు గణమునందుం దనరు నట్లు. (10-11-591) 


“ఇక్‌స్తిపౌ ధాతునిర్దేశే' అనే వార్తికం అనుసరించి “భవతి - ధాతువు ప్రయోగించబడింది. 'భూవాదయో 


ధాతవః అనే సూత్రంతో క్రియావాచులైన “భూ మొదలగు వానికి ధాతువులు అని పేరు. పాణినీయధాతుపాఠంలో 
1.భ్వాది 2. అదాది 3.జుహోత్యాది 4. దివాది 5. స్వాది 6.తుదాది 7.రుధాది 8ి.తనాది 9. కాది 10.చురాదులని 
10 గణములు సుమారు 2000 ధాతువులున్నాయి. ఈ ధాతువులలో కృ-భూ-అస్తి ధాతువులు ముఖ్యమైనవి. ఈ 
మూడింటిలోను భూధాతువు మరీ ముఖ్యమైనది. అందువల్లనే పాణినిమహర్ని భూ ధాతువుతో ధాతు పాఠాన్ని 
మొదలుపెట్టాడు. “భూ” ధాతువునకు 'ఉండుటి అని అర్థం. 


“సత్స్వ్వపి బహుష్వర్ధేషు మాంగలికత్వాత్‌, సుప్రసిద్ధత్వాత్‌, సర్వపదార్థవ్యాపిత్వాచ్చ సత్తాయా నిద్దెశః కృతః 


అని శ్రీవిద్యారణ్యస్వామి మాధవీయధాతు వృత్తిలో చెప్పాడు. మంగళప్రదమగుటచేత, సుప్రసిద్ధంకావడం చేత, 
సర్వపదార్థవ్యాపకత్వం కలది కావడం చేత, సత్తార్థం గల భూ ధాతువు ముందు నిర్దెశింపబడింది. నిత్యసత్తాగల 
పరబ్రహ్మం యొక్క స్మరణం చేత “భూర్భువః సువూ అనే మహావ్యాహృతులలో మొదటిది కావడం చేత సర్వధాత్వర్థాలు 
ఇందులో ఇమిడి ఉండటంచేత భూధాతువు మంగళ(ప్రదం. తెలుగులో ఉండే ధాతువులాగానే సంస్కృతంలో భూ 
ధాతువు సర్వక్రియాసామాన్య వచనం. 


34 శ్రీమహాభాగవత దశమస్కంధం - ఉత్తరభాగ పీఠిక 


ఇది శుకుడు శ్రీకృష్ణ మాహాత్యాాన్ని చెప్పిన సందర్భంలోనిది. భూధాతువు సర్వధాతు గణాలలో వ్యాపించి 
ఉన్నట్లే, శ్రీ కృష్ణపరమాత్మ సర్వభూతగణాలలో వ్యాపించి ఉన్నాడని భావం. ఇది పోతనగారి స్వీయరచన. సంస్కృత 
భాగవతంలోనిది కాదు. 
2వ. పదప్రమాణంబు, జానుదఘ్నంబు, కటిద్వయసంబు, మధ్యమాత్రంబు, కుచంబులబంటి యని పలుకుచు 

(10-1-1099) 

ఇది గోపికా శ్రీకృష్ణజల క్రీడా వర్ణనం. “'ప్రమాణే ద్వయిసజ్‌దఘ్న మాత్రచ్‌ అనే పాణినీయ సూత్రంలోని 
ప్రత్యయాలన్నింటిని పోతన ఈ వాక్యంలో గుది గుచ్చాడు. తెలుగుపదమైన 'బంటిని వాడాడు. ఈ పోతన 
ప్రయోగాన్ని బట్టి కాబోలు, చిన్నయసూరి “దఘ్నార్థంబున బంటి కొలందులగు” (బాల-తద్ధిత-27) అని 
సూత్రించినాడు. 
8వ. హస్తాహస్తి (10-1-1818), బాహాబాహి (10-1-1160); మువ్టాముష్టి (10-2-66) అని పోతన 

ప్రయోగించాడు. 

“హస్తేన హస్తేన ప్రహృత్సేదం యుద్ధమ్‌ ప్రవృత్తమ్‌” చేతులతో కొట్టుకొనుచు చేయు యుద్ధం - అనే 
అర్ధంలో బహువ్రీహి సమాసంలో హస్తహస్స్తి ఏర్పడుతుంది. శ్రీ కృష్ణుడు కువలయాపీడం (ఏనుగుతో యుద్ధం 
చేసే సందర్భంలో ఇది ప్రయోగింపబడింది. హస్త శబ్దానికి చేయి అని తొండం అని రెండు అర్జాలు ఉండడం చేత 
“'హస్తాహస్తి శబ్బప్రయోగం చాలా రమణీయంగా ఉంది. బాహుశబ్దం ఉకారాంతం కావడం చేత “బాహూబాహవి' 
అని అవుతుంది. బాహాశబ్దం ఆకారాంతం కూడా ఉండడం చేత బాహాబాహి అనునదీ సాధువే. ముష్టిశబ్దం 


ఇకారాంతం అగుటచేత 'ముష్టీముష్టి అని అవుతుంది. 'ముష్టాముష్టి శబ్దాన్ని ముగ్ధబోధ వ్యాకరణం సాధించింది. 
శవ. దేవర్షి పితృ బుణంబులు (10-2-1125) 


పితృ+బుణము - '“అకః సవర్ణే దీర్హ అను సూత్రంచే పిత్యాణము అవుతుంది. 'బుత్యకః అనే సూత్రంచే 
పితృబుణము అనేది కూడా సాధువే. 


పోతన భాగవతంలో వ్యాకరణ రహస్యప్రయోగాలు వందలకొద్ది ఉన్నాయి. మచ్చుకు కొన్ని చూపబడ్డాయి. 
ప్రయోగ విశేషాలు 
1.క. చూచెదరు గాని సభికులు (10-1-1351) 


ఇక్కడ “సభ్యులనే అర్ధంలో “'సభికు లని ప్రయోగింపబడింది. 'సభ్యాః సామాజికాశ్చ్ళతే” “సభికా ద్యూతకారకాః 
"అమరకోశం అనుసరించి “సభ్యుడంటే సభలో ఉండేవాడు, సభికుడంటే జూదమాడేవాదని అర్థం. 


ఈ సభికుల్‌ కనుంగొనంగ నిట్లయితిన్‌? అని తిక్కన ప్రయోగం. 


శ్రీమహాభాగవత దశమస్కంధం - ఉత్తరభాగ పీఠిక 35 


ఇక్కడ ద్యూతకారకుడనే అర్ధం కూడ స్పురిస్తోంది. దూబగుంటనారాయణ కవి మొదలగు తెలుగుకవులు 


'సభ్య - సభిక, శబ్దాలను పర్వ్యాయపదాలుగా వాడినాడు. 


2,క. 


తియ్యవిలుకాండు దీకొని; ప్రయ్యలుగాం దూజనేసె వనితల మనముల్‌ 
నియ్యాన నింక నయినం, గు య్యాలింపం గదయ్య గోవింద! హరీ! (10-1-1058) 


ఇట్టి ప్రయోగాలు తొమ్మిదవస్మ్కంధంలో రెండున్నాయి. 

నియ్యాండు దేల పుట్టెను?, మియ్యంతటివారి కొండు మేరయుం గలదే? (9-12) 
నియ్యల్లుందితండు భార్గవుం, డయ్యా! జారుండు గాండు హర్షము తోడన్‌ (9-66) 
నీ - మీలపైం పోతన త్రికకార్యం చేశాడు. కవిప్రయోగాలున్నాయి. 


తియ్యంబోండి వరింపంగా వసుంధరకేతేరన్‌ జూచు నాదిత్యులో 
మియ్యూరుంగులగోత్రముల్‌ తెలియకే మీనాక్షి! (పాంచాలీ పరిణయము 8-27) 


అని కాకమాని మూర్తికవి పాంచాలీ పరిణయం (భాగవత పాఠపరిశోధనము. ) 


శాస్తపరిచయం 


1. వేదాంతం 


సీ 


అనయంబు దేహి నిత్యానిత్య సద్విలక్షణమునం బంచకోశ వ్యవస్థ 
నభివృద్ధిం బొరయుచు నందులోపల నున్న ప్రాణాన్నబుద్ధివిజ్లానమయము 
లను చతుష్మోశంబు లవ్వల వెలుంగొందు నానందమయుం దీవు గాన దేవ! 
సురుచిర స్వప్రకాశుండవు నీ పరిగ్రహము గల్గుటం జేసి కాదె ప్రకృతి 


మహదహంకార పంచతన్నాత్ర గగన, పవన తేజో౭_౦బుభూ భూతపంచకాది 
కలిత తత్త్వ్వముల్‌ బ్రహ్మాండకార్య కరణ, మందు నెపుడు సమర్థంబు లగుటం జూడ. (10-2-1212) 


ఈ పద్యములో 1. అన్నమయ 2. ప్రాణమయ 3. మనోమయ 4. విజ్ఞానమయ 5.ఆనందమయాలనే 


పంచకోశాలు, మూలప్రకృతి, మహత్తు, అహంకారం, పంచతన్నాత్రలు, పంచభూతాలు వీని కార్యకారణ భావం 


చెప్పబడ్డాయి. 
(0 


వ. 


నిన్నుం బరమాణు కారణవాదులైన కణ్వ గౌతమాదులును, బ్రకృతికారణవాదు లయిన సాంఖ్యులును, 
దేహాత్మవాదులయిన బౌద్దులును, వివిధంబులైన కుతర్మంబులచేతం బరస్పరావ్యాహతంబులైన మతంబులు 
దమ తమ కుతర్మవాదంబుల సమర్థించుచు నిన్నుం దెలియలేరు. (10-2-1220) 


కణాదమహర్షి వైశేషికదర్శనకర్త. గౌతమమహర్షి న్యాయదర్శనకర్త. వీరిద్దరూ జగత్తుకు పరమాణువులే 


కారణమని చెప్పేవారు. కపిలమహర్షి సాంఖ్యదర్శనకర్త. ఇతను ప్రకృతివల్ల జగత్తు ఏర్పడుతుందని చెప్పేవాడు. 


36 శ్రీమహాభాగవత దశమస్కంధం - ఉత్తరభాగ పీఠిక 

భగవంతుడు జగత్‌ శరీరుడనీ, నిఖిలహేయప్రత్యనీక కల్యాణగుణాత్మకునికి, భగవంతునికి జీవునికి శేషి-శేష 
భావమని చెప్పేవారు విశిష్టాద్వైతులు. 
వ. సత్తెన ప్రకృతివలన నుత్పన్నంబైన యీ జగత్తు సత్తు గావలయు... (10-2-1280) 


ఈ వచనంలో సాంఖ్యమతం, అద్వైతమతం, విళశిష్టాద్వైెతమతం చెప్పబడ్డాయి. భాగవతంలోని (శ్రుతి గీతాలలో 
(1062-1202 నుండి 10-2-1280) వేదాంతమంతా చెప్పబడింది. 


అశ్వశాస్త్రం 
క. _ వాజుల నీరాజనములు, రాజుల జయగమనములును రాజిత లక్ష్మీ 
పూజలు దేవోత్సవములు, రాజిలైను జగతియందు రాజకులేంద్రా! (10-11-766) 
ఇది శరత్మాల వర్ణన పోతన స్వీయపద్యం. శరత్మాలంలో రాజులు రథగజతురగాలకు నీరాజనమిచ్చి 
జైత్రయాత్రకు వెళ్లాలని ధర్మశాస్త్రం. 


ఆణ్మి 


ఉన్మీలయతి తురంగమ, కరిరథ నీరాజనాం కుర్యాత్‌ ॥ 


శో. భగవతి జలధరపో, క్షపాకరార్మేక్షణే కమలనాభా । 


విష్ణుమూర్తి కార్తిక శుద్ధఏకాదళి (ఉత్తానైక ద్వాదశి) నాడు నిద్రనుండి లేచి కన్నులు తెరచిన రోజున 
గుజ్టాలకు, ఏనుగులకు, రథాలకు, నీరాజనం ఇవ్వవలనని వరాహమిహీరుడు చెప్పాడు. 
శ్లో. తస్మై సమ్యగ్భృతో వహి ర్వాజీనీ రాజనా విధౌ | 
ప్రదక్షిణార్చిర్వాజేన హస్తేనైవ జయం దదౌ ॥ (రఘు-4-25) 
అని కాళిదాసు రఘువంశంలో వర్ణించాడు. 
గజశాస్తం 
క. ఆజోలను గట్టంబడియు న, బ్బాలుడు విలసిల్లై భక్త పరతంత్రుండై 
యాలాన సన్నిబద్ధ వి, శాల మదేభేంద్రకలభ సమరుచి నధిపా ! (10-1-380) 
యశోదచే రోటికి కట్టబడిన శ్రీ కృష్ణుడు సంకెళ్ళతో కొయ్యకు కట్టబడిన గజకలభంవలె ఉన్నాడని భావం. 
అప్పటికి శ్రీకృష్ణుడు అయిదేండ్ల పిల్లవాడు. ఏనుగు గున్నకు 'కలభం'” అని పేరు. 
శ్లో. కాష్ట్ర త్వక్‌ తృణసేవన స్తనుచః పంకాంబు పాంసుప్రియః 
స్వల్పం హృష్యతి కోపమేతిచ సుఖం దుఃఖం యతో బుద్ధ్యతి | 
శబ్దా దీనపి వెత్తి యంతృవశగో హ్యుత్థానవిత్‌ ప్రోల్లసత్‌ 
స్వచ్చా వగ్రహదంత ఏష కలభః ప్రాప్తః సమాం పంచమామ్‌ ॥ (గజ-ర్‌-58) 


శ్రీమహాభాగవత దశమస్కంధం - ఉత్తరభాగ పీఠిక 3/7 


అని పాలకాప్యమహాముని గజశాస్త్రం. ఇక్కడ శ్రీకృష్ణుణ్లి కలభంతో పోల్చడం సంస్కృత భాగవతంలో లేదు. ఇది 
పోతన కల్పనే. 


కామ శాస్తం 


ఉ. జాతియుం గాలముం గళయు సత్త్వము దేశము భావచేష్టలున్‌ 
ధాతువుం బ్రాయముం గుణముం దద్దశయున్‌ హృదయంబుం జూడ్మియుం 
బ్రీతివిశేషముం దెలిపి పెక్కు విధంబులం దొయ్యలిన్‌ మనో 
జాత సుఖంబులం దనిపె శౌరి వధూహృదయాపహారియై. (10-1-1499) 


అది శ్రీ కృష్ణుడు కుబ్దతో సంభోగించిన వర్ణన. ఈ పద్యమంతా వాత్సాయన కామశాస్తానికి లక్ష్యం. 
నాట్య శాస్త్రం 

పోతన వర్ణించిన రాసక్రీడాఘట్టమంతా నాట్యశాస్తానికి లక్ష్యమే. 
ఉ. ఆ సమయంబునన్‌ విభు దనంతుండు గృష్షుండు చిత్రమూర్తియై 

చేసెను మండలభ్రమణశీల పరస్పరబద్ధబాహు కాం 


తా సువిలాసమున్‌ బహువిధ స్ఫురితానన హస్త పాద వి 
న్యాసము రాసముం గృతవియచ్చరనేత్ర మనో వికాసమున్‌. (10-1-1082) 


వ. ఇట్లు బహుగతులం దిరుగ నేర్పరి యగు హరి...గీతానుసారంబగు విచిత్ర పాదసంచారంబులు సలుపుచు, 
వర్తులాకార రాసబంధంబుల వర్తనంబునం బ్రవర్తించి, వెండియు వ్రేతలుం దానేరు శంఖ పద్మ వజ 
కందుక చతుర్ముఖ చక్రవాళ చతుర్భద్ర సౌభద్ర నాగ నంద్యావర్త కుండలీకరణ ఖరరీబంధ ప్రముఖంబు 
లయిన.... (1061-1083) 


ఈ పెద్ద వచనములో 1. రాసబంధాలు 2.తానకలు 8.పాదాలు 4 పార్ధివచారులు 5.వ్యోమచారులు 
6. హస్తభేదాలు "7 జానుఖేదాలు 8.దైవమండలాలు 9. భ్రమణాలు 10. కరణలు 11.దృష్టులు 12. శిరోభేదాలు 
18. అంగహారాలు చెప్పబడ్డాయి. ని లక్షణాలు నందికేశ్వరుని “అభీనయదర్పణం” (భరతార్జవం,, భరతముని 
నాట్యశాస్తము, జాయపసేనాని నృత్తరత్నావళి, పాలపర్తి వారి భాగతటీక మొదలైన గ్రంథాల్లో ఉన్నాయి. 
సంగీత శాస్త్రం 
వ ప్రమద యొకర్తు మాధవుండు పాద విపంచి ధరించి కేలసం 
భ్రమమునం దంత్రి మీటుచుం దిరంబుగ ఠరాయము సేసి యొక్కరా 


గము దగ నాలపించి సుభగస్వరజాతులు వేణు వేణు కా 
నమరంగం బాడెం దన్‌ రమణుం దౌనను దారువు లంకురింపంగన్‌. (10-1-1092) 


38 శ్రీమహాభాగవత దశమస్కంధం - ఉత్తరభాగ పీఠిక 


ఈ పద్యంలో ఠరాయం చేయటం, రాగం ఆలపించటం, స్వరజాతులు విదడగొట్టటం సంగీత శాస్త్రంలో 
ప్రసిద్ధాలు. సంగీతానికి ఎండిన కొమ్మలు చిగురించడం కవి సమయం.కాని, కృష్ణావతారంలో శ్రీకృష్ణుని 
వేణుగానానికి పొయ్యిలో కాలుతున్న వంటకట్టెలు పచ్చికట్టెలై చిగురించడం ప్రారంభించగా వంట జరగడంలేదని 
ఒక గోపిక, కృష్ణునితో తాను వంట చేస్తున్నపుడు పిల్లనగ్రోవి (మోయించకయ్యా! అని ప్రాధేయపడిన దివ్యఘట్టం 
భాగవతంలో ఉంది. 


వ. కొలందికి మీజంగా దమరు గోముఖ డిండిమ మద్దు శంఖ కా 
హళ మురళీ మృదంగ పణ వానక దుందుఖిధక్క కాంస్య మ 
ర్దళ మురజారజాది వివిధధ్వను లేపున భూనభోంతరం 
బులం జెలంగెన్‌ నటీనటనముల్‌ దనరారె మనోహరాకృతిన్‌. (10-2-1100) 


ఈ పద్యంలో సంగీతవాద్యాలు చెప్పబడ్డాయి. 
శకున శాస్తం 


వ. ఇట్లు హరిరాక కెదురు సూచుచు సకల ప్రయోజనంబులందును విరక్తమయై మనోజానలంబునం బొగిలెడి 
మగువకు శుభంబుం జెప్పు చందంబున వామలోచనభుజంబు లదరె (10-1-1785) 


ఈ వచనం రుక్మిణీ కల్యాణం లోనిది. శ్రీకృష్ణుని రాక కెదురు చూచుచున్న రుక్మిణీ దేవికి ఎడమ తొడ, 
కన్నులు, భుజములు అదిరినవని భావం. 


శ్లో. నాసికాయాం సుగంధాప్తి ర్లక్షాక్ష్యాదౌ సుదర్శనమ్‌ । 

మధ్యోపరి సుఖావాప్తి, ర్నేత్రాంతే దుఃఖసంక్షయః ॥ 

భుజయో ర్దక్షిణస్పందే పుత్రాలింగన శోభనమ్‌ । 

జంఘోరుస్పందనే డోలావాహన చృత్రసంపద ॥ 

దక్షిణాంగేషు యత్పుంసాం ఫలం తావత్‌ ప్రకీర్తితమ్‌ । 

వామాంగస్పందనే ప్రీణాం తత్ఫలం వ్రవదేత్‌ సుధీః ॥ 

(శివతత్త్వ రత్నాకరం, ర5కల్లో-8తరం-72... 86ళ్లో) 

ఎదమ కన్ను అదరడం వలన మంచివారి దర్శనం, భుజం అదరడం వల్ల పుత్రాలింగనం, తొడ అదరడం 
వల్ల పల్లకీ ఎక్కడం మొదలైన సంపదలు కలుగుతాయి. కుడిఫప్రక్క మగవారికి, ఎడమప్రక్క ఆడవారికి అవయవాలు 
అదరడం మంచిఫలమని కేళాది బసవభూపాలుని శివతత్త్వరత్నాకరం చెబుతుంది. 

ఈ వర్ణన వల్ల అగ్నిద్యోతనుని దర్శనం, శ్రీ కృష్ణుడు రావడం, కల్వాణం, ప్రద్యుమ్నుడు పుట్టడం, పట్టపురాణియై 
డోలావాహనచ్చత్రాదిసంపద రుక్క్మిణీదేవకి కలుగుతాయని సూచింపబడినాయి. 


శ్రీమహాభాగవత దశమస్కంధం - ఉత్తరభాగ పీఠిక 39 


కావ్యంలో సకల శాస్తాలను పరిచయం చేయడం కవిసామాజ్యవ్యంజనం అని క్షైమేంద్రుడు 
కవికంఠాభరణంలో చెప్పాడు. పోతన సకలశాస్త్రకోవిదుడు అవటం చేత భాగవతంలో అన్ని శాస్రరహస్యాలను 
వెల్లడించి మహాకవి అయినాడు. 


పూర్వకవుల అనుకరణాలు 

క్షే భగవద్గీత - పోతన 

శో. పత్రం పుష్పం ఫలం తోయం,యమయోమే భక్తా ప్రయచ్చ్భతి | 
తదహం భక్షుపహృత మశ్నామి ప్రయతాత్మనః ॥ 

ఈ గీతాశ్లోకమే భాగవతంలో యథాతథంగా ఉంది. (10-2-81-4) 


క. దళమైనం బుష్పమైనను, ఫలమైనను సలిలమైనం బాయని భక్తిం 
గొలిచిన జను లర్పించిన, నెలమిన్‌ రుచిరాన్నముగనె యేను భుజింతున్‌. (10-2-1010) 


చాణక్యుడు - పోతన 


శ్లో. లాలనా దృహవో దోషా స్తాడనా దృహవోగుణాః 
తస్మా త్పుత్రంచ శిష్యంచ తాదయే న్ను లాలయేత్‌ ॥ (నీతిదర్చణ 2-12) 


క. లాలనమున బహుదోషము, లోలిం బ్రాపించుం దాదనోపాయములం 
జాల గుణంబులు గలుగును, బాలురకును దాడనంబ పథ్యం బరయన్‌. (10-1-3866) 


8. లీలాశుకుడు - పోతన 


శ్లో. కాళిందీపులినోదరేషు ముసలీ యావద్గతః ఖేలితుం 
తావత్‌ కార్చరికం పయః పిబ హరే! వర్ధిష్యతే తే శిఖా | 
ఇత్ధం బాలతయా ప్రతారణపరాః శ్రుత్వా యశోదాగిరః 
పాయాన్నః స్వశిభాం స్పృశన్‌ ప్రముదితః క్షీరే౭_ర్ధపీతే హరిః ॥ (శ్రీకృష్ణకర్ణామృతం. 2-61) 
క. “చుంచెదుగుం బాలు ద్రావు ము, దంచితముగి ననుడు బాలుద్రావి జననితోం 
జుం చెదుగ దంచు లీలా, చుంచుం దై యతండు చుంచుం జూపు నరేంద్రా! (10-1-419) 


నన్నయ - పోతన 
క. _ వీరెవ్వరయ్య! ద్రుపదమ, హారాజులె? యిట్లు కృపణులయి పట్టుపడన్‌ 
వీరికి వలెసెన యహహ! మ, హారాజ్యమదాంధకార మది వాసెనొకో? (ఆది. 6-90) 


క. వీ రెవ్వరు? శ్రీకృష్ణులు, గారా? మయెన్నందును వెన్నం గానరంట కదా 
చోరత్వం బించుకయును, నేర రంట! ధరిత్రి నిట్టి నియతులు గలరే, (10-1-374 


40 శ్రీమహాభాగవత దశమస్కంధం - ఉత్తరభాగ పీఠిక 


సీ సహకార! మత్చియసహకారుం బున్నాగ! 
పున్నాగుం దిలక! భూభువనతిలకు. (అరణ్య. 2-95) 


సీ పున్నాగ! కానవే పున్నాగవందితుం 


దిలకంబ! కానవే తిలకనిటలు. (10-1-1008) 
తిక్కన - పోతన 
క. _విచ్చెం దిమిరము కాంపులు, వచ్చి మధుపకులము లబ్ద్బవనముల కురులం 
జొచ్చె విరులు తరులతికల, నిచ్చె రథాంగములు వంత యొల్లం దొగలకున్‌ (విరాట. 2-237) 


క. వచ్చిం జల్లనిగాడ్పులు, విచ్చెం గమలములు తమము విరిసి బిలంబుల్‌ 
సొచ్చెం బద్మమరందము, మెచ్చెం దుమ్మెదలు గ్రోలి మిహిరుండు వొడమన్‌ (10-1-1304) 


సీ. ప్రాణంబుతోం గూడ రక్కసిచన్నుల 
పాలు ద్రావిన ప్రొఢబాలుం డితండె (ఉద్యో. 38-175) 


స్‌ వీండటే రక్కసి విగతజీవంగం జన్నుం 
బాలు ద్రావిన మేటిబాలకుండు. (10-1-1249) 


రంగనాథుడు - పోతన 


ద్విపద.ఘనమైన పరుషరాక్షసభాషణములు 
సనకాదియోగీంద్ర సన్నుతుల్‌ గావు 
ఉరవడిం బజతెంచు నుగ్రదానవులు 
పరిచారికామరప్రతతులు గావు. (రంగనాథ యుద్ధ) 


బ్రా 


సమదపుష్పంధయర్వుంకారములు గావు 
భీషణకుంభీంద్ర బృంహితములు 
వాయునిర్గతపద్మవనరేణువులు గావు 
తురగరింభాముఖోద్దూతరజము (10-2-1538) 
ఎజ్జిన - పోతన 
చ. గొడుగుగం జేసె గోవులకు గోపకుమారులకున్‌ నగంయబు ని 
ట్టాడంబడవచ్చుం బొమ్మనంగ నొప్పెడు వ్రేళులు పంజుమాడ్మియై 
యడరిన మీంది మేఘతతి యావృతియై శిఖరంబు గుబ్బయె 
కడు బెడంగొందె హస్తమను కామ దిరంబుగం దాల్చి పొల్చుటన్‌ (హరి.పూర్వ. 1-178) 


శ్రీమహాభాగవత దశమస్కంధం - ఉత్తరభాగ పీఠిక 4] 


హరి దోర్టండము కామ గుబ్బ శిఖరం బాలంబిముక్తావళుల్‌ 
పరంగన్‌ జాటెడు తోయబిందువులు గోపాలాంగనాపాంగహా 
సరుచుల్‌ రత్నచయంబుగాంగ నచలచ్చత్రంబు శోభిల్లెం ద 
ద్లిరిభిద్దుర్దదభంజియై జలధరాక్షిన్నప్రభారంజియె. (10-1-922) 


నాచన సోమన - పోతన 


మ. 


బ్రా 


తే.గీ. 


బా 


ఆ.వె. 


అరిం జూచున్‌ హరిం జూచుం జూచుకములం దందంద మందారకే 
సరమాలామకరందబిందుసలిలస్యందంబు లందంబులై 

తొరుగం బయ్యెదకొం గొకింత తొలంగన్‌ దోడ్లో శరాసారమున్‌ 
దరహాసామృతపూరమున్‌ గురియుచున్‌ దన్వంగి కేలీగతిన్‌. (ఉత్తర హరివంశం. 1-162) 


పరుం జూచున్‌ వరుం జూచు నొంప నలరింపన్‌ రోషరాగోదయా 
విరతభ్రూకుటిమందహాసములతో వీరంబు శృంగారమున్‌ 

జరంగన్‌ గన్నులం గెంపుసొంపుం బరంగన్‌ జందాస్తసందోహమున్‌ 
సరసాలోకసమూహమున్‌ నెజిపుచున్‌ జంద్రాస్యహేలాగతిన్‌ (10 స్క 2-178) 


తంద్రీవినోదంబు తడవు సైంపని వ్రేళ్ళ, గొనయంబు తెగలపైం గోరుకొనుట 
యద్ధంబు పిడిముట్ట నలయు పాణితలంబు లస్తకం బిజియించు లావు కలిమి 
చెలికత్తె నొత్తిలి చీరలేని యెలుంగు, సింహనాదంబుచేం జెదరకునికి 
ప్రమదనర్తనకేళిం బరిఢవింపని పదం, బైదుఠాణంబుల నలంతం బడమి 


సోయగపుం జిత్రరూపంబుం జూచుచోట, వేసరు విలోచనంబులు వికృతదైత్య 
లక్ష్య మీక్షించుటయు మొక్కలంపు గెలుపుం గైకొనియె సత్యభామ సంగ్రామసీమ.  (ఉత్త.హ.1-161) 


వీణిం జక్కంగం బట్టు వెరవెజుంగని కొమ్మ, బాణాసనం బెట్లు పట్టనేర్చె 
మ్రాంకునం దీంగెం గూర్చంగ నేరని లేమ, గుణము నేక్రియ ధనుఃకోటిం గూర్చి 
సరవి ముత్యముం గ్రువ్వం జాలని యబల యే, నిపుణత సంధించె నిశితశరముం 
జిలుకకుం బద్యంబు సెప్పనేరని తన్వి, యస్తమంత్రము లెన్నం డభ్యసించెం 


బలుకుమనినం బెక్కు పలుకని ముగుద యే, గతి నొనర్చి సింహగర్జనములు 
ననంగ మెజసెం ద్రిగజదభిరామగుణధామ, చారుసత్యభామ సత్యభామ. (10-2-181) 


స్వీయానుకరణములు 


పోతన తన పద్యములను తానే యనుకరించుచుండును. 


42 శ్రీమహాభాగవత దశమస్కంధం - ఉత్తరభాగ పీఠిక 


జలధరదేహు నాజానుచతుర్పాహు 
సరసీరుహాక్షు విశాలవక్షు. (10-1-112) 


బ్రా 


కమనీయ శుభగాత్రుం గంజాత దళనేత్రు 
వసుధాకళత్రుం బావన చరిక్రు. (10-2-358) 


బా 


కనియె శుభోపేతుం గంధర్వ సంజాతు 
మానితదేహు నాజానుబాహు (10-2-3880) 


బ్రా 


బ్రా 


నవపద్మలోచను భవబంధమోచను 
భరితశుభాకారు దురితదూరు (10-2-7747) 


ఇందీవరశ్యాము వందితసుత్రాముం 
గరుణాలవాలు భాసురకపోలు. (10-2-9779) 


బ్రా 


సజలనీలాంబుదశ్యామాయమానాంగు 
నాశ్రితావనముదితాంతరంగు. (10-2-1311) 


బ్రా 


ఈ క్రింది రెండు పద్యాలు పోతన స్వీయానుకరణాలకు సుప్రసిద్దోదాహరణాలు హు 
ఉ. నల్లనివాండు పద్మనయనంబులవాండు మహాశుగంబులన్‌ 
విల్లును దాల్చువాండు గడు విప్పగు వక్షమువాండు మేలు పైం 
జల్లెడువాండు నిక్కిన భుజంబులవాండు యశంబు దిక్కులం 
జల్లెడువాండు నైన రఘుసత్తముం దీవుత మా కఖీష్టముల్‌ (9-861) 


ఉ. నల్లనివాండు పద్మనయనంబుల వాండు కృషపారసంబు పైం 
జల్లెడివాండు మౌళిపరిసర్పిత పింఛమువాండు నవ్వురా 
జిల్లైడు మోమువాం డొకండు చెల్వల మానధనంబుం దెచ్చె నో 
మల్లియలార! మీ పొదలమాటున లేండు గదమ్మ చెప్పరే? 1010 


ఎపోతనను అనుకరించిన కవులు 
పోతన - మొల్ల 


సీ నీల జీమూత సన్నిభ శరీరమువాండు 
తామరసాభనేత్రములవాండు (భాగ. 10-1-1585) 


స్‌ నీలమేఘచ్చ్భాయం బోలుదేహమువాండు 
ధవళాబ్దపత్రనేత్రములవాండు (మొల్ల. సుందర. 102) 


ల్త్‌ 


ణం 


ల్త్‌ 


ణం 


శ్రీమహాభాగవత దశమస్కంధం - ఉత్తరభాగ పీఠిక 43 
పొలంతుల వాలు చూపులయంద చాంచల్య 
మబలల నడుముల యందు లేమి. (భాగ. 9స్కం. 885) 


కుటిలతనదులందు6 గుంతలంబులయందు 
బొంకు జూదములందు బూతులందు. (మొల్ల. యుద్ధ. ౩-185) 


పోతన - నందిమల్లయ, ఘంటసింగయ 


క. 


క. 


చెందిరి బలమాధువులభి, నందించుచుం బరమపావనము నంచితకా 
లిందీసంజీవనమున్‌, బృందావనమున్‌ మునీంద్ర బృందావనమున్‌ (10-1-428) 


ముందటనవలోకించె ము, కుందసమీపాభిసారి గోపప్రమదా 
నందకర కుంజములు గల, బృందావనమున్‌ మునీంద్ర బృందావనమున్‌ (వరాహ. 7-64) 


పోతన - విశ్వనాథ నాయకుని స్థానాపతి 


వ. 


“విద్యానగరమందు వీరనరసింహరాయలువారు బ్రాహ్మముహూర్తాన లేచి ఆరాధ్యనామావళున్ను అధ్యాత్మ 
సంకీర్తనలున్ను, పాండవగీతలు, భ్రమరగీతలు, గజేంద్రమోక్షం, భారతసావిత్రి, దధివామనస్తోత్రము, 
గంగాతరణమున్ను నదీస్తోత్రమున్ను, భారతం, భాగవతం, రామాయణం, ముచుకుందస్తుతి, అక్రూరస్తుతి, 
భీష్మస్తుతి, సంజయుని నీతి, విదురనీతి, చాణక్యనీతి, పద్యనీతి మొదలైనవన్ని నీతి, వైరాగ్యశతకం, 
పురాణశ్రవణమున్ను రాజనీతులన్నియు విని (రాయ వాచకము.పుట.2) అని కలదు. 


దీన్నిబట్టి శ్రీకృష్ణదేవరాయలకు అన్న అయిన వీరనరసింహరాయలు వినే గ్రంథాలలో ఆంధ్రభాగవతం 


కూడ ఉందేదని కూడ ఉహించవచ్చు. దీనికి తోడు రాయవాచకంలో శ్రీకృష్ణదేవరాయలు వినే నీతిపద్యంగా 


చ. 


మలంకలు మా ప్రచారములు, మా ముఖముల్‌ విషవహ్ని ఘోరముల్‌, 
ఖలులము, రోషజాతులము, గర్వుల, మే మొక మంచివారమే? 
నళినదళాక్ష! ప్రాణులకు నైజ గుణంబులు మాన నేర్చునే? 
వెలయవె? మా వికారములు వింతలె? మే లొనరించి తీశ్వరా! 
వెలయంగ మా వికారములు వేయును నెంచంగ నేల? భూవరా! 
(భాగ. 10స్క 11-698, రాయ.76 పుట) 


అనే పోతనభాగవతపద్యాన్ని స్థానాపతి ఉదాహరించాడు. వీరనరసింహరాయల రాజ్యకాలం 1503-1509. 
వీరనరసింహరాయలు, శ్రీకృష్ణదేవరాయలు 1470-1475 ప్రాంతంలో జన్మించినవారు. కాబట్టి 1475 నాటికే 
భాగవతము బాగా ప్రచారంలో ఉందని తెలుస్తుంది. 


పోతన - కంకంటి పాపరాజు 


మ. 


అలకభ్రాజితమై సుధాంశునిభమై హాసప్రభోద్దామమై 
జలజాక్షంబయి కర్ణకుండల విరాజద్గండమై యున్న యా 


44 


శ్రీమహాభాగవత దశమస్కంధం - ఉత్తరభాగ పీఠిక 


జలజాతాక్షు ముఖంబు సూడం గలుగున్‌ సత్యంబు వోనాకునా 
వల దిక్కేంగుచు నున్న నీ వనమృగ వ్రాతంబు లీత్రోవలన్‌. (10-1-1192) 


ఆకర్ణాయతనేత్రమై మణిమయోద్యత్కుండలద్వంద్వ శో 

భాకీర్ణాంచితగల్లమై సురదనంబై సుందరభ్రూయుతం 

బైకమస్మిత చంద్రికా విలసితంబై యొప్పు శ్రీరాముమో 

మీకాయంబునం జూచుభాగ్య మింకలేదేమో? సుమిత్రాత్మజా! (ఉత్తరరామా. 6-287) 


పోతన - కూచిమంచి తిమ్మకవి 


క. 
క. 


జో జో! కమలదళేక్షణ! (భాగ. 10-1-189) 


జో జో! ముద్దుల గుమ్మా! 

జో జో! కపురంపుదిమ్మ! జో జో! కొమ్మా! 

జో జో! బంగరు బొమ్మా! 

జో జో! వెలలేని సొమ్మ! జో జో! యనుచున్‌. (రుక్మిణీపరిణయం. 1-78) 


పోతన - తిరుపతివేంకటకవులు 


చ. '“అదె చనుచున్నవాండు ప్రియుం డల్లదె తేరదె వైజయంతి య 

ల్లదె రథ ఘోటకాంఘ్రిరజ మాదెస మార్గము చూడుం డంచు లో 

నొదవెడి మక్కువన్‌ హరిరథోన్ముఖలై గములై వ్రజాంగనల్‌ 

గదలక నిల్చిచూచి రటు గన్నుల కబ్చిన యంత దూరమున్‌. (10-1-1222) 
మ. అదిగో ద్వారక! యాలమందలవిగోనందందె కోరాడు న 

ల్లదియే కోట! యదేయగడ్త! యవేరథ్యల్‌! వారలే యాదవుల్‌ 

యదుసింహుండు వసించుమేడ యదిగో.... (పాండవోద్యోగము) 
పోతన - విశ్వనాథ 
క. జో జో! కమలదళేక్షణ!, జో జో! మృగరాజమధ్య! జో జో! కృష్ణా! 

శ్రీజేతృదిలీపాన్వయ, భూజానిలతాగ్రభాసిపూవా! జోజో! 

(రామయణ కల్పవృక్షం. బాలకాండ. అవ. 295) 

సంస్కృృతభాషాపద్యం 


పోతన ఈ స్మంధంలోగూడ ఒక సంస్కృతపద్యం రచించాడు. 


ఉం 


శ్రీమహాభాగవత దశమస్కంధం - ఉత్తరభాగ పీఠిక 45 


ధీయుతుండై 'నమో భగవతే హరయే పరమాత్మనే ముకుం 

దాయ సమస్తభక్తవరదాయ నమః పురుషోత్తమాయ కృ 

ష్టాయ మునీంద్రవంద్యచరణాయ సురారిహరాయ సాంఖ్యయో 

గాయ వినీలభాస్వదలకాయ రథాంగధరాయ వేధసే.” (10-1-1145) 


పోతన - సంస్కృృతకవులు 


పోతన - వేంకటాధ్వరి 


మ. 


౩క1 


ల 


౩క1 


సిరికిం జెప్పందు; శంఖచక్ర యుగముం జేదోయి సంధింపం డే 
పరివారంబును జీరం దభ్రగపతిం పన్నింపం డాకర్ణికాం 

తర ధమ్మిల్లముం జక్క నొత్తండు వివాదప్రోత్థిత శ్రీకుచో 

పరి చేలాంచలమైన వీడండు గజప్రాణావనోత్సాహియై. (8స్క 96) 


లీలాలోలతమాం రమా మగణయన్‌ నీలామనాలోకయన్‌ 

ముంచన్‌ కించమహీమహీశ్వరమయం మంచం హఠాద్వంచయన్‌ । 

ఆకర్షన్‌ ద్విజరాజ మప్యతి జవాద్ధాహంత! లోకాంతరాత్‌ 

శౌరి ర్లోప్తు ముదిత్వరత్వర ఉదైద్‌గ్రాహగ్రహార్తంగజమ్‌ ॥ (విశ్వగుణాదర్శమ్‌. 18) 


శోషితదానవుండు నృపసోముండు రాముండు రాక్షసేంద్రతా 

శేషవిభూతిం గల్బ్పసమజీవివి గమ్మని నిల్బె నర్ధి సం 

తోషణుం బాపశోషణు నదూషణు శశ్వదరోషణున్‌ మితా 

భాషణు నార్యపోషణుం గృపాగుణభూషణు న వ్విభీషణున్‌. (9స్క్మం. 314) 


కృతత్రిదశపోషణం కృశరథాంగ సంతోషణం 

పిశాచకులభీషణం పృథుతమశ్చటాపేషణమ్‌ । 

వినమగదశోషణం విహితవారిజోన్మేషణం 

నమస్మురుత! పూషణం నను నభఃస్థలీభూషణమ్‌ 1 (విశ్వగుణాదర్శమ్‌. 12) 


పోతన - ఎక్కిరాల శేషాచార్యులు 


క. 


ఖా. 


సుందర సాయంసంధ్యా, వందన విప్రార్ధ్య తోయవజి హతోద్య 

న్మందేహాసురరక్త, స్యందముక్రియంగెంపు సొంపెసంగెనపరదిశన్‌ (10-1-1290) 
సంధ్యావందనసక్త విప్రజనతాహస్తార్ధృతోయాశని 

చ్చిన్నానాం రవిరోధినాం ప్రతికలం మందేహ మర్త్యాశినామ్‌ । 


46 


బ్రా 


౩క1 


శ్రీమహాభాగవత దశమస్కంధం - ఉత్తరభాగ పీఠిక 
కాయాహార్య వినిస్సృతాస్రతటినీ స్యందోయథాపాశినః 
కాష్టాయామవలోక్యతే కిసలయప్రస్పర్థి రాగోజనైః ॥ (మదనవిజయ. 151) 
పల్లవవైభవాస్పదములు పదములు 
కనకరంభాతిరస్మ్కారులూరు(ల) (10-1-1711) 
రాకాచంద్ర సఖం ముఖం కరికరై స్సంస్పర్ధినీ సక్థినీ 
భావా భావవివేక మధ్యమగతం మధ్యంగళో మంగళమ్‌ । 
దృష్టిర్మన్మథ బాణవృష్టి రరుణ చ్చాయాకరేత్వత్కరౌ 
వేశీ నిర్ణిత శక్రనీలయమునా వేణీపదే శ్రీప్రదే ॥ (మదనవిజయ. 56) 
శ్రీసన్నిధానం సూర్యనారాయణశాస్ర్రిగారు పోతన భాగవతంలోని 1. ప్రహ్ణాదచరిత్ర 2. గజేంద్రమోక్షం 


3.వామనావతారం మొదలైన 7 ఘట్టాలను సంస్కృతంలోకి అనువదించారు. 


భాగవతం - ప్రబంధలక్షణాలు 


మహాకావ్యంబునుంబోలె సరల మృదులతాకలితంబై (1-89) 
సర్గబంధకావ్యంబు ఎన్ననువున గంభీరమధురంబై (9-280) 
సమర్థకవి విలసనంబునుంబోలె బహుప్రబంధభాసురంబై (10-1-1082) 


ఇవి పోతనగారి స్వీయకావ్యలక్షణాలు. సరలత, మృదులత, గాంభీర్యం, మాధుర్యం భాగవతంలో 


ప్రతిపద్యంలోను కనబడతాయి. గజేంద్రమోక్షం, రుకిణీకల్యాణం మొదలైన ఉపాఖ్యానాలు ప్రబంధ[ైలిలో నడిచాయి. 
వర్ణన ప్రధానమైనది ప్రబంధం. 1. గ్రీష్మబుతువు 2. వర్షబుతువు 3. శరదృతువు 4. హేమంతబుతువు 5.జలక్రీడ 
6. సూర్యాస్తమయం 77.చంద్రోదయం 8.సూర్యోదయం 9.యుద్దాలు 10.కల్యాణం 11. ద్వారకాపట్టణం 
12. తీర్థయాత్ర మొదలైన వర్ణనలు ఎక్కువగా ఈ స్మంధంలోనే ఉన్నాయి. 


పోతన పేర్కొన్న గ్రంథాలు 
1. పురుషసూక్తమ్‌ 
2. విశ్వప్రకాశమ్‌ (10-1-765) 
శబ్దశాస్త్ర వేది హృదయంబు చాగున విశ్వప్రకాశాభిరామంబై (10-1-765) 


విశ్వాన్ని ప్రకాశింపచేస్తు అందంగా ఉన్నదని శరత్మాల పరమైనఅర్థం. విశ్వ ప్రకాశమనే నిఘంటువుతో 


అభిరామమైనది శబ్ద్బశాస్రజ్ఞుని హృదయమని రెండవ అర్థం. విశ్వప్రకాశం (విశ్వకోశం) మహేశ్వర పండితుడు 
రచించిన సంస్కృత నిఘంటువు. 


శ్రీమహాభాగవత దశమస్కంధం - ఉత్తరభాగ పీఠిక 4/7 


8. కామతంత్ర టీక 


ఆ.వె. కామతంత్ర టీక కలువల జోక కం, దర్చుడాక నెటుల తాల్మిపోక 
చకిత చక్రవాక సంప్రీత జనలోక, రాకవచ్చె మేలు రాకయగుచు. (10-1-964€ 


ఇది శరత్మాలంలోని పున్నమి వర్ణన. ఇక్కడ పోతన పేర్కొన్న కామతంత్రటీక వాత్స్యాయన కామసూత్రాలకు 
జయమంగళవ్వాఖ్య అయి ఉంటుంది. 


భాషితాలు 


 /] 


కావునం బరులకు హింసలు, గావింపంగ వలదు తనకుం గల్యాణముగా 
భావించి పరుల నొంచినం, బోవునె? తత్భలము పిదపం బొందక యున్న? (10-1-8389) 


(8 


మానవేంద్ర! సత్యమతికి దుష్క్మరమెయ్య?, దెజుక గలుగువాని కిష్ట మెయ్య? 
దీశభక్తి రతుని కీరాని దెయ్యది?, యెజుక లేనివాని కేది కీడు? (10-1-48) 


ఆ. సభకుం బోవ రాదు; సభవారి దోషంబు, నెఠటింగి యూరకున్న నెజుంగకున్న 
నెజింగి యుండియైన నిట్టట్టు వలికినం, బ్రాజ్ఞుందైనం బొందుం బాపచయము. (10-1-1856) 


సాధుపాఠ నిర్ణయం 
(1) తెంపరివై పొరింబొరిని .... నన్‌ । నొంచితి విస్సిరో యదియు బీరమె? (10-1-154) 
ఈ పాఠంలో ప్రాసభంగం యతిభంగం ఉన్నాయి. నొప్పింపంగ నిస్సిరో - అని వావిళ్ళవారిపాఠం 


నన్‌ । బెంపంగ నిస్సిరో - అని వసుచరిత్రవ్యాఖ్యాత సోమకవిపాఠం “పెంచు ధాతువునకు నాశనం చేయు 
అనే అర్ధం కూదడఉింది. ఇది పెరుంగు ధాతువువంటిది. మొక్క పెరిగినది = వృద్ధి పొందినదని అర్ధం. గొలుసు 
పెరిగినది = తెగిపోయినదని అర్థం. 


(2) శబ్దశాస్త్రవేది హృదయంబు చాగున విశద ప్రకాశాభిరామంబై (10-1-765) అని అకాడమీ ప్రతిపాఠం 
“'విశ్వప్రకాశాభిరామంబై అని ఉండాలి. లేకపోతే రెండర్థాలు కుదురవు. 


(8) మహిత రౌద్రంబున మల్లుర కశనియై, నరుల కద్భుతముగ నాథుండగుచు... ఖలులకు విరసంబుగా 
దండియై... (10-1-1322) 


ఇక్కడ 'విరసం” అను పాఠం తప్పు. ఈ పద్యంలో నవరసాలు క్రమంగా చెప్పబడ్డాయి. కాబట్టి 'ఖలులకు 
వీరంబు గాదండియై' అనే పాఠం సాధువు. 


(4) చంపెరక్కసింబట్టి చక్రవాకునింగూల్చె. (10-1-1328) 


ముద్రిత ప్రతులన్నిట్లో ఈ పాఠమే ఉంది. “చక్రవాతునింగూల్చు” అని ఉండాలి. చక్రవాతుండు= సుడిగాలి 
రక్కసుండు = తృణావర్తుడు. 


48 శ్రీమహాభాగవత దశమస్కంధం - ఉత్తరభాగ పీఠిక 
(5) భీష్మకవరపుత్రినే నుతచరిత్ర వారిజనేత్రన్‌. (10-2-2438) 
అని ముద్రిత పుస్తకాల్లోని పాఠం. అంత్యానుప్రాసం చెడింది. 


“'భీష్మకవరపుత్రిన్‌, నుతచరిత్రవారిజనేత్రినొ - అని వ్రాతప్రతుల పాఠం. చరిత్రశబ్ద “ము” “ఇష్టన్‌” 
ప్రత్యయాంతము. “చరిత్ర అని ఉండదు. కాని చరధాతువుపై 'కృచ్‌ ప్రత్యయంచేరి “'చరితృ” అని ఏర్చడి “'బున్నేభ్యోజీప్‌ 
అనే సూత్రంచే “చరిత్రి అవుతుంది. 'పొగడబడునట్లు చరించునది' అని అర్థం. “వారిజనేత్రి' అనే దానిని 
సారస్వతవ్యాకరణం అంగీకరించింది. 


(6) జలదాభున్‌ గతలోభున్‌, అలకాళి జితద్విరేఫు నంబుజనాభున్‌ (10-2-626) 


అని ముద్రితపాఠం. ఇక్కడ అంత్యానుప్రాసం చెడింది. అలకాళిజిత “ద్విరేభు నంబుజనాభున్‌ - అని 
ఉందాలి. 

రిభ్యతే శబ్బ్వృత ఇతి రేభో రవర్ణః. ద్వౌరేభౌభ్రమరనామ్ని. ద్విరేఫము= తుమ్మెద. ద్విరేఫము - ద్విరేభము - 
రెండు రూపాలు ఉన్నాయి. భంబుకదేనఖంబు కలభంబుకదేనడ... ద్విరేధంబుగదేకచంబు. అని కవిఫప్రయోగం. 
(భాగవతపాఠపరిశోధనం,). 


(7) మిడుంగుజులు పొరింజదల నదర హరిదంతముల (10-2-7877) 


అని ప్రతులలో ఇదే పాఠం ఉంది. ఇది లయవిభాతి. గణాలు సరిగా లేవు. 'పొరింజదలి అనేచోట -- 
“పెన్‌జడలి అని ఉంటే సరిపోతుంది. ఏ ఆధారంలేకుండ మనం స్వతంత్రించి కవిపాఠం దిద్దరాదు. 


(8) పరమాణు కారణవాదులైన కణ్వగౌతమాదులను (10-2-1220) 


అని వావిళ్ళ, అకాడమీవారి ప్రతుల పాఠాలు. 'కణాదగౌతమాదులును అని ఉండాలి. పరమాణువాది 
వైశేషికదర్శనకర్త కణాదుడు కాని కణ్వుడు కాడు. 


పోతన ఆత్మీయత 


క. ప్రబ్బిన భక్తిని హరిపైం, గబ్బంబులు సెప్పి కవులు కైవల్య త్రీ 
కబ్బుదు రంట! హరిపోషణ, మబ్చిన తల్లిదండ్రు లెచటి కబ్బుదురొ తుదిన్‌. (భాగ. 10-1-3510) 


పోతన మహాకవి. అచంచల విష్ణుభక్తితో సమాధిస్థితిలో ఉండి ఆంధ్రభాగవతం రచించి కైవల్యం పొందినవాడే. 
భాగవత రచనవలన పోతన కోరుకొన్నది కైవల్యమే. అందువల్లనే ముక్తి మోక్షం మొదలైన శబ్దాలకంటె కైవల్యశబ్దాన్నే 
ఎక్కువగా ప్రయోగించాడు. 'వల్యాధిపలక్షి (10-1-6555); కైవల్యశ్రీ (10-1-3౩51); కైవల్యపదంబునొాందె 
(10-1-972) అని చాలమారులు ప్రయోగించటమే కాక 'శ్రీకైవల్యపదంబుంజేరుటకునై' అని భాగవతాని 
మొదలుపెట్టి దశమస్మంధం చివర - 


శ్రీమహాభాగవత దశమస్కంధం - ఉత్తరభాగ పీఠిక 49 
మ. మనుజేంద్రోత్తమ! యేను నీకుం ద్రిజగన్మాంగల్యమై యొప్పం జె 
ప్పిన యీ కృష్ణకథాసుధారసము సంప్రీతాత్ములై భక్తిం [గ్రో 
లిన పుణ్యాత్ములు గాంతు రిందు సుఖముల్‌; నిర్ణూతసర్వాఘులై 
యనయంబుం దుదిం గాంతు రచ్యుతపదం బైనట్టి కైవల్యమున్‌. (10-2-1386) 
అనే పద్యాన్ని కైవల్యంతో ముగించాడు. 


కైవల్యం అంటే దుఃఖాలనుండి ముక్తిపొందటంకాదు. భగవంతునిలో లవీనమవడం కాదు. కేవలం బ్రహ్మమే 
అవడం. *బ్రహ్మవిద్‌ బ్రహ్మైవ భవతి - బ్రహ్మజ్ఞాని బ్రహ్మమేఅవుతాడు. అందువల్లే శ్రీ శంకరభగవదత్పాద 
వేదాంతానికి 'కేవలాద్వైతం” అని పేరు. 

2. పోతన వ్యవసాయం చేసి జీవితంగడపినవాడు. ఈ భావాలు భాగవతంలో స్పష్టంగా ఉన్నాయి. 


క. _వర్షాక్రాలభుజంగుండు, హర్షముతో నిడిన నవనఖాంకము లని యు 
తృర్షింప భూమిసతిపైం, గర్షక హలరేఖ లమరె గహనాంతమునన్‌. (10-11-754) 


హాలికులు భూమిని దున్నారు. ఆ నాగటిచాళ్ళు వర్న్షాకాలమనే విటుడు భూసతిదేహంపై సంతోషంతో 
చేసిన నఖాంకాలవలె ఉత్మర్షతో ఒప్పినాయట. 


క. చెలువుండు ప్రావృట్కాలుండు, పొలసినం బులకించు భూమి పులకము లనంగా 
మొలచి తల లెత్తి నిక్కుచు, సలలితగతి జాలువాటి సస్యము అధిపా! (10-1-7755) 


వర్వాక్రాలుదనే భర్త తనను చేరగానే పులకించిన భూదేవి ఒంటిపైని పులకలనేటట్లుగా మొలచి పండిన 
నిటారుగా నిలబడిన పంటచేలు ఒప్పాయి. 


క. హలిహలహృత కరికుంభ, స్థలముక్తాఫలము లోలిం దనరెం గృషిక లాం 
గల మార్గ కీర్ణ బీజా, వలి కైవడి నద్భుతాహవక్షేత్రమునన్‌. (10-1-1563) 


ఇది జరాసంధ యుద్ధవర్ణన. బలరాముని నాగలితో చచ్చిన ఏనుగుల కుంభస్థలాల నుండి రాలిన ముత్యాలు 
కర్పకుని నాగలిచే దున్నబడిన మార్గాలలో చల్లిన విత్తనాల వలె యుద్ధరంగం అనే పొలంలో ఒప్పినాయి. 


ఏనుగుల కుంభస్థలాలలో ముత్యాలుండటం ప్రసిద్ధం. 


క. జలధరఫణిఫణకీచక, జలచర కరిమస్తకేక్షు శంఖవరాహో 
జ్వల దంష్ట్ర శుక్తులు దరం, బులముత్యము లొదవు వర్ణములు వివిధములై (35) 


క. పరిపక్వామలకఫల, స్ఫురణంబేపారి వెలుంగుంజూపుచునుండున్‌ 
గరికుంభసంభవంబగునురుతరమగునదియు రాజయోగ్యంబగుచున్‌. (40) 


50 శ్రీమహాభాగవత దశమస్కంధం - ఉత్తరభాగ పీఠిక 


ఏనుగుల కుంభస్థలాలలో ఉసిరి పండ్లంత ముత్యాలు ప్రకాశిస్తూ ఉంటాయని భైరవకవి “రత్నపరీక్ష 
లో పేర్కొన్నాడు. 
భాగవతం - వేంకటాచలం 


బలరాముడు తీర్థయాత్రలు చేస్తూ 1. ప్రభాసం 2. సరస్వతీనది 3. విందుసరస్సు 4. వజతీర్ధం 5. విశాలా 
6. సరయూ 7. యమునా 8. గంగానదులు 9. నైమిశారణ్యం 10. కౌశిక 11. పులస్వాత్రమం 12. గోమతి 
18. గండతి 14. విపాశ 15. శోణనదం 16. గంగాసాగరసంగమం 17. మహేంద్రనగం 18. సప్తగోదావరి 
19. కృష్ణవేణి 20. పంపాసరస్సు 21. భీమనది (కుమారస్వామి) 22. శ్రీశైలం 23. వేంకటాచలం 24. కంచి 
(కామకోటి) 25. కావేరి 26. శ్రీరంగం (శ్రీరంగనాథస్వామి) 277. వృషభాచలం 28. హరిక్షేత్రం 29. మధుర 
80. శ్రీరామసేతుబంధం 81. రామేశ్వరం 82. తామ్రపర్ణి 898. మలయాచలం (అగస్త్యమహర్షి ౩4. దక్షిణ 
సముద్రం 85. కన్యాకుమారి (దుర్గాదేవి) 36. పంచాప్స్పరం 37. గోకర్ణం (శివుడు) 38. తాపి 39. పయోష్టి 
40. నిర్వింధ్యం త్య దండకారణ్యం త్త మాహిష్మతి (మనుతీర్ధం) మొదలైన పుణ్యతీర్థాలను పవిత్రక్షేత్రాలను 
సేవించాడు. 

పంచమస్మంధంలోని భూగోళకథనంలో ఈ దశమస్మంధంలోని బలరామతీర్థయాత్రలో శ్రీవేంకటాచల 
ప్రశస్తి రెండుసార్లు వచ్చినది. వేంకటాచలంపై వెలసిన పెద్దకాలం వేల్పు శ్రీవేంకటేశ్వరస్వామి. |. కృతయుగంలో 
యజ్ఞవరాహస్వామిగా 2. త్రేతాయుగంలో శ్రీరామచంద్రునిగా 3. ద్వాపరయుగంలో శ్రీకృష్ణునిగా 4. కలియుగంలో 
శ్రీవేంకటేశ్వరస్వామిగా ఒప్పిన పరమాత్మ భక్తితో భాగవతం పరఠించినవారినందరినీ కరుణాకటాక్షవీక్షణాలతో 
రక్రించుగాక! 


శ్రీమత్సరమేశ్పరార్పణమన్తు 


తిరుపతి ఇట్లు 
17-2-2017 సుకలసుకవిబుధజనవిధేయుడు 


గరిమెళ్ళ సోమయాజులు శర్మ 


51 
దశమస్కంధం - ఉత్తరభాగ కథాసారం 


రుకిణీ వివాహానంతర వృత్తాంతం శుకుడు ఇలా చెపుతున్నాడు. శివునిచే దగ్ధమయిన మన్మథుడు 
పరమేశ్వరుణ్ణి ఆరాధించి రుక్కిణికి పుట్టాడు. అతడే ప్రద్యుమ్నుడు. పురిటింటిలో ఉండగానే శంబరుడు తనకతడు 
శత్రువని తెలుసుకొని ఎత్తుకొనిపోయి సముద్రంలో పడవేశాడు. వానిని ఒక చేప మింగింది. చేపలను జాలరులు 
పట్టికొని వచ్చి శంబరునికి కానుకగా ఇచ్చారు. అతడు వంటశాలకు పంపినాడు. వంట చేసేవారు చేపకడుపులో 
రాచబిడ్డను చూచి, (మాయావతి రూపంలో) అక్కడే ఉన్న రతీదేవికి ఈ విషయం చెప్పారు. రతీదేవి తన భర్త 
ఎపుడు శరీరం ధరిస్తాడా! అని ఎదురుచూస్తూ శంబరుని ఇంట్లో ఉంది. వంటవారు ఆమెకు పిల్లవాణ్ణి చూపించారు. 
ఇంతలో నారదుడు వచ్చి విషయమంతా చెప్పాడు. వెంటనే రతీదేవి గుర్తించింది. శంబరుని దగ్గరకు, వంటవారి 
దగ్గరకు వెళ్లి ఆ పసివాణ్ణి తీసుకొని పెంచుకోసాగింది. 


అతడు శీఘ్రంగా పెరిగాడు. అతణ్జి చూస్తే యువతులకు కాంక్ష కలగకుండా ఉండేది కాదు. ఆ మన్మథుని 
మాయావతి చూసింది. ఆమె తన్ను కోరుతోందని తెలిసికొని ప్రద్యుమ్నుడు “తల్లీ! నీవిలా మోహపడరాదన్నాడు. 
అపుడు రతి “నీవు మన్మథుడివి. పూర్వజన్మలో నేనునీ భార్యను రతిని. శంబరుడు తల్లి నుండి వేరుచేసి నిను 
సముద్రంలో పడవేస్తే ఒక చేప నిన్ను మింగింది. ఆ చేపకడుపు నుండి నీవు పుట్టావు” అని మాయావతి ప్రద్యుమ్నునకు 
సర్వమాయావినాశి అయిన “మహామాయావిద్య” ఉపదేశించింది. వెంటనే ప్రద్యుమ్నుడు శంబరుని యుద్దానికి 
పిలిచాడు. శంబరాసురుడు గదను ప్రయోగించాడు. తన గదతో ప్రద్యుమ్నుడు శంబరుని కొట్టాడు. అతని 
మాయలన్నిటిని ఛేదించి కత్తితో శంబరుని తల ఖండించాడు. దేవతలంతా సంతోషించి పూలవాన కురిపించారు. 
శంబరాసుర భంజనుడని ప్రద్యుమ్నునికి పేరు. 


రతీ ప్రద్యుమ్నులు ద్వారకకు పోవడం 


రతీప్రద్యుమ్నులు కలిసి ఆకాశమార్దాన అంతఃపురం చేరారు. అక్కది అంతఃపురకాంతలు ప్రద్యుమ్నుని 
చూసి కృష్ణుడనుకొన్నారు. రుక్మిణి తన చెలికత్తెతో “ఆ కుమారుని గూర్చి” ఈ కుమారుడెవరు? ఈతని కన్నతల్లి 
ఎంత అదృష్టవంతురాలో! అనుకొన్నారు. ఇంతలో రుక్కిణికూడ అక్కడకు వచ్చి “నా కొదడుకెక్కడ ఉన్నాడో” 
అనుకొంది. ఇంతలో కృష్ణుడు దేవకీవసుదేవులతో వచ్చి ఏమీ ఎరుగనటభ్లే ఉన్నాడు. అంతలో నారదుడు రానేవచ్చాడు. 
చెప్పవలసినదంతా చెప్పాడు. అందరూ సంతోషించారు. రుక్మిణి తన కొడుకునుచూసి సంతసించింది. ఒక్క 
విశేషం - మన్మథుని చూసి తల్లులు శ్రీహరిని చూసినట్లే మురిసిపోయారు. ఇతరులయితే మోహంలో 
మునిగిపోయేవారే! 


స్యమంతకోపాఖ్యానం 
శుకుడింకా ఇలా అన్నాడు - 


“రాజా! సత్రాజిత్తు కృష్ణునికి కూతుర్నీ స్యమంతకమణినీ కూడా ఇచ్చాడు. అప్పుడు పరీక్షిత్తు ఆ విషయం 
నాకు వివరంగా చెప్పండి” అని అదిగాడు. శుకుడు చెప్పసాగాడు - “సత్రాజిత్తు సూర్యభక్తుడు. సూర్యుడు 


52 శ్రీమహాభాగవత దశమస్కంధం - ఉత్తరభాగ కథాసారం 


సత్రాజిత్తు భక్తికి సంతసించి స్యమంతకమణిని ఇచ్చాడు. ఒకరోజున సత్రాజిత్తు ఆ మణిని కంఠంలో ధరించి 
ద్వారకానగరానికి వచ్చాడు. 


అతణ్లి చూచి ప్రజలంతా సూర్యుడనుకొని కృష్ణునితో ఇలా అన్నారు. “దామోదరా! నీవు లోకరక్షకుడవు. 
యదువంశంలో నిగూఢంగా ఉన్నావు. నిన్ను చూద్దానికి ఆ సూర్యుడో, బ్రహ్మదేవుడో దిగి వస్తున్నట్లు అనిపిస్తోంది 
అన్నారు. వెంటనే కృష్ణుడు ఓ చిరునవ్వు నవ్వి “అతడు సత్రాజిత్తు కాని సూర్యుడు కాదు” అన్నాడు. ఆ సత్రాజిత్తు 
ఆ మణిని తన దేవమందిరంలో నిల్పుకున్నాడు. అది ప్రతిదినం ఎనిమిది బారువుల బంగారం ఇస్తుంది. ఆ రత్నం 
పూజింపబదేచోట వ్యాధులు కరువుకాటకాలూ ఉండవు. అందుచేత ఆ మణిని యాదవరాజుకి ఇమ్మని 
కృష్ణుదడిగాడు. అతడివ్వలేదు. పైగా 'నేనివ్వను పో!” అన్నాడు. ఇలా ఉండగా సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు 
ఒకసారి ఆ మణిని మెడలో ధరించి వేటకై అడవికి వెళ్ళాడు. వాణ్ణి ఒక సింహం చంపి ఆ మణిని తీసుకుపోయింది. 
జాంబవంతుడు ఆ సింహాన్ని చంపి ఆ మణిని తన కూతురికి కేళలీకందుకంగా ఇచ్చాడు. 


సత్రాజిత్తు తన తమ్ముడైన ప్రనేనుడు కనబడక పోవడంచేత ఇలా ఆలోచించాడు. మణికోసం మావాణ్ణి 
శ్రీకృష్ణుడు చంపాడు అని దూషించాడు. ఈ మాట కృష్ణుని చెవిలో పడింది. ఈ నింద ఎలా పోగొట్టుకోవాలా? 
అనుకున్నాడు కృష్ణుడు. కొద్దిసేపు ఆలోచించాడు. ఆ అదవికి వెళ్ళాడు. ముందుగా కూలిపోయిన గుర్రాన్ని ప్రక్మనే 
ప్రసేనుణ్లి కొద్దిదూరంలో సింహాన్నీ చూశాడు. అక్కడనుంచి ఎలుగుబంటి కాలిజాడలు కన్పడగా ఆ జాడల్ని 
పట్టుకుని ఒక గుహలో ప్రవేశించాడు. గుహద్వారం దగ్గర తనవెంట ఉన్నవారిని ఉండమని చెప్పి 
అంధకారబంధురమైన గుహలో తాను ప్రవేశించాడు. ఒక బాలికకు కేలీకందుకంగా కట్టబడిన ఆ మణిని 
చూచాడు. అనాలోచితంగా ఆ మణిని హరించాలనుకొన్నాడు. మెల్లమెల్లగా శిశువు దగ్గరకు వచ్చాడు. ఈ 
దృశ్యం చూచేసరికి అక్కడ ఉన్న దాది భయపడి గట్టిగా అరిచింది. అది విని జాంబవంతుడు బయటకు వచ్చాడు. 
తన స్వామి అని తెలియక ఎవరో మానవు డనుకుని అతనితో యుద్దానికి సిద్ధపడి ఇరవైఎనిమిది రోజులు 
పోరాడాదు. ఇద్దరూ ముష్టాముష్టి పోరాడారు. జాంబవంతుని శరీరం ముద్దముద్దగా అయిపోయింది. అపుడు 
జాంబవంతుడు “దేవా! నీవు పురాణపురుషుడవ. సర్వానికీ ఆత్మవు. పూర్వం సముద్రాన్ని ఇంకించావు. దశకంఠుని 
శిరస్సులను తుంచావు. దయాసముద్రుడవైన రామచంద్రుడవు. తెలియక నీ కపకారం చేశాను. క్షమించు” అని 
జాంబవంతుడు స్తుతించాడు. వెంటనే శ్రీహరి తన చేతితో అతని శరీరాన్ని స్పృశించి మేఘగంభీర ధ్వనితో ఇలా 
అన్నాడు. “భల్లుకేశ్వరా! ఈ మణిని మేము దొంగిలించామని అజ్ఞానులు మమ్మల్ని నిందించారు. ఆ నింద 
తప్పించుకోవడానికి ఈ గుహలోకి మేము వచ్చాం” అనగానే జాంబవంతుడు పరమానందంతో తన కూతుర్ని ఆ 
మణీినీ కూడా కృష్ణునకు సమర్పించాడు. 


హరితోబాటు వచ్చినవారు గుహబయట పన్నెండురోజులు ఎదురుచూచి విసిగి పట్టణానికి వెళ్ళిపోయారు. 
కృష్ణుడు గుహలో చిక్కుబడిపోయాడని అనుకున్నారు. దుర్గమ్మను ప్రార్ధించారు. ఆ సమయంలోనే “కృష్ణుడు 
మణినీ బాలమణినీ కూడా తీసుకుని క్షేమంగా వస్తాడు” అని దుర్గాదేవి పలికింది. రత్నంతోనూ కన్యారత్నంతోనూ 
కృష్ణుడు నగరానికి వచ్చాడు. అందరూ పండగ చేసుకున్నారు. జాంబవతిని కృష్ణుడు పరిగ్రహించి సత్రాజిత్తును 


శ్రీమహాభాగవత దశమస్కంధం - ఉత్తరభాగ కథాసారం 53 


రాజసభకు పిలిపించి జరిగినదంతా చెప్పాడు. అతనిమణిని అతనికిచ్చేశాడు. సత్రాజిత్తు సిగ్గుపడి బలవద్విరోధం 
పెట్టుకున్నందుకు భయపడ్డాడు. 
క. పాపాత్ముల పాపములం, బాపంగా నోపునట్టి పద్నాక్షునిపైం 

బాపముగలదని నొడివిన, పాపాత్ముని పాపమునకుం బారముగలదిే! 


అంటూ ఇంకా ఇలా బాధపడ్డాడు. “నేను శ్రీహరిపై అపనిందమోపాను. పాపాత్ళుణ్ణి. లోఖిని, దుర్భుద్దిని, 
మత్తుణ్ణి. ఇక నాకీ దేహం ఎందుకు? కాల్చనా? కృష్ణుడు ఎలా ప్రసన్నుడాతాడో” అనుకుని మణినీ కూతురు 
సత్యభామనూ కృష్ణునికిచ్చి వాని పాదాలు పట్టుకోవడం తప్ప మరో ఉపాయం లేదని ఆలోచించి స్యమంతక 
రత్నాన్నీ కన్యారత్నాన్నీ శ్రీహరికి సమర్పించాడు. అపుడు కృష్ణుడు “మణిని సూర్యుడు నీకిచ్చాడు. మాకూ 
మణులున్నాయి. నాకు కుమారీమణి చాలు” అంటూ సత్రాజిత్తుకి మణిని తిరిగి ఇచ్చేశాడు. 

ఇంతలో “పాండవులు కుంతితో పాటు లాక్షాగ్బృహంలో దగ్ధమైపోయారు” అని వార్త వచ్చింది. వెంటనే 
కృష్ణుడు బలరామునితోబాటు హస్తినకు వెళ్ళి భీష్మద్రోణ కృపాదులను విదురాదులను చూచి వారిని ఓదార్పాడు. 


శతధన్వుడు సత్రాజిత్తును చంపి మణిని అపహరించడం 


అపుడు అక్రూరకృతవర్శలు శతధన్వుని దగ్గరకు వెళ్ళి మనకిస్తామని తన కూతుర్ని కృష్ణుడి కిచ్చి మాటతప్పాడు 
సత్రాజిత్తు. అందుచేత నువ్వవెళ్ళి ఏ విధంగానైనా సరే ఆ మణిని సంపాదించు అని శతధన్వుని (డ్రేరేపించారు. 
అప్పుడువాడు నిద్రలో ఉన్న సత్రాజిత్తును చంపి మణిని పట్టుకుపోయాడు. సత్యభామశోకించి సత్రాజిత్తును 
తైలద్రోణియందుపట్టించి హస్తినాపురానికి వెళ్ళి హరికి విన్నవించింది. బలరామ, కృష్ణులిద్దరూ మనుష్యభావంతో 
విలపించారు. కృష్ణుడు ద్వారకకు వచ్చి శతధన్వుణ్ణి చంపాలని భావించాడు. ఇది తెలిసిన శతధన్వుడు ప్రాణభయంతో 
కృతవర్మ్శ్మదగ్గరకు వెళ్ళి తనకు సాయపడమని ప్రార్ధించాడు. అప్పుడు కృతవర్మ “ఇక్కడ ఎవరూ రామకృష్ణుల 
కపకారం తలపెట్టలేరు. జరాసంధుణ్ణి ఎరుగుదుం కదా” అన్నాడు. అప్పుడు శతధన్వుడు అక్రూరుణ్సి సాయం 
అడిగాడు. అక్రూరుడు కృష్ణుని బలపరాక్రమాలు వివరించి చెప్పి “మెం కృష్ణుడికి మొక్కుతాం కాని ద్వేషించం, 
వెళ్ళువెళ్ళు, న్స్‌ స్నేహానికి పదివేల నమస్మారాలు.” అన్నాడు. వెంటనే శతధన్వుడు గుర్రం ఎక్కి పారిపోయాడు. 
బలరామ, కృష్ణులు వాణ్ణి వెంబడించారు. శతధన్వుడు మిథిలదాకా వెళ్ళి అక్కడనుంచి గుర్రందిగి పరుగెత్తాడు. 
వెంటనే శ్రీహరి చక్రంతో వాడి తలఖండించాడు. చనిపోయిన వాడి వస్త్రాల్లో మణి ఉందేమోనని వెతికాడు. మణి 
దొరకలేదు. అప్పుడు బలరాముడు వీడెవడికో దాచమని ఇచ్చి ఉంటాడు. నువ్వవాణ్ణి వెదుకు. నేను మిథిలాధీశుణ్ణి 
చూడాలి అని చెప్పి మిథిలకు వెళ్ళిపోయాడు. బలరాముడు మిథిలలో కొన్ని ఏండ్లపాటు ఉన్నాడు. ఆ సమయంలోనే 
దుర్యోధనుడు మిథిలకు వచ్చి బలరాముని దగ్గర గదావిద్యను అభ్యసించాడు. 


కృష్ణుడు ద్వారకకు వెళ్ళి విషయమంతా సత్యభామకు చెప్పి సత్రాజిత్తుకు పరలోక క్రియలు చేయించాడు. 
శతధన్వుని మరణంవిన్న అక్రూర, కృతవర్మలు ద్వారక విడిచి వెళ్ళిపోయారు. అక్రూరుడు లేకపోవడంచేత 
ద్వారకావాసులకు శరీర, మానసతాపాలు కలిగాయి. అప్పుడాపట్టణంలోని వృద్ధులు కృష్ణుడితో ఇలా అన్నారు. 


ర5్‌4 శ్రీమహాభాగవత దశమస్కంధం - ఉత్తరభాగ కథాసారం 


“పూర్వం కాశీరాజు తన రాజ్యంలో వానలు కురవకపోతే శ్వఫల్సుని తీసుకుని వెళ్ళి గాందిని అనే కన్యనిచ్చి 
వివాహం చేయడంతో అక్కడ వానలు కురిశాయి. అతదికొడుకు ఈ అక్రూరుడు. ఇతడూ అటువంటివాడే. 
మహాతపస్వి, అతణ్జి రప్పించు” అని చెప్పారు. అనగానే కృష్ణుడు అక్రూరుణ్ణి రావించి ఇలా అన్నాడు. “శతధన్వుడు 
మీ యింట్లో మణిని తీసుకుని వచ్చి పెట్టాడట నాకు తెలిసింది. సత్రాజిత్తు సంతానం ఆస్తీ అప్పులూ పంచుకోవాలి. 
అతడికి సత్మర్మలు జరగాలి. మణిని నువ్వే ఉంచుకో దాన్ని బంధువులందరికీ చూపించు. నాకివ్వక్కరలేదు” 
అన్నాడు. అనగానే అక్రూరుడు వస్త్రంలో దాచిపెట్టినమణిని కృష్ణుడికిచ్చాడు. కృష్ణుడు ఆ మణిని బంధువులందరికీ 
చూపించాడు తరువాత ఆ మణిని అక్రూరుడికిచ్చేశాడు. 


శ్రీకృష్ణుడు ఇంద్రప్రస్థానికి వెళ్లడం 


పాండవుల్ని చూడాలని కృష్ణుడు ఇంద్రప్రస్దానికి వెళ్ళాడు. పాందవులు కృష్ణదర్శనంతో చాలా ఆనందించారు. 
(ద్రౌపదికూడా పద్మాక్షునికి నమస్కరించింది. కృష్ణుడు కుంతీదేవి దగ్గరకు వెళ్ళి నమస్కరించి “కొడుకులూ కోడళ్ళతో 
సుఖంగా ఉన్నావా” అని అదిగాడు. కుంతీదేవి ప్రమతో వివశురాలయి కన్నీరు పెట్టుకుంది. సుయోధనుడు 
చేసిన అపకారాలన్నీ ఆమెకు గుర్తుకువచ్చాయి. “నీ బంధుప్రీతి నాకు చాలా సంతోషంగా ఉంది. నాకూనా 
పిల్లలకూ నీవే దిక్కు ప్రాణులందరికీ నీవే ఆత్మవుకదా!” అని కృష్ణుణ్ణి ప్రశసించింది. “నీవు మా చుట్టానివి. అది 
మాపూర్వ పుణ్యం” అంటూ సంతోషించింది. ధర్మరాజు కూడా అలాగే అన్నాడు. కృష్ణుడు కొన్నాళ్ళు 
ఇంద్రప్రస్థపురంలోనివారికి కనువిందు చేస్తూ అక్కడే ఉన్నాడు. ఆ రోజుల్లో కృష్ణార్జునులు ఒకరోజున వేటకై 
అడవికి వెళ్ళారు. యమునానది ఒద్దున కూర్చున్నారు నది కెరటాలలో సూర్యుని కూతురు కాళిందిని చూశారు. 
కృష్ణుని ప్రేరణతో అర్జునుడు ఆమె దగ్గరకు వెళ్లి ఆమెను గూర్చి వివరాలు అడిగాడు. తాను సూర్యుని కూతుర్ననీ 
తన పేరు కాలింది అని కృష్ణుణ్ణి భర్తగా కోరి తపస్సు చేస్తున్నాని చెప్పింది. ఇంకా “కృష్ణుడు తనను త్వరలో పెళ్ళి 
చేసుకుంటాడని” అన్నది. అర్జునుడు ఆమెమాటలు కృష్ణునికి చెప్పాడు. కృష్ణుడామెతో రథంమీద ధర్మరాజు 
వద్దకుచేరి విశ్వకర్మతో నగరాన్ని నిర్మింపజేశాడు. కృష్ణార్జునుల సాయంతో అగ్ని ఖాండవాన్ని దహించాడు. 
అప్పుడే మయుని అర్జునుడు రక్షించాడు. అతడు నిర్మించినదే మయసభ. 


త్రుకృష్ణుడు కాళింది, మిత్రవింద, నాగృజితి, భద్ర, లక్షణ అనే కన్యల్ని పరిణయమాడడం 


కృష్ణుడు తన పురానికి వచ్చి ఒక శుభలగ్నంలో కాళిందిని పెళ్ళి చేసుకున్నాడు. అవంతీదేశాధిపతులైన 
విందానువిందులు హరికి మేనత్త కొడుకులు. వారు దుర్యోధనుని ఆథితులు. వారు తమ చెల్లిలయిన మిత్రవిందకు 
పెళ్ళి చెయ్యాలని స్వయంవరం చాటించారు. ఆమెను రాజులందరి ఎదుట శ్రీకృష్ణుడు చేపట్టాడు. 


కోసలదేశపురాజు కూతురు నాగ్నజితి. ఆ నాగ్నజితి మాధవుణ్ణే నాథునిగా వరించింది. ఆమె తండ్రిని 
చూచి 'మేము మీ కన్యను కోరుతున్నాం. కన్యాశుల్మంమాత్రం ఏమీ ఇవ్వం” అని అడిగాడు. అప్పుడాతడు 'మా 
దగ్గర ఏడు ఎద్దులు ఉన్నాయి. వాటిని లొంగదీసుకున్నవానికి నా కూతుర్ని ఇస్తాను అన్నాడు. కృష్ణుడు ఆ ఎద్దుల్ని 
చూచి కేవలం పిడికిటి పోట్లతో నేలమీద పడవేసి వాటిని కట్టి ఈడ్పుకుని వచ్చాడు. నగ్నజిత్తు శ్రీకృష్ణునికి 
క ప! వావి 
నాగ్నజితిని ఇచ్చి పెళ్ళి చేశాడు. (బ్రాహ్మణులు ఆశీర్వదించారు. 


శ్రీమహాభాగవత దశమస్కంధం - ఉత్తరభాగ కథాసారం 5్‌5 


ఆమెకోసం ఎద్దులతో పోరాడి ఓడిపోయిన రాజులందరూ ఈ విషయం విని కృష్ణుణ్ణి ఎదిరించారు. 
అర్జునుడపుడు యుద్ధభూమిలో వారినందరినీ సంహరించాడు. ఈ విధంగా నాగ్నజితిని పెళ్ళిచేసుకుని 
ద్వారకానగరానికి వచ్చాడు శ్రీకృష్ణుడు. 


కృష్ణుడింకా (శ్రుతకీర్తి చెల్లెలు అయిన భద్రను వివాహం చేసికొన్నాడు. తరువాత మద్రరాజు బృహత్సేనుని 
కూతురు లక్షణనుకూడా పరిణయమాడాడు. ఈ విధంగా రుక్కిణి, జాంబవతి, సత్యభామ, కాళింది, మిత్రవింద, 
నాగ్నజితి, భద్ర, లక్షణ అనే ఎనమండుగుర్ని వివాహమాడాడు కృష్ణుడు. నరకాసురుణ్ణి వధించి రోహిణి మొదలయిన 
పదహారువెలమందిని పరిగ్రహించాడు. 


“నరకాసురుడు ఆ ప్రీలను ఎందుకు చెరబట్టాడు' అని పరీక్షిత్తు అడిగాడు. ఆ విషయం శుకుడిలా చెప్తున్నాడు. 
నరకాసురుడు అదితి కర్ణకుండలాలను, వరుణుని ఛత్రాన్సీీ మేరుపర్వతంమీది మణిపర్వతాన్ని స్వాధీనం 
చేసుకున్నాడు. ఇంద్రుడు ఈ విషయం హరికి మొరపెట్టుకున్నాడు. ఆ నరకాసురుణ్ణి చంపడానికి శ్రీకృష్ణుడు 
గరుత్మంతుణ్లి ఎక్కివెళ్లాడు. అపుడు సత్యభామ కృష్ణుడితో బయలుదేరే సమయంలో ఇలా అంది. 


శ్రీకృష్ణుడు సత్యభామతో వెళ్ళి నరకాసురుణ్ది వధించడం 


“దేవా! నీవు రాక్షససంహారం చేస్తూంటే న్‌ నైపుణ్యం చూడాలని ఉంది. నన్ను కూడా యుద్దానికి నీతోబాటు 
తీసుకొని వెళ్లకూడదా” అని కృష్ణుడిలా అన్నాడు - “నువ్వా? యుద్దానికా? యుద్ధం అంటే ఏమనుకుంటున్నావు. 
అవి తుమ్మెదల రుుంకారాలు కాదు. ఏనుగుల ఘీంకారాలు. అక్కడ పద్మాలపుప్పొడి ఉండదు. గుర్రాలకాలిగిట్టల 
దుమ్ము మాత్రమే ఉంటుంది. నీటితరగలమీది నురుగుకాదు. శత్రువుల బాణాలు. అవి సరోవరాలు కాదు. 
సైన్యసమూహాలు. నేను త్వరలోనే వస్తాను. నువ్విక్కడే ఉందు” అన్న కృష్ణునితో సత్యభామ “నీబాహువుల దగ్గర 
ఉంటే అవతలివాళ్ళు దానవులయితే నేమి దైత్యులయితేనేమిటి?” అంటూ నేనూ వస్తానని మెత్తగా చెప్పింది. 
చేతులు జోడించింది. కృష్ణుడు కరకమలాలతో గుచ్చిఎత్తాడు. గరుత్మంతుణ్లి అధిరోహించాడు. ప్రాగ్గోతిషపురాన్ని 
సమీపించాడు. గిరిదుర్గం, శస్త్రదుర్గం, జలదుర్గం, అగ్నిదుర్గం, వాయుదుర్గాలతో అభేద్యంగా ఉంది ఆ పురం. 
కృష్ణుడు ముందుగా ఆ దుర్గాల్ని ముక్కలు చేసి క్రమంగా రూపుమాపాడు. మురుణ్ణి కప్పిన మురాసురుని పాశాలు 
ఛేదించాడు. ఆ పట్టణప్రాకారాల్ని గదాఘాతాలతో కూల్చివేశాడు. పాంచజన్యం పూరించాడు. ఆ ధ్వనికి 
పంచశిరుడయిన మురాసురుడు ఆవులిస్తూ నీళ్ళల్లోంచి బయటకు వచ్చాడు. అగ్నిజ్వాలలతో కూడిన శూలాన్ని 
గరుత్మంతునిమీద ప్రయోగించాడు. భూమ్యాకాశాలు దద్దరిల్లేలా గర్జించాడు. గరుడునిమీద పడవచ్చిన శూలాన్ని 
కృష్ణుడు ఒడిసి పట్టుకుని మూడుముక్కలుగా చేశాడు. వెంటనే మురుడు గదను విసిరాడు. కృష్ణుడు దాన్ని తన 
గదతో మూడు ముక్కలు చేశాడు. వాడు చేతులు చాచి ముందుకు వచ్చాడు. అంతలోనే కృష్ణుడు వాడితలలను 
ఖండించాడు. మురుడు నీళ్ళల్లో కూలిపోయాడు. అతని కొడుకులు ఏడుగురు పీఠడు అనే దండనాధుణ్ణి 
ముందుంచుకొని హరిని ఎదిరించాడు. ఎన్నో బాణాలు గుప్పించాడు. వాటిని అన్నింటినీ నేలకూల్చాడు కృష్ణుడు. 
వారిచేతుల్సీ ముఖాల్నీీ కంఠాల్నీ నరికివేశాడు. వారందరూ చనిపోవడంతో నరకునికే ఆశ్చర్యం కలిగింది. 


56 శ్రీమహాభాగవత దశమస్కంధం - ఉత్తరభాగ కథాసారం 


యుద్దానికి సిద్ధమైవచ్చాడు నరకుడు. సత్యభామతో కూడిన శ్రీకృష్ణుణ్లి చూచాడు. యుద్దానికి సిద్ధమయ్యాడు. 
అతబ్జి చూచి సత్యభామ తన జడముడి చుట్టింది. కోకసరిచేసుకుంది. నగలు సవరించుకుంది. పయ్యెద బిగించింది. 
తన భర్తముందట లేచి నిలబడింది. 


సత్యభామ నరకాసురునితో యుద్ధం చేయడం 


ఆ సత్యభామను చూచి కృష్ణుడు “ఈ విల్లందుకో' అని సత్యభామకొక విల్లు అందించాడు. వెంటనే ఒక 
తేజోవిశేషం పుట్టింది. ఆమె ఆ వింటినారిని సంధించింది. ధనుష్టంకారం చేసింది. వీరశ్చ్ళంగారాలు భయరౌద్ర 
విస్మయాలు రూపుదాల్చినట్లుగా ఉంది. ఎప్పుడు వింటికి బాణం తొడుగుతోందో, ఎపుడు లాగుతోందో ఎపుడు 
విడుస్తోందో తెలియటం లేదు. బొమలు ముడిపడ్డాయి. అనురాగమందహాసాలు వీరశ్చంగాలు వ్యక్తమౌతూ 
అవలీలగా శత్రువును నొప్పిస్తూ భర్తను అలరిస్తోంది. ఒకపాదం ముందుకు ఒకపాదం వెనుకకూ పెట్టి నిలబడింది. 
లక్ష్యాన్నిమాత్రమే చూసోంది. ధనుస్సు వలయాకారంగా ఉంది. బాణాలు పుంఖానుపుంఖాలుగా వదులుతోంది. 
నిజానికి సత్యభామ సుకుమారి. అలా యుద్ధం చేయడం ఆశ్చర్యంగా ఉంది చూచేవాళ్ళకు. చెలికత్తెల కోలాహల 
ధ్వనిచే ఓర్చుకోలేని ఆమె భఖేరీభాంకారాలకు ఎలా ఓర్చుకుంటోందో తెలియటం లేదు. చేత వీణపట్టుకోడానికే 
తెలియని ముద్దరాలు ధనుస్సు ఎలా పట్టుకుంటోందో తెలియటంలేదు. నెమళ్ళకు నాట్యం నేర్పుతూ ఉన్నట్లు 
ఆలీఢం మొదలయిన భంగిమలలో కనపడుతోంది. సత్యభామను ప్రశంసిస్తూ కృష్ణుడు విల్లందుకున్నాడు. అపుడు 
నరకాసురుడు కృష్ణునితో ఇలా అన్నాడు. “ఆడుది యుద్ధం చేస్తూంటే నీకు మగతనం లేదా! దనుజులు ఆడువారితో 
యుద్ధం చెయ్యరు” అంటూండగానె శతఘ్ని అనే దివ్యాస్తాన్ని ప్రయోగించాడు కృష్ణుడు. శత్రుసైన్యం అంతా 
హాహాకారాలు చేస్తూ పారిపోయింది. సత్యాకృష్ణులను మోస్తూనే గరుత్మంతుడు కాలిగోళ్ళతో, ముక్కుతో, రెక్కలతో 
శత్రువుల గజసమూహాన్ని ఛిన్నాభిన్నం చేశాడు. ఆ గాలివేగం సహించలేక చావగా మిగిలిన సైన్యం పారిపోయింది. 
అదే సమయంలో నరకాసురుడు ఏనుగుమీద విహరిస్తున్నాడు. కృష్ణుడిమీద విసరడానికి శూలం చేత్ర్తోపట్టుకున్నాడు. 
కృష్ణుడు తన చక్రంతో నరకుని తలనరికాడు. చప్పుడుచేస్తూ ఆ తల నేలపై పదింది. దేవతలు మునులు ఆకాశంనుండి 
పూలవాన కురిపించారు. 


భూదేవి త్రీకృష్ణుజ్ణి స్తుతించడం 


ఒక మహారత్నాన్ని కృష్ణుడికిచ్చి భూదేవి భక్తిశ్రద్ధలతో సర్వజ్ఞుడైన పరమాత్మకు నమస్కరించింది. “దీనరక్షకా! 
ఒక్కసారి దయతో ఇటు చూడు. వీడు నరకాసురుని కొడుకు. ఇతరమైన శరణమేదీలేదు వీడికి. ఆ మాటలను 
ఆమె పూజను అందుకుని శ్రీహరి నరకునికొడుకైన భగదత్తునికి అభయం ఇచ్చాడు. కృష్ణుడు పదహారువేలమంది 
రాజకన్యలను చూశాడు. వారంతా కుతూహలంతో శ్రీకృష్ణుణ్లి చూశారు. ధైర్యం కోల్పోయారు. అతడే తమకు 
ప్రాణనాథుడు కావాలని కోరుకున్నారు. వారు తమలో తాము ఆ రాక్షసుడెవరో చెరపట్టాడని అనుకునేవారం కాని 
అందువల్లనే కదా ఈ కృష్ణుణ్ణి చూడకలిగాం, ఒక్కసారి ఇతడు మనల్ని కౌగిట చేరిస్తే మనం ధన్యులం. ఆ 
వైజయంతీమాల ఎంత చక్కగా అతని కంఠం పట్టుకుని వ్రేలాడుతోందో. అతని పీతాంబరమైనా అయ్యాంకాదు. 


శ్రీమహాభాగవత దశమస్కంధం - ఉత్తరభాగ కథాసారం 5/7 


అతని శరీరంమీద మెరిసిపోతూ ఉందేవాళ్ళం కదా! పాంచజన్యం అయి ఉంటే అతని అధరసుధారసం తాగేవాళ్ళం. 
నెమలిపింఛమయినా బాగుండేది. నెత్తిమీద గంతులు వేసేవాళ్ళం. ఇలా పలురకాలుగా మాట్లాడుకుంటున్నారు. 
ఎవరికి వారే ఆ పద్మాక్షుడు నన్నే చూచి నవ్వాడు. నన్ను చూచే ఆలోచిస్తున్నాడు నా పేరుకూడా అడిగాడు. నేనే 
కృష్ణుడికి భార్య అవుతాను అని ఎవరికివారే నిర్ణయం చేసుకుంటున్నారు. వారందరికీ కృష్ణుడు వస్రాభరణాలు 
పూలమాలలు ఇచ్చి ద్వారకకు పంపాడు. తాను దేవేంద్రుని నగరానికి వెళ్ళి పెదతల్లికి (అదితి) సంతోషం కలిగించాడు. 
మణికుండలాలు ఇచ్చాడు. శచీంద్రులు ఇద్దరూ సత్యాకృష్ణులిద్దర్నీ పూజించారు. వారిద్దరూ నందనవనం 
ప్రవేశించారు. అక్కడి పారిజాతాన్ని కృష్ణుడు పెకలించి గరుడునిపైకి చేర్చాడు. ఇంద్రుడు ఎదురువచ్చి 
యుద్ధంచేశాడు. వారినందరినీ కృష్ణుడు జయించాడు ఆ పారిజాతవృక్షాన్ని సత్యభామ క్రీడోద్యానంలో నాటాడు. 
నరకాసురుడి ఇంటినుండి తెచ్చిన రాజకన్యలందరికీ నివాసాలు కల్పించాడు. ఒక మంచిలగ్నంలో 
పదహారువేలరూపాలు ధరించి ఆ పదహారువేలమంది రాజకుమార్తెల్నీ మహావైభవంగా వివాహం చేసుకున్నాడు. 
గృహస్థధర్మం పాటిస్తూ పూర్ణకాముడై రమించాడు. 
కృష్ణుడు రుక్కెణితో విరసోక్తులాడడం 


ఒకనాడు కృష్ణుడు ఒక మనోహర భవనంలో స్వచ్చమైన మంచంమీద సుఖంగా కూర్చున్నాడు. రుక్కిణీదేవి 
చెలికత్తెలతో కలిసి కృష్ణుని చెంతచేరి సేవిస్తోంది. పరిశుద్ధమైన మనస్సు కలిగిన రుక్మిణిని చూచి కృష్ణుడిలా 
అన్నాడు. “కులరూపత్యాగాది గుణాలలో శిశుపాలాదులు సంపూర్చులు. నీ తల్లిదండ్రులు అన్నగారు కూడా నిన్ను 
ఇచ్చినా నీవు అంగీకరించకుండగా ఎక్కడో సముద్రంలో ఉన్న మమ్మల్నందుకు వరించావు? లోకప్రవర్తనలు 
మాకు తెలియవు. అసలు మేమెక్కడ ఉన్నామో ఎవరికీ తెలియదు. మాకెప్పుడూ ఈ సముద్రమే శరణ్యం. మేము 
దరిద్రులం. కలిగినవాళ్లెవరూ మన చుట్టాలు కారు. అసలు గుణాలేవీ లేనివాళ్లం. స్రీలెవరూ మమ్మల్ని కోరుకోరు 
అటువంటి మమ్మల్ని ఎందుకు వరించావు? అందం, ఐశ్వర్యం, వంశం సమానస్థాయిలో ఉంటేనే వియ్యం 
అయినా నెయ్యమైనా చెల్లుతాయి. లేకపోతే చెల్లవని నీకు తెలియదు. అందుకే నన్ను వరించావేమో? అవన్నీ 
ఉన్నవాళ్ళ నెవరినైనా వరించి ఉండవలసింది. గుణహీనుల్ని వరించదం భావ్యమా? శిశుపాలిజరాసంధాదులు 
రెచ్చిపోయినా మీదకు ఉరుకుతున్నారనీ, నీ అన్న రుక్కి కూడా పరాక్రమంతో అంధుడైపోతే వారి గర్వం అణచడానికి 
నిన్ను జయించి తెచ్చానుకాని' భార్యాపుత్రులమీద (ప్రేమతో కాదు. మేము చాలా విరాగులం, క్రియావిరహితులం, 
పూర్ణులం. ఆత్మబుద్ధితో జీవిస్తూ ఉంటాం. నీవా కొత్త తీగలాంటిదానివి. మాతో ఎంతకాలం బాధపడతావు?” అని 
ఊరుకున్నాడు కృష్ణుడు. 

ఇలా రుక్మిణీదేవికి ఉన్న గర్వాన్ని పోగొట్టి మిన్నకుండిపోయాడు. భర్తమాటలకు ఎంత విచారించిందో 
రుక్ళిణి. కన్నీరు వరదలై పారింది. ముఖం వాడిపోయింది. శరీరం వడవడా వణికిపోయింది. బొటనవేలితో 
నేలమీద రాస్తూ నేలచూపులు చూసోంది. నేలపై వాలిపోయింది. పుణ్యస్త్రీలలో మొదట లెక్కింపదగిన ఆ రుక్కిణిని 
వేదాలుకూడా నమస్కరించే కృష్ణుడు దగ్గరకు తీసుకుని నుదుట తిలకాన్ని సరిదిద్ది నగలను చక్కదిద్దాడు. జారినపైట 
సవరించాడు. బిగికాగిట చేర్చి సేదదీర్పాడు. అందమైన శయ్యమీదకు చేర్చాడు. మధురభాషణలతో 


58 శ్రీమహాభాగవత దశమస్కంధం - ఉత్తరభాగ కథాసారం 


అనునయించాడు. అపుడామె సిగ్గుతో ఇలా అంది. “లోకేశ్వరా! నేను నీకు తగిన దానినేనా? నీవు 
సచ్చిదానందమూర్తివి. నీ లీలలు దివ్యమైనవి. యోగీంద్రులకు కూడా నీ మార్గం అంతుచిక్కదు. బ్రహ్మాదుల్ని 
కూదా తిరస్కరించి మనస్సులో నిన్నే వరించాను. ఇవన్నీ నీ సంపూర్ణ మాయలేతప్ప మరేమీకాదు. నిర్మలజ్ఞానంతో 
స్థిరంగా నిలిచేవారు నీ పాదపద్మమకరందసారభం ఆస్వాదిస్తారు. అది మోక్షరూపమైనది. సత్పురుషులు ప్రశంసించెది 
ఆకాశంలోని నీలిమేఘాలనుండి పడే నీటిని తాగే చాతక పక్షి నీటిగుంటల దగ్గరకు వెడుతుందా? ముగ్గిన 
మామిడి పంగ్లరసాన్ని తాగే చిలక ఉమ్మెత్త కాయలదగ్గరకు వెడుతుందా? నీ పాదపద్మాలను ఆ(శయించే మనస్సు 
ఇతరుల్ని చేరదు. జగదంతరాత్మా! నీ పాదారవిందాలు నా మనస్సులో నిలిచేటట్లు అనుగ్రహించు. నీకు తెలియని 
విషయం లేదు”. ఇలా అంటున్న రుక్మిణి మాటలకు శ్రీకృష్ణుడు సంతోషంతో ఇలా అన్నాడు. “దేవీ! నవ్వులాటకనిన 
ఈ మాటలకు నీవు మనస్సులో కలత పడరాదు. కయ్యాలలోనూ “రతి సమయాలలోనూ, మాట్లాడే మాటలు విని 
నొచ్చుకోరాదు. ల్స్‌ మనస్సు తెలియడంకోసం అలా మాట్లాడాను. అంతేకాదు” అలకలు, ముద్దుమాటలు, 
కోపపుచూపులు, తియ్యని పెదవులు, వేళాకోళాలుకల భార్యతో రమించడమంటే జన్మసాఫల్యం చెందడమే. నీవు 
పతివ్రతా శిరోమణివి. నిర్మలమైన ధర్మవివేకాలు, శీలసద్భావాలు కలదానివి. నా సేవ తప్ప ర మనస్సులో ఏమీ 
ఉందదు. చిన్నప్పటినుంచీ మనసు తెలిసినా ఇలా మాటలాడినందుకు క్షమించు అని ఇంకా ఇలా అన్నాడు. 
“ఇపుడు నీ పాతివ్రత్యం, (్రేమ స్పష్టంగా తెలిశాయి. నా మాటలవల్ల న్స్‌ మనస్సు నాయందే దృఢండా నిలిచి 
ఉంటుంది. మోక్షం ఇవ్వకలిగిన నన్ను అల్పబుద్ధి గల స్త్రీలు తపోమహిమలతో దాంపత్యయోగం కోసం సేవిస్తారు. 
అదంతా నామాయా విజ్బంభణం. దురదృష్టవంతులైనవారు నరకం పొందుతారు. నీవు అనేకరాజుల్ని తిరస్కరించి 
నీకేమీదుకట్టి నా శరీరాన్నుంచాను. అని రహస్యంగా బ్రాహ్మణుణ్ణి పంపించావు. నేను మాత్రం ఊరకున్నానా? 
నీ అన్నగారిని విరూపుణ్ణి చేశాను. అయినా నువ్వు ఊరుకున్నావు. అందుకే అనేక విధాలుగా వ్యక్తమయ్యే న్‌ 
సద్దుణాలకు సంతోషించాను. ఇలా సామాన్య మానవునిలా చెప్పి ఊరుకున్నాడు. అమృతంలో తదసినట్లయింది 
రుక్మిణి. ఆమె ముఖపద్మం వికసించింది. కృష్ణుని ముఖం సాటిలేని కాంతితో వెలిగిపోతోంది. రుక్కిణికి వస్రాభరణాలు, 
కోరిన వరాలు, మిక్కిలిగా ఇచ్చాడు. తాను, ఆమె కలసి పొదరిండ్లలో మల్లెతీగలలో, విరజాజి మొక్కలతో మనోహర 
సరస్తీరాలలో కొత్తకోరికల్ని చవిచూస్తూ ఆనందంగా అనుభవిస్తున్నారు. 


తత్ఫలితంగా కృష్ణునికి రుక్కిణియందు ప్రద్యుమ్నుడు చారుధేష్టుడు, సుధేష్టుడు, సుచారువు, చారుదేహుడు, 
చారుగుప్తుడు, భద్రచారువు, చారుచంద్రుడు, విచారువు, చారువు అనే పదిమంది కొడుకులు కలిగారు. అలాగే 
సత్యభామ జాంబవతికి, నాగ్నజితికి, కాళిందికి, మాద్రికి, మిత్రవిందకు, భద్రకు వేర్వేరుగా పదిమంది చొప్పున 
కుమారులు కలిగారు. పదహారువేలమంది భార్యలకు కూడా పదేసిమంది కొడుకులు కలిగారు. ఇలా కృష్ణుడు 
పిల్లజెలతో తామరతంపరగా వృద్ధిపొందాడు. ఆ రాజకుమారులను చదివించే గురుజనులు మూడుకోట్ల ఎనఖై 
ఎనిమిదివేల ఒక వందమంది ఉన్నారంటే ఆ బాలకుల సంఖ్యను లెక్కించగలమా? వారిలో గోవిందుని కుమారుడైన 
'ప్రద్యుమ్నునికి రుక్మి కూతురువల్ల అనిరుద్ధుడు జన్మించాడు. 


శ్రీమహాభాగవత దశమస్కంధం - ఉత్తరభాగ కథాసారం 59 


అనిరుద్ధుని వివాహంలో బలరాముడు రుక్కి మొదలగువారిని చంపడం 


పరీక్షిత్తు శుకమహర్షిని ఇలా అడిగాడు. కృష్ణునివల్ల అవమానం పొందిన రుక్మి శత్రువు కొడుక్కి తను 
కూతుర్ని ఎలా ఇచ్చాడు? నాకు స్పష్టంగా చెప్పు అని అడిగాడు. వెంటనే శుకయోగి ఇలా చెప్పసాగాడు అవమానం 
పొందినా, కోపంగా ఉన్నా, రుక్సి చెల్లెలి మీది ప్రేమతో కూతుర్ని మేనల్లుడికి ఇచ్చాడు. రుక్కి రాజకుమారులందరినీ 
తన కూతురి వివాహానికి పిలిచాడు. కృష్ణుని కొడుకు రుక్మి నగరానికి వెళ్ళాడు. ప్రద్యుమ్నుడు అక్కడ ఉన్న 
రాజకుమారులందరిమీద తీవ్రబాణపరంపరను ప్రయోగించి రుక్మి కూతుర్ని తెచ్చి వివాహం చేసుకొన్నాడు. 
భీష్మమహారాజు “రుక్కలోచన”ను అనిరుద్దునికి పెండ్లిచేసే సమయంలో విదర్భరాజ నగరానికి శ్రీబలరామకృష్ణాదులు 
రుక్కిణీ ప్రద్యువ్నాదులు వివాహపు రోజులన్నీ సంతోషంగా గడిపారు. కళింగరాజు రుక్మితో “నీ అవమానానికి 
ప్రతీకారం చెయ్యడానికి ఇదే సరైన సమయం. బలరాముడికి జూదం ఆడడంలో ఆసక్తి ఉంది కాని, నేర్చులేదు. 
నువ్వు గెలుస్తావు. రుక్కి ఏమీ ఆలోచించకుండా బలరామునితో జూదం ఆడడానికి మానుకొన్నాడు. పంతంతో 
ఇద్దరూ పందెం ఒడ్డుతూ ఆడసాగారు. అన్ని ఆటలు బలరాముడు ఓడిపోయాడు. దానికి కళింగరాజు పరిహసిస్తూ 
బలరాముణ్ణి చులకన చేశాడు. బలరాముడికి కోపంవచ్చి ఒకలక్ష పణంగా పెట్టాడు. గెల్పాడు. అయినా రుక్కి'నేనే 
గెల్పాను అంటూ దబాయించాడు. బలరాముడు మిగిలిన రాజకుమారుల్ని “నిజంచెప్పండి” అన్నాడు. వారందరూ 
రుక్ళికి హితులు. వారేమీ మాట్లాడలేదు. బలరాముడు మళ్ళీ పందెం ఒడ్డి గెల్బుకున్నాడు. ఇప్పుడైనా నిజం 
చెప్పంది అన్నాడు. అపుడు అశరీరవాణి రాముడుగెల్పాడు. రుక్కి ఓడిపోయాడు అని చెప్పింది. అందరూ ఆశ్చర్యంలో 
ఆనందంలో మునిగిపోయారు. కుటిలురు రుక్కిని రెచ్చగొట్టారు. రుక్మి “అక్ష విద్యలో నేర్చుకల రాకుమారులలో 
పసులకాపరులు ఎలా సమానమౌతారు?” అన్నాడు బలరాముడికి కోపం వచ్చి ఒక ఇనపగుదియ తీసికొని 
రుక్షిని అతని సహాయకుల్ని అలసిపోయేలా కొట్టాడు. కళింగరాజు పళ్ళు రాలగొట్టాడు. రాజులంతా భయంతో 
పరుగెత్తారు. రుక్మిణీ బలదేవులకు కోపం వస్తుందేమోనని కృష్ణుడుకూడా 'పెదవికదపలేదు. యాదవవీరులందరూ 
రథంమీద బలరామ రుక్మిణీ కృష్ణులను కొలుస్తూ బయల్టేరి కుశస్థలి చేరారు. ఆనందంతో ఒక ఉద్యానంలో 
విడిది చేశారు. 


బాణాసురుడు పరమేశ్వరానుగ్రహం పొందడం 


శుకుడు పరీక్షిత్తుతో చెప్తున్నాడు. “బలికి నూర్వురు కొడుకులు. పెద్దవాడు బాణుడు, శివభక్తుడు 
వేయిచేతులున్నాయి వానికి. అతడు శివుణ్ణి చూచాడు. సాష్టాంగ నమస్మారం చేశాడు. శివుడు మహానందం 
పొందాడు. అపుడు బాణుడు నా కోరిక చెపుతున్నాను. నీవూ పార్వతీ కలిసి నాకోటవాకిలికి కాపలా ఉండాలి. 
నన్ను రక్షించాలి" అని అర్ధించాడు. శివుడు “అలాగే అని అక్కడే కాపలా ఉన్నాడు. బాణుడు శివుని పాదాలకు 
నమస్కరించి ఎంతగానో స్తుతించి ఇలా అన్నాడు. “నా ఈ చేతుల తీట తీరడంలేదు. ఎటువంటి యుద్ధంలో 
కూడా నా చేతులు తీట తీరడంలేదు. నువ్వే ఆ తీటతీర్చాలి” అన్నాడు. ఆ మాటలు శివునకు అసహ్యం కలిగింది. 
శివుడిలా అన్నాడు “మూఢా! వ్‌ ధ్వజం నేలకూలినపుడే నీ చేతులన్నీ తెగిపడే యుద్ధం సంభవిస్తుంది” అన్నాడు. 
బాణుడు తన ధ్వజం ఎప్పుడు పడుతుందా అని ఎదురుచూడసాగాడు. బాణునికి ఉష అనే కూతురుంది. ఆమె 


60 శ్రీమహాభాగవత దశమస్కంధం - ఉత్తరభాగ కథాసారం 


ఒకనాడు మేడమీద మెత్తని పాన్పుమీద నిద్రపోతోంది. నిద్రలో అనిరుద్దుని కలిసినట్లుగా కలకన్నది. అంతలోనే 
మెలకువ వచ్చింది. చాలా కలవరపడింది. ఆ సరసాలాపాలు మరచిపోలేకపోయింది. ఊహించుకుంటేనే శరీరం 
పులకరించిపోతుంది. సిగ్గు 'మోహం”' భయం కలిగాయి. విరహంతో కుందిపోతోంది. చెలికత్తె చిత్రరేఖ ఆమె 
దగ్గరకు వచ్చింది. ఆ చెలికత్తెకు ఈమె పరిస్థితి అర్ధమైంది. ఆమెకు తన అనుభవాన్నంతా చెప్పింది ఉష చిత్రరేఖ 
నేను సుందరుల చిత్రాలన్నీ వ్రాస్తాను. అందులో నీమనోహారుడెవడో చెప్పు అన్నది. ఎంతోమంది రాకుమారుల 
చిత్రాలు చూపించింది. అందులో ప్రద్యుమ్నుడి పోలికలు గుర్తించింది ఉష. ఆ వీరుణ్ణి బలాధిక్యం గురించి చెప్పు 
అన్నది. అతడు యాదవ వంశస్థుడని కృష్ణుని మనుమడని తెలుసుకొన్నది. వెంటనే చిత్రరేఖ తానతనిని తీసుకు 
వస్తానని. కృష్ణుని పట్టణానికి వెళ్ళి నిద్రిస్తున్న అనిరుద్ధుణ్ణి తన యోగవిద్యాబలంతో తెచ్చింది. ఇచ్చింది. ఉష 
సంతోషించింది. ఇంత ఉపకారం చేసిన ఆమెను అభినందించి చిత్రరేఖను వెళ్ళిపొమ్మంది. ఇంతలో అనిరుద్ధుడు 
మేల్ఫొని ఉషను చూచాడు. వారిద్దరూ ఆనందసాగరంలో మునిగితేలారు. కొద్దీ కాలంలోనే ఉష గర్భవతి అయింది. 
అంగరక్షకులు చాలా వ్యాకులపడ్డారు. వారంతావెళ్లి, ఆ విషయం బాణుడికి చెప్పారు. వెంటనే కన్యాసౌధంలోకి 
ప్రవేశించాడు బాణుడు. అనిరుద్దుణ్ణి చూచాడు. ఈ నరాధముజణ్ణి కట్టివెయ్యండి అన్నాడు. భటులు అనిరుద్దుణ్ణి 
సమీపించారు. వారందర్నీ ఎదిరించాడు. యుద్ధపటిమను ప్రదర్శించాడు. అందరూ పారిపోయారు. బాణుడు 
వచ్చి అనిరుద్ధునితో యుద్ధంచేసి నాగపాశంతో బంధించాడు. ఇది చూచిన ఉషకు మనస్సు వ్యాకులమైంది. 
అంతలోనే అతని జండా నేలకూలింది. శివునిమాట నిజమౌతోందని బాణుడు అనుకున్నాడు. ఇక్కడ ఇలా 
ఉండగా ద్వారకలో అనిరుద్ధుడు మాయమై నాలుగు నెలలు గడిచిపోయాయి. నారద మహాముని కృష్ణుని 'సేవించాలని 
వచ్చాడు. అనిరుద్ద్భుని వృత్తాంతం కృష్ణునికి చెప్పాడు. కృష్ణుడు బాణునిమీద యుద్ధం చెయ్యడానికి సిద్ధపడ్డాడు. 
ఆతని వెనుక పన్నెండు అక్షాహిణులసేన కదిలింది. యాదవులు శోణపురం చేరారు. ఎన్నో ప్రాకారాలు నేలకూల్చారు. 
పట్టణాన్ని దిగ్భంధం చేశారు. యుద్ధబేరి మోగించారు. వీరికి తగినట్లుగానే బాణుడు యుద్ధసన్నద్ధుడయ్యాడు. 
శివభక్తుడైన బాణుణ్జి దయతో చూడాలని శివుడే బయలుదేరాడు. ద్వంద్వయుద్ధం మొదలయ్యింది. కృష్ణుడు ఆ 
శివుడు, ప్రద్యుమ్నుడూ - కుమారస్వామి, బలరాముడు - కూపకర్ణకుంభాండులు, సాంబుడు - బలుడు, సాత్యకి 
- బాణుడు తలపడ్డారు. మరుక్షణంలో బ్రహ్మాండం బద్దలైనట్లయ్యింది. శివుడు బ్రహ్మాస్త్రాన్ని సంధించి కృష్ణుని 
మీద ప్రయోగించాడు. కృష్ణుడూ బ్రమ్మాస్తాన్నే ప్రయోగించాడు. అలా జరిగిన యుద్ధంలో బాణసైన్యం అనాథయై 
పారిపోయింది. పోరుఘోరమయింది. ఉభయులు నిర్భయంగా యుద్ధం చేస్తున్నారు. యుద్ధభూమి అంతా రక్తనదియా 
అని అనిపించింది. కృష్ణుడు నందక మనే కత్తిని ధరించి బాణుని వింధ్లనన్నిటినీ విరిచివేశాడు. బాణుడు తెల్లముఖం 
వేశాడు. అంతలో బాబుని తల్లియైన కోటర నగ్నంగా కృష్ణుని ఎదుట నిలిచింది. చూడలేక కృష్ణుడు ముఖం 
త్రిప్పుకున్నాడు. బాణుడు తల్లడిల్లిపోయాడు. తలగుడ్డ జారిపోయింది. బాణుడు తన నగరంలోకి వెళ్ళిపోయాడు. 
మహేశ్వర జ్వరం కోపించి రావడం కృష్ణుడు చూచాడు. కృష్ణుడు మెల్లగా నవ్వుకున్నాడు. వెంటనే వైష్ణవ జ్వరాన్ని 
పంపాడు. వైష్ణవ జ్వరంధాటికి మహేశ్వర జ్వరం ఓడి పారిపోయింది. శైవ జ్వరం కృష్ణుని పాదాలమీద పడి 
“రక్షించు, రక్షించు అంటూ వేడుకొన్నది. “చిన్న్మయాత్క్ముడవైన నిన్ను సేవిస్తాను. నీ మాయను నీవే నివర్తింపచేయగలవు. 
భూభారాన్ని నివారించడమే ఈ దివ్యావతారానికి ప్రయోజనం. కాబట్టి, నిన్ను వేడుకుంటున్నాను. అంతలో 


శ్రీమహాభాగవత దశమస్కంధం - ఉత్తరభాగ కథాసారం 61 


కృష్ణుడు నన్ను శరణుచొచ్చావు కనుక, నా వైష్ణవజ్వరవేదన నీకు కలుగదు, అంతేకాదు మన ఈ వివాదాన్ని 
మనస్సులో తలచుకొన్నవారికి శీతోష్టజ్వరాది తాపాలు కలుగవు” అని అనుగ్రహించాడు. 


బాణాసురుడు రెండవసారి యుద్దానికి రావడం 


బాణుడు మళ్ళీ యుద్దానికి సిద్ధమయ్యాడు. శ్రీకృష్ణుణ్ణి ఎదుర్శొన్నాడు. బాణుడు ఒక్కసారిగా వేయిచేతులతో 
బాణప్రయోగం చేశాడు. కృష్ణుడు వాటిని అర్ధచంద్ర బాణాలతో ఖండించాడు. బాణాసురునిపై చక్రం ప్రయోగించాడు. 
అది బాణుని వేయిచేతుల్ని అరటిచెట్లను నరికినట్లు నరికింది. నాలుగు చేతులు మాత్రం మిగిలాయి. 


శివుడు శ్రీకృష్ణుని స్తుతించడం 


శివునికి బాణునిపై దయ ఉంది కనుక అతడు కృష్ణుని వద్దకు వచ్చి పురుషస్తూక్తంతో స్తుతించాడు. శ్రీహరి 
మనస్సులో సంతసించాడు ఇలా అన్నాడు. శంకరా! వ్‌ కిష్టమైనది అడుగు ఇస్తాను. వీణ్ణి నేను చంపను ఎందుకంటే 
ప్రహ్లాదుడు నా భక్తుడు. అంతని వంశంలోవారిని ఎవరిని నేను చంపను. వీడు నీభక్తులలో అగ్రే సరుడౌతాడు. 
అని అనుగ్రహించాడు. శివుడు సంతోషించాడు. 


ఉషానిరుదులతో కృష్నుడు ద్వారకకు చేరడం 


బాణుడు నగరానికి వెళ్ళి ఉషానిరుద్దులకు వస్తాభరణాలిచ్చాడు. వారిద్దరినీ తీసుకుని వచ్చి గోవిందుడు 
సంతోషించేలా వారిని కృష్ణునికి సమర్పించాడు. 


కృష్ణుడు శివుని వద్ద సెలవు తీసికొని బాణుని ఉండుమని చెప్పి అనిరుద్ధునితో తన నగరానికి చేరాడు. 
మంత్రి, పురోహిత, స్నేహితులు బ్రాహ్మణుల ఆశీర్వచనం పొందుతూ కృష్ణుడు తన మందిరం చేరాడు. 


నృగమహారాజా చరిత్రం 


కృష్ణకథలు వింటూ ఉంటేనా మనస్సు తృప్తి కలగటంలేదు అని పరీక్షిత్తు అనగా శుకుడు ఇలా చెప్పసాగాడు. 
కృష్ణుని కొడుకు లొకరోజున నగరానికి వెలుపల ఉన్న ఉద్యానవననానికి వెళ్ళారు. అక్కడ స్వేచ్చగా విహరించారు. 
వారికి దాహం వేసింది. నీటికోసం వెతుకుతూ ఒకబావి చూశారు పెద్దశరీరంతో ఒక ఊసరవెల్లి కన్పడింది. 
దాన్ని ఎలాగైన బావి నుండి వెలుపలకు తీయాలనుకున్నారు కాని తీయలేకపోయారు. వెంటనే ఈ విషయం 
కృష్ణునికి చెప్పారు. ఆయనకు కూడా ఆశ్చర్యం కలిగింది. వెంటనే కృష్ణుడు దాన్ని ఎడమచేతితో లాగి 
బయటపడవేశాడు. కృష్ణుడికి దాని వృత్తాంతం అంతా తెలిసినా అక్కడ ఉన్నవారికి తెలియడంకోసం ఏమీ 
తెలియనట్లు దానిచేతనే చెప్పించాడు. అది ఇలా చెప్పసాగింది. “నేను ఇక్ష్వాకువు కొడుకును. నృగుడు నా పేరు. 
దానరక్షణం చేస్తాను. కాని, ఇలాంటి మాటలతో నేను ఆత్మస్తుతి చేసుకోవడం ధర్మంకాదు అయినా వస్తుస్థితిని 
చెప్పాలి కదా. నేను దానం చేసిన గోవుల్ని 'బ్రహ్మకూడా లెక్కించలేడు న్యాయార్జితమైన సొమ్ముతోనే ఎన్నో 
దానాలు చేశాను. పంచమహా యజ్ఞాలు చేశాను. కశ్యపుడనే బ్రాహ్మణునికి నేను దానం ఇచ్చిన గోవు దారితప్పి 
నామందలో కలిసింది. ఆ విషయం తెలియక దాన్ని నేను మరో బ్రాహ్మణునికి దానం ఇచ్చాను. ఆతడు గోవును 


62 శ్రీమహాభాగవత దశమస్కంధం - ఉత్తరభాగ కథాసారం 


తీసుకొని వెళ్లుతుండగా పూర్వం దానం పొందిన బ్రాహ్మణుడు “ఇది నా ఆవు” అన్నాడు. వారిద్దరికీ వాగ్వివాదం 
కలిగింది. వారిద్దరూ నా దగ్గరకు వచ్చారు. “నీవు దాతవు, అవహర్తవూ కూడా అయ్యావని' నన్ను నిందించారు. 
ఆ మాటలకు నాకు తెలియక ఈ పాపం జరిగింది. “నీకు ఒక లక్షగోవుల్ని ఇస్తాను” అన్నాను నేను. ఎంత 
వేడుకున్నా అతనికి మాత్సర్యం పెరిగిందే తప్ప ఫలితం లేకపోయింది. ఆ విప్రుడు అక్కడ నుండి వెళ్ళిపోయాడు 
అలాగే రెండో బ్రాహ్మణుడు కూడా తిరస్కరించి వెళ్ళిపోయాడు. కొంతకాలానికి యమదూతలు నన్ను తీసికొని 
వెళ్ళారు. యముని ముందు నిలబెట్టారు. ఆయన ఇలా అన్నాడు. “బ్రహ్మ ఆజ్ఞను మనం ఎవరమూ దాటలేము” 
అంటూ యముడు అక్కడినుంచి తోసివేశాడు. అపుడు నేను మరుక్షణంలో భూమిమీద పడ్డాను అప్పటినుంది ఈ 
ఊసరవెల్లి రూపం వచ్చింది. “కృష్ణా! న్‌ పాదారవిందాల్ని దర్శించి నిర్మలబుద్ధిని అయ్యాను అని ఎన్నో విధాల 
కృష్ణుణ్ణి ప్రశంసించాడు. “నీ పాదాఎ.ఎసదానా హృదయంలో నిలిచేటట్లు అనుగ్రహించు” అన్నాడు. వెంటనే 
తేజోవిరాజితమైన విమానం ఎక్కి స్వర్గానికి వెళ్ళాడు. అపుడు కృష్ణుడు అక్కడి రాజకుమారులకు ధర్మం బోధిస్తున్నట్లు 
ఇలా అన్నాడు.“బ్రాహ్మణుల సొమ్ము అగ్నిజ్వాల! అది రాజుల ఐశ్వర్యసముద్రాన్నే ఇంకింపచేస్తుంది. రాజులకీర్తిని 
నశింపచేస్తుంది విప్రుల సొత్తుకంటె విషం మేలు. విప్రలసొత్తు నెన్నడూ అపహరించరాదు. బ్రాహ్మణులకు 
వినయంతో వందనం చేసే పుణ్యాత్ములు నాకిష్టులు. (బ్రాహ్మణ భక్తి కలిగి మెలగండి అని చెప్పి కృష్ణుడు నివాసానికి 
వెళ్ళిపోయాడు. ఇది చదివిన వారికి కైవల్యం కరతలామలకం. 


బలరాముడు మిత్రుల్నీబంభువులను చూడటానికి వ్రేపల్లెకు పోవడం 


ఒకసారి బలరాముడు వ్రేపల్లెకు వెళ్ళాడు. కుశలప్రశ్నలు అయిన తరువాత గోపాలురు ఇంటిపనులు 
చూసికొని వచ్చి బలరాముని పాదాలకు నమస్మరించారు. బలరాముడు సముచితంగా వారిని సత్కరించాడు. 
అతడు నందయశోదలకు నమస్కరించాడు. ఉచిత సంభాషణలతో ప్రొద్దుపుచ్చారు. ఇంతలో గోపవనితలు వచ్చారు. 
బలభద్రుణ్ణి దర్శించారు. మీ తమ్ముడు నగరవనితల విలసాలలో మునిగిపోయాడా? మమ్మల్ని తలుచుకుంటున్నాడా? 
మమ్మల్ని విడిచి పెట్టేసినట్లున్నాడు నమ్మినవారిని మరిచిపోవడం ధర్మమా! అంటూ నర్నోక్తులాడారు. అపుడు 
బలరాముడు కృష్ణసందేశం వినిపించి వారి దుఃఖం తీర్చాడు. వసంతబుతువులో అక్కడే ఉన్నాడు. ఒకనాడు 
గోపికలతో జలక్రీడలకు సిద్ధమై యమునను అక్కడకు పిలిచాడు. ఆమె ఆ మాటల్ని లక్ష్య పెట్టక ఆలస్యం చేసింది. 
బలరాముడికి కోపం వచ్చింది కోపంతో బలరాముడు తన నాగలిని ఆ యమునకు తగిలించిలాగాడు. దానితో 
యమున స్తీ రూపం ధరించి బలరాముని పాదాలకు నమస్కరించి “బలరామా! నీ పరాక్రమాన్ని ఆడవాళ్ళు ఎలా 
తెలిసికోగలుగుతారు? ఆదిశేషుడు కూడా నీ కళతో పుట్టినవాడే. నేను నీ పాదాలు ఆశ్రయిస్తున్నాను” అన్నది. ఆ 
మాట విని బలరాముడు ఆ నదిని పూర్వమార్గంలోనే వెళ్లమని ఆదేశించాడు. గోపికలతో కలిసి బలరాముడు 
జలక్రీడలాడాడు. జలకేళిలోనే సంతోషిస్తున్న బలరామునికి ఆ నది నీలవస్తం మొదలయినవి సమర్పించింది. 
ఇలా బలరాముడు నాగలితో లాగడం వలన యమునా నది చీలి ప్రసిద్ధిక్కింది. అపుడు కరూషాధిపతియైన 
పౌండ్రకుడు తన దూతను పిలిచి ఇలా అన్నాడు. “హరి తనను తాను వాసుదేవుడనుకుంటున్నాడట. నీవతని 
దగ్గరకు వెళ్ళి నా పేరు, నా చిహ్నాలు పెట్టుకుని సిగ్గులేకుండా తిరుగుతున్నానని ఇక ముందైనా అవి విడిచి నన్ను 
సేవించి బతుకమని చెప్పు” అన్నాడు. ఆ మాటలన్నీ యథాతంగా రాజ్యసభలో వినిపించాడు ఆదూత. అపుడా 


శ్రీమహాభాగవత దశమస్కంధం - ఉత్తరభాగ కథాసారం 63 


కృష్ణుడు “ఆ చిహ్నాలన్నీ ధరించే ఆ యుద్ధంలోకి వచ్చి తనకు కూలుస్తానని చెప్పుమని” ఆ దూతను పంపించాడు. 
ఆ మాటలకు పౌండద్రకునికి వ్యతిరేకత వచ్చింది. వెంటనే కృష్ణుడు కాశీనగరానికి బయల్చెరాడు. పౌందడ్రకుడు 
రెండు అక్షౌహిణుల సేనతో యుద్దానికి సిద్ధపదగా కాశీరాజు మూడు అక్షౌహిణుల సేనతో అతనికి సహాయం 
చేశాడు. కృష్ణుడు వారిద్దరి సైన్యాన్ని తుత్తునియలు చేశాడు. కాశీరాజు తలను ఎగిరి కాశీపట్టణంలో పడేట్లు 
కొట్టాడు. కృష్ణుడు తన పట్టణానికి తిరిగి వచ్చాడు. ఇక్కడొక చిన్నవిషయాన్ని గమనించాలి. పౌండ్రకుడు 
మాత్సర్యంతో అయినా కృష్ణచిహ్నాల్ని ధరించాడు. అందుకాతనికి ముక్తి లభించింది. కాశీలో పడిన శిరస్సును 
చూసి విషయం (గ్రహించి కాశీరాజు కొడుకు సుదక్షిణుడు “గోవిందుని యుద్ధంలో ఎలా గెలవాలో తెలుపమ”ని 
అడిగాడు. పురోహితుడు శివుణ్ణి అడిగాడు. దానికి శివుడు “అభిచారహోమం చెయ్యి. అగ్నినీ కోరిక తీరుస్తాడు” 
అన్నాడు. 


సుదక్షిణుడు అభిచారహోమంచేశాడు. ఆ హోమంనుండి అతిరౌద్రాకారంతో కృత్యవెలువడింది. అది 
ఆకాశాన్ని మింగివేస్తోంది. నగ్నవేషంలో ఉంది. ఈ విషయం పురజనులు వచ్చి కృష్ణునికి చెప్పారు. కృష్ణుడు 
ప్రక్కనే ఉన్నచక్రాన్ని చూచాడు. ఆ చక్రాన్ని శౌరి కృత్యమీదకు పంపాడు. చక్రం ఆ కృత్యను తోసిపదేసింది. 
బుత్విక్కులతోపాటు సుదక్షిణుడిని కూడా కాల్చివేసింది. తిరిగి వచ్చి కృష్ణుణ్లిచేరింది చక్రం. 


బలరాముడు ద్వివిదుడను వానరుని సంహరించడం 


బలరాముని అద్భుత కృత్యాలు ఇంకాచెప్పుమని పరీక్షిత్తు అడుగగా శుకుడు ఇలా చెప్పారు. సుగ్రీవుని 
మంత్రి వ్రైందునికి తమ్ముడైన ద్వివిదుడు నరకాసురుని మిత్రుడు నరకునిచంవినవానినిచంవి 
పగతీర్చుకోవాలనుకున్నాడు. కృష్ణుని ఏలుబడిలోని పట్టణాలను ద్వివిదుడు బాధించేవాడు. ఒకనాడ తనికి ఒక 
చక్కని గానం వినపడింది. దాని కోసం రైవతకాద్రిలో గుహకువెళ్ళాడు అక్కడ జూదమాడే ఒకట్సీ చూచాడు. 
అతడే బలరాముడు. ద్వివిదుడు అతణ్జి చూచి కొమ్మలమీదకు ఎక్కి ఊగుతూ మధ్యమధ్యలో నాలుక బయట పెడుతూ 
గర్వంతో వికృత చేష్టలుచేస్తున్నాడు. బలరాముడు, వెంటనే ఒక రాయిపై వాని విసిరాడు. వాడు దాన్ని తప్పించుకుని 
చెట్టు కొమ్మ ఎక్కి మదిరా పాత్రను కిందకు విసిరాడు. తన ఆయుధాలు చేతపట్టాడు. ఒక చెట్టును పీకి దానితో 
బలరాముని నెత్తిపై కొట్టాడు. వెంటనే బలరాముడు ఆ ద్వివిదుని కంఠంమీద కొట్టాడు. అయినా వాడు 
నిలదొక్కుకున్నాడు. ఒక చెట్టుతో బలరాముజ్లి కొట్టాడు. బలరాముడు వాటినన్నిటిని ఖండించివేశాడు. అపుడు 
ద్వివిదుడు శిలావర్షం కురిపించాడు. బలరాముడు వాడిని నుగ్గు నుగ్గుచేశాడు. పిడికిటి పోటులుపొడిచాడు. 
బలరాముడు వెంటనే ద్వివిదునిమెదడను బిగించిపట్టుకున్నాడు. అతడు నేలకూలాడు పుష్పవృష్టి కురిసింది. 
బలరాముడు తిరిగి నగరానికి వచ్చాడు. 


బలరాముడు హలంతో హస్తినాపురమును గంగలో తోయబూనడం 


సుయోధనునికి లక్షణ అనే కూతురుంది. ఆమెను కృష్ణుడి కొడుకు సాంబుడు ఎత్తుకుపోయాడు. కౌరవులు 
చూచి వానిని పట్టితెచ్చి చెరలో పెడితే ఆ యాదవులు ఏం చెయ్యగలరని తలచి వెన్నంటారు. సాంబుని బాణాలతో 


64 శ్రీమహాభాగవత దశమస్కంధం - ఉత్తరభాగ కథాసారం 


ముంచివేశారు. అతడు వారినందరినీ విరథులుగాచేసి పూచిన మోదుగుల్లా చేశాడు. వారంతా కలసి గుర్రాలను 
సూతుణ్లీ చంపి సాంబుజ్లి పట్టుకున్నారు. కారవులు కన్యతోపాటు సాంబుణ్ని పట్టణానికి తీసుకువచ్చారు. ఈ 
వార్త నందుని వల్ల యాదవులకు తెలిసింది. ఉగ్రసేనుని అనుమతితో సైన్యం బయల్దేరింది. అది చూచి బలరాముడు 
కౌరవులు మనకు దగ్గర బంధువులు, దందెత్తరాదు అంటూ వారించాడు. బలరాముడు హస్తినాపురానికి వెళ్లాడు. 
హస్తినాపురం ఉద్యానవనంలో అతడు నిలిచి కౌరవులకు కార్యబోధ చెయ్యడానికి ఉద్ధవుణ్జి పంపాడు. అతడు 
కారవుల దగ్గరకు వెళ్ళి బలరాముడు ఉద్యానవనంలో ఉన్నాదని చెప్పాడు. వారుత్సాహంతో బలరాముని దగ్గరకు 
వచ్చారు. బలరాముడు కుశలప్రశల అనంతరం ఇలా అన్నాడు. మా రాజు ఉగ్రసేనుడు. ఆయన మాటలు 
కారవులు తలదాల్సాలి. ఒక్క బాలుణ్ణి అనేక మంది కలిసి జయించడం మీ తప్పు. అయినా మా రాజు క్షమించాడు. 
ఆ మాటలకు దుర్యోధనునికి కోపం వచ్చింది. దుర్యోధనుడు “కాలికి తొడుక్కునే చెప్పులు నెత్తి మీదకెక్కాయి. ఈ 
యాదవులతో సంబంధస్నేహాలుచాలు” అన్నాడు. తన మందిరానికి వెళ్లిపోయాడు. బలరామునికి కోపం పొంగి 
పొర్లింది. “ఈ కౌరవులు మంచిమాటలు వినరు” అంటూ ఉగ్రుడై నాగలిని చేతబట్టాడు. హస్తినాపురాన్ని గంగలో 
కలపడానికి యత్నించాడు. నగరం వణికిపోయింది. ఇది చూసి కౌరవులు ఇది బలరాముడు చేసిన ఉపద్రవమే 
అని భయపడి బలరామునికి చేతులు మోడ్చారు. అతణ్సి ప్రస్తుతించారు. బలరాముడు భయపడవద్దని మీరుచేసిన 
అవినీతి పనివల్ల ఇలా చేయవలసి వచ్చిందని వారికి సెలవిచ్చాడు. సుయోధనుడు అల్లుణ్ణీకూతుర్నీ వినయంగా 
అప్పగించాడు. చక్కని అరణం ఇచ్చాడు. బలరాముడు నగరం చేరాడు. 


త్రీకృష్ణుని మహిమను నారదు డెరుగుట 


ఈ విషయమంతా నారదుడు విన్నాడు. విని ద్వారకకు వచ్చాడు. అంతఃపురాన్ని పదారు వేల భవనాలనూ 
చూచాడు. కృష్ణుణ్ణి దర్శించాడు. గోపిక లందరి దగ్గరా ఒక్కొక్క కృష్ణుణ్ణి చూసి కృష్ణుడి మహిమకు ఆశ్చర్యంపొందాడు. 

జరాసంధుని కారాగారంలో ఉన్న రాజులు పంపిన ఒక బ్రాహ్మణుడు కృష్ణుని దగ్గరకు వచ్చి వారి విన్నపాన్ని 
కృష్ణునకు విన్నవించాడు. ఈ లోపున ధర్మరాజు రాజసూయయాగాన్ని చెయ్యాలనుకున్న విషయం చెప్పాడు 
నారదుడు. అప్పుడు కృష్ణుడు ఉద్ధవుణ్ణి నేనిపుడు జరాసంధుణ్ణి వధింపజేసి కారాగారబద్దులైన రాజుల్ని విడిపించడమా? 
లేక రాజసూయయాగానికి వెళ్లడమా? ఏది కర్తవ్యం అని అడిగాడు. ఉద్ధవుడు రాజసూయయాగానికి వెళ్ళడమే 
కర్తవ్యం. ఆ సందర్భంలోనే జరాసంధుణ్ణి వధించే అవకాశం లభిస్తుంది అని చెప్పాడు. కృష్ణుడు ధర్మరాజాదుల 
ఆహ్వానాన్నందుకుని ఇంద్రప్రస్థపురం వెళ్ళాడు. శ్రీకృష్ణుని అనుమతితో ధర్మరాజు తన తమ్ములను నలుగురినీ 
నాలుగుదిక్కులకూ జైత్రయాత్రకు పంపాడు. వారు నాల్గుదిక్కుల రాజుల్ని జయించి కప్పాలు తీసుకుని వచ్చారు. 
జరాసంధుడు కప్పం కట్టడానికి తిరస్కరించాడు. అపుడు కృష్ణభీమార్జునులు (బ్రాహ్మణ వేషాలు ధరించి జరాసంధుణ్ణి 
దర్శించి యుద్ధభిక్ష అడిగారు. అంగీకరించని జరాసంధుడు భీమునితో యుద్ధం చెయ్యడాని కిష్టపడ్డాడు. యుద్ధం 
మొదలయింది. కృష్ణుడు జరాసంధుని జన్మమరణరహస్యం తెలిసినవాడు కనుక భీమునికి అలసట లేకుండగా 
అతనిదేహంలో తన దివ్యతేజస్సుని నింపాడు. భీముడు చూస్తుండగా ఒక రెమ్మను రెండుగా చీల్చి సంజ్ఞచేశాడు. 
దాని అభిప్రాయం తెలిసిన భీముడు జరాసంధుణ్ణి రెండుగా చీల్చి చంపాడు. అపుడు కృష్ణుడు మగధరాజు 


శ్రీమహాభాగవత దశమస్కంధం - ఉత్తరభాగ కథాసారం 65 


కారాగారంలోని రాజులందర్నీ విడిపించాడు. జరాసంధుని కొడుకు అయిన సహదేవుణ్ణి ఆ రాజ్యానికి పట్టాఖీపషిక్తుణ్ణి 
చేశాడు. ఇంద్రప్రస్థపురానికి తిరిగివచ్చాడు. ధర్మరాజు జరాసంధుని వధ విని ఆనందించాడు. రాజసూయయాగం 
ప్రారంభమైంది. అగ్రపూజకు సహదేవుని సూచనమేరకు కృష్ణుణ్ణి నిశ్చయించారు. 


శిశుపాలుడు కృష్ణునివైెభవం చూసి సహించలేక జారుడనీ చోరుడనీ ఇంకా అనేకవిధాలుగా కృష్ణుణ్ణి 
నిందించాడు. ఆగ్రహించిన కృష్ణుడు శిశుపాలుణ్ణి చక్రంతో ఖండించాడు. ఆ శిశుపాలుడి శరీరంనుండి ఒక 
తేజస్సు వెలువడి కృష్ణునిలో లీనమైపోయింది. ఈ సందర్భంలో పరీక్షిత్తు శుకుణ్సి “కృష్ణనింద చేసిన శిశుపాలుడు 
కృష్ణునిలో లీనమవ్వడానికి కారణమేమిటి?” అని అడిగాడు. కృష్ణుని మీద మాత్సర్యంతో ఎల్లపుడు శిశుపాలుడు 
“మూడు జన్మలనుండి కృష్ణరూపనామ గుణాల్ని స్మరిస్తూనెే ఉండడంచేత ముక్తి పొందాడు అని సమాధానించాడు 
శుకుడు. రాజసూయయాగం ముగిసింది. శ్రీకృష్ణుడు అక్కడే మరికొంత కాలం గడిపాడు. రాజసూయ యాగానికి 
అందరూ సంతోషించినా దుర్యోధనుడు మాత్రం ధర్మరాజు వైభవం చూచి చాలా దుఃఖపడ్డాడు. కృష్ణుని భార్యలతో 
బాటుగా వారిలో మెరుపు తీగలా మెరిసిపోతూ విహరించే ద్రౌపదిని చూచి దుర్యోధనుడు దుఃఖాక్రాంతుడై 
పోయాడు. మయసభను చూసిన దుర్యోధనుని దుఃఖం మరీ ఎక్కువైంది. మయసభలో ఆయనపడ్డ భంగపాటు 
ఆయన మనస్సును దేషాగ్నితో మండించింది. ఆయన పడ్డ భంగ పాటు చూసి ధర్మరాజు సంజ్ఞలతో వారించినా 
భీముడు పరిహసించాడు. అంతఃపురకాంతలు కూడా నవ్వారు. కృష్ణుడు కుశస్థలికి చేరాడు. 


శివుని అనుగ్రహంతో సౌభక విమానంపై సాల్వుడు ద్వారకపై దండెత్తడం 


పూర్వం రుక్మిణీ వివాహంలో హరిచేతిలో ఓడి పోయిన రాజులలో సాల్వరాజు ఒకడు. అతడు శిశుపాలుని 
మిత్రుడు. శివుని గురించి తపస్సు చేసి “గరుడగంధర్వులకు యక్షరాక్షసులకు దేవేంద్రాదులకు కూడా లేని ఒక 
విమానాన్ని నాకివ్వు. అది నా ఇచ్చ ననుసరించి నడవాలి” అని కోరాడు. హరుడు వాని కోరికకు తగినట్లు 
నిర్మించు మని మయుజణ్ణి నియోగించాడు. మయుడు సౌభకమనేపేరు గల ఒక విమానాన్ని నిర్మించి సాల్వునికిచ్చాడు. 
అతడు విమానంపై ద్వారకను ముట్టడించాడు. ప్రజలనందరినీ హింసించాడు. అపుడు ప్రద్యుమ్నుడు సాల్వుణ్ణి 
ఎదుర్శొన్నాడు. యదువీరులందరూ ప్రద్యుమ్నునికి సహాయపడ్డారు. సాత్యకి శత్రు సైన్యాన్ని సంహరించాడు. 
భానువిందుడు కూడా శత్రు సైన్యాన్ని నుగ్గుచేశాడు. శుక సారణులు కూడా తమ బాహువిక్రమాన్ని ప్రదర్శించారు. 
సాల్వుని కోపం పెరిగింది. సౌభకాన్ని విచిత్రగతులలో నడిపించాడు. అపుడు యదుసైన్యం చేతిలో దైన్యం పొందిన 
తన సైన్యాన్ని నాల్వుడు పురికొల్పాడు. ఇరుపక్షాల యోధులకు ద్వంద్వయుద్ధం జరిగింది. ఇలా ఇరవైఏడు 
రోజులు ఇరువరికి ఘోరయుద్ధం జరిగింది. అపుడు కృష్ణుడు ఇంద్రప్రస్థంనుంచి ద్వారకకువస్తున్నాడు. భూమి 
మీద ఆకాశంలోను కనపడుతున్న దుర్నిమితాలు చూసి, శిశుపాలుడుని మిత్రులు నాపట్టణాన్ని ఆక్రమించి 
ఉండ వచ్చు, రథాన్ని వేగంగా పోనీ అని సారథితో అన్నాడు. నగర సమీపానికి వచ్చాడు శత్రువులతో పోరాడుతున్న 
యదుసైన్యాన్ని చూశాడు. సాల్వుని సౌాభక విమానాన్ని చూశాడు. కృష్ణుడు చూస్తూ ఉండగానే దారుకుని మీద 
ఒక శక్తిని ప్రయోగించాడు. కృష్ణుడు దాన్ని మధ్యలోనే తుంచి వేశాడు. సాల్వుడు ఒక బాణంతో కృష్ణుని ఎడమ 
భుజంమీద కొట్టాడు. కృష్ణుని ధనుస్సు జారింది. దేవతలు కూడా ఇది చూసి భయపడిపోయారు. ప్రాణులన్నీ 


66 శ్రీమహాభాగవత దశమస్కంధం - ఉత్తరభాగ కథాసారం 


హాహాకారాలు చేశాయి. ఇంతలో కృష్ణుడు తేరుకున్నాడు. “శిశుపాలుడు కోరుతున్న స్త్రీని స్‌వు అన్యాయంగా 
వరించిన పాపాత్ముడవు. నా బాణాగ్నిలో నిన్ను ముంచినా స్నేహితుని పగతీర్చుకుంటాను” అంటూ సాల్వుడు 
విజ్బంభిస్తే కృష్ణుడు సాల్వునిపై ఒక గద విసిరాడు. సాల్వుడు మూర్చ పోయాడు. తెలివి వచ్చిన తరువాత 
విమానంలో తాను అదృశ్యమై పోయాడు. 


అంతలో సాల్వుడు వసుదేవుణ్ణి పట్టి తెచ్చాడని ఒక వ్యక్తి శ్రీకృష్ణునికి చెప్పాడు. శ్రీకృష్ణుడు చాలా 
దుఃఖించాడు. వెంటనే సాల్వుడు కృతకవసుదేవుని కల్పించి వానిని బంధించి తీసుకుని వచ్చి “ఇదుగో నీ తండ్రి! 
నీవు చూస్తు ఉండగానే వీడి తలనరుకుతున్నాను' అంటూ కత్తి ర్సుళిపించాడు. మాయా వసుదేవుని శిరస్సు 
నరికాడు. ఒక్కక్షణం కృష్ణుడు శోకాన్ని పొందుతూనే “ఇది మాయోపాయం” అని తెలుసుకున్నాడు. ఇంతలో 
మునులు వచ్చి అతిభక్తితో కృష్ణుణ్ణిస్తుతించి “నీకు భయం అనవసరం) అని చెప్పి వెళ్ళారు. వెంటనే కృష్ణుడు 
సాల్వుని తలమీద రత్నాన్సీ వింటినీ, కవచాన్నీ తుంచి గద విసిరి సౌభకాన్ని పిండి పిండి చేశాడు. మరుక్షణంలో 
సాల్వుడు గదను చేతబట్టి నిలిచాడు. కృష్ణుడు సాల్వుని చేతిని ఖండించాడు. శిరస్సును ఖండించాడు. 


త్రుకృష్లుడు దంతవక్రుని సంహరించడం 


ఇదంతా చూసిన దంతవక్రుడు పెద్దగదతో కృష్ణుని సమీపించి తలపై గదతో మొత్తగా కృష్ణుడు మరొక 
గదతో దంతవక్రుణ్ణి కొట్టగా అతడు మరణించాడు. దంతవక్రుని శరీరంనుండి బయలుదేరిన ఒక తేజస్సు 
కృష్ణుని శరీరంలో ప్రవేశించింది. తరువాత విదూరథుడు కత్తి వాలుతో కృష్ణునిపైకి రాగా కృష్ణుడు చక్రంతో తల 
ఖండించాడు. ఈ రీతిగా కృష్ణుడు శిశుపాలాదుల సంహరించి అందరి ప్రశంసలూ అందుకున్నాడు. 


బలరాముడు తీర్ణయాత్రకు వెళ్లడం 


కౌరవ పాందవులు యుద్దానికి సిద్ధపడుతున్నారని తెలిసిన బలరాముడు, తీర్థయాత్ర పేరుతో యుద్ధం 
నుండి తప్పుకోవాలని సంకల్పించి తీర్థయాత్రలకు బయలుదేరాడు. ప్రభాసతీర్ధంలో మొదట తర్పణాదులు చేశాడు. 
తరువాత బ్రాహ్మణులతో కలసి సరస్వతీ బిందు సరోవరం, వజ తీర్ధం, జాహ్నవీ తీర్ధం మున్నగు అనేక తీర్చాలలో 
యథావిధిగా స్నానతర్పణాలు చేసి నైమిశారణ్యం చేరుకున్నాడు. అపుడు బలరాముజ్లి చూచి కూడా సూతుడు 
తన పీఠంనుంచి లేవలేదు. ఈ దృశ్యం బలరామునికి కోపం కలిగించింది. బలరాముడు ఒక దర్భను చేత 
ధరించి మంత్రించి దానితో సూతుణ్ణి వధించాడు. మునులంతా బలరామునితో 'మేము సూతునికి బ్రహ్మాసనం 
ఇచ్చాం. అందుకని నీవు వచ్చినా ఈతడు ఆసనం దిగలేదు. కాని నీవది గ్రహింపక అతణ్జి చంపి బ్రహ్మహత్యాపాతకం 
చుట్టుకొన్నావు. ప్రాయళ్చిత్తం చేసుకో” అనగానే బలరాముడు విషయం తెలిసి పశ్చాత్తప్తడై పాపప్రతీకారం 
ఏమిటో తెలుపవలసిందిగా బుషుల్ని కోరాడు. వారిమాటల ననుసరించి సూతుణ్ణి పునర్జీవితుణ్ణి చేసి బలం 
ఆయురారోగ్య సామర్భ్యాలతో ఆ సూతుడు విలసిల్లేటట్లు అనుగ్రహించి, పాపం పోవడానికి పన్నెండు మాసాలు 
తీర్థయాత్రలు చేయడానికి నిశ్చయించుకున్నాడు. నైమిశారణ్యంలో మునులు చేసే యజ్ఞాన్ని ధ్వంసం చేస్తున్న 
పల్వలుడనే రాక్షసుణ్సి బలరాముడు సంహరించాడు. తీర్భయాత్రలను కొనసాగిస్తూ అనేకనదులలో స్నానంచేస్తూ 
మహేంద్రపర్వతంమీద ఉన్న పరశురాముణ్శి దర్శించాడు. 


శ్రీమహాభాగవత దశమస్కంధం - ఉత్తరభాగ కథాసారం 6/7 


సప్తగోదావరంలో స్నానంచేశాడు. వేణీ పంపానదులను భీమనదిని దర్శించుకున్నాడు. శ్రీశైలం, వేంకటతైలం 
మున్నగు పర్వతాల్ని శ్రీరంగనాథుణ్ణి సేవించాడు. అక్కడనుండి వృషభాద్రికి మథురాపురానికి రామేశ్వరానికి వెళ్ళి 
మలయాచలం ఎక్కి అగస్తుని దర్శించాడు. దక్షిణసముద్రాన్ని దర్శించాడు. పంచాప్సరస్తీర్ధంలో స్నానంచేసి 
గోకర్ణంలో శివుని దర్శించి వింధ్యదాటి దండకావనానికి వెళ్ళాడు. మాహిష్మతీపురంలో కొన్నాళ్ళున్నాడు. మను 
తీర్ధం సేవించి తిరిగి ప్రభాస తీర్చానికి వచ్చాడు. అక్కడ బ్రాహ్మణులు కౌరవ పాండవ యుద్దాన్ని గురించి చెప్పి 
భీమదుర్యోధనులు గదాయుద్దానికి సిద్ధమౌతున్నట్లు కూడా వారు చెప్పారు. ఆ గదాయుద్దాన్ని వారించదడానికి 
అక్కడకు వెళ్ళాడు. యుద్దాన్ని వారించాలని చూచాడు. ఎవరూ బలరాముని మాట వినలేదు. ద్వారకా నగరం 
చేరాడు, బలరాముడు. అక్కడనుండి నైమిశరణ్యానికి చేరి ఒక యజ్ఞంచేశాడు. తనపురానికి తిరిగిచేరి సుఖంగా 
కాలక్షేపంచేయసాగాడు. 


కుచేలోపాఖ్యానం 


తరువాత పరీక్షిత్తు ఇలా అన్నాడు. పద్మాక్షుని గురించి ఎన్నిసార్లు విన్నా తృప్తి కలగటంలేదు. భగవంతుని 
గురించి ఇంకా తెలియ జేయవలసిందని అడగగా శుకుడు ఇలా చెప్పాడు. 


కుచేలుడని శ్రీకృష్ణునికి ఒక విప్రమిత్రుడున్నాడు. అతడు విజ్ఞాని, విరాగి, శాంతుడు; కాని పరమదరిద్రుడు. 
దారిద్య్రం ఎంత బాధిస్తున్నా ఎవరినీ యాచించేవాడు కాడు. అయాచితంగా వచ్చిన దాన్ని సంతోషంగా 
స్వీకరించేవాడు. 


అతని భార్య ఉత్తమకుటుంబంలో పుట్టిన పతివ్రత. ఒకనాడు ఆమె భర్తతో “మహాత్మా! మీకు పద్మాక్షుడు 
బాల్య మిత్రుడు కదా! ఆ హరిదయతో, మమ్మల్ని ఉద్ధరించండి” అంది. ఇంకా “ఆ భగవంతుడు దయానిధి! మీరు 
వెళ్లితే సాటిలేని సంపద లిస్తాడు. ఎపుడూ తలుచుకోని దుష్టాత్ముడైనా తనపాదపద్మాలను తలిస్తే, ఆ శ్రీహరి తనను 
ఐనా ఇచ్చుకుంటాడు. నిశ్చలమైన భక్తితో భజించే వారు మీరు. మీకెందుకివ్వడు?” అంది. కుచేలుడు ఈ 
మాటలకు ఎంతో సంతోషించి ఈ పని ఇహపరసాధనమని తలచాడు. భార్యతో జర్చీక్ష్రు చెప్పింది నిజమే. ఏం 
తీసుకుని వెళ్ళి ఇస్తే బావుంటుంది” గుప్పెడు అటుకుల్ని ఆమెభర్త అంగవన్తానికి కట్టి సాగనంపింది. అతడు 
ద్వారక చేరాడు. మన్మథమన్మథుడైన శ్రీకృష్ణుణ్ణి చూచాడు. అల్లంత దూరంలో ఉండగా కృష్ణుడు చూసి ఆనందంతో 
పొంగిపోయి పానుపునుండి దిగి ఆదరంతో తీసికొనివెల్లి తనతల్పంమీద కూర్చుండ బెట్టుకున్నాడు. భక్తితో కాళ్ళు 
కడిగి నెత్తిపై చల్లుకున్నాడు. విసన కర్రతో విసిరాడు. కర్పూర తాంబూలం, ధేనువునూ ఇచ్చి స్వాగతం చెప్పాడు. 
కుచేలునికి శరీరం పులకరించింది. ఈ దృశ్యం చూసిన వారందరూ అందరి చేత ఉపాసింపబడే ఈ కృష్ణుడు 
ఇంతగా గౌరవిస్తున్న ఈ మునీశ్వరుడెంత తపస్సు చేసాడో ఎంత అదృష్టవంతుడో అనుకున్నారు. కృష్ణుడు 
కుచేలుని చేతిని తనచేతిలోకి తీసుకున్నాడు. చిన్నతనంలో గురుసన్నిధిలో తమ '*ప్రవర్తనలు కొన్ని చెప్పుకుని 
సంతోషిస్తున సమయంలో కృష్ణుడు కుచేలునితో” నీభార్య నీకు అనుకూలంగా ఉంటోందా? నిన్ను చూస్తూ ఉంటే 
నీకు భార్యాపుత్రులమీదా సంపదలమీదా మనస్సు ఆసక్తం కాలేదనిపిసోంది. ఉత్తములు కామమోహ రహితులై 
బంధాలు విడిచి నియమవంతులై ఉంటారు. మనం గురువుగారి ఇంట్లో ఎన్నో విజ్ఞానమహిమలు తెలుసుకున్నాం 


68 శ్రీమహాభాగవత దశమస్కంధం - ఉత్తరభాగ కథాసారం 


మనగురువులు సామాన్యులుకారు. బ్రహ్మజ్ఞానాన్ని అనుభవింపచేసే సత్యగుణభరితులు. ఆయన పండిత కీర్తనీయుడు. 
జ్ఞానవంతుడు. అందరికీ గురువునైన నేను చెప్పిన మాటలు పాటించి నాపాదపద్మాలను ధ్యానిస్తూ సంసార 
సాగరాన్ని శీఘ్రంగా తరిస్తారు. నీకు గుర్తుండే ఉంటుంది. గురుపత్ని పంపితే మనం కట్టెలకోసం అడవికి వెళ్ళాం. 
అప్పడు ఆకాశం అంతా మబ్బులతో నిండిపోయి మెరుపులతో వ్యాపించింది. ఎక్కడ ఉన్నామో తెలియలేదు. 
రాత్రంతా అలాగే అడవి అంతా తిరిగాం. మన అదృష్టవశాత్తూ కొద్ది సేపటికి పక్షుల కూతలు వినబడ్డాయి. మన 
గురువుగారి కంఠధ్వని కూడా వినపడింది. మాకోసం వచ్చి మహారణ్యంలో చాలా బాధపడ్డారు, మీరు. 
మాబుణంతీర్చుకోవడానికి ఇదిచాలు. ఇక మీకు విస్తారమైన జయం, బహుపుత్ర లాభం, ఆయువూ “బెన్నత్యం 
అన్ని సమకూరుతాయి.” అంటూ, మనల్ని వెంటబెట్టుకుని ఇంటికి తీసుకు వెళ్ళారు గుర్తుందా? అనగానే కుచేలుడు 
“పెద్ద మనస్సుతో ఆలోచిస్తే నీవు ముల్లోకాలకూ గురువువి. నీకు మళ్ళీ మరో గురువెవరు? ఇదంతా నీవినోదం” 
అని సాభిప్రాయంగా పలికాడు. ఇలా అంటూ ఉండగానే కృష్ణుడు చిరునవ్వుతో “నాకు కానుకగా ఏంతెచ్చావు? 
నీవు తెచ్చింది పత్రమైనా పువ్వైనా, పందైనా, నీక్షైనా, సరే భక్తితో సమర్పిస్తేచాలు నేను దానిని రుచిరాన్నంగా 
భావిస్తాను” కృష్ణుని ఈ మాటలకు కుచేలుడు ఎంతో సంతోషించాడు. తాను తెచ్చిన అటుకుల్ని కృష్ణునికి 
అర్చించడానికి సిగ్గుపడుతుండగా కృష్ణుడే కుచేలుని అంగవస్త్రంలో కట్టినా అటుకుల మూటను విప్పి “ఇది 
ఏమటీ అంటూ ఆ అటుకులు కొన్ని ఆరగించాడు. అంతతో ఆగక ఇంకో పిడికెడు తీసుకోబోతే వెంటనే రుక్కిణి 
కృష్ణుని చెయ్యిపట్టుకుని ఆపింది. సర్వాత్మా! ఆయనకు సంపదలివ్వడానికి ఇవే సరిపోతాయి. ఇక చాలు, అంది. 
కుచేలుడు ఆ రాత్రి కృష్ణుని మందిరంలోనే మృదులమైన శయ్యపై నిద్రించాడు. తనను తాను స్వర్గంలో ఉన్నట్లు 
భావించుకున్నాడు. మరునాటి ఉదయం కాలోచితకృత్యాలు తీర్చుకుని కృష్ణుడు సాగనంపగా తన ఊరికి నాగిన 
కుచేలుడిలా భావించాడు. “నాపుణ్యం ఎటువంటిదో కాని పుణ్యాత్ముడు, ప్రశాంతుడూ, అచ్యుతుడూ, అయిన 
శ్రీకృష్ణుణ్లి దర్భ్శించుకున్నాను. ఆలోచిస్తే నేనెక్కడ 7ఆ వాసుదేవుడెక్కడ? తమ్మునిలా నన్ను కౌగిలించుకున్నాడు. 
నాపాదాలు ఒత్తాడు. నన్ను కృతార్జుణ్ణి చేశాదు. ఇదంతా ఆయనదయి” అని ధ్యానిస్తూ ఆనందంలో పరవశిస్తూ 
భవబంధాలు నశించి మోక్షంపొందాడు. 


త్రీకృష్ణుడు గ్రహణస్నానానికి వెళ్లడం 


ఈ మాటలు విని శుకునితో పరీక్షిత్తు ఇలా అన్నాడు. “దుష్ట శిక్షణకు, పాప సంహరణానికి మనుష్యుడుగా 
పుట్టిన కృష్ణుని నిర్మలమైన చరిత్ర అంతా నాకు వివరంగా చెప్పు” అన్నాడు. శుకుడు ఇలా చెప్పసాగాడు. 


బలరామ, కృష్ణులు సుఖసంతోషాలతో ఉండగా ఒకసారి సూర్య [గ్రహణం వచ్చింది. అందరూ బలరామ 
కృష్ణులతో బాటు శమంత పంచకానికి వెళ్ళారు. అక్కడే పూర్వం రాజుల శరీరాలనుండి పరశురాముడు రక్తపుటేరులు 
ప్రవహింప చేశాడు. ఆ రక్తాన్ని అయిదు మడుగులు చేశాడు. ఆ పుణ్యతీర్థంలో స్నానంచేసి ఉపవాసం చేశారు. 
విప్రులకు వివిధ వస్తువులు దానంచేశారు. వివిధదేశాల రాజులు ఉగ్రసేనాదియాదవ ప్రముఖుల్ని పూజించారు. 
కృష్ణుణ్ణి చూశారు. బలరామ కృష్ణులు కూడా వారందరినీ పూజించి తృప్పిచెందారు. వారంతా ఇలా అనుకున్నారు. 
“ఈ హరి కేవల మోక్ష స్వరూపుడు. వీరిస్నేహం మహాభాగ్యం” అనుకున్నారు. ధైర్యం కోల్పోయి కన్నీరు పెట్టుకుంటున్న 


శ్రీమహాభాగవత దశమస్కంధం - ఉత్తరభాగ కథాసారం 69 


చెల్లెలయిన కుంతిని చూసి వసుదేవుడు అన్నాడు. “కరుణామయుడైన ఈ హరి ఉన్నాడు కాబట్టి మాకు మళ్ళీ 
ఇల్లు చేరుకునే అవకాశం కలిగింది.” ఇట్లా అంటూ వసుదేవుడు వారిని సత్కరించాడు. రామ కృష్ణులు నందునికి 
యశోదకు నమస్మరించారు. రోహిణి, దేవకి ఇద్దరూ యశోదను కవుగలించుమని ఆమె చేసిన ఉపకారాలు 
తలుచుకున్నారు. ఇలా అందరూ మాటలాడుకుంటూ ఉంటే గోపికలకు గోవిందుని చూడాలనే తలపులు అధికం 
అయ్యాయి. శరీరం మీద పులకలు రేగాయి. కృష్ణుణ్ణి చూస్తూ కన్నులు మూయలేక పోయారు. పరబ్రహ్మాన్ని 
చూసిన యోగినుల్లా పరవశించి పోయారు. వారి భావాల్ని గ్రహించాడు కృష్ణుడు. ఏకాంతంలో వారిని ప్రీతితో 
కౌగిలించుకున్నాడు. శత్రువిజయం కోసంవెళ్ళాను. చాలా ఆలస్యం అయ్యింది. ఎక్కువ అలుక వహించకండి 
దైవం ఎపుడు ఇలాగే చరాచరాల్ని రెండింటినీ కూడా ఒకసారి కలుపుతూ ఒక సారి విడదీస్తూ ఉంటుంది. కాని 
గోపికలారా! ప్రాణులకు నామీద భక్తి మోక్షాన్నీ ఆనందాన్నీ ఇస్తుంది. కొద్దిగా ఆలోచిస్తే బ్రహ్మ, శివుడు, 
సనకాదుల మనస్సులలో కూడా పుట్టని భక్తి మీకు కలిగింది. అది మీ పూర్వపుణ్యం. అది ఇప్పుడు తుదముట్టింది. 
నాయందే బుద్ధి నిలిపి ధ్యానించంది. జన్మకర్మలు ఇకమీద మీకు కలుగవు. నాకంటె పరమైన దేదీ లేదు. అనగానె 
వారికి జ్ఞానోదయం అయింది. దేహాఖిమానం పోయింది. “నీపాద పద్మాలను మామనస్సులో సదానిలిచే విధంగా 
చెయ్యి” అని ప్రార్థించారు. కృష్ణుడు అట్లే అని వారిని అనుగ్రహించాడు. 

ధర్మరాజును చూసి కృష్ణుడు “న్సీవ్లూ నీతమ్ముళ్ళు నిర్మల భక్తితో సత్మర్మలు చేస్తూ సుఖంగా ఉంటున్నారా?” 
అని అదిగాడు. అపుడు ధర్మరాజు “భక్తపారిజాతమా! నీ పాదపద్మాలు ఆశ్రయించే జనులు అతిసాఖ్యం పొందుతూ 
సంచరిస్తారు కదా. విశ్వమంతా నీవే అయి ఉన్నావు. సర్వలోకైక నాథా! నీకు నమస్కరిస్తున్నాను అని ప్రశంసించాడు. 
ఈ మాటలు బంధుమిత్రులు సకల జనులూ విని ఆనందించారు. ఆ సమయంలో శ్రీకృష్ణుని భార్యలూ, ద్రౌపదీ 
కలసి ముచ్చటలాడుకుంటున్నారు. 

లక్షణ ద్రౌపదికి తన వివాహ వృత్తాంతం చెప్పడం 

ఈ సందర్భంలో ద్రాపది కృష్ణుని భార్యల్ని చూచి, “మిమృల్ని కృష్ణుడు వివాహమాడిన విధం చెప్పండి” అని 
అడిగింది. వారు కూడా తమపరిణయాలను గూర్చి నేను నీకు చెప్పిన రీతిగానే వినిపించారు. అందులో నేను 
చెప్పని మద్రరాజ కన్యకావృత్తాంతం ఆమెయే ద్రౌపదికి చెప్పింది. “అది చెప్తాను విను అని శుకుడు పరీక్షిత్తుతో 
ఇలా అన్నాడు. ద్రౌపదితో లక్షణ ఇలా చెప్తోంది. “నారదుని నుండి గోవిందుని కథామృతం విని నామనస్సు 
తన్మయం అయింది. అంతలో నామీది వాత్సల్యంతో నా సంగతి విని నా తండ్రి ఒక మంచి ఉపాయం ఆలోచించాడు. 
ఆకాశంలో కనిపించకుండా కేవలం నీటి మధ్యలో తిరుగుతూ ఉండే మత్స్యయంత్రాన్ని కల్పించాడు. ఎంతవారయినా 
ఎక్కుపెట్టలేని ధనుస్సును అస్తాన్నీ అక్కడ ఉంచాడు. ఈ వింటిని ఎక్కుపెట్టి బాణాన్ని సంధించి మత్వ్వయంత్రాన్ని 
కూల్చిన మహితుణ్ణి నా కూతురు వరిస్తుంది అని చాటింపు వేయించాడు. రాజు లెందరో మద్ర నగరానికి 
వచ్చారు. వారా ధనుస్సును చూచి సమీపించి ఎత్త ప్రయత్నించారు. కొందరు దానిని ఎత్త లేకపోయారు. మరి 
కొందరు ఎత్తినా కదల్పలేకపోయారు. ఇంకా కొంతమంది ఎక్కుపెట్టలేక పోయారు. కొంతమంది కొద్దిగా ఎక్కుపెట్ట 


70 శ్రీమహాభాగవత దశమస్కంధం - ఉత్తరభాగ కథాసారం 


గలిగారు. ఇలా రాజులు చాలామంది విఫలులయ్యారు. భీముడు, కర్ణుడు దానిని ఎక్కుపెట్టినా మత్స్యయంత్రాన్ని 
కొట్టలేక పోయారు. 


అర్జునునికి దానిని కొట్టే విధానం తెలుసును. కాని, కొట్టినా ఆచేపను కింద పడవేయలేక పోయాడు. ఇలా 
రాజకుమారులు తెల్లబోయిచూస్తున్నారు. ఇంతలో కృష్ణుడు మత్స్యయంత్రాన్ని కొట్టాడు. జయజయ శబ్దాలతో 
ఆకాశంనుండి పూల వాన కురిసింది. నాముఖం పద్మంవలె వికసించింది. నేను సభామధ్యంలోని వచ్చి చూచాను. 
ఆ రాజులనందరినీ కాదని సయంవరమాలను కృష్ణుని కంఠంలో వేశాను. శ్రీకృష్ణుడు నన్ను బంగారు రథంమీదకు 
చేర్చాడు. 


రాజులందరూ కృష్ణుని వైభవం చూడలేక పోయారు. కృష్ణుణ్ణి ఎదిరించారు. కృష్ణుడు పాంచజన్యం పూరించి 
తనను చుట్టుముట్టిన రాజులందరినీ పారద్రోలాడు. కృష్ణుడు నన్ను తీసికొని ద్వారకానగరం చేరాడు 


నారదాదులు వసుదేవునిచే క్రతువు చేయించడం 


బలరాముని శరీరం తెల్లని కాంతితో మెరుస్తుంది. శ్రీకృష్ణుని శరీరం నల్లని కాంతితో ఉంటుంది వారిని 
చూడటానికి నారదాది మహర్షులు ఎంతో ఉత్సుకతతో విచ్చేశారు. వారందరికీ కృష్ణుడు స్వాగతం పలికి ఎంతో 
ఆదరించాడు. వారందరూ కృష్ణుని మహిమను ప్రశంసించారు. సెలవు తీసికొని వెళ్ళే సమయంలో వసుదేవుడు 
చేసిన పాపాలను పోగొట్టుకునే ఉపాయం నాకు చెప్పవలసిందని వారిని అడిగాడు. అపుడు వారు “కృష్ణుణ్ణి 
గురించి యాగం చెయ్యండి” అని చెప్పారు. ఆయాగంలో దేవ బుణం తీర్చినట్లు అవుతుందని చెప్పారు. అదే 
విధంగా వసుదేవుడు యాగం చేశాడు. వారందరి కోరిక ప్రకారం నందయశోదలు బలరామకృష్ణులు మూడు 
నెలల పాటు ద్వారక లోనే ఉన్నారు. 


బలరామ కృష్ణులు మృతులైన తమ సోదరుల్నియమపురంనుండి తీసికొని రావడం 


ఒకనాడు దేవకి “రామ కృష్ణులిద్దరూ సముద్రంలోనికి వెళ్ళి గురు పుత్రుణ్ణి తీసికొని వచ్చిన విషయం 
విన్నది. కంసుని చేతిలో చనిపోయిన తనకొడుకుల్ని చూడాలి అనుకుంది. బలరామకృష్ణులకు తన కోరిక 
విన్నవించింది. వెంటనే వీరిద్దరూ యోగమాయా శక్తి వల్ల సుతలానికి వెళ్ళారు. అక్కడ బలి చక్రవర్తి రామ 
కృష్ణుల్ని చూచాడు. బలి వీరిరువురికీ నమస్కరించి స్వాగతించాడు. “దేవకీ పుత్రుల్ని కంసుడు చంపి వేశాడు 
వారిని తీసుకు వచ్చేందుకు మాతల్లి మమ్మల్ని పంపింది. వారు నా దగ్గర ఉన్నారు. వారిని తీసుకుని వెళ్లి మాతల్లి 
కోరికను తీర్చాలి అని బలితో చెప్పి వీరిని భూమండలానికి తీసుకునివచ్చి తల్లికి అప్పగించారు. దేవకి వారిని 
కౌగిలించుకుని మోహ పరవశ అయ్యింది. భగవంతుడైన చక్రాయుధుని శరీర స్పర్శతో వారి మనస్సు కుదుట 
పడింది. వారు నిజరూపాలు ధరించి తమతమస్థానాలకు వెళ్ళి పోయారు. దేవకి చాలా ఆశ్చర్యపడింది. 


సుభద్రాపరిణయం 


శుకమహర్షి ఇలా చెప్పనారంభఖించాడు - అర్జునుడు తీరయాత్రకోసం ప్రభాసతీర్ధంలో ఉన్నాడు. సుభద్రమీద 
అతనికి ప్రేమ. బలరాముడును ఆమెను దుర్యోధనునికి ఇవ్వాలనుకుంటున్నాడని తెలుసుకున్నాడు. త్రిదండి 


శ్రీమహాభాగవత దశమస్కంధం - ఉత్తరభాగ కథాసారం 7] 


వేషంధరించాడు. ద్వారక నగరానికి వచ్చి వర్ష కాలమంతా అక్కడే ఉన్నాడు. అక్కడ యతివేషంతో ఉన్నాడు. 
ఒకనాడు అతడు పడుతున్న కష్టంచూచి బలరాముడు ఆ యతిని తనయింటికి తీసుకుని వచ్చి భిక్ష ఇచ్చారు. 
అర్జునుడు భీక్ష స్వీకరిస్తూ సుభద్రను చూచాడు. సుభద్ర కూడా అపుడే అర్జునుణ్ణి చూసింది. ఇరువురు మన్మథావేశానికి 
లోనయ్యారు. ఇలా ఉండగా ఒకనాడు ఆ నగరంలో దేవతా మహోత్సవం జరిగింది. సుభద్ర నగరంబయిటకు 
వచ్చింది. అర్జునుడు కృష్ణుని యొక్క దేవకీ వసుదేవుల అనుజ్ఞను తీసికొని తనుకూడా ఆమెతో వెళ్ళారు. అర్జునుడు 
ఆమెను తన రథంపైకి తీసుకొన్నాడు. యాదవసైన్యాలు అర్జునుణ్ణి అద్దుకోగా వారినందరిని పరాభూతుల్ని చేశాడు. 
అర్జునుడు ఖాండవ ప్రన్ఫానికి వెళ్ళాడు. ఈ వార్త విని బలరాముడు క్రుద్ధుడయ్యాడు. కృష్ణుడు మొదలయిన వారు 
ఆయనను అనునయించారు. అపుడు బలరాముడు సుభద్రను అనునయించి పంపించాడు. 


కృష్ణుడు బుషులతో కలసి మిథిలా నగరానికి వెళ్లడం 


శుకుడు ఇంకా ఇలా చెస్తున్నాడు. “విదేహ దేశంలో కథ సిద్ధమైనది. భూకాంత ముఖం చూచుకునేం 
దుకు పెట్టిన అద్దంలా ఉంటుంది మిథిల. ఆ నగరంలో టశ్రుతదేవుడు అయాచితంగా వచ్చిన దాన్ని మాత్రమే 
స్వీకరిస్తాడు. గృహస్థోచితమైన కర్మలు మాత్రమే చేస్తాడు. ఆపట్టణాన్ని బహుళాశ్వుడు అనే రాజు పరిపాలిస్తున్నాడు. 
కృష్ణుడు గురువులను చూడాలని అక్కడకు బయలు దేరాడు. నారదాది మహర్పులు నేను (శుకుడు) అతణ్ణి 
అనుసరించాం. విదేహ నగరాన్ని సమీపించాం. కృష్ణుని రాక బహుళాశ్వునికి తెలిసింది. రాజు తాను (శుతదేవుడనే 
విప్రడు ఆ మునులందరికి ఎదురు వచ్చి నమస్మరించారు. ఎంతో వినయంతో “'మాపూజలను అనురాగంతో 
స్వీకరించండి అని వేడుకున్నారు. కృష్ణునికి మనస్సులో ఎంతో సంతోషం కలిగింది. వారిలో ఒకరికొకరికి 
తెలియకుండగా ఏక కాలంలోనే వారిమందిరాలకు వెళ్ళాడు. అక్కడ వారి పూజల నందుకున్నాడు. జనకుడు 
కృష్ణునితో ఇలా అన్నాడు. ఉత్తమజ్ఞానీ! నీవు ప్రాణుల ఆత్మలలో కర్మ సాక్షివై ఉంటావు. భక్తవత్సలుడవు. మాకదడకు 
విజయం చేశావ. నిన్ను కోరే యోగీంద్రులకు నిన్నైనా ఇచ్చేస్తావు కదా. నా గృహాన్ని పావనం చేస్తే నేనిపుడు 
ధన్యుణ్ణి అవుతాను అని ప్రార్ధించాడు. శ్రీకృష్ణుడు వారి ఇంటికి వెళ్ళి అక్కడ కొన్నిదినాలున్నాడు. (శుతదేవుడు 
కృష్ణుని మాటననుసరించి కృష్ణునితో వచ్చిన మునులందరిని పూజించాడు. వారిదగ్గర సెలవు తీసికొని కృష్ణుడు 
కుశస్థలికి తిరిగి వచ్చాడు. 


శుతిగీతలు 


పరీక్షిత్తు అడిగిన “బ్రహ్మమునుండి సత్వాదిగుణాలు ఎలా ప్రవర్తిస్తాయి అనే ప్రశ్నకు శుకమహర్షి ఒక కథ 
చెప్పాడు. అది నారాయణుడు చెప్పిన కథ. నారదుడొకసారి నారాయణుని ఆశ్రమానికి వెళ్ళి ఆయనను దర్శించి 
సత్త్వాదిగుణాలు లేని బ్రహ్మములో సత్వాదిగుణాలచే తెలియబడే వేదాలు ఎలా ప్రవర్తిస్తాయి అని అడిగాడు. 
నారాయణుడొక కథ చెప్పాడు. ఈ విధమంతా నారాయణుడు నారదుడికి చెప్పాడని చెప్పి ఆ విధమంతా చెప్ప 
సాగాడు. “దేవా! నీకు జ్ఞానశక్తి షద్దుణాలు పరిపూర్ణంగా ఉన్నాయి. మాయతో కలిసిన ఆత్మస్వరూపవు మాకు 
ప్రకృతితో సంబంధంలేకుండా చెయ్యి అని వేదాలు స్తోత్రాలు చేస్తాయి, ప్రళయసమయంలో యోగనిద్రలో మునిగిన 
సర్వేశ్వరుని వేదాలు స్తుతించిన పద్ధతిని శుకుడు పరీక్షిత్తుకు చెప్పాడు. అదే విధంగా శుకుడు విష్ణు సేవామహత్తాన్ని 


72 శ్రీమహాభాగవత దశమస్కంధం - ఉత్తరభాగ కథాసారం 


పరీక్షిత్తుకు వివరించాడు. శివుని వరం పొంది ఆ వరాన్ని పరీక్షించడానికి శివుని నెత్తిమీద చేయి పెట్ట బోయిన 
వృకాసురుని వారించి, శ్రీమహావిష్ణువు వృకాసురుని అతని నెత్తిమీద అతడే చెయ్యి పెట్టుకొనేటట్లు చేసి 
నశింపజేశాడు. 


శుకునికి మరో వృత్తాంతం చెపుతున్నాడు. మునులకు “త్రిమూర్తులలో ఎవరు గొప్పవా” రనే ప్రశ్న కలిగింది. 
ఈ సంశయం నివారించుమని భృగువును మహర్షులు అడిగారు. భృగువు త్రిమూర్తుల దగ్గరకు వెళ్లి ముగ్గురిలో 
సత్వ గుణ సంపన్ను డయిన శ్రీమహా విష్ణువే శ్రేష్టుడని వారిని పరీక్షించి నిర్ణయించుకొన్నాడు. భృగుమహర్షి విష్ణు 
వక్షస్థలం మీద తన్నినా విష్ణువు కోపం చెందక పోవటమే విష్ణువు యొక్క సాత్విక స్వభావానికి నిదర్శనం. 


శ్రీకృష్ణుడు కుశస్థలిలో ఉండగా ఒక విప్రుడు వచ్చి మృతశిశువును రాజద్వారం దగ్గర ఉంచి కన్నీరు 
కారుస్తూ విలపించాడు. తత్పూర్వం ఆ విప్రడే తన ఎనమండుగురు మృత శిశువుల్ని తెచ్చి రాజద్వారం దగ్గరుంచి 
ఆ రాజును నిందిస్తూ విలపించాడు. ఇది విన్న అర్జునుడు మరొక సారి పుత్రుడు పుట్టే సమయంలో తనకు చెప్తే 
తాను రక్షిస్తానన్నాడు. విప్రదదే విధంగా చెప్పాడు. అర్జునుడు తన విద్యలతో పురుటింటి చుట్టూ ఎన్ని కట్టుదిట్టాలు 
చేసినా పుత్రుని రక్షించలేక పోయాడు. ఇది అవమానంగా భావించి అగ్ని ప్రవేశం చేయాలనుకొన్నాడు అర్జునుడు. 
శ్రీకృష్ణుడు వారించి అర్జునుని వైకుంఠానికి తీసికొని వెళ్ళి ఆ పుత్రులను అర్జునునకు చూపించి విప్రనికిచ్చాడు. 


శ్రీకృష్ణుడు ద్వారకలో రాజ్యం చేస్తూ పదారువేల మంది గోపికలను ఆనంద పరుస్తూ లోకంకోసం సంసారివఠె 
ప్రవర్తించాడు. రుక్మిణి మొదలైన అష్టమహిషులకు ఒకొక్కరికి పదిమంది చొప్పున అదే విధంగా పదారువేల 
నూర్జురు గోపికలకు అనేక వేల కుమారులు జన్మించారు. వారికి విద్య నేర్పే గురువులే మూడు కోట్ల ఎనభై వేల 
ఒక వందమంది ఉన్నారు. (అనగా ఆకుమారులను లెక్కించలేము) పూర్వం దేవదానవ యుద్ధంలో చనిపోయిన 
రాజులంతా ద్వాపరంలో రాజులుగా పుట్టి ప్రజలను బాధింప సాగారు. వారిని వధించటానికి శీహరి దేవతలను 
యదు వంశంలో పుట్టించాడు. వారు నూటొక్క కులాలుగా ప్రసిద్ధిక్కారు. 


- తిప్పాభట్ల రామకృష్ణమూర్తి 


ఐిరకయనూచిక 


దశమస్కంధము - ఉత్తరభాగము 


విషయము 


ప్రద్యుమ్నకుమార చరిత్ర ప్రారంభము 

శతధన్వుండు సత్రాజితునిం జంపి మణి నపహరించుట 

శ్రీకృష్ణుం దింద్రప్రస్థపురంబున కరుగుదెంచుట 

శ్రీకృష్ణుండు కాళింది మిత్రవింద నాగ్నజితి భద్ర లక్షణ యను వారలం బరిణయ మాడుట 
శ్రీకృష్ణుండు సత్యభామతోం గూడ నరిగి నరకాసురుని వధించుట 

సత్యభామ నరకాసురునితో యుద్ధంబు సేయుట 

భూదేవి శ్రీకృష్ణుని స్తుతించుట 

శ్రీకృష్ణుండు పదాజువేల కన్నియల వరించి దేవలోకమునకుం బోయి పారిజాతముం దెచ్చుట 
శ్రీకృష్ణుండు కేళలీగృహమునందు రుకిణీదేవితో విరసోక్తు లాడుట 

రుక్మిణిదేవి శ్రీకృష్ణ లాలితయై యతని స్తుతించుట 

కృష్ణుండు రుక్మిణీదేవి నూరడించుట 

అనిరుద్దుని వివాహసమయమున బలరాముండు రుక్మి మొదలగు వారినిం జంపుట 
బాణాసురుం డీశ్వర ప్రసాదంబు నొందుట 

బాణాసురుం డనిరుద్దుని నాగపాశబద్దునిం జేయుట 

నారదునివలన వృత్తాంతమును విని కృష్ణుండు బాణాసురునిపై దండెత్తుట 
బాణాసురునికి సహాయభూతుందగు శివునకు కృష్ణునకు యుద్ధ మగుట 
బాణాసురుండు రెండవసారి యుద్ధమునకు వచ్చుట 

శివుండు బాణుని రక్షింప శ్రీకృష్ణుని స్తుతించుట 

ఉషానిరుద్ధ సహితుండై కృష్ణుండు ద్వారకాపురి కరుగుట 

నృగమహారాజు చరిత్రము 

బలరాముండు సుహృదృంధుజన దర్శనార్ధమై వ్రేపల్లెకుం బోవుట 

కృష్ణుండు పౌండ్రకవాసుదేవునిమీంద దందెత్తిపోయి వానిం జంపుట 


100 
1086 
115 
125 
152 
156 
161 
ష// 
180 
185 
18658 
201 
11 


బలరాముండు ద్వివిదుందను వానరుని సంహరించుట 

బలరాముండు హస్పినాపురమును గంగలోం ద్రోయం బూనుట 

షోడశసహసై్ర ప్రీ సంగతుండైన శ్రీకృష్ణుని మహిమ నారదుండు తెలిసికోవడం 
నారదుండు శ్రీకృష్ణునితో ధర్మజు రాజసూయము నెరవేర్పుమని చెప్పుట 

శ్రీకృష్ణుం డుద్ధవుని యాలోచన చొప్పున ధర్మరాజు పాలికిం బోవుట 

పాండవులు శ్రీకృష్ణు నెదుర్శొని తోడ్మొని పోవుట 

ధర్మరాజు శ్రీకృష్ణు ననుమతంబున భీమాదుల దిగ్విజయమునకుం బంపుట 

శ్రీకృష్ణ భీమార్జునులు జరాసంధుని వధింపం బోవుట 

శ్రీకృష్ణ సహాయుండగు భీముండు జరాసంధునితో యుద్ధము సేయుట 

కారాగ్భహ విముక్తులగు రాజులు శ్రీకృష్ణుని స్తుతించుట 

ధర్మరాజు చేసెడి రాజసూయమునందు శ్రీకృష్ణుండు శిశుపాలుని వధించుట 
సాల్వుండు శివప్రసాదంబున సౌభకవిమానంబు వడసి ద్వారకాపురిపై దండెత్తుట 
శ్రీకృష్ణుండు దంతవక్రుని వధించుట 

బలరాముండు తీర్భయాత్రకుం జనుట 

కుచేలోపాఖ్యానము 

శ్రీ కృష్ణుండు సకుటుంబముగా గ్రహణన్నామునకుం బోవుట 

లక్షణ యను శ్రీకృష్ణుని యష్టమ భార్య ద్రాపదిదేవికిం దన వివాహవ్ఫత్తాంతంబు దెలుపుట 
నారదాది మహర్షులు శ్రీకృష్ణు దర్శనంబు 'సేసికాని వసుదేవునిచేం [గ్రతువు 'సేయించుట 
శ్రీకృష్ణ బలభద్రులు మృతులైన తమ సహోదరులం దెచ్చి దేవకిదేవికిం గనంబజచుట 
సుభద్రా పరిణయము 

శ్రీకృష్ణుండు బుషిసమేతుండయి మిథిలా నగరమునకుం బోవుట 

(శుతిగీతలు 

పరీక్షిత్తునకు శుకయోగి విష్ణుసేవా ప్రాశస్త్యంబు సెప్పుట 

శివద్రోహంబు సేయం బూనిన వృకాసురుండు విష్ణమాయచే మదియుట 
భృగుమహర్షి త్రిమూర్తుల ప్రాశస్య్యంబు శోధించుటకుం బోవుట 

శ్రీకృష్ణుండు మృతులైన విప్రసుతులం దెచ్చుట 


ఐబిడ్క 


ఐ49 
2/4 
౨/9 
౨586 
౨92౬ 
౨98 
805 
810 
3820 
358 
3886 
892 


5్‌4ీర్‌ 
550 


ఉత్తరభాగము 


కే 
జాం 


దశమస్కం 














గరాతర్రార్నాభ దళం రధం యూ యంగ బ్రగి?27 6గ్రా 


11 2రిలాాార్రంల్యాని కగాస్యా ౧౪౦౬౮ 
ణమ స్టైజంస్తుం్స్‌ య్రూంంంధగాంంిసం అథి 


థూగాంలిర్సా రర్టాలంధ క్యూ గొర్టు ఖా 
మ 






























శ్రీరస్తు 
శ్రీ మహాభాగవతము 
దశమస్కంధము - ఉత్తరభాగము 


శ్రీకర! పరిశోషిత ర, త్నాకర! కమనీయగుణగణాకర! కారు 
ణ్యాకర! భీకరశర ధా, రా కంపితదానవేంద్ర! రామనరేంద్రా! క్ష 


ప్రతిపదార్థం : శ్రీకర= శ్రీలు కల్గించేవాడా!; పరిశోషిత= ఇంకిపోవునట్లు చేయబడ్డ; రత్న+ఆకర= సముద్రం కలవాడా; 
కమనీయ= మనోహరమయిన,; గుణ = గుణాలయొక్క గణ= సమూహమునకు; ఆకర= నిలయం అయినవాడా!; కారుణ్య= 
దయకు; ఆకర= గని అయినవాడా!; భీకర= భయాన్ని కలిగించే; శర= బాణాలయొక్క ధారా= పరంపరలచేత; ఆకంపిత= 
మిక్కిలి వణకేటట్లు చేసిన; దానవ+ఇంద్ర= రాక్షసరాజయిన రావణుడు కలవాడా!; రామ నర+ఇంద్రా! = రాముదనే పేరు 
కలిగిన రాజా! 


తాత్పర్యం : అ ప్టెశ్వర్యాలూ అనుగ్రహించేవాడా!,సముద్రాన్ని ఇంకింపజేసినవాడా! మనస్సును ఆకర్షించే సర్వసద్దుణాలూ 
కలవాడా! దయకు గని అయినవాడా! భయం కలిగించే బాణపరంపరలు ప్రయోగించి, రావణాసురుణ్ణి నిలువెల్లా 
కంపింపజేసినవాడా! శ్రీరామచంద్రా! 


విశేషం : శ్రీకరుడు అంటే విష్ణు వని అర్ధం. ధనం, ధాన్యం, వస్తువు, వాహనం, పుత్రుడు, మిత్రుడు, బంధువు, దాసుడు 
అనే ఎనిమిది విధాలైన సంపదను కలిగించేవాడా! అందువల్ల శ్రీకర! అనే సంబోధనకు సాక్షాద్విష్టుమూర్తి అనే అర్ధం. 
రాముడు నారాయణుని అవతారం. 


వ. మహనీయ గుణగరిష్టులగు న మ్ముని శ్రేష్ణులకు నిఖిలపురాణవ్యాఖ్యానవైఖరీసమేతుందైన సూతుం డిట్లనియె, 
నట్లు ప్రాయోపవిష్ణుండైన పరీక్షిన్నరేంద్రుండు రుక్మిణీపరిణయానంతరంబున నైన కథావృత్తాంతం బంతయు 
వినిపింపు మనిన శుకయోగీంద్రుం డిట్లనియె. 2 


ప్రతి : మహనీయ = గొప్పవైన గుణ= గుణాలచేత; గరిష్టులు= అధికులు; అగు= అయిన; ఆ+ముని్రేష్టులకున్‌= 
ఆ మహామునులతో; నిఖిల= సమస్తమైన; పురాణ= పురాణాలయొక్క వ్యాఖ్యాన = వ్యాఖ్యానంయొక్క వైఖరీ= విధానంతో; 
సమేతుందడు= కూడుకొన్నట్టివాడు; ఐన= అయినట్టి; సూతుండు= సూతుడు; ఇట్లు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు; 
అట్లు= ఆ విధంగా; ప్రాయ= సర్వకర్మపరిత్యాగం చేసి మరణం కోరి కావించే ఉపవాసమందు; ఉపవిష్టుండు= కూర్చున్నవాడు; 
ఐన= అయినట్టి; పరీక్షిత్‌= పరీక్షిత్తు అనే నర+ఇంద్రుండు= రాజు; రుక్కిణీపరిణయ= రుక్మిణితో వివాహం; అనంతరంబునన్‌= 
జరిగిన తర్వాత; ఐన= నడిచిన; కథా= కథకు సంబంధించిన; వృత్తాంతంబు= సమాచారం; అంతయున్‌= సమస్తమూ; 
వినిపింపుము= చెప్పుము, అనినన్‌= అని అడుగగా; శుక= శుకుడనే; యోగి+ఇంద్రుండు= యోగిశ్రేష్టుడు; ఇట్లు= 
చెప్పబోయేవిధంగా; అనియెన్‌= అన్నాడు. 

తా ; మహాగుణవంతులయిన శౌనకాదిమునీశ్వరులతో సకలపురాణాలనూ వ్యాఖ్యానింపగలిగిన సూతుడు ఈ విధంగా 
అన్నాడు. ప్రాయోపవేశం చేస్తున్న పరీక్షిన్మహారాజు “శ్రీకృష్ణుడు రుక్కిణీదేవిని వివాహం చేసుకొన్న తర్వాత జరిగినకథంతా 
చెప్పండని శుకమహర్షిని అడిగాడు. అప్పుడు ఆ మహాయోగి ఈ విధంగా అన్నాడు. 


2 శ్రీ మహాభాగవతము 


ఫ ప్రద్యుమ్నకుమార చరిత్ర ప్రారంభము + 


ఉ. తామరసాక్షునంశమున దర్చకుం దీశ్వరు కంటిమంటలం 
దా మును దగ్గుందై పిదపం దత్పరమేశుని దేహలబ్భికై 
వేమజు నిష్టంజేసి హరివీర్యమునం బ్రభవించె రుక్కిణీ 
కామినిగర్భమం దసురఖండనుమాజటమూర్తియో యనన్‌. తి 


ప్రతి ; మును= పూర్వం; తామరస +అక్షు= పద్మాలవంటి కన్నులు గలవానియొక్క విష్ణువుయొక్క అంశమునన్‌ = 
అంశతో; దర్చకుండు= మన్మథుడు; తాన్‌= తాను; ఈశ్వరు= శివునియొక్క కంటి= మూడవకంటియొక్క మంటలన్‌ = 
మంటల్లో; దగ్గుండు= బూడిద అయినవాడు; ఐ= అయ్యి; పిదపన్‌= తర్వాత; దేహ= శరీరంయొక్క లబ్బికిన్‌+ఐ= ప్రాప్తికై; 
తత్‌= ఆ; పరమ+ఈశునిన్‌= పరమశివుణ్ణిగూర్చి; వేమజు= చాలాసార్లు; నిష్టన్‌= (శ్రద్ధతో; చేసి= తపస్సుచేసి; హరి= 
కృష్ణునియొక్క వీర్యమునన్‌= వీర్యంచేత; రుక్మిణీకామిని= రుక్మిణీదేవియొక్క గర్భము+అందున్‌= కడుపున; అసుర= 
రాక్షసులను; ఖండనున్‌= సంహరించేవానియొక్క శ్రీకృష్ణునియొక్క మాజట +మూర్తి+ఓ= ప్రతిరూపమా; అనన్‌= అనగా; 
ప్రభవించెన్‌= జన్మించాడు. 


తా :; పూర్వం నారాయణాంశ ఉన్నప్పుడే మన్మథుడు శివునికంటిమంటల్లో భస్మమయ్యాడు. తర్వాత అతడు పరమేశ్చరుణ్ణిగూర్చి 
అనేకపర్యాయాలు (శ్రద్ధతో తపస్సుచేశాడు. ఆ తపస్సుకు ఫలంగా రుక్మిణీకృష్ణులకు కుమారుడై పుట్టాడు. ఈ పునర్జన్మంలో 
మన్మథుడు శ్రీకృష్ణుని మరొకరూపమా అన్నట్లున్నాడు. 


వ. అంత నా డింభకుండు ప్రద్యుమ్నుండను పేర విఖ్యాతుం డయ్యె, నా శిశువు సూతికాగ్భృహంబునం 
దల్లి పొదింగిట నుండం దనకు శత్రుం డని యెజింగి శంబరుండను రాక్షసుండు దనమాయాబలంబునం 
గామరూపియై వచ్చి కొనిపోయి, సముద్రంబులో వైచి, తన గృహంబునకుం జనియె, నంత నా శాబకుండు 
జలధిజలంబునం దిగంబడ నొడిసి యొక మహామీనంబు [మింగె, నందు. డీ 


ప్రతి : అంతన్‌= తరువాత; ఆ డింభకుండు= ఆ శిశువు; ప్రద్యుమ్నుండు= ప్రద్యుముడు; అను= అనే) పేరన్‌= పేరుతో; 
విఖ్యాతుండు= ప్రసిద్దుడు; అయ్యెన్‌= అయ్యాడు; ఆ శిశువు= ఆ శిశువు; సూతికాగ్బహంబునన్‌= పురుటింటిలో; తల్లి= 
తల్లియొక్క పొదింగిటన్‌= సందిటిలో; ఉందన్‌= ఉండగా; తనకున్‌= తనకు; శత్రుండు= శత్రువు; అని= అని; ఎథటింగి= 
తెలుసుకొని; శంబరుండు= శంబరుడు; అను= అనేపేరు కలిగిన; రాక్షసుండు= రాక్షసుడు; తన= తనయొక్క 
మాయాబలంబునన్‌= మాయాశక్తిచేత; కామరూపి= కోరినరూపాన్ని ధరించేవాడు; ఐ= అయి; వచ్చి; కొనిపోయి= 
ఎత్తుకొనిపోయి; సముద్రంబులోన్‌= సముద్రంలో; వైచి= పడవేసి; తన= తనయొక్క గృహంబునకున్‌= ఇంటికి చనియెన్‌= 
వెళ్లాడు; అంతన్‌= తర్వాత; ఆ శాబకుండు= ఆ శిశువు; జలధి= సముద్రంయొక్క జలంబునన్‌= నీటిలో; దిగన్‌+పదన్‌= 
కిందికి పోగా ఒక; మహామీనంబు = పెద్దచేష; ఒదిసి= హఠాత్తుగా పట్టి మింగెన్‌= మింగేసింది; అందున్‌= ఆసముద్రంలో... 


తా : ఆ శిశువే తర్వాత ప్రద్యుమ్ను డనేపేరుతో ప్రసిద్ధింక్కాడు. అయితే ఆ పసిగందును శంబరు డనేరాక్షసుడు తనశత్రువుగా 
పసిగట్టాడు. అందువల్ల ఆ బాలుణ్ణి ఒకనాడు పురిటింట్లో తల్లిసందిటిలో ఉన్నప్పుడు అపహరించి, సముద్రంలో పారవేసి 


దశమస్కంధము - ఉత్తరభాగము 3 


తన ఇంటికి వెళ్లిపోయాడు. ఆ పిల్లవాడు సముద్రజలంలో అడుగుకు పడిపోగా ఒక పెద్దచేప అతణ్ణి పట్టుకొని మింగేసింది. 
ఆ సముద్రంలో 
క. జాలింబడి పాజు జలచర, జాలంబులం బోవనీక చని రోషాగ్ని 

జ్వాలలు నిగుడంగ నూరక, జాలంబులు వైచి పట్టు జాలరు లంతన్‌ ర్‌ 
ప్రతి : జాలిన్‌+పడి= భయపడి (దిగులుపడి); పాజు= పారిపోయే; జలచర= చేపలయొక్క జాలంబులన్‌= గుంపులను; 
పోవనీక = తప్పించుకొని పోనీకుండా; చని= అద్దుపడి; రోష= కోప మనెడు; అగ్ని= నిపుయొక్క జ్వాలలు= మంటలు; 
నిగుడన్‌+కన్‌= చెలరేగగా; ఊరక= మానకుండా; జాలంబులు= వలలు; వైచి= వేసి; పట్టు= పట్టుకొనే; జాలరులు = 
చేపలు పట్టేవారు; అంతన్‌= తర్వాత... 
తా : జాలరులు పట్టుకొంటా రనేభయంతో చేపలు - ఆ సముద్రంలో చిక్కకుండా పారిపోయేవి. అప్పుడు జాలరులు 
ఆగ్రహించి వాటిల్ని తప్పించుకొని పోనీకుండా అడ్డగించి, వలలు వేసి పట్టుకొనేవాళ్లు. 


వ. సముద్రంబులోన నా మీనంబును దత్సహచరంబులైన మీనంబులనుం బట్టీకొని తెచ్చి శంబరునకుం 
గానికంగా నిచ్చిన నతండు వండి తెందని మహానసగ్భహంబునకుం బంచిన. 6 
ప్రతి : సముద్రంబులోనన్‌= సముద్రంలో; ఆ; మీనంబును= ప్రద్యుమ్నుని మింగిన పెద్దచేపనూ; తత్‌= దానియొక్క 
సహచరంబులు= వెంటనంటి తిరిగేవి; ఐన= అయిన; మీనంబులనున్‌= చేపలనూ; పట్టికొని= పట్టి తెచ్చి; శంబరునకున్‌= 
శంబరునికి; కానికన్‌+కాన్‌= కానుకగా; ఇచ్చినన్‌= సమర్పింపగా; అతండు= ఆ శంబరుడు; వండి= ఆ చేపలను కూరగా 
వండి; తెందు = తీసికొనిరండి!; అని= అని ఆజ్ఞాపించి; మహానసగ్భహంబునకున్‌= వంటఇంటికి; పంచినన్‌= పంపగా... 
తా : జాలరులు సముద్రంలో ప్రద్యుమ్నుణ్ణి మింగిన పెద్దచేపనూ, దానివెంట తిరిగేచేపలనూ పట్టీ తెచ్చి, శంబరాసురునికి 
కానుకగా సమర్పించారు. అతడు వాటిల్ని వండి తీసికొని రందని ఆజ్ఞ ఇచ్చి వంట ఇంటికి పంపాడు. 
క. రాజునగరి యడబాలలు, రాజీవముకడుపు వ్రచ్చి రాజనిభాస్యున్‌ 

రాజశిశువుం గని చెప్పిరి, రాజీవదళాక్షియైన రతికి నరేంద్రా! 7 
ప్రతి : నర+ఇంద్రా= రాజా!; రాజు= రాజుయొక్క నగరు= అంతఃపురంలోని; అడబాలలు = వంటవాళ్లు; రాజీవము= 
చేపయొక్క కడుపున్‌= పొట్టను; వ్రచ్చి= చీల్చి; రాజ= చంద్రుని (బింబముతో; నిభ= సమానమయిన; ఆస్యున్‌= ముఖం 
కలవాణ్ణి; రాజశిశువున్‌= రాచబీడ్డను; కని= చూచి; రాజీవ= తామరపూవుయొక్క దళ= రేకులవంటి; అక్షి= కన్నులుగలది; 
ఐన= అయినట్టి; రతికిన్‌= మన్మథునిభార్య అయిన రతీదేవికి; చెప్పిరి= చెప్పారు. 
తా; పరీక్షిన్మహారాజా! రాజాంతపురంలోని వంటవాళ్లు ఆపెద్దచేపపొట్టను చీల్చినప్పుడు, దానిలో వారికి ఒక రాచబిడ్డ 
కనిపించాడు. వెంటనే వా రీవిచిత్రాన్ని రతీదేవికి తెలియజేశారు. 
వ. అంత నారదుండు వచ్చి బాలకుని జన్మంబును శంబరోద్యోగంబును మీనోదరప్రవేశంబునుం జెప్పిన 
విని యా రతి మాయావతి యను పేర శంబరునియింటం బాతివ్రత్యంబు సలుపుచు దహనదగ్జుం డయిన 
తన పెనిమిటి శరీరధారణంబు సేయుట కెదురు చూచుచున్న యది గావున, న య్యర్భకుండు దర్పకుం 


గ శ్రీ మహాభాగవతము 


దని తెలిసి మెల్లన పుత్రార్థినియైనతెజింగున శంబరునియనుమతి వడసి సూపకారులయొద్ద నున్న పాపనిం 
దెచ్చి పోషించుచుందె, నా కుమారుండును శీఘ్రకాలంబున నారూఢయౌవనుందై. 8 


ప్రతి ; అంతన్‌= తరువాత కొంతకాలానికి; నారదుండు= నారద మహర్షి వచ్చి; బాలకుని= బాలునియొక్క 
(ప్రద్యుమ్నునియొక్క); ఉద్యోగంబును= (ఆ బాలకుణ్లి చంపటానికి చేసే) 'ప్రయత్తాన్నీీ మీన చేపయొక్క ఉదర= 
కడుపులో; ప్రవేశంబునున్‌= (ఆ బాలుడు) ప్రవేశించడాన్నీ చెప్పినన్‌= చెప్పగా విని; ఆ; రతి మాయావతి= మాయావతి; 
అను= అనే; పేరన్‌= పేరుతో; శంబరుని= శంబరునియొక్క ఇంటన్‌= అంతఃపురంలో; పాతివ్రత్యంబు= పతివ్రతాధర్మాన్ని; 
సలుపుచున్‌= పాటిస్తూ దహన = అగ్నిచేత; దగ్దుండు= కాల్చ్పబడినవాడు; అయిన= ఐనట్టి; తన= తనయొక్క పెనిమిటి= భర్త 
(మన్మథుడు,; శరీర= దేహంయొక్క ధారణంబు= ధరించదం (మరలా జన్మించటం); చేయుటకున్‌= చేయటానికి; 
ఎదురుచూచుచున్‌= ఎదురుచూస్తూ ఉన్న+అది= ఉంది; కావునన్‌= కాబట్టి; ఆ+అర్భకుందడు= (చేపకడుపులోని) ఆ పిల్లవాడు; 
దర్చకుండు= మన్మథుడు; అని తెలిసి= అని గుర్తించి; మెల్లన్‌+అ= తిన్నగా; పుత్ర+అర్థిని= పుత్రుణ్ణి కోరుకొంటున్నద్రి; ఐన= 
అయిన; తెజంగునన్‌= విధంగా; శంబరుని= శంబరునియొక్క అనుమతి= సమ్మతి; పడసి= పొంది; సూపకారుల+జఒద్దన్‌= 
వంటవాళ్ల దగ్గర ఉన్న పాపనిన్‌= పిల్లవాణ్ణి తెచ్చి= తెచ్చుకొని; పోషించుచున్‌= పోషిస్తూ ఉందెన్‌= ఉంది; ఆ కుమారుందును= 
ఆ బాలుడుకూడా; శీఘ్రకాలంబునన్‌= త్వరగా ఆరూధ= ప్రాప్తించిన; యౌవనుండు= యౌవనం కలవాడు; ఐ= అయి... 


తా ; ఒకనాడు నారదుడు శంబరుని అంతఃపురానికి వచ్చి ప్రద్యుమ్నుని జననమూ, శంబరుడు ఆ బాలుణ్ణి చంపటానికి 
చేసిన ప్రయత్నమూ, అతడు చేపకడుపులో ప్రవేశించటమూ రతికి వివరించాడు; ఇంతకు మునుపే ఆమె మాయావతి 
అనేపేరుతో శంబరుని అంతఃపురంలో పాతివ్రత్యం అవలంబిస్తూ, శివునికంటిమంటల్లో భస్మమైపోయిన తన భర్త మన్మథుడు 
తిరిగి ఎప్పుడు శరీరధారి అవుతాడో అని ఎదురుచూస్తూంది. అందువల్ల చేపపొట్టలో ఉన్నబాలుడు మన్మథుడే అని 
తెలుసుకోగలిగింది. ఆమె తొందరపాటు లేకుండా కొడుకుకోసం తపిస్తున్నదానిమాదిరిగా శంబరునిదగ్గరకువెళ్లి, అతని 
అంగీకారాన్ని పొంది, వంటవాళ్ల అదుపులో ఉన్న పిల్లవాణ్ణి తెచ్చి పెంచుతూ ఉంది. ఆ బాలుడు పూటపూటకూ 
పెరుగుతూ యౌవనవంతు డయ్యాడు. 


క. సుందర మగు తనరూపము, సుందరు లొకమాటబు దేణి చూచినం జాలున్‌ 
సౌందర్య మేమి చెప్పను?, బొందెద మని డాయుబుద్ధిం బుట్టించు నృపా! రి 

ప్రతి : నృపా= రాజా!) సౌందర్యము= ఆ పడుచువాని అందాన్నిగూర్చి; ఏమి= ఏమని; చెప్పను= చెప్పేది? సుందరము= 
అందంగా ఉన్నది; అగు= అయిన; తన= అతనియొక్క రూపమున్‌= ఆకారాన్ని సుందరులు = అందగత్తెలు; ఒకమాజు= 
ఒకసారి; తేజిచూచినన్‌= రెప్పవేయకుండాచూస్తే; చాలున్‌= సరిపోతుంది; పొందెదము= సంగమించుదాం; అని= అనుకొని; 
డాయు= అతనిదగ్గరకు వెళ్లే; బుద్దిన్‌= తలపును; పుట్టించున్‌= కలిగిస్తుంది. 

తా : రాజా! ఆ యువకుని సౌందర్యాన్నిగూర్చి ఏమని చెప్పేది? అందగత్తెలు ఎవరైనాసరే ఒకసారి అతనిరూపాన్ని కళ్లారా 
చూస్తేచాలు - అతనితో భోగించాలని నిశ్చయించి, అతణ్ణి సమీపించే ఆలోచనను, అతని సౌందర్యం వాళ్లకు జనింపజేస్తుంది. 


విశే : రూపం అనేది చాలా అర్థవంతమయిన శబ్దం. “రోపయతి విమోహయ తీతి రూపమ్‌! రుపు విమోహనే - 
మోహింపజేసేది” అని వ్యుత్పత్తి. మోహింపజేస్తుంది కాబట్టి, రూపం అనే పేరు కలిగింది. 


దశమస్కంధము - ఉత్తరభాగము ర్‌ 


బ్ర 


చక్కనివారలు చక్కందనంబున కుపమింప నెవ్వండు యోగ్యుం డయ్యె 
మిక్కిలితపమున మెజయు నంబికకునై శంకరు నెవ్వండు సగము సేసె 
బ్రహ్మత్వమును బొంది పరంగు విధాతను వాణికై యెవ్వండు వావి సెటిచె 
వేయిడాంగులతోడి విబుధలోకేశునిమూర్తికి నెవ్వండు మూల మయ్యె 


తే. మునులతాలిమి కెవ్వండు ముల్లుసూపు, మగల మగువల నెవ్వండు మరులుకొలుపుం 
గుసుమధనువున నెవ్వండు కొను విజయము, చిగురువాలున నెవ్వండు సిక్కువజబుచు? 10 


ప్రతి ; ఎవ్వండు= ఎవడు; చక్మనివారల= మహాసాౌందర్యవంతులయొక్క చక్మన్‌+తనంబునకున్‌= సౌందర్యంతో; ఉపమింపన్‌= 
పోల్చటానికి, యోగ్యుండు= తగినవాడు; అయ్యెన్‌= అయ్యాడో; ఎవ్వండు= ఎవడు; మిక్కిలి= అధికమైన; తపమునన్‌= 
తపస్సుచేత;ు మెజయు= ప్రకాశిస్తున్న అంబికకున్‌+ఐ= పార్వతీదేవికొరకై; శంకరున్‌= శివుణ్ణి; సగము+చేసెన్‌= 
సగమయ్యేటట్లు చేశాడో (అర్ధనారీశ్వరుడుగా చేశాడో); ఎవ్వండు= ఎవడు; బ్రహ్మత్వమును= బ్రహ్మాధికారాన్ని ప్రజలు 
వృద్ధి పొందేటట్లు సృష్టిచేయు పదవిని; పొంది= పదసి; పరంగు= ఒప్పుచున్ను విధాతను= బ్రహ్మను; వాణికిన్‌+ఐ= 
సరస్వతికోసమై; వావి+చెటిచెన్‌= సహజసంబంధాన్ని చెడగొట్టాడో; ఎవ్వండు= ఎవడు; వేయి; డాగులతోడన్‌= మరకల 
(మచ్చల గుర్తులతో) కూడిన; విబుధ= దేవతలయొక్క లోక= సమూహంయొక్క ఈశుని= రాజుయొక్క (దేవేంద్రునియొక్క); 
మూర్తికిన్‌= ఆకారానికి మూలము = ముఖ్యకారణం; అయ్యెన్‌= అయ్యాడో; ఎవ్వడు= ఎవడు; మునుల= బుషులయొక్క 
తాలిమికిన్‌= మనఃస్థెర్యానికి; ముల్లు+చూపున్‌= త్రాసువలె హెచ్చుతగ్గులను నిర్ణయిస్తాడో; ఎవ్వండు= ఎవడు, మగలన్‌= 
పురుషులనూ; మగువలన్‌= ప్రీలనూ; మరులుకొలుపున్‌= ఒకరిమీద ఒకరికి అనురాగం కలిగేటట్లు చేస్తాడో; ఎవ్వండు= 
ఎవడు; కుసుమధనువునన్‌= పూలవింటితో; విజయము కొనున్‌= జయం పొందుతాడో; ఎవ్వండు= ఎవడు; చిగురు= 
చిగురాకు; వాలునన్‌= కత్తితో; చిక్కు+పజచున్‌= బాధలపాలు చేస్తాడో... 

తా :; ఈ పదడుచువాదు నిజంగా మన్మథుడే! మన్మథుడు గొప్ప అందగాళ్ల సొగసుతో పోల్చటానికి తగిన సుందరుడయ్యాడు. 
విరాగియై స్రీవైముఖ్యం కలిగిన శివుణ్ణి ఘోరతపస్సు చేసినపార్వతికి అర్ధశరీరం సమర్పించేటట్లు చేశాడు. సృష్టికర్త 
అయినటబ్రహ్మ కన్నకూతురయిన సరస్వతికోసం వావీవరుసా వదలేటట్లు చేశాడు. దేవేంద్రుడు నిలువెల్లా వేయిమచ్చల 
గుర్తులు (కన్నులు) పొందటానికి మూలకారకుడయ్యాడు. అతడు మునీశ్వరుల మనోనిగ్రహం ఏ పాటిదో తూకంవెస్తాడు. 
స్త్రీపురుషులు పరస్పరమూ ప్రేమించుకొనేటట్లు చేస్తాడు. వాడి వత్తలయ్యే పూలవింటితో మహావిజయాలు సాధిస్తాడు. 
గట్టితనం లేని చిగురాకుకత్తితో లోకాల్ని బాధిస్తాడు. 


వ. అని తన్ను లోకులు వినుతించు ప్రభావంబులు గలిగి పద్మదళలోచనుండును, బ్రలంబబాహుండును, 
జగన్నోహనాకారుండును నైన పంచబాణునిం గని లజ్ఞాహాసగర్భితంబులైన చూపులం జూచుచు మాయావతి 
సురతభ్రాంతిం జేసినం జూచి ప్రద్యుమ్నుం డిట్లనియె. క్ష 

ప్రతి : అని= అని; తన్నున్‌= తనను; లోకులు= లోకంలోని ప్రజలు; వినుతించు= పొగదే; ప్రభావంబులు= శక్తులు; 
కలిగి; పద్మదళ= తామరరేకులవంటి; లోచనుండును = కన్నులు కలవాడునూ; ప్రలంబ= మోకాళ్లదాకా వ్రేలాడుతున్న; 
బాహుందును = చేతులు కలవాడునూ; జగత్‌= లోకాన్ని మోహన = మోహింపజేస్తున్న ఆకారుందును = ఆకారం కలవాడునూ; 


6 శ్రీ మహాభాగవతము 


ఐన= అయిన; పంచబాణునిన్‌= ఐదుబాణాలు కలవాణ్ణి అనగా మన్మథుణ్జి; కని= చూచి; లజ్ఞా= సిగ్గు హాస= నవ్వునూ; 
గర్భితంబులు = లోపల కలవి; ఐన= అయినట్టి ; చూపులన్‌= చూపులతో; చూచుచున్‌= చూస్తూ మాయావతి; సురత = 
సంభోగమందలి; భ్రాంతిన్‌= కోరికను; చేసినన్‌= వెల్లడింపగాా చూచి= గ్రహించి; ప్రద్యుమ్నుండు = ప్రద్యుమ్నుడు; 
ఇట్లు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 

తా ; ఈ విధంగా ప్రజలందరూ మన్మథునిశక్తులను కొనియాడుతున్నారు. పద్మనేత్రుడూ, ఆజానుబాహుడూ, 
లోకమోహనస్వరూపుడూ అయిన అతణ్సి సిగ్గూ, చిరునవ్వూ దాగినచూపులతో చూస్తూ, మాయావతి రతివాంఛను 
ప్రకటించింది. అప్పుడు ఆమెవాలకం చూచి ప్రద్యుమ్నుడు ఇట్లా అన్నాడు 

విశే :; 1) పంచబాణుడు అంటే అయిదుబాణాలు కలవాదని అర్ధం. తామరపూవు, అశోకము, మామిడి, మల్లె, నల్లగలువ 


అనేవి ఆ పంచబాణాలు - 
ఆ బాణాలు చేసే పనులు - సమ్మోహనం (ఆకర్షించునట్లు చేసేది, ఉన్మాదనం (వెరి పుట్టించేది), తాపనం (కాక 
ఎక్కించేది), శోషణం (శుష్కింపజేసేది), స్తంభనం (కొయ్యవారేటట్లు చేసేది. 
మత్త. “నా తనూభవుం డీతం డంచును నాన యించుక లేక యో 

మాత నీ విది యేమి? నేండిటు మాతృభావము మాని సం 

ప్రీతిం గామినిభంగిం జేసెదు పెక్కు విభ్రమముల్‌? మహా 

ఖ్యాతవృత్తికి నీకు ధర్మము గాదు మోహము 'సేయంగాన్‌.” 12 
ప్రతి : ఓమాత= ఓతల్లీ!; నీవు) ఈతండు= ఇతడు; నా= నాయొక్క తనూభవుండు= కుమారుడు; అంచును= ఇప్పటిదాకా 
అంటూ; నాన= సిగ్గు; ఇంచుక= కొంచెంకూడా; లేక= లేకుండా; నేండు= ఈ రోజు; ఇటు= ఈ విధంగా, మాతృ= 
తల్లియొక్క భావమున్‌= స్వాభావికగుణాన్ని మాని= వదలి; సంప్రీతిన్‌= ఎక్కువమక్కువతో; కామినిభంగిన్‌= కామం 
కలిగినస్రీమాదిరిగా; పెక్కూ అనేకాలయిన; విభ్రమముల్‌= శృంగారచేష్టల్ని చేసెడు(వు)= చేస్తున్నావు; ఇది+ఏమి= 
ఇదేంపని?; మహత్‌= మిక్కిలి; ఖ్యాత= ప్రసిద్ధింక్కిన; వృత్తికిన్‌= ప్రవర్తనం కలిగినదానవయిన,; నీకున్‌= నీకు; మోహము+ 
చేయన్‌+కాన్‌= వలపుచూపటం; ధర్మము+కాదు= న్యాయం కాదు. 
తా; తల్లీ! ఇన్నాళ్లూ నా కొడుకని అందరికీ నన్నుగూర్చి చెప్పావు. ఇప్పుడు సిగ్గులేకుండా, మాతృత్వాన్ని మంటగలిపి, 
కాముకురాలివలె ఈ విలాసచేష్టలు చేస్తున్నావు. ఇది ఎంతపాడుపని? సత్ర్రవర్తనకు పేరుపొందిన నీవు నన్ను మోహించటం 
న్యాయంగాదు. 
వ. అనిన రతి యిట్లనియె: “న్సీవ్ర నారాయణనందనుండవైన కందర్పుండవు, పూర్వకాలంబున నేను 
నీకు భార్యనైన రతిని. నీవు శిశువై యుండునెడ నిర్ణయుందై దొంగిలి తలం దొజంగం జేసి శంబరుండు 
కొనివచ్చి నిన్ను నీరధిలో వైచిన నొక్కమీనంబు (మింగె; మీనోదరంబు వెడలితీవు, మీందటి కార్య 
మాకర్ణింవుము. 19 
ప్రతి : అనినన్‌= ప్రద్యుమ్ను డీవిధంగా అనగా రతి= రతిదేవి; ఇట్లు= ఈ రీతిగా అనియెన్‌= అతనితో అనింది నీవు= 
నీవు నారాయణ= విష్ణువుయొక్క నందనుండవు= కుమారుడివి; ఐన= అయిన; కందర్పుండవు= మన్మథుడవు; 


దశమస్కంధము - ఉత్తరభాగము / 


పూర్వకాలంబునన్‌= పూర్వజన్మంలో; నేను; నీకున్‌= నీకు; భార్యను= భార్యగా ఐన= అయినట్టి; రతినిన్‌= రతీదేవిని; 
నీవు; శిశువు+ఐ= పసిపిల్లవాడుగా; ఉండు +ఎడదన్‌= ఉన్నసమయంలో; శంబరుండు= శంబరుదనే రాక్షసుడు; నిర్రయుండు= 
దయలేనివాడు; ఐ= అయి; దొంగిలి= నిన్ను అపహరించి; తల్లిన్‌= మీతల్లి రుక్మిణిని తొణంగన్‌+చేసి= ఎడబాపి; 
కొనివచ్చి= తీసుకొనివచ్చి; నిన్నున్‌= నిన్ను నీరధిలోన్‌= సముద్రంలో; వైచినన్‌= పడవేయగాా; ఒక్కమీనంబు= ఒక 
పెద్దచేష; 'మింగెన్‌= మ్రంగింది; ఈవు= నీవు; మీన= చేపయొక్క ఉదరంబు= పొట్టనుండి; వెలువడితి(వి)== బయటబడితివి; 
మీందటి= ఇక ముందు చేయవలసిన; కార్యము= పనిని; ఆకర్ణింపుము= వినుము. 

తా ; ఈ విధంగా పలికిన ప్రద్యుమ్నునితో రతీదేవి “నీవు విష్ణువునకు కుమారుడవు. మన్మథుడవు. నేను నీపల్నిని. 
రతీదేవిని. నీవు పసికందుగా ఉన్నప్పుడు శంబరుడనే రాక్షసుడు నిన్ను దొంగిలించి, తల్లినుండి వేరుచేసి సముద్రంలో 


పారవేశాడు. అప్పుడు పెద్దచేప నిన్ను మింగేసింది. ఆ తర్వాత దానిపొట్టనుండి నీవు బయటపడ్డావు. ఇక జరుగవలసిన 
పనేమిటో చెప్తాను. విను. (శంబరుడు - జటాసురుని కొడుకు) 


క. మాయావి వీండు దుర్మతి, మాయండు సంగరములం దమర్యుల గెలుచున్‌ 

మాయి కరణమున వీనిన్‌, మాయింపుము మోహనాదిమాయలచేతన్‌. ౯! 
ప్రతి : వీండు= ఈ శంబరాశుడు; మాయావి= మాయలు చేసేవాడు; సంగరములన్‌= యుద్దాలలో; మాయందు= 
చావడు; అమర్యులన్‌= దేవతల్ని; గెలుచున్‌= జయిస్తాడు; మాయిక రణమునన్‌= మాయాయుద్ధంలో; మోహన = 
మోహనమూ; ఆది= మొదలయిన; మాయలచేతన్‌= మాయలతో; వీనినిన్‌= ఇతణ్లి;ి మాయింపుము= చంపుము. 
తా : ఈ శంబరుడు మాయలమారి. దుర్చుద్ధి. యుద్దాల్లో దేవతలనయినా జయిస్తాడు కాని తానుమాత్రం చావడు. 
కాబట్టి నీవు మాయాయుద్ధంలో మోహనం మొదలైన మాయలచేత వీణ్ణి సంహరించు. 


మత్త. పాపకర్ముండు వీండుని న్నింటం బట్టీ తెచ్చిన లేచి *నా 

పాపం దెక్కడం బోయెనో? సుతుం బాపితే విధి 'యంచుం దాం 

గ్రేపుం బాసిన గోవుభంగిని ఫఖీన్నమయై పడి గాధ సం 

తాపయై నిను నోంచి కాంచినతల్లి కుయ్యిడ కుండునే? 15 
ప్రతి : పాపకర్ముండు= పాపకార్యాలు చేసేవాడు; వీండు= ఈ రాక్షసుడు; నిన్నున్‌= నిన్ను ఇటన్‌= ఇక్కడికి; పట్టి= 
దొంగిలించి, పట్టుకొని; తెచ్చినన్‌= తీసుకొని రాగా; నోంచి= ఎన్నో నోములునోచి; నినున్‌= నిన్ను కాంచిన= కనిన; తల్లి= 
తల్లి (రుక్మిణి); తాన్‌= తాను; లేచి= మేల్మొని; నాపాపండు= నాబిడ్డ; ఎక్కడన్‌= ఏచోటికి; పోయెన్‌+ఓ= వెళ్లాడో; విధి! = 
దబైవమా!; సుతున్‌= కొడుకును; పాపితి(వి)+ఏ= దూరంజేశావా; క్రేపున్‌= దూడను; పాపిన= ఎడబాసిన; గోవుభంగిని= 
ఆవువలె; ఖిన్న+ఐ= శోకం పొందినద్రై పడి= భూమిమీద పడి; గాధ= అధికమైన; సంతాప+ఐ= బాధగలదై; కుయ్యి+ఇదక= 
మొరపెట్టక; ఉండున్‌+ఏ? = ఉంటుందా? 
తా ; పాపపుపనులు చేసే ఈ శంబరుడు నిన్ను ఇక్కడకు తీసుకొని వచ్చిన తర్వాత నిద్రలేచి, ఎన్నో నోములు నోచి నిన్ను 
కన్నతల్లి “దేవుడా! నాబీడ్డ ఎక్కడికి పోయాడు? వాబ్సీ, నన్నూ ఎదబాపావుగదా!” అని దూడకు దూరమైన ఆవువలఠె 
కిందబడి దుఃఖంతో, బాధతో కుయ్యోమొగ్రో అని అనకుండా ఉంటుందా? 


8 శ్రీ మహాభాగవతము 


విశే : శంబరునివల్ల ఏర్పడిన విద్యకు 'శాంబరీవిద్య” అని పేరు. ఇదొక ప్రత్యేకమైన మాయావిద్య. 


వ. అని పలికి మాయావతి మహానుభావుందైన ప్రద్యుమ్నునికి సర్వశత్రుమాయావినాశి యయిన 
మహామాయావిద్య నుపదేశించె; నివ్విధంబున. 16 


ప్రతి : అని పలికి= అని చెప్పి మాయావతి; మహా+అనుభావుండు= గొప్ప ప్రభావం కలవాడు; ఐన= అయినట్టి; 
ప్రద్యుమ్నునికిన్‌= ప్రద్యుమ్నునికి; సర్వ= సమస్తమైన; శత్రు= వైరులయొక్క మాయా= మాయలను; వినాళి= వినాశంచేసేది; 
అయిన= అయినట్టి మహామాయా= మహామాయ అనే; విద్యన్‌= విద్యను; ఉపదేశించెన్‌= నియమపూర్వకంగా బోధించింది; 
ఈ+విధంబునన్‌= ఈ రీతిగా... 


తా : అనిచెప్పి, మాయావతి మహాతేజోవంతుదైన ప్రద్యుమ్నునికి విరోధులమాయ లన్నింటినీ మట్టుపెట్టే “మహామాయ” 
అనేవిద్యను ఉపదేశించింది. ఈ విధంగా 


మ. గురుమాయారణవేదియై, కవచియై, కోదండియై, బాణియై 
హరిజుం దోరి నిశాట! వైచితివి నాం డంభోనిధిన్‌ నన్ను ఘో 
ర రణాంభోనిధి వైతు నిన్ను నిదె వే రమ్మంచుం జీరెన్‌ మనో 
హరదివ్యాంబరు నుల్లసద్దనుజసేనాడంబరున్‌ శంబరున్‌. క్షే 


ప్రతి : హరిజుండు= శ్రీకృష్ణునికి జన్మించినవాడైన, ప్రద్యుమ్నుడు; గురు= అధికమైన; మాయా= మాయతో కూడిన; రణ= 
యుద్ధవిధానం; వేది+ఐ= తెలిసినవాదై; కోదండి+ఐ= విల్లుకలవాదై; బాణి+ఐ= బాణాలు కలవాడై; ఓరి నిశాట!= ఓరి 
రాక్షసుడా! నాండు= ఆ రోజు; నన్నున్‌= నన్ను అంభస్‌+నిధిన్‌= సముద్రంలో; వైచితివి= పడవేశావు; ఇది+ఎ= ఇదిగో 
ఇప్పుడే; నిన్నున్‌= నిన్ను ఘఫోర= భయంకరమైన; రణ= యుద్ధమనే; అంభస్‌+నిధిన్‌= సముద్రంలో; వైతున్‌= వేస్తాను; 
(చంపుతానని అర్థం,; వే= శీఘ్రంగా; రమ్ము= రా; అంచున్‌(అనుచున్‌)= అంటూ; మనస్‌+హర= మనస్సును ఆకర్షించే; 
దివ్య= దేవతా సంబంధమైన; అంబరున్‌= వస్త్రాలు కలవాణ్ణీ; ఉల్లసత్‌= విలసిల్లే), దనుజసేనా= రాక్షససేనలయొక్క 
ఆడంబరున్‌= వేగిరపాటు కలవాణ్ణీ; శంబరున్‌= శంబరుణ్ణి; చీరెన్‌= పిలిచాడు. 
తా : మాయాయుద్ధనిపుణుడూ, ధనుర్చాణాలు ధరించినవాడూ అయిన ప్రద్యుమ్నుడు “ఓరీ రాక్షసా! ఆనాడు నన్ను 
సముద్రంలో పడవేశావు. ఈనాడు నిన్ను భయంకర యుద్ధంలో సంహరిస్తాను. తొందరగా రారా!” అని అన్నాడు. 
ఆ సమయంలో శంబరుడు మనోజ్ఞమైన దివ్యవస్తాలు ధరించి ఉన్నాడు. అతని సేనలు యుద్దానికి ఉత్సాహంతో 
కాలుదువ్వుతున్నాయి. 
చ. అదలిచి యిట్లు కృష్ణసుతుం డాడిన నిష్టురభాషణంబులం 

బదహతమై వడిం గవియు పన్నగరాజముం బోలి శంబరుం 

డదరుచు లేచి వచ్చి గద నచ్యుతనందను వేసె నుజ్వల 

ద్భిదురకలోరఘోషసమభీషణనాదము చేసి యార్చుచున్‌. 18 
ప్రతి: కృష్ణ కృష్ణునియొక్క సుతుండు= కొడుకైన, ప్రద్యుమ్నుడు; ఇట్లు= ఈ విధంగా; అదలిచి= గద్దించి; ఆడిన= 
పలికిన; నిష్టుర= పరుషమయిన; భాషణంబులన్‌= మాటలచేత; శంబరుండు= శంబరుడు; అదరుచున్‌= తత్తరపడుచు 


దశమస్కంధము - ఉత్తరభాగము 9 


(భయపడుతూ); లేచి; పద= కాళ్లచేత;ు హతము+ఐ= త్రాక్కబడిందై; వడిన్‌= వేగంగా; కవియు= మీదబడు; 
పన్నగరాజమున్‌+పోలి= పెద్దపామునువలె; వచ్చి ఉజ్వ్వలత్‌= ప్రకాశిస్తున్న భిదుర= వజ్రాయుధంయొక్క కఠోర= 
కఠినమయిన; ఘోష= ధ్వనితో; సమ= సమానమయిన; నాదము= ధ్వని; చేసి; ఆర్చుచున్‌= బొబ్బరిస్తూ: అచ్యుత= 
శ్రీకృష్ణునియొక్క నందనున్‌= కుమారుడైన; ప్రద్యుమ్నుణ్ణి; గదన్‌= గదతో; వ్రేసెన్‌= కొట్టాడు. 

తా : ప్రద్యుమ్నుడు గద్దించి కఠినంగా పలికినమాటలకు శంబరుడు సంచలిస్తూ లేచాడు. కాళ్లతో తొక్కబడిన పాము 
మీదికి వచ్చినట్లుగా వేగంగా సమీపించి, వజ్రాయుధధ్వనివంటి సింహనాదం చేసి, బొబ్బలు పెడుతూ ప్రద్యుమ్నుణ్సి 
గదతో కొట్టాడు. 


క. దనుజేంద్రుండు వేసిన గదం, దన గదచేం బాయ నడచి దనుజులు బెదరన్‌ 
దనుజాంతకునికుమారుండు, దనుజేశునిమీంద నార్చి తన గద వైచెన్‌. 19 


ప్రతి : దనుజ+అంతకుని= రాక్షసులను సంహరించిన కృష్ణునియొక్క కుమారుండు = కొడుకు - ప్రద్యుమ్నుడు; దనుజ+ 
ఇంద్రుండు= రాక్షసరాజు - శంబరుడు; వ్రేసిన= తన్నుకొట్టిన; గదన్‌= గదను; తన= తనయొక్క గదచేన్‌= గదచేత; 
పాయన్‌= తొలగునట్లుగా; అడచి= అణగించి; దనుజులు= రాక్షసులు; బెదరన్‌= భయపడునట్లుగా; ఆర్చి= సింహనాదం 
చేసి దనుజ+ఈశుని; మీందన్‌= రాక్షసరాజుమీద; తనగదన్‌= తనగదను; వైచెన్‌= విసరివేశాడు. 


తా :; శంబరుడు తనమీద ప్రయోగించిన గదను ప్రద్యుమ్నుడు తనగదచే అణగదొక్కి రక్కసులు బెదరగా సింహనాదం 
చేస్తూ తన గదను అతనిమీదికి విసరివేశాడు. 


వ. అంత నా రక్కసుండు వెక్కసంబగు రోసంబునం దనకు దొల్లి మయుం దెజింగించిన దైతేయమాయ 
నాశ్రయించి మింటికి నెగసి పంచబాణునిపై బాణవర్షంబు గురిసిన న మృహారథుండు నొచ్చియు సంచలింపక 
మచ్చరంబున సర్వమాయావినాశిని మైన సాత్వికమాయం బ్రయోగించి దనుజునిబాణవృష్టి నివారించె. 
మథజియు వాండు భుజగగుహ్యకపిశాచమాయలు పన్ని నొప్పించిన నన్నియుం దప్పించి. 20 


ప్రతి ; అంతన్‌= ఆ తర్వాత; ఆ రక్కసుండు= ఆ రాక్షసుడు; వెక్కసంబు= అధికము; అగు= అయిన; రోసంబునన్‌= 
కోపంతో; తనకున్‌= తనకు; తొల్లి= పూర్వం; మయుండు= మయుడు; ఎటింగించిన= తెలిపిన; దైతజేయమాయన్‌= 
రాక్షసమాయను; ఆశ్రయించి= అండగా చేసికొని; మింటికిన్‌= ఆకాశానికి; ఎగసి= ఎగిరి, పంచబాణునిపైన్‌= మన్మథునిమీద; 
బాణ వర్షంబు= బాణపరంపరల వానను; కురిసినన్‌= కురిపించగా; ఆ+మహారథుండు= మహారథుదడయిన ప్రద్యుమ్నుడు 
- (పదకొండువేలమంది యోధులతో యుద్ధం చేయగల వీరుణ్లి మహారథుదడంటారు); నొచ్చియున్‌= బాధపొందికూడా; 
సంచలింపక= స్టె్య్యం కోల్పోక; మచ్చరంబునన్‌= పట్టుదలతో; సర్వ= సమస్తమయిన; మాయా= మాయలను; వినాశిని= 
పూర్తిగా నాశంచేసేది; ఐన= అయినట్టి; సాత్విక= సాత్వికం అనే) మాయన్‌= మాయను; ప్రయోగించి= ఉపయోగించి; 
దనుజుని= రాక్షసునియొక్క బాణ= బాణముల; వృష్టిన్‌= వానను; నివారించెన్‌= అడ్డగించాడు; మజియున్‌= ఇంకనూ; 
వాండు= వాడు; భుజగ= సర్పములకు సంబంధించిన; గుహ్వ్యక= గుహ్యకులతో ముడిపడిన; పిశాచ= పిశాచాలకు 
చెందిన మాయలు; పన్ని= సృష్టించి; నొప్పించినన్‌= బాధించగా; అన్నియున్‌= ఆ మాయలనన్నింటినీ; తప్పించి= 
తొలగద్రోసి... 


10 శ్రీ మహాభాగవతము 


తా : పిదప శంబరుడు కోపంతో మండిపోతూ మయునినుండి తాను [గ్రహించిన రాక్షసమాయను తోడుచేసికొని ఆకాశాని 
గిరి, ప్రద్యుమ్నునిమీద బాణాలజడివానను కురిపించాడు. ప్రద్యుమ్నుడు బాధపడికూడా పట్టువదలక సర్వమాయలను 
ధ్వంసం చేసే సాత్వికమాయను శంబరునిమీద ప్రయోగించాడు. వాడు సర్ప -గుహ్యక-పిశాచమాయలను ప్రద్యుమ్నునిమీద 
ప్రయోగించాడు. ప్రద్యుమ్నుడు ఆ మాయలను పూర్తిగా తొలగద్రోసి 


క. దండధరమూర్తిం గైకొని, యొండాదక చక్రిసూనుం డుగ్రతరాసిన్‌ 
ఖండించె శంబరునితలం, గుండలకోటీరమణులు గుంభిని రాలన్‌. ల 


ప్రతి : చక్రి= చక్రముధరించిన కృష్ణునియొక్క సూనుండు= కొడుకు - ప్రద్యుమ్నుడు; దండధర= యమునియొక్క 
మూర్తిన్‌= ఆకారాన్ని; కైకొని= పొంది; ఒండు+ఆడక= ఏమనకుండా; ఉగ్రతర= మిక్కిలి భయంకరమైన; అసిన్‌= కత్తితో; 
కుండల= చెవి ఆభరణాలలోని; కోటీర= కిరీటంలోని; మణులు; కుంఖినిన్‌= భూమిమీద; రాలన్‌= రాలిపడునట్లుగా; 
శంబరుని= శంబరునియొక్క తలన్‌= తలను; ఖండించెన్‌= నరికాడు. 


తా : ఏమీ మాటాడకుండా ప్రద్యుమ్నుడు యమునివంటివాడై భయంకరఖడ్గంతో శంబరునితలను నరికాడు. కత్తిదెబ్బకు 
రాక్షసుని చెవిపోగులలోనూ, కిరీటంలోనూ పొదిగిన మణులు నేలమీద రాలిపోయాయి. 


క. చిగురాకడిదపు ధారను, జగములం బరవశము సేయు చలపాదికి దొ 
డ్దగు నుక్కడిదంబునం దన, పగతుం దెగవ్రైయు టెంతపని చింతింపన్‌? 22 


ప్రతి : చింతింపన్‌= ఆలోచించగా; చిగురాకు= చిగురుటాకు అనెడు; అడిదము= కత్తియొక్క ధారన్‌= వాదరతో; 
జగములన్‌= లోకాల్ని పరవశము+చేయు= పరాధీనంచేయు; చలపాదికిన్‌= పంతకానికి; దొడ్డ= పెద్దది అగు= 
అయిన; ఉక్కు+అడిదంబునన్‌= ఉక్కుకత్తితో; తన= తనయొక్క పగతున్‌= శత్రువును; తెగన్‌+వ్రేయుట= ఖండించటం; 
ఎంతపని? = ఏమంత పెద్దపని?; (తేలికపాటిపని అని వం. 


తా : లేతచిగురాకుకత్తితో సర్వలోకాలలో నివసించేవారినీ అస్వతంత్రులుగా చేసే పట్టుదలగలవానికి ఉక్కుకత్తితో శత్రువును 
సంహరించటం ఒకలెక్కా? 


క. బెగడుచు నుండంగ శంబరుం, దెగడుచుం బూవింటిజోదు ధీరగుణంబుల్‌ 
వాగడుచుం గురిసిరి ముదమున, నెగడుచుం గుసుమములముసురు నిర్జరు లధిపా! 28 


ప్రతి : అధిపా= పరీక్షిన్మహారాజా!; నిర్ణరులు= దేవతలు; బెగడుచున్‌= భయపడుతూ; ఉందడక= ఉండకుండా; శంబరున్‌= 
శంబరుణ్జ్ణి; తెగడుచున్‌= నిందిస్తూ; పూవింటిజోదు = పూలవిల్లు కలిగిన యోధునియొక్క (మన్మథునియొక్క - క్రద్యుమ్నుని 
యొక్క); ధీరగుణంబుల్‌= ధైర్యం మొదలయిన గుణాల్ని పొగడుచున్‌= పొగడుతూ; ముదమునన్‌= ఆనందంతో; నోడుచున్‌= 
అతిశయిస్తూ కుసుమముల= పూలయొక్క ముసురు= ఎడతెగనివాన; కురిసిరి= కురిపించారు. 


తా : పరీక్షిన్మహారాజా! శంబరుడు చనిపోవటంచేత దేవతలు నిర్భయంగా అతణ్ణి నిందించారు. ప్రద్యుమ్నుని ధైర్యశౌర్యాది 
గుణాలను స్తుతించారు. ఆనందంతో ఎడతెగకుండా పూలవాన కురియించారు. 


దశమస్కంధము - ఉత్తరభాగము 1] 


శ రతీదేవి ప్రద్యుమ్షసహితయై గగనమార్లంబున ద్వారకకు(బోవుట * 


వ. ఇట్లు శంబరుని వధియించి విలసిల్లుచున్న ఇంచువిలుకానిం గొంచు నాకాశసంచారిణియైన యా 
రతీదేవి గగనపథంబుంబట్టి ద్వారకానగరోపరిభాగమునకుం జనుదెంచిన. లైడ్మ 


ప్రతి : ఇట్లు= ఈవిధంగా; శంబరునిన్‌= శంబరుణ్ణి; వధియించి= చంపి; విలసిల్లుచున్‌= సంతోషిస్తూ ఉన్న= ఉండిన; 
ఇంచువిలుకానిన్‌= చెరకువిల్లు కలవాదైన మన్మథుణ్ణి (ప్రద్యుమ్నుణ్ణి); కొంచున్‌(కొనుచున్‌)= తీసుకొంటూ; ఆకాశ= 
ఆకాశంలో; సంచారిణి= సంచరించేది; ఐన= అయినట్టి; ఆ రతీదేవి= ఆ రతీదేవి; గగనపథంబున్‌= ఆకాశమార్తాన్ని; 
పట్టి= అనుసరించి; ద్వారకానగర= ద్వారకానగరంయొక్క ఉపరిభాగంబునకున్‌= పైభాగానికి; చనుదెంచినన్‌= రాగా... 


తా : ప్రద్యుమ్నుడు శంబరుణ్జ్ణి వధించి ఆనందిస్తున్నాడు. అప్పుడు ఆకాశగమనం చేసేరతీదేవి అతణ్ణి తీసుకొని ఆకాశమార్గంలో 
ద్వారకానగరం పై భాగంలో వస్తుంటే 


ఆఅ. మెజుంగుందీంగెతోడి మేఘంబుకైవడి, యువిదతోడ మింటి నుండి కదలి 
యరుగుదెంచె మదనుం డంగనాజనములు, మెలంగుచున్న లోని మేడకడకు. లెగ్‌ 


ప్రతి : మదనుండు= ప్రద్యుమ్నుడు; మెజంగు+తీంగె+తోడి= మెజపుతీగతో కూడిన; మేఘంబుకైవడిన్‌= మేఘం మాదిరిగా; 
ఉవిదతోడన్‌= భార్య అయిన రతీదేవితో; మింటినుండి= ఆకాశంనుండి; కదలి= బయలుదేరి; అంగనాజనములు = స్తే 
సమూహం; మెలంగుచున్‌+ఉన్న మెదలుచున్న; లోనిమేడ కదడకున్‌= అంతఃపురప్రదేశానికి; అరుగు +తెంచెన్‌= వచ్చింది. 


తా : ప్రద్యుమ్నుడు మెజపుతీగతో కూడిన మేఘంవలె రతీదేవితో కలసి, ఆకాశంనుండి బయలుదేరి, స్త్రీలు తిరుగుచున్న 
అంతఃపురానికి వచ్చాడు. 


మ. జలదశ్యాముం బ్రలంబబాహుయుగళుం జంద్రాననున్‌ నీల సం 
కులవక్రాలకుం బీతవాసు ఘనవక్షున్‌ సింహమధ్యున్‌ మహో 
త్పలపత్రేక్షణు మందహాసలలితుం బంచాయుధున్‌ నీరజా 
క్షులు దా రేమజుపాటం జూచి హరి యంచుం డాంగి రటయ్యై యెొదన్‌. 26 


ప్రతి : జలద= వానకారుమేఘంవలె; శ్యామున్‌= నల్లనైనవాణ్ణి; ప్రలంబ= మిక్కిలి పొడవైన; బాహు= చేతులయొక్క 
యుగళున్‌= జంటగలవాణ్ణి; చంద్ర= చంద్రుణ్ణి పోలిన; ఆననున్‌= ముఖం కలవాణ్ణి; నీల= నల్లనివియు; సంకుల= 
దట్టమైన; వక్ర= వంకరలైన; అలకున్‌= ముంగురులు కలవాణ్ణి; పీత్ర= పచ్చని; వాసున్‌= వస్తంకలవాణ్ణి; ఘన= 
పెద్దదయిన (విశాలమయిన); వక్షున్‌= వక్షస్థలం కలవాణ్ణి; సింహమధ్యున్‌= సింహంయొక్క నడుమువంటి నడుము 
కలవాణ్ణి; మహత్‌= పెద్దదయిన (పూర్తిగా వికసించిన); ఉత్పల= కలువపూవుయొక్క పత్ర= రేకులవంటి; ఈక్షణున్‌= 
కన్నులు కలవాణ్ణిి మందహాస= చిరునవ్వుచేత; లలితున్‌= మనోహరుడయినవాణ్ణి; పంచ+ఆయుధున్‌= అయిదు ఆయుధాలు 
గలవాణ్ణి (అయిదు బాణాలు గలవాణ్ణి, మన్మథుణ్ణి (ప్రద్యుమ్నుణ్ణి); నీరజ+ఈక్షణుల్‌= పద్మాలవంటి కన్నులుగలవారైన; 
అంతఃపుర+అంగనలు= అంతఃపుర స్రీలు; తారు= తాము; ఏమబజుపాటన్‌= పరాకున (ఆకస్మికంగా); చూచి; హరి= 
శ్రీకృష్ణుడు; అంచున్‌(అనుచున్‌)= అనుకొంటూ; అయ్యైయెడన్‌ (ఆ+ఆ+ఎదన్‌)= ఆయాచోట్ల; డాంగిరి= దాగుకొన్నారు. 


12 శ్రీ మహాభాగవతము 


తా : నీలమేఘశరీరుడు, ఆజానుబాహుడు, నల్లని చిక్కని వంకర ముంగురులు కలవాడు, పసుపు పచ్చని వస్త్రం తాల్బినవాడు, 
విశాల వక్షస్థలం గలవాడు; సన్నని నడుముకలవాడు, విచ్చిన కలువరేకులవంటి కన్నులు గలవాడు, చిజునగవు 
చిందించేవాడూ, అయిన ప్రద్యుమ్నుణ్ణి చూచి, అంతఃపుర ప్తీలు ఈ వస్తుండేవాడు కృష్ణుడేమో అని (భ్రాంతిపడ్డారు. ఆయన 
ఎదుటపడకుండా, కంటికి కానరాకుండా తప్పుకొన్నారు. 
క. కొందజు హరి యగు నందురు, కొందటబు చిహ్నములు కొన్ని కొన్ని హరికి లే 

వందురు మెల్లనె తెలియుద, మందురు మరుం జూచి కొంద అబలలు గుములై. 27 
ప్రతి : అబలలు= అంతఃపురస్త్రీలు; గుములు+ఐ= గుంపులుగా చేరినవారై; మరున్‌= మన్మథుణ్ణి ఆ ప్రద్యుమ్నుణ్ణి; చూచి= 
అరకొరగా చూచి; కొందజఖు= కొంతమంది; హరి= కృష్ణుడు; అగున్‌= అవును; అందురు= గట్టిగా చెప్పుతూన్నారు; 
కొందజు= మరికొంతమంది; చిహ్నములు= ఇతని పోలికలు; కొన్ని కొన్ని హరికిన్‌= కృష్ణునికి; లేవు; అందురు = అని 
నిర్ణయిస్తూ ఉన్నారు; కొందజు= ఇంకా కొంతమంది; మెల్లన్‌+ఎ= నిదానంగా తెలియుదము = తెలిసికుందాము; అందురు= 
అని అనుకొంటూ ఉన్నారు. 
తా; అంతఃపురస్రీలు గుంపులు కట్టి ప్రద్యుమ్నుని విమర్శగా చూడలేదు. వారిలో కొందరు ఇతడు కృష్ణుడే అన్నారు. 
మరికొందరు ఇతని పోలికలు కొన్ని కృష్ణునిలో లేవన్నారు. ఇంకా కొందరు తొందరపడకుండా ఇత డెవరో ముందుముందు 
కనుక్కుందా మనుకున్నారు. 


క. హరి యని వెనుచని పిదపన్‌, హరిం బోలెడువాండు గాని హరి గాం దనుచున్‌ 

హరిమధ్య లల్లనల్లన, హరినందను డాయ వచ్చి రాశ్చర్యమునన్‌. 28 
ప్రతి : హరిమధ్యలు= సింహంనడుము వంటి సన్నని నడుముగలవారైన - అంతఃపుర ప్రీలు) హరి+అని= కృష్ణుడని 
నిశ్చయించి; వెనుచని= వెంబడించి; పిదపన్‌= తర్వాత; హరిన్‌= కృష్ణుణ్ణి; పోలెడువాండు= పోలినవాడు; కాని= తప్ప; 
హరి= కృష్ణుడు; కాండు= కానేకాడు; అనుచున్‌= అనుకొంటూ; అల్లన్‌ +అల్లన్‌+అ= మెల్లమెల్లగా హరి= కృష్ణునియొక్క 
నందనున్‌= కుమారుణ్ణి; ప్రద్యుమ్నుణ్ణి; ఆశ్చర్యమునన్‌= ఆశ్చర్యంతో; డాయన్‌+వచ్చిరి= సమీపించారు. 
తా; అంతఃపురస్రీలు వచ్చిన ఆ పురుషుడు కృష్ణుడనుకొని అతనివెంట కొంతదూరం వెళ్లారు. తర్వాత “ఇతడు కృష్ణుని 
మాదిరిగా ఉన్నాడు గాని కృష్ణుడుమాత్రం గాడు” అని తేల్చుకొన్నారు. తర్వాత వింతగా, మెల్లమెల్లగా ప్రద్యుమ్నుణ్ణి 
సమీపించారు. 
ఉ. “అన్నులు 'సేర వచ్చి మరు నందజుం జూడంగం దాను వచ్చి సం 

పన్నగుణాభిరామ హరిపట్టపుదేవి విదర్భపుత్రి క్రేం 

గన్నుల నా కుమారకునికైవడి నేర్పడం జూచి బోటితోం 

జన్నులు సేంప నిట్లనియె సంభ్రమదైన్యము లుల్లసిల్లంగన్‌. 29 
ప్రతి : అన్నులు= స్త్రీలు; అందజఖున్‌= అందరూ; చేరన్‌+వచ్చి= దగ్గరకు వచ్చి; మరున్‌= మన్మథుని (ప్రద్యుమ్నుని); 
చూడన్‌+కన్‌= చూస్తూ ఉండగా; సంపన్న= సమృద్ధమైన; గుణ= సద్దుణాలచేత; అభిరామ= అందరకూ ఇష్టురాలయి 


దశమస్కంధము - ఉత్తరభాగము 13 


నట్టిది హరి= కృష్ణునియొక్క పట్టము+దేవి= పట్టపురాణి; విదర్భ= విదర్భరాజుయొక్క పుత్రి= కూతురు - రుక్మిణి; 
తానున్‌= తానుకూడా; వచ్చి= చేరి; క్రేంగన్నులన్‌ (కేవ +కన్నులన్‌)= కడకన్నులతో; ఆ కుమారకుని= ఆ చిన్నవానియొక్క 
కైవడిన్‌= వాలకమును; ఏర్పడన్‌= విశదంగా; చూచి; చన్నులు; చేంపన్‌= పాలు స్రవింపజెయగా; సంభ్రమ= తత్తరపాటు; 
దైన్యముల్‌= దురవస్థయూ; ఉల్లసిల్లన్‌+కన్‌= వెల్లడికాగా; బోంటితోన్‌= చెలికత్తెతో) ఇట్లు= ఈ విధంగా; అనియెన్‌= 
అనింది. 

తా; అంతఃపురస్రీలందరూ ప్రద్యుమ్నుణ్ణి పరీక్షగా చూస్తూ ఉన్నారు. అప్పు దక్కడకు సద్దుణరాశీ, శ్రీకృష్ణుని పెద్దభార్యా, 
విదర్భరాజైన భీష్మకుని కూతురూ - రుక్కిణికూడా వచ్చింది. ఆమె కడగంటి చూపులతో ఆ చిన్నవాని వాలకమంతా 
గమనించింది. వెంటనే ఆమెకు మాతృభావం ఏర్పాడి, చన్నులనుండి పాలుకారటం మొదలయింది. తత్తరపడుతూ, 
దీనంగా రుక్మిణి చెలికత్తెతో ఇలా అనింది. 


శా ఈ కంజేక్షణుం డీ కుమారతిలకుం డీ యిందుబింబాననుం 
డీ కంఠీరవమధ్యుం డిచ్చటికి నేం డెందుండి యేతెంచెనో 
యీ కల్యాణునిం గన్న భాగ్యవతి మున్నేనోములన్‌ నోంచెనో 
యే కాంతామణియందు వీనిం గనెనో యే కాంతుం డీకాంతునిన్‌. 80 


ప్రతి : ఈ కంజ= తామరపూలవంటి; ఈక్షణుండు= కన్నులు గలవాడు; ఈ కుమార= అందమున మన్మథుని మించినవారిలో; 
తిలకుందు= శ్రేష్టుడు; ఈ ఇందుబవింబ= చంద్రబింబమువంటి; ఆననుందు= ముఖము కలవాడు; ఈ కంఠీరవ= సింహం 
నడుము వంటి; మధ్యుండు= నడుముకలవాడు; నేందు= ఇప్పుడు; ఇచ్చటికిన్‌= ఇక్కడికి; ఎందున్‌+ఉండి= ఎక్కడనుండి; 
ఏతెంచెన్‌+ఓ= వచ్చెనో; ఈ కల్యాణునిన్‌= ఈ శుభలక్షణాలు కలవాణ్ణి; కన్న= కనిన; భాగ్యవతి= అదృష్టవంతురాలు; 
మున్ను పూర్వజన్మంలో; ఏ నోములన్‌= ఎట్టి నోముల్ని; నోంచెన్‌+ఓ= నోచిందో; ఏ కాంతుండు= ఏ భర్త ఏ; 
కాంతామణి +అందున్‌= ఎట్టి స్రీరత్నమందు; ఈ కాంతునిన్‌= ఈ సుందరుడైన; వీనిన్‌= వీణ్ణి; కనెన్‌+ఓ= కన్నాడో. 
తా ; కమలాల్లాంటి కన్నులు గలవాడూ, మన్మథుని సౌందర్యాన్ని మించిన సౌందర్యం కలవారిలో అ([గ్రగణ్యుడూ, 
చంద్రబింబాన్ని పోలిన ముఖం, కలవాడూ, సింహంనడుమువంటి సన్నని నడుము గలవాడూ అయిన ఈ పడుచువాడు 
ఎక్కడినుండి ఇక్కడికి వచ్చాడో? ఈ శుభలక్షణునికి జన్మనిచ్చిన అదృష్టవంతురాలు పూర్వజన్మలో ఏ వ్రతాలు చేసిందో? 
ఏ ఉత్తమపుణ్యదంపతులకు ఇతడు జన్మించాడో? 
శా. ఆలీ! నా తొలుచూలిపాపనికి బోర్కాడించి నే సూతికా 

శాలామధ్యవిశాలతల్పగతనై చన్నిచ్చి నిద్రింప నా 

బాలున్‌ నా చనుంబాలకుం జెజిచి యే పాపాత్ములే త్రోవము 

న్నే లీలం గొనిపోయిరో? శిశువుం దానే తల్లి రక్షించెనో! త్ర 
ప్రతి : ఆళీ!= సఖీ నా= నాయొక్క తొలిచూలి+ఇ(ల)= మొదటికాన్సులో పుట్టిన; పాపనికిన్‌= మగబిడ్డకు; బోర్మాడించి= 
స్నానంచేయించి; సూతికాశాలా= ప్రసూతిగృహంయొక్క మధ్య= నడుమనున్న విశాల= విశాలమైన; తల్ప= పానుపును; 
గతను+ఐ= పొందినదాననై;, చన్ను+ఇచ్చి= పాలిచ్చి; నిద్రింపన్‌= నిద్రిస్తుండగా; ఆ బాలున్‌= ఆ బాలుణ్ణి నా= నాయొక్క 


14 శ్రీ మహాభాగవతము 


చను+పాలకున్‌= స్తన్యానికి; చెజిచి= దూరంచేసి; మున్ను పూర్వం; ఏ పాపాత్ములు= ఏ పాపస్వభావం గలవారు; 
ఏ త్రోవన్‌= ఏ మార్గంలో; ఏ లీలన్‌= ఏ విధంగా; కొనిపోయిరి+ఓ= అపహరించారో?; ఏ తల్లి= ఏ దయామయి; 
తాన్‌= తాను; శిశువున్‌= పసిబిడ్డను; రక్షించెన్‌+ఓ= కాపాదిందో? 

తా : చెలీ! నేను మొదట కన్నవీడ్డకు నీళ్లుపోసి, పాలిచ్చి పరిటింటిలో పెద్దపరుపుమంచంమీద నిద్రపోయాను. నాషుకందును 
తల్లిపాలకు దూరంచేసి, ఏపాపబుద్ద్ధులు ఏరీతిగా దొంగిలించారో? ఏతల్లి నాముద్దుకూనను అక్కున చేర్చుకొనిందో? 


క. కొడుకండు నా పొదిగింటిలోం, జెడిపోయిననాంట నుండి చెలియా! తెలియం 
బడ దే వార్తయు నతందే, వడువున నె చ్చోట నిలిచి వర్తించెడినో! 82 


ప్రతి : చెలియా! = చెలీ!; కొడుకండు= నాకుమారుడు; నా= నాయొక్క పొదిగింటిలోన్‌= సందిటికి; చెడిపోయిన నాటనుండి= 
దూరమైనప్పటినుండి; ఏవార్తయున్‌= ఏసమాచారమూ,; తెలియన్‌+పడదు= తెలియడం లేదు; అతండు= అతడు; ఏవదువునన్‌= 
ఏరీతిగాా ఎచ్చోటన్‌= ఏ+చోటన్‌= ఎక్కడ; నిలిచి= ఉండి; వర్తించెడిన్‌+ఓ= నడుచుకొంటున్నాడో?. 
తా : సఖీ! నాసందిటికి దూరమయినప్పటినుండి ఈనాటివరకూ కుమారుని వృత్తాంతం చెవినిబడలేదు. వాడెక్కడున్నాడో? 
ఏంచేస్తున్నాడో కదా! 
క. ఇందాంక వాండు బ్రదికిన, సందేహము లేదు దేహచాతుర్యవయ 

స్సౌందర్యంబుల లోకులు, వందింపంగ నితనియంతవాం డగుం జుమ్మీ! తతి 


ప్రతి : వాండు= నాకొడుకు; ఇందాంకన్‌ (ఇంతదాకన్‌)= ఇప్పటివరకూ; టబ్రదికినన్‌= జీవించి ఉంటే; లోకులు= 
లోకంలోనివారు; దేహము= శరీరాన్ని; చాతుర్యము = నైపుణ్యాన్ని వయస్‌= వయస్సును; సౌందర్యంబులన్‌= అందాన్ని 
వందింపన్‌+కన్‌= స్తుతింపగా; ఇతని+అంతవాండు= ఇతనితో సమానుడు; అగున్‌= అయ్యెడివాడు; చుమ్మీ= సుమా!; 
సందేహము= అనుమానం; లేదు= లేదు. 

తా :; నా కుమారుడు ఈనాటివరకూ బతికి ఉంటే, జనులు అతని శరీరసౌష్టవాన్నీ, కార్యదక్షతనూ, యౌవనదశనూ, 


సౌందర్యాన్నీ ప్రశంసిస్తూ ఉండేవారు. వాడు ముమ్మూర్తులా ఇతనంతవాడయ్యుండేవాడు. ఏ మాత్రమూ అనుమానించాల్సిన 
పనిలేదు. 


మ. అతివా! సిద్ధము నాంటి బాలకున కీయాకార మీ వర్ణ మీ 

గతి యీ హాసవిలోకనస్వరము లీ గాంభీర్య మీ కాంతి వీం 

డతండే కాందగు నున్నవారలకు నా యాత్మేశుసారూప్య సం 

గతి సిద్ధింపదు, వీనియందు మిగులం గౌతూహలం బయ్యెడిన్‌. తె 
ప్రతి : అతివా!= చెలీ!; నాంటి= ఆనాటి; బాలకునకున్‌= బాలునికి (నాకుమారునికి) ఈ+ఆకారము= ఈ రూపమూ; 
ఈ వర్ణము= ఈ రంగూ ఈ గతి= ఈ నడక; ఈ హాస= ఈ చిరునవ్వు; విలోకన= చూపు; స్వరములు = కంఠస్వరమూ; 
ఈ గాంభీర్యము= మనోవికారాలు లేకుండుట; ఈ కాంతి= లావణ్యమూ; సిద్ధము= ప్రాప్తించినవి; వీండు= ఇతడు; 
అతండు+ఏ= నా కుమారుడే; కాన్‌+తగును= అయి ఉంటాడు; ఉన్నవారలకున్‌= తక్మినవారికి, (ఇతడుగాక - ఇక్కడుంటే 


దశమస్కంధము - ఉత్తరభాగము 15 


ఏ కుమారులకూ); నా= నాయొక్క ఆత్మేశు= ప్రాణేశ్వరునియొక్క సారూప్య సంగతి= రూపం వంటి రూపం ఉండడం; 
సిద్దింపదు= ఒనగూడదు; మిగులన్‌= అధికంగా; వీని+అందున్‌= ఇతనియందు; కౌతూహలంబు= ఆసక్తి అయ్యెడిన్‌ = 
కలుతూంది. 

తా : చెలీ! ఆ నాటి నా కొడుకే ఈ రూపమూ, రంగూ, నడక, నవ్వూ చూపులూ, గొంతూ, గాంభీర్యమూ, లావణ్యమూ 
తప్పకుండా ప్రాప్తించి ఉండాలి. ఇతడే అతడు కావటానికి అర్హుడు. మిగిలినవారికి నాప్రాణనాయకునిపోలిక లుండటానికి 
అవకాశమే లేదు. ఇతనిపట్ల నాకు ఆసక్తి పెరుగుతూంది. 


క. పొదలెడి ముదమునం జిత్తము, గదలెడి నాయెడదమమూంపు, గన్నులవెంటం 
బొదలెడి నానందాథశులు, మెదలెడిం బాలిండ్లం బాలు, మేలయ్యెడినో! తిర్‌ 

ప్రతి : చిత్తము= మనస్సు; ముదమునన్‌= సంతోషంతో; పొదలెడిన్‌= పొంగుతూంది; నా= నాయొక్క ఎడమమూంపు= 
ఎదడమబుజం; కదలెడిన్‌= అదరుతూంది; కన్నులవెంటన్‌= కన్నులవెంబడి, ఆనంద+అథశ్రులు= ఆనందబాష్పాలు; పొదలెడిన్‌= 
అతిశయించుచున్నవి; పాలిండ్లన్‌= చన్నుల్లో; పాలు; మెదలెడిన్‌= ఉబుకుచున్నవి; మేలు; అయ్యెడిన్‌+ఓ = కలుగునాయేమి? 
తా ; మనస్సు సంతోషపూర్ణ మవుతోంది. ఎదమబుజం అదరుతోంది. కన్నులు ఆనందబాష్పాలతో అతిశయిస్తూన్నాయి. 
స్తనాలలో పాలు పయికుబుకుతూన్నాయి. మేలు కలుగవచ్చునేమో! 

విశే : ప్రీలకు ఎదమకన్నుు ఎడమభుజం అదిర్తే శుభసూచకం. పురుషులకు కుడికన్ను, కుడిభుజం అదిర్తే శుభలాభం - 


అని శాస్త్రం. 


వ. అని డోలాయమాన మానసయై వితర్మించుచు 86 


ప్రతి : అని= అని; డోలాయమాన= ఉయ్యాలవలె ఊగుతున్న మానస+ఐ= మనస్స్ఫుకలదై; వితర్శించుచున్‌= యుక్తులతో 
ఆలోచిస్తూ... 


తా : అని ఉయ్యాలవలె అటునిటు ఊగుతున్న మనస్సుతో అనేకవిధాల భావాలకు లోనై 


క. తనయుం దని నొడువం దలంచును, దనయుండు గాకున్న మిగులం దతిగొని సవతుల్‌ 
దను నగియెద రని తలంచు న, తనుసంశయ మలమికొనంగం దనుమధ్య మదిన్‌. త్రి 


ప్రతి ; తనుమధ్య= సన్నని నడుముగలది - రుక్మిణి తనయుండు= ఇతడు నా కుమారుడు; అని= అని; నొడువన్‌= 
చెప్పగా తలంచును= అనుకొంటుంది; మదిన్‌= మనస్సులో; అతను= పెద్దదగు; సంశయము= అనుమానం; అలమికొనన్‌+ 
కన్‌= ఆవరించగా; తనయుండు = కుమారుడు; కాక+ఉన్నన్‌= కానిచో; సవతులు = శ్రీకృష్ణుని ఇతరభార్యలు; తతి+కొని= 
గుంపుగా చేరి; మిగులన్‌= మిక్కిలిగ్యా తనున్‌= తనను; నగియెదరు= నవ్వుతారు; అని= అని; తలంచున్‌= భావిస్తూంది. 
తా: రుక్ళిణి ఇతడు నా కుమారుడే అని చెప్పాలని మొదట సంకల్పించింది. కానీ మనస్సులో మహాసంశయం కలిగిన 


తర్వాత వీడు నా కుమారుడు కానట్లెతే సవతులు గుంపుగూడి పరిహసిస్తారని భావించింది. (ఇలా ఏ నిర్ణయమూ 
చేయలేకుంది.) 


16 శ్రీ మహాభాగవతము 


వ. ఇట్లు రుక్మిణీదేవి విచారించుచుండ లోపలి నగరికావలివారివలన విని కృష్ణుండు దేవకీవసుదేవులం 
దోడ్కొని చనుదెంచి సర్వజ్ఞుం డయ్యు నేమియు వివరింపక యూరకుందె, నంత నారదుండు సనుదెంచి 
శంబరుండు గుమారునిం గొనిపోవుట మొదలైన వార్త లెజింగించిన, 88 


ప్రతి : ఇట్లు= ఈ విధంగా; రుక్మిణీదేవి; విచారించుచున్‌+ఉండన్‌= ఆలోచిస్తూ ఉండగా? లోపలినగరి= అంఈపురంయొక్క 
కావలివారివలనన్‌= కాపలాకాసేవారి ద్వారా విని= రతీప్రద్యుమ్నుల వృత్తాంతం విని; కృష్ణుండు = మాధవుడు; 
దేవకీవసుదేవులన్‌= దేవకిని, వసుదేవుణ్ణీ; తోడ్కొని= వెంటబెట్టుకొని చనుదెంచి= వచ్చి; సర్వజ్ఞుండు= అన్నీ తెలిసినవాడు; 
అయ్యున్‌= అయినప్పటికీ; ఏమియున్‌= ఏమీ; వివరింపక = చెప్పక; ఊరక+ఉందెన్‌= మిన్నకుండెను; అంతన్‌= అంతలో; 
నారదుండు= నారదమహర్షి చనుదెంచి= వచ్చి; శంబరుండు = శంబరాసురుడు; కుమారునిన్‌= పసిబిడ్డను; కొనిపోవుట = 
ఎత్తుకొనిపోవుట; మొదలైన= మున్నగు; వార్తలు= సమాచారాలు; ఎటింగించినన్‌= తెలియజేయగా... 


తా :; ఈ విధంగా రుక్మిణి ఆలోచిస్తుండగా కృష్ణుడు అంతఃపుర రక్షకులవల్ల జరిగిందంతా విన్నాడు. వెంటనే, దేవపీవసుదేవులతో 
పాటు వచ్చాడు. ఆయనకు అన్నీ తెలుసు. కానీ, మాటమాత్రమైనా చెప్పలేదు. అంతలోనే నారదుడు వచ్చి, శంబరుడు 
శిశువయిన ప్రద్యుమ్నుణ్ణి అపహరించికొని వెళ్లటం మొదలయిన వృత్తాంతాలు తెలియజేయగా 


క. “చచ్చిన బాలుండు గ్రమ్మజ, వచ్చినక్రియ వచ్చిం బెక్కువర్షములకు ల్లీ 

సచ్చరితు నేండు గంటిమి, చెచ్చెర మున్నెట్టి తపము సేయంబదెనో?” తిం 
ప్రతి : చచ్చిన= చనిపోయిన; బాలుండు= పిల్లవాడు; పెక్కూ చాలా; వర్షములకున్‌= సంవత్సరాలకు (తర్వాత); 'క్రమ్మజన్‌= 
మరల; వచ్చిన క్రియన్‌= వచ్చినట్లుగా; వచ్చెన్‌= వచ్చాడు; ఈ సత్‌+చరితున్‌= ఈ సత్ర్రవర్తన కలవాణ్ణి; నేండు= 
ఈనాడు; కంటిమి= చూచాము; మున్ను= పూర్వజన్మంలో; ఎట్టి= ఎటువంటి; తపము= తపస్సు; చేయన్‌+పడెన్‌+ఓ = 
చేయబడిందో? 
తా : మరణించిన బాలుడు బ్రతికి చాలాయేళ్లకు మరలా ఇల్లుచేరినట్లుగా ఇతడు వచ్చాడు. ఈనాడు మంచినడవడిగల 
ఇతజ్జి ఆకస్మికంగా చూచాము. పూర్వజన్మలో మనము ఎటువంటి తపస్సు చేశామో? (గొప్ప తపస్సు చేసి ఉంటామని 
భావం) 


వ. అని యంతఃపురకాంతలును, దేవకీ వసుదేవ రామకృష్ణులును యథోచిత 'క్రమంబున నా దంపతుల 
దివ్యాంబరాభరణాలంకృతుల సత్కరించి సంతోషించిరి, రుక్కిణీదేవియు నందనుం గౌంగిలించుకొని. 40 


ప్రతి : అని= అని; అంతుపురకాంతలును= అంతఃపురస్రీలును; దేవకీవసుదేవరామకృష్ణులును = దేవకియు, వసుదేవుడును, 
బలరాముడును, కృష్ణుడును; యథా+ఉచిత= తగిన; క్రమంబునన్‌= రీతిగా (వారివారి యోగ్యతలకు తగినట్లుగా) ఆ; 
దంపతులన్‌= భార్యాభర్తలను (రతీదేవిని, ప్రద్యుమ్నుణ్ణి); దివ్య= దివ్యమైన; అంబర= వస్త్రాలతో; ఆభరణ= నగలతో; 
అలంకృతులన్‌= అలంకరింపబడినవారిని; సత్మరించి= సన్మానించి; సంతోషించిరి= ఆనందపడిరి; రుక్కిణీదేవియున్‌= 
రుక్కిణియు; నందనున్‌= కుమారుణ్ణి; కౌంగిలించుకొని= కౌగిటచేర్చి... 


తా; ఆ విధంగా పలికి అంతఃపురస్రీలూ కృష్ణుడూ మొదలయిన వారూ మనోజ్ఞమయిన వస్త్రాలతో, భూషణాలతో, 
అలంకరించబడిన రతీప్రద్యుమ్నుల్ని సత్కరించి, ఆనందించారు. అప్పుడు రుక్ళిణి కుమారుణ్ణి అక్కున చేర్చికొని 


దశమస్కంధము - ఉత్తరభాగము 1/ 


శా. “అన్నా? నా చనుంబాపి నిన్ను దనుజుం డంభోనిధిన్‌ వైచెనే 

యొన్నే వర్షము లయ్యెం బాసి సుత! నీ వేరీతి జీవించి యే 

సన్నాహంబున శత్రు గెల్చితివా? యాశ్చర్యంబు సంధిల్లెడిన్‌ 

నిన్నుం గాంచితి నింతకాలమునకున్‌ నే ధన్యతం జెందితిన్‌. త్న 
ప్రతి : అన్నా!= నాయనా; సుత!= కుమారా!; దనుజుండు= రాక్షసుడు - శంబరుడు; నిన్నున్‌= నిన్ను నా= నాయొక్క 
చనున్‌= స్తనాన్ని పాపి= దూరంచేసి; అంభస్‌+నిధిన్‌= సముద్రంలో; వైచెన్‌+ఏ? = త్రోసివేశాడా?; పాసి= నన్ను వదలి; 
ఎన్ని+ఏన్‌= ఎన్నో వర్షములు= సంవత్సరాలు; అయ్యెన్‌= అయ్యాయి; నీవు; ఏ రీతిన్‌= ఏ విధంగా; జీవించి= బతికి; 
ఏ సన్నాహంబునన్‌= ఏ యుద్ధప్రయత్నములతో; శత్రున్‌= వైరిని - శంబరుణ్ణి గెల్బ్పితివి+ఒ= జయించావో; ఆశ్చర్యంబు= 
ఆశ్చర్యం; సంధిల్లెడిన్‌= కలుగుతూంది; ఇంత కాలమునకున్‌= ఇంత కాలానికి (ఇన్నేండ్ల తర్వాత); నిన్నున్‌= నిన్ను; 
కాంచితిన్‌= చూచాను; నేన్‌= నేను; ధన్యతన్‌= కృతార్ధతను; చెందితిన్‌= పొందాను. 
తా : నాయనా! కుమారా! నా చనుబాలు త్రాగటానికి వీలులేకుండా చేసి, నిన్ను శంబరాసురుడు సముద్రంలో పదేశాడా? 
నిన్ను చూచి ఎన్నేళ్లయిందో! నీవు ఏ విధంగా (బతికి బయటబద్దావు? ఏ పూనికతో యుద్ధంలో శంబరుణ్ణి గెల్పావు? 
ఆలోచిస్తే ఆశ్చర్యం కలుగుతూందయ్యా! ఇంతకాలానికి నిన్ను చూచాను. కృతార్థురాలి నయ్యాన్నాయనా!! 


వ. అని కొడుకుం జూచి సంతోషించి కోడలిగుణంబులు కైవారంబు సేసి, వినోదించుచుందె, నంత 
ద్వారకానగరంబు ప్రజలు విని హర్షించి, రందు. త్న 
ప్రతి : అని; కొడుకున్‌= కుమారుణ్ణి; చూచి= కనులార చూచి; సంతోషించి= హర్షించి; కోడలి= కోడలయిన రతీదేవియొక్క 
గుణంబులు= సద్దుణములు; కైవారంబు+చేసి= ప్రశంసించి; వినోదించుచున్‌= వేడుకలతో ప్రొద్దుపుచ్చుతూ; ఉందెన్‌= 
ఉండింది; అంతన్‌= అప్పుడు; ద్వారకానగరంబు ప్రజలు= ద్వారకాపురిలోని జనులు; విని= ప్రద్యుమ్నుని వృత్తాంతం 
విని; హర్షించిరి= సంతోషిచారు; అందున్‌= ఆ ద్వారకాప్రజలలో... 
తా; రుక్మిణీదేవి ఈ విధంగా పలికి, కొడుకును చూచి మహానందం పొందింది. కోడలిని పొగడింది. వేడుకలతో 
కాలక్షేపం చేస్తూ ఉన్నది. ద్వారకా పట్టణప్రజలు కూడా ప్రద్యుమ్నుని రాక విని సంతోషించారు. వారిలో 
క. సిరిపెనిమిటిపుత్త్రకుం డగు, మరుం గని హరిం జూచినట్ల మాతలు దమలోం 

గరంగుదు రంట పరకాంతలు, మరుం గని మోహాంధకారమగ్నలు గారే? త్న 


ప్రతి : సిరి= లక్ష్మియొక్క పెనిమిటి= భర్తయగు విష్ణునియొక్క పుత్రకుండు= కుమారుడు; అగు= అయిన; మరున్‌= 
మన్మథుజణ్ణి; కని= చూచి; మాతలు= తల్లులు - కృష్ణుని భార్యలు; హరిన్‌= కృష్ణుని; చూచిన +అట్లు+అ= చూచినవిధంగానే; 
తమలోన్‌= తమలో తాము; కరంగుదురు +అంట= పరవశించిపోతారట!; పరకాంతలు= ఇతరస్త్రీలు; మరున్‌= మన్మథుణ్ణి; 
కని= చూచి; మోహ= మోహమనెడు; అంధకార = చీకటిలో; మగ్నలు= మునిగినవారు; కారు+ఏ= కారా? (అవుతారు) 


తా: శ్రీకృష్ణుని భార్యలు లక్ష్మీనారాయణుల కుమారుదయిన మన్మథుణ్ణి చూచి, శ్రీ కృష్ణుణ్ణి చూచినప్పటిమాదిరిగా పరవశిస్తారట! 
ఇక పరాయిఆదువారు మన్మథుణ్ణి చూచి మోహాంధకారంలో మునిగినవాళ్లు కావటం వింతగాదు గదా! 


18 శ్రీ మహాభాగవతము 


వ. అని చెప్పి శుకుం డిట్లనియె. క! 
ప్రతి : అని= ఇలా; చెప్పి; శుకుండు= శుకమహర్షి ఇట్లనియె= ఇలా పలికను. 


తా :; ఇంతవరకూ చెప్పి శుకుడు ఇంకా ఈ విధంగా అన్నాడు. 


శ శ్రీకృష్ణుడు లోకాపవాద నివృత్తికొణకు స్యమంతకమణిని దెచ్చుట 1 

క. సత్రాజిత్తు నిశాచర, శత్రునకుం గీడు సేసి సద్వినయముతోం 

బుత్రి స్యమంతకమణియును, మైత్రిం గొని తెచ్చి యిచ్చె మనుజాధీశా! 4ర్‌ 
ప్రతి : మనుజ+అధీశా= మానవాధిపతీ, రాజా; సత్రాజిత్తు= సత్రాజిత్తు నిశాచర= రాత్రియందు సంచరించేవారైన 
రాక్షసులయొక్క శత్రునకున్‌= వైరికి (శ్రీకృష్ణునికి) కీడు+చేసి= అపకారంచేసిి సత్‌+వినయముతోన్‌= సజ్జ్ఞనులవినయంతో; 
మైత్రిన్‌+కొని= స్నేహంచేసి; పుత్రిన్‌= కొమార్తెనూ) స్యమంతకమణియున్‌= స్యమంతకమతణినీ; కొనితెచ్చి= తీసుకొనివచ్చి; 
ఇచ్చెన్‌= సమర్పించాడు. 
తా : పరీక్షిన్మహారాజా! సత్రాజిత్తు అనే రాజు మొదట శ్రీకృష్ణునికి చెరుపుచేసి, తర్వాత నమత కలవాడై చెలిమిచేసి 
పుత్రికనూ, స్యమంతకమతణినీ అర్పించాడు. 


వ. అనిన విని రా జిట్లనియె. 46 
ప్రతి : అనినన్‌= అనగా; విని= విని; రాజు= పరీక్షిత్తు ఇట్లుక్షఅనియెన్‌= ఇలా అడిగాడు. 
తా ; ఆ మాటలు విని రాజు ఈ విధంగా ప్రశ్నించాడు. 


ఆ. శౌరి కేమి తప్పు సత్రాజితుండు సేసెం?, గూంతు మణిని నేల కోరి యిచ్చె? 

నతని కెట్లు కలిగె నా సృమంతకమణి, విప్రముఖ్య! నాకు విస్తరింపు. త్త 
ప్రతి : విప్రముఖ్య= బ్రాహ్మణోత్తమా!; సత్రాజితుండు= సత్రాజిత్తు శౌరికిన్‌= శ్రీకృష్ణునియెడ; ఏమి తప్పు= ఏ అపరాధం; 
చేసెన్‌= చేశాడు; కూంతున్‌= కొమార్తెనూ; మణినిన్‌= స్యమంతకమణినీ; కోరి= ఇష్టపడి; ఏల= ఎందువల్ల ఇచ్చెన్‌= 
ఇచ్చాడు?; అతనికిన్‌= ఆ సత్రాజిత్తుకు; ఆ స్యమంతకమణి= ఆ పేరుగల రత్నం; ఎట్లు= ఏ విధంగా; కలిగెన్‌= 
ప్రాప్తించింది; నాకున్‌= నాకు; విస్తరింపు= పూర్తిగా చెప్పుము. 
తా: శుకమహార్నీ! సత్రాజిత్తు శ్రీకృష్ణునియెడ ఏ తప్పుచేశాడు? పుత్రికనూ స్యమంతకమణినీ తన ఇష్టానుసారంగా 
ఏ హేతువువల్ల శ్రీకృష్ణునికి సమర్పించాడు? ఇంతకూ ఆ స్యమంతకమణి అతని కెట్లా లభించింది? నాకు సమగ్రంగా 
ఈ విషయాలు చెప్పుము. 
వ. అనిన విని శుకయోగివర్యుం డిట్లనియె. సత్రాజిత్తనువాండు సూర్యునకు భక్తుందై చెలిమి "సేయ 
నతనివలన సంతసించి సూర్యుండు స్యమంతకమణి నిచ్చె నా మణి కంఠమున ధరియించి సత్రాజిత్తు 
భాస్మరునిభంగి భాసమానుందై ద్వారకానగరంబునకు వచ్చిన దూరంబున నతనిం జూచి జనులు 
మణిప్రభాపటలతేజోహృతదృష్టు లయి సూర్యుం దని శంకించి వచ్చి హరి కిట్లనిరి. శప 


దశమస్కంధము - ఉత్తరభాగము 19 


ప్రతి : అనినన్‌= రాజు అడుగగా; విని= విన్నవాడై; శుకయోగివర్యుండు= శుకయోగీంద్రుడు; ఇట్లు= ఈ విధంగా; 
అనియెన్‌= పలికను; సత్రాజిత్తు+అనువాండు= సత్రాజిత్తు సూర్యునకున్‌= రవికి; భక్తుండు+ఐ= భక్తుడై; చెలిమి +చేయన్‌= 
స్నేహంచేయగా; అతని వలనన్‌= సత్రాజిత్తుపట్ల సంతసించి= సంతోషించి; సూర్యుండు= భానుడు; స్యమంతకవణిన్‌+ఇచ్చిన్‌= 
స్యమంతకమణిని ఇచ్చాడు; ఆ మణి= ఆ మణిని; కంఠమునన్‌= కంఠంలో; ధరియించి= తాల్సి; సత్రాజిత్తు భాస్మరునిభంగిన్‌= 
సూర్యునివలె; భాసమానుండు+ఐ= ప్రకాశిస్తున్నవాదై; ద్వారకానగరంబునకున్‌= ద్వారకా పట్టణానికి; వచ్చినన్‌= రాగా; 
జనులు= పౌరులు; దూరంబునన్‌= దవ్వులనుండి; అతనిన్‌= సత్రాజిత్తును; చూచి= కనుగొని మణి= స్యమంతకమణియొక్క 
ప్రభా= కాంతులయొక్క పటల= సమూహంయొక్క తేజస్‌ = ప్రభావంచేత; హృత= హరింపబడిన; దృష్టులు= 
చూపులుగలవారు; అయి; సూర్యుండు = భాస్కరుడు; అని; శంకించి= అనుమానించి; వచ్చి= మందిరం చేరి; హరికిన్‌= 
శ్రీకృష్ణునితో; ఇట్లు= ఈ విధంగా? అనిరి= చెప్పారు. 

తా : శుకయోగీశ్వరుడు పరీక్షిత్తుతో ఈ విధంగా చెప్పాడు :- రాజా! సత్రాజిత్తు అనే రాజు ఒకడున్నాడు. అతడు 
సూర్యునిభక్తుడు. అతనిసేవలకు మెచ్చుకొని సూర్యభగవానుడు స్యమంతకమణిని ప్రసాదించాడు. ఒకసారి సత్రాజిత్తు 
ఆ మణిని మెడలో అలంకరించుకొని ద్వారకకు వచ్చాడు. అతడు రెందవసూర్యునిలాగా వెలుగులు విరజిమ్ముతున్నాడు. 
స్యమంతకమణికాంతులకు ద్వారకావాసులకన్నులు మిజుమిట్లుగొల్పుతున్నవి. వారు సూర్యుడు దివినుండి భువికి 
దిగివచ్చాడా అని సందేహించారు. వెంటనే వెళ్లి, శ్రీకృష్ణునికి ఈ విధంగా విన్నవించుకొన్నారు. 


క. నారాయణ! దామోదర!, నీరజదళనేత్ర! చక్రి! నిఖిలేశ! గదా 

ధారణ! గోవింద! నమ, సారము యదుపుత్ర! నిత్యకల్యాణనిధీ! శ్ర 
ప్రతి : నారాయణ! = జలం నివాసన్ధానముగా కలవాడా!; దామోదర! = (వక్షస్థలమున తులసిమాల కలవాడా!) బాల్యమున 
యశోదచేత ఉదరమందు త్రాటితో కట్టబడినవాడా!; నీరజ= పద్మములయొక్క దళ= రేకులవంటి; నేత్ర!= కన్నులు 
గలవాడా!; చక్రి!= చక్రం ఆయుధంగా కలవాడా!) నిఫీల= సమస్త లోకములకు; ఈశ= ప్రభువైనవాడా!; గదాధారణ! = 
కామోదకి అనే గదను ధరించినవాడా!; గోవింద! = గోవర్ధనగిరినెత్తి గోవులను కాపాడినవాడా!; (వరాహరూపంలో 
భూమిని ఉద్ధరించినవాడా! మత్స్యరూపంలో వేదాలను పొందినవాడా!); యదుపుత్ర= యదువంశీయుడవయిన కుమారా! 
కృష్ణా!; నిత్య= ఎడతెగని; కల్యాణ= శుభాలకు; నిధీ= ఆశయమయిన వాడా!; నమస్మారము= వందనం. 
తా : ఓ నారాయణా! దామోదరా! పద్మాక్షా! చక్రధారీ! సర్వేశ్వరా! గదాధరా! వేదోద్ధారకా! యదుకుమారా! నిత్యశుభకరా! 
శ్రీకృష్ణా! నీకు నమస్మారం. 
మ. దివిజాధీశ్వరు లిచ్చగింతురు గదా దేవేశ! నిన్‌ జూడ యా 

దవవంశంబున గూఢమూర్తివి జగత్రాణుండవై యుండంగా 

భవదీయాకృతిం జూడ నెండిదె రుచిప్రచ్భన్న దిగ్భాగుందై 

రవియో, నీరజగర్భుందో యొకండు సేరన్‌ వచ్చె మార్గంబునన్‌. ర5్‌0 
ప్రతి : దేవ+ఈశ! = దేవతలయొక్క అధిపతీ! కృష్ణా!) దివిజ= దేవతలయొక్క అధి+ఈశ్వరులు = ప్రభువులు - ఇంద్రుడు 
మొదలగువారు; నిన్‌= నిన్ను చూదన్‌= దర్శింపగా; ఇచ్చగింతురు +కదా= కోరుదురుగదా; యాదవ = యాదవులయొక్క 


20 శ్రీ మహాభాగవతము 


వంశంబునన్‌= కులంలో; గూఢ = రహస్యమయిన; మూర్తివి= ఆకారం గలవాడివి; జగత్‌= లోకాలను; త్రాణుందడవు= 
రక్షించేవాడివి; ఐ= అయి; ఉండన్‌+కాన్‌= ఉండగా; నేండు= ఈనాడు; ఇది+ఎ= ఇదిగో, భవదీయ = నీయొక్క ఆకృతిన్‌= 
ఆకారాన్ని చూడన్‌= చూచుటకు; రుచి= కాంతులచేత; ప్రచ్చన్న= కప్పబడిన; దిక్‌+భాగుండు= దిక్ర్రదేశాలు కలవాడు; 
ఐ= అయి; రవి+ఓ= సూర్యుడో; నీరజగర్భుండు+ఓ= పద్మం నుండి పుట్టినవాడా! (బ్రహ్మయో); ఒకండు= ఒకానొకడు; 
మార్గంబునన్‌= ఈ దారిగుండా; చేరన్‌ వచ్చెన్‌= దగ్గరగా వచ్చాడు. 


తా : దేవాధిదేవా! ఇంద్రాదులు నిన్ను చూడాలని ఉవ్విళ్లూరుతారుగదా! యాదవవంశంలో జన్మించి, నీవు స్వస్వరూపాన్ని 
మరుగుపరచి, లోకాల్ని కాపాడుతూ ఉన్నావు. ఇటువంటి నిన్ను చూడటానికి సూర్యుడో, బ్రహ్మదేవుడో ఎవడో ఒకడు తన 
వెలుగులచేత నాలుగు దిక్కులనూ కప్పిపుచ్చుతూ ఇదిగో ఈ దారినే దగ్గరకు వచ్చాడు. 


వ. అని యిట్లు పలికిన మూధజనులం జూచి గోవిందుండు నగి మణిసమేతుందైన సత్రాజితుండు గాని 
సూర్యుండు గాం దని పలి, నంత సత్రాజితుండు శ్రీయుతంబయి మంగళాచారంబైన తన గృహంబునకుం 
జని, మహీసురులచేత నిజదేవతామందిరంబున న మృణిత్రేష్టంబుం బ్రవేశంబు సేయించె, నదియును 
బ్రతిదినంబు నెనిమిదిబారువుల సువర్జంబు గలిగించుచుండు. ర్‌1 


ప్రతి : అని+ఇట్లు; పలికిన= అనిచెప్పిన మూధఢజనులన్‌= తెలివితక్కువవారిని; చూచి; గోవిందుండు= శ్రీకృష్ణుడు; నగి= 
నవ్వి, మణిసమేతుండు= మణితో కూడుకొన్నవాడు; ఐన= అయినట్టి; సత్రాజితుందు= సత్రాజిత్తు కాని= తప్ప; సూర్యుందు+ 
కాండు+అని= సూర్యుడు కాదని; పలికెన్‌= యథార్థం చెప్పాడు; అంతన్‌= తరువాత; సత్రాజితుండు= సత్రాజిత్తు; 
శ్రీ= సంపదతో; యుతంబు+అయి= కూడుకొన్నదై మంగళ +ఆచారంబు+ఐన= శుభాలు కలిగించే సంప్రదాయాలు 
కలదైన; తనగ్భహంబునకున్‌= తన ఇంటికి; చని= వెళ్లి; మహీసురులచేతన్‌ = బ్రాహ్మణులచేత; నిజ= తనయొక్క దేవతా 
మందిరంబునన్‌= దేవుని ఇంటిలో; ఆ+మణిత్రేష్టంబున్‌= ఆ ఉత్తమ మణిని; ప్రవేశంబు +చేయించెన్‌= ప్రవేశపెట్టించాడు 
(పెట్టించాడు); అదియును= ఆ మణికూడా; ప్రతిదినంబు= ప్రతిరోజు; ఎనిమిదిబారువుల= నూటరవై మణుగుల బరువుగల; 
సువర్ణంబు= బంగారాన్ని కలిగించుచున్‌+ఉండున్‌= కల్టిస్తూంది. (ఇస్తూంది.) 


తా : తనతో ఈ విధంగా చెప్పిన ఆ మందబుద్ద్భుల్ని చూచి శ్రీకృష్ణుడు నవ్వుకొన్నాడు. వారితో వచ్చినవాడు స్యమంతకమణి 
ధరించిన సత్రాజిత్తు గానీ సూర్యుడు కాదని చెప్పాడు. తర్వాత సత్రాజిత్తు సకలసంపదలు కలిగి, శుభకార్యాలు జరిగే తన 
గృహానికి వెళ్లాడు. స్యమంతకమణిని తన దేవతామందిరంలో (దేవుని ఇంటిలో) బ్రాహృ్మణులచేత నెలకొల్పాడు. ఆ మణి 
ప్రతిరోజూ నూటఅరవై మణుగుల బంగారాన్ని పుట్టిస్తుంది. 


క. వరా జేలెడు వసుమతి, నా రత్నము పూజ్యమానమగు నక్కడ రో 

గారిష్టసర్వమాయిక, మారీదుర్భిక్షభయము మాను నరేంద్రా! ర్‌జై 
ప్రతి : నర+ఇంద్రా!= రాజా ఆ రత్నము= ఆ స్యమంతకమణి; ఏ రాజు= ఏ ప్రభువు; ఏలెడు= పరిపాలిస్తున్న 
వసుమతిన్‌= భూమియందు; పూజ్యమానము= పూజలు పొందుతూండేది; అగున్‌= అవుతుందో; అక్కడన్‌= ఆ భూమియందు; 
రోగ= వ్యాధులవల్ల; అరిష్ట= [గ్రవాది పీడలవల్ల; సర్వ= సమస్తమైన; మాయిక= మాయావుల వల్ల మారీ= మృత్యువులవల్ల; 
దుర్భిక్ష= కరవువల్ల కలిగే భయము= భీతి; మానున్‌= తొలగిపోతుంది. 


దశమస్కంధము - ఉత్తరభాగము 2] 


తా :; రాజా!; స్యమంతకమణి పూజింపబడుతుండే రాజ్యంలో వ్యాధులు, (గ్రహపీడలు, వివిధవంచకులు, మృత్యువు, 
క్షామం - వీటివల్ల కల్లే భయం ఉండదు. 


క. అ మ్మణి యాదవవిభునకు, ని మని హరి యడుగ నాతం డీక ధనేచ్చం 

బొమ్మని పలికెను జక్రికి, ని మ్మణి యీకున్న మీంద నేమౌ ననుచున్‌. ర్‌ి 
ప్రతి :;: హరి= శ్రీకృష్ణుడు; ఆ+మణిన్‌= ఆ స్యమంతకమణిని; యాదవ= యాదవులయొక్క విభునకున్‌= రాజుకు; 
(ఉగ్రసేనునకు); ఇమ్ము+అని= అర్పింపుమని; అడుగన్‌= కోరగా; ఆతండు= ఆ సత్రాజిత్తు ధన+ఇచ్చన్‌= ధనమునందలి 
ఆశ చేతు ఈ+మణి= ఈ మణిని; చక్రికిన్‌= చక్రం కలవాడైన శ్రీకృష్ణునికి; ఈక+ఉన్నన్‌= ఈయకుండా ఉంటే; మీందన్‌= 
భవిష్యత్తులో; ఏమి= ఏ ఆపద; బెన్‌= సంభవిస్తుంది; అనుచున్‌= అనుకొనుచూ; పొమ్ము= ఇయ్యను పో!; అని; పలికెన్‌= 
అన్నాడు. 
తా; శ్రీకృష్ణుడు యాదవరాజయిన ఉగ్రసేనునికి, స్యమంతకమణిని ఇమ్మని సత్రాజిత్తును అడిగాడు. సత్రాజిత్తు ధనాశతో 
మణిని ఈయకపోతే ఏ కీడు కలుగుతుంది? (కలుగదని అతని భావం) అని అనుకొని శ్రీకృష్ణునితో లె నియ్యను పో 
అన్నాడు. 
వ. అంత. ర్‌డ 
తా; తర్వాత 
చ. అడరెడు వేడ్మం గంఠమునన మృణిం దాల్చి ప్రసేనుం డొక్కనాం 

డడవికి ఘోరవన్యమృగయారతి నేగిన వానిం జంపి పైం 

బడి మణిం గొంచు నొక్కహరి పాజంగ దాని వధించి డాసి యే 

ర్పడం గనె జాంబవంతుండు ప్రభాత్తదిగంతము నా స్యమంతమున్‌. ర్‌ర్‌ 
ప్రతి : ప్రసేనుండు= ప్రసేనుడు (సత్రాజిత్తు తమ్ముడు); ఒక్కనాండు= ఒకరోజు; ఆ మణిన్‌= ఆ స్యమంతకమణిని; 
అదడరెడు= అతిశయిస్తున్న వేద్మన్‌= ఉబలాటంతో; కంఠమునన్‌= మెడయందు; తాల్చి= ధరించి; ఘోర= భయంకరమైన; 
వన్య= అడవిజంతువుల; మృగయా= వేటయందలి; రతిన్‌= ఆసక్తితో; అడవికిన్‌; ఏగినన్‌= వెళ్లగా; ఒక్కహరి= ఒక 
సింహం; వానిన్‌= ఆ ప్రసేనుని; పైన్‌+పడి= మీదబడి; చంపి; మణిన్‌= మణిని; కొంచున్‌= తీసుకొని; పాజన్‌+కన్‌= 
పరిగెత్తగా జాంబవంతుండు= జాంబవంతుడు; దానిన్‌= ఆ సింహాన్ని వధించి= చంపి; డాసి= సమీపించి; ప్రభా= 
కాంతులచేత; ఆత్త= ఆక్రమించిన; దిక్‌+అంతమున్‌= దిక్కులకొనలు కలది అయిన; ఆ స్యమంతమున్‌= ఆ స్యమంతక 
మణిని; ఏర్పడన్‌= స్పష్టపడునట్లుగా; కనెన్‌= చూచాడు. 
తా; సత్రాజిత్తుతమ్ముడు ప్రసేనుడు. కుతూహలంతో స్యమంతకమణిని మెడలో ధరించి, జంతువుల్ని వేటాడటానికి అడవికి 


వెళ్లాడు. అక్కడ ఒక సింహం అతణ్ణి చంపి, మణిని ఎత్తుకొని పారిపోయింది. జాంబవంతుడు ఆ సింహాన్ని సంహరించి, 
దగ్గరకు వెళ్లి, దిగంతాల దాకా వెలుగులు విరజిమ్ముతున్న ఆ స్యమంతకమణిని చూచాడు. 


క. కని జాంబవంతుం దా మణిం, గొనిపోయి సమీపశైలగుహం జొచ్చి ముదం 
బునం దన కూరిమిసుతునకు, ఘనకేళీకందుకంబుగాం జేసె నృపా! 56 


22 శ్రీ మహాభాగవతము 


ప్రతి : నృపా!= ఓ రాజా! (జాంబవంతుడు); కని= చూచి; ఆ మణిన్‌= ఆ స్యమంతకమణిని; కొనిపోయి = తీసుకొనిపోయి; 
సమీప= దగ్గణలో ఉన్ను శైలగుహన్‌= కొండగుహను; చొచ్చి= ప్రవేశించి; ముదంబునన్‌= సంతోషంతో; తన= తనయొక్క 
కూరిమిసుతునకున్‌= గారాబుకొడుకునకు; ఘన= గొప్పదైన; కేల్లీ, ఆటకుపయోగించే; కందుకంబు+కాన్‌= బంతిగా; 
చేసెన్‌= చేసెను. (ఇచ్చాడు.) 


తా : రాజా! జాంబవంతుడు ఆ మణిని తీసుకొనిపోయి సమీపంలో ఉన్న గుహలో ప్రవేశించాడు. దాన్ని తన ప్రియపుతక్రునికి 
ఆటబంతిగా చేశాడు. 


విశే : కొన్ని ప్రతులలో “తన కూరిమిసుతకును” అనే పాఠం కనబడుతున్నది; అప్పుడు జాంబవంతుడు తన పుత్రికకు 
స్యమంతకమణిని ఆటబంతిగా చేశాడని చెప్పాలి. ఇది ఇతరాంధ్రకావ్యాల సాక్ష్యానికి వ్యతిరేకం. ఎర్రాప్రగడ హరివంశంలో” 
... తన తనయుండు శిశువు సుకుమారుండను వానిచేతి కాడ మానికంబును నిచ్చి...” అని ఉన్నది. దీనినిబట్టి జాంబవంతుడు 
తన కుమారునకే స్యమంతకమణిని ఆటబంతిగా చేశాదని స్పష్టమవుతున్నది. 


సంసృృతభాగవతంలో కూడా “సో౭_పి చకే కుమారస్య మణిం (క్రీదనకం బిలే” అని ఉన్నది. జాంబవంతుడు 
బిలంలో మణిని కుమారునకు క్రీడాసాధనంగా చేశాదని దీని కర్ణం. కాబట్టి “తన కూరిమి సుతునకు” అనే పాఠాన్ని ఇక్కడ 
గ్రహించడమైంది. 


వ. అంత సత్రాజితుండు తన సహోదరుండైన ప్రసేనునిం గానక దుఃఖించుచు. ర్‌7 


ప్రతి : అంతన్‌= అటు పిమ్మట; సత్రాజితుండు= సత్రాజితుడు; తన సహ+ఉదరుండు+ఐన= తన తోడబుట్టినవాడైన; 
ప్రసేనునిన్‌= ప్రసేనుణి కానక= కనుగొనక; దుఃఖించుచున్‌= దుఃఖపడుతూ... 


తా : తర్వాత సత్రాజిత్తు తన తమ్ముడు ప్రసేనుడు కనపడకపోవటంచేత దుఃఖిస్తూ 


మ. 'మణి కంఠంబునం దాల్చి నేం డడవిలో మావాండు వర్తింపంగా 
మణికై పట్టి వధించినాండు హరికిన్‌ మరాద్య లే దంచు దూ 
షణముం జేయంగ వానిదూషణముం గంసధ్వంసి యాలించి యె 
వ్రణమున్‌ నా యెడ లేదు, నింద గలిగెన్‌ వారించు టే రీతియో?” 58 


ప్రతి : మావాండు= మా తమ్ముడు; మణి= స్యమంతకమణిని; కంఠంబునన్‌= మెడయందు; తాల్చి= ధరించి; అడవిలోన్‌= 
అరణ్యంలో; నేండు= ఈనాడు; వర్తింపన్‌+కాన్‌= తిరుగగా; మణికిన్‌+ఐ = మణికోసం; పట్టి= పట్టుకొని; వధించినాండు= 
చంపాడు; హరికిన్‌= శ్రీకృష్ణునికి; మర్యాద= న్యాయమార్తాన్ననుసరించే లక్షణం; లేదు; అంచున్‌= అనుచు; దూషణము + 
చేయన్‌+కన్‌= నిందింపగా? కంసధ్వంసి= కంసుణ్ణి చంపినవాడైన శ్రీకృష్ణుడు; వానిదూషణమున్‌= సత్రాజిత్తు వేసిన 
నిందను; ఆలించి= విని; ఏ వ్రణమున్‌= ఏ తప్పూ; నా+ఎడన్‌= నాయందు; లేదు; నింద= దూరు; కలిగెన్‌= పుట్టింది; 
వారించుట= దీన్ని తొలగించుట; ఏరీతి+ఓ?= ఏ విధంగానో?... 

తా : “మా తమ్ముడు స్యమంతకమణిని మెడలో ధరించి, అరణ్యంలో సంచరిస్తుండగా ఆ మణికొరకు శ్రీకృష్ణుడు అతణ్ణి 


పట్టుకొని చంపాడు. అతనికి నీతినీ, న్యాయాన్నీ పాటించే బుద్ధిలేదు” అని సత్రాజిత్తు నిందవేశాడు. ఆ నింద శ్రీకృష్ణుని 
చెవినిబడింది. అతడు “నే నే తప్పూ చేయలేదు. కానీ నాపై పడిన ఈ అపవాదును పోగొట్టుకోవటం ఎట్లా?” 


దశమస్కంధము - ఉత్తరభాగము 23 


వ. అని వితర్మించి. ర్‌9 
తా : అని యుక్తియుక్తంగా ఆలోచించి 


మ. తనవారెల్లం బ్రసేనుజాడం దెలుపం దర్శించుచున్‌ వచ్చి త 
ద్వనవీథిం గనె నేలం గూలిన మహాశ్వంబుం బ్రసేనుం, బ్రసే 
నుని హింసించిన సింహమున్‌, మృగపతిన్‌ నొప్పించి ఖండించి యేం 
గిన భల్లూకము సొచ్చి యున్న గుహయుం గృష్టుండు రోచిష్టుందై. 60 


ప్రతి : రోచిమ్ణుండు= ప్రకాళించేవాదైన (నిందను పోగొట్టుకొన నిశ్చయించినవాడు); కృష్ణుండు= కృష్ణుడు; ఐ= అయి; 
తనవారు+ఎల్లన్‌= తనవారందరూ; ప్రసేను= ప్రసేనునియొక్క జాడన్‌= దారిని, తెలుపన్‌= తెలియజేయగా; తర్మించుచున్‌= 
ఆలోచిస్తూ వచ్చి= ఏతెంచి; తద్‌ వనవీథిన్‌= ఆ అడవిలోపల; నేలన్‌= నేలమీద; కూలిన = పడిపోయిన; మహత్‌+అశ్వంబున్‌ 
పెద్ద గుర్రాన్నీ ప్రసేనున్‌= ప్రసేనుడినీ; ప్రసేనునిన్‌= ప్రసేనుణ్జి హింసించిన= చంపిన; సింహమున్‌= సింహాన్నీ 
మృగపతిన్‌= మృగములకు రాజైన సింహాన్ని నొప్పించి= బాధించి; ఖండించి= చంపి; ఏంగిన= వెళ్లిన భల్లూకము= 
ఎలుగుబంటి (జాంబవంతుడు); చొచ్చియున్న= ప్రవేశించిన; గుహయున్‌= గుహనూ; కనెన్‌= చూశాడు. 


తా :; తనకు సంబంధించిన వారందరూ ప్రసేనుడు వెల్లిన దారిని చూపగా శ్రీకృష్ణుడు ఆలోచిస్తూ ప్రయాణించి చివరకు 
అడవికి వచ్చాడు. అక్కడ భూమిమీద పడిపోయిన ఒక గుర్రాన్స్నీ ప్రసేనుణ్ణీ, అతణ్సి చంపిన సింహాన్నీీ సింహాన్ని చంపి 
జాంబవంతుడు చేరిన గుహనూ చూచాడు. 


వ. కని తనవెంట వచ్చిన ప్రజల నెల్ల గుహాముఖంబున విడిచి, సాహసంబున మహానుభావుందైన హరి 
నిరంతరనిబిడాంధకారబంధురంబయి, భయంకరంబై, విశాలంబయిన గుహాంతరాళంబు సొచ్చి, చని 
యక్కడ నొక్క బాలున కెదుర దర్శనీయకేళీకందుకంబుగా వైలం గట్టంబడిన యమ్మణి శ్రేష్టంబుం గని 
హరింప నిశ్చయించి. 61 


ప్రతి : కని= చూచి; తనవెంటన్‌= తన వెంబడి; వచ్చిన= ఏగుదెంచిన; ప్రజలన్‌+ఎల్లన్‌= జనుల నందరినీ; గుహా= 
గుహయొక్క ముఖంబునన్‌= గుమ్మంలో; విడిచి= వదలి; సాహసంబునన్‌= తెగింపుతో; మహత్‌= గొప్పు అనుభావుండు= 
మహిమ గలవాడు; ఐన= అయిన; హరి= శ్రీకృష్ణుడు; నిరంతర= ఎడములేని; నిబవిడ= దట్టమయిన; అంధకార= చీకటిచే; 
బంధురంబు = నిండిందై; అయి= అయిందై; భయంకరంబు= భయాన్ని కలిగించేది; ఐ= అయి; విశాలంబు +అయిన = 
విరివియైన; గుహా= గుహయొక్క అంతరాళంబున్‌= లోపలి భాగాన్ని చొచ్చి= ప్రవేశించి; చని= ముందుకు వెళ్లి; 
అక్కడన్‌= అచట; ఒక్క బాలునకున్‌= ఒక పసివానికి;ి ఎదురన్‌= ఎదుట; దర్శనీయ= చూడముచ్చటయిన; క్రేల్లీ= 
ఆడుకొనుటకయిన; కందుకంబు+కాన్‌= బంతిగా; వ్రైలన్‌= వ్రైలాడునట్లుగా; కట్టన్‌+పడిన= కట్టబడిందైన; ఆ+మణి 
శ్రేష్టంబున్‌= ఆ ఉత్తమ రత్నాన్ని కని= చూచి; హరింపన్‌= దొంగిలింపగా; నిశ్చయించి... 

తా; శ్రీకృష్ణుడు తనవెంట వచ్చిన వారినందరినీ గుహవాకిట్లో నిలిపాడు. మహామహిమ కలిగినవాడు కాబట్టి, తెగువతో 
తానొక్కడే గుహలో ప్రవేశించాడు. దానినిండా చిమ్మచీకట్లు (క్రమ్ముకొన్నాయి. నేల చదునుగా లేదు. విరివిగా ఉండి, 


భయం పుట్టించే ఆ గుహ నడిమికి వెళ్లి అక్కడ ఒక బాలుని కెదురుగా వ్రైలాడగట్టిన స్యమంతకమణిని కృష్ణుడు చూచాడు. 
అతడు దాన్ని అపహరించాలని నిర్ణయించుకొని 


24 శ్రీ మహాభాగవతము 


క. మెల్లన పదము లిడుచు యదు, వల్లభుం డా శిశువుకడకు వచ్చిన గుందెల్‌ 
జల్లనంగం జూచి కంపము, మొల్లంబుగ దానిదాది మొజపెట్టె నృవా! 62 


ప్రతి : నృపా!= రాజా!; యదు= యదువంశీయులలో; వల్లభుండు= ముఖ్యుడు (ఉత్తముడు, శ్రీకృష్ణుడు); మెల్లనన్‌= 
మెల్లగా పదములు +ఇడుచున్‌= అడుగులు పెట్టుతూ; ఆ శిశువు= ఆ పసిబిడ్డ; కడకున్‌= దగ్గరకు; వచ్చినన్‌= రాగా; 
దానిదాది= ఆ శిశువు పెంపుడుతల్లి; గుండెల్‌= గుందె; జల్లు+అనన్‌+కన్‌= జలదరింపగా; చూచి= కనుగొని; కంపము= 
వణకు; మొల్లంబు+కన్‌= ఎక్కువకాగా; మొఅపెట్టెన్‌= ఆర్తధ్వని చేసింది. 


తా : శ్రీకృష్ణుడు మెల్లగా అడుగులు వేస్తూ, ఆ బాలునిదగ్గరకు వచ్చాడు. అతణ్ణి చూచిన దాది గుండెలదిరి, వణకు ఎక్కువై 
భయంతో అరుపులు పెట్టింది. 


వ. అంత నాధ్వని విని బలవంతుండైన జాంబవంతుండు వచ్చి తనస్వామి యని కృష్ణు నెజబుంగక 
ప్రాకృతపురుషుం దని తలంచి, కృష్ణునితో రణంబుచేసె. అందు. 63 


ప్రతి : అంతన్‌= అప్పుడు; ఆ ధ్వని= దాదికేక; విని; బలవంతుండు+ఐన= బలం కలవాడయిన; జాంబవంతుండు = 
భల్లుకరాజు; వచ్చి= అరుగుదెంచి; తనస్వామి= తన ప్రభువు; అని; కృష్ణున్‌= కృష్ణుణ్ణి, ఎయుంగక= తెలుసుకొనలేక; 
ప్రాకృతపురుషుండు= సామాన్య మానవుడు; అని; తలంచి= ఊహించి; కృష్ణునితోన్‌; రణంబుచేసెన్‌= యుద్ధం చేశాడు; 
అందున్‌= ఆ గుహలో... 


తా : దాదిఅరుపు విని, జాంబవంతుడు వచ్చాడు. అతడు శ్రీకృష్ణుణ్లి చూచి, తన అధిపతి అని గుర్తించలేకపోయాడు. 
సామాన్య మానవుడు అని అనుకొన్నాడు. అనుకొని శ్రీకృష్ణునితో ఆ గుహలో కయ్యం చేశాడు. 


క. పలలమునకుం బోరెడు దే, గలక్రియ శస్త్రములం దరులం గరముల విజయే 
చృల నిరువదియెనిమిది దిన, ములు వోరిరి నగచరేంద్రముఖ్యుండు హరియున్‌. 64 


ప్రతి : నగచర+ఇంద్ర= వానర శ్రేష్టులలో; ముఖ్యుండు = ప్రథమగణ్యుడు - జాంబవంతుడు; హరియున్‌= శ్రీకృష్ణుడును, 
పలలమునకున్‌= మాంసంకోసం; పోరెడు= పోరాడునట్టి; డేగల క్రియన్‌= దేగలవలె; శస్తములన్‌= ఆయుధాలతో; 
తరులన్‌= చెట్లతో; కరములన్‌= చేతులతో; విజయ= విజయమునందలి; ఇచ్చలన్‌= కోరికలతో; ఇరువది యెనిమిది 
దినములు; పోరిరి= యుద్ధం చేశారు. 


తా ; మాంసంకోసం పోరాడే దేగలమాదిరిగా శ్రీకృష్ణజాంబవంతులు ఒకరినొకరు జయించాలనే వాంఛలు కలిగి, ఆయుధాలతో, 
వృక్షాలతో, చేతుల్లో ఇరవైయెనిమిది రోజులు పోరాడారు. 


క. అడిదములుం దరులు విటిగిన, బెడిదము లగు మగతనములు బవిజుతివక వడిం 
బిడుగుల వడువునం బడియెడి, పిడికిటిపోటులను గలన బెరసి రిరువురున్‌. 65 


ప్రతి : ఇరువురున్‌= ఇద్దరునూ; శ్రీకృష్ణజాంబవంతులు; కలనన్‌= యుద్ధంలో; అడిదములున్‌= కత్తులునూ; తరులున్‌= 
చెట్లునూ; విజిగినన్‌= ముక్కలు కాగా; బెడిదములు= అధికములు; అగు= అయిన; మగతనములన్‌= పరాక్రమాలచేత; 
పిలుతివక= వెనుకంజవేయక్స వడిన్‌= వేగంగా పిడుగుల వడువునన్‌= పిడుగులవలె; పడియెడి= పడుచున్న పిడికిటి 
పోటులన్‌= పిడికిళ్లపోటులతో; బెరసిరి= తలపడిరి. 


దశమస్కంధము - ఉత్తరభాగము 25 


తా; యుద్ధంలో కత్తులూ, చెట్లూ విరిగి నిరాయుధులయినప్పటికీ, శ్రీకృష్ణజాంబవంతులు శౌర్యాధిక్యంవల్ల వెనుకకు 
తగ్గలేకపోయాడు. వారు పిడుగులవంటి పిడికిటిపోటులే ఆయుధాలుగా యుద్ధం చేయటానికి పూనుకొన్నారు. 


శా. స్పష్టాహంకృతు లుల్లసిల్ల హరియున్‌ భల్లూకలోకేశుండున్‌ 

మువ్టాముష్టి నహర్నిశంబు జయసమ్మోహంబునం బోరుచోం 

బుష్టిం బాసి ముకుందముష్టిహతులం బూర్జశమో పేతుందై 

పిష్టాంగోరుశరీరుందై యతండు దా భీతాత్ముండై యిట్లనున్‌. 66 
ప్రతి :; హరియున్‌= శ్రీకృష్ణుడును; భల్లూక= ఎలుగుబంట్లయొక్క లోక= జగత్తుకు; ఈశుందడున్‌= ప్రభువునూ; 


జాంబవంతుడును; స్పష్ట వెల్లడియగు; అహంకృతులు= అహంకారాలు; ఉల్లసిల్లన్‌= అతిశయింపగా; అహస్‌ +నిశంబు= 
పగలూ, రాత్రీ జయ= జయించడం పైగల; సమ్మోహంబునన్‌= మిక్కిలి వ్యామోహంతో; ముష్టాముపష్టిన్‌ = పిడికిళ్లచే 
ఒకరినొకరు [గ్రుద్దుకొంటూ; పోరుచోన్‌= పోరాదేటప్పుడు; ముకుంద= శ్రీకృష్ణునియొక్క ముష్టి= పిదికిటియొక్క హతులన్‌= 
పోటులచే; పుష్టిన్‌= బలాన్ని పాసి= పోగొట్టుకొని; పూర్ణ= నిండుగా శ్రమ= ఆయాసంతో; ఉపేతుండు+ఐ= కూడినవాడై; 
పిష్ట పిండిపిండిగా అయిన; అంగ= అవయవాలుగల; ఉరు= పెద్దదయిన; శరీరుండు+ఐ= దేహం కలవాదై; భీత= 
భయం పొందిన; ఆత్ముండు+ఐ= మనస్సుకలవాడై; అతండు= ఆ జాంబవంతుడు; తాన్‌= తాను; ఇట్లు= ఈ విధంగా; 
అనున్‌= పలికాడు. 


తా; శ్రీకృష్ణుడూ, జాంబవంతుడూ అహంకారం అతిశయింపగా, విజయవ్యామోహంతో, ఒకరినాకరు పిడికిళ్లతో 
పొడుచుకొంటూ అహోరాత్రాలు పోరాడారు. శ్రీకృష్ణుని పిడికిటి గ్రుద్దులకు జాంబవంతుడు బలం కోల్పోయాడు. నిండు 
అలసట కలిగిన అతని శరీరావయవాలన్నీ నజ్ఞు నజ్జ్ఞయ్యాయి. అతడు భయపడి శ్రీకృష్ణునితో ఈ విధంగా అన్నాడు. 


వ. “దేవా! నిన్నుం బురాణపురుషు నధీశ్వరు విష్ణుం బ్రభవిష్టు నెజుంగుదు. సర్వభూతంబులకుం 
బ్రాణప్రతాపథైర్యబలంబులు నీవే, విశ్వంబునకు సర్గస్థితిలయంబు లెవ్వ రాచరింతురు, వారికి సర్గస్థితి 
లయంబులం జేయు నీశ్వరుండవు నీవ, యాత్మవు నీవియని మజియును. 67 


ప్రతి : దేవా!= ప్రకాశించేవాడా!; పురాణపురుషున్‌= జగత్మారణమయినవాణ్ణి (పురాతన పురుషుని); అధీశ్వరున్‌= 
జగత్ర్రభువును; విష్ణున్‌= విశ్వమున వ్యాపించి ఉండేవాణ్ణి; ప్రభవిష్ణున్‌= ఉతృష్టుడయినవాణ్ణి (ప్రభావశీలుని); ఎజుంగుదున్‌= 
తెలియుదును; సర్వ= సమస్తమైన; భూతంబులకున్‌= ప్రాణులకు (సజీవనిర్జీవపదార్థాలకు); ప్రాణప్రతాప ధైర్యబలంబులు = 
ప్రాణం, ప్రతాపం, ధైర్యం, బలం; నీవే; విశ్వంబునకున్‌= ప్రపంచానికి; ఎవ్వరు= ఎవరు; సర్గ= సృష్టి స్థితి= ఉనికి; 
లయంబులు= నాశం; ఆచరింతురు (ఆచరించుదురు)= చేయుదురు; వారికిన్‌= ఆ బ్రహ్మకు; విష్ణువుకు, శివునికి; 
సర్గస్థితిలయంబులన్‌+చేయు = సృష్టి స్థితిలయాలు చేసే; ఈశ్వరుండవు= పరమాత్మవు; నీవు+అ= నీవే; ఆత్మవు= జీవాత్మవు; 
నీవు+అ= నీవే; అని= అని; మజియును= ఇంకనూ... 

తా : దేవా! నీవు ఆదిపురుషుడవనీ; సర్వేశ్చ్వరుడవనీ, విష్ణుమూర్తివనీ, మహామహిముడవనీ నాకు తెలుసు. సమస్త 
జీవరాశికీ ప్రాణం ప్రతాపం, ధైర్యం, బలం నీవే. ఈ ప్రపంచాన్ని పుట్టించే బ్రహ్మనూ, పోషించే విష్ణువునూ నశింపజేసే 
మహేశ్చరునీ నీవే సృష్టిస్తావు, పోషిస్తావు, నాశం చేస్తావు. నీవే పరమాత్మవు. నీవే జీవాత్మవు. 


26 శ్రీ మహాభాగవతము 


విశే : ప్రపంచాన్ని సృష్టించే బ్రహ్మనూ, పోషించే విష్ణువునూ, నాశంచేసే శివుణ్ణీ శ్రీకృష్ణుడే పుట్టించి, పెంచి, నశింపజేస్తాడని 
జాంబవంతుడు ప్రతిపాదించాడు. అతడు శ్రీకృష్ణుణ్లి పరబ్రహ్మంగా భావించాడు. 


లోకాలకు సృష్టిస్థితిసంహారాలు గావించే వారు త్రిమూర్తులు. వారిని సృష్టించి, భరించి, నశింపజేసేది పరబ్రహ్మం. 
అనగా అది ఏకం. సర్వశక్తిమంతం. నిరుపమానం. 


స్ప బాణాగ్ని నెవ్వండు పజపి పయోరాశి, నింకించి బంధించి యేపు సూపెం 
బరంగ నెవ్వండు ప్రతాపప్రభారాశిచే దానవగర్వాంధతమస మడంచెం 
గంజాతములు దంచు కరిభంగి నెవ్వండు దశకంఠుకంఠబృ్బందములు ద్రుంచె 
నాచంద్రసూర్యమై యమరులంకారాజ్యమునకు నెవ్వండు విభీషణుని నిలిపె 


తే. నన్ను నేలిన లోకాధినాథుం డెవ్వం, దంచితోదారకరుణారసాబ్ధి యెవ్వం 
దాతండవు నీవ కావె, మహాత్మ! నేండు, మాజఖుపడి యెగ్గు 'సేసితి మజవవలయు. 68 


ప్రతి : మహా+ఆత్మ్నా! = గొప్ప ఆత్మరూపుడివైన దేవా!; ఎవ్వండు= ఎవడు; బాణ= బాణాలయొక్క అగ్నిన్‌= అగ్నిని; 
పజపి= వ్వాపింపజేసి, పయస్‌+రాశిన్‌= సముద్రాన్హి ఇంకించి= ఇంకేటట్లుచేసి; బంధించి= వారధికట్టి; ఏపు= ఆధిక్యాన్ని 
చూపెన్‌= ప్రకటించాడో; ఎవ్వండు= ఎవడు; పరంగన్‌= ఖ్యాతిగాంచునట్లుగాా ప్రతాప= పరాక్రమం (అనే సూర్యుని) 
యొక్క ప్రభా= కాంతులయొక్క రాశిచేన్‌= సమూహంచేత; దానవ= రాక్షసులయొక్క గర్వ= గర్వమనెడు; అంధతమసము= 
కటిక చీకటిని; అడంచెన్‌= రూపుమాపాదో; ఎవ్వండు= ఎవడు; కంజాతములు= పద్మాలు; త్రెంచు= 'పెరికివేయు; 
కరిభంగిన్‌= ఏనుగువలె; దశకంఠు= పదిమెడలు (తలలు) కలవానియొక్క (రావణునియొక్క); కంర= కుత్తుకలయొక్క 
బృందములు= సమూహాలు; క్రుంచెన్‌= నరికాడో; ఎవ్వండు= ఎవడు; ఆ చంద్రసూర్యము+ఐ= సూర్యచంద్రులున్నంతకాలం 
ఉందేదైై అమరు= అలరారే; లంకారాజ్యమునకున్‌= లంకాసామ్రాజ్యానికి; విభీషణుని; నిలిపెన్‌= రాజుగా నియమించాడో; 
ఎవ్వండు= ఎవడు; నన్నున్‌= నన్ను ఏలిన= సేవకునిగా కరుణించిన; లోకాధినాథుండు= లోకేశ్వరుడో; ఎవ్వండు= 
ఎవడు; అంచిత= పూజింపదగిన; ఉదార= అధికమైన; కరుణారస= దయారసెనికి; అట్టి= సముద్రుడో; ఆతందవు= 
ఆ శ్రీరామచంద్రుడివి; నీవు+అ= నీవే; కావు+ఎ= కావా?; నేందు= ఈనాడు; మాజుపడి= పొరపడి; ఎగ్గు= తప్పు; 
చేసితిన్‌= చేశాను, మజవన్‌ వలయున్‌= మరచిపోవాలి - స్వామీ! 

తా ; మహాత్మా! రామావతారంలో నీవు బాణాగ్నిచే సముద్రాన్ని ఇంకించి కట్ట కట్టావు. ప్రతాపకాంతులచే రాక్షసుల 
గర్వాంధకారాన్ని పారదోలావు. ఏనుగు పద్మాలను తెగటత్రెంచినట్లుగా రావణునితలలను ఖండించావు. శాశ్వతంగా 


లంకారాజ్యానికి విభీషణుణ్లి పట్టంగట్టావు. కరుణించి నన్ను నీదాసునిగా చేశావు. నీవు అపారమయిన దయ కలవాడివి. 
నేను పొరపాటున తప్పు చేశాను. దాన్ని మరచి, మన్నించుము. 


వ. అని యిట్లు పరమభక్తుందైన జాంబవంతుందడు వినుతించిన నతని శరీరనిగ్రహనివారణంబుగా 
భక్తవత్సలుందైన హరి దన కరంబున నతని మేను నిమిరి గంభీరభాషణంబుల నిట్లనియె. 69 


ప్రతి : అని; ఇట్లు పరమభక్తుండు= మహాభక్తుడు; ఐన; జాంబవంతుండు; వినుతించినన్‌= స్తుతింపగా; భక్తవత్సలుండు = 
భక్తులయందు (ప్రేమగలవాడు; ఐన; హరి= శ్రీకృష్ణుడు; అతని= జాంబవంతునియొక్క శరీర= శరీరంయొక్క నిగ్రహ= 


దశమస్కంధము - ఉత్తరభాగము 2/7 


బాధను; నివారణంబు+కాన్‌= తొలగించుటకుగా; తనకరంబునన్‌= తనచేతితో; అతనిమేను = జాంబవంతునిశరీరాన్ని 
నిమిరి= వాత్సల్యంచే చేతితో తాకి; మేఘ= మేఘధ్వనివలె; గంభీర= గంభీరమయిన; భాషణంబులన్‌= వాక్కులతో; ఇట్లు= 
ఈ విధంగా; అనియెన్‌= పలికాడు. 


తా : ఈ రీతిగా ఉత్తమభక్తుడైన జాంబవంతుడు స్తుతించాడు. శ్రీకృష్ణుడు బాధను నివారించటానికి అతని శరీరాన్ని నిమిరి 
మంద్ర కంఠస్వరంతో ఈ విధంగా అన్నాడు. 


క. 'ఈ మణి మాచేం బదె నని, తామసు లొనరించునింద దప్పెడుకొజకై 
నీ మందిర మగు బిలమున, కే మరుదెంచితిమి భల్లుకేశ్వర! వింటే! 70 


ప్రతి :; భల్లుక+ఈశ్వర!= ఎలుగుబంటుల రాజా!) (జాంబవంతుడా) ఈ మణి= ఈ స్యంమతకమణి; మాచేన్‌= 
మాచేతిలో; పడెన్‌= పడింది; అని; తామసులు= మూఢులు; ఒనరించు= వేసిన; నింద; తప్పెదుకొణకు+ఐ= తప్పిపోవుటక; 
నీమందిరము= నీయిల్లు అగు= అయిన; బిలమునకున్‌= గుహకు; ఏము= మేము; అరుదెంచితిమి = వచ్చితిమి; వింటి+ఏ= 
వింటివా? 


తా : భల్లూకరాజా! ఈ స్యమంతకమణి మాచేతికి చిక్కిందని అజ్ఞానులు మాకు నింద అంటగట్టారు. మెము ఆ నిందను 
తొలగించుకొనటానికి నీ నివాసమయిన గుహకు వచ్చాము. 


వ. అనిన విని సంతసించి, జాంబవంతుండు మణియునుం, దనకూంతు జాంబవతి యను 
కన్యకామణియునుం దెచ్చి, హరికిం గానికంగా సమర్పించె, నటమున్న హరివెంట వచ్చినవారలు బిలంబు 
వాకిటం బందెండుదినంబులు హరిరాక కెదురు చూచి వేసరి, వగచి పురంబునకుం జని, రంత దేవకీ 
వసుదేవులును, రుక్కిణియును మిత్రబంధుజ్ఞాతిజనులును గుహ సొచ్చి, కృష్ణుండు రాక చిక్కనని శోకించి. 71 


ప్రతి :; అనినన్‌= శ్రీకృష్ణుడు అనగా; విని= ఆలకించి; సంతసించి= సంతోషించి; జాంబవంతుండు; మణియునున్‌= 
మణినీ; తనకూంతున్‌= తన కొమార్తెను; జాంబవతి అను= జాంబవతి అనే; కన్యకామణియునున్‌= కన్యలలో శ్రేష్టురాలినీ; 
తెచ్చి హరికిన్‌= శ్రీకృష్ణునికి; కానికన్‌+కాన్‌= కానుకగా; సమర్పించెన్‌=అర్పించాడు; అటమున్ను+అ= అంతకుముందే; 
హరివెంటన్‌= శ్రీకృష్ణునివెంబడి; వచ్చినవారలు= వచ్చినట్టివారు; బిలంబు= గుహయొక్క వాకిటన్‌= ముంగిలిలో; పంద్రెండదు 
దినంబులు= పన్నెండురోజులు; హరిరాకకున్‌= శ్రీకృష్ణునిరాకకు; ఎదురుచూచి= ప్రతీక్షించి; వేసరి= విసుగుచెంది; వగచి= 
దుఃఖించి; పురంబునకున్‌= పట్టణంకు (ద్వారకకు) చనిరి= వెళ్లారు; అంతన్‌= అప్పుడు; దేవకీవసుదేవులును; రుక్మిణియును; 
మీత్ర= స్నేహితులు; బంధు = చుట్టాలు; జ్ఞాతిజనులును = దాయాదులును; కృష్ణుండు= శ్రీకృష్ణుడు; గుహ= గుహయందు; 
చొచ్చి= ప్రవేశించి; రాక= తిరిగిరాకుండా; చిక్కెన్‌= చిక్కుపడినాడు; అని; శోకించి= దుఃఖించి... 


తా: శ్రీకృష్ణుడు చెప్పిన మాటలు విని జాంబవంతుడు సంతోషించాడు. అతడు స్యమంతకమణినీ, కన్యారత్నమయిన తన 
పుత్రికను జాంబవతినీ, శ్రీ కృష్ణునికి కానుకగా ఇచ్చాడు. ఇది జరగటానికి ముందు ద్వారకనుండి శ్రీకృష్ణునివెంట వచ్చినవారు 
పన్నెండురోజులు గుహవాకిట్లో ఎదురుచూచారు. శ్రీకృష్ణుడు ఎన్నాళ్లకూ రాకపోయేసరికి వారు విసిగి, దుఃఖించి ద్వారకకు 
వెళ్లిపోయారు. అక్కడ దేవకీ, వసుదేవుడూ, రుక్ళిణీ, మిత్రులూ, చుట్టపక్కాలూ; దాయాదులూ శ్రీకృష్ణుడు గుహలో 
ప్రవేశించి చిక్కుకొనిపోయా డని విచారించి 


28 శ్రీ మహాభాగవతము 


క. దుర్గమ మగు బిలమున హరి, నిర్ణతుందై చేరవలయు నేందని పౌరుల్‌ 
వర్గములై 'సేవించిరి, దుర్గం గృతకుశలమార్గం దోషితభర్గన్‌. "72 

ప్రతి : పారుల్‌= ద్వారకాపట్టణప్రజలు; నేండు= ఈ రోజు; హరి= శ్రీకృష్ణుడు; దుర్గమము= ప్రవేశించుటకు శక్యంగానిది; 
అగు= అయిన; బిలమునన్‌= గుహనుండి; నిర్ణతుండు+ఐ= బయటికి వచ్చినవాడై; చేరవలయున్‌= తప్పకరావాలి; అని= 
అని కోరుతూ; వర్గములు+ఐ= జట్లుగా ఏర్పడి; కృత= చేయబడిన (చూపిన); కుశల = క్షేమం కల్గించే; మార్గన్‌= దారులు 
కలదాన్నీీ తోషిత= సంతోషపెట్టబడిన; భర్గన్‌= శివునితో కూడిందీ అయిన; దుర్గన్‌= దుర్గాదేవిని; 'సేవించిరి= కొలిచారు. 
తా : ఎవ్వరు చొరరాని ఈ గుహనుండి బయటబడి శ్రీకృష్ణుడు ఈ వేళ ద్వారకాపురి చేరాలని కోరి, పారులు జట్టులు కట్టి, 
క్షేమకర మార్తానికి చేర్చేదీ, శివుణ్ణి సంతోషపెట్టేదీ అయిన దుర్తాదేవిని పూజించారు. 


క. డోలాయితమానసులై, జాలింబడి జనులు గొలువం జండిక పలికెన్‌ 

బాలామణితో మణితో, హేలాగతి వచ్చు నంబుజేక్షణులి డనుచున్‌. 7/78 
ప్రతి : జనులు= పౌరులు; దోలాయిత= ఊయలవలె ఊగిసలాడుచున్ను మానసులు+ఐ= మనస్సులు కలవారై; జాలిన్‌+పడి= 
దుఃఖపడి; కొలువన్‌= పూజింపగాా అంబుజ+ఈక్షణుండు= పద్మములవంటి కన్నులుగలవాడు (శ్రీకృష్ణుడు); బాలామణికోన్‌= 
కన్యకామణితో (జాంబవతితో); మణితోన్‌= స్యమంతకమణితో; హేలా= ఆనందంతో కూడిన; గతిన్‌= నడకతో; వచ్చున్‌= 
రాగలడు; అనుచున్‌= అనుచూ; చండిక= దుర్గ; పలికెన్‌= పలికింది. 


తా :; ఆందోళన పడుచున్న మనస్సుతో, దుఃఖంతో ద్వారకానివాసులు పార్వతిని సేవించారు. ఆ దేవి వారితో “శ్రీకృష్ణుడు 
కన్యామణి అయిన జాంబవతితో, స్య్వమంతకమణితో సంతోషిస్తూ తిరిగి వస్తాడు” అని పలికింది. 


క. యత్నము సఫలం బయిన స, పత్న్ససమూహములు బెగడం బద్నాక్షుం దా 

రత్నముతోం గన్యాజన, రత్నముతోం బురికి వచ్చె రయమున నంతన్‌. "/డ్త 
ప్రతి : అంతన్‌= తర్వాత; పద్మ+అక్షుండు= పద్మాలవంటి కన్నులుగలవాడు, శ్రీకృష్ణుడు; యత్నము= తనప్రయత్నం; 
సఫలంబు = నెరవేరింది; అయినన్‌= కాగా; సపత్న శత్రువులయొక్క సమూహములు= గుంపులు; బెగడన్‌= భయపడగ్గా; 
ఆ రత్నముతోన్‌= ఆ స్యమంతకమణితో; కన్యాజన= కన్యల సముదాయమందు; రత్నముతోన్‌= కన్యారత్నమైన జాంబవతితో; 
రయమునన్‌= వేగంగా; పురికిన్‌= పట్టణానికి (ద్వారకకు); వచ్చిన్‌= వచ్చాడు. 
తా ; తన ప్రయత్నం ఫలించి, శత్రువులు భయపడుతూందగా శ్రీకృష్ణుడు స్యమంతకమణితో, జాంబవతి అనే కన్యామణితో 
ద్వారకకు వచ్చాడు. 


క. మృతుందైనవాండు పునరా, గతుందైన క్రియం దలంచి కన్యామణి సం 
యుతుండై వచ్చిన హరిం గని, వితతోత్సవకౌతుకముల వెలసిరి పౌరుల్‌. 75 


ప్రతి : పారుల్‌= పురజనులు; కన్యా= కన్య అయిన జాంబవతితో; మణి= స్యమంతకమణితో; సంయుతుండు+ఐ= 
కూడినవాడై; వచ్చిన; హరిన్‌= శ్రీకృష్ణుణ్ణి; కని= చూచి; మృతుండు+ఐనవాండు= చనిపోయినవాడు; పునర్‌= మరల; 


దశమస్కంధము - ఉత్తరభాగము 29 


ఆగతుండు= వచ్చినవాడు; ఐనక్రియన్‌= అయినట్లు, తలంచి= భావించి; వితత= విరివి అయిన; ఉత్సవ = వేడదుకలయందలి; 
కౌతుకములన్‌= సంతోషములతో; వెలసిర= ప్రకాశించారు. 


తా; స్యమంతకమణితో, జాంబవతితో కూడి వచ్చిన శ్రీకృష్ణుణ్లి చూచి ద్వారకావాసులు - మృతిచెందినవాడు బతికి 
వచ్చినట్లుగా భావించి, వేడుకలతో, వినోదాలతో పరమానందం పొందారు. 


వ. ఇట్లు హరి తనపరాక్రమంబున జాంబవతీదేవిం బరిగ్రహించి, రాజసభకు సత్రాజిత్తుం బిలిపించి, 
తద్భృత్తాంతం బంతయు నెజింగించి, సత్రాజిత్తునకు మణి నిచ్చె, నతండును సిగ్గువడి మణిం బుచ్చుకొని 
పశ్చాత్తాపంబు నొందుచు బలవద్విరోధంబునకు వెజచుచు నింటికిం జని. 76 

ప్రతి : ఇట్లు= ఈ విధంగా; హరి= శ్రీకృష్ణుడు; తన పరాక్రమంబునన్‌= తన శౌర్యంచేత; జాంబవతీదేవిన్‌; పరిగ్రహించి= 
స్వీకరించి; రాజసభకున్‌= ఆస్థానానికి; సత్రాజిత్తున్‌, పిలిపించి; తత్‌= ఆ స్యమంతకమణియొక్క వృత్తాంతంబు= జరిగింది; 
అంతయున్‌్స్‌ ఎటింగించి= తెలిపి; సత్రాజిత్తునకున్‌: మణిన్‌= స్య్వమంతకమణిని; ఇచ్చెన్‌= ఇచ్చాడు; అతండును= సక్రాజిత్తును; 
సిగ్గువడి (సిగ్గు+పడి)= సిగ్గుచెంది; మణిని; పుచ్చుకొని= తీసుకొని; పశ్చాత్తాపంబున్‌= తాను చేసినది తప్పని తెలుసుకొని 
బాధను; ఒందుచున్‌= పొందుతూ; బలవత్‌= బలవంతునితోడి, శ్రీకృష్ణునితోడి; విరోధంబునకున్‌= పగకు; వెజచుచున్‌= 
భయపడుతూ; ఇంటికిన్‌; చని= వెళ్లి... 

తా: శ్రీకృష్ణుడు పరాక్రమంచేత జాంబవతిని స్వీకరించాడు. తర్వాత సత్రాజిత్తును కొలువుకూటానికి రప్పించి, జరిగిన 
కథంతా చెప్పి అతనికి స్యమంతకమణి నిచ్చాడు. సత్రాజిత్తు సిగ్గుతో మణిని తీసుకొని చేసిన తప్పునకు బాధపడ్డాడు. 
బలవంతుడైన శ్రీకృష్ణునితోడి వైరానికి భయపడ్డాడు. అతడు ఇంటికి వెల్లి 

క. పాపాత్ముల పాపములం, బాపంగా నోపునట్టి పద్నాక్షునిపైం 

బాపము గల దని నొడివిన, పాపాత్ముని పాపమునకుం బారము గలదే? "77 

ప్రతి : పాపాత్ముల= పాపబుద్ధిగలవారియొక్క పాపములన్‌= పాపాల్ని పాపన్‌+కాన్‌= రూపుమాపగాా; ఓపునట్టి= శక్తి 
కలిగినట్టి; పద్మ+అక్షుని పైన్‌= శ్రీకృష్ణునిమీద; పాపము= దోషం; కలదు; అని; నొడివిన= నిందవేసిన, పాపాత్ముని 
పాపమునకున్‌= పాపిష్టివానిపాపానికి పారము= అంతం; కలదు+ఏ= ఉందా? 

తా; శ్రీకృష్ణుడు పాపాత్ముల పాపాలను పరిహరించే సామర్థ్యం కలిగినవాడు. అటువంటి వానిమీద తప్పుచేశా దని 
నిందవేసే పాపిష్టుని పాపానికి హద్దు ఉంటుందా? (అపారమైన ఆ పాపం పోనేపోదు అని అర్థం.) 


మ. మితభాషిత్వము మాని యేల హరిపై మిథ్యాభఖియోగంబు సే 

సిత్రిం? బాపాత్ముండ నర్థలోభుండను దుశ్చిత్తుండ మత్తుండ దు 

రృతి నీ దేహముం గాల్పనే? దురిత మే మార్గంబునం బాయు? నె 

గతిం గంసారి ప్రసన్నుందై మనుచు నన్‌ గారుణ్యభావంబునన్‌? 78 
ప్రతి : మితభాషిత్వము= పరిమితంగా మాట్లాడడం; మాని; హరిపైన్‌= శ్రీకృష్ణునిమీద; ఏల= ఎందుకు; మిథ్యా+ 
అభియోగంబు= అసత్యమయిన నిందను; చేసితిన్‌? = ఆరోపించాను?; పాప+ఆత్ముండన్‌= పాపిష్టుణ్జి; అర్ధలోభుండను= 


30 శ్రీ మహాభాగవతము 


ధనలోభం కలవాదిని; దుస్‌+చిత్తుందన్‌= దుష్టమయిన మనస్సుకలవాడిని; మత్తుందడన్‌= మదమెక్కిన వాదిని; దుర్‌+మతిన్‌= 
దుర్చుద్ధిని; ఈ దేహమున్‌= ఈ శరీరం; కాల్చన్‌+ఏ? = తగులబెట్టడానికా?; ఏ మార్గంబునన్‌= ఏ రీతిగా? దురితము = 
ఈ పాపాన్ని పాయుదున్‌? = పోగొట్టుకొంటాను?; కంస+అరి= కంసుని శత్రువైన శ్రీకృష్ణుడు; ఏ గతిన్‌= ఏ విధంగా; 
ప్రసన్నుండు+ఐ= తృప్తిపొందినవాదై) కారుణ్యభావంబునన్‌= కనికరంగల మనస్సుతో; నన్‌= నన్ను మనుచున్‌= కాపాడును? 


తా : మితి తెలీకుండా మాట్లాడి నేను ఎందుకు శ్రీకృష్ణునిమీద అసత్యమయిన నిందారోపణం చేశాను? నేను పాపిని. 
ధనాశాపరుణ్జి. దుష్టహృదయుణ్ణి. దురహంకారిని. దుర్చుద్ధిని. ఈ అకార్యానికి కారణమయిన ఈ శరీరంవల్ల ఇంకేమి 
ప్రయోజనం? ఏ విధంగా ఈ పాపంనుండి విముక్తి పొందుతాను? ఏ విధంగా శ్రీకృష్ణుడు సంతుష్టుడై దయతో నన్ను 
రక్షిస్తాడు? 


ఆ. మణిని గూంతు నిచ్చి మాధవుపదములు, పట్టుకొంటినేని బ్రదుకు గలదు 
సంతసించు నతండు సదుపాయమగు నిది, సత్య మితరవృత్తిం జక్కంబడదు. "70 


ప్రతి ; మణిని= స్యమంతకమణిని; కూంతున్‌= కొమార్తెను; ఇచ్చి= సమర్పించి; మాధవు= లక్ష్మీనాథునియొక్క 
(శ్రీకృష్ణునియొక్క); పదములు = కాళ్లు పట్టుకొంటిన్‌+ఏనిన్‌= పట్టుకొంటే; బ్రదుకు+కలదు= బ్రతికిపోవచ్చు; అతండు= 
శ్రీకృష్ణుడు; సంతసించున్‌= సంతోషిస్తాడు; ఇది; సత్‌+ఉపాయము= మంచి ఉపాయం; అగును; సత్యము= నిజం; 
ఇతరవృత్తిన్‌= మరొకపనిచేత; చక్కన్‌+పడదు = నెరవేరదు. 


తా; స్యమంతకమణినీ, కూతురునూ ఇచ్చి శ్రీకృష్ణుని పాదాలు పట్టుకొంటే నేను బతికి బట్టకట్టవచ్చు. అతడు కూడా 
సంతోషిస్తాడు. ఇదే ఉత్తమోపాయం. ఇది నిజం. ఇంకొకవిధంగా లక్ష్యం సిద్ధింపదు. 


మ. అని యిబృ్బంగి బహుప్రకారముల నేకాంతస్థుందై యింటిలోం 
దనబుద్ధిం బరికించి నీతి గని సత్రాజిత్తు సంప్రాప్త శో 
భనుండై యిచ్చె విపత్పయోధితరికిన్‌ భామామనోహారికిన్‌ 
దనుజాధీశవిదారికిన్‌ హరికిం గాంతారత్నమున్‌ రత్నమున్‌. 80 


ప్రతి : సత్రాజిత్తు ఇంటిలోన్‌= భవనంలో; ఏకాంతస్టుండు+ఐ= ఒంటరిగా ఉన్నవాదడై; అన్సి ఈ+భంగిన్‌= ఈ విధంగా; 
బహుప్రకారములన్‌= అనేకరీతులుగా; తనబుద్ధిన్‌= స్వబుద్ధితో; పరికించి= పరిశీలించి; నీతి= ధర్మాన్ని కని= తెలిసికొని; 
సంప్రాప్త= చక్కగా పొందబడిన; శోభనుండు= శుభములు కలవాడు; ఐ= అయి; విపత్‌= ఆపదలనెడి; పయోధి= 
సముద్రాన్ని దాటించడానికి; తరికిన్‌= ఓడ ఐనవానిక్సి భామా= ప్రీలయొక్క మనస్‌= మనస్సుల్ని హారికిన్‌= హరించువానికి; 
దనుజ+అధీశ= రాక్షసరాజులను; విదారికిన్‌= ఖండించేవానికి; హరికిన్‌= శ్రీకృష్ణునికి; కన్యారత్నమున్‌= కన్యలలో 
శ్రేష్టరాలయిన సత్యభామను; రత్నమున్‌= స్యమంతకమణినీ; ఇచ్చెన్‌= ఇచ్చాడు. 

తా : సత్రాజిత్తు ఇంటిలో ఏకాంతంగా ఉండి, స్వబుద్ధితో బహుముఖంగా ఆలోచించి, తాను చేసిన నిర్ణయం 


సందర్బోచితమయిన నీతి అని నిశ్చయించుకొన్నాడు. తర్వాత - భక్తుల ఆపదలను తొలగించేవాడూ, స్త్రీల హృదయాల్ని 
దోచుకొనేవాడూ, రాక్షసరాజుల్ని మట్టుపెట్టేవాడూ అయిన శ్రీకృష్ణునికి స్యమంతకమశినీ, సత్యభామనూ సమర్పించాడు. 


దశమస్కంధము - ఉత్తరభాగము 3] 


ఉ. తామరసాక్షుం డచ్యుతుం డుదారయశోనిధి పెండ్లి యాడె నా 
నా మనుజేంద్రవందితగుణస్థితిలక్షణ సత్యభామ ను 
ద్దామపతివ్రతాత్వనయధర్మవిచక్షణతాదయాయశః 
కామను సత్యభామను ముఖద్యుతినిర్జితసోమ నయ్యెదన్‌. 81 


ప్రతి :; ఆ+ఎదన్‌= ఆ సమయంలో; తామరస +అక్షుండు= పద్మాలవంటి కన్నులుగలవాడు; అచ్యుతుండు = నాశం లేనివాడు; 
ఉదార= గొప్పదయిన; యశస్‌= కీర్తికి; నిధి= ఆథయమయినవాడు - శ్రీకృష్ణుడు; నానా= అనేకులయిన; మనుజ+ఇంద్ర= 
రాజ్రేష్టులచేత; వందిత= పొగడబడిన; గుణ= సద్దుణాలయొక్క స్థితి= ఉనికి అనే; లక్షణ = సల్లక్షణాలచేత; సత్య= 
కపటంలేనిదైన; భామన్‌= కాంతి కలదాన్నిి ఉద్దామ= అధికమయిన; పతివ్రతాత్వ= పాతివ్రత్యాన్ని; నయ= నీతినీ; 
ధర్మ= ధర్మాన్ని విచక్షణతా= వివేకాన్ని దయా= దయనూ; యశస్‌= కీర్తినీ; కామను= కోరేదాన్స్నీీ ముఖ= ముఖంయొక్క 
ద్యుతి= కాంతిచేత; నిర్ణిత= జయింపబడిన; సోమన్‌= చంద్రుడు కలదాన్ని సత్యభామను; పెండ్లి+ఆడెన్‌= పెండ్లాడినాడు. 


తా; పద్మనేత్రుడూ, మహాకీర్తి సంపన్నుడూ, నాశరహితుడూ అయిన శ్రీకృష్ణుడు రాజు లనేకులు కొనియాడే సద్దుణాలూ, 
సత్ర్రవర్తనమూ అనే లక్షణాలతో ప్రకాశించేదీ, పాతివ్రత్యం మొదలైన వానియందు కోరిక కలదీ, చంద్రుణ్శి మించిన 
ముఖం కలదీ అయిన సత్యభామను వివాహమాడాడు. 


క. “మణి యిచ్చినాండు వాసర, మణి నీకును, మాకుం గలవు మణులు, కుమారీ 
మణి చాలు నంచుం గృష్టుండు, మణి సత్రాజిత్తునకును మరలంగ నిచ్చెన్‌. 82 


ప్రతి : కృష్ణుండు; వాసరమణి= దినమణి (సూర్యుడు); నీకును; మణి= స్యమంతకమణిని; ఇచ్చినాండు; మణులు; 
మాకున్‌= మాకునూ; కలవు; కుమారీమణి= కన్యామణి - సత్యభామ; చాలున్‌= చాలును; అంచున్‌= అనుచూ,; 
మరలన్‌+కన్‌= తిరిగి; సత్రాజిత్తునకును; మణిని; ఇచ్చెన్‌= ఇచ్చెను. 


తా : సూర్యుడు స్యమంతకమణిని నీకు ఇచ్చాడు. మాకూ చాలామణులు ఉన్నాయి. కన్యారత్నమయిన సత్యభామ ఒకతే 
మాకు చాలు - అని చెప్పి, శ్రీకృష్ణుడు సత్రాజిత్తుకు తిరిగి మణిని ఇచ్చాడు. 


వ. అంత నక్కడం గుంతీసహితు లయిన పాండవులు లాక్షాగారంబున దగ్గులై రని విని నిఖీలార్థ్ధదర్శ 
నుండయ్యును, గృష్టుండు బలభద్రసహితుందై కరినగరంబునకుం జని కృప విదుర గాంధారీ భీష్మద్రోణులం 
గని దుఃఖోపశమనాలాపంబు లాడుచుందె, నయ్యెడ. 88 


ప్రతి :; అంతన్‌= తర్వాత; అక్కదన్‌= వారణావతంలో; కుంతీసహితులు= కుంతీదేవితో కలసి ఉన్నవారు; అయిన; 
పాండవులు; లాక్షా+అగారంబునన్‌= లక్కయింటిలో; దగ్జులు= కాలిపోయినవారు; ఐరి+అని= అయ్యారని; విని; నిఖిల= 
సమస్తమయిన; అర్థ= విషయాలు; దర్శనుండు= చూచేవాడు (తెలిసినవాడు); అయ్యునున్‌= అయినప్పటికీ; కృష్ణుండు; 
బలభద్ర= బలరామునితో; సహితుందు+ఐ= కూడినవాదై; కరినగరంబునకున్‌= హస్తినాపురానికి; చని= వెళ్లి; కృప 
విదుర గాంధారీ భీష్మ ద్రోణులన్‌= కృపాచార్యుణ్లీ, విదురుణ్ణీ, గాంధారిని, భీష్ముణ్డీ, ద్రోణుణ్లీ: కని= చూచి; దుఃఖ= 
దుఃఖాన్ని ఉపశమన = తగ్గించేటివైన; ఆలాపంబులు= మాటలు; ఆడుచున్‌+ఉందెన్‌= చెప్పసాగాడు; ఆ+ఎడన్‌= 
ఆ సమయంలో... 


32 శ్రీ మహాభాగవతము 


తా : కుంతీదేవితో కూడా పాండవులు వారణావతంలో లక్కయింటిలో కాలిపోయారని శ్రీకృష్ణుడు విన్నాడు. అతడు అన్ని 
విషయాలూ తెలిసినవాడే అయినప్పటికీ బలరామునితో కలసి హస్తినాపురానికి వచ్చాడు. అక్కడ కృపుడు, విదురుడు, 
గాంధారి, భీష్ముడు, (ద్రోణుడు మొదలయిన వారినీ చూచి, వారి శోకాన్ని పోగొట్టేమాటలు పలుకుతూ ఉన్నాడు. అప్పుడు 


శ శతధన్వు6౦డు సత్రాజిత్తుని.(జంపి మణి నపహరించుట 4 


బ్ర 


“జగతీశ! వినవయ్య శతధన్వుం బొడగని యక్రూరకృతవర్శ్మ లాప్తవృత్తి 

“మన కిత్తు ననుచు సమ్మతింజేసి తన కూంతుం బద్నాక్షునకు నిచ్చి పొడి దప్పె 
ఖలుండు సత్రాజిత్తుం, డలయ కేక్రియనైన మణి పుచ్చుకొనుము నీ మతము మెజసి” 
యని తన్నుం బేరేంప నా శతధన్వుండు పశువుం గటికివాండు పట్టీ చంపు 


అ. కరణి నిదురవోవం గడంగి సత్రాజిత్తుం, బట్టి చంపి, వానిభామలెల్ల 
మొఅలువెట్ట లోభమునం జేసి మణి గొంచుం, జనియె నొక్కనాండు జనవరేణ్య! 84 


ప్రతి : జగతీశ! జనవరేణ్య!= మహారాజా! - పరీక్షిన్మహారాజా!; వినవు+అయ్య; అక్రూర కృతవర్మలు= అక్రూరుడు, 
కృతవర్మ శతధన్వున్‌= శతధన్వుణ్ణి; పొడగని= దర్శించి; ఆప్త= విశ్వసింపదగిన హితుల; వృత్తిన్‌= అభిప్రాయంలాగా; 
(శతధన్వునితో); సత్రాజిత్తు ఖలుండు=నీచుడు; తనకూంతున్‌= తన పుత్రికను; మనకున్‌= మనకు; ఇత్తున్‌ = ఇస్తాను; 
అనుచున్‌= అంటూ; సమ్మతిచేసి= అంగీకరించి; పద్మ+అక్షునకున్‌= శ్రీకృష్ణునికి; ఇచ్చి; పాడి+తప్పెన్‌= నీతితప్పాడు; వ్‌ 
నీయొక్క మతము= ఆశయము; మెఅసి= తెలియజేసి ఏక్రియన్‌+ఐనన్‌= ఏవిధంగానైనా; మణి= స్యమంతకమణిని; 
పుచ్చుకొనుము= తీసికోవయ్యా!; అని తన్నున్‌= తనను; ప్రేరేంపన్‌= పురికొల్చ్పగా ఆ శతధన్వుండు; ఒక్కనాండు = 
ఒకరోజు; కటికివాండు= కసాయివాడు; పశువున్‌= (జంతువును) మేకను; పట్టి= పట్టుకొని; చంపుకరణిన్‌= చంపునట్లుగా; 
నిదుర+పోవన్‌= నిద్రపోతుండగా? కడంగి= పూనుకొని; సత్రాజిత్తున్‌ పట్టిచంపి; వాని= అతని; భామలు+ఎల్లన్‌= 
భార్యలందరూ; మొజలు +పెట్టన్‌= ఆర్తనాదాలు చేయగా; లోభమునన్‌+చెసి= దురాశవల్ల; మణి; కొంచున్‌= (గ్రహించి; 
చనియెన్‌= వెళ్లాడు. 

తా ; మహారాజా! అక్రూరుడూ, కృతవర్శా శతధన్వుని దగ్గరకు వచ్చి హితం చెప్పేవారివలె “సత్రాజిత్తు తన కొమార్తెను 
ముందు మన కిస్తానని చెప్పి, తర్వాత శ్రీకృష్ణుని కిచ్చి పెండ్లిచేసి నీతి తప్పాడు. నీవు నీ అభిప్రాయం వెల్లడించి 
ఏ రీతిగానైనా సరే సమంతకమణిని తీసుకో!” అని అతణ్ణి రెచ్చగొట్టారు. ఒకనాడు ఆ శతధన్వుడు సత్రాజిత్తు నిద్రిస్తుండగా 
అతణ్ణి కసాయివాడు మేకను చంపినట్టు చంపాడు. అతనిభార్య లందరూ మొర పెట్టుకుంటుండగా స్యమంతకమణిని 
తీసుకొని వెళ్లిపోయాడు. 


వ. ఇట్లు హతుందైన తండ్రిం గని శోకించి సత్యభామ యతనిం దైలద్రోణియందుం బెట్టించి 
హస్తిపురంబునకుం జని సర్వజ్ఞుందైన హరికి సత్రాజిత్తుమరణంబు విన్నవించిన హరియును బలభద్రుండు 
నీశ్వరు లయ్యును మనుష్యభావంబుల విలపించి, రంత బలభద్రసత్యభామాసమేతుండై హరి ద్వారకా 
నగరంబునకు మరలి వచ్చి శతధన్వుం జంపెద నని తలంచిన నెణింగి శతధన్వుండు ప్రాణభయంబునం 
గృతవర్శు నింటికిం జని తనకు సహాయుండవు గమ్మని పలికినం గృతవర్శ్మ యిట్లనియె. 85 


దశమస్కంధము - ఉత్తరభాగము 33 


ప్రతి : ఇట్లు= ఈ విధంగా; హతుండు= చంపబడినవాడు; ఐన= అయిన; తండ్రిన్‌= తండ్రిని; కని= చూచి; శోకించి= 
దుఃఖించి; సత్యభామ; అతనిన్‌= తండ్రి అయిన సత్రాజిత్తును; తైలద్రోణి +అందున్‌= నూనెతొట్టియలో; పెట్టించి; 
హస్తినాపురంబునకును; చని= వెళ్లి; సర్వజ్ఞుండు= అన్ని విషయాలూ తెలిసినవాడు; ఐన; హరికిన్‌= శ్రీకృష్ణునికి; సత్రాజిత్తు 
మరణంబు= సత్రాజిత్తుచావును; విన్నవించినన్‌= తెలియజేయగా; హరియును; బలభద్రుండున్‌= బలరాముడును; 
ఈశ్వరులు= జగన్నియామకులు; అయ్యున్‌= అయినప్పటికీ; మనుష్య= మానవులయొక్క భావంబులన్‌= స్వభావాలతో; 
విలపించిరి= దుఃఖించారు; అంతన్‌= తర్వాత; హరి= శ్రీకృష్ణుడు; బలభద్ర సత్యభామా సమేతుండు+ఐ= బలరామునితో, 
సత్యభామతో కలిసి; ద్వారకానగరంబునకున్‌: మరలివచ్చి= తిరిగివచ్చి; శతధన్వున్‌= శతధన్వుణ్ణి; చంపెదను; అని; 
తలంచినన్‌= నిశ్చయింపగ్గా? ఎటింగి= తెలుసుకొని; శతధన్వుండు; ప్రాణభయంబునన్‌= ప్రాణాలు పోతాయనే భయంతో; 
కృతవర్ము+ఇంటికిన్‌= కృతవర్మ ఇంటికి; చని= వెళ్లి తనకున్‌= తనకు; సహాయుండవు= సహాయం చేసేవాదవు; కమ్ము 
కావయ్యా; అని; పలికినన్‌= కోరగా కృతవర్మ ఇట్లు; అనియెన్‌= పలికాడు... 


తా : సత్యభామ సత్రాజిత్తు చనిపోయిన తీరు తెలిసికొని దుఃఖించి, అతణ్గి నూనెతొట్టిలో పెట్టించి, హస్తినాపురానికి వెళ్లి, 
సర్వజ్ఞుడయిన హరికి కన్నతండ్రిచావుకబురు చెప్పింది. ఆ మరణవార్త విని బలరామకృష్ణులు సర్వనియామకులయి 
నప్పటికీ సామాన్య మానవులమాదిరిగా దుఃఖీంచారు. తర్వాత శ్రీకృష్ణుడు బలరామునితో, సత్యభామతో కలసి ద్వారకకు 
వచ్చి, శతధన్వుణ్ణి చంపాలని నిశ్చయించాడు. శ్రీకృష్ణునినిశ్చయం తెలిసికొన్న శతధన్వుడు తనకు చావుమూడిం దని 
భయపడి, కృతవర్మ ఇంటికి వెళ్ల, సహాయం చేయుమని అర్ధించాడు. అప్పుడు కృతవర్మ ఈ విధంగా అన్నాడు. 


ఉ. “అక్కట! రామకృష్ణులు మహాత్ములు వారల 3గ్గు 'సేయంగా 
నిక్కడ నెవ్వం డోపు? విను మేర్ప్చడం గంసుండు బంధుయుక్తుండై 
చిక్కండె? మున్ను మాగధుండు సేనలతోం బదియేడుతోయముల్‌ 
దిక్కులం బాజండే! మనకు దృష్టము, వారలలావు వింతయే? 86 


ప్రతి : అక్కట!= అయ్యో; రామకృష్ణులు= బలరాముడు; శ్రీకృష్ణుడు; మహా+ఆత్ములు= గొప్ప ఆత్మస్వరూపులైనవారు 
(ఘనత చెందినవారు); వారలకున్‌= వారికి; ఎగ్గు+చేయన్‌+కాన్‌= కీడుచేయడానికి; ఇక్కడన్‌= ఇచ్చట; ఎవ్వండు= ఎవడు; 
ఓపున్‌= చాలును; (సమర్ధుడు అగును); ఏర్పడన్‌= తేటపడునట్లుగా; వినుము= వివరిస్తాను (విను!); మున్ను= పూర్వం; 
కంసుండు; బంధు= చుట్టాలతో; యుక్తుండు+ఐ= కూడినవాదై; చిక్కండు+ఎ= నాశమై పోలేదా?; మాగధుండు= మగధరాజు 
జరాసంధుడు; సేనలతోన్‌= సైన్యాలతో; పదియేడు తోయముల్‌= పదిహేడు సారులు; దిక్కులన్‌= దిక్కులందు; పాజఖండు+ఏ= 
పరుగెత్తలేదా? మనకున్‌= మనకందరికీ; దృష్టము= చూడబడిందే (మనం చూచినట్టిదే); వారల= బలరామకృష్ణులు లావు= 
బలం; వింత+ఏ? = ఆశ్చర్యమా? (కాదని అర్థం). 


తా ; అయ్యో! ఎంత తెలివి తక్కువ వాడివయ్యావు? బలరాముడూ; శ్రీకృష్ణుడూ సామాన్యులా? వారు మహాత్ములు. ఎవడు 
వారికి కీడు చేయగలుగుతాడు? నీకు అర్థమయ్యేటట్లు చెప్తాను. విను. ఇంతకు ముందు బలరామకృష్ణుల్ని ఎదిరించి, 
కంసుడు చుట్టపక్కాలతోపాటు సర్వనాశం గాలేదా? జరాసంధుడు దండెత్తి, పదిహేడుసారులు సైన్యాలతో కూడా దిక్కులు 
పట్టిపోలేదా? ఆ అన్నదమ్ములశక్తి మనకు కొత్తదా? 


34 శ్రీ మహాభాగవతము 


వ. అని యుత్తరంబు సెప్పిన విని శతధన్వుం డక్రూరునియింటికిం జని హరితోడ పగకుం దోడు 
రమ్మని చీరిన నక్రూరుండు హరిబలపరాక్రమథైర్య స్టెర్యంబు లుగ్గడించి మజియు నిట్లనియె. 87 


ప్రతి : అని; ఉత్తరంబు= సమాధానం; చెప్పినన్‌= చెప్పగా; విని; శఈతధన్వుండు; అక్రూరునియింటికిన్‌; చని= వెల్లి; 
హరితోడన్‌+పగకున్‌= శ్రీకృష్ణునితోడి వైరానికి; తోడు= సహాయంగా; రమ్ము, అని; చీరినన్‌= పిలువగా; అక్రూరుండు; 
హరి= శ్రీకృష్ణునియొక్క బల= బలమూ; పరాక్రమ= పరాక్రమమూ; ధైర్య= ధైర్యమూ; స్టెర్యంబు= మనోనిశ్చయమూ; 
ఉగ్గడించి= తెలిపి మజియును= ఇంకనూ; ఇట్లు; అనియెన్‌= ఇలా పలికాడు. 


తా : కృతవర్మ చెప్పినమాట విని శతధన్వుడు అక్రూరునియింంటికి వెళ్లి, శ్రీకృష్ణునిపై పగబట్టటానికి తోడు రమ్మన్నాడు. 
అక్రూరుడు శ్రీకృష్ణుని బలపరాక్రమాదులు ప్రకటించి, ఇంకా ఇట్లా అన్నాడు. 


స్సీ “ఎవ్వండు విశ్వంబు నెల్ల సలీలుండై పుట్టించు రక్షించుం బొలియం జేయు, 
నెవ్వనిచేష్టల నెజఖుంగరు బ్రహ్మాదు, లెవ్వనిమాయ మోహించు భువన, 
మే దేండ్రపాపండదై యే విభుం డొకచేత గోరక్షణమునకై కొండ నెత్తె, 
నెవ్వండు కూటస్సుం దీశ్వరుం డద్భుత కర్ముం డనంతుండు కర్మసాక్షి 


తే. యట్టి ఘనునకు శౌరికి ననవరతము, మొక్కెదము గాక! విద్వేషమునకు నేము 
వెజతు మొల్లము నీ వొండువెంటం బొమ్ము, చాలు పదివేలు వచ్చె నీ సఖ్యమునను. 88 


ప్రతి :; ఎవ్వండు= ఎవడు; సలీలుండు= వినోదంతో కూడినవాడు; ఐ= అయి; విశ్వంబునున్‌+ఎల్లన్‌= జగత్తునంతా; 
పుట్టించున్‌= సృష్టించునో; రక్షించున్‌= రక్షించునో; పొలియన్‌+చేయున్‌= నశింపజేయునో; బ్రహ్మ+ఆదులు= బ్రహ్మ 
మొదలగువారు; ఎవ్వని= ఎవనియొక్క చేష్టలన్‌= పనులను; ఎజుంగరు= తెలియజాలరో; ఎవ్వనిమాయ= ఎవనిమాయ; 
భువనము= విశ్వమును; మోహించున్‌= భ్రమింపజేస్తుందో; ఏ విభుండు= ఏ శాశ్వతుడు; ఏడేండ్ల పాపండు= ఏదేళ్ల 
బాలుడు; ఐ= అయి; గోరక్షణమునకున్‌+ఐ= గోవులను రక్షించడంకోసం; ఒకచేతన్‌= ఒంటిచేతితో; కొండన్‌= గోవర్ధగిరిని; 
ఎత్తెన్‌= ఎత్తెనో; ఎవ్వండు= ఎవడు; కూటస్థుండు = నిర్వికారుడో; ఈశ్వరుండు= సర్వనియామకుడో; అద్భుత = ఆశ్చర్యము 
కలిగించే; కర్ముండు= పనులు చేసేవాడో; అనంతుండు = అంతం లేనివాడో; కర్శసాక్షి= సమస్త బీవరాశిచర్యలు తెలిసినవాడో; 
అట్టి= అటువంటి; ఘనునకున్‌= గొప్పవానికి; శౌరికిన్‌= శ్రీకృష్ణునికి; అనవరతము= ఎల్లప్పుడు; ఏము= మేము; 
యొైక్కెదము+కాక= నమస్కరిస్తాము గాని; విద్వేషమునకున్‌= విరోధానికి; వెజతుము(వెజచుదుము)= భయపడతాము; 
ఒల్లము= ఒప్పుకోము; నీవు; ఒండువెంటన్‌= మరొకదారిలో; పొమ్ము= వెళ్లు చాలున్‌= వద్దు; న్స సఖ్యమునను= 
స్స్‌ పొత్తువల్ల; పదివేలు వచ్చిన్‌= (వ్యతిరేక లక్షణచే) గొప్పనష్టం కలిగింది. 


తా; శ్రీకృష్ణుడు సామాన్యుడు గాడు. త్రిమూర్తులవలె వినోదార్థం ప్రపంచాన్ని సృష్టించి, రక్షించి, నాశం చేస్తాడు. బ్రహ్మాదులు 
సైతం అతని నదతను అర్ధంచేసుకోలేరు. అతని మాయ లోకాన్ని భ్రమపెడుతుంది. అతడు ఏడేళ్ల పిల్లవాడుగా ఉన్నప్పుడే 
ఆవుల్ని రక్షించటానికి ఒకచేతితో కొండను పైకెత్తాడు. శ్రీకృష్ణభగవానుడు నిర్వికారుడు. జగన్నియామకుడు. అద్భుత 
కార్యనిర్వాహకుడు. సర్వక్రియాసాక్షి - అటువంటి మహానుభావునికి మేము చేయెత్తి మొక్కుతాము. ఆయనతో విరోధం 
పెట్టుకోటానికి భయపడతాం. అంగీకరించం. నీవు వేరేదారిని పో! నీ పొత్తువల్ల చాలా నష్టం కలిగింది. అది చాలు. 


దశమస్కంధము - ఉత్తరభాగము 35 


వ. అనియి ట్లక్షూరుం డుత్తరంబు పలికిన న మ్మహామణి యక్రూరునియొద్ద నునిచి, వెజచి శతధన్వుండు 
తురగారూధుందై శఈతయోజనదూరంబు సనియె, గరుడ కేతనాలంకృతంబైన తేరెక్కి రామకృష్ణులు వెనుచని, 
రంత నతండును మిధథిలానగరంబుం జేరి తత్సమీపంబునందు. 89 


ప్రతి : అని; ఇట్లు) అక్రూరుండు; ఉత్తరంబు పలికినన్‌= బదులుచెప్పగా? ఆ+మహామణి= ఆ గొప్పమణి; అక్రూరుని+ఒద్దన్‌= 
అ|క్రూరునిదగ్గర; ఉనిచి= ఉంచి; వెజచి= భయపడి; శతధన్వుండు; తురగ= గుర్రాన్ని ఆరూఢుండు+ఐ= ఎక్కినవాదై; 
శతయోజన దూరంబు= నూరామడల దూరం; చనియెన్‌= వెళ్లెను; రామకృష్ణులు = బలరాముడు, శ్రీకృష్ణుడు; గరుదడకేతన = 
గరుడధ్వజంతో; అలంకృతంబు= అలంకరింపబడింది; ఐన= అయిన; తేరు= రథం; ఎక్కి వెనుచనిరి= వెంబడించారు; 
అంతన్‌= అప్పుడు; అతండును= ఆ శతధన్వుడూ; మిథిలానగరంబున్‌= మిథిల అనే పట్టణాన్ని, చేరి తత్‌= ఆ నగరంయొక్క 
సమీపంబునందున్‌= దగ్గరలో... 

తా ; ఈ విధంగా అక్రూరుడు సమాధానం చెప్పిన తర్వాత శతధన్వుడు అతని దగ్గర స్యమంతమణిని దాచి, భయంతో 


గు(ర్రమెక్కి నూరామడలదూరం వెళ్లాడు. బలరాముడూ, కృష్ణుడూ గరుడధ్వజంతో అలంకరించిన రథమెక్కి అతని వెనుక 
వెళ్లారు. చివరకు శతధ్వనుడు మిథిలానగరం చేరి, దాని సమీపంలో 


చ. తురగము డిగ్గి తల్లడముతో శతధన్వుండు పాదచారియై 

పరువిడం “బోకు పోకుమని పద్మదళాక్షుండు గూడం బాథి ఖీ 

కరగతి వానిమస్తకము ఖండితమై పడ వైసెం జక్రముం 

బరిహతదైత్యచక్రముం బ్రభాచయమోదితదేవశక్రమున్‌. 90 
ప్రతి : శతధన్వుండు; తురగము= గుర్రం; డిగ్గి= దిగి; తల్లడముతోన్‌= భయంతో; పాదచారి= కాలినడకతో పోయేవాడు; 
ఐ= అయి; పరువిడన్‌= పరుగెత్తగా; పద్మదళ= తామరరేకులవంటి; అక్షుండు= కన్నులు గలవాడు (శ్రీకృష్ణుడు); 
పోకుము+పోకుము= వెళ్లకు వెళ్లకు; అని; కూడన్‌+పాథి= వెంబడించి; భీకరగతిన్‌= భయంకరమైన విధంగా; వాని= 
శతధన్వుని; మస్తకము= తల; ఖండితము+ఐ = తెగిందై; పదడన్‌= నేలమీద పడునట్లుగాా పరిహత= చంపబడిన; దైత్య = 
రాక్షసులయొక్క్స చక్రమున్‌= సమూహం గలది; ప్రభా= కాంతులయొక్క చయ= సమూహంచేత; మోదిత= 
సంతోషింపజేయబడిన; దేవ= దేవతలూ; శక్రమున్‌= ఇంద్రుడూ కలది అయిన; చక్రమున్‌= చక్రాన్ని వ్రేసెన్‌= 
ప్రయోగించాడు. 
తా :; శతధన్వుడు గుర్రం దిగి, భయపడుతూ కాలినడకతోనే పరుగెత్తాడు. శ్రీకృష్ణుడు వెళ్లకు మని వారిస్తూ అతనిని 
కలిసికొన్నాడు. తర్వాత శతధన్వునితల తెగిపడేటట్లుగా - రాక్షసగణాలను సంహరించిందీ, తన కాంతిపుంజంచేత ఇంద్రాది 
దేవతలను సంతోషపెట్టేదీ అయిన చక్రాయుధాన్ని ప్రయోగించాడు. 


వ. ఇట్లు హరి శతధన్వుని వధియించి వాని వస్తంబులందు మణి వెదకి లేకుండుటందెలిసి బలభద్రునికడకు 
వచ్చి శతధన్వుం డూరక హతుం డయ్యె, మణిలే' దనిన బలభద్రుం డిట్లనియె. ధే 


ప్రతి : ఇట్సు హరి= శ్రీకృష్ణుడు; శతధన్వుని; వధియించి= చంపి; వాని= అతనియొక్క వస్తంబుల+అందున్‌= కట్టుకొన్న 
దుస్తులలో; మణి; వెదకి; లేకుండుటన్‌= లేకపోవడం; తెలిసి బలభద్రుని కడకున్‌= బలరాముని దగ్గరకు; వచ్చి; 


36 శ్రీ మహాభాగవతము 


శతధన్వుండు; ఊరక= ప్రయోజనం లేకుండా; హతుండు= చంపబడినవాడు; అయ్యెన్‌) మణి లేదు; అనినన్‌= అనగా; 
బలభద్రుండు; ఇట్లు; అనియెన్‌= పలికను... 
తా; శ్రీకృష్ణుడు శతధన్వుని చంపి, మణికోసం అతని దుస్తులలో వెదికాడు. కానీ, మణి ఎక్కడా కనబడలేదు. అప్పుడు 


హరి బలరామునికడకు వచ్చి “శతధన్వుణ్ణి వ్యర్థంగా చంపాను. అతనిదగ్గర మణి లేదు” అని చెప్పాడు. ఈ మాటలు విని 
బలరాముడు ఈ కింది విధంగా అన్నాడు. 


సీ “ఆ మణీ శతధన్వుం డపహరించుట నిక్క మెవ్వరిచే దాంప నిచ్చినాండొ? 
వేగమె నీ వేంగి వెదకుము పురిలోన, వైదేహు దర్శింప వాంఛ గలదు, 
పోయి వచ్చెద, నీవు పొమ్మని వీడ్కొని మెల్లన రాముండు మిథిలం జొచ్చి 
పోయిన జనకుండు పొడగని హర్షించి యెంతయుం బ్రియముతో నెదురు వచ్చి 


తే. యర్ధ్యపాద్యాదికృత్యంబు లాచరించి, యిచ్చగించిన వస్తువు లెల్ల నిచ్చి 
“యుండు మని భక్తిచేసిన నుండె ముసలి, కువలయేశ్వర!, మిథిలలోంగొన్ని యేండ్లు. 92 


ప్రతి : కువలయ+ఈశ్వర! = భూపతీ!; శతధన్వుండు; ఆ మణిన్‌= స్యమంతకమణిని; అపహరించుట = దొంగిలించుట; 
నిక్కము= నిజం; ఎవ్వరి= ఎవరియొక్క చేన్‌= చేతికి; దాంపన్‌= దాచిపెట్టడానికి; ఇచ్చినాండొ?= ఇచ్చాడో?) నీవు; 
వేగము+ఎ= వేగంగా ఏంగి= వెళ్లి; పురిలోనన్‌= ద్వారకాపట్టణంలో; వెదకుము; వైదేహున్‌= విదేహదేశ ప్రభువును, 
జనకుని; దర్శింపన్‌= చూడగా; వాంఛ = కోరిక; కలదు; పోయివచ్చిదను; నీవు; పొమ్ము= వెళ్లు అని; వీడొని= విడిచి; 
రాముండు= బలరాముడు; మిధథిలన్‌= విదేహదెశరాజధానియైన మిథిలానగరాన్ని చొచ్చి= ప్రవేశించి; పోయినన్‌= 
ముందుకు సాగిపోవగా? జనకుండు= జనక మహారాజు పొడగని= చూచి; హర్షించి= సంతోషించి; ఎంతయున్‌= 
మిక్కిలి; ప్రియముతోన్‌= ప్రీతితో; ఎదురు వచ్చి; అర్హ్య= పూజాద్రవ్యాలు సమర్పించడం; పాద్య= కాళ్లు కడుగుకొనేందుకు 
నీరు ఇచ్చుట; ఆది= మొదలైన; కృత్యంబులు= సదాచారాలు; ఆచరించి= పాటించి; ఇచ్చగించిన= కోరిన; వస్తువులు; 
ఎల్లన్‌= అన్నిటినీ; ఇచ్చి; ఉండు; అని భక్తి చేసినన్‌= భక్తితో ప్రవర్తింపగా? ముసలి= రోకలి ఆయుధముగా కలవాడు 
అయిన; బలరాముడు; మిథిలలోన్‌; కొన్నిఏంద్లుు ఉండెన్‌= నివసించాడు. 


తా : “శతధన్వుడు స్యమంతకమణిని నిజంగానే, దొంగిలించాడు. వాడు దాచిపెట్టు మని ఎవరిచేతికయినా ఇచ్చాదేమో? 
వెంటనే నీవు ద్వారకకు వెళ్లి వెదకు. నాకు జనకుణ్ణి చూడాలనే కోరిక కలిగింది. నేను వెళ్లివస్తాను. నీవూ వెళ్లు” అని 
బలరాముడు చెప్పి, శ్రీకృష్ణుణ్లి వీదొలిపి తర్వాత మిథిలకు వెళ్లాడు. అతనిరాక తెలిసి జనకుడు ఎదురువచ్చి అతణ్ణి 
పూజించి, కోరినవెల్లా ఇచ్చి, మిధథిలలో ఉండందని అర్ధించాడు. బలరాముడు కొన్నైళ్లు ఆ నగరంలోనే నివసించాడు. 


వ. అంత దుర్యోధనుండు మిధిలానగరంబునకుం జనుదెంచి జనకరాజుచేత సమ్మానితుందై. 03 


ప్రతి : అంతన్‌= పిమ్మట; దుర్యోధనుండు; మిథిలానగరంబునకున్‌; చనుదెంచి= వచ్చి; జనకరాజుచేతన్‌ = జనకునిచేత; 
సమ్మానితుండు+ఐ= గౌరవింపబడినవాడై... 


తా : తర్వాత దుర్యోధనుడు మిథిలానగరానికి వచ్చి, జనకునిచేత సకలగౌరవాలూ పొంది 


దశమస్కంధము - ఉత్తరభాగము 3/7 


క. చలమున గాంధారేయుండు, లలితగదాయుద్ధకౌశలము నేర్చెం దగన్‌ 
హలిచే నాశ్రితనిర్జర, ఫలిచేం (దైలోక్యవీరభటగణబలిచేన్‌. ర! 


ప్రతి : గాంధారేయుండు= గాంధారి కుమారుడు, దుర్యోధనుడు; ఆశిత= ఆశ్రయించిన వారి పాలిటికి; నిర్ణర= దేవతా 
సంబంధమయిన; ఫలిచేన్‌= వృక్షముచేత (కల్చ్పవృక్షమువంటివానిచేత); తైలోక్య= మూడులోకాలలోని; వీరభట = 
వీరభటులయొక్క గణ= సమూహాలయొక్క బలిచేన్‌= పూజలు పొందేవానిచేత; హలిచేన్‌= నాగలిఆయుధంగా కలవాదైన 
బలరామునిచేత; చలమునన్‌= పట్టుదలతో; తగన్‌= శూరునికి తగినట్లుగా? లలిత= తన కోరికైన; గదాయుద్ధ = 
గదాయుద్ధంలోని; కౌశలము= నేర్పు; నేర్పెన్‌= నేర్పాడు. 


తా : ఆశితులకు కల్పవృక్షమయినవాడూ, మూడులోకాలలోని మహావీరుల పూజలు పొందేవాడూ అయిన బలరామునినుండి 
దుర్యోధనుడు పట్టుదలతో తన ఆశయానుగుణమైన గదాయుద్ధ నైపుణ్యం ఆర్జించాడు. 


విశే : “తైలోక్య వీరభటగణబలిచేన్‌= మూడు లోకాలలోని వీరభటుల సమూహాలను మృత్యుదేవతకు బలిపశువులుగా 
సమర్పించేవానిచేత” అనికూడా అర్ధం చెప్పవచ్చు. 


వ. అటం గృషమ్షండును ద్వారకానగరంబునకుం జని శతధన్వుని మరణంబును, మణి లేకుండదుటయును, 
సత్యభామకుం జెప్పి, సత్యభామాప్రియకరుండు గావున సత్రాజిత్తునకుం బరలోకక్రియలు సేయించె, 
నక్రూరకృతవర్మ్శ్మలు శతధన్వుమరణంబు విని వెజచి ద్వారకానగరంబు వెడలి బహుయోజనదూర భూమికిం 
జని, ర(క్రూరుండు లేమింజేసి వానలు లేక మహోత్పాతంబులును, శరీరమానసతాపంబులును 
ద్వారకావాసులకు సంభవించిన నందుల వృద్ధజనులు బెగడి హరి కిట్లనిరి. 905 


ప్రతి : అటన్‌= అక్కడ; కృష్ణుండును; ద్వారకానగరంబునకున్‌; చని= వెళ్లి శఈతధన్వుని మరణంబును; మణి= స్యమంతకమణి; 
లేకుండుటయును= లేకపోవడం; సత్యభామకున్‌, చెప్పి సత్యభామా = సత్యభామకు; ప్రియంకరుండు= ప్రియాన్ని చేసేవాడు; 
కావునన్‌= కావడంవల్ల; సత్రాజిత్తునకును; పరలోక క్రియలు= మరణించినవానికి ఉత్తమలోకప్రాప్తికై చేసే కర్మలు; 
చేయించెన్‌= తగినవారిచేత చేయించాడు; అక్రూర కృతవర్శలు= అక్రూరుడు, కృతవర్శలు ఇద్దరూ; శతధన్వూ శతధన్వుని; 
మరణంబు= చావును; విని; వెజచి= భయపడి; ద్వారకానగరంబు = ద్వారకానగరంనుండి; వెడలి= వెళ్లి బహుయోజన = 
పెక్కు ఆమడల; దూర= దూరంలో ఉన్న భూమికిన్‌= ప్రదేశానికి; చనిరి= వెళ్లారు; అక్రూరుండు; లేమిన్‌+చేసి= 
లేకపోవడంవల్ల; వానలు లేక; మహత్‌= గొప్పవైన; ఉత్పాతంబులును= గ్రహణాలు, ఉల్మలుపడదం, భూకంపం మొదలయిన 
ఉపద్రవాలు; శరీర= శరీర సంబంధమయిన; మానస= మనస్సునకు సంబంధించిన; తాపంబులును= బాధలును; 
ద్వారకా+ఆవాసులకున్‌= ద్వారకలో నివసించేవారికి; సంభవించినన్‌= కలుగగా; అందుల = ద్వారకయందలి; వృద్ధజనులు= 
పెద్దవారు; బెగడి= కలతపడి; హరికిన్‌= శ్రీకృష్ణునితో; ఇట్లు; అనిరి= చెప్పారు... 

తా; శ్రీకృష్ణుడు ద్వారకకు వెళ్లి శతధన్వుడు చనిపోవటం, స్యమంతకమణి కనబడకుండటం సత్యభామకు చెప్పాడు. 
సత్యభామకు ప్రీతికలిగించేవాడు కనుక సత్రాజిత్తుకు ఉత్తరకర్మలు చేయించాడు. శతధన్వునిచావు తెలిసిన అక్రూరుడూ, 


కృతవర్శా ద్వారక వదలి సుదూర ప్రాంతానికి వెల్లిపోయారు. అక్రూరుడు లేకపోవటంవల్ల ద్వారకానివాసులకు రకరకాల 
ఉపద్రవాలు కలిగాయి. అప్పుడు ఆ పట్టణంలోని వృద్దులు శ్రీకృష్ణునికి ఇలా చెప్పారు. 


38 శ్రీ మహాభాగవతము 


బ్ర 


“కమలాక్ష! వినవయ్య! కాళశీశుం దేలెడికుంభిని వానలు గురియకున్నం 
గోరి శ్వఫల్మునిం గొనిపోయి యతనికిం గాందిని యనియెడు కన్య నిచ్చి 
కాశీవిభుండు సత్మారంబు సేసిన వానలు గురిసె నా వసుధమీంద, 
నాతనిపుత్రకుందైన యక్రూరుండు నంతటివాందు, మహాతపస్వి 


ఆ. మరలి వచ్చెనేని మాను నుత్పాతంబు, లెల్ల, వాన గురియు స్స్‌ స్థలమున, 
దేవ! యతనిం దోడి తెప్పింపు, మన్నింపు, మానవలయుం బీడ మానవులకు. 96 


ప్రతి : దేవ!= పరమాత్నా!; కమల +అక్ష తామరలవంటి కన్నులు గలవాడా!; వినవయ్య! = వినుము తండ్రీ!; కాశీ+ 
ఈశుందు = కాశీరాజు; ఏలెడి= పాలించెడి; కుంభినిన్‌= భూమిలో; వానలు, కురియక+ఉన్నన్‌= వానలు పదకుందుటచే; 
కాశీవిభుండు= కాశీరాజు; కోరి= ఇష్టపడి; శ్వఫల్మునిన్‌= వృష్టియను యాదవరాజు కుమారుడయిన శ్వఫల్ముని; కొనిపోయి= 
తీసుకొనివెళ్లి అతనికిన్‌= శ్వఫల్న్మునికి; కాందిని; అనియెడు= అను పేరుగల; కన్యన్‌= పుత్రికను; ఇచ్చి= పెండ్లిచేసి; 
సత్మారంబు +చేసినన్‌= గౌరవింపగా?ా వసుధమీందన్‌= భూమిమీద; వానలు కురిసెను; ఆతని= శ్వఫల్మునియొక్క 
పుత్రకుండు+ఐన= కుమారుడైన; అక్రూరుండున్‌= అక్రూరుడును; అంతటివాండు= తండ్రియంత గొప్పవాడు; మహాతపస్ప్వి 
(మహత్‌+తపస్వి)= మహాముని అయిన అక్రూరుడు; మరలి= తిరిగి; వచ్చెన్‌+ఏనిన్‌= ద్వారకకు వస్తేనే ఉత్పాతంబులు+ 
ఎల్లన్‌= అన్నియుపద్రవాలును; మానున్‌= తొలగిపోతాయి; ఈ స్థలమునన్‌= ఇచ్చట; వాన కురియున్స్‌ అతనిన్‌= ఆ 
అక్రూరుణ్జి; తోడి తెప్పింపు(ము)= రప్పించుము; మన్నింపు(ము)= అతడు చేసిన తప్పు క్షమించు; మానవులకున్‌= 
ద్వారకయందలి మనుష్యులకు; పీడ= బాధ; మానవలయున్‌= తొలగిపోవాలి. 


తా; శ్రీకృష్ణపురమాత్మా! ఒకప్పుడు కాశీరాజు రాజ్యంలో వానలు పడలేదు. అనావృష్టి బెడద తొలగించుకొనటానికి అతడు 
శ్వఫల్ముణి తీసుకొనిపోయి, తన కొమార్తె అయిన కాందిని నిచ్చి పెండ్లిచేసి సత్మరించాడు. అప్పుడు ఆ రాజ్యంలో వానలు 
కురిశాయి. శ్వఫల్ముణి కుమారుడు అక్రూరుడుకూడా తండ్రియంత గొప్పవాడే. అతడు ద్వారకకు తిరిగివస్తేనె వర్షాలు 
కురిసి ఆపదలు తొలగిపోతాయి. నీవు అక్రూరుని తప్పు క్షమించు. ఇక్కడకు అతణ్ణి రప్పించు. ప్రజలబాధలు తొలగిపోవటం 
ముఖ్యం. 


వ. అని పలుకు పెద్దల పలుకు లాకర్ణించి దూతలం బంపి కృష్ణుం డక్రూరుని రావించి, పూజించి 
ప్రియకథలు కొన్ని సెప్పి, సకలలోకజ్ఞుండు గావున మృదుమధురభాషణంబుల నతని కిట్లనియె. 97 
ప్రతి : అని; పలుకు= పలికిన; పెద్దల పలుకులు = పెద్దలమాటలు; ఆకర్ణించి= విని; దూతలను; పంపి; కృష్ణుండు; 
అక్రూరుణ్ణి రావించి= రప్పించి; పూజించి; ప్రియ= ఇష్టమయిన; కథలు; కొన్ని చెప్పి; సకల= సమస్తమయిన; లోకజ్డుండు= 
జనుల స్వభావాలు తెలిసినవాడు; కావునన్‌= కాబట్టి; మృదు= మెత్తని మధుర= తియ్యని; భాషణంబులన్‌= మాటలతో; 
అతనికిన్‌= అక్రూరునితో; ఇట్లు; అనియెన్‌= అన్నాడు... 


తా : పెద్దల మాటలు విని శ్రీకృష్ణుడు దూతలను పంపి అక్రూరుణ్జి రప్పించి, పూజించాడు. అతనికి ప్రీతి కలిగించే కథలు 
కొన్ని చెప్పాడు. సర్వజనుల స్వభావాలు తెలిసినవాడు కాబట్టి మెత్తగా, తియ్యగా అ(క్రూరునితో ఇలా మాటాడాడు. 


దశమస్కంధము - ఉత్తరభాగము 39 


స్లీ తా నేగుతటి శతధన్వుండు మణిం దెచ్చి నీ యింటం బెట్టుట నిజము తెలిసి 
నాండ, సత్రాజిత్తునకుం బుత్రకులు లేమి నతనికిం గార్యంబు లాచరించి 
విత్తంబు బుణమును విభజించుకొనియెద రతని పుత్రికలెల్ల, నతండు పరుల 
చేత దుర్మరణంబుం జెందినాం, డతనికై సత్మర్మములు మీంద జరుపవలయు, 


ఆ. మణి (గ్రహింపు మీవ, మా యన్న నను నమ్మం, డెలమి బంధుజనుల కెల్లం జూపు 
మయ్య! నీ గృహమున హాటకవేదికా, సహితమఖము లమరు సంతతమును”. 08 


ప్రతి : శతధన్వుండు; తాను; ఏగుతటిన్‌= వెళ్లేటప్పుడు; మణిన్స్‌ తెచ్చి; నీయింటన్‌= నీఇంటిలో; పెట్టుట= దాచడం; 
నిజము= నిజం; తెలిసినాండన్‌= తెలుసుకొన్నాను; సత్రాజిత్తునకును; పుత్రకులు= కుమారులు; లేమిన్‌= లేకపోవుటచేత; 
అతని పుత్రికలు +ఎల్లన్‌= అతని కొమార్తెలందరు; అతనికిన్‌= సత్రాజిత్తుకు; కార్యంబులు= చేయదగిన క్రియలు; ఆచరించి= 
చేసి; విత్తంబు= ధనాన్ని బుణమును= అప్పును; విభజించుకొనియెదరు= పంచుకొంటారు; అతండు= సత్రాజిత్తు; 
పరులచేతన్‌= శత్రువులచేత; దుర్మరణంబు= చెడ్డచావు; చెందినాండు = పొందినాడు; అతనికిన్‌+ఐ= అతణ్ణి ఉద్దేశించి; 
మీందన్‌= ఇక ముందు; సత్మర్మములు= ఉత్తమకార్యాలు; జరుపవలయున్‌= చేయవలసిఉంది; ఈవు+అ= నీవే; మణిన్‌= 
స్యమంతకమణిని; [గ్రహింపుము= తీసుకో; మా+అన్న= బలరాముడు; ననున్స్‌ నమ్మండు; ఎలమిన్‌= (ప్రేమతో; 
బంధుజనులకున్‌+ఎల్లన్‌= చుట్టాలకు అందరికీ; చూపుము+అయ్య! = చూపవయ్యా! నీగృహమునన్‌= నీయింటిలో; 
సంతతమును= ఎల్లప్పుడును; హాటక = బంగారంతో నిర్మించిన; వేదికా= తిన్నెలతో; సహిత = కూడికొనిన; మఖములు= 
యజ్ఞాలు; అమరున్‌= జరుగుతాయి. 
తా : అక్రూరా! శతధన్వుడు పోయేటప్పుడు మీయింటిలో మణిని దాచినమాట నిజం. అది నాకు తెలుసు. సత్రాజిత్తుకు 
కొడుకులు లేరు. కొమార్తెలే అతనికి చేయదగిన పనులన్నీ చేసి ఆస్తినీ, అప్పునూ పంచుకొంటారు. సత్రాజిత్తు వైరుల 
మూలంగా రాజుల కుచితంగాని మరణం పొందాడు. ఇక ముందు అతనికొరకు ఉత్తమకర్మలు చేయాలి. నీవే స్యమంతకవమతణిని 
ఉంచుకో! నేను మణికై వెంపరలాడుతున్నా నని బలరాముడు నన్ను శంకిస్తాడు. అనురాగంతో చుట్టాలందరికీ మణిని 
ఒకసారి చూపు. ఈ ఉదారబుద్ధివల్ల నీవు పుణ్యాత్ముడవై బంగారు తిన్నెాలమీద కూర్చుండి యజ్ఞాలు చేసేంతటి గొప్పవాడి 
వవుతావు. 
వ. అని యిట్లు సామవచనంబులు హరి పలికిన నక్రూరుండు వస్త్రచ్చన్నంబైన మణిం దెచ్చి హరి కిచ్చిన. 99 
ప్రతి : అని; ఇట్లు; హరి= శ్రీకృష్ణుడు; సామవచనంబులు= సమ్మతమయిన మాటలు; పలికినన్‌= పలుకగా; అక్రూరుండు; 
వస్త= గుడ్డతో; ఛన్నంబు+ఐన = కప్పబడిందైన; మణిన్‌; తెచ్చి; హరికిన్స్‌ ఇచ్చినన్‌= ఇయ్యగా... 
తా ; ఈ విధంగా శ్రీకృష్ణుడు నచ్చజెప్పగా అక్రూరుడు గుడ్డతో కప్పిన స్య్వమంతకమణిని తీసుకొనివచ్చి అతనికివ్వగా 
ఉ. సంతసమంది బంధుజనసన్నిధికిన్‌ హరి దెచ్చి చూపెన 

(శ్రాంతవిభాసమానఘృణిజాలపలాయితభూనభోంతర 

ధ్వాంతము హేమభారచయవర్షణవిస్మితదేవమానవ 

స్వాంతముం గీర్తిపూరితదిశావలయాంతము నా స్యమంతమున్‌. 100 


40 శ్రీ మహాభాగవతము 


ప్రతి : హరి= శ్రీకృష్ణుడు; సంతసము+అంది= సంతోషించి; అశ్రాంత= ఎల్లప్పుడు; విభాసమాన= విశేషంగా వెలుగుచున్న; 
ఘృణి= కాంతులయొక్క జాల= సమూహంచేత; పలాయిత= పారిపోయిన; భూ= భూమియొక్క నభస్‌= ఆకాశంయొక్క 
అంతర= మధ్యనున్న ధ్వాంతము= చీకటిగలది; హేమ= బంగారంయొక్క భార= బారువులయొక్క చయ = సమూహాన్ని 
వర్షణ= ధారాళంగా ఇవ్వడంచేత; విస్మిత= ఆశ్చర్యపదిన; దేవ= దేవతలయొక్కయు; మానవ= మానవులయొక్కయు; 
స్వాంతమున్‌= మనస్సులు కలది; కీర్తి= కీర్తిచేతు పూరిత= వ్యాప్తమయిన; దిశావలయ = గుండ్రంగానున్న దిక్కులయొక్క 
అంతమున్‌= తుదలు కలది అయిన; ఆ స్యమంతమున్‌= ఆ స్యమంతకమణిని; తెచ్చి= తెచ్చి బంధుజన= చుట్టాలయొక్క 
సంతతికిన్‌= సమూహానికి; చూపెన్‌= చూపాడు. 

తా : శ్రీకృష్ణుడు - మంటికీ మింటికీ నడుమను చీకట్లను పారదోలే వెలుగులుకలదీ, బారువులకొలది బంగారాన్ని 
తెంపులేకుండా ఇస్తూ - దేవతలనూ, మానవులనూ ఆశ్చర్యపరచేదీ, దిగంతాల దాకా వ్యాపించిన పేరు కలిగిందీ అయిన 
స్యమంతకమణిని చుట్టపక్కాలందరికీ చూపాడు. 


క. చక్రాయుధుం డీ క్రియం దన, యక్రూరత్వంబు జనుల కందణకును ని 

ర్వక్రముగం దెలిపి క్రమ్మజ, నక్రూరుని కిచ్చె మణిం గృపాకలితుందై. 101 
ప్రతి : చక్ర+ఆయుధుండు = చక్రం ఆయుధంగా కలవాడు; శ్రీకృష్ణుడు; ఈ క్రియన్‌= ఈ విధంగా? తన; అక్రూరత్వంబు= 
క్రూరత్వం లేకపోవుటను; సౌమ్యతను; జనులకున్‌+అందరకును; నిర్వక్రముగన్‌= సూటిగా; తెలిపి; క్రమ్మజన్‌= మరల; 
కృపా= దయతో; ఆకలితుండు+ఐ= కూడుకొన్నవాడై; అక్రూరునికిన్‌్‌ మణిన్‌; ఇచ్చెన్‌= ఇచ్చాడు. 
తా :; ఈ విధంగా శ్రీకృష్ణుడు స్పష్టంగా తనసౌమ్యతను అందరకూ తెలిపి, దయతో అక్రూరునకు తిరిగి మణిని ఇచ్చాడు. 


క. ఘనుండు భగవంతుం దీశ్వరుం, డనఘుండు మణి దెచ్చి యిచ్చినట్టి కథనమున్‌ 
వినినం బఠించినం దలంచిన, జనులకు దుర్యశముం బాపసంఘముం దలంగున్‌. 102 
ప్రతి : ఘనుండు= అందరికంటె గొప్పవాడు; భగవంతుండు= ఐశ్వర్యం (లేక మాహాత్మ్యము, ధైర్యం, కీర్తి, సంపద, 
జ్ఞానం, వైరాగ్యం అనే ఆరూ గలవాడు; ఈశ్వరుండు= పరమాత్మ అనఘుండు = పాపరహితుడు అగు శ్రీకృష్ణుడు; మణిన్‌= 
స్యమంతకమణిని; తెచ్చి ఇచ్చినట్టి, కథనమున్‌= కథను; వినినన్‌= వింటే; పరించినన్‌= చదివితే; తలంచినన్‌= స్మరిస్తే 
జనులకున్‌= మానవులకు; దుర్యశమున్‌= అపకీర్తీ పాపసంఘమున్‌= పాపసమూహంకూడా; తలంగున్‌= తొలగిపోతాయి. 
తా : సర్వోన్నతుడూ, భగవానుడూ, పరమాత్మా, పుణ్యశాలీ అయిన శ్రీకృష్ణుడు మణిని తెచ్చిఇచ్చిన కథను విన్నాా చదివినా, 
జ్ఞప్తికి తెచ్చుకొన్నా మానవులకు చెడ్డపేరూ, పాపసమూహమూ నశించిపోతాయి. 
ఫి శ్రీకృష్ణుం డింద్రప్రస్థపురంబున కరుగుదెంచుట + 


వ. అంత నొక్కనాండు పాండవులం జూడ నిశ్చయించి సాత్యకిప్రముఖయాదవులు గొలువం బురుషోత్తముం 
దింద్రప్రస్థపురంబునకుం జనినం బ్రాణంబులం గనిన యింద్రియంబులభంగి వా రఖిలేశ్వరుం దైన హరిం 
గని కాంగిలించుకొని కృష్ణునిదివ్యదేహసంగమంబున నిర్ధూతకల్మషులై యనురాగ హాసవిభాసితంబైన 
ముకుందముఖారవిందంబు దర్శించి యానందంబు నొందిరి, గోవిందుండును యుధిష్టిరభీమ సేనుల 


దశమస్కంధము - ఉత్తరభాగము 4] 


చరణంబులకు నభివందనంబులు సేసి యర్జును నాలింగనంబున సత్కరించి, నకులసహదేవులు మొక్కిన 
గ్రుచ్చి యెత్తి, యుత్తమపీఠంబున నాసీనుండై యుందె; నప్పుడు. 108 


ప్రతి ; అంతన్‌= తర్వాత; ఒక్కనాండు= ఒకరోజున; పురుషోత్తముండు= పురుషులయందు ఉత్తముడైన, శ్రీకృష్ణుడు; 
పాండవులను; చూడన్‌= చూడాలని; నిశ్చయించి; సాత్యకి; ప్రముఖ= మొదలయిన; యాదవులు; కొలువన్‌= 'సేవింపగా; 
ఇంద్రప్రస్థపురంబునకున్‌; చనినన్‌= వెళ్లగా? ప్రాణంబులను; కనిన= పొందిన; ఇంద్రియంబులభంగిన్‌= ఇంద్రియాలవలె; 
వారు= పాండవులు; అఖిల= సర్వానికి;ి ఈశ్వరుండు+ఐన= నియామకుడయిన; హరిన్‌= శ్రీకృష్ణుని; కని= చూచి; 
కాంగిలించుకొని; కృష్ణుని= శ్రీకృష్ణునియొక్క దివ్య= మనోజ్జ్ఞమయిన; దేహ= శరీరంయొక్క సంగమంబునన్‌= స్పర్శచేత; 
నిర్జూత= తొలగింపబడిన; కల్మషులు+ఐ= పాపాలు కలవారై అనురాగ= (గేమతో; వాస= నవ్వుతో; విభాసితంబు+ఐన = 
విశేషంగా ప్రకాశించేదైన; ముకుంద= శ్రీకృష్ణునియొక్క ముఖ+అరవిందంబు= పద్మంవంటి ముఖాన్ని దర్శించి= చూచి; 
ఆనందంబును; ఒందిరి= పొందిరి; గోవిందుండును = శ్రీకృష్ణుడును; యుధిస్టిరఖీమ సేనుల= ధర్మరాజుయొక్క భీమునియొక్క 
చరణంబులకున్‌= పాదాలకు; అభివందనంబులు +చేసి= నమస్మారాలుచేసి; అర్జునున్‌= అర్జునుణ్ణి; ఆలింగనంబునన్‌= 
కౌగిలింతతో; సత్మరించి= గౌరవించి; నకులసహదేవులు; మొక్కినన్‌= పాదప్రణామంచేయగా; [గ్రుచ్చి +ఎత్తి= చేతులు 
చంకలగుండ దూర్చిపైకి లేవనెత్తి ఉత్తమపీఠంబునన్‌= శ్రేష్టమైన ఆసనంమీద; ఆసీనుండు +ఐ= కూర్చున్నవాడై; ఉందెన్‌= 
ఉండెను; అప్పుడు= ఆ సమయంలో... 

తా ; ఒకనాడు శ్రీకృష్ణుడు పాండవులను చూడాలని నిశ్చయించి, సాత్యకి మొదలయిన యాదవులతో ఇంద్రప్రస్థపురానికి 
వచ్చాడు. ఆ పరమాత్మను చూడగానే పాండవులకు పోయినప్రాణాలు తిరిగి వచ్చినట్లయింది. వారు శ్రీకృష్ణుణి 
కౌగిలించుకొనటంచేత సర్వపాపాలనుండి విముక్తి పొందారు. (ప్రేమ దరహాసాలతో కూడిన అతనిముఖకమలాన్ని చూచి 
ఆనందించాడు. శ్రీకృష్ణుడు ధర్మరాజుకూ, భీమునికీ పాదప్రణామం చేశాడు. అర్జునుణ్ణి కౌగిలించుకొన్నాడు. తన కాళ్లకు 
(మొక్కిన నకులసహదేవులను రెండుచేతులతో పట్టి పైకి లేవనెత్తి, ఒక ఉత్తమపీఠంమీద కూర్చున్నాడు. అప్పుడు 


క. చంచద్ధనకుచభారా, కుంచితయై క్రొత్తపెంద్లికూంతు రగుట నిం 
చించుక సిగ్గు జనింపంగం, బాంచాలతనూజ మొక్కెం బద్మాక్షునకున్‌. 104 

ప్రతి :; పాంచాల= ద్రుపదుని యొక్క తనూజ= కూతురు ద్రౌపది; చంచత్‌= ఒప్పుచున్న ఘన = పెద్దవి అయిన; కుచ= 
చన్నులయొక్క భార= బరువుచేత; ఆకుంచిత+ఐ= ముడుచుకొనేటట్లు చేయబడిందై; క్రొత్తపెండ్లికూంతురు= కొత్తగా 
పెండ్లి అయిన యువతి; అగుటన్‌= అగుటచేత; ఇంచించుక (ఇంచుక +ఇంచుక)= అతిస్వల్పమైన; సిగ్గు= లజ్జ; 
జనింపన్‌+కన్‌= పుట్టగా; పద్మ+అక్షునకున్‌= కమలాలవంటి కన్నులుగలవానికి; మొైొక్కెన్‌= నమస్కరించాడు. 

తా : స్తనభారంవల్ల ముడుచుకొనిపోయిన శరీరం గలదీ, క్రొత్తగా పెండ్లికావటంచేత కొంచెం కొంచెం సిగ్గు పొందిందీ 
అగు ద్రౌపది శ్రీకృష్ణునికి నమస్కరించింది. 

వ. అంత సాత్యకి పాందవులచేతం బూజితుండైయొక్కపీఠంబున నాసీనుందై యుండెం, దక్కిన 
యనుచరులును వారిచేతం బూజితులై కొలిచి యుండిరి, హరియుం గుంతీదేవి కదకుం జని నమస్కరించి 
యిట్లనియె. 105 


42 శ్రీ మహాభాగవతము 


ప్రతి : అంతన్‌= పిమ్మట; సాత్యకి; పాండవులచేతన్‌; పూజితుందు+ఐ= సత్మరింపబడినవాడై; ఒక్కపీఠంబునన్‌= తగిన 
ఆసనంమీద; ఆసీనుండు+ఐ= కూర్చునవాడై; ఉండెన్‌= ఉండెను; తక్మిన= మిగిలిన; అనుచరులును= వెంటవచ్చినవారు 
కూడా; వారిచేతన్‌= పాండవులచేత; పూజితులు+ఐ= గౌరవింపబడినవారై; కొలిచి= సేవించి; ఉండిరి హరియున్‌= 
శ్రీకృష్ణుడును; కుంతీదేవికడకున్‌= కుంతీదేవిదగ్గరకు; చని= వెళ్లి నమస్కరించి; ఇట్లు= ఈ విధంగా; అనియెన్‌= పలికెను... 
తా : తర్వాత సాత్యకి పాందడవులచేత పూజలు పొంది ఉచితాసనంమీద కూర్చున్నాడు. మిగిలిన అనుయాయులుకూడ 
పాండవులు మర్యాదలు చేసిన తర్వాత సేవిస్తూ ఉన్నారు. అప్పుడు శ్రీకృష్ణుడు కుంతీదేవిని సమీపించి ఈ విధంగా 
అన్నాడు. 

క. “అత్తా! కొడుకులుం గోడలుం, జిత్తానందముగం బనులు 'సేయంగ నాత్మా 

యత్తానుగవై యాజ్ఞా, సత్తాదులు గలిగి మనుదె సమ్మోదమునన్‌? 106 


ప్రతి : అత్తా; కొడుకులును; కోడలును; చిత్త+ఆనందము+కన్‌= మనస్సునకు ఆనందము కలుగగ్గా; పనులు= నీవు చెప్పే 
పనులు; చేయన్‌+కన్‌= చేస్తుండగా; ఆత్మ= మనస్సుకు; ఆయత్త= వశమైందాన్ని ఇష్టమయినదాన్ని అనుగవు+ఐ= 
అనుసరించేదానివై, నీకు నచ్చినట్లుగా నడచుకొంటున్నదానివై; ఆజ్ఞా= నీ ఉత్తరువులు చెల్లునట్లు చేయగల; సత్తా= 
సౌజన్యం; ఆదులు= మొదలయిన లక్షణాలు; కలిగి, సమ్మోదమునన్‌= సంతోషంతో; మనుదు+ఎ= కాలం వెళ్లదీస్తున్నావా? 
తా : అత్తా! కొడుకులూ, కోడలూ నీవుచెప్పిన పనులు నీ మనస్సుకు సంతోషం కల్లిస్తూ చేస్తున్నారు కదా! నీ మనసుకు 
నచ్చినట్లు నడుచుకొంటూ, నీయాజ్ఞలు తలదాల్పేటట్లు చేయగల మంచితనం మొదలయిన గుణాలు కలిగి హాయిగా 
బ్రతుకు పండించుకొంటున్నావా? 


చ. అనవుడుం (బ్రేమవిహ్వలత నందుచు గద్దదభాషణంబులం 
గనుంగవ నశుతోయములు [గ్రమ్మంగం గుంతి సుయోధనుండు ల్‌ 
సిన యపచారముం దలంచి చెందినదుఃఖము లెల్లం జెప్పి యా 
దనుజవిరోధి కి ట్లనియెం దద్దయుం బెద్దజికంబు సేయుచున్‌. 107 


ప్రతి : అనపుదున్‌= శ్రీకృష్ణుడు ఆ విధంగా పలికిన తర్వాత; కుంతి= కుంతి; ప్రేమ= ప్రేమవలన కలిగిన; విహ్వలతన్‌= 
ఉద్విగ్నతను; అందుచున్‌= పొందుతూ; కను+కవన్‌= రెండు కన్నులయందు; అథశుతోయములు= కన్నీళ్లు; 'క్రమ్మన్‌+కన్‌= 
వ్యాపింపగ్గా; గద్దద= వణకుతున్న గొంతుతో, బొంగురుపోయిన గొంతుతో పలికెడి;ి భాషణంబులన్‌= మాటలతో; 
సుయోధనుండు = దుర్యోధనుడు; చేసిన; అపచారమున్‌= అపకారమును; తలంచి= స్మరించి; చెందిన= అతనివలన 
పొందిన; దుఃఖములు +ఎల్లన్‌= వ్యథలన్నింటినీ; చెప్పి= వివరించి; తద్‌+దయున్‌= మిక్కిలి; పెద్దజీకంబు+చేయుచున్‌= 
పెద్దదిక్కుగా తలంచుచు; ఆ; దనుజవిరోధికిన్‌= రాక్షసుల శత్రువుతో, శ్రీకృష్ణునితో; ఇట్లు; అనియెన్‌= చెప్పింది. 

తా; శ్రీకృష్ణుని మాటలు విన్నతర్వాత కుంతి ప్రేమోద్వేగానికి లోనయింది. ఆమె కన్నులనిండా దుఃఖాశ్రువులు వ్యాపించాయి. 


ఆమెకు దుర్యోధనుడు చేసిన అపకారం జ్ఞప్తికి వచ్చింది. తడబడుచున్న గొంతుతో అనుభవించిన దుఃఖాలన్నీ వివరించింది. 
శ్రీకృష్ణుని పెద్దదిక్కుగా భావించి అతనితో ఈ విధంగా చెప్పింది. 


దశమస్కంధము - ఉత్తరభాగము 43 


సీ, “అన్న! నీ చుట్టాల నరయుదు, మజవవు, నీవు పుత్తెంచిన నెమ్మితోడ 
మాయన్న యేతెంచి మముం జూచి పోయెను, నిల్చి యున్నారము నీ బలమున, 
నా పిన్నవాండ్రకు నాకు దిక్కెవరు నేండాదిగా నింక నీవె కాక? 
యఖిలజంతువుల కీ వాత్మవు గావునం బరులు నా వారని భ్రాంతి సేయ 


తే. వయ్య!నా భాగ్యమెట్టిదో? యనవరతముం జిత్తమున నుండి కరుణ మా చిక్కులెల్ల 
వాపుచుందువు గాదె! యో పరమపుణ్య!, యదుకుమారవరేణ్య! బుధాగ్రగణ్య! 108 


ప్రతి : అన్న!= ఇది వాత్సల్యాన్ని ప్రకటించే సంబోధనం; నాయనా!; ఓ పరమపుణ్య!= ఓ మహాపుణ్యాత్నా!; 
యదుకుమారవరేణ్య= యాదవులలో (శ్రేష్టుడా!; బుధ= దేవతలలో; అ(గ్రగణ్య= ప్రథముడుగా ఎన్నదగిన వాడా; నీచుట్టాలను; 
అరయుదు(వు)= రక్షింతువు; మజవవు= గుర్తుపెట్టుకొందువు; నీవు; నెమ్మితోడన్‌= (ప్రేమతో; పుత్తెంచినన్‌= పంపగ్గా; 
మా+అన్న= మాకు అన్న అయిన అక్రూరుడు; ఏతెంచి= వచ్చి మమున్‌= మమ్ము అందరినీ; చూచి; పోయెను; నీబలమునన్‌= 
నీశక్తిచేత; నిల్చి+ఉన్నారము= బ్రతికిఉన్నాము; నేండు+ఆది+కాన్‌= నేడు మొదలుకొని; ఇంకన్‌= ఇక ముందు; నా= 
నాయొక్క పిన్నవాండ్రకున్‌= చిన్నబిడ్డలకు; నాకున్‌= నాకునూ; నీవు+ఎ= నీవే; కాక= తప్ప; దిక్కు రక్షకుడు; ఎవ్వరు= 
ఎవరు; అఖిల= సమస్తమయిన; జంతువులకున్‌= ప్రాణులకు; ఈవు= నీవు; ఆత్మవు= ఆత్మస్వరూపుడివి; కావునన్‌= 
కాబట్టి; పరులు= ఇతరులు; నావారు; అని; బభ్రాంతి+చేయవు +అయ్య! = తారతమ్యం చూపడం కాని, భేదబుద్ధిని 
ప్రకటించడంగాని నీ స్వభావంలో లేదు; నా భాగ్యము= నా అద్భష్టం; ఎట్టిది+ఓ? = ఎటువంటి దని చెప్పను?; అనవరకమున్‌= 
ఎల్లప్పుడూ; చిత్తమునన్‌= మా మనస్సులందు; ఉండి; కరుణన్‌= దయతో; మాచిక్కులు= మాకష్టాలు; ఎల్లన్‌= అన్నింటినీ; 
పాపుచున్‌= పోగొట్టుచు;ు ఉందువు; కాదు+ఎ!= కదా! 

తా ; మహాపుణ్యాత్మా! యాదవోత్తమా! దేవతాగ్రణీ! నాయనా! శ్రీకృష్ణా! మరచిపోకుండా నీ చుట్టపక్కాలను కాపాడుతుంటావు. 
నీవు అనురాగంతో పంపగా మా అన్న అక్రూరుడు వచ్చి మా యోగక్షేమాలు తెలుసుకొని వెళ్లాడు. నీ అండదండలవల్లనే 
మేము బ్రతుకుతున్నాము. ఈనాటినుండి నాబిడ్డలకూ, నాకూ నీవు గాకుండా వేరేదిక్కు ఎవరైనా ఉన్నారా? సర్వజీవరాశికీ 
నీవే ఆత్మవు. అందువల్ల వీరు పరాయివారు, వీరు నావారు అనే భేదబుద్ధి నీకు లేదయ్యా! నా అదృష్టం ఎటువంటిదో కాని, 
నీవు ఎప్పుడూ మా మనస్సుల్లో నిలిచి మా కష్టాలన్నింటినీ తొలగిస్తున్నావు కదా! 


వ. అనిన యుధిష్టిరుం డి ట్లనియె. 109 
ప్రతి : అనినన్‌= పలుకగా; యుధిష్టిరుండు= ధర్మరాజు; ఇట్లు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 
తా : పైవిధంగా కుంతి పలికిన తర్వాత ధర్మరాజు ఇట్లా అన్నాడు. 


మ. “'పట్టంగ లేరు నిన్నుం దమభావములందు సనందనాదు లే 
పట్టుననైన, నట్టి గుణభద్రచరిత్రుండ వీవు, నేయ మా 
చుట్టమ వంచు వచ్చెిదవు చూచెద వల్పులమైన మమ్ము; నే 
మెట్టి తపంబు చేసితి మధీశ్వర! పూర్వశరీరవేళలన్‌?” 110 


44 శ్రీ మహాభాగవతము 


ప్రతి : అధి+ఈశ్వర! = సర్వేశ్వరా!; సనందన= సనందనుడు; ఆదులు= మొదలయినవారు; ఏ పట్టునన్‌+ఐనన్‌= 
ఏ సమయంలోనైనా? తమ= తమయొక్క భావముల+అందున్‌= అంతఃకరణంలో; నిన్నున్‌= నిన్ను పట్టన్‌+కన్‌ లేరు= 
తెలియలేరు; ఈవు= నీవు; అట్టి= అటువంటి గుణ= సద్దుణాలచేత; భద్ర= మంగళకరమైన; చరిత్రుండవు= ప్రవర్తన 
కలవాడివి; నేండు= ఈనాడు; మా= మాయొక్క చుట్టమవు= చుట్టానివి; అంచున్‌= అంటూ; వచ్చెదవు= వస్తుంటావు; 
అల్పులము= క్షుద్రులము; ఐన; మమ్మున్‌; చూచెదవు= (ప్రేమతో చూచుకొందువు; ఏము= మేము; పూర్వశరీరవేళలన్‌ = 
పూర్వజన్మల్లో; ఎట్టితపంబు= ఎటువంటి తపస్సు; చేసితిమి= చేసియుంటిమో కదా!... 
తా: సర్వేశ్వరా! సనకుదు, సనందుడు మొదలయిన మహర్చులుకూడా ఏ ఆధ్యాత్మికమార్గాలలో చరించినా నిన్ను తెలుసుకోలేరు. 
నీవు అట్టి గుణసంపన్నుడవు. శుభప్రదమయిన నడవడి కలవాడివి. ఇప్పుడు మా బాంధవుడివై వస్తున్నావు. హీనులమైన 
మమ్ము చేరదీసి కాపాడుతున్నావు. మేము పూర్వజన్మల్లో ఎంతగొప్పతపస్సు చేశామో! 
వ. అని ధర్మజుండు దన్నుం బ్రార్ధించిన నింద్రప్రస్థపురంబువారలకు నయనానందంబు సేయుచు హరి 
గొన్నినెలలు వసియించి యుందె, నం దొక్కనాండు. క్ష 
ప్రతి : అని ధర్మజుండు= ధర్మరాజు; తన్నున్స్‌; ప్రార్ధించినన్‌= ప్రార్థింపగా; హరి= శ్రీకృష్ణుడు; ఇంద్రప్రస్థపురంబువారలకున్‌= 
ఇంద్రప్రస్థపౌరులకు; నయన +ఆనందంబు +చేయుచున్‌ = కన్నులపండువుచేయుచు; కొన్ని నెలలు; వసియించి+ఉందెన్‌= 
నివసించాడు; అందున్‌= నివసించి ఉండే రోజుల్లో; ఒక్కనాండు= ఒకానొకరోజు... 
తా; ధర్మరాజు తన్ను వేడగా శ్రీకృష్ణుడు పౌరులకు కనులపందువు చేస్తూ ఇంద్రప్రస్థపురంలో కొన్ని నెలలు నివసించాడు. 
ఆ నగరంలో ఉన్నప్పుడు ఒకరోజున 
మ. తురగత్రేష్టము నెక్కి కంకటధనుస్తూణీశరో పేతుందై 

హరితోడన్‌ వనభూమి కేగి విజయుం డాసక్తుందై చంపె శం 

బర శార్జూల తరక్షు శల్య చమరి భల్లూక గంధర్వ కా 

సర కంఠీరవ ఖడ్గ కోల హరిణీ సారంగముఖ్యంబులన్‌. 112 
ప్రతి : విజయుండు= అర్జునుడు; కంకట= కవచంతో; ధనుస్‌= విల్లుతో; తూణీ= అమ్ములపొదితో; శర= బాణాలతో; 
ఉపేతుండు+ఐ= కూడుకొన్నవాడై; తురగ్రేష్టమున్‌= ఉత్తమమైన గుర్రాన్ని ఎక్కి హరితోడన్‌= శ్రీకృష్ణునితో; వనభూమికిన్‌= 
అరణ్యప్రదేశానికి; ఏగి= వెళ్లి ఆసక్తుండు +ఐ = వేటయందాసక్తి కలవాదై; శంబర= ఎ(ర్రజింకలు; శార్జూల= పెద్దపులులు; 
తరక్షు= సివంగులు; శల్య= ఏదుపందులు; చమరీ= ఆడుసవరపు మెకములు; భల్లూక= ఎలుగుబంట్లు; గంధర్వ= 
దుప్పులు; కాసర= దున్నపోతులు; కంరీరవ= సింహాలు; ఖద్ద= ఖద్దమృగాలు; కోల= పందులు; హరిణీ= ఆదుజింకలు; 
సారంగ= మగజింకలు; ముఖ్యంబులన్‌= మొదలగువాటిల్సి చంపెన్‌= చంపాడు. 
తా : అర్జునుడు కవచాన్నీ వింటినీ, అమ్ములపోదినీ, బాణాలనూ (గ్రహించి, ఒకమంచి గుర్రమెక్కి శ్రీకృష్ణుడితో అడవికి 
వెళ్లి జింకలు, దుప్పులు, పందులు, దున్నలు, సింహాలు, సివంగులు, పెద్దపులులు, ఖద్దమృగాలు, సవరపుమెకాలు 
మొదలయిన వాటిల్ని వేటాడినాడు. 


దశమస్కంధము - ఉత్తరభాగము 45 


క. అచ్చోటం బవిత్రములై, చచ్చిన మృగరాజి నెల్ల జననాథునకున్‌ 

దెచ్చి యొసంగిరి మెచ్చుగం, జెచ్చెర నరుం గొల్పియున్న సేవకు అధిపా! 1138 
ప్రతి :; అధిపా!= పరీక్షిన్న్మహరాజా!; నరున్‌= అర్జునుణ్ణి; కొల్చి+ఉన్నా సేవించి ఉన్న; సేవకులు; ఆ+చోటన్‌= 
ఆ అడవిలో; పవిత్రములు+ఐ= పరిశుద్దాలై చచ్చిన; మృగరాజిన్‌+ఎల్లన్‌= మృగాల సమూహాల నన్నింటిని; మెచ్చు+కన్‌= 
మెచ్చుకొనునట్లుగా చెచ్చెరన్‌ (చెర+చెర) = తొందరగా తెచ్చి; జననాథునకున్‌= రాజునకు; ఒసంగిరి= సమర్పించారు. 
తా : పరీక్షిన్మహారాజా! చనిపోయినప్పటికీ పరిశుద్ధంగా ఉన్న అడవిమెకాలను - అర్జునుణ్ణి సేవిస్తున్న సేవకులు శీఘ్రంగా 
తీసుకొనివచ్చి మెచ్చుకొనేటట్లు అతడికి సమర్పించారు. 


వ. అంత నర్జునుండు నీరువట్టున డస్సిన యమునకుం జనియ మ్మృహారథులైన నరనారాయణు లందు 
వార్చి జలంబులు ద్రావి యొక పులినప్రదేశంబున నుండి. 114 
ప్రతి : అంతన్‌= తర్వాత; అర్జునుండు; నీరువట్టునన్‌= దప్పికచేత; డస్సినన్‌= అలసిపోగా;? ఆ; మహారథులు +ఐన= 
పదునొాకండు వేలమంది విలుకాండ్రతో పోరాడే యోధులయిన, (తనను, సారథిని, గుర్రాలను కాపాడుకొంటూ పోరాడే 
వీరులయిన); నరనారాయణులు = కృష్ణార్జునులు యమునకున్‌= యమునానదికి; చని= వెళ్లి అందున్‌= ఆ నదిలో; 
వార్చి= ఆచమించి; జలంబులు= నీళ్లు; 'త్రావి= తాగి; ఒక పులిన ప్రదేశంబునన్‌= ఒకానొక ఇసుక దిబ్బమీద; ఉండి... 
తా ; వేటాడిన అర్జునుడు దప్పికచేత బడలిక చెందాడు. అపుడు కృష్ణార్దునులు యమునానదికి వెళ్లి ఆచమించి నీరుత్రాగి 
ఒక ఇసుక దిబ్బమీద ఉండి 


ఉ. ఉపగతులైన యట్టి పురుషోత్తమ పార్థులు గాంచి రాపగా 
విపులవిలోలనీలతరవీచికలందు శిరోజభార రు 
చ్యపహసితాళిమాలిక నుదంచితబాలశశిప్రభాలికం 
దపనునిబాలికన్‌ మదనదర్పణతుల్యకపోలపాలికన్‌. 115 


ప్రతి : ఉపగతులు= సమీపించినవారు; ఐన +అట్టి= ఐనట్టీ; పురుషోత్తమపార్ధులు = శ్రీకృష్ణుడు, అర్జునుడు; ఆపగా= 
యమునానదియొక్క విపుల= అధికమయిన; విలోల= మిక్కిలి చలిస్తున్న నీలతర= ఎక్కువగా నల్లనైన; వీచికల +అందున్‌= 
అలలలో; శిరోజ= తలవెండ్రుకలయొక్క భార= సమూహంయొక్క రుచి= కాంతలిచేత;ు అపహసిత= పరిహసింపబడిన; 
అళి= తుమ్మెదలయొక్క మాలికన్‌= వరుసలు గలదాన్నీ ఉదంచిత= మిక్కిలి ఒప్పుచున్న బాలశశి= బాలచంద్రునియొక్క 
ప్రభా= వెలుగు కలిగిన; అలికన్‌= నుదురుగలదాన్ని మదన= మన్మథునియొక్క దర్చణ= అద్దంతో; తుల్య= సమానమైన; 
కపోల= చెక్కిళ్హయొక్క పాలికన్‌= ప్రదేశాలు గలదాన్ని తపనుని= సూర్యునియొక్క బాలికన్‌= కొమార్తెను; కాళిందిని; 
కాంచిరి= చూచారు. 

తా : కృష్ణార్జునులు దగ్గరకు చేరి చలిస్తున్న నల్లని యమునానది అలలలో సూర్యసుత అయిన కాళిందిని చూచారు. 


కాళింది తల వెండ్రుకలు మిగులనల్లనివై తుమ్మెదలవరుసను హేళనచేస్తున్నాయి. ఆమెనొసలు నెలవంకవెలుగు కలిగిఉన్నాయి. 
ఆమెచెక్కిలిపట్టులు మన్మథునిఅద్దంవలె ఉన్నాయి. 


46 శ్రీ మహాభాగవతము 


వ. కని యచ్యుతుండు పంచిన వివ్వచ్చుండు సని యా కన్యకిట్లనియె. 116 


ప్రతి : కని= చూచి; అచ్యుతుండు = శ్రీకృష్ణుడు; పంచినన్‌= పంపగా; వివ్వచ్చుండు= అర్జునుడు; చని= వెళ్లి; ఆ కన్యకున్‌= 
ఆ కన్యతో; ఇట్లు= ఈ విధంగా; అనియెన్‌= పలికెను... 


తా : శ్రీకృష్ణుడు పంపగా అర్జునుడు వెళ్లి ఆ కన్యతో ఈ రీతిగా అన్నాడు. 


మ. 'సుదతీ! యెవ్వరిదాన? వేమికొణ కిచ్చోటం బ్రవర్తించె? దె 

య్యుది నీ నామము? కోర్కి యొట్టిది? వివాహాకాంక్షతోంగూడి యా 

నదికిన్‌ వచ్చిన జాడ గానంబడె? ధన్యం బయ్యె నీరాకునీ 

యుదయాదిస్థితి నెల్లం జెప్పు మబలా! యుద్యత్మురంగేక్షణా! 117 
ప్రతి : సుదతీ!= అందమయిన పలు వరుస గలదానా!; అబలా! = కన్యా!; ఉద్యత్‌= పైకిలేస్తున్న చలిస్తున్న కురంగ= లేడి 
చూపులవంటి; ఈక్షణా= చూపులు గలదానా!; ఎవ్వరిదానవు?= ఎవరి కొమార్తెవు?; ఏమికొజకున్‌= దేనికి ఈ+చోటన్‌= 
ఇక్కడ; ప్రవర్తించెదు(వు)? = ఉన్నావు?; నీనామము= నీపేరు; ఏ+అది= ఏది?; కోర్మి= కోరిక; ఎట్టిది= ఎటువంటిది?) 
వివాహ= పెండ్లియందలి; ఆకాంక్షతోన్‌= కోరికతో; కూడి= కూడి; ఈ నదికిన్‌= ఈ యమునానదికి; వచ్చినజాడ= 
వచ్చినతీరు; కానన్‌+పదెన్‌= తెలుస్తున్నది; నీరాక= నీవు రావడం; ధన్యంబు +అయ్యెన్‌= ఇష్టకార్యం నెరవేర్చుకొన్నదయింది; 
నీ= నీయొక్క ఉదయ = జన్మం; ఆది= మొదలయిన; స్థితిన్‌+ఎల్లన్‌= విషయమంతా; చెప్పుము. 
తా : ఓ కన్యామణీ! మృగాక్షీ! నీవెవరిపుత్రికవు? ఏమి కోరి ఇక్కడికి వచ్చావు? నీపేరేమి? నీకోరిక ఏమి? పెండ్లికొరకై 
ఇక్కడికి వచ్చినట్లుంది. నీరాక కృతార్థమైంది. నీ పుట్టుపూర్వోత్తరాలు చెప్పమ్మా! 


వ. అనిన నర్జునునకుం గాళింది యి ట్లనియె. 118 
ప్రతి : అనినన్‌= అని పల్మగ్గా; అర్జునునకున్‌, కాళింది; ఇట్లు+అనియెన్‌= ఈలాగున బదులు పల్మింది. 
తా : ఇట్లు అడిగిన అర్జునునితో కాళింది ఈవిధంగా అనింది. 


మ. “నరవీరోత్తమ! యేను సూర్యునిసుతన్‌, నాపేరు కాళింది, భా 

స్మర సంకల్పితగేహమందు నదిలోం గంజాక్షు విష్ణుం బ్రభున్‌ 

వరుగాం గోరి తపంబు సేయుదు, నొరున్‌ వాంఛింపం, గృష్టుండు వ 

న్యరతిన్‌ వచ్చి వరించు నంచుం బలికెన్‌ నా తండ్రి నాతోడుతన్‌.” 119 
ప్రతి : నరవీర= మానవవీరులలో; ఉత్తమ= ్రేష్టుడా! ఏను= నేను; సూర్యునిసుతన్‌= సూర్యునికూతుర్చి నాపేరు; 
కాళింది; భాస్మర= సూర్యునిచేత; సంకల్పిత= నిశ్చయింపబడిన; గేహము+అందున్‌= ఇంటిలో; నదిలోన్‌= ఈ యమునలో; 
కంజ+అక్షున్‌= పద్మాలవంటి కన్నులు గలవాడైన; విష్ణున్‌= విష్ణువును; ప్రభున్‌= సర్వేశ్వరుణ్ణి; వరున్‌+కాన్‌= భర్తగా; కోరి; 
తపంబు; చేయుదును; ఒరున్‌= ఇతరుణ్ణి; వాంఛింపన్‌= పతిగా కోరను; కృష్ణుండు; వన్య= అడవి జంతువులను వేటాడటంలోని; 
రతిన్‌= ఆసక్తితో; వచ్చి; వరించున్‌= వరిస్తాడు; అంచున్‌= అంటూ; నాతండ్రి; నాతోడుతన్‌= నాతో; పలికెన్‌= చెప్పాడు. 


దశమస్కంధము - ఉత్తరభాగము 4/7 


తా :; మానవ వీరాగ్రణీ! నేను సూర్యుని పుత్రికను. నాపేరు కాళింది. యమునానదిలో సూర్యుడు నిశ్చయించిన గృహంలో 
ఉండి, కృష్ణుణ్ణి భర్తగా కోరి నేను తపస్సు చేస్తుంటాను. మరొకణ్ణి వివాహమాదను. వేటమీది అభిలాషతో శ్రీకృష్ణుడు వచ్చి, 
నన్ను పెండ్లాడుతాడని నాతండ్రి నాకు చెప్పాడు. 


వ. అనిన విని ధనంజయుం దా నీలవేణిపలుకులు హరికిం జెప్పిన విని సర్వజ్ఞుందైన హరియు హరి 
మధ్యను రథంబుమీంద నిడుకొని ధర్మరాజుకడకుం జని వారలు గోరిన విశ్వకర్మను రావించి, వారిపురం 
బతివిచిత్రంబు సేయించె. 120 


ప్రతి : అనినన్‌= అని కాళింది చెప్పగా; విని ధనంజయుండు= అర్జునుడు; ఆ; నీలవేణి= నల్లని జడగలదైన; కాళిందియొక్క 
పలుకులు= మాటలు; హరికిన్‌= శ్రీకృష్ణునికి; చెప్పినన్‌= చెప్పగా; విని; సర్వజ్జుండు+ఐన = అన్నీ తెలిసినవాడైన; వరియున్‌= 
శ్రీకృష్ణుడును; హరిమధ్యను= సింహం నడుమువంటి నడుము గలదాన్ని కాళిందిని; రథంబు మీందన్‌; ఇదుకొని= 
కూర్చుండబెట్టుకొని; ధర్మరాజు కడకున్‌; చని; వారలు= పాండవులు; కోరినన్‌= కోరగా; విశ్వకర్మను; రావించి= రప్పించి; 
వారి పురంబు= పాండవుల నగరాన్ని, ఇంద్రప్రన్థాన్ని; అతి= మిక్కిలి; విచిత్రంబు= మనోజ్జమయినదాన్నిగా; చేయించెన్‌= 
చేయించాడు. 


తా : అర్జునుడు కాళింది అనినమాటలు శ్రీకృష్ణునికి చెప్పాడు. సర్వమూ తెలిసిన శ్రీకృష్ణుడు కాళిందిని రథంమీద ధర్మరాజు 
దగ్గరకు తీసుకొనివెళ్లాడు. పాండవులు కోరగా విశ్వకర్మను రప్పించి, ఇంద్రప్రస్థాన్ని సుందరనగరంగా తీర్చిదిద్దించాడు. 


క. దేవేంద్రునిఖాండవ మ, ప్పావకునకు నీం దలంచి పార్టుని రధికుం 
గావించి సూతుం డయ్యెను, గోవిందుండు మజందితోడం గూరిమి వెలయన్‌. 121 


ప్రతి : గోవిందుండు = శ్రీకృష్ణుడు; దేవేంద్రుని= దేవేంద్రునియొక్క ఖాందవము= ఖాండవ వనాన్ని ఆ+పావకునకున్‌= 
ప్రసిద్దుడయిన అగ్నికి ఈన్‌= ఇయ్యగాా తలంచి= నిశ్చయించి; పార్టునిన్‌= అర్జునుణ్ణి; రథికున్‌= రథంమీద ఉండి 
యుద్ధంచేసే యోధునిగా; కావించి= నియమించి; మజందితోదన్‌= అర్జునునియందలి; కూరిమి= (డ్రేమ; వెలయన్‌= 
వెల్లడి కాగా సూతుండు= సారథి; అయ్యాడు. 

తా; శ్రీకృష్ణుడు దేవేంద్రుని ఖాండవ వనాన్ని అగ్నికి ఇవ్వడానికి నిర్ణయించాడు. తా ననుకొనింది నెరవేరటానికి అర్జునుణ్ణి 
రథయోధునిగా చేసి, అతనిమీద ఉన్న (ప్రేమతో సారథి అయ్యాడు. 

వ. ఇట్లు నరనారాయణులు సహాయులుగా దహనుండు ఖాండవవనంబు దహించిన సంతసించి 
విజయునకు నక్షయతూణీరంబులు, నభేద్యకవచంబును, గాండీవ మనియెడి బాణాసనంబును, దివ్య 
రథంబును, ధవళరథ్యంబులను నిచ్చె నందు. 122 
ప్రతి : ఇట్లు= ఈ విధంగా; నరనారాయణులు = శ్రీకృష్ణార్హునులు; సహాయులు+కాన్‌= తోదయినవారుగా; దహనుండు = 
అగ్ని ఖాండవ వనంబు; దహించి= కాల్చి; సంతసించి= ఆనందించి; విజయునకున్‌= అర్జునునికి; అక్షయ= తరిగిపోని 
బాణాలుగల; తూణీరంబులున్‌= అమ్ములపొదులు; అభేద్య= విరుగగొట్టడానికి వీలుకాని; కవచంబును= మైమరువును; 
గాందీవము+అనియెడి= గాండీవమన్నే బాణ+ఆసనంబును= ధనుస్సును; దివ్య= లోకాతీతమయిన; రథంబున్ను ధవళ= 
తెల్లని; రథ్యంబులను= గుర్రాలను; ఇచ్చెన్‌= కానుకలుగా ఇచ్చాడు; అందున్‌= ఆ ఖాండవ వనంలో... 


48 శ్రీ మహాభాగవతము 


తా : ఈ విధంగా శ్రీకృష్ణార్దునులు తోడుగా అగ్ని ఖాండవవనాన్ని బూడిదచేసి పరమానందం పొందాడు. కృతజ్ఞతతో 
అర్జునునికి తరుగని అమ్ములపొదులూ, భేదించుటకు సాధ్యంగాని కవచమూ, గాందడీవ మను విల్తూ, దేవతా సంబంధమయిన 
రథమూ, తెల్లని గుర్రాలూ సమర్పించాడు. ఆ ఖాందవవనంలో 


ఉ. వాసవసూనుచేం దనకు వహ్నిశిఖాజనితో[గ్రవేదనల్‌ 
వాసినంజేసి యొక్క సభ పార్గున కిచ్చె మయుండు ప్రీతుండై 
యా సభలోనం గాదె గమనాగమనంబులం గౌరవేంద్రుం డు 
ల్లాసముం బాసి యుండుట జలస్థలనిర్ణయబుద్ధిహీనుందై. 123 


ప్రతి ;: మయుండు= మయుడు; వాసవ= ఇంద్రునియొక్క సూనుచేన్‌= కుమారునిచే, అర్జునునిచే; తనకున్‌= తనకు; 
వహ్షి= అగ్నియొక్క శిఖా= జ్వాలలచేత; జనిత= పుట్టిన; ఉగ్ర= మిక్కుటమైన; వేదనల్‌= బాధలు; పాసినన్‌= తొలగిపోగా; 
ప్రీతుడదు+ఐ= ఆనందించిన వాదైై ఒక్కసభ= విచిత్రమయిన సభామందిరాన్నిి చేసి= నిర్మించి; పార్థునకున్‌= అర్జునునికి; 
ఇచ్చెన్‌= సమర్పించాడు; కౌరవ +ఇం[ద్రుండు = కౌరవులలో శ్రేష్టుడు, దుర్యోధనుడు; జల= నీళ్లు; స్ధల= నేల; నిర్ణయ= అను 
నిశ్చయం చేసే; బుద్ధి= జ్ఞానంచేత; హీనుండు+ఐ= తక్కువవాడైై గమన +ఆగమనంబులన్‌= రాకపోకలలో; ఉల్లాసమున్‌= 
సంతోషం; పాసి= వీడి; ఉండుట; ఆ సభలోనన్‌= ఆ సభాగ్భహంలోనే; కాదు+ఎ= కదా! 


తా: అర్జునుడు కారణంగా తనకు అగ్నిబాధలు తొలగగా ఆనందించి మయుడు అద్భుతమయిన సభాగ్భహాన్ని నిర్మించి, 
అతనికి కానుకగా సమర్పించాడు. ఇవి నీళ్లూ, ఇది నేలా అని గ్రహించే జ్ఞానం లేని దుర్యోధనుడు రాకపోకలు సాగించినప్పటికీ 
ఆ సభామందిరంలో సంతోషం పొందలేకపోయాడు. 


$ శ్రీకృష్లుండు కాళింది మిత్రవింద నాగ్నజితి భద్ర లక్షణ యను వారల€ బరిణయమాడుట 


వ. అంతం గృష్టుండు ధర్మరాజ ప్రముఖుల వీడుకొని సాత్యకిప్రముఖసహచరులు గొలువ, మరలి తన 
పురంబునకుం జని బంధుజనంబులకుం బరమానందంబు సేయుచు నొక్కపుణ్యదివసంబున శుభలగ్నంబునం 
గాళిందిం బెండ్లి యయ్యె, మజియు నవంతిదేశాధీశ్వరు అయిన విందానువిందులు దుర్యోధనునకు వశులై 
హరికి మేనత్తమైన రాజాధిదేవి కూంతురైన తమ చెలియలిని వివాహంబు సేయ నుద్యోగించి స్వయంవరంబుం 
జాటించిన. క్ష24 


ప్రతి :; అంతన్‌= తరువాత; కృష్ణుండు; ధర్మరాజ ప్రముఖులన్‌= ధర్మరాజు మొదలైనవారిని; వీదుకొని= వీడ్కోలు పుచ్చుకొని; 
సాత్యకి; ప్రముఖ= మొదలైన; సహచరులు= వెంటనుందేవారు (సహాయులు); కొలువన్‌= సేవింపగా; మరలి= తిరిగి; 
తన పురంబునకున్‌= తన పట్టణానికి (ద్వారకకు) చని= వెళ్లి బంధుజనంబులకున్‌= చుట్టపక్కాలకు; పరమ+ఆనందంబు+ 
చేయుచున్‌= మహాసంతోషం కలిగిస్తూ ఒక్క ఒకానొక పుణ్యదివసంబున= మంచిరోజున; శుభలగ్నంబునన్‌= 
శుభముహూర్తంలో; కాళిందిన్‌= కాళిందిని; పెండ్రి+అయ్యెన్‌= పెండ్లాడాడు మజీయున్‌= పిమ్మట; అవంతిదేశ= అవంతి 
దేశంయొక్క అధీశ్వరులు= ప్రభువులు; అయిన; వింద+అనువిందులు= విందుదు, అనువిందుడు అనేవాళ్ళు; దుర్యోధనునకున్‌; 
వశులు+ఐ= లొంగినవారై; హరికిన్‌= శ్రీకృష్ణునికి; మెనత్త+ఐన; రాజాధిదేవి కూంతురు+ఐన= రాజాధిదేవికూతురయిన; 
తమ చెలియలినిన్‌= తమ చెల్లెలికి; వివాహంబు+చేయన్‌= పెండ్రిచేయగా; ఉద్యోగించి= పూనుకొని; స్వయంవరంబున్‌= 
కన్య స్వయంగా వరుని పెండ్లిచేసుకొనే పద్దతిని చాటించినన్‌= చాటింపగా... 


దశమస్కంధము - ఉత్తరభాగము 49 


తా ; తర్వాత శ్రీకృష్ణుడు ధర్మరాజు మున్నగువారిని వీడ్మొని, సాత్యకి మొదలైన అనుచరులతో పాటు ద్వారకకు వచ్చి 
బంధువులను మిత్రులను ఆనందింపజేస్తూ ఒక మంచిరోజు సుముహూర్తంలో కాళిందిని వివాహమాడాడు. రాజాధిదేవి 
శ్రీకృష్ణుని మేనత్త. విందుడు, అనువిందుడు ఆమె కుమారులు. అవంతిదేశాధిపతులు. దుర్యోధనునికి అధీనులు. వారు 
తమ చెల్లెలికి (మిత్రవిందకు) పెండ్లి చేయాలని నిశ్చయించి స్వయంవరం చాటింపగా 


క. భూ రమణులు సూడంగ హరి, వీరతం జేకొనియె మిత్రవిందను నిత్యా 
పూరితసుజనానందం, జారుచికురకాంతివిజితషట్పదబృందన్‌. 125 


ప్రతి : హరి= శ్రీకృష్ణుడు; భూరమణులు = భూమికినాథులు; రాజులు; చూడన్‌+కన్‌= చూస్తుండగా; వీరతన్‌= పరాక్రమంతో; 
నిత్య= ఎల్లప్పుడూ; ఆపూరిత= నింపబడిన (ఎక్కువగా కలిగించిన); సుజన = సజ్జనులయొక్క ఆనందన్‌= ఆనందం 
కలదాన్ని చారు= మనోహరమైన; చికుర= తలవెండ్రుకలయొక్క కాంతి= కాంతిచేత; విజిత= జయింపబడిన; షట్పద= 
తుమ్మెదలయొక్క బృందన్‌= సమూహం కలదాన్ని మిత్రవిందను; చేకొనియెన్‌= పెండ్లాడెను. 


తా ; రాజులు చూస్తుండగా శ్రీకృష్ణుడు శూరత్వంతో మిత్రవిందను పెండ్లిచేసికొన్నాడు. మిత్రవింద ఎప్పుడూ సజ్జనులను 
సంతోషపెడుతుంది. ఆమె నల్లని తలవెండ్రుకలు కాంతితో నల్లని తుమ్మెదలను జయించాయి. మిత్రవింద శిరోజాలు 
తుమ్మెదల నల్లదనాన్ని మించిన నలుపురంగు కలవని భావం. 


సీ జననాధ! వినుము కోసలదేశ మేలెడి నగ్నజిత్తను నరనాథుం డొకండు 
సుమతి ధార్మికుండు దత్సుత నాగ్నజితి యను కన్యక గుణవతి గలదు; దానిం 
బెంద్రియాడుటకునై పృథివీశు లేతెంచి వాండికొమ్ములు గల వాని, వీర 
గంధంబు సోంకినం గాలు ద్రవ్వెడివాని, నతిమదమత్తంబులైన వాని 


తే. గోవృషంబుల నేడింటిం గూర్చి తిగిచి, బాహుబలమున నెవ్వండు పట్టీ కట్టు 
నతండు కన్యకుం దగు వరుం డనిన వానిం, బట్టంజాలక పోదురు ప్రజలు బెగడి. 126 


ప్రతి :; జననాథ!= రాజా!; పరీక్షిన్మహారాజా!; విను; కోసలదేశము; ఏలెడి= పరిపాలించెడి; నగ్నజిత్తుు అను; 
నరనాథుందడు +ఒకదు = ఒకరాజు; సుమతి= బుద్దిమంతుడు; ధార్మికుండు= ధర్మాన్ని ఆచరించేవాడు; తత్‌+సుత= అతని 
పుత్రిక; నాగ్నజితి; అను; కన్యక= పెండ్లికాని యువతి; గుణవతి= సద్దుణాలు కలది; కలదు; దానిన్‌= ఆమెను; 
పెంద్లి+ఆడుటకున్‌+ఐ= పెండ్లి చేసుకోవడానికి; పృథివీ+ఈశులు= భూపతులు, (రాజులు); ఏతెంచి= రాగా; వాందికొమ్ములు= 
మొనదేరిన కొమ్ములు; కలవానిన్‌= కలిగినవాటిల్ని; వీర= వీరులయొక్క గంధంబు= వాసన; సోంకినన్‌= తగిలితే; 
కాలు +త్రవ్వెడివానిన్‌= పొగరుతో కలిచే నేలను రాస్తూ, కయ్యానికి కాలు దువ్వేవాటినీ; అతి= మిక్కిలి మద= మదంచేత; 
మత్తంబులు= మత్తెక్కినవి; ఐనవానిన్‌= అయినవాటిని; గోవృషంబులన్‌= ఆబోతులను; ఏడింటిన్‌= ఏడిటిని; కూర్చి= 
కలిపి; తిగిచి= లాగి; ఎవ్వండు= ఏ వీరుడు; పట్టి= పట్టుకొని; కట్టున్‌= కట్టివేస్తాడో; అతండు; కన్యకున్‌= నాకొమార్తెకు; 
వరుండు= భర్త అనినన్‌= అని చాటగ్యా వానిన్‌= ఆ ఆబోతులను; పట్టన్‌+చాలక= పట్టుకోవడానికి సమర్జ్థులు కాక; 
ప్రజలు= వచ్చిన జనులు; బెగడి= భయపడి; పోదురు= పోతారు (పోతూ వచ్చారు). 


50 శ్రీ మహాభాగవతము 


తా; పరీక్షిన్మహారాజా! కోసలదేశాన్ని పరిపాలించే నగ్నజిత్తు అనేరాజు ఒక డున్నాడు. అతడు మంచి మనస్సు కలవాడు. 
ధర్మాన్ని పాటించేవాడు. అతని కొక కూతురుంది. ఆమెపేరు నాగ్నజితి. సద్దుణవతి అయిన ఆమెను వివాహమాడటానికి 
రాజులు రాగా నగ్నజిత్తు వారితో “వాడి కొమ్ములు కలవీ, వీరుల వాసన తగిలితే చాలు ఎదుర్శొనేవీ, మదించినవీ అయిన 
ఏడు ఆబోతులను పట్టీ బంధించినవాడే నా కొమార్తెకు భర్త అవుతా” డని ప్రకటించాడు. వచ్చినవారు ఆబోతులను 
పట్టుకొని కట్టివేయలేక భయంతో ఇంటిమొగం పట్టేవారు. 


వ. ఇట్లు గోవృషంబుల జయించినవాం దడక్కన్యకు వరుం డనిన భగవంతుందడైన హరి విని సేనాపరివృతుండై 
కోసలపురంబునకుం జనినం గోసలాధీశ్వరుండును హరి నెదుర్శొని యర్హ ఫపాద్యాదివిధులం బూజించి 
పీఠంబు సమర్పించి ప్రతివందితుందై యున్నయెడ. 127 


ప్రతి : ఇట్లు= ఈ విధంగా; గోవృషంబులన్‌= ఆబోతులను; జయించినవాండు = గెలిచినవాడు; ఆ+కన్యకున్‌= ఆ కన్య 
అయిన నాగ్నజితికి వరుండు= భర్త అనినన్‌= అని నగ్నజిత్తు ప్రకటింపగా? భగవంతుండు; ఐన; హరి= శ్రీకృష్ణుడు; విని; 
'సేనా= సేనచేత; పరివృతుండు+ఐ= చుట్టబడినవాడై, (కూడుకొనినవాడై); కోసలపురంబునకున్‌= కోసలదేశ రాజధానికి; 
చనినన్‌= వెళ్లగా; కోసల+అధీశ్వరుండును= కోసలరాజుకూడా; హరిన్‌ = శ్రీకృష్ణుణ్ణి; ఎదుర్శొాని= ఎదురుగా వచ్చి కలసికొని; 
అర్హ్య= పూజకు తగిన వానిని సమర్పించడం; పాద్య= కాళ్లు కడుక్కోవడానికి కావలసిన నీళ్లివ్వడం; ఆది= మొదలైన; 
విధులన్‌= శాస్తోక్తాలైన క్రియలతో; పూజించి; పీఠంబు= ఆసనం; సమర్పించి= ఇచ్చి; ప్రతి వందితుండు+ఐ= బదులుగా 
కొనియాడబడినవాదై; ఉన్న+ఎడన్‌= ఉన్న సమయాన... 

తా : ఆబోతులను గెలిచినవాడే నాగ్నజితికి భర్త అవుతాడని, విన్న శ్రీకృష్ణుడు కోసలదేశరాజధానికి సేనతో కూడి వెళ్లాడు. 


కోసలరాజు నగ్నజిత్తు శ్రీకృష్ణునికి ఎదురువచ్చి శాస్తోక్త ప్రకారంగా పూజించాడు. ఆసనం సమర్పించాడు. తర్వాత 
శ్రీకృష్ణుడు కూడా నగ్నజిత్తును కొనియాడాడు. 


క. అఆ రాజకన్య ప్రియమున, నా రాజీవాక్షు మోహనాకారుం ద్రిలో 

కారాధితు మాధవుం దన, కారాధ్యుండైన నాథుం దని కోర నృపా! 128 
ప్రతి : నృపా! = రాజా!; ఆ; రాజకన్య= రాచకన్నియ,; నాగ్నజితి; ఆ; రాజీవ= పద్మాలవంటి; అక్షున్‌= కన్నులు కలవాణ్ణి; 
మోహన= మోహింపజేస్తున్న ఆకారున్‌= రూపం కలవాడినీ; త్రిలోక= మూడు లోకములచేత; ఆరాధితున్‌= సేవింప 
బడినవానిని; మాధవున్‌= శ్రీకృష్ణుణ్ణి; ప్రియమునన్‌= వలపుతో; తనకున్‌= తనకు; ఆరాధ్యుండు= పూజింపదగినవాడు; 
ఐన= అయిన; నాథుండు= భర్త; అని= భావించి; కోరెన్‌= కోరింది. 
తా; పరీక్షిన్మహారాజు! నాగ్నజితి కమలాలవంటి కన్నులు కలవాడూ, మోహం పుట్టించు స్వరూపం కలవాడూ, మూడు 
లోకాల వారిచేత ఆరాధింపబడినవాడు అయిన శ్రీకృష్ణుణ్లి తనకు పూజ్యుడగు భర్తగా కోరింది. 
వ మతజియున కృన్యకారత్నంబు తన మనంబున. 129 


ప్రతి ; మజియున్‌= ఇంతేకాకుండా; ఆ; కన్యకారత్నంబు = కన్యలలో శ్రేష్టురాలైన నాగ్నజితి తనమనంబునన్‌= తన 
మనస్సులో... 


దశమస్కంధము - ఉత్తరభాగము ర్‌] 
తా : మరియూ ఆ ఉత్తమకన్య తనమదిలో 


ఆ. విష్ణుం డవ్యయుండు విభుండు గావలె నని, నోంచినట్టి తొంటి నోముఫలము 

సిద్ధ మయ్యెనేనిం జేకొనుంబో నన్నుం, జక్రధరుండు వైరిచక్రహరుండు. 130 
ప్రతి : విష్ణుందు= ప్రపంచమంతా వ్యాపించి ఉందేవాదడు; అవ్యయుండు= నాశం లేనివాడు; విభుండు= భర్త; కావలెన్‌= 
కావలెను; అని; నోంచినట్టి తొంటి= పూర్వజన్మలోని; నోము= నోముయొక్క ఫలం; సిద్ధము= ప్రాప్తించింది; అయ్యెన్‌+ఏనిన్‌= 
అయినచో; చక్ర= చక్రాన్ని ధరుండు= ధరించినవాడు; వైరి= శత్రువులయొక్క చక్ర= సమూహాన్ని హరుందు= సంహరించే 
వాడు; నన్నున్‌= నన్ను చేకొనున్‌+పో= తప్పక వివాహమాడుతాడు. 
తా : విశ్వవ్యాపకుడూ, నాశరహితుడూ భర్త కావలెనని నేను పూర్వజన్మంలో చేసిన వ్రతం ఫలిస్తే కనుక శత్రుసంహారకుడు, 
చక్రధారి అయిన శ్రీకృష్ణుడు తప్పక నన్ను పెండ్లిచేసుకుంటాడు. 
మ. సిరియుం బద్మభవేశదిక్పతులు మున్‌ సేవించి యెవ్వాని శ్రీ 

చరణాంభోజపరాగముల్‌ శిరములన్‌ సమ్యగ్గతిం దాల్తుం ర్‌ 

ధరణీచక్రభరంబు వాపుటకు నుద్యత్మేళిమూర్తుల్‌ దయా 

పరుందై యెవ్వండు దాల్చు నట్టి హరి యెబృంగిం బ్రవర్తించునో! 131 

లా లి వారి 

ప్రతి : సిరియున్‌= లక్ష్మియు; పద్మభవ= కమలంనుండి పుట్టిన బ్రహ్మ ఈశ= ఈశ్వరుడు; దిక్పతులు= దిక్కులను 
పాలించేవారు, ఇంద్రుడు మొదలగువారు; మున్‌= పూర్వం; సేవించి; ఏ+వాని= ఎవనియొక్క శ్రీ= సంపద కలిగించు; 
చరణ +అంభోజ= పాదపద్మాలయొక్క పరాగముల్‌= ధూళియను పుప్పాడులు; శిరములన్‌= తలలయందు; సమ్యక్‌ +గతిన్‌= 
సక్రమంగా విధిని నిర్వహించునట్లుగా? తాల్తురు (తాల్చుదురు)= ధరింతురో; ఈ; ధరణీచడక్ర= భూమండలంయొక్క 
భరంబు= భారం; పాపుటకున్‌= పోగొట్టుటకు; ఎవ్వండు= ఎవడు; దయాపరుండు+ఐ = మిక్కిలి దయగలవాడై) ఉద్యత్‌= 
ఉదయిస్తున్న కేలి= ఆటకొరకయిన; వేడుకకొరకా అన్నట్లు; మూర్తుల్‌= రూపాలను; తాల్చున్‌= ధరించునో; అట్టి హరి= 
అట్టి శ్రీకృష్ణుడు; ఏ+భంగిన్‌= ఏ విధంగా; ప్రవర్తించున్‌+ఓ! = వ్యవహరించునో! 
తా; లక్షి, బ్రహ్మ, శివుడు, ఇంద్రుడు మొదలగు దిక్పాలకులు ఎవని పాదధూలిని శిరస్సులపై ధరిస్తారో, ఎవడు 
భూభారాన్ని తొలగించుటకై వినోదంకొరకు అవతారాలెత్తుతాడో అలాంటి శ్రీకృష్ణుడు నాపట్ల ఏ విధంగా నడచుకొంటాడో? 
వ. అని యిట్లు నాగ్నజితి విచారించు నెడం గృష్టుం దా రాజుం జూచి మేఘగంభీరనినదంబున 
నిట్లనియె. 132 
ప్రతి : అని; ఇట్లు; నాగ్నజితి; విచారించు+ఎడన్‌= ఆలోచిస్తున్న సమయంలో; కృష్ణుండు; ఆ రాజున్‌= నగ్నజిత్తును; 
చూచి; మేఘ= మేఘంయొక్క గంభీర= గంభీరమయిన; నినదంబునన్‌= ధ్వనితో; ఇట్లు; అనియెన్‌= చెప్పాడు... 
తా : ఈ విధంగా నాగ్నజితి ఆలోచిస్తూ ఉండగా శ్రీకృష్ణుడు నగ్నజిత్తును చూచి మేఘగంభీర స్వరంతో ఈ రీతిగా అన్నాడు. 


క. అన్యుల యాచింపరు రా, జన్యులు సౌజన్యకాంక్షం జనుదెంచితి నీ 
కన్యన్‌ వేండెద నిమ్మా!, కన్యాశుల్మదుల మేము గాము నరేంద్రా! 133 


52 శ్రీ మహాభాగవతము 


ప్రతి : నర+ఇంద్రా!= రాజా రాజన్యులు = రాజకుమారులు; అన్యులన్‌= ఇతరులను; యాచింపరు= ఇమ్మని అడుగరు; 
సౌజన్య = మంచితనంతో కూడిన; కాంక్షన్‌= కోరికతో; చనుదెంచితిన్‌= వచ్చితిని; కన్యన్‌= నీ పుత్రికను; వేండెదన్‌= 
కోరెదను; ఇమ్ము+ఆ= నాతో పెండ్లిచేయుమయ్యా!; ఏము= మేము; కన్యా= కన్యకొరకు; శుల్మదులము= శుల్మాన్ని 
ఇచ్చేవాళ్లం; (కన్యను వివాహమాడునపుడు వెలగా ఎదురిచ్చు సొమ్ము కన్యాశుల్మము); కాము. 

తా : రాజా! క్షత్రియపుత్రులు ఇతరులను ఏమియూ అడుగరు. మంచితనంతో వచ్చాను. నీ కొమార్తెను కోరుచున్నాను. 
నాకిచ్చి పెండ్లి చేయవయ్యా! కాకపోతే మేము కన్యాశుల్మం ఇచ్చేవాళ్లం కాము సుమా! 

విశే ; ఇందులో ఆనాటి కన్యాశుల్మ సంప్రదాయమూ శ్రీకృష్ణుని వ్యక్తిత్వం వ్యక్తమౌతున్నాయి. 

వ. అనిన రాజిట్లనియె. 1394 

తా: అని శ్రీకృష్ణుడు పలుకగా నగ్నజిత్తు ఇట్లన్నాడు. 


శా. కన్యం జేకొన నిన్నిలోకముల నీకన్నన్‌ ఘనుందైన రా 

జన్యుం దెవ్వండు? నీ గుణంబులకు నాశ్చర్యంబునుం బొంది తా 

నన్యారంభము మాని లక్ష్మి భవదీయాంగంబునన్‌ నిత్యయై 

ధన్యత్వంబునుం జెంది యున్నది గదా తాత్పర్యసంయుక్తయై. 1385 
ప్రతి : ఇన్నిలోకములన్‌= సమస్త లోకాలలో; కన్యన్‌= నా పుత్రికను; చేకొనన్‌= వివాహమాడటానికి; నీకన్నన్‌= నీకంటె; 
ఘనుండు+ఐన = గొప్పవాడైన; రాజన్యుండు = రాజపుత్రుడు; అన్యుండు= ఇతరుడు; ఎవ్వండు? = ఎవడున్నాడు?; లక్షి 
తాన్‌= తాను; నీ గుణంబులకున్‌= నీ సద్దుణాలకు; ఆశ్చర్యంబునున్‌= ఆశ్చర్యాన్ని పొంది అన్య= ఇతరమైన; ఆరంభము= 
ప్రయత్నం; మాని= వదలి; భవదీయ = నీయొక్క అంగంబునన్‌= శరీరంలో; ఎదురు రొమ్మునందు; తాత్పర్య= ఆసక్తితో; 
సంయుక్త+ఐ = కూడుకొన్నదై; నిత్య+ఐ= ఎల్లప్పుడు ఉందేదైై ధన్యత్వంబును = కృతార్థతను; చెంది +ఉన్నది+కదా= పొంది 
ఉన్నది కదా!. 
తా: ఈ పదునాల్టు లోకాలలో నాకొమార్తెను వివాహమాడుటకు నీకంటె గొప్పవాడు ఇంకొకడు ఎవడున్నాడు? నీ కల్యాణ 
గుణాలకు ఆశ్చర్యపడి లక్ష్మి ఇతర ప్రయత్నాలకు స్వస్తి చెప్పి, నీయందే ఆసక్తి కలిగి, నీ వక్ష్యస్థలంలో అనపాయినియై 
(విడువనిదై) కృతార్జురాలైనది గదా! 
శా. చంచద్దోవృషసప్తకంబుం గడిమిన్‌ సైరించి యొవ్వాండు భం 

జించున్‌ వానికిం గూంతు నిత్తు నని యేం జీరించినన్‌ వైభవో 

దంచద్గర్వులు వచ్చి రాజతనయుల్‌ తత్పాదశృ్ళంగాహతిం 

గించిత్మాలము నోర్వ కేగుదు రనిం గేడించి భిన్నాంగులటై. 136 
ప్రతి : చంచత్‌= చెలరేగుచున్న గోవృషా ఆబోతుల; సప్తకంబున్‌= ఏడింటిని; కడిమిన్‌= మహాబలంతో); సైరించి= ఓర్చుకొని; 
ఏ+వాండు= ఎవడు; భంజించున్‌= భంగపెట్లాడో, లొంగదీయునో; వానికిన్‌= ఆ వీరునికి; కూంతున్‌= కొమార్తెను, 
నాగ్నజితిని; ఇత్తున్‌ (ఇచ్చుదున్‌)= ఇచ్చి పెండ్లి చేస్తాను; అని= చాటి; ఏన్‌= నేను; చీరించినన్‌= పిలిపింపగా; వైెభవ= 


దశమస్కంధము - ఉత్తరభాగము 53 


బలంచేత; ఉదంచత్‌= అతిశయిస్తున్న గర్వుల్‌= గర్వం కలవారు; రాజతనయుల్‌= రాజకుమారులు; వచ్చి; అనిన్‌= యుద్ధంలో; 
తత్‌= ఆ ఆబోతులయొక్క పాద= కాళ్ళతోడి; శృంగ= కొమ్ములతోడి; ఆహతిన్‌= దెబ్బలచేత; భిన్న చీల్చబడిన; అంగులు+ఐ= 
శరీరాలు కలవారై; కించిత్‌+కాలము= కొంచెంసేపయినా; ఓర్వక= నిలువలేక; కేడించి= యుద్ధంనుండి తొలగి; ఏగుదురు= 
పోతారు. 

తా ; ఎవడు పొగరు కలిగిన ఆబోతులు ఏడింటివిజ్బంభణాన్ని ఓర్చుకొని, వాటిల్ని గెలుస్తాడో, ఆ శూరునికి నా పుత్రికను 
ఇస్తానని నేను బలగర్వులయిన రాజకుమారులను రప్పించాను. వారు ఆ ఆబోతుల కాళ్లతన్నులకూ, కొమ్ములపోటులకూ 
కొంచెంసేపయినా పోరాటంలో నిలబడలేక దెబ్బతిన్న శరీరాలతో వైదొలగిపోతారు. 


శా. ఉమ్టాంశుండు తమంబుం దోలుక్రియ నీ వుగ్రాహవక్షోణిలోం 

గృష్షా! వైరులం దోలినాండవు, రణ క్రీడావిశేషంబులన్‌ 

నిష్ణాతుండవు, సప్తగోవృషములన్‌ నేం దాజి భంజించి రో 

చిష్ణుత్వంబున వచ్చి చేకొనుము మా శీతాంశుబింబాననన్‌. 137 
ప్రతి: కృష్ణా! = శ్రీకృష్ణా! ఉష్ణ+అంశుండు= వేడికిరణాలు కలవాడు; సూర్యుడు; తమంబున్‌= చీకటిని; తోలుక్రియన్‌= 
పారదోలు రీతిగా నీవు ఉగ్ర= భయంకరమైన; ఆహవక్షోణిలోన్‌ = యుద్ధభూమిలో; వైరులన్‌= శత్రువులను; 
తోలినాండవు= పారదోలితివి; రణకక్రీడా విశేషంబులన్‌= అసాధారణమయిన యుద్ధక్రీడలలో; నిష్టాతుండవు =నేర్పరివి; 
నేండు; ఆబిన్‌= యుద్ధంలో; సప్తగోవృషములన్‌= ఆబోతులను ఏడింటిని; భంజించి= భంగపరిచి; రోచిష్టుత్వంబునన్‌= 
ప్రకాశించేవాని లక్షణంతో వచ్చి మా; శీత+అంశు= చల్లని కిరణాలు గల వానియొక్క చంద్రుని యొక్క బింబ= 
బింబంవంటి; ఆననన్‌= ముఖం కలదాన్ని; చేకొనుము= పెండ్లిచేసుకో. 


తా : శ్రీకృష్ణా! సూర్యుడు చీకట్లను పారదోలినట్లు నీవు భయంకరమయిన యుద్ధంలో శత్రువుల్ని తరిమివేశావు. 
అసామాన్యమయిన రణచాతుర్యం కలవాడివి. ఇప్పుడు ఏడు ఆబోతులను పోరాటంలో జయించి ప్రకాశిస్తున్నవాడివై 
మా పుత్రికను పెండ్లిచేసుకో! 

వ. అని నగ్నజిత్తు తన కూంతు వివాహంబునకుం జేసిన సమయంబు సెప్పిన విని. 138 

ప్రతి : అని; నగ్నజిత్తు తన కూంతు వివాహంబునకున్‌= తన కూతురు పెండ్లికి; చేసిన= పెట్టిన; సమయంబు= నియమం; 
చెప్పినన్‌= చెప్పగా, విని... 

తా : అని నగ్నజిత్తు తన కూతురు పెండ్లికి విధించిన కట్టుబాటు చెప్పగా విని 


చ. కనియె నఘారి వత్సబకకంసవిదారి ఖలప్రహారి దా 
ఘనతరకిల్చిషంబుల నగణ్యభయంకరపౌరుషంబులన్‌ 
సునిశితశృంగనిర్దళిత శూరస మూహముఖామిషంబులన్‌ 
హననగుణోన్మిషంబుల మహాపరుషంబుల గోవృషంబులన్‌. 189 


ర్‌4 శ్రీ మహాభాగవతము 


ప్రతి : అఘ= అఘుడనే రాక్షసునికి; అరి= శత్రువు; వత్స= వత్సాసురుణ్ణి; బక= బకాసురుణ్ణి; కంస= కంసుణ్ణి; విదారి= 
చీల్చినవాడు; ఖల= దుష్పుల్ని ప్రహారి= దెబ్బదీసేవాడు అగు శ్రీకృష్ణుడు; తాన్‌= తాను; ఘనతర= అత్యధికంగా కిల్చిషంబులన్‌= 
పాపాలుకల (చేయు) వాటినీ; అగణ్య= లెక్కింపరానిి భయంకర= భయాన్ని కలిగించే; పారుషంబులన్‌= పరాక్రమం 
కలవాటినీ; సునిశిత= మిక్కిలివాదియైన; శృంగ= కొమ్ములచేత; నిర్దరీత= చీల్చబడిన; శూరసమూహ:= వీరుల సమూవాంయొక్క 
ముఖ= ముఖాలలోని; ఆమిషంబులన్‌= మాంసములు - కండలు కలవాటినీ; హనన= చంపుట అనే; గుణ= గుణంచేత; 
ఉన్మిషంబులన్‌= వికాసం పొందువాటినీ; మహత్‌= మిక్కిలి పరుషంబులన్‌= క్రూరాలైన వాటిని; గోవృషంబులన్‌= 
ఆబోతులను; కనియెన్‌= చూచాడు. 


తా : అఘాసురునికి శత్రువూ, వత్సబకాసురులనూ, కంసుణ్లీ సంహరించినవాడూ; దుష్టులను దండించినవాడూ, అయిన 
శ్రీకృష్ణుడు ఆబోతులను చూచాడు. ఆ ఆబోతులు పాపకార్యాలు చేసేవి. అవి ఇంతింతనరాని పరాక్రమం కలిగినవి. 
వాడియైన కొమ్ములతో పరాక్రమవంతుల ముఖాలమీది కండలను పీకివేసేవి. మారణకార్యాలు స్వభావంగా చెలరేగేవి. 
మహాక్రూరా లైనవి. 


ఉట. చేలము చక్కం గట్టుకొని చిత్రగతిన్‌ వడి నేడుమూర్తులై 
బాలుండు దారురూపములం బట్టెడు కైవడిం బట్టీ వీరశా 
ర్ట్జూలుండు గ్రుద్ది నేలం బడం ద్రోచి మహోద్ధతిం గట్టి యీడ్చె భూ 
పాలకు లెల్ల మెచ్చ వృషభంబులం బర్వతసన్నిభంబులన్‌. 140 


ప్రతి : వీర శార్జూలుండు = వీరులలో శ్రేష్టడయిన శ్రీకృష్ణుడు; చేలము= వస్త్రాన్ని చక్క్మన్‌= చక్కగా, బిగిసేటట్లుగా; 
కట్టుకొని= నడుముకు కట్టుకొని; చిత్ర= వింత అయిన; గతిన్‌= రీతిగా ఏడుమూర్తులు+ఐ= వడురూపాలు ధరించినవాడ్రై; 
భూపాలకులు+ఎల్లన్‌= రాజులందరూ మెచ్చన్‌= పొగడునట్లుగాా బాలుండు; దారురూపములన్‌= కొయ్యబొమ్మలను; 
పట్టెడు కైవదిన్‌= పట్టుకొనేటట్సు; పర్వత= పర్వతాలతో; సన్నిభంబులన్‌= సమానమైనవాటిని; వృషభంబులన్‌= ఆబోతులను; 
పట్టి= పట్టుకొని; (గ్రుద్ది; నేలన్‌= భూమిమీద; పడన్‌= పడేటట్లుగా; త్రోచి= నెట్టి మహత్‌= అధికమయిన; ఉద్ధతిన్‌= 
సంరంభంతో; కట్టి= బంధించి; ఈడ్చెన్‌= ఈడ్పాడు. 


తా; శ్రీకృష్ణుడు నడుముకు వస్త్రం బిగించి కట్టుకొని, ఏడురూపాలు ధరించి, బాలకుడు ఏడుచెక్కబొమ్మలను 
పట్టుకొన్నట్లుగా, కొండలవంటి ఆబోతులను పట్టుకొని, (గ్రుద్ది నేలమీద పడేటట్లు త్రోచి రాజులు మెచ్చగా ఈడ్పాడు. 


అ 


న 


వ. ఇట్లు వృషభంబుల నన్నింటినిం గట్టి యీడ్చినం జూచి హరికి నగ్నజిత్తు నాగ్నజితి నిచ్చిన 
విధివత్రకారంబునం బెండ్లి యయ్యె, నా రాజసుందరు లానందంబును బొంది, రా సమయంబున బ్రాహ్మ 
ణాశీర్వాదంబులును, గీత పటహ శంఖ కాహళ భేరీ మృదంగ నినదంబులును జెలంగె, నంత నా 
కోసలేంద్రుండు దంపతుల రథారోహణంబు సేయించి పదివేల ధేనువులును, విచిత్రాంబరాభరణభూషితలైన 
యువతులు మూండదువేలును, దొమ్మిదివేల గజంబులును, గజంబులకు శతగుణంబులైన రథంబులును, 
రథంబులకు శతగుణంబులైన హయంబులును, హయంబులకు శతగుణాధికంబైన భటసమూహంబును 
నిచ్చి పుత్తెంచిన వచ్చునప్పుడు. క్షేశ్ష1 


దశమస్కంధము - ఉత్తరభాగము 5్‌5 


ప్రతి : ఇట్లు వృషభంబులన్‌= ఆబోతులను; అన్నింటినిన్‌= అన్నిటినీ, ఏడిటినీ; కట్టి, ఈద్చినన్‌= లాగగ్గా చూచి; 
హరికిన్‌= శ్రీకృష్ణునికి; నగ్నజిత్తు; నాగ్నజితిన్‌= నాగ్నజితిని; ఇచ్చినన్‌= అర్పించగా; విధివత్‌+ప్రకారంబునన్‌= శాస్త్రపద్ధతిని; 
పెండ్రి+అయ్యెను; ఆ; రాజసుందరులు= రాజపత్నులు; ఆనందంబును; పొందిరి; ఆ సమయంబున; (బ్రాహ్మణ= బ్రాహ్మణుల 
యొక్క ఆశీర్వాదంబులును = దీవనలును; గీత= పాటల; పటహ = తప్పెటల; శంఖ= శంఖాల; కాహళ= బాకాల; భేరీ= 
నగారాల; మృదంగ= మద్దెలల; నినదంబులును= ధ్వనులును; చెలంగెన్‌= అతిశయించాయి; అంతన్‌= తరువాత; ఆ; 
కోసల+ఇంద్రుందు= నగ్నజిత్తు; దంపతులన్‌= నాగ్నజితిని; శ్రీకృష్ణుణ్లీ; రథ+ఆరోహణంబు +చేయించి= రథమెక్కించి; 
పదివేల ధేనువులును= పదివేల ఆవులును; విచిత్ర= వింతవింతలయిన; అంబర= వస్తాలచేత; ఆభరణ= నగలచేత; 
భూషితలు= అలంకరింపబడినవారు; ఐన; యువతులు; మూందువేలును = మూడువేలమందిని; తొమ్మిదివేల గజంబులును= 
తొమ్మిదివేల ఏనుగులును; గజంబులకున్‌= ఏనుగులకంటె, శతగుణంబులు+ఐన = నూరురెట్లు ఎక్కువఅయిన; రథంబులను; 
రథంబులకున్‌= రథములకంటె; శతగుణంబులైన= నూరురెట్లు అధికమైన; హయంబులును= గుర్రాలను; హయంబులకున్‌= 
గుర్రాలకంటె; శతగుణ +అధికంబు+ఐన = నూరురెట్లు ఎక్కువయిన; భట= భటుల; సమూహంబును; ఇచ్చి= కానుకగా 
సమర్పించి; పుత్తెంచినన్‌= పంపగా? వచ్చు+అప్పుడు = (శ్రీకృష్ణుడు నాగ్నజితితో కూడి ద్వారకకు) వచ్చే సమయాన... 


తా :; ఈ విధంగా ఆబోతులను పట్టి కట్టి ఈడ్చిన శ్రీకృష్ణునికి నగ్నజిత్తు తన కొమార్తెను నాగ్నజితిని ఇచ్చి పెండ్లిచేశాడు. 
శ్రీకృష్ణుడు అల్లుడయినందులకు రాణులు సంతోషించారు. ఆ సమయంలో బ్రాహ్మణులదీవనలూ, వివిధవాద్యాల ధ్వనులూ 
అతిశయించాయి. నగ్నజిత్తు నూతనదంపతులను రథమెక్కించి సాగనంపాడు. అతడు పదివేల ఆవులనూ, విచిత్రమయిన 
వస్తాభరణాలు ధరించిన మూడువేలమంది యువతులనూ, తొమ్మిదివేల ఏనుగులనూ, వాటికంటె నూరురిట్లు ఎక్కువయిన 
రథాలనూ, రథాలకంటె నూరు రెట్లు అధికమయిన గుర్రాలనూ, గుర్రాలకంటె నూరురెట్లు మించిన వీరభటులనూ 
కట్నంగా సమర్పించాడు. శ్రీకృష్ణుడు నాగ్నజితితో కూడి ద్వారకకు వెళ్లేటప్పుడు 
ఉ. భూతి యెలర్చం గోసలునిపుత్రికకై చనుదెంచి తొల్లి యాం 

బోతులచేత నోటువడి పోయిన భూపతులెల్ల మాధవుం 

దా తరుణిన్‌ వరించుట చరావలిచే విని త్రోవ సైన్య సం 

ఫఘాతముతోడం దాయి రరిగర్వవిమోచనుం బద్మలోచనున్‌. 142 
ప్రతి : తొల్లి= ఇంతకు ముందు; భూతి= ఐశ్వర్యం; ఎలర్బ్పన్‌= అతిశయింపగా, కోసలుని= కోసలదేశపురాజుయొక్క 
నగ్నజిత్తుయొక్క పుత్రికకై= కూతురు నాగ్నజితికోసం; చనుదెంచి - వచ్చి; ఆంబోతులచేతన్‌= ఆబోతులచేత; ఓటువడి= 
అపజయం పొంది; పోయిన= తమ తమ రాజ్యాలకు వెళ్లిన; భూపతులు= రాజులు; ఎల్లన్‌= అందరునూ; మాధవుండు= 
శ్రీకృష్ణుడు; ఆ తరుణిన్‌= ఆ యువతిని, నాగ్నజితిని; వరించుట= పెండ్లాడుట; చర= గూఢచారుల; ఆవలిచేన్‌= సమూహంచేత; 
విని; త్రోవన్‌= ద్వారకకు వెళ్లేదారిలో; అరి= శత్రువుల; గర్వ= గర్వాన్ని విమోచనున్‌= పోగొట్టేవాడిని; పద్మలోచనున్‌= 
కమలాలవంటి కన్నులుగలవాళణి, శ్రీ కృష్ణుణ్ణి సైన్య= సైన్యాల; సంఘాతముతోడన్‌= సమూహంతో; తాంకిరి= ఎదుర్శొన్నారు. 
తా ; ఇంతకు ముందు నాగ్నజితిని వివాహం చేసికోవాలని వచ్చి, ఆబోతులచేత ఓడిపోయి, వెలళ్లినరాజులందరూ శ్రీకృష్ణు 
డామెను పెండ్లాడె నని గూఢచారులద్వారా విని, దారిలో శత్రువులపాొగరు అణచివేసే అతణ్జి ఎదుర్కొన్నారు. 


56 శ్రీ మహాభాగవతము 


ఉ. దండి నరాతు లెల్ల హరిం దాంకిన నడ్డము వచ్చి వీంకతో 
భండనభూమియందుం దన బాంధవు లెల్లను సన్నుతింపంగా 
గాందివచాపముక్తవిశిఖంబుల వైరుల నెల్లం జంపెనా 
ఖండలనందనుండు శశకంబుల సింహము చంపుకైవడిన్‌. 143 


ప్రతి : అరాతులు+ఎల్లన్‌= శత్రువు లందరునూ; హరిన్‌= శ్రీకృష్ణుణ్సి; దండిన్‌= శౌర్యంతో; తాంకినన్‌= ఎదుర్కొనగ్గా; 
ఆఖందల= ఇంద్రునియొక్క నందనుందు= కుమారుడు; అర్జునుడు; అడ్డమువచ్చి= అడ్డంగా నిబ్చి వీంకతోన్‌= హూక్రమంతో; 
భండనభూమి +అందున్‌= యుద్ధభూమిలో; గాండివ= గాండివమనే; చాప= ధనుస్సునుండి; ముక్త= విడువబడిన; 
విశిఖంబులన్‌= బాణాలతో; శశకంబులన్‌= కుందేళ్లను; సింహము; చంపుకైవడిన్‌= చంపునట్లుగా; తనబాంధవులు = 
తనచుట్టాలు; ఎల్లను= అందరున్నూ సన్నుతింపన్‌+కాన్‌= పొగడగా; వైరులన్‌= శత్రువులను; ఎల్లన్‌ = అందరినీ; చంపాడు. 
తా : శత్రువులయిన రాజులందరూ ప్రతాపంతో శ్రీకృష్ణుణ్లి ఎదిరించారు., అప్పుడు అర్జునుడు అడ్డుపడి రణరంగంలో 
గాండీవంనుండి వదలిన బాణాలతో సింహం కుందేళ్లను చంపేటట్లు బంధువులందరూ స్తుతింపగా శత్రువులనందరినీ 


సంహరించాడు. 


వ. ఇట్లు హరి నాగ్నజితిం బెండ్లిమై యరణంబులు పుచ్చుకొని, ద్వారకానగరంబునకు వచ్చి సత్యభామ 
తోడం గ్రీడించుచుందె; మజియును. కశడ 
ప్రతి : ఇట్సు హరి= శ్రీకృష్ణుడు; నాగ్నజితిన్స్‌ పెండ్లి+ఐ= పెండ్లిచేసుకొని; అరణంబులు= కట్నాలు; వివాహ సమయంలో 
వధూవరులకు ఇచ్చేధనం మొదలైనవి; పుచ్చుకొని= స్వీకరించి; ద్వారకానగరంబునకున్‌= ద్వారకా నగరానికి వచ్చి; 
సత్యభామతోదన్‌= సత్యభామతో; క్రీడించుచున్‌ +ఉందెన్‌= విహరిస్తూ ఉండినాడు; మజియును= తరువాత... 


తా; శ్రీకృష్ణుడు ఈ విధంగా నాగ్నజాతిని వివాహమాడి కట్నాలూ, కానుకలూ తీసుకొని ద్వారకకు వచ్చి సత్యభామతో 
వినోదిస్తున్నాడు. ఆ పిమ్మట 
మ. జనవంద్యన్‌ శ్రుతకీర్తి నంద్యం దరుణిన్‌ సందర్శనక్షోణిపా 

ద్యనుజన్‌ మేనమజందలిన్‌ విమలలోలాపాంగం గైకేయిని 

ద్ధ నయోన్నిద్రం బ్రపూర్ణసద్దుణసముద్రన్‌ భద్ర నక్షుద్ర నా 

వనజాతాక్షుండు పెండ్తియాడె నహితవ్రాతంబు ఛీతిల్లంగన్‌. 145 
ప్రతి : ఆ; వనజాత= నీటినుండి పుట్టిన పద్మాలవంటి; అక్షుండు= కన్నులుండేవాడైన ఆ శ్రీకృష్ణుడు; జన= జనులచేత; 
వంద్యన్‌= పొగడదగిన దాన్ని శ్రుతకీర్తి= తల్లి అయిన (శ్రుతకీర్తిచేే నంద్యన్‌= సంతోషపెట్టబడేది; తరుణిన్‌= యువతిని; 
సందర్శన = సందర్శనుడనే; క్షోణిప= రాజు; ఆది= మొదలైన వారియొక్క అనుజన్‌= తోబుట్టువును; మేనమజందలిన్‌ = 
మేనత్తకూతురు; విమల= నిర్మలమయిన; లోల= చలిస్తున్న అపాంగన్‌= కడకన్నులు కలదాన్న్వి కైకేయిన్‌= కేకయ 
రాజపుత్రికను)ు ఇద్ధ= అద్దులేని; నయ= నీతివిషయంలో; ఉన్నిద్రన్‌= జాగరూకత కలదాన్ని; ప్రపూర్ణ= సంపూర్ణమైన; 
సద్దుణ= మంచిగుణాలకు; సముద్రన్‌= సముద్రమయిన దాన్ని, అక్షుద్రన్‌= ఉత్తమురాలిని; భద్రన్‌= భద్ర అనేపేరు 
గలదాన్ని, అహిత= శత్రువుల; వ్రాతంబు= సమూహం; ఖీతిల్లన్‌+కన్‌= భయపదడగా; పెండ్లి+ఆదెన్‌= వివాహమాడాడు. 


దశమస్కంధము - ఉత్తరభాగము 5/7 


తా : శ్రీకృష్ణుడు వైరులు భీతిచెందగా భద్రను పెండ్లిచేసికొన్నాడు. భద్ర శ్రీకృష్ణుని మేనత్త అయిన శ్రుతకీర్తికీ, కేకయరాజుకూ 
కూతురు. సందర్శన రాజు మున్నగువారి సోదరి. ఆమె జనులు స్తుతింపదగింది. తల్లిచేత సంతోషపెట్టబడేది. యౌవనవతి. 
నిర్మలాలై చలించే కంటికొనలు కలదీ, నీతిపట్ల జాగ్రత్త కలదీ, అపారమైన సద్దుణాలు కలదీ అయిన ఉత్తమురాలు. 


వ. మజియును. 146 


తా : తరువాత 


చ. అమరులం బాజం దోలి భుజగాంతకుందైన ఖగేశ్వరుండు ము 
న్నమృతముం దెచ్చుకైవడి మదాంధుల రాజుల నుక్కడంచి యా 
కమలదళాయతేక్షణుండు గైకొని తెచ్చెను మద్రకన్యకన్‌ 
సమదమృగేక్షణన్‌ నయవిచక్షణ లక్షణం బుణ్యలక్షణన్‌. 47 


ప్రతి : ఆ; కమలదళ= తామరరేకులవంటి; ఆయత = విశాలమైన; ఈక్షణుండు = కన్నులుండేవాడు, శ్రీకృష్ణుడు; మున్ను 
పూర్వం; భుజగ= పాములకు; అంతకుండు= యముడు; ఐన; ఖగ+ఈశ్వరుండు = పక్షిరాజు, గరుత్మంతుడు; అమరులన్‌= 
దేవతలను; పాజన్‌+తోలి= పారిపోయేట్టుగా తరిమి; అమృతమున్‌; తెచ్చుకైవడిన్‌= తెచ్చినట్లు మద= పొగరుచేత; 
అంధులన్‌= కన్నుగాననివారిని; రాజులన్‌= రాజులను; ఉక్కు+అడంచి= బలహీనుల్ని చేసి సమద= మదంతో కూడిన; 
మృగ= లేడికన్నులవంటి; ఈక్షణన్‌= కన్నులుగల దాన్ని నయ= నీతివిషయంలో; విచక్షణన్‌= సమయోచితంగా ప్రవర్తించేది; 
పుణ్య= శుభాలను కలిగించే; లక్షణన్‌= మంచి నడవడిక గలదాన్ని మద్ర= మద్రరాజు యొక్క కన్యకన్‌= కొమార్తెను; 
లక్షణన్‌= లక్షణ అనే ఆమెను; కైకొని+తెచ్చెన్‌= పరిగ్రహించి తెచ్చాడు. 

తా: శ్రీకృష్ణుడు, దేవతలను తరిమి పాములపాలిటి యముడయిన గరుత్మంతుడు అమృతం తెచ్చినట్లుగా, పొగంక్కి మిన్నూ 


మన్నూ కానని రాజులను జయించి, మద్రరాజకుమారిని లక్షణను పరి[గ్రహించి తెచ్చాడు. లక్షణ మదించిన లేడి 
కన్నులవంటి కన్నులు కలది. నీతి వివేకం కలది. శుభప్రదమైన లక్షణాలు కలది. 


వ. ఇట్లు హరికి రుక్కిణియు, జాంబవతియు, సత్యభామయుం, గాళిందియు, మిత్రవిందయు, 
నాగ్నజితియు, భద్రయు, మద్రరాజనందనయైన లక్షణయు ననంగ నెనమండ్రు భార్య లైరి, మజియు 
నరకాసురుని వధియించి తన్నిరుద్ధకన్యల షోడశసహస్రకన్యల రోహిణి మొదలైనవారిం బరిగ్రహించె నని 
విని. 148 
ప్రతి : ఇట్లు= ఈ విధంగా; హరికిన్‌= కృష్ణునికి; రుక్మిణియున్‌, జాంబవతియున్‌, సత్యభామయున్‌, కాళిందియున్‌, 
మిత్రవిందయున్‌, నాగ్నజితియున్‌, భద్రయున్‌, మద్రరాజనందన ఐన లక్షణయు అనంగాన్‌ ఎనమండ్రు భార్యలు = 
ఎనిమిది మంది భార్యలు; ఐరిి మజియును= ఇంకను; నరకాసురుణ్ణి; వధియించి= చంపి; తద్‌= అతనిచేత; నిరుద్ధ= 
చెరపెట్టబడిన; కన్యలన్‌= స్త్రీలను; షోదడశసహస్ర= పదారువేలమంది; కన్యలన్‌= పెండ్లికానివారిని, రోహిణి మొదలైనవారిని; 
పరి[గ్రహించెన్‌= స్వీకరించాడు; అని= అని చెప్పగా... 


58 శ్రీ మహాభాగవతము 


తా : ఈ విధంగా రుక్ళిణి, జాంబవతి, సత్యభామ, కాళింది, మిత్రవింద, నాగ్నజితి, భద్ర, లక్షణ లనే వారు శ్రీకృష్ణునికి 
అష్టమహిషులయ్యారు. తరువాత నరకాసురుణ్ణి చంపి, అతడు చెరసాలలో పెట్టిన పదారువేలమంది కన్యలనూ, రోహిణి 
మొదలగువారినీ; శ్రీకృష్ణుడు స్వీకరించాడు - అని చెప్పగా విని 
క. ధరకుం బ్రియనందనుం డగు, నరకుని హరి యేల చంపె? నరకాసురుం దా 

వరకుంతల లగు చామీ, కరకుంభస్తనుల నేల కారం బెట్టెన్‌? 149 
ప్రతి : హరి= శ్రీకృష్ణుడు; ధరకున్‌= భూదేవికి; ప్రియనందనుందు= ముద్దుబిడ్డ అగు= అయిన; నరకునిన్‌= నరకాసురుణ్ణి; 
ఏల= ఎందువల్ల; చంపెన్‌= చంపాడు; నరక+అసురుండు; ఆ; వర= శ్రేష్టమైన; కుంతలలు= తలవెండ్రుకలుకలవారు; 
అగు= అయిన; చామీకరకుంభ= బంగారు కుండలవంటి; స్తనులన్‌= చన్నులు కలవారిని; ఏల= ఏ కారణంచేత; కారన్‌= 
చెరసాలలో; పెట్టెన్‌= పెట్టాడు? 
తా; శ్రీకృష్ణుడు భూదేవికి గారాబుబిడ్డ అయిన నరకాసురుణ్ణి ఏ కారణంచేత సంహరించాడు? నరకాసురుడు 
సౌందర్యవతులయిన ఆ యువతులను ఏ కారణంగా చెరసాలలో పెట్టాడు? 


వ. అనిన నరేంద్రునకు మునీంద్రుం డిట్లనియె, నరకాసురునిచేత నదితికర్ణకుండలంబులును, 
వరుణచ్చత్రంబును, మణిపర్వత మనియెడు నమరాద్రిన్ధానంబును గోలుపడుటయు నింద్రుండు వచ్చి 
హరికి విన్నవించిన హరి నరకాసురవధార్థంబు గరుడవాహనారూఢుందై చను సమయంబున హరికి 
సత్యభామ యిట్లనియె. 150 
ప్రతి :; అనిన= పలికిన; నర+ఇంద్రునకున్‌= రాజుకు, పరీక్షిన్మహారాజుకు; ముని+ఇంద్రుండు= శుకమహర్షి ఇట్లు= 
ఈ విధంగా అనియెన్‌= చెప్పాడు; అదితి; నరకాసురునిచేతన్‌= నరకాసురునివల్ల; కర్ణకుండలంబులును= చెవుల 
ఆభరణాలును; వరుణ= వరుణుని; ఛత్రంబును = గొడుగును; మణిపర్వతము; అనియెడు= అనేపేరుగల; అమర+అద్రి= 
మేరు పర్వతంయొక్క న్థానంబును= ప్రదేశాన్ని కోలుపడుటయున్‌= పోగొట్టుకోవడాన్ని ఇంద్రుండు; వచ్చి; హరికిన్‌= 
శ్రీకృష్ణునికి; విన్నవించినన్‌= మనవిచేయగా? హరి= శ్రీకృష్ణుడు; నరకాసుర +వధ +అర్ధంబు = నరకాసురుణ్ణి చంపడం 
కోసం; గరుడవాహన = వాహనమైన గరుత్మంతుణ్ణి; ఆరూఢుండు +ఐ= ఎక్కినవాడై) చను సమయంబునన్‌= వెళ్లేటప్పుడు; 
హరికిన్‌= శ్రీకృష్ణునితో; సత్యభామ; ఇట్లు= ఈ రీతిగా అనియెన్‌= అనింది. 
తా ; శుకమహాముని పరీక్షిత్తుతో ఇట్లా అన్నాడు. అదితి నరకాసురుని మూలంగా చెవికమ్మలూ, వరుణునిగొడుగూ, 
మేరుపర్వతభాగమయిన మణిపర్వతమూ కోల్పోగా - ఇంద్రుడు వచ్చి శ్రీకృష్ణునికి విజ్ఞప్తిచేశాడు. శ్రీకృష్ణుడు గరుత్మంతుణ్ణి 
ఎక్కి నరకాసురుణ్ణి సంహరించటానికి బయలుదేరాడు. అప్పుడు సత్యభామ అతనితో ఈ విధంగా పలికింది. 

శ శ్రీకృష్ణుండు సత్యభామతో6గూడ నరిగి నరకాసురుని వధించుట * 


శా. “దేవా! నీవు నిశాటసంఘముల నుద్దీపించి చెండాడ నీ 
ప్రావీణ్యంబులు సూడం గోరుదుం గదా! ప్రాణేశ! మన్నించి న 
న్నీ వెంటం గొనిపొమ్ము నేండు కరుణన్‌, నేం జూచి యేతెంచి నీ 
దేవీసంహతి కెల్లం జెప్పుదు భవద్దీప్తప్రతాపోన్నతుల్‌,” 151 


దశమస్కంధము - ఉత్తరభాగము 59 


ప్రతి : దేవా!= స్వామీ!; ప్రాణ+ఈశ! = ప్రాణేశ్వరా!; నీవు; ఉద్దీపించి= చెలరేగి; నిశాట= రాక్షసులయొక్క సంఘములన్‌= 
సమూహాలను; చెండాదన్‌= చంపగా; నీ; ప్రావీణ్యంబులు = నేర్చులు; చూడన్‌= చూడాలని; కోరుదున్‌ +కదా! = కోరుతూ 
ఉంటాను కదా!; నేందు= ఇప్పుడు; కరుణన్‌= దయతో; మన్నించి= గౌరవించి; నన్‌= నన్ను నీవెంటన్‌= నీతో; కొనిపొమ్ము 
తీసుకొని పొమ్ము; నేన్‌= నేను; భవత్‌= నీయొక్క దీప్త= ప్రకాశించే; ప్రతాప= ప్రతాపంయొక్క ఉన్నతుల్‌= బెన్నత్యాలను; 
చూచి; ఏతెంచి= వచ్చి; న్‌ నీయొక్క దేవీ= ప్రియపత్నుల; సంహతికిన్‌= బృందానికి; ఎల్లన్‌= అందరికి; చెప్పుదున్‌= 
చెబుతాను. 

తా: స్వామీ! ప్రాణనాయకా! నీవు విజృంభించి రాక్షసగణాలను సంహరిస్తుండగా న్స్‌ యుద్ధచాతుర్యాన్ని చూడాలని 
కోరుకుంటానుగదా! ఇప్పుడు నన్నుమన్నించి నీవెంట తీసుకొనివెళ్లు. యుద్ధంలో వెల్లడయిన నీ ప్రతాపాధిక్యాలను చూచివచ్చి 
నీదేవేరుల కందరికీ ప్రకటిస్తాను. 


వ. అనినం బ్రాణవల్లభకు వల్లభుం డిట్లనియె. 152 


ప్రతి : అనినన్‌= అనగా; ప్రాణవల్లభకున్‌= ప్రాణేశ్వరితో; వల్లభుండు= ప్రియుడు, శ్రీకృష్ణుడు; ఇట్లు= ఈ విధంగా; 
అనియెన్‌= అన్నాడు... 


తా : శ్రీకృష్ణుడు ప్రియపల్నితో ఈ రీతిగా పలికాడు. 


స్ప “సమదపుష్పంధయర్వుంకారములు గావు, భీషణకుంభీంద్రబృ్బంహితములు 
వాయునిర్గతపద్మవనరేణువులు గావు, తురగరింఖభాముఖోద్ధూతరజము 
లాకీర్ణజలతరంగాసారములు గావు, శత్రుధనుర్ముక్తస్తాయకములు 
గలహంససారసకాసారములు గావు, దనుజేంద్రసైన్యకదంబకములు 


తే. కమలకహ్హారకుసుమసంఘములు గావు, చటులరిపుశూలఖడ్డాదిసాధనములు 
కన్య! నీ వేడ? రణరంగగమన మేడ?, వత్తు, వేగమ నిలువుము, వలదు వలదు.” 1538 


ప్రతి : కన్య! = అబలా!, సత్యభామా!; భీషణ= భయంకరమైన; కుంభీ+ఇంద్ర= శ్రేషాలయిన ఏనుగులయొక్క బృంహితములు= 
కఘీంకారములు; సమద= మదంతో కూడిన; పుష్పంధయ = తుమ్మెదలయొక్క రుంకారములు = రుం అనే కంఠధ్వనులు; 
కావు; తురగ= గుర్రాలయొక్క రింఖా= గిట్టలయొక్క ముఖ= మొనలవలన; ఉద్దూత = పైకగరగొట్టబడిన; రజములు = 
దుమ్ము (ధూళి); వాయు= గాలివలన; నిర్ణత= వెలువడిన; పద్మవన= తామరల గుంపుయొక్క రేణువులు = పుష్పాడులు; 
కావు; శత్రు= శత్రువులయొక్క ధనుస్‌= విండ్లనుండి; ముక్త= వదలబడిన; సాయకములు= బాణాలు; ఆకీర్ణ= అంతట 
వెదజల్లబడిన; జలతరంగ= నీటి అలల యొక్క ఆసారములు = తుంపురుల జల్లులు; కావు; దనుజ+ఇంద్ర= రాక్షసరాజు 
యొక్క సైన్య= సేనలయొక్క కదంబకములు= సమూహములు; కలహంస= రాజహంసలు; సారస= బెగ్గురుపక్షులుగల; 
కాసారములు= సరస్సులు, కావు; చటుల= చలించేవి అయిన; రిపు= శత్రువులయొక్క శూల= శూలము; ఖద్ద= కత్తి; 
ఆది= మొదలయిన; సాధనములు= ఆయుధాలు; కమల= తామరలు; కహ్లార= ఎరుపు, తెలుపు కలసిన రంగు కలిగి 
మిక్కిలి పరిమళించు కలువలు; కుసుమ= మొదలైన పూలయొక్క సంఘములు= సమూహములు; కావు; నీవు; వద? = 
ఎక్కడ?; రణరంగ= యుద్ధరంగానికి సంబంధించిన; గమనము= ప్రయాణం; ఏద? = ఎక్కడ?; వేగము+అ= తొందరగానే; 
వత్తున్‌ (వచ్చుదును)= వస్తాను; నిలువుము= ఇక్కడనే ఉండు; వలదు, వలదు= రావద్దు, రావద్దు. 


60 శ్రీ మహాభాగవతము 


తా : సత్యభామా! మహాగజముల ఘీంకారాలు మదించిన తుమ్మెదల జుమ్మనే రొదలు కావు. గుర్రాల గిట్టల కొనలవల్ల 
రేగిన ధూళులు గాలికి చెదరిన తామరల పుపష్పాళ్లు కావు. శత్రువుల ధనుస్సులనుండి వదలిన బాణాలు, నీటి అలల 
తుంపురుల జడివానలు గావు. రాక్షసరాజ సైన్యాలు - రాజహంసలూ, బెగ్గురు పక్షులూ కల సరస్సులు గావు. శత్రువులు 
ప్రయోగించే శూలాలూ, కత్తులు మొదలయిన యుద్ధపరికరాలు - తామరలూ కలువలూ కావు. నీవెక్కడ? యుద్ధప్రయాణ 
మెక్కడ? నేను తొందరగానే వస్తాను. నీవు ఇక్కడనే ఉండు. నా వెంట రానే రావద్దు. 


వ. అనినం బ్రియునకుం బ్రియంబు జనియింప డగ్గథి. 154 
ప్రతి : అనినన్‌= (శ్రీకృష్ణుడు పైవిధంగా) పలుకగా; ప్రియునకున్‌= భర్తకు; ప్రియంబు= ప్రేమ; జనియింపన్‌= కలుగగా; 
డగ్గటి= సమీపించి... 


తా : శ్రీకృష్ణుడు పలికిన మాటలు విని సత్యభామ అతనికి ప్రేమ పుట్టునట్లుగా దగ్గరకు వచ్చి 


ఉ. 'దానవులైన నేమి? మటథీి దైత్యసమూహము లైన నేమి? నీ 
మానితబాహుదుర్గముల మాటున నుండంగ నేమి శంక? నీ 
తో నరుదెంతు” నంచుం గరతోయజముల్‌ ముకుళించి మొక్కె న 
మ్మానిని దన్ను భర్త బహుమానపురస్సరదృష్టిం జూడంగన్‌. 155 


ప్రతి : ఆ+మానిని= ఆ మానవతి, సత్యభామ; దానవులు= దనువు అను వానిసంతతి అగు రాక్షసులు; ఐనన్‌= అయితే; 
ఏమి?= ఏమి భయం?; మటి= ఇంకనూ; దైత్య= దితి సంతానమయిన రాక్షసులయొక్క సమూహాలు; ఐనన్‌= అయితే; 
ఏమి?= ఏమి భయం?) నీ= నీయొక్క మానిత= కొనియాడబడిన, పటిష్టముయిన; బాహు= భుజాలు అనే; దుర్దముల= 
కోటలయొక్క మాటునన్‌= చాటున; ఉందన్‌+కన్‌= ఉండగా; ఏమి శంక?= అనుమాన మేముంటుంది?; నీతోన్‌= 
నీతోపాటు; అరుదెంతున్‌ (అరుదెంచుదును)= వచ్చెదను; అంచున్‌= అనుచు; భర్త= శ్రీకృష్ణుడు; తన్ను తనను బహుమాన 
పురస్సర= గౌరవపూర్వకమయిన; దృష్టిన్‌= చూపుతో; చూడన్‌+కన్‌= చూడగా; కరతోయజముల్‌= పద్మాలవంటి చేతులను; 
ముకుళించి= మోడ్చి; మొక్కెన్‌= వంగి నమస్కరించింది. 

తా : ఆత్మాభిమానం గల సత్యభామ “దానవులయితే నాకేమి?” దైత్యులయితే నాకేమి? నీ భుజాలు అనే కోటల చాటున 
ఉన్నప్పుడు అనుమానం కల్గుతుందా? నీవెంట వస్తాను” అని శ్రీకృష్ణుడు గౌరవపూర్వకమయిన చూపులతో చూస్తుండగా 
చేతులు మోద్చి వంగి మొక్కింది. 

వ. ఇట్లు తనకు మొక్కిన సత్యభామను గరకమలంబులం గ్రుచ్చి యొత్తి తోడ్కొని గరుడారూఢుండై హరి 
గగనమార్గంబునం జని, గిరి శస్త్ర సలిల దహన పవన దుర్గమంబై మురాసురపాశ పరివృతం బయిన 
ప్రాగ్యోతిషపురంబు దగ్గి. 156 
ప్రతి : ఇట్లు= ఈ విధంగా; తనకున్‌= తనకు; మొక్కిన= వంగి నమస్మరించినట్టి, సత్యభామను; హరి= శ్రీకృష్ణుడు; 
కరకమలంబులన్‌= పద్మాలవంటి చేతులతో; (కుచ్చి= పట్టీ; ఎత్తి= పైకి లేవనెత్తి; తోడ్మొని= వెంటబెట్టుకొని; గరుడ= 
గరుత్మంతుళణ్జి; ఆరూఢుండు= ఎక్కినవాడు; ఐ= అయి; గగనమార్గంబునన్‌= ఆకాశమార్గంలో; చని= వెళ్లి గిరి= పర్వత 
దుర్గంచేత; శస్త్ర= శస్త్రదుర్గాలచేత; సలిల= జలదుర్గాలచేత; దహన = అగ్నిదుర్గాలచేత; పవన= వాయుదుర్గాలచేత; 


దశమస్కంధము - ఉత్తరభాగము 61 


దుర్గమంబు+ఐ= ప్రవేశించడానికి వీలుకానిదై ముర+అసుర= మురుడు అను రాక్షసుడు కట్టిన పాశ= త్రాళ్లచేత; 
పరివృతంబు= చుట్టబడిందిి అయిన; ప్రాగ్బోతిషపురంబున్‌= ప్రాగ్బోతిషం అనెడి నరకాసురునిపట్టణాన్ని; డగ్గజి= సమీపించి... 
తా; శ్రీకృష్ణుడు తనకు నమస్కరించిన సత్యభామను పైకి లేవనెత్తి వెంటతీసుకొనిపోయి, గరుత్మంతుణ్ణి ఎక్కి ఆకాశమార్థాన 
ప్రాగ్యోతిషపురంవైపు పయనించాడు. ఆ పట్టణం పర్వత, శస్త్ర, జల, అగ్ని వాయుదుర్గాలచేత చారశక్యం గానట్టిది. అది 
మురాసురుడు కట్టిన త్రాళ్లచేత చుట్టబడింది. దాని దగ్గరకు చేరి 
మ. గదచేం బర్వతదుర్గముల్‌ శకలముల్‌ గావించి సత్తేజిత 

ప్రదరశ్రేణుల శస్త్రదుర్గచయమున్‌ భంజించి చక్రాహతిం 

జెదరన్‌ వాయుజలాగ్నిదుర్గముల నిశ్శేషంబులం జేసి భీ 

ప్రదుండై వాలునం ద్రుంచెం గృష్టుండు మురప్రచ్భన్నపాశంబులన్‌. 157 
ప్రతి : కృష్ణుండు; భీప్రదుండు+ఐ= భయం కల్లించేవాడైై; గదచేన్‌= గదచేత; పర్వతదుర్గముల్‌= పర్వత దుర్షాలను; 
శకలముల్‌= ముక్కలు; కావించి= చేసి; సత్‌= చక్కగా; లేబిత= సానపెట్టబడిన; ప్రదర= బాణాలయొక్క (శ్రేణులన్‌= 
వరుసలచే; శస్త్రదుర్గ= శస్తదుర్ధాలయొక్క చయమున్‌= సమూహాన్ని భంజించి= నశింపజేసి; చక్ర= చక్రంయొక్క 
ఆహతిన్‌= దెబ్బచే; చెదరన్‌= చెదరిపడేట్లు; వాయు+జల+అగ్ని+దుర్గములన్‌= వాయుజలాగ్ని దుర్దాలను; నిశ్ళేషంబులన్‌= 
మిగులులేనివాటినిగా చేసి వాలునన్‌= కత్తితో) ముర= మురాసురునియొక్క ప్రచ్చన్న రహస్యాలైన; పాశంబులన్‌= 
అగ్నిపాశాలను; క్రుంచెన్‌= నరికాడు. 
తా; శ్రీకృష్ణుడు భయంకరుడై గదచేత పర్వతదుర్దాలను ముక్కలు ముక్కలు చేశాడు. వాడిగా ఉన్న బాణపరంపరలచేత 


శస్ర్తదుర్గాలను నాశం చేశాడు. చక్రాయుధం దెబ్బతో వాయుజలాగ్ని దుర్గాలను రూపుమాపాదు. కత్తితో మురుడు చుట్టూ 
ఉన్న అగ్నిపాశాల్ని నరికాడు. 


వ మజథజియును. 158 
తా ; ఇంకనూ 


శా. ప్రాకారంబు గదాప్రహారముల నుత్సాటించి యంత్రంబులన్‌ 

నాకారాతుల మానసంబులును ఖీన్నత్వంబు సెందంగ న 

స్తోకాకారుండు శౌరి యొత్తె విలయోద్దూతాభ్రనిర్దాత రే 

ఖా కాఠిన్యముం బాంచజన్యము విముక్తప్రాణిచైతన్యమున్‌. 159 
ప్రతి : అస్తోక= గొప్పదైన; ఆకారుండు= రూపం కలవాడు; శౌరి= శ్రీకృష్ణుడు; గదా= గదయొక్క ప్రహారములన్‌= 
దెబ్బలతో; ప్రాకారంబు= ప్రహరినీ; యంత్రంబులన్‌ = యంత్రాల్నీ; ఉత్పాటించి= పెల్లగించి; నాక= దేవతలయొక్క 
అరాతుల= శత్రువులయిన రాక్షసులయొక్క మానసంబులును= మనస్సులు కూడా; ఖీన్నత్వంబు= దుఃఖం; చెందన్‌+కన్‌= 
పొందేటట్లుగా; విలయ= ప్రళయకాలంలో; ఉద్దూత= అంతటా ఎగజిమ్మబడిన; అభ్ర= మేఘాలయొక్క నిర్దాత= పిడుగుల; 
రేఖా= మాదిరిగా; కారిన్యమున్‌= కఠినత్వం కలది; విముక్త= విడువబడిన; ప్రాణి= జీవరాశులయొక్క చైతన్యమున్‌= 
ప్రాణాలతోనున్నదీ అయిన; పాంచజన్యం; ఒత్తెన్‌= పూరించాడు. 


62 శ్రీ మహాభాగవతము 


తా ; మహారూపి అయిన శ్రీకృష్ణుడు గదాఘాతాలచే చుట్టుగోడనూ, దానిమీది యంత్రాలనూ పెకల్చినాడు. రాక్షసుల 
గుండెలు దిగులు పడేటట్లుగా 'ప్రళథయకాల మేఘాల పిడుగుల వంటిదీ, జీవుల ఉసురులు దీసేదీ అయిన పాంచజన్యాన్ని 
పూరించాడు. 


వ. అంత లయకాల కాలాభ్రగర్దనంబుపగిది నొప్పు న మృహాధ్వని విని పంచశిరుందైన మురాసురుండు 
నిదుర సాలించి యావులించి నీల్లి లేచి జలంబులు వెడలి వచ్చి హరిం గని ప్రళభయకాలకీలికైవడి మండుచు 
దుర్నిరీక్ష్యుండై కరాళించుచుం దన పంచముఖంబులం బంచభూతమయం బయిన లోకంబుల మ్రింగ 
నప్పళించు చందంబునం గదిసి యాఖభీలకీలాజటాలం బగు శూలంబున గరుడుని వైచి భూనభో£_౦తరం 
బులు నిండ నార్చుచు. 160 


ప్రతి : అంతన్‌= తర్వాత; లయకాల= ప్రళభయకాలంలోని; కాల= నల్లనయిన; అభ్ర= మేఘంయొక్క గర్దనంబు= గర్జ 
పగిదిన్‌= మాదిరిగా ఒప్పు= విజ్బంభీంచు; ఆ+మహాధ్వని= ఆ పెద్ద (మోతను; విని; పంచశిరుండు= అయిదు తలలు 
గలవాడు; ఐన= అయిన; ముర+అసురుండు= మురుడు అనే రాక్షసుడు; నిదుర; చాలించి= వదలి; ఆవులించి; నీల్టి= 
ఒడలు విరుచుకొని; లేచి; జలంబులు= నీటినుండి; వెడలి= వెలువడి; హరిన్‌ = శ్రీకృష్ణుణ్ణి; కని= చూచి; ప్రళయకాల = 
ప్రళభయకాలంనాటి; కీలి కైవడిన్‌= అగ్నివలె మండుచున్‌= మండుతు; దుర్‌+నిరీక్షుండు+ఐ= చూడశక్యంకాని వాడై; 
కరాళించుచున్‌= అరుస్తూ; తన= తనయొక్క పంచముఖంబులన్‌= అయిదు ముఖాలచేత; పంచభూతమయంబు = భూమి, 
జలం, అగ్ని వాయువు, ఆకాశం అనె వాటిరూపాన; లోకంబులన్‌= జగత్తులను; మింగన్‌= మింగడానికి; అప్పళించు= 
ప్రయత్నించే; చందంబునన్‌= విధంగా; కదిసి= సమీపించి; ఆభీల= భయంకరమైన; కీలా= అగ్నిజ్వాలల్ని జటాలంబు= 
జదలు కలది (మంటలతో నిండిందని అర్థం) అగు= అయిన; శూలంబునన్‌= శూలంతో; గరుదడునిన్‌= గరుత్మంతుణ్సి; 
వైచి= కొట్టి; భూ= భూమియొక్క నభస్‌= ఆకాశంయొక్క అంతరంబులు= మధ్యప్రదేశాలు; నిండన్‌= నిండునట్స; 
ఆర్బుచున్‌= పెడబొబ్బలు పెట్టుచు... 


తా: ప్రళభయకాలమేఘగర్జవంటి పాంచజన్య ధ్వని విని, అయిదుతలలు గల మురాసురుడు నిద్రలేచాడు. ఆవులించాడు. 
ఒళ్లు విరుచుకొన్నాడు. నివాసన్ధానమయిన నీటిని వదలి వచ్చి శ్రీకృష్ణుణ్లి చూచాడు. ప్రళభయకాలాగ్నివలె మండిపడుతూ 
చూడడానికి శక్యం కాసివా డయ్యాడు. బొబ్బలు పెడుతూ, పంచభూతస్వరూపాలయిన లోకాలను పంచముఖాలతో 
మింగటానికి ప్రయత్నించే విధంగా దగ్గరకు వచ్చి, అగ్ని జ్వాలామయమయిన శూలాన్ని గరుత్మంతుని మీద ప్రయోగించాడు. 
భూమ్యాకాశమధ్య ప్రదేశాలు నిండేటట్లుగా పెడబొబ్బలు పెడుతూ 


క. దురదురం బరువిడి బిరుసున, 'హరి హరి! నిలునిలువు మనుచు నసురయుం గదిసెన్‌ 
మురముర దివిజలహృదయము, మెరమెర యిదె యడంగు ననుచు మెజసెన్‌ హరియున్‌. 161 


ప్రతి ; అసురయున్‌= రాక్షసుండు, మురుడు; దురదురన్‌= తొందర తొందరగా; బిరుసునన్‌= పొగరుతో; పరువిడి= 
పరుగెత్తి హరి హరి!= శ్రీకృష్ణా! శ్రీకృష్ణా! నిలువుము +నిలువుము= నిలువు, నిలువు; అనుచున్‌= అని పలుకుతూ; 
కదిసెన్‌= సమీపించాడు; హరియున్‌= శ్రీకృష్ణుడును; ముర ముర!= మురాసురా!, మురాసురా!; దివిజుల= దేవతల; 
హృదయం మెరమెర= హృదయాల్లోని దిగులు; ఇదె= ఇదిగో!; అడంగున్‌= సమసిపోతుంది; అనుచున్‌= అని అంటూ; 
మెజసెన్‌= విజ్బంభించాడు. 


దశమస్కంధము - ఉత్తరభాగము 63 


తా : మురాసురుడు బిరబవీరా పరుగెత్తికొని వచ్చి “శ్రీకృష్ణా! శ్రీకృష్ణా! ఆగు ఆగు!” అంటూ దగ్గరకు వచ్చాడు. శ్రీకృష్ణుడు 
కూడా “మురాసురా! మురాసురా! ఇదిగో! ఈనాటితో దేవతల దుఃఖాలు తొలగిపోతాయి” అని మాటల్లో మించిపోయాడు. 
ఆతడిపైకి చెలరేగాడు. 


వ. అప్పుడు. 162 
తా; ఆ సమయాన 


క. గరుడునిపైం బడ వచ్చిన, మురశూలము నడుమ నొడిసి ముత్తునియలుగాం 

గరముల విణిచి ముకుందుండు, మురముఖముల నిశితవిశిఖములు వడిం జొనిపెన్‌. 1638 
ప్రతి :; ముకుందుండు= శ్రీకృష్ణుడు; గరుడునిపైన్‌= గరుత్మంతునిమీద; పడన్‌+వచ్చిన= పడుటకు వచ్చుచున్న ముర= 
మురునియొక్క శూలమును; నడుమన్‌= నడుమనే; కరములన్‌= చేతులతో; ఒడిసి= హఠాత్తుగా పట్టుకొని; 
మూండు+తునియలు= మూడు ముక్కలు; కాన్‌= అగునట్లుగా; విజిచి= విరుగగొట్టి, ముర= మురునియొక్క ముఖములన్‌= 
ఐదు ముఖాలలో; నిశిత= వాడియైన; విశిఖములు= బాణాలు; వడిన్‌= వెగంగా; చొనిపెన్‌= నాటాడు. 
తా; శ్రీకృష్ణుడు గరుత్మంతునిమీద పడబోవుతున్న మురుని శూలాన్ని మధ్యలోనే చేతులతో ఆకస్మికంగా పట్టుకొని మూడు 
ముక్కలు చేశాడు. తర్వాత ఆ రాక్షసుని అయిదు ముఖాలందు వాడియయిన బాణాల్ని వేగంగా చొప్పించాడు. 


మ. గద వైేసెన్‌ మురదానవుండు హరిపైం, గంసారియుం దద్గదన్‌ 

గదచేం ద్రుంచి సహస్రభాగములుగాం గల్పించె, నాలోన వాం 

దెదురై హస్తము లెత్తికొంచు వడి రా నీక్షించి లీలాసమ 

గ్ర దశన్‌ వానిశిరంబు లైదును వడిన్‌ ఖండించెం జక్రాహతిన్‌. 164 
ప్రతి : మురదానవుండు= మురాసురుడు; హరిపైన్‌= శ్రీకృష్ణునిమీద; గద= గదను; వేసెన్‌= విసరివేశాడు; కంస+అరియున్‌= 
కంసుని శత్రువుకూడ; శ్రీకృష్ణుడుకూడ; తద్‌= ఆ; గదన్‌= గదను; గదచేన్‌= తన గదచేత; త్రుంచి= ఖండించి; సహస్ర= 
వేయి; భాగములు+కాన్‌= తునకలుగా; కల్పించెన్‌= చేసెను; ఆలోనన్‌= ఆలోపల; వాండు= మురుడు; హస్తములు= 
చేతులు; ఎత్తికొంచున్‌= పైకత్తికొని; ఎదురై= ఎదురుమొగమయినవాడైై; వడిన్‌= వేగంగా; రాన్‌= రాగా ఈక్షించి= చూచి; 
చక్ర= చక్రంయొక్క ఆహతిన్‌= దెబ్బతో; లీలా= వినోదంయొక్క సమ([గ్ర= పూర్ణమైన; దశన్‌= స్థితితో; వాని శిరంబులు = 
అతని తలలు; ఐదును; విడిన్‌= వేగంగా ఖండించెన్‌= నరికాడు. 


తా; మురుడు శ్రీకృష్ణునిమీద గదను ప్రయోగించాడు. శ్రీకృష్ణుడు దాన్ని వేయిముక్కలు చేశాడు. తర్వాత మురాసురుడు 
చేతులు పైళత్తికొని శ్రీకృష్ణునికి ఎదురుగా నడుస్తూ వేగంగా వచ్చాడు. అప్పుడు శ్రీకృష్ణుడు వినోదప్రాయంగా చక్రం 
దెబ్బతో అతనితలలు ఐదింటినీ ఖండించాడు. 

వ. ఇట్లు శిరంబులు చక్రి చక్రధారాచ్చిన్నంబు లయిన వజివజధారాదళితశిఖరంబై కూలెడి 
శిఖరిచందంబున మురాసురుండు జలంబులందుం గూలిన, వానిసూనులు జనకవధజనితశోకాతురులై 
జనార్జ్దను మర్దింతు మని రణకుర్దనంబునం దాముండు, నంతరిక్షుండు, (శవణుండు, విభావసుండు, 


64 శ్రీ మహాభాగవతము 


వసుండు, నభస్వంతుండు, నరుణుండు నన నేడ్వురుయోధులు సక్రోధులై కాలాంతకచోదితంబైన 
ప్రళభయపవనసప్తకంబు భంగి నరకాసురప్రేరితులై రయంబునం బీఠుం దనియెడు దండనాథుం బురస్మరించు 
కొని, పజతెంచి హరిం దాంకి శరశక్తిగదాఖద్గకరవాలశూలాదిసాధనంబులు ప్రయోగించిన. 165 


ప్రతి : ఇట్లు= ఈ విధంగా; శిరంబులు= తలలు; చక్రి= చక్రంగల వానియొక్క శ్రీకృష్ణునియొక్క చక్ర= చక్రంయొక్క 
ధారా= అంచులచేత; భీన్నంబులు = ఖందింపబడ్డాయి; అయినన్‌= కాగా; వజ= వజ్రాయుధంయొక్క ధారా= వాదరచేత; 
దళిత= బద్దలు చేయబడిన; శిఖరంబు+ఐ= శిఖరాలు కలదై కూలెడి= పదెడి; శిఖరిచందంబునన్‌= కొందడవలె; మురాసురుండు; 
జలంబుల+అందున్‌= నీళ్లలో; కూలినన్‌= పడిపోగా వానిసూనులు= వానికుమారులు; జనక= తండ్రియొక్క వధ= 
వధచేత; జనిత= పుట్టిన; శోక= దుఃఖంచేత; ఆతురులు+ఐ= బాధపడుతున్నవారై; జనార్దనున్‌= శ్రీకృష్ణుణ్ణి; మర్దింతుము= 
చంపేస్తాము; అని; రణ= యుద్ధమనెడు; కుర్దనంబునన్‌= క్రీడయందలి ఆసక్తిచేత;ు తామ్రుండు; అంతరిక్షుండు; శవణుండు; 
విభావసుండు; వసుండు; నభస్వంతుండు; అరుణుండు; అనన్‌= అనగా ఏడ్వురు= ఏడుగురు; యోధులు= వీరులు; 
సక్రోధులు+ఐ= క్రోధంతో కూడుకొన్నవారై; కాలాంతక = శివునిచేత; చోదితంబు+ఐన= డ్రేరేపింపబడిన; ప్రళయ = 
ప్రళభయకాలంలోని; వాయుసప్తకంబు భంగిన్‌= వఏడువాయువుల్లాగాా నరకాసుర= నరకాసురునిచేత; (ప్రేరితులు+ఐ= 
ప్రేరేపింపబడినవారై; రయంబునన్‌= శీఘ్రంగా; పీఠుండు; అనియెడు= అను పేరుగల; దండనాథున్‌= సేనాధిపతిని; 
పురస్మరించుకొని= ముందుంచుకొని; పజతెంచి= పరుగెత్తుకొనివచ్చి; హరిన్‌= శ్రీకృష్ణుణ్ణి; తాంకి= ఎదిరించి; శర= 
బాణాలు; శక్తి= శక్తి గదా= గద; ఖద్ద= పెద్దకత్తి; కరవాల= చేతికత్తి; శూల= శూలం; ఆది= మొదలైన; సాధనంబులు= 
ఆయుధాలను; ప్రయోగించినన్‌= ఉపయోగింపగా... 

తా : ఇంద్రుడు వజ్రాయుధంతో శిఖరాల్ని బ్రద్దలు చేసి, పర్వతాన్ని కూల్చినట్లుగా శ్రీకృష్ణుడు చక్రంతో తలలు నరికి 
మురాసురుణ్ణి పడగొట్టాడు. మురుడు నీళ్లల్లో కూలిపోయాడు. అతనికి ఏడుగురు కొడుకులు. వారు తాముడు, అంతరిక్షుడు, 
(శ్రవణుడు, విభావసుడు, వసుడు, నభస్వంతుడు, అరుణుడు. వీరు తండ్రిచావుకు క్రోధం చెలరేగగా, శ్రీ కృష్ణుణ్ణి రణక్రీడలో 
చంపాలని నిశ్చయించారు. శివుడు సప్తవిధవాయువులను ప్రళయకాలంలో ప్రేరేపించినట్లు, నరకాసురుడు మురుని 
కుమారులను ఏడుగురినీ రెచ్చగొట్టాడు. వారు పీఠుడనే సేనాపతి అండతో శ్రీ కృష్ణుణ్ణి ఎదిరించి నానావిధ యుద్ధసాధనాలను 
ప్రయోగింపగా 

విశే : సప్తవిధ వాయువులు - 1) ఆవహం 2) ప్రవహం 3) సంవహం శు ఉద్వహం 5) నివహం 6) పరివహం 


"7౧ పరావహం. 
ఉ. ఆ దనుజేంద్రయోధవివిధాయుధసంఘము నెల్ల నుగ్రతన్‌ 

మేదినిం గూలనేయుచు సమిద్ధనిరర్గళమార్గణాళిం [గ్ర 

వ్యాదకులాంతకుం డసురహస్తభుజాననకంఠజాను జం 

ఘాదులం ద్రుంచి వైచెం దిలలంతలు ఖండములై యిలం బదన్‌. 166 
ప్రతి : క్రవ్యాద= రాక్షసుల; కుల= సమూహానికి; అంతకుందడు= యముడు; శ్రీకృష్ణుడు; సమిద్ధ= మిక్కిలి తీక్షమయిన; 
నిరర్దళ= అడ్దులేని; మార్గణ= బాణాల; ఆలళిన్‌= సమూహాన్ని ఉగ్రతన్‌= భయంకరత్వంతో; ఆ; దనుజేంద్ర= ఆ రాక్షస 


దశమస్కంధము - ఉత్తరభాగము 65 


శ్రేష్టులయిన; యోధ= యోధులయొక్క వివిధ= అనేకవిధాలయిన; ఆయుధ= ఆయుధాలయొక్క సంఘమున్‌= సంఘాన్ని 
ఎల్లన్‌= అంతయు; మేదినిన్‌= భూమిమీద; కూలన్‌= పడిపోయెటట్లుగా; ఏయుచున్‌= ప్రయోగిస్తూ అసుర= రాక్షసులయొక్క 
హస్త= చేతులు; భుజ= భుజాలు; ఆనన= ముఖాలు; కంఠ = కంఠాలు; జాను= మోకాళ్లు; జంఘ= పిక్కలు; ఆదులన్‌= 
మొదలైన దానిని; తిలలంతలు= నువ్వుగింజలంత; ఖండములు+ఐ= తునియలై; ఇలన్‌= నేలమీద; పడన్‌= పడునట్లుగా; 
త్రుంచివైచెన్‌= నరికివేశాడు. 


తా; శ్రీకృష్ణుడు వాడి అమ్ములు ప్రయోగించి రాక్షసవీరుల ఆయుధాలన్నీ భూమిమీద విరిగి పడేటట్లు చేశాడు. అంతేకాకుండా 
వారిశరీరావయవాలు నువ్వు గింజలంత తునకలయి నేలమీద రాలేటట్లు ఖండించాడు. 


వ. మజియు హరిశరజాలచక్రనిహతులయి తనవారలు మడియుటకు వెజంగుపడి రోషించి గరుడగమనుని 
దూషించి తన్ను భూషించుకొని సరకుసేయక నరకుండు వరకుండలప్రముఖాభరణభూషితుం డయి 
దానసలిలధారాసిక్త గండంబులును, మహోద్దండశుండాదండంబులు నైన వేదండంబులు తండతండంబులై 
నడువ వెడలి భందడనంబునకుం జని. 167 


ప్రతి ; మజియున్‌= ఇంకను; నరకుందు; హరి= శ్రీకృష్ణునియొక్క శర= బాణాల; జాల= సమూహంచేత; చక్ర= 
చక్రంచేత; నిహతులు +అయి= కొట్టబడినవారైై తనవారలు= తనవారు; మడియుటకున్‌= మరణించడానికి వెజంగుపడి= 
ఆశ్చర్యపడి; రోషించి= కోపించి; గరుడగమనుని= గరుడునిమీద ప్రయాణించేవాణ్ణి; శ్రీకృష్ణుణ్ణి; దూషించి= తిట్టి తన్నున్‌= 
తనను; భూషించుకొని= పాొగదుకొని; సరకు+చేయక= లెక్కచేయక; వర= శ్రేష్టాలైన; కుండల= కర్ణాభరణాలు; ప్రముఖ= 
మొదలయిన; ఆభరణ= నగలచేత; భూషితుందు +అయి= అలంకరింపబడినవాడై; దానసలిల= మదజలంయొక్క ధారా= 
ధారలచేత; సిక్త= తడుపబడిన; గండంబులును= చెక్కిళ్లు గలవియు; మహత్‌+ఉద్దండ (మహా+ఉద్దండ)= మహాభయంకరమైన; 
శుండాదండంబులును= కర్రలవంటి తొండాలు కలవియు; ఐన; వేదండంబులు= ఏనుగులు; తండ తండంబులు= 
గుంపులు గుంపులు; ఐ= అయి; నదువన్‌= నదువగా; వెడలి= బయలుదేరి; భందనంబునకున్‌= యుద్దానికి; చని= 
వెళ్లి... 


తా; శ్రీకృష్ణుని బాణాల వ్రేటులకూ, చక్రం దెబ్బలకూ, తనవారందరూ మరణించగా నరకాసురుడు ఆశ్చర్యం పొందాడు. 
కోపపడ్డాడు. శ్రీకృష్ణుణ్లి తిట్టాడు. తన్ను తాను పొగడుకొన్నాడు. లెక్కసేయనివాడై చెవిపోగులు మొదలయిన నగలు 
ధరించి, యుద్దానికి బయలుదేరాడు. అతనివెంట ఏనుగులు గుంపులుకట్టి నడిచాయి. వానిచెక్కిళ్లనుండి మదజలం 
ధారాపాతంగా ్రవిస్తూంది. చెట్టుబోదెలవంటి వానితొండాలు మహాభయం కలిగిస్తున్నాయి. 


మ. బలవంతుండు ధరాసుతుండు గనె శుంభద్రాజబింబోపరి 

స్థలశంపాన్వితమేఘమో యన ఖగేంద్రస్కంధపీఠంబుపై 

అలానారత్నముం గూడి సంగరకథాలాపంబులం జేయును 

జ్వలనీలాంగుం గనన్నిషంగుం గుహనాచంగున్‌ రణాభంగునిన్‌. 168 
ప్రతి :;: బలవంతుండు= బలం కలవాదైన; ధరా= భూదేవియొక్క సుతుండు= కుమారుడు; నరకాసురుడు; శుంభత్‌ = 
ప్రకాశిస్తున్న రాజబింబ= చంద్రబీంబంయొక్క ఉపరిస్థల= పైతట్టున; శంపా= మెరుపుతీగతో; అన్విత= కూడిన; 


66 శ్రీ మహాభాగవతము 


మెఘము+ఓ= మేఘమేెమో; అనన్‌= అనునట్లు; ఖగ+ఇంద్ర= పక్షిశేష్టుడయిన గరుత్మంతుని; స్మంధ= మూపు అనెడు; 
పీఠంబుపైన్‌= ఆసనంమీద; లలనా= స్రీలయందు; రత్నమున్‌= శ్రేష్టరాలయిన సత్యభామను; కూడి= కలసి; సంగరకథా= 
యుద్ధకథలకు సంబంధించిన; ఆలాపంబులన్‌= మాటలు; చేయు= చెప్తున్న ఉజ్వ్వల= ్రకాళిస్తున్న; నీల= నల్లని; 
అంగున్‌= దేహం కలవాణ్ణి; కనత్‌= వెలుగుతున్న నిషంగున్‌= అమ్ములపొదులు కలవాణ్ణి;, కుహనా= మాయతో కూడిన; 
చంగున్‌= నేర్పరిని; రణ= యుద్ధంలో; అభంగునిన్‌ = భంగపడనివాణ్ణి; శ్రీకృష్ణుని... 

తా ; బలశాలి అయిన నరకాసురుడు చంద్రబింబంమీద మెరపుతో కూడిన మేఘమేమో అనిన చందంగా గరుత్మంతుని 
మూపుమీద సత్యభామతో కలసి కయ్యపుముచ్చట్లలో మునిగి తేలుచున్న శ్రీకృష్ణుని చూచాడు. శ్రీకృష్ణుడు నల్లనిశరీరం 
కలవాడు. మంచి అమ్ములపొదులు కలవాడు. మాయాచాతుర్యం కలవాడు. యుద్ధంలో ఓడిపోనివాడు 


వ. కని కలహంబునకు నరకాసురుండు గమకింపం దమకింపక విలోకించి సంభ్రమంబున. 169 


ప్రతి : కని= చూచి; కలహంబునకున్‌= యుద్దానికి; నరకాసురుండు; గమకింపన్‌= ప్రయత్నింపగా; (సత్యభామ) 
తమకింపక= జంకక; విలోకించి= చూచి; సంభ్రమంబునన్‌= త్వరత్వరగా... 


తా :; నరకాసురుడు యుద్దానికి తలపడగా, సత్యభామ జంకూకొంకూ లేకుండా చూచి వేగిరపాటుతో 


శా. వేణిం జొల్లైెము వెట్టి సంఘటిత నీవీబంధయై భూషణ 

శ్రేణిం దాల్చి ముఖేందుమండల మరీచీజాలముల్‌ పర్వంగాం 

బాణిం బయ్యెదం జక్కగాం దుఠిమి శుంభద్వీర సంరంభయై 

యేణీలోచన లేచి నిల్చెం దన ప్రాణేశాగ్రభాగంబునన్‌. 170 
ప్రతి: ఏణీలోచన= ఆడులేడి కన్నులవంటి కన్నులు కలది; (సత్యభామ); వేణిన్‌= జడను; చాల్లెిము+పెట్టి= చుట్టచుట్టి; 
సంఘటిత= బిగింపబడిన; నీవీబంధ+ఐ= పోకముడి కలదై; భూషణ= నగల; నేణిన్‌= సమూహాన్ని తాల్చి= ధరించి; 
ముఖ= ముఖమనే; చంద్రమండల = చంద్రబింబంయొక్క మదీచీ= కాంతులయొక్క జాలముల్‌= సమూహాలు; పర్వన్‌+కాన్‌= 
వ్యాపింపగా; పాణిన్‌= చేతితో; పయ్యెదన్‌= పైటను; చక్కన్‌+కాన్‌= సరిగా? తుజీిమి= అమర్చుకొని; శుంభత్‌= ప్రకాశిస్తున్న; 
వీర= వీరునియొక్క సంరంభ+ఐ = వేగిరపాటు కలదై; లేచి తన; ప్రాణ+ఈశ= ప్రాణేశ్వరునియొక్క అగ్రభాగంబునన్‌= 
ముందుతట్టున; నిల్బెన్‌= నిలబడింది. 
తా : సత్యభామ జదను గట్టిచుట్టగా చుట్టింది. పోకముడిని గట్టిగా బిగించుకొనింది. నగలు సవరించుకొనింది. ముఖకాంతులు 
సర్వత్ర వ్యాపింపగా, ఒక మహావీరుని ఆటోపంతో లేచి తన ప్రాణనాయకుదడైన శ్రీకృష్ణుని ముందు వీరవనితగా నిలబడింది. 


ఫి సత్యభామ నరకాసురునితో యుద్ధంబు సేయుట * 
క. జన్యంబున దనుజుల దౌ, ర్ల్హన్యము లుడుపంగం గోరి చనుదెంచిన సౌ 
జన్యవతిం జూచి యదురా, జన్యడ్రేష్టుండు సరససల్లాపములన్‌. క్ష/1 


ప్రతి : యదురాజన్య= యాదవరాజులలో; శ్రేష్టండు= శ్రేష్టుడు, శ్రీకృష్ణుడు; జన్యంబునన్‌= యుద్ధంలో; దనుజుల= రాక్షసుల 
యొక్క దౌర్జన్యములు= దుష్ట చేష్టల్ని ఉడుపన్‌+కన్‌= పోగొట్టగ్యా కోరి చనుదెంచిన= వచ్చిన; సౌజన్యవతిన్‌= (ప్రేమ, 
బెదార్యాలుగల; సత్యభామను; చూచి; సరస= రసవంతమయిన; సల్గ్లాపములన్‌= సరసపుమాటలతో... 


దశమస్కంధము - ఉత్తరభాగము 6/7 


తా: శ్రీకృష్ణుడు యుద్ధంలో దుర్మార్దులయిన రాక్షసుల్ని సంహరించటానికి వచ్చిన సత్యభామను చూచి, రసమయము 
లయిన మంచి మాటలతో 
క. లేమా! దనుజుల గెలువంగ, లేమా? నీ వేల కడంగి లేచితి? విటు రా! 

లే! మాను మాన వేనిన్‌, లే మా విల్లందికొనుము లీలం గేలన్‌. 172 
ప్రతి : లేమా!= నారీమణీ!; సత్యభామా!; దనుజులన్‌= రాక్షసులను; గెలువన్‌+కన్‌+లేమా? = జయింపజాలమా? నీవు; 
ఏల; కడంగి= పూనుకొని, లేచితివి?= లేచావు?; ఇటు; రా= రమ్ము లే= లెమ్ము; మాను= యుద్ధప్రయత్నం మానుము; 
మానవు+ఏనిస్‌= మానుకొననిచో; లే!= లెమ్ము మావిల్లు= మావింటిని; లీలన్‌= విలాసంగా; కేలన్‌= చేతితో; అందికొనుము= 
తీసుకొమ్ము. 
తా : సత్యభామా! నేను రాక్షసుల్ని జయించలేనా? నీవెందుకు కయ్యానికి పూనుకొని లేచావు? ఈ ప్రక్కకు రా! లెమ్ము. 
యుద్ధప్రయత్నం మాను; మానుకోలేకపోతే నా ధనుస్సును చేతితో తీసికో! లే! 


వ. అని పలికి. 173 
తా : అని చెప్పి 
క. హరిణాక్షికి హరి యిచ్చెను, సురనికరోల్లాసనమును శూరకఠోరా 

సురసైన్యత్రాసనమును, పరగర్వనిరాసనమును బాణాసనమున్‌. 174 


ప్రతి : హరి= శ్రీకృష్ణుడు; సుర= దేవతల; నికర= సమూహానికి; ఉల్లాసనమును= సంతోషింపజే సేద; శూర= శూరులూ; 
కలఠోర= గట్టివారు అయిన; అసుర= రాక్షసుల; సైన్య= సేనకు; త్రాసనమును= భయం కల్షించేదీీ పర= శత్రువులయొక్క 
గర్వ= పొగరును; నిరాసనమును= రూపుమాపేదీ అయిన; బాణ+ఆసనమున్‌= ధనుస్సును; హరిణ +అక్షికిన్‌= 
లేడికన్నులవంటి కండ్లు గల ఆ సత్యభామకు; ఇచ్చెన్‌= ఇచ్చెను. 


తా: శ్రీకృష్ణుడు దేవతలను ఆనందింపజేయునది, వీరులూ గట్టివారు అయిన రాక్షస సైన్యానికి భయం కలిగించేదీ, 
శత్రువుల అహంకారాన్ని పోగొట్టేదీ అయిన వింటిని సత్యభామకు ఇచ్చాడు. 


శా. ఆ విల్లంది బలంబు నొంది తదగణ్యానంతతేజోవిశే 

షావిర్భూతమహాప్రతాపమున వీరాలోకదుర్లోకయై 

తా వేగన్‌ సగుణంబుం జేసె ధనువుం దన్వంగి దైత్యాంగనా 

గ్రీవాసంఘము నిర్గుణంబుగ రణ క్రీడామహోత్కంఠతోన్‌. 175 
ప్రతి :; తన్వంగి (తను+అంగి)= సన్నని శరీరం కలదైన, సత్యభామ; తాన్‌= తాను; ఆ= ఆ యొక్క విల్లు= ధనుస్సు; 
అంది= అందుకొని; బలంబున్‌= బలాన్ని ఒంది= పొంది; తద్‌= ఆ బలంవల్ల కలిగిన; అగణ్య= లెక్కింపలేని; అనంత = 
హద్దులేని; లేజస్‌= తేజస్సుయొక్క విశేష= ఆధిక్యంచేత; ఆవిర్భూత= పుట్టిన; మహత్‌= గొప్ప; ప్రతాపమునన్‌= పౌరుషంచేత; 
వీర= వీరులయొక్క ఆలోక= చూపులకు; దుర్లోక= చూచుటకు సాధ్యం గానిది; ఐ= అయి; రణ= యుద్ధం అనెడి; క్రీడా= 
ఆటయందలి; మహత్‌= అధికమయిన; ఉత్మంఠతోన్‌= వేగిరపాటుతో; దైత్య+అంగనా= రాక్షస స్రీలయొక్క (గ్రీవా= 


68 శ్రీ మహాభాగవతము 


మెదలయొక్క సంఘము= సమూహం; నిర్‌+గుణంబుగన్‌= (వివాహకాలమున వారి భర్తలు కట్టిన) మంగళసూత్రం 
లేనిదయ్యేటట్లుగా; ధనువున్‌= వింటిని; సగుణంబున్‌= అల్లైత్రాడుకలదిగా; చేసెన్‌= చేసింది. 

తా : సత్యభామ శ్రీకృష్ణుడు ఇచ్చిన వింటిని పుచ్చుకొనింది. వెంటనే ఆమె బలం పొందింది. ఆ బలంవల్ల మహాతేజస్సూ, 
ఆ తేజస్సుచేత మహాహూక్రమమూ ఆమెలో కలిగాయి. అప్పుడు ఆమెవైపు కన్నెత్తి చూడటానికి రాక్షసవీరులకు అశక్యమయింది. 
తర్వాత సత్యభామ యుద్ధంమీద గల తహతహపాటుతో రాక్షసప్రీల కంఠాలకున్న మంగళసూత్రాలు తెగిపోయేటట్లు తన 
వింటియందు అల్లెత్రాటిని బిగించింది. 


విశే : ఇక్కడ సత్యభామ ఒక తాడును బిగిస్తుంటే, అక్కడ మరొక తాడు తెగిపోతున్నది అనడం ఇందులోని చమత్కారం. 


క. నారి మొరయించె రిపు సే, నా రింఖణహేతువైన నాదము నిగుడన్‌ 

నారీమణిబలసంప, న్నారీభాదికము మూర్భనంద నరేంద్రా! 176 
ప్రతి : నర+ఇంద్రా= పరీక్షిన్మహారాజా!; నారీమణి= సత్యభామ; రిపు= శత్రువుల; 'సేనా= సేనలు (యొక్క; రింఖణ= 
జారిపడటానికి; హేతువు= కారణం; ఐన= అయిన; నాదము = ధ్వని; నిగుడన్‌= వ్యాపింపగా? బలసంపన్న= చతురంగబల 
సంపద కలిగిన; అరి= శత్రువులయొక్క ఇభ= ఏనుగులు; ఆదికము= మొదలయినవి; మూర్చన్‌+అందన్‌= మూర్చపోగా; 
నారి= అల్లెత్రాటినిి మొరయించెన్‌= (మోగించింది. 
తా : సత్యభామ, శత్రుసైన్యం తత్తరపదే ధ్వని వ్యాపింపగా, ఏనుగులు మొదలయినవి మూర్చపడగా అల్లెత్రాటిని మోగించింది. 


స్ప సౌవర్ణకంకణరుణర్తుణనినదంబు శింజినీరవముతోం జెలిమిసేయం 
దాటంకమణిగణధగధగదీప్తులు గండమండలరుచిం గప్పికొానంగ 
ధవళతరాపాంగధళధళరోచులు బాణజాలప్రభాపటలి నడంప 
శరఘాత ఘుమఘుమశబ్దంబు పరిపంధి సైనిక కలకలస్వనము నుడుప 

తే. వీరశ్చంగారభయరౌద్రవిస్మయములు, గలసి భామిని యయ్యెనో కాక యనంగ 
నిషువుం దొడుగుట దివుచుట యేయు టెల్ల, నెజుంగ రాకుండ నని సేసె నిందువదన. 177 


ప్రతి ; ఇందు= చంద్రునివంటి; వదన= ముఖం కలదైన, సత్యభామ; సౌవర్ణ= బంగారంతో చేసిన; కంకణ = చేతి 
కడియాలయొక్క రుణరుణ= రుణర్సుణ అనే; నినదంబు= ధ్వని; శింజినీ= అల్లెత్రాటియొక్క రవముతోన్‌= ధ్వనితో; 
చెలిమి+చేయన్‌= స్నేహంచేయగా, ఒకటి కాగా; తాటంక= చెవికమ్మలయందలి; మణి= మణులయొక్క గణ= సమూహం 
యొక్క ధగధగ= ధగధగమనే; దీప్తలు= కాంతులు; గండమండల= చెక్కిళ్ల ప్రాంతంలోని; రుచిన్‌= కాంతిని; కప్పికొనన్‌+కన్‌= 
కప్పివేయగా; ధవళతర= మిక్షిలి తెల్లనివయిన; అపాంగ= కదడకన్నులయొక్క ధళధళ= ధళధళమనే; రోచులు = కాంతులు; 
బాణ= బాణాల; జాల= సమూహంయొక్క ప్రభా= కాంతుల; పటలిన్‌= గుంపును; అడంపన్‌= అణచివేయగా; శర= 
బాణాలయొక్క ఘాత= దెబ్బల; ఘుమఘుమ= ఘుమఘుమ అనే; శబ్దంబు= ధ్వని; పరిపంథి= శత్రువుల; సైనిక= 
సైనికులయొక్క కలకల = కలకలమనే; స్వనమున్‌= ధ్వనిని; ఉడుపన్‌= ఆపగాా; వీర శృంగార, భయ, రౌద్ర, విససయములు= 
వీరం, శృంగారం, భయానకం, రౌద్రం, అద్భుతాలు అనే రసాలు; కలసి= కూడి; భామిని= ఈ వీరనారి; అయ్యెనో కాక= 


దశమస్కంధము - ఉత్తరభాగము 69 


అయ్యెనేమో; అనంగన్‌= అని అనునట్లుగా; ఇషువున్‌= బాణమును; తొడుగుట = కూర్చుట; తివుచుట= లాగడం; వయుట= 
ప్రయోగించడం; ఎల్లన్‌= అనేవి అన్నీ ఎఖుంగరాక+ఉందన్‌= తెలియకుండ; అని= యుద్ధం; చేసెన్‌= చేసింది. 


తా: సత్యభామ యుద్ధం చేసేటప్పుడు ఆమెబంగారుగాజుల రుణర్సుణధ్వనీ, అల్లెత్రాటిధ్వనీ ఏకమయ్యాయి. ఆమె 
చెవిపోగులలో పొదిగిన మణుల ధగధగమనే కాంతులు చెక్కిళ్లకాంతులను కప్పివేశాయి. ఆమెకడగన్నుల తళతళమనే 
కాంతులు బాణాల కాంతులను అణచి వేశాయి. ఆమె ఏయుచున్న బాణాల ఘుమఘుమారావం, సైనికుల కలకలాన్ని 
మాన్సింది. వీర-శృంగార-భయానక-రౌద్ర-అద్భుత రసాలు కలసి, ఈ వీరనారిగా రూపొందిందేమో అని అనుకొనునట్లుగా 
ఆమె కనబడుతూంది. ఆమె ఎప్పుడు బాణాన్ని వింటియందు కూర్చుతూ ఉందో, ఎప్పుడు నారిని లాగుతూ ఉందో! 
ఎప్పుడు బాణాన్ని ప్రయోగిస్తుందో తెలియడం లేదు. 


మ. పరుంజూచున్‌ వరుంజూచు నొంప నలరింపన్‌, రోషరాగోదయా 

విరతభ్రూకుటిమందహాసములతో వీరంబు శృంగారమున్‌ 

జరగన్‌, గన్నులం గెంపు సొంపుం బరంగం జందాస్రసందోహమున్‌ 

సరసాలోకసమూహమున్‌ నెణిపుచుం జంద్రాస్య హేలాగతిన్‌. 178 
ప్రతి : చంద్ర+ఆస్య= చంద్రుని పోలిన ముఖం కలదైన, సత్యభామ; హేలా= విలాసంతో కూడిన; గతిన్‌= పోకడతో; 
రోష= కోపంయొక్క రాగ= ప్రేమయొక్క ఉదయ= పుట్టుకచేత; అవిరత= ఎడతెగని; భ్రూకుటి= బొమముడితో; 
మందహాసములతోన్‌ = చిరునవ్వుతో; వీరంబు= వీరం; శృంగారమున్‌= శృంగారం; జరగన్‌= వ్యాపింపగా? కన్నులన్‌= 
కన్నులలో; కెంపు= క్రోధంవల్ల కలిగిన ఎరుపు; సొంపున్‌= అనురాగంచేత కలిగిన సొగసు; పరంగన్‌= కనబడగా; చండ= 
తీక్ట్షమయిన; అస్త= మంత్రపూర్వకంగా విడిచే బాణాలయొక్క సందోహమున్‌= సమూహాన్ని సరస= రసవంతమయిన; 
ఆలోక= చూపులయొక్క సమూహమున్‌= పరంపరను; నెజపుచున్‌= ప్రసరింపజేస్తూ పరున్‌= వైరిని; నాంపన్‌= బాధింపగా; 
చూచున్‌= ప్రయత్నించును; వరున్‌= భర్తను అలరింపన్‌= సంతోషింపజేయగా; చూచున్‌= చూడసాగింది. 
తా : సత్యభామ ఒయ్యారపుపోకడలు పోతూ రోషంతో ఏర్పడిన బొమముడులతో, వీరరసం అతిశయించగా, వాడి అయిన 
అస్తాలను ప్రయోగిస్తూ నరకాసురుణ్ణి పీడించటానికి ప్రయత్నించింది. అనురాగంవల్ల జనించిన చిరునవ్వులు చిందిస్తూ, 
శృంగారరసం ఉద్దీపింపగా; కన్నులలో సొగసు కనబడగా; రసమయములయిన చూపులను ప్రసరింపజేస్తూ భర్త అయిన 
శ్రీకృష్ణుణ్ణి ఆనందింపజేయటానికి ప్రయత్నించింది. ఇలా వీర శృంగారాల్ని ఒక్కట ప్రదర్శించిన వీర శృంగారనారి 
సత్యభామ. 


మ. అలినీలాలక చూడ నొప్పెసంగెం బ్రత్యాలీధపాదంబుతో 
నలికస్వేదవికీర్ణకాలకలతో నాకర్ణికానీత స 
ల్లలితజ్యానఖపుంఖ దీధితులతో లక్ష్యావలోకంబుతో 
వలయాకారధనుర్విముక్తవిశిఖవ్రాతాహతారాతియై. 1/79 


ప్రతి : అలి= తుమ్మెదలవలె; నీల= నల్లనైన; అలక= ముంగురులు కలది (సత్యభామ); ప్రత్యాలీఢ పాదంబుతోన్‌= 
విలుకాడు ఎదమకాలు ముందుంచి యుద్ధంచేయ నిలిచిన భంగిమతో; అలిక= నుదుటిపైగల; స్వేద= చెమటయందు; 


70 శ్రీ మహాభాగవతము 


వికీర్ణక= మిక్కిలి చెదరిన; అలకలతోన్‌= ముంగురులతో; ఆకర్ణిక = చెవివరకు; ఆనీత= తీసుకొనిరాబడిన (లాగిన); 
సత్‌= గట్టిదయిన; లలిత= అందమైన; జ్యా= అల్లెత్రాటిని; నఖ= పట్టుకొన్న చెతిగోళ్ల్రయొక్క పుంఖ= బాణం వెనుక చివర 
యొక్క దీధితులతోన్‌= కాంతులతో; లక్ష్య= గురి తప్పని; అవలోకంబుతోన్‌= చూపుతో; వలయ+ఆకార= గుంద్రని 
రూపం పొందిన; ధనుస్‌= వింటినుండి; విముక్త= వదలబడిన; విశిఖ= బాణాలయొక్క వ్రాత= సమూహాలచేత; ఆహత= 
చావగొట్టబడిన; అరాతి+ఐ= శత్రువులు కలదై; చూడన్‌= చూచుటకు; ఒప్పు+ఎసంగెన్‌= సొగసు అతిశయించింది. 


తా : సత్యభామ సొగసు - ఇట్టి పడేటట్లు రాక్షసులతో యుద్ధం చేసేటప్పుడు విలుకానివలె ఎడమకాలు ముందుంచి 
నిలిచింది. ఆమె ముంగురులు నొసలి చెమటలో చెదిరాయి. ఆమె చెవివరకు లాగిన అల్లెత్రాటిని పట్టుకొన్న చేతివేళ్ల గోళ్ల 
కాంతులూ, అమ్ముల వెనుక భాగపు కాంతులూ అంతటా వ్యాపిస్తున్నాయి. ఆమె చూపు గురి తప్పలేదు. ఆమె నారిని 
లాగటంవల్ల గుండ్రంగా అయిన వింటినుండి బాణాలు వదలి శత్రువుల్ని సంహరించింది. ఇలా సత్యభామ తన 
యుద్ధవిద్యావైశారద్యాన్ని ప్రదర్శించింది. 


స్స్‌ “బొమ్మ పెండ్లిండ్లకుం బోనొల్ల) నను బాల రణరంగమున కెట్లు రాం దలంచె? 
మగవారిం గనినం దా మఖుంగు చేరెడు నింతి పగవారి గెల్వ నె పగిదిం జూచెం? 
బసిందియుయ్యెల లెక్క భయ మందు భీరువు ఖగపతిస్కంధ మే కడింది నెక్కి? 
సఖుల కోలాహలస్వనము లోర్వనికన్య పటహభాంకృతుల కెబ్బంగి నోర్చె? 


ఆ. నీలకంఠములకు నృత్యంబుం గజపుచుం, నలసి తలంగిపోవు నలరుంబోండి 
యే విధమున నుందె నెలమి నాలీధాది, మానములను రిపులమాన మడంప? 180 


ప్రతి : బొమ్మపెండ్లిండ్లకున్‌= బొమ్మల పెళ్లిళ్లకు; పోన్‌= పోవడానికి; ఒల్లన్‌= ఇష్టపడను; అను= అన్తే బాల= బాలిక; 
రణరంగమునకున్‌= యుద్ధభూమికి; ఎట్లు= ఏ విధంగా; రాన్‌= వచ్చుటకు; తలంచెన్‌? = నిశ్చయించింది; మగవారిన్‌= 
పురుషుల్ని కనినన్‌= చూస్తే తాన్‌= తాను; మజుంగుచేరెడు= చాటుకు వెళ్లే), ఇంతి= స్తీ పగవారిన్‌= శత్రువులను; 
గెల్వన్‌= గెల్వడానికి;ి ఏ పగిదిన్‌= ఏ విధంగా; చూచెన్‌= చూచింది?; పసిండి= బంగారంతో చేసిన; ఉయ్యెలు= 
ఉయ్యాల్ని ఎక్కన్‌= ఎక్కడానికి భయము+అందు= భయపడే; భీరువు= పిరికిది; ఖగపతి= పక్షిరాజయిన గరుత్మంతుని; 
స్మంధము= మూపు; ఏ+కడిందిన్‌= ఏ సాహసంచేత; ఎక్కెన్‌= ఎక్మాను?; సఖుల= చెలికత్తెలయొక్క కోలాహల= కలకలంయొక్క 
స్వనములు= ధ్వనులు; ఓర్వని= సహింపని; కన్య= ఈ చిన్నది; పటహ= యుద్ధవాద్యపు (యమోతలయిన; భాంకృతులకున్‌= 
భాంకారాలకు; ఏ+భంగిన్‌= ఏ రీతిగా; ఓర్చొన్‌= ఓర్చుకొనింది?; నీలకంఠములకున్‌= నెమళ్లకు; నృత్యంబున్‌= నృత్యమును; 
కజపుచున్‌= నేర్పుతు; అలసి= బడలిక పొంది; తలంగిపోవు= తొలగిపోవు; అలరురు+పోండి= పూవువలె సుకుమారమైన 
శరీరం కలది; ఏ విధమునన్‌= ఏ రీతిగా; ఆలీధ= కుడికాలు ముందుంచి బాణప్రయోగం చేయుట; ఆది= మొదలయిన; 
మానములను= (పాదాలను చాచే) పద్ధతులతో; రిపుల= శత్రువుల; మానం= రోషాన్నిి అడంపన్‌= అణచివేయగా; 
ఎలమిన్‌= ప్రీతితో; ఉందెన్‌= సిద్ధమయింది? 


తా : బొమ్మల పెళ్లిళ్లకు వెళ్లటాని కంగీకరించని బాలిక యుద్ధరంగాని కేవిధంగా రావాలనుకొనింది? మగవాళ్ళను చూచి 
చాటుకు వెళ్లే మహిళ శత్రువుల్ని జయించాలని ఎట్లా నిశ్చయించింది? బంగరు టుయ్యాలల్ని ఎక్కటానికి భయపడే 


దశమస్కంధము - ఉత్తరభాగము 7] 


పిరికిది గరుత్మంతుని మూపు ఏ తీరుగా ఎక్కింది? చెలికత్తెల 'పెద్దరొదలను సహింతచని చిన్నది యుద్ధవాద్య భాంకారాలను 
ఏ రకంగా ఓర్చుకొన్నది? నెమళ్లకు నృత్యం నేర్పుతూ కొంచెం సేపటికే అలసిపోయే సుకుమారి ఆలీఢపాదాదిపద్ధతులతో 
శత్రువుల గర్వం అణచివేయటానికి ఏ విధంగా సిద్ధపడింది? 


ప్‌. వితల జక్కంగం బట్ట వెర వెజుంగని కొమ్మ బాణాసనం బిట్లు పట్ట నేర్చె? 
మ్రాంకునం దీంగెం గూర్చంగ నేరని లేమ గుణము నే క్రియ ధనుఃకోటిం గూర్చె? 
సరవి ముత్యము [గ్రువ్వంజాలని యబల యే నిపుణత సంధించె నిశితశరముం? 
జిలుకకుం బద్యంబు సెప్పనేరని తన్వి యస్తమంత్రము లెన్నం డభ్యసించెం? 


ఆ. బలుకు మనినం బెక్కు పలుకని ముగుద యే, గతి నొనర్చె సింహగర్జ్దనములు? 
ననంగ మెజసెం ద్రిజగదభిరామ, గుణధామ, చారుసత్యభామ, సత్యభామ. 181 


ప్రతి : వీణన్‌= వీణను; చక్కన్‌+కాన్‌= సరిగ్గా? పట్టన్‌= పట్టుకోవడానికి; వెరవు= ఉపాయం; ఎజుంగని= తెలియని; 
కొమ్మ= స్తే (సత్యభామ) బాణ+ఆసనంబు= విల్టు ఎట్లు= ఏ విధంగా; పట్టనెర్చెన్‌? = పట్టుకోవడం నేర్చింది?; 
మ్రాంకునన్‌= చెట్టుకు; తీంగెన్‌= లతను; కూర్చన్‌+కన్‌= అల్లుకొనేటట్లు కట్టడం; నేరని= చేతకాని; లేమ= స్తీ ఏ 
క్రియన్‌= ఏ విధంగా; గుణంబు= అల్లైత్రాటిని; ధనుస్‌+కోటిన్‌= వింటికొనయందు; కూర్చొన్‌? = అమర్చింది?; సరవి= 
క్రమంగా; ముత్యము= ముత్యాన్ని క్రువ్వన్‌+చాలని= క్రుచ్చుటకు అశక్తురాలయిన; అబల= మృదు (స్త్రీ; ఏ; నిపుణతన్‌= 
ఏ నేర్పుతో; నిశిత= వాడియైన; శరమున్‌= బాణాన్ని సంధించెన్‌? = ఎక్కుపెట్టింది?; చిలుకకున్‌= చిలుకకు; పద్యంబు= 
పద్యాన్ని చెప్పనేరని= చెప్పడం నేర్చని; తన్వి= స్త్రీ ఎన్నందు= ఎప్పుడు; అస్తమంత్రములు = అస్తాలకు సంబంధించిన 
మంత్రాలు; అభ్యసించెన్‌? = నేర్చుకొనింది?; పలుకుము= చెప్పమ్మ అనినన్‌= అని అడుగగా; పెక్కూ పలుమాటలు; 
పలుకని= చెప్పలేని; ముగుద= ముగ్ధ సింహగర్జ్దనములు= యుద్ధవీరుల హుంకారాలను; ఏ గతిన్‌= ఏ విధంగా; 
ఒనర్చెన్‌= చేసింది?; అనన్‌+కన్‌= అనుకొనేటట్లుగా; త్రిజగత్‌= మూడులోకాల్లో అభిరామ= మనోహరమయిన గుణ = 
సుగుణాలకు; ధామ= నిలయమయింది; చారు= మనోజ్ఞమయిన; సత్య= నిజమయిన; భామ= ప్రకాశం కలది అయిన, 
సత్యభామ; మెజసెన్‌= ప్రకాశించింది. 
తా : వీణను చక్కగా పట్టుకోలేని వనిత వింటిని ఏ విధంగా పట్టగలిగింది? తీగను చెట్టుకు కట్టలేని మహిళ ఏ విధంగా 
వింటిచివర అల్లెత్రాటిని బిగించింది? క్రమంగా ముత్యాలు గ్రుచ్చలేని అబల ఏవిధంగా అల్లెత్రాటితో బాణాన్ని 
సంధించింది? చిలుకకు పద్యం చెప్పలేని అశక్తురాలు అస్తమంత్రాలు ఎప్పుడు నేర్చుకొనింది? మాట్లాడ మన్నప్పుడు 
ఎక్కువసేపు మాట్లాడలేని అమాయకురాలు ఏ విధంగా సింహనాదాలు చేసింది? - అని అనుకొనేటట్లుగా సద్దుణరాశీ, 
మనోజ్జకాంతిసంపన్న ఐన సత్యభామ ప్రకాశించింది. 
శా. జ్యావల్లీధ్వని గర్జనంబుగ, సురల్‌ సారంగ యూథంబుగా, 

నా వి ల్లింద్రశరాసనంబుగ, సరోజాక్షుండు మేఘంబుగాం, 

దా విద్యుల్లతభంగి నింతి సురజిద్దావాగ్నిమగ్నంబుగాం 

బ్రావృట్కాలము సేసె బాణచయ మంభళ్శీకర్రేణిగాన్‌. 182 


72 శ్రీ మహాభాగవతము 


ప్రతి :; ఇంతి= స్తీ సత్యభామ; జ్యావల్లీ= తీగవంటి అల్లెత్రాటియొక్క ధ్వని= శబ్దం; గర్జనంబు+కన్‌= ఉరుముగాా; 
సురల్‌= దేవతలు; సారంగ= చాతకపక్షులయొక్క యూధంబుగాన్‌= సమూహంగా; ఆ= ప్రసిద్ధమయిన; విల్లు= శార్జధనుస్సు; 
ఇంద్రశర+ఆసనంబుగన్‌= ఇంద్రధనుస్సుగా; సరోజ= పద్మాలవంటి; అక్షుండు= కన్నులగలవాడు; శ్రీకృష్ణుడు; మేఘంటు+కాన్‌= 
మేఘంగా; తాన్‌= తాను; విద్యుల్లతభంగిన్‌ = మెఅపుతీగగా; సురజిత్‌= దేవతలను జయించిన రాక్షసులనెడి; దావాగ్ని= 
కార్చిచ్చు; మగ్నంబు+కాన్‌= మునిగిపోగాా ఆరిపోగాా బాణ= బాణాల; చయము= సమూహం; అంభస్‌= నీటియొక్క 
శీకర= తుంపురుల; ట్రేణి+కాన్‌= వరుసగా జల్లుగా; ప్రావృట్కాలము= వర్షాకాలం; చేసెన్‌= ప్రకృతిలో హఠాత్తుగా 
మార్చు కల్గించింది. 

తా : సత్యభామ, అల్లైత్రాటిమోత ఉరుముగా, దేవతలు చాతకపక్షులుగా, ధనుస్సు ఇంద్రధనుస్సుగా, శ్రీకృష్ణుడు మేఘంగా, 
తాను మెఅిపుతీగగా, బాణాలు నీటితుంపురులుగా, రాక్షసులు అనే కార్చిచ్చు ఆరిపోగా వర్షాకాలాన్ని సృష్టించింది. 


స్స్‌ రాకేందుబింబమై రవిబింబమై యొప్పు నీరజాతేక్షణ నెమ్మొగంబు, 
కందర్చకేతువై ఘనధూమకేతువై యలరుం బూంబోండిచేలాంచలంబు, 
భావజుపరిధియై ప్రళయార్ముపరిధియై మెజయు నాకృష్ణమై మెలంత చాప, 
మమృతప్రవాహమై యనలసందోహమై తనరారు నింతిసందర్శనంబు, 


తే హర్షదాయియై మహారోషదాయియైై, పరంగు ముద్దరాలిబాణవృష్టి, 
హరికి నరికిం జూడ నందంద శృంగార, వీరరసము లోలి విస్తరిల్ల. 183 


ప్రతి : శృంగారవీరరసములు= శృంగారరసం, వీరరసం; అందున్‌+అందున్‌= అక్కదక్కదే; ఓలిన్‌= క్రమంగా; విస్తరిల్లన్‌= 
అతిశయింపగా; హరికిన్‌= శ్రీకృష్ణునికి; అరికిన్‌= వైరికీ; నరక+అసురన్‌= నరకాసురునికి; చూడన్‌= చూడగా; నీరజాత= 
పద్మాలవంటి; ఈక్షణ= కన్నులుగల ఆమెయొక్క సత్యభామయొక్క నెమ్ముగంబు (నెజి+మొగంబు)= అందమైన ముఖం; 
రాకా= పున్నమినాటి; ఇందుబింబము= చంద్రబింబం; ఐ=అయి; రవిబింబము= సూర్యబింబం; ఐ= అయి; ఒప్పున్‌= 
ప్రకాళిస్తూంది; పూంబోడి= పుష్పంవలె మనోజ్ఞమైన దేహంగల ఆమెయొక్క సత్యభామయొక్క చేల= చీరయొక్క అంచలంబు= 
కొంగు; కందర్చ= మన్మథునియొక్క కేతువు+ఐ= జెందాయై; ఘన= పెద్దదియగు; ధూమకేతువు +ఐ= తోకచుక్కయై; 
అలరున్‌= ఒప్పుతూంది; మెలంత= స్తే యొక్క సత్యభామయొక్క చాపము= ధనుస్సు; ఆకృష్టము+ఐ= లాగబడిందై; 
భావజు= మన్మథునియొక్క పరిధి+ఐ= కాంతిమండలమై; ప్రళథభయ= ప్రళయకాలంనాటి; అరు సూర్యునియొక్క పరిధి+ఐ= 
దివ్యప్రభగలిగి (కాంతిపుంజములచే చుట్టబడి); మెజయున్‌= వెలుగుతూంది; ఇంతి= స్రీయొక్క సత్యభామయొక్క 
సందర్శనంబు= చూచుట; అమృతప్రవాహము+ఐ= అమృతప్రవాహమై; అనల= అగ్నియొక్క సందోహము+ఐ= సమూహమై; 
తనరారున్‌= ఒప్పుతూంది; ముద్దరాలి= ముగ్ధయగు సత్యభామయొక్క బాణవృష్టి= బాణవర్షం; హర్షద్రాయి= సంతోషాన్ని 
ఇచ్చేది; ఐ= అయి; మహత్‌+రోష= అధిక కోపాన్ని దాయి+ఐ= కలిగించేదై; పరంగున్‌= అతిశయిస్తూంది. 

తా; శృంగారరసం అతిశయించటం చేత ప్రియుడయిన శ్రీకృష్ణునికి సత్యభామ ముఖం పూర్ణిమనాటి చంద్రబింబమై, 
చీరకొంగు మన్మథధ్వజమై, గుంద్రని విల్లు మన్మథుని కాంతిమండలమై, ఆమె సందర్శనం అమృత ప్రవాహమై, బాణవర్షం 
సంతోషదాయకమై గోచరించాయి. వీరరసం విజ్బంభించటంవల్ల శత్రువయిన నరకాసురునికి సత్యభామ ముఖం 


దశమస్కంధము - ఉత్తరభాగము 73 


సూర్యవీంబంగా, పయ్యెదకొంగు అరిష్టహీతువయిన తోకచుక్కగ్గా; గుంద్రని విల్లు ప్రశయకాలం నాటి సూర్యుని ప్రభాపుంజంగా, 
ఆమెసందర్శనం అగ్నిజ్వాలాసమూహంగా, బాణవర్షం మహాకోపప్రదంగా కనబడింది. శృంగారవీరరసాల్ని ఇలా హరికి, 
అరికి మధ్య విస్తరింపజేసింది సత్య! 

విశే : ఈ నరకాసురవధాఘట్టాన్ని పోతన నాచనసోముని ఉత్తర హరివంశంనుండి (గ్రహించి, రూపొందించాడు. 

వ. ఇ వ్విధంబున. 184 

ప్రతి ; ఈ+విధంబునన్‌... 


తా: ఈ తీరున 
క. శంపాలతాభ బెడిదపు, టంపజచే ఘోరదానవానీకంబుల్‌ 
పెంపజి సన్నాహంబుల, సొంపటథి భూసుతుని వెనుకం జొచ్చెన్‌ విచ్చెన్‌. 185 


ప్రతి : శంపాలతా= మెరుపుతీగతో; ఆభ= సమాన అయిన సత్యభామయొక్క బెడిదము= వాడియైన; అంపటజచేన్‌= 
బాణపరంపరచే; ఘోర= భయంకరమయిన; దానవ= రాక్షసుల; అనీకంబుల్‌= సేనలు; పెంపటి= పెంపుచెడి; 
సన్నాహంబులన్‌= యుద్ధప్రయత్నాలలో; సాంపటథి= సమృద్ధి నశించి; భూసుతుని= భూదేవి కుమారుడైన; నరకాసురుని 
యొక్క వెనుకన్‌+చొచ్చెన్‌= వెనుక చేరాయి; విచ్చెన్‌= చెల్లా చెదరయ్యాయి. 


తా : సత్యభామ ప్రయోగించిన వాడి బాణాలకు తాళజాలక పెంపుచెడి, సమృద్ది కోల్పోయి యుద్ధ ప్రయత్నాలు చేయలేక 
రాక్షససేనలు నరకాసురుని మరుగుజొచ్చాయి. చెదరిపోయాయి. 


వు అ య్యవసరంబునం గంససంహారి మనోహారిణిం జూచి సంతోషకారియుం, గరుణారసావలోకన 
ప్రసారియు, మధురవచనసుధారసవిసారియుం, దదీయసమరసన్నాహనివారియునై యిట్లనియె. 186 


ప్రతి :;: ఆ+అవసరంబునన్‌= ఆ సమయంలో; కంస సంహారి= కంసుణ్ణి చంపినవాడు; శ్రీకృష్ణుడు; మనోహారిణిన్‌ = 
మనస్సును ఆకర్షించే, సత్యభామను; చూచి= కనుగొని; సంతోషకారియున్‌= సంతోషం కలిగించేవాడును; కరుణారస = 
దయారసంతో కూడిన; ఆలోకన= చూపులను; ప్రసారియున్‌= ప్రసరింపజేసేవాడును; మధుర= తియ్యనైన; వచన = 
పలుకులు అనే; సుధారస= అమృతరసెాన్ని విసారియున్‌= వ్యాపింపజేసేవాడును; తదీయ = ఆమెయొక్క సమరసన్నాహ= 
యుద్ధప్రయత్నాన్ని నివారియున్‌= నివారించేవాడును; ఐ= అయి; ఇట్లు= ఈ విధంగా; అనియెన్‌= పలికాడు. 
తా ; అప్పుడు శ్రీకృష్ణుడు సత్యభామను చూచి సంతోషం కలిగించేవాడు, దయతో చూచేవాడు; అమృతంవంటి మాటలు 
పలికేవాడు, ఆమె యుద్ధప్రయత్నాల్ని నివారించేవాడూ అయి ఇట్లా అన్నాడు. 
క. “కొమ్మా! దానవనాథుని, కొ మ్మాహవమునకుం దొలంగె గురువిజయముం గై 

కొమ్మా! మెచ్చితి నిచ్చెదం, గొ మ్మాభరణములు నీవు గోరిన వెల్లన్‌.” 187 
ప్రతి : కొమ్మా!= ప్రియురాలా! దానవనాథుని= రాక్షసరాజుయొక్క కొమ్ము= సైన్యం; యుద్ధమునకున్‌= యుద్ధంనుండి; 
తొలంగెన్‌= వైదొలగింది; గురు= గొప్పు విజయమున్‌= విజయాన్ని, కైకొమ్మా! = పొందుమా!; మెచ్చితిన్‌= మెచ్చుకొన్నాను; 
నీవు; కోరినవి+ఎల్లన్‌= కోరినవన్సీ; ఆభరణములు= నగలు; ఇచ్చెదన్‌= ఒసగెదను; కొమ్ము= తీసుకో. 


74 శ్రీ మహాభాగవతము 


తా : సత్యా! రాక్షసరాజుసైన్యం యుద్ధరంగంనుండి పారిపోయింది. నీవు మహావిజయం పొందావు. నిన్ను మెచ్చాను. నీవు 
కోరిన సొమ్ములన్నీ ఇస్తాను. స్వీకరించు. 


వ. అని పలికి సమ్మానరూపంబులును, మోహనదీపంబులును, దూరీకృతచిత్తవిక్షేపంబులు నైన 
సల్లాపంబులం గళావతిం దద్దయుం బెద్దజికంబు సేసి, తత్మరకిసలయోల్లసితబాణాసనంబు మరల నందు 
కొనియె, నప్పుడు సురవైరి మురవైరి కిట్లనియె. 188 
ప్రతి : అని; పలికి; సమ్మాన= గౌరవంయొక్క రూపంబులును= లక్షణాలు కలవీ; మోహన = మోహాన్ని దీపంబులును = 
ప్రకాశింపజేసేవి; దూరీకృత= దూరంగా చేయబడిన; చిత్త మనస్సుయొక్క విక్షేపంబులును= కలవరపాట్లు కలవియు; 
ఐన= అయిన; సల్లాపంబులన్‌= మంచిమాటలతో; కళావతిన్‌= కళలుగలదైన, సత్యభామను; తద్దయున్‌= మిక్కిలి; 
పెద్దజికంబు +చేసి= మన్ననచేసి; తత్‌= ఆమెయొక్క కరకిసలయ = చిగురాకువంటి చేతియందు; ఉల్లసిత= ప్రకాశిస్తున్నట్టి; 
బాణ+ఆసనంబు= విల్లును) మరలన్‌= తిరిగి అందుకొనియెన్‌= తీసుకొన్నాడు; అప్పుడు; సురవైరి= దేవతల శత్రువు; 
నరకాసురుడు; మురవైరికిన్‌= మురాసురుని శత్రువు అయిన, శ్రీకృష్ణునితో; ఇట్లు; అనియెన్‌= ఇట్లన్నాడు... 

తా; శ్రీకృష్ణుడు గౌరవాన్ని వెల్లడించేవీ, మోహాన్ని పుట్టించేవీ, మనస్సునందలి కలతలను దూరంచేసేవీ అయిన సరస 
సల్లాపాలతో కళావిశారద అయిన సత్యభామను బహుమానించి ఆమె చేతిలో ఉన్న వింటిని తిరిగి తీసుకొన్నాడు. అప్పుడు 
నరకాసురుడు అతనితో ఇలా అన్నాడు. 


క. మగువ మగవారి ముందజ, మగతనములు సూప రణము మానుట నీకున్‌ 
మగతనము గాదు; దనుజులు, మగువల దెసం జనరు మగలమగ లగుట హరి! 189 


ప్రతి : హరీ!= శ్రీకృష్ణా! మగువ= ఆడుది; మగవారి ముందజన్‌= పురుషుల యెదుట; మగతనములు= పౌరుమషాలు; 
చూపన్‌= ప్రదర్శిస్తే రణము= యుద్ధం; మానుట= విరమించడం; నీకున్‌= నీకు మగతనము= పౌరుషం; కాదు; 
దనుజులు = రాక్షసులు; మగలమగలు = మగవాళ్లకు మగవాళ్లం (వీరులకే వీరులం); అగుటన్‌= అగుటచే, మగువలదెసన్‌= 
స్రీలవైపునకు; చనరు= వెళ్లరు. 

తా: శ్రీకృష్ణా! ఆడుది మగవారిముందు పౌరుషం ప్రదర్శిస్తున్నప్పుడు నీవు యుద్ధం మానటం పౌరుష మనిపించుకోదు. 
రాక్షసులు వీరులకే వీరులు కావటంవల్ల అబలలతో యుద్ధం చేయరు. 

వ. అనిన హరి యిట్లనియె. 1900 
తా : నరకాసురు దారీతిగా పలుకగా శ్రీకృష్ణుడు ఈ విధంగా అన్నాడు. 


క. '*నరకా! ఖండించెద మ, త్మరకాండాసనవిముక్తఘనశరముల భీ 
కరకాయు నిన్ను సుర కి, న్నరకాంతలు సూచి నేండు నందం బొందన్‌.” 101 


ప్రతి : నరకా!= నరకాసురా! నెండు= ఇప్పుడు; భీకర= భయంకరమయిన; కాయున్‌= శరీరంకలవాడిని, నిన్ను మత్‌= 
నాయొక్క కర= చేతియందలి; కాండ+ఆనన= వింటినుండి; విముక్త= వదలిన; ఘన= గొప్పవయిన; శరములన్‌= 


దశమస్కంధము - ఉత్తరభాగము 7/5 


బాణాలతో; సుర+కిన్నర +కాంతలు = దేవతాస్త్రీలు, కిన్నర స్త్రీలు; చూచి= కనుగొని; నందంబు= ఆనందం; ఒందన్‌= 
పొందగా; ఖండించెదన్‌= చంపుతాను. 


తా : ఓరీ నరకాసురా! దేవతాస్త్రీలు, కిన్నరాంగనలు చూచి సంతోషింపగా మహాభయంకరమైన శరీరం కలిగిన నిన్ను నేడే 


నా బాణాలతో సంహరిస్తాను. 


వ. అని పలికి హరి నరకాసురయోధులమీంద శతఘ్ని యను దివ్యాస్తంబు ప్రయోగించిన నొక్కవరుసను 
వార లందజఖు మహావ్యథం జెందిరి, మజియును. 102 


ప్రతి : అని; పలికి హరి= శ్రీకృష్ణుడు; నరకాసుర= నరకాసురుని; యోధులమీందన్‌= యుద్ధభటులమీద; శతఘ్ని అను= 
అనే; దివ్య= దేవతా సంబంధమయిన; అస్త్రంబు= మంత్రపూర్వకంగా విడిచే బాణాన్ని ప్రయోగించినన్‌= ప్రయోగించగా; 
ఒక్క వరుసను= ఒక్కసారిగా వారలు; అందజు; మహావ్యథన్‌= మహాసంక్షోభం; చెందిరి= పొందారు; మజియును = 
ఇంకను... 

తా: శ్రీకృష్ణుడు “శతఘ్ని అనే లోకాతీతమయిన అస్త్రాన్ని నరకాసురుని భటులమీద వేయగా వారందరూ మహాక్షోభకు 
గురి అయ్యారు. 


మ. శరవిచ్చిన్నతురంగమై పటుగదాసంభిన్నమాతంగమై, 
యురుచక్రాహతవీరమధ్యపదబాహుస్కంధముఖ్యాంగమై, 
సురభిత్సైన్యము దైన్యముం బొరయుచున్‌ శోషించి హైన్యంబుతో 
హరి మైోలన్‌ నిలువంగ లేక పజచెన్‌ హాహానినాదంబులన్‌. 193 


ప్రతి : సురభిత్‌= దేవతలను బ్రద్దలు చేసేవానియొక్క నరకాసురునియొక్క సైన్యము = సేన; శర= బాణాలచే; విచ్చిన్న= 
ఖండింపబడిన; తురంగము+ఐ= గుర్రాలు కలదై; పటు= దృఢమయిన; గదా= గదచేత; సంభీన్న= బ్రద్దలు చేయబడిన; 
మాతంగము+ఐ= ఏనుగులు కలదై; ఉరు= గొప్పదైన; చక్ర= చక్రంచేత; ఆహత= కొట్టబడిన; వీర= వీరులయొక్క 
మధ్య= నడుములు; పద= పాదాలు; బాహు= భుజాలు; స్మంధ= మూపులు; ముఖ్య= మొదలైన; అంగము+ఐ= 
అవయవాలు కలదై; దైన్యమున్‌= దురవస్థను; పొరయుచున్‌= పొందుతూ; శోషించి= బలం కోల్పోయి; హైన్యంబుతోన్‌= 
హీనత్వంతో; హరి= శ్రీకృష్ణునియొక్క 'మోలన్‌= సమీపంలో; నిలువ+కన్‌ లేక= నిలబడలేక; హాహానినాదంబులన్‌= 
దుఃఖంవల్ల చేసే 'హాహా అనే ధ్వనులతో, హాహాకారాలతో; పజచెన్‌= పారిపోయింది. 

తా; శ్రీకృష్ణుని బాణాలచేత ఖండించిన గుర్రాలూ; గదచేత బ్రద్దలుచేసిన ఏనుగులూ, చక్రంచేత అవయవాలు తెగకొట్టబడిన 


వీరులూ గలదైన రాక్షససైన్యం దురవస్థపాలై, దుర్చలమై, హీనదశకు వచ్చి, అతనియెదుట నిలువలేక హాహాకారాలు చేస్తూ 
పారిపోయింది. 


వ. అప్పుడు. 194 
తా: ఆ సమయంలో 


ఆ. మొనసి దనుజయోధముఖ్యులు నిగుడించు, శస్తసముదయముల జనవరేణ్య! 
మురహరుండు వరుస మూందేసి కోలల, ఖండితంబు సేసె గగనమందు. 195 


76 శ్రీ మహాభాగవతము 


ప్రతి: జనవరేణ్య! = పరీక్షిన్మహారాజా! ముర= మురాసురుని; హరుండు= చంపినవాడు; శ్రీకృష్ణుడు; దనుజయోధ= 
రాక్షసయోధులలో; ముఖ్యులు= అగ్రగణ్యులు; మొనసి= పూనుకొని; కదనము+అందున్‌= యుద్ధంలో; నిగుడించు= 
ఏసే; శస్త్ర= బాణాల; సముదయములన్‌= సమూహాలను; వరుసన్‌= క్రమంగా; మూండేసి కోలలన్‌= మూడు మూడు 
బాణాలతో; ఖండితంబు+చేసెన్‌ = ముక్కలుగా చేశాడు. 


తా; పరీక్షిన్మహారాజా! శ్రీకృష్ణుడు రాక్షసయోధత్రేష్టులు ప్రయోగించిన బాణాల్ని మూడుమూడు బాణాలను తదవ తడవకు 
వేసి, ముక్క్మముక్కలు చేశాడు. 


క. వెన్నుని సత్యను మోచుచుం, బన్నుగం బదనఖరచంచుపక్షాహతులన్‌ 
భిన్నములు సేసె గరుడుండు, పన్నిన గజసముదయములం బౌరవముఖ్యా! 1906 


ప్రతి : పౌరవ= పురుచక్రవర్తి (యయాతి కుమారుడు) వంశీయులలో; ముఖ్యా! = శ్రేష్టుడా!; వెన్నునిన్‌= శ్రీకృష్ణుణ్సి; 
సత్యను= సత్యభామను; మోచుచున్‌= మూపున మోస్తూ గరుడుండు= గరుత్మంతుడు; పద= పాదాల; నఖర= గోళ్లయొక్క 
చంచు= ముక్కుయొక్క పక్ష= రెక్కలయొక్క ఆహతులన్‌= చీల్చడం, పొడవడం, కొట్టడం అనే పనులతో; పన్నిన= 
యుద్దానికి సిద్ధం చేసిన; గజ= ఏనుగుల; సముదయములన్‌= గుంపులను; పన్నుగన్‌= ఒప్పునట్లుగా; భిన్నములు+చేసెన్‌= 
ఛేదించాడు. 

తా; పరీక్షిన్మహారాజా! శ్రీకృష్ణుణ్లీ, సత్యభామను మూపున మోస్తూ, గరుత్మంతుడు యుద్దానికి సిద్ధపరచిన నరకాసురుని 
గజబలాన్ని గోళ్లతో రక్కాడు. ముక్కుతో పొడిచాడు. రెక్కలతో బాదాడు. 


వ మఠతియును విహగరాజపక్షవిక్షేపణసంజాతవాతంబు 'సైరింపం జాలక హతశేషంబైన సైన్యంబు 
పురంబు సొచ్చుటం జూచి నరకాసురుండు మున్ను వజ్రాయుధంబుం దిరస్మరించిన తనచేతిశక్తిం గొని 
గరుడుని వైచె, నతండును విరులదండవేటునం జలింపని మదోద్దండవేదండంబునుంబోలె విలసిలై, న 
య్యవసరంబున గజారూధుందై కలహరంగంబున. 107 


ప్రతి : మజియున్‌= ఇంకనూ; విహగరాజ= పక్షిరాజయిన గరుత్మంతునియొక్క పక్ష= రెక్కల్ని విక్షేపణ= ఆడించదంచేత; 
సంజాత = పుట్టిన; వాతంబు= గాలిని; సైరింపన్‌= ఓర్చుకోడానికి; చాలక = సమర్థంకాక; హతశేషంబు= మరణించగా 
మిగిలింది; ఐన= అయినట్టి సైన్యంబు= సేన; పరంబు= ప్రాగ్ట్యోతిషపురాన్ని; చొచ్చుటన్‌= ప్రవేశించడం; చూచి; నరకాసురుండు; 
మున్ను పూర్వం; వజ్ర+ఆయుధంబున్‌= వజ్రాయుధాన్ని తిరస్కరించిన = త్రిప్పికొట్టిన; తనచేతిశక్తిన్‌= తనచేతియందలి 
శక్తి అనే ఆయుధంతో; కొని= గురిగా చేసి; గరుడునిన్‌= గరుత్మంతుణ్ణి వైచెన్‌= కొట్టాడు; అతండును= ఆ గరుత్మంతుడును; 
విరులదండ= పూలదండయొక్క వేటునన్‌= దెబ్బచేత; చలింపని= కదలని మెదలని; మద= మదంచేత; ఉద్దండ = 
భయంకరమైన; వేదండంబునున్‌+పోలెన్‌= ఏనుగువలె; విలసిల్లెన్‌= ఒప్పాడు; ఆ+అవసరంబునన్‌= ఆ సమయంలో; 
గజ+ఆరూఢుండు = ఏనుగునెక్కినవాడు; ఐ= అయి; కలహరంగంబునన్‌= యుద్ధరంగంలో... 


తా : గరుత్మంతుడు రెక్కలాడించటంవల్ల పుట్టిన గాలితాకుడు సహింపలేక - చావగా మిగిలిన సైన్యం పట్టణంలో 
ప్రవేశించింది. ఇది చూచి నరకాసురుడు పూర్వం వజ్రాయుధాన్న త్రిప్పికొట్టిన తనశక్యాయుధాన్ని గరుడునిమీద 
ప్రయోగించాడు. గరుత్మంతుడు పూలదందవైటుకు చలింపని మదగజంమాదిరిగా ఆ శక్తిదెబ్బకు తట్టుకొని నిలబదగలిగాడు. 
అప్పుడు ఏనుగునెక్కి నరకాసురుడు యుద్ధరంగంలో 


దశమస్కంధము - ఉత్తరభాగము ౯7/7 


మ. సమదేభేంద్రము నెక్కి భూమిసుతుం డా చక్రాయుధున్‌ వైవ శూ 
లము చేం బట్టిన నంతలోన రుచిమాలాభిన్నఘోరాసురో 
త్తమ చక్రంబగు చేతిచక్రమున దైత్యధ్వంసి ఖండించె ర 
త్నమయోద([గ్రవినూత్నకుండలసమేతంబైన తన్మూర్ధమున్‌. 198 


ప్రతి : భూమిసుతుండు= భూదేవి కుమారుడు, నరకాసురుడు; సమద= మదంతో కూడిన; ఇభ+ఇం[ద్రమున్‌= గజరాజాన్ని; 
ఎక్కి ఆ; చక్ర+ఆయుధున్‌= చక్రం ఆయుధంగా కల ఆ శ్రీకృష్ణుణ్సి; వైవన్‌= కొట్టగా; శూలము; చేన్‌= చేతియందు; 
పట్టినన్‌= పట్టుకొనగా; అంతలోనన్‌= ఆ లోపలనే; దైత్య= రాక్షసులను; ధ్వంసి= నాశం చేసేవాడు, శ్రీకృష్ణుడు; రుచి= 
కాంతులయొక్క మాలా= పరంపరచే; భిన్న= బ్రద్దలు చేయబడిన; ఘఫోర= భయంకరమైన; అసుర+ఉత్తమ= రాక్షస 
శ్రేష్టుల; చక్రంబు= సమూహం కలది; అగు= అయిన; చేతి చక్రమునన్‌= తనచేతియందలి సుదర్శనచక్రంతో; రత్నమయ= 
రత్నాలు పొదిగిన; ఉదగ్ర= గొప్పవయిన; వినూత్న= మిక్కిలిక్రొత్తవయిన; కుండల= చెవిపోగులతో; సమేతంబు= కూడింది; 
ఐన= అయిన; తద్‌= అతనియొక్క నరకాసురునియొక్క మూర్ధమున్‌= తలను; ఖండించెన్‌= నరికాడు. 

తా : మదించిన ఏనుగు నెక్కి నరకాసురుడు శ్రీకృష్ణుణ్ణి కొట్టటానికి శూలం చేపట్టాడు. అతడు శూలాన్ని చేతితో అందుకొనే 


లోపల శ్రీకృష్ణుడు తన కాంతిపరంపరచే రాక్షసవీరుల్ని ధ్వంసంచేసే చక్రాన్ని చేపట్టి, రత్నకుండలాలతో కూడిన అతనితలను 
నరికాదు. 


శా. '“ఇల్లాలం గిటియైన కాలమున మున్నే నంచు ఘోషింతు వో 

తల్లీ! నిన్నుం దలంచి యైన నిచటం దన్నుం గృపం గావండే! 

చెల్లంబో! తలం ద్రుంచె' నంచు నిల నాక్షేపించుచందంబునన్‌ 

ద్రైళ్లెం జప్పుడు గాంగ భూమిసుతుం డుద్దీప్తాహవక్షోణిపై. 109 
ప్రతి : ఓ తల్లీ!= ఓ అమ్మా!; ఏన్‌= నేను; మున్ను= పూర్వం; కిటి= విష్ణువు దివ్యవరాహరూపంగా; ఐన కాలమునన్‌= 
అవతరించినప్పుడు; ఇల్లాలన్‌= భార్యను; అంచున్‌= అంటూ; ఫాషింతువు= చాటుతుంటావు; నిన్నున్‌= నిన్ను తలంచి+ఐనన్‌= 
జ్ఞప్తికి తెచ్చుకొనియైనాా కృపన్‌= దయతో; తన్నున్‌= తనను; కావండు+ఏ= కాపాడడు గదా; చెల్లంబో! = అయ్యో; 
తలన్‌= తలను; కత్రుంచెన్‌= నజకెను; అంచున్‌= అంటూ; భూమిసుతుండు= భూదేవి కుమారుడు, నరకాసురుడు; ఇలన్‌= 
తల్లియైన భూదేవిని; ఆక్షేపించుచందంబునన్‌= నిందిస్తున్నట్లుగాా చప్పుడు+కాన్‌+కన్‌= శబ్బమయ్యేట్టుగా (రోదిస్తూ); 
ఉద్దీప్త= ప్రకాశించేదయిన (భయంకరమయిన) ఆహవ క్షోణిపైన్‌= యుద్ధభూమిమీద; త్రెళ్లెన్‌= పడ్డాడు. 
తా : ఓ తల్లీ! “పూర్వం వరాహావతారసమయంలో నేను విష్ణువునకు భార్య నయ్యానని చాటుకొంటూ ఉంటావు. నిన్ను 
తలచి అయినా నన్ను కాపాడడు గదా! అయ్యా! నిర్ణయుడై శిరస్సును ఖండించాడు” అని తల్లిని నిందిస్తున్నట్లు యుర్ధభూమిమీద 
రోదిస్తూ నరకాసురుడు పడిపోయాడు. 


క. 'కంటిమి నరకుండు వడంగా, మంటిమి నేంిడనుచు వెస నమర్యులు మునులున్‌ 
మింటం బువ్వులు గురియుచుం, బంటింపక పొగడి రోలిం బద్మదళాక్షున్‌. 200 


78 శ్రీ మహాభాగవతము 


ప్రతి : అమరులు= దేవతలు; మునులున్‌= మునులును; నరకుండు= నరకాసురుడు; నేండు= ఈనాడు; పదన్‌+కాన్‌= 
నేలగూలగా; కంటిమి= చూచాము; మంటిమి= బతికాము; అనుచున్‌= అంటూ; వెసన్‌= శీఘ్రంగా; మింటన్‌= ఆకాశంలో 
ఉండి; పువ్వులు; కురియుచున్‌= కురిపిస్తూ పద్మదళ= తామర రేకులవంటి; అక్షున్‌= కన్నులు గలవాణ్ణి; శ్రీ కృష్ణుణ్ణి; 
పంటింపక= సందేహించకుండా; ఓలిన్‌= క్రమంగా; పొగడిరి= స్తుతించారు. 

తా : “నరకాసురుడు నేలగూలటం ఈ దినం కళ్లారా చూచాము. బ్రతికిపోయాము గదా!” అని దేవతలూ, మునులూ 
వెంటనే ఆకాశంనుండి పూలవాన కురిపిస్తూ, ఏ సందేహం లేకుండా శ్రీకృష్ణుణ్లి స్తుతించారు. 


వ. అంత భూదేవి వాసుదేవుని డగ్గజ నేతెంచి జాంబూనదరత్న మండితంబైన కుండలంబులును, 
వైజయంతియను వననమాలయును, వరుణదత్తంబైన సితచ్చత్రంబును, నొక్క మహారత్నంబును సమర్పించి 
మొక్కి భక్తితాత్పర్యంబులతోడం గరకమలంబులు ముకుళించి, విబుధవందితుండును, విశ్వేశ్వరుండును నైన 
దేవదేవుని నిట్లని వినుతించె. 201 
ప్రతి : అంతన్‌= తర్వాత; భూదేవి; వాసుదేవుని= శ్రీకృష్ణునికి; డగ్గజన్‌= దగ్గరగా; ఏతెంచి= వచ్చి; జాంబూనద= 
బంగారంతో; రత్న= రత్నాలతో; మందడితంబు+ఐ= ప్రకాశిస్తున్న కుండలంబులును = చెవిపోగులును; వైజయంతి అను= 
వైజయంతి అనే పేరుగల; వననమాలయును = (అన్ని బుతువుల్లో పూచే పూలతో కట్టిందీ, మోకాళ్లవరకు వ్రేలాడుచుందేదీ, 
మధ్య భాగాన లావుగా ఉందేదైన) పూలదందకూడా; వరుణ= వరుణునిచే, దత్తంబు= ఈబడినది; ఐన; సిత= తెల్లని; 
ఛత్రంబును= గొడుగును; ఒక్క ఒకానొక; మహారత్నంబును= గొప్పరత్నాన్ని సమర్పించి= ఇచ్చి; మొక్కి నమస్మరించి; 
భక్తి తాత్చర్యంబులతోడన్‌= భక్తితో, ఆసక్తితో; కరకమలంబులు= తామరపూలను పోలిన చేతులను; ముకుళించి= జోడించి; 
విబుధ= దేవతలచె స్తుతింపబడినవాడును; విశ్వ+ఈశ్వరుండును= పరమాత్మయును; ఐన; దేవదేవునిన్‌= దేవతలకే 
దేవుడయినవాణ్ణి; ఇట్లు= ఈ విధంగా; అని= అంటూ; వినుతించెన్‌= పొగడింది... 

తా: పిమ్మట భూదేవి శ్రీకృష్ణుణ్లి సమీపించి, బంగారపు రత్నకుండలాలను, వైజయంతి అనే వనమాలను, వరుణుడు 
ఇచ్చిన తెల్ల గొడుగును, ఒక మహారత్నాన్ని సమర్పించి, భక్తితాత్చర్యాలతో చేతులు జోడించి, దేవాధిదేవుడూ, పరమాత్మ 
అయిన శ్రీకృష్ణుణ్సి ఈ రీతిగా స్తుతించింది. 


$ భూదేవి శ్రీకృష్ణుని స్తుతించుట 1 
సీ “అంభోజనాభున కంభోజనేత్రున కంభోజమాలాసమన్వితునకు 
నంభోజపదున కనంతశక్తికి వాసుదేవునకును దేవదేవునకును 


భక్తులు గోరినభంగి నే రూపైనం బొందువానికి నాదిపురుషునకును 
నఖిలనిదానమై యాపూర్ణవిజ్ఞానుండైనవానికిం బరమాత్మునకును 


ఆ. ధాతం గన్న మేటితండ్రికి నజునికి, నీకు వందనంబు నే నొనర్హు 
నిఖిలభూతరూప! నిరుపమ! యీశ! ప, రాపరాత్మమహిత! యమితచరిత! 202 


ప్రతి : నిఖీల= సమస్తమైన; భూత= జీవరాశియొక్క రూప!= స్వరూపమయినవాడా!; నిరుపమ! = పోలిక లేనివాడా!; 
ఈశ! = ప్రభూ!; పరా= పరాప్రకృతియొక్క అపరా= అపరాప్రకృతియొక్క ఆత్మ= రూపం కలిగి ఉండటంచేత; మహిత= 


దశమస్కంధము - ఉత్తరభాగము 79 


పూజింపబడిన; చరిత!= సత్‌ప్రవర్తన కలవాడా!) “అంభోజ నాభునకున్‌= పద్మం నాభియందు కలవానికి; అంభోజ 
నేత్రునకున్‌= పద్మాలవంటి కన్నులు గలవానికి; అంభోజమాలా= తామరపూలదందతో; సమన్వితునకున్‌= కూడిన వానికి; 
అంభోజ పదునకున్‌= పద్మాలను పోలిన పాదాలు గలవానికి అనంత = అంతంలేనట్టి; శక్తికిన్‌= శక్తి గలవానికి; 
వాసుదేవునకును= వసుదేవుని కుమారునికి; దేవదేవునకునున్‌= దేవతలకే దేవుదైనవానికి; భక్తులు; కోరినభంగిన్‌= 
కోరినవిధంగా; ఏ రూపు+ఐనన్‌= ఏ రూపమయినా; పొందువానికిన్‌ = ధరించేవానికి; ఆదిపురుషునకును= సృష్టికి 
పూర్వం ఉన్న పురుషునికి; అఖీల= అన్నింటికి; నిదానము+ఐ= మూలకారణమై; ఆపూర్ణ= పరిపూర్ణమైన; విజ్ఞానుండు = 
విజ్ఞానం కలవాడు; ఐన వానికిన్‌ పరమాత్మునికి; ధాతన్‌= బ్రహ్మను; కన్న= కనిన; మేటి తండ్రికిన్‌= గొప్పతండ్రికి; 
అజునికిన్‌= పుట్టుక లేనివానికి; నీకున్‌= నీకు; నేను; వందనంబు= నమస్మారం; ఒనర్హున్‌= చేస్తున్నాను. 


తా : అఖిలజీవస్వరూపా! నిరుపమానా! ఈశ్వరా! పరాపర ప్రకృతి దయరూపా! నిరవధికచరితా! శ్రీకృష్ణా! నీవు పద్మం 
నాభియందు కలవాడివి. కమలాలవంటి కన్నులు గలవాడివి. పద్మహారం కలవాడివి. పద్మాలవంటి చరణాలు కలవాడివి. 
అనంతశక్తి సంపన్నుడివి. వసుదేవునికుమారుడివి. దేవతలకే దేవుడివి. భక్తులు కోరిన ఏ రూపమైనా ధరించేవాడివి. 
సృష్టికి పూర్వమే ఉండే పురుషుడివి. సర్వానికీ మూలకారణమైనవాడివి. పరిపూర్ణ విజ్ఞానివి. పరమాత్ముడివి. బ్రహ్మను 
కనిన గొప్పతండ్రివి. జననం లేనివాడివి. ఇట్టి నీకు నేను నమస్కరిస్తున్నాను. 


వ. దేవా! నీవు లోకంబులు సృజియించుటకు రజోగుణంబును, రక్షించుటకు సత్త్వగుణంబును, 
సంహరించుటకుం దమోగుణంబును ధరియింతువు; కాలమూర్తివి. ప్రధానపూరుషుండవు పరుండవు, 
నీవ! నేనును, వారియు, వహ్నియు, ననిలుండు, నాకాశంబు, భూతతన్నాత్రలును, నింద్రియంబులును, 
దేవతలును, మనంబును, గర్తయును, మహత్తత్త్వంబును, జరాచరంబైన విశ్వంబును, నద్వితీయుండవైన 
నీయందు సంభవింతుము. 208 


ప్రతి : దేవా! నీవు; లోకంబులు= లోకాలను; సృజియించుటకున్‌= సృష్టించడానికి; రజోగుణంబును= రజోగుణాన్సీ; 
రక్షించుటకున్‌= కాపాడటానికి; సత్వగుణంబును= సత్వగుణాన్నీీ సంహరించుటకున్‌= తుద ముట్టించడానికి; 
తమోగుణంబును= తమోగుణాన్నీ ధరియింతువు; కాలమూర్తివి= కాలస్వరూపుడివి; ప్రధాన పూరుషుండవు= మూలకారణమైన 
ప్రకృతి, జీవుడు అయినవాడివి; పరుండవు= పరమాత్మవు; నీవు+అ= నీవే; నేనును= భూమినైన నేనూ; వారియున్‌= 
జలమూ; వహ్నియున్‌= అగ్నీ అనిలుండున్‌= వాయువూ; ఆకాశ= ఆకాశమూ; భూత తన్నాత్రలును= శబ్దం, స్పర్శం, 
రసం, గంధం, రూపం అనేవీ; ఇంద్రియంబులును= చర్మం, కన్ను, చెవి, నాలుక, ముక్కు అను అయిదు జ్ఞానేంద్రియాలూ; 
వాక్కు హస్తాలు, పాదాలు, గుదస్థానం; స్తే పురుష మర్మావయవాలు అనే కర్మేంద్రియాలూ; దేవతలును= ఇంద్రియాల 
అధిదేవతలునూ; మనంబును= మనస్సునూ; కర్తయును= అహంకారమునూ; మహత్తత్త్రంబును= బుద్ధియూ; చర= 
తిరిగేవాటితో; అచర= తిరగనివాటితో కూడిందీ; ఐన= అయిన; విశ్వంబును= జగత్తును; అద్వితీయుండవు= సాటిలేని 
వాడివీ; ఐన= అయిన; నీ+అందున్‌= నీయందు; సంభవింతుము(సంభవించుదుము)= జన్మిస్తున్నాము. 


తా : దేవా! నీవు రజోగుణంతో కూడి (బ్రహ్మవై లోకాలను సృష్టిన్తావు. సత్సగుణం కలిగి విష్ణువువై వాటిల్ని రక్షిస్తావు. 
తమోగుణాన్ని ధరించి వాటిల్ని నశింపజేస్తావు. నీవే కాలస్వరూపుడవ. పరమాత్మవు; ప్రకృతి, పురుషుడు, మనస్సు, బుద్ధి, 
అహంకారం, పంచభూతాలు, జ్ఞానేంద్రియాలూ, కర్మేంద్రియాలూ, శబ్బరూపరసాదులూ - అనే పంచవింశతితత్వాలూ 
(25), ఇంద్రియాల అధిదేవతలూ, స్థావరజంగమాలతో కూడిన యావద్విశ్వమూ సాటిలేని నీయందే పుడుతున్నాము. 


80 శ్రీ మహాభాగవతము 


చ. దయ నిటు సూడుమా! నరకదైత్యునిబిద్డండు వీండు, నీ దెసన్‌ 

భయమున నున్నవాండు, గడు బాలుం, డనన్యశరణ్యుం, దార్తుం, దా 

శయరహితుండు, దండ్రిక్రియ శౌర్యము నేరండు, నీ పదాంబుజ 

ద్వయిం బొడంగాంచె భక్తపరతంత్రసువీక్షణ! దీనరక్షణా! 204 
ప్రతి : భక్త= భక్తులకు; పరతంత్ర= అధీనమైన; సువీక్షణ!= మంచిచూపుగలవాడా!; దీనరక్షణా!= దీనుల్ని 
రక్షించేవాడా!; దయన్‌= దయతో; ఇటు= ఈ వైపు; చూడుమా! = చూడవయ్యా!; వీండు= ఇతడు; నరకదైత్యుని= నరకాసురుని 
యొక్క బిడ్డండు= కొడుకు; నీదెసన్‌= నీయెడ; భయమునన్‌= భయంతో; ఉన్నవాండు= ఉన్నాడు; కడున్‌= మిక్షిలి; 
బాలుండు= చిన్నవాడు; అనన్య శరణ్యుండు (న+అన్యశరణ్యుందు)= మరొక రక్షకుడు లేనివాడు; ఆర్హుండు= దుఃఖం 
పొందినవాడు; ఆశయరహితుండు= అండ లేనివాడు; తండ్రిక్రియన్‌= తండ్రివలె; శౌార్యము= పరాక్రమం; నేరండు= 
చూపనేర్చినవాడు కాడు; నీ= నీయొక్క పద+అంబుజ= పాదపద్మాల; ద్వయిన్‌= జంటను; పొడన్‌+కాంచెన్‌= దర్శించాడు. 
తా : భక్తుల్ని చల్లని చూపులతో చూచేవాడా! జాలిగొలుపే వారిని కాపాడేవాడా! దయతో ఈ వైపు చూడవయ్యా!. వీడు 
నరకాసురుని కుమారుడు. నిన్ను చూచి భయపడుతున్నాడు. వీడు పసిబిడ్డ. దిక్కులేనివాడు. దుఃఖిస్తున్నాడు. ఏ ఆశ్రయం 
లేనివాడు. తండ్రిమాదిరిగా పరాక్రమంతో ఎదురు తిరుగడం తెలియనివాడు. నీ కాళ్ల దగ్గరకు చేరాడు. 


వ. అని యిట్లు భూదేవి భక్తితోడ హరికిం బ్రణమిల్లి వాక్కుసుమంబులం బూజించిన నర్చితుండై 
భక్తవత్సలుం డయిన పరమేశ్వరుండు నరకపుత్తుం డయిన భగదత్తున కభయం బిచ్చి, సర్వసంపద 
లొసంగి నరకాసురగ్భహంబు ప్రవేశించి యందు. 205 
ప్రతి : అని; ఇట్లు; భూదేవి; భక్తితోడన్‌= భక్తితో; హరికిన్‌= శ్రీకృష్ణునికి; ప్రణమిల్లి= నమస్కరించి; వాక్‌= మాటలనెడు; 
కుసుమంబులన్‌= పూలతో; పూజించినన్‌= పూజించగా; అర్చితుండు+ఐ= పూజించబడినవాడై) భక్త= భక్తులపట్ల; 
వత్సలుండు= (ప్రమగలవాడు; అయిన; పరమ+ఈశ్వరుండు = పరమాత్మ విష్ణువు; నరకపుత్రుండు= నరకునికుమారుడు; 
అయిన భగదత్తునకున్‌;, అభయంబు +ఇచ్చి= భయనివృత్తి చేసి; సర్వ సమస్తమయిన; సంపదలు = ఐశ్వర్యాలు; ఒసంగి= 
ప్రసాదించి; నరకాసుర గృహంబు= నరకాసురుని భవనం; ప్రవేశించి= చొచ్చి; అందున్‌= ఆ సౌధంలో... 

తా :; ఈ విధంగా భూదేవి భక్తితో శ్రీకృష్ణునికి నమస్కరించి, మాటల పూలతో పూజచేసింది. భక్తానురాగం కలిగిన 
శ్రీకృష్ణుడు నరకాసురుని కుమారుడయిన భగదత్తునికి అభయటప్రదానం చేసి, సర్వభాగ్యాలూ ప్రసాదించాడు. తర్వాత 
నరకునిభవనం ప్రవేశించి, దానిలో 


$ శ్రీకృష్ల్ణు(డు పదాజువెల కన్నియల వరించి దేవలోకమునకు(€ బోయి పారిజాతము(దెచ్చుట 1 


ఉ. రాజకులావతంసుండు పరాజితకంసుండు సొచ్చి కాంచె ఘో 
రాజుల రాజులం బటుశరాహతి నొంచి ధరాతనూజుం డు 
త్తేజితశక్తిం దొల్లిం జెజిదెచ్చినవారిం బదాజువేల ధా 
ప్రీజనమాన్యలన్‌ గుణవతీవ్రతధన్యల రాజకన్యలన్‌. 206 


దశమస్కంధము - ఉత్తరభాగము 8] 


ప్రతి : రాజకుల= రాజవంశంలో; అవతంసుండు = (శ్రేష్టుడైన శ్రీకృష్ణుడు; పరాజిత= అపజయం పొందిన; 
కంసుందు= కంసుణ్ణి గలవాడు (కంసుణ్జ్ణి జయించినవాడు); శ్రీకృష్ణుడు; సొచ్చి= ప్రవేశించి; ఘోర= భయంకరమైన; 
ఆజులన్‌= యుద్దాలలో; పటు= శక్తిమంతమైన; శర= బాణాలయొక్క ఆహతిన్‌= దెబ్బచేత; రాజులన్‌= రాజులను; 
నొంచి= బాధించి; ధరాతనూజుండు= భూదేవి కుమారుడు; నరకుడు; ఉత్తేజిత= ప్రకాశింపజేయబడిన; శక్తిన్‌= శక్తితో; 
తొల్లి= పూర్వం; చెజదెచ్చినవారిన్‌= బందీలుగా పట్టితెచ్చినవారిని; పదాజువేల= పదారువేలమంది; ధాత్రీజన= భూజనులచేత; 
మాన్యలన్‌= గౌరవింపదగినవారిని; గుణవతీ= సద్దుణవతుల యొక్క వ్రత= జీవన పద్ధతిచేత; ధన్యలన్‌= కృతార్థత 
నాందినవారిని (పొగదడదగిన వారిని); రాజకన్యలన్‌= 'పెండ్లికాని రాజపుత్రికలను; కాంచెన్‌= చూచాడు. 

తా :; రాజవంశ శ్రేష్టుడూ, కంసుణ్ణి జయించినవాడూ అయిన శ్రీకృష్ణుడు, రాజులను గెలిచి నరకాసురుడు బందీలుగా 


పట్టితెచ్చిన పదారువేలమంది రాజకన్యలను ఆ భవనంలో చూచాడు. ఆ రాజపుత్రికలు జనులచేత గౌరవింపదగినవారు. 
సుగుణవతుల జీవనమార్గం అనుసరించి ధన్యత నొందినవారు. 


మ. కని రా రాజకుమారికల్‌ పరిమళత్కాతూహలాక్రాంతలై 
దనుజాధీశచమూవిదారు నతమందారున్‌ శుభాకారు నూ 
తన శృంగారు వికారదూరు సుగుణాధారున్‌ మృగీలోచనా 
జనచేతోధనచోరు రత్నమకుటస్ఫారున్‌ మనోహారునిన్‌. 207 


ప్రతి : ఆ రాజకుమారికల్‌= ఆ రాజపుత్రికలు; పరిమళత్‌= పరిమళించుచున్న కౌతూహల= కుతూహలంచేత; 
ఆక్రాంతలు+ఐ= ఆక్రమించబడినవారై; దనుజ +అధీశ= రాక్షసరాజు యొక్క చమూ= సైన్యాన్ని విదారున్‌= చీల్చేవాణ్ణి; 
నత= నమస్మరించేవారికి; మందారున్‌= కల్పవృక్షమైనవాణ్ణి; శుభ+ఆకారున్‌= మంగళకరమైన ఆకారం కలవాణ్ణి; నూతన 
శృంగారున్‌= అపూర్వమయిన శృంగార వేషం కలవాణ్ణి; వికార= స్వాభావిక స్థితినుండి కలిగేమార్పులకు; దూరున్‌= 
దూరమయిన వాణి; మృగీలోచనాజన = ఆడులేడి కన్నులవంటి కన్నులు గల స్తే జనులయొక్క చేతస్‌= మనస్సులనెడు; 
ధన= ధనాన్ని చోరున్‌= అపహరించేవాణ్ణి; రత్నమకుట= రత్నకిరీటంతో; స్ఫారున్‌= ప్రకాశించువాణ్ణి; మనోహారునిన్‌= 
మనస్సుల్ని ఆకర్షించేవాణ్ణి; కనిరి= చూచారు. 

తా : ఆ రాజకన్యలు నిలువెల్లా కుతూహలం గలవారై రాక్షస సేనలను ఛేదించేవాణ్లీ, మొక్కే వారికి కల్పవృక్షమయినవాణ్ణీ, 
శుభాలు కలిగించే రూపం గలవాణ్ణీ, నిత్యనవీనమయిన శృంగారం కలవాణ్ణీ; భావవికారాలు లేనివాణ్లీ; సద్దుణాలకు 


నిలయుడయినవాణ్ణీ; యువతుల హృదయ ధనాన్ని దొంగిలించువాణ్ణీ, మనస్సులను ఆకర్షించువాణ్లీ, రత్నాలు పొదిగిన 
కిరీటంతో ప్రకాశించేవాణ్లీ శ్రీకృష్ణుణ్సి చూచారు. 


వ. కని యతని సౌందర్యగాంభీర్యచాతుర్యాదిగుణంబులకు మోహించి, తమకంబులు జనియింప, 
థధైర్యంబులు సాలించి, సిగ్గులు వర్జించి, పంచశరసంచలితహపృదయలై, దబైవయోగంబునం బరాయత్తంబులైన 
చిత్తంబుల నమ్మత్తకాశినులు దత్తరంబున మనోజుం డుత్తలపెట్ట నతండు దమకుం బ్రాణవల్లభుం దని 
వరియించి. 208 

ప్రతి : కని= చూచి; అతని= శ్రీకృష్ణుని; సౌందర్య= అందం; గాంభీర్య= స్థిరమైన మనస్థితి; చాతుర్య = నైపుణ్యం; ఆది= 
మొదలయిన; గుణంబులకున్‌= గుణాలవల్ల; మోహించి= వలచి; తమకంబులు= ఉత్కంఠలు; జనియింపన్‌= కలుగగా; 


82 శ్రీ మహాభాగవతము 


ధైర్యంబులు= గంభీరతలు; చాలించి= విడిచి; సిగ్గులు= బిడియాలు; వర్ణించి= వదలి; పంచశర= మన్మథునిచేత; 'సంచలిత= 
కలత పెట్టబడిన; హృదయలు+ఐ= హృదయాలు కలవారై; దైవయోగంబునన్‌= దైవవశాన; పర= ఇతరులకు; 
ఆయత్తంబులు+ఐన= వశమైన (స్వాధీనత తప్పిన); చిత్తంబులన్‌= మనస్సులతో; ఆ మత్తకాశినులు= ఆ నిండు యౌవనంతో 
ప్రకాశించే ఆ యువతులు; తత్తరంబునన్‌= తత్తరపాటుతో; మనోజుండు= మన్మథుడు; ఉత్తల పెట్టన్‌= పరితపింపజేయగా; 
అతండు= శ్రీకృష్ణుడు; తమకున్‌= తమకు; ప్రాణవల్లభుందడు= ప్రాణేశ్చరుడు; అని; వరియించి= కోరి... 


తా ; రాజపుత్రికలు శ్రీకృష్ణుణ్ణి చూచి, అతనిసౌందర్యం, గాంభీర్యం, నైపుణ్యం మొదలయిన గుణాలవల్ల అతణ్ణి ప్రేమించారు. 
వారికి తహతహపాటు కలిగింది. వారు ధైర్యం కోల్పోయారు. బిడియాన్ని వదలివేశారు. మన్మథుడు వారి హృదయాల్ని 
కలతపెట్టాడు. దైవవశంతో వారిమనస్సులు అదుపు తప్పాయి. ఆ ఉత్తమాంగనలు మన్మథతాపానికి లోనై శ్రీకృష్ణుడే 
తమకు ప్రాణేశ్చరుడని నిశ్చయించుకొని 


ఉ పాపపురక్క్మసుండు సెజపట్టె నటంచుం దలంతు మెప్పుడుం 
బాపుందడె? వీనిధర్మమునం బద్మదళాక్షునిం గంటి మమ్మ! ము 
న్నీ పురుషోత్తముం గదియ నేమి వ్రతంబులు సేసినారమో? 
యా పరమేష్టి పుణ్యుండు గదమ్మ! హరిన్‌ మముం గూర్చె నిచ్చటన్‌. 209 


ప్రతి : పాపము+రక్కసుండు= పాపాత్ముడయిన రాక్షసుడు (నరకాసురుడు) చెజిపట్టిన్‌= కారాగారంలో బంధించాడు; 
అటంచున్‌= అంటూ; ఎప్పుడున్‌= ఎప్పుడూ; తలంతుము(తలంచుదుము)= అనుకొంటాము; పాపుండు +ఎ? = పాపియా?; 
వీని= ఇతని, నరకాసురుని; ధర్మమునన్‌= పుణ్యంచేత; పద్మదళ= తామరరేకులవంటి; అక్షునిన్‌= కన్నులు గలవాణ్ణి, 
శ్రీకృష్ణుణ్ణి; కంటిమి= చూచాము; అమ్మ!) మున్ను= పూర్వం; ఈ; పురుష+జఉత్తమున్‌= ఈ పురుషశ్రేష్టుణ్ణి; కదియన్‌= 
కలసికొనేందుకు; ఏమి వ్రతంబులు= ఏయే నోములు; చేసినారము+ఓ?= నోచితిమో?; ఆ పరమేష్టి= ఆ బ్రహ్మ 
పుణ్యుండు= పుణ్యాత్ముడు; కద+అమ్మ!; ఇచ్చటన్‌= ఇక్కడ; హరిన్‌= శ్రీకృష్ణుణ్ణి; మమున్‌= మమ్మల్ని కూర్చొన్‌= ఒకచోటికి 
చేర్చాడు. 
తా ; మహాపాపియైన నరకాసురుడు నిర్భంధించాడని ఎప్పుడూ అనుకొంటాము. నిజంగా వాడు పాపాత్ముడా? వాని 
పుణ్యమా అని శ్రీకృష్ణుణ్ణి దర్శింపగలిగాము కదమ్మా! ఈనాడు పురుషశ్రేష్టుడయిన ఇతణ్జ్‌ కలసికొనేందుకై పూర్వజన్మంలో 
మనం ఎట్టి నోములు నోచామో? ఆ బ్రహ్మదేవుడు పుణ్యాత్ముడు గదమ్మ! కాబట్టే, శ్రీకృష్ణుణ్డీ, మమ్మల్నీ ఇక్కడ చేర్చాడు. 
క. ఉన్నతి నీతండు గౌంగిట, మన్నింపంగ నింక బ్రదుకుమానిని మనలో 

ము న్నేమి నోము నోంచెనొ, సన్నుతమార్గముల విపినజలదుర్గములన్‌. 210 
ప్రతి :; మనలోన్‌= మనందరిలో; ఈతండు= శ్రీకృష్ణుడు; కౌంగిటన్‌= కౌగిలిలో; ఉన్నతిన్‌= ఎక్కువగా మన్నింపన్‌ +కన్‌= 
ఆదరింపగాా? ఇంకన్‌= ఈపైని; బ్రదుకు= సుఖజీవనం చేసే, మానిని= కాంత; మున్ను= పూర్వం; సన్నుత= కొనియాడబడిన; 
మార్గములన్‌= కార్యం నడిపే పద్ధతులతో; విపిన= అడవుల్లో కలిగే; జల దుర్గములన్‌= నీటి దుర్గాలలో; నోము= 
ఎటువంటి నోము; నోచున్‌+ఒ? = నోచిందో. 


తా ; మనందరిలో శ్రీకృష్ణుడు కౌగిలించి ఆదరించగా సుఖంగా జీవించే అదృష్టవతి పూర్వజన్మంలో సదాచారాలు 
పాటిస్తూ, అడవుల్లో నీళ్లల్లో నిలిచి, కష్టాలు పడి ఏ వ్రతా లాచరించిందో? (లేకుంటే అంతటి అదృష్టం కల్గదని భావం). 


దశమస్కంధము - ఉత్తరభాగము 83 


క. విన్నారమె యీ చెలువముం?, గన్నారమె యిట్టి శౌర్యగాంభీర్యంబుల్‌? 
మన్నార మింతకాలముం, గొన్నారమె యెన్నం డయినం గూరిమి చిక్కన్‌. ల2]1 


ప్రతి :; ఇంతకాలమున్‌= చాలాకాలంగా; మన్నారము= (మనం) జీవించి ఉన్నాం గదా! ఈ చెలువమున్‌= ఇటువంటి 
సౌందర్యం; విన్నారము+ఎ? = ఎవరియందైనా కలదని విన్నామా?; ఇట్టి= ఇటువంటి; శౌర్యగాంభీర్యంబుల్‌ = శౌర్యమూ, 
గంభీరత్వమూ; కన్నారము+ఎ? = (ఇంకొకనియందు) చూచామా?; ఎన్నండు+అయినన్‌= ఎప్పుడయినా కూరిమి= 
ప్రేమ; చిక్కన్‌= మనకే దక్కేటట్లు; కొన్నారము+ఎ= (ఎవరినుండైనా) పొందామా? 


తా :; మనం చాలాకాలం నుండి బ్రతుకుతూ ఉన్నాం గదా! ఎవరిలో అయినా ఈ అందం ఉందని విన్నామా? ఇంతటి 
ప్రతాపమూ, గంభీరతా మరొకనియందు చూచామా? ఎవని నుండయినా, ఎప్పుడయినా ఈ ప్రేమను దక్కించుకొన్నామా? 


సీ, వనజాక్షి! నేంగన్మ వైజయంతిక నైన గదిసి వ్రేలుదు గదా కంఠమందు 
బింబోపి! నేంగన్మ పీతాంబరము నైన మెజసి యుండుదు గదా మేనునిండం 
గన్నియ! నేంగన్మ కౌస్తుభమణి నైన నొప్పు సూపుదుంగదా యురమునందు 
బాలిక! నేంగన్మ పాంచజన్యము నైన మొనసి చొక్కుదుంగదా మోవిం గ్రోలి 


ఆ. పద్మగంధి! నేను బర్దదామము నైనం, జిత్రరుచుల నుందు శిరమునందు 
ననుచుం బెక్కుగతుల నాదిరి కన్యలు, గములు గట్టి గరుడగమనుం జూచి. 212 


ప్రతి : కన్యలు= రాజపుత్రికలు; గములు+కట్టి= గుంపులు గుంపులుగా చేరి గరుడగమనున్‌= గరుత్మంతుని మీద 
ప్రయాణం చేసేవాదైన, శ్రీకృష్ణుణ్ణి; చూచి; వనజ+అక్షి= కమలాలను పోలిన కన్నులు గలదానా చెలీ!; నేన్‌+కన్మన్‌= నేను 
గనుక; వైెజయంతికన్‌= వైజయంతి అనుపేరుగల వనమాలను; ఐనన్‌= అయినచో; కంఠము+అందున్‌= మెడలో; 
కదిసి= చేరి; వ్రేలుదున్‌+కదా= వ్రేలాడుతుంటాను గదా!; బింబ +ఓప్టి!= దొండ పండువంటి పెదవి గలదానా; నేస్‌+కన్మన్‌= 
నేను గనుక; పీత +అంబరమున్‌= పచ్చని (పట్టు) బట్టను; ఐనన్‌= అయినచో; మేను= శరీరం; నిండన్‌= నిండేటట్లుగా; 
మెజసి= ప్రకాశించి; ఉండుదున్‌+కదా= ఉంటానుగదా!; కన్నియ! = కుమారీ!) నేన్‌+కన్మన్‌= నేను గనుక; కౌస్తుభమణిన్‌= 
కౌస్తుభం అనే మణిని; ఐనన్‌= అయినచో; ఉరము+అందున్‌= ప్బాదయంపై ఒప్పు+చూపుదున్‌+కదా= అందం కనబథస్తాను 
గద్వా బాలిక! = చిన్నదానా!; నేన్‌+కన్మన్‌= నేను గనుక; పాంచజన్యమున్‌= పాంచజన్యమనే శంఖాన్ని ఐనన్‌= అయినచో; 
మొనసి= యత్నించి; మోవిన్‌= పెదవిని; క్రోలి= త్రాగి (అధరపానంచేసి); చొక్కుదున్‌+కదా= పరవశిస్తాను కదా; 
పద్మగంధి!= పద్మాల పరిమళం గలదానా!; నేను; బర్హ్హై నెమలిపురితో కూర్చిన; దామమున్‌= దండను; ఐనన్‌= అయినచో; 
శిరము+అందున్‌= తలపై; చిత్ర= చిత్రమయిన; రుచులన్‌= కాంతులతో; ఉందున్‌= ఒప్పుచుంటాను కదా!; అనుచున్‌= 
అంటూ; పెక్కుగతులన్‌= అనేక విధాలుగా; ఆడిరి= తమలో తాము అనుకొన్నారు. 


తా : ఆ రాజకన్యలు గుంపులుగూడి తమలో తాము *నేను గనుక వైజయంతిమాల నయితే శ్రీకృష్ణుని మెడలో వ్రేలాడుతుంటాను 
గదా! నేను గాని పసుపు పచ్చని పట్టుబట్టనయితే అతని ఒంటినిండా ప్రకాశిస్తూ ఉందునుగదా! నేను గనుక కౌస్తుభమణి 
నయితే అతని వక్షంపై తఠతళమెజస్తూ ఉంటాను గదా! నేను గనుక పాంచజన్యాన్ని అయితే అతని అధరామృతాన్ని 
సేవించి, పరవశిస్తూ ఉంటాను గదా!” అని తలకొక విధంగా చెప్పుకోసాగారు. 


84 శ్రీ మహాభాగవతము 


శా. భూనాథోత్తమ! కన్యకల్‌ వరుస నంభోజాతనేత్రుండు న 
న్నే నవ్వెం దగం జూచె డగ్గజియె వర్ణించెన్‌ వివేకించె స 
మ్మానించెం గరుణించెం బే రడిగె సన్మార్గంబుతోం బెండ్లి యౌ 
నేనే చక్రికి దేవి నంచుం దమలో నిర్ణీతలై రందఖున్‌. 218 


ప్రతి : భూనాథ+ఉత్తమ= రాజోత్తమా! పరీక్షిన్మహారాజా!; కన్యకల్‌= రాజకన్యలు; అందజున్‌= అందరునూ; తమలోన్‌= 
తమలో తాము; అంభోజాత = పద్మాలవంటి; నేత్రుందు= కన్నులు గలవాడు, శ్రీకృష్ణుడు; నన్నున్‌+ఏ= నన్న నవ్వెన్‌= 
ఎగతాళిచేశాడు; తగన్‌= తగినట్లుగా; చూచెన్‌= చూచాడు; డగ్గజియెన్‌= దగ్గరగా వచ్చాడు; వర్ణించెన్‌= అందాన్ని 
వర్ణించాడు; వివేకించెన్‌= విచారణ చేశాడు; పేరు +అడిగెన్‌= పేరు అడిగాడు; సత్‌+మార్గంబుతోన్‌= సదాచారం ప్రకారం; 
పెండ్లి; బెన్‌= అవుతుంది; నేను+ఏ= నేనే; చక్రికిన్‌= శ్రీకృష్ణునికి; దేవిన్‌= పట్టపురాణిని; అంచున్‌= అంటూ; వరుసన్‌= 
క్రమంగా; నిర్ణీతలు= నిర్ణయింపబడినవారు; ఐరి= అయ్యారు. 


తా; పరీక్ష్మిన్మహారాజా! రాజకన్యలందరూ క్రమంగా తమలో తాము “శ్రీకృష్ణుడు నన్నే పరిహసించాడు; యుక్తంగా 
చూచాడు; నా సౌందర్యాన్ని వర్ణించాడు; నన్ను గూర్చి చక్కగా తెలుసుకొన్నాడు; నన్ను మన్నించాడు; నాపై దయ 
చూపాడు; నాపేరు అడిగాడు; ఆచారం ప్రకారం వివాహమవుతుంది; నేనే అతని పట్టమహిషిని” అని నిశ్చయించుకొన్నవా 
రయ్యారు. 


వ. ఇట్లు బహువిధంబులం దమ తమ మన్ననలకు నువ్విళ్ళూరుకన్నియలం బదాజువేల ధవళాంబ 
రాభరణమాల్యానులేపనంబు లొసంగి, యందలంబుల నిడి, వారలను నరకాసుర భాందాగారంబులం 
గల నానావిధంబు లయిన మహాధనంబులను, రథంబులను, దురంగంబులను; ధవళంబులై, 
వేగవంతంబులై, మైరావతకులసంభవంబులైన చతుర్దంతదంతావళంబులను, ద్వారకానగరంబునకుం 
బనిచి, దేవేంద్రునిపురంబునకుం జని యదితిదేవిమందిరంబు సొచ్చి యా పెద్దమ్మకు ముద్దు సూపి, 
మణికిరణపటలపరిభావితభానుమండలంబులైన కుండలంబు లొసంగి, శచీసమేతుందైన మహేంద్రునిచేత 
సత్యభామతోడం బూజితుందై, పిదప సత్యభామ కోరిన నందనవనంబు సొచ్చి. 214 


ప్రతి : ఇట్లు= ఈ విధంగా; బహు విధంబులన్‌= అనేకవిధాలుగా; తమ తమ= తమ తమయొక్క మన్ననలకున్‌= 
గౌరవాలకు; ఉవ్విళ్లూరు= త్వరపడుచున్న్య కన్నియలన్‌= రాజకన్యలను; పది+ఆబజువేలన్‌= పదహారు వేలమందిని; ధవళ= 
తెల్లని అంబర= బట్టలు; ఆభరణ = నగలు; మాల్య= పూలదండలు; అనులేపనంబులు = మైపూతలు; ఒసంగి= ఇచ్చి; 
అందలంబులన్‌= పల్లకీలలో; ఇడి= కూర్చుండబెట్టి వారలను = వారిన్సీ నరకాసుర= నరకాసురునియొక్క భాండాగారంబులన్‌= 
కోశాగారాలలో; కల= ఉన్న నానావిధంబులు= అనేకవిధాలు; అయిన; మహాధనంబులను= అమూల్య ధనాలను; 
రథంబులను= రథాలను; తురంగంబులను= గుర్రాలను; ధవళంబులు +ఐ = తెల్లనివై; వేగవంతంబులు+ఐ= వేగం గలవై; 
ఐరావత= ఐరావతంయొక్క కుల= వంశంలో; సంభవంబులు = పుట్టినవి; ఐన= అయిన; చతుర్‌+దంత= నాలుగు 
దంతాలుగల; దంతావళంబులను= ఏనుగులన్సూ; ద్వారకా నగరంబునకున్‌= ద్వారకకు; పనిచి= పంపి; దేవ+ఇంద్రుని= 
దేవేంద్రునియొక్క పురంబునకున్‌= పట్టణానికి (అమరావతికి చని= వెళ్లి; అదితిదేవి= అదితిదేవియొక్క మందిరంబు= 
భవనం; చొచ్చి= ప్రవేశించి; ఆ; పెద్ద+అమ్మకున్‌= పెద్దతల్లికి; ముద్దు+చూపి= తన(ప్రేమ చాటి; మణి కిరణ= మణుల 


దశమస్కంధము - ఉత్తరభాగము 85 


కాంతులయొక్క పటల= సమూహంచేత; పరిభావిత= పరాభవింపబడిన (తక్కువ చేయబడిన); భానుమండలంబులు = 
సూర్యమండలాలు కలవి; ఐన= అయిన; కుండలంబులు= చెవిపోగులు; ఒసంగి= ఇచ్చి; శచీసమేతుందు= శచీదేవితో 
కూడినవాడు; ఐన; మహేంద్రునిచేతన్‌= దేవేంద్రునిచేత; సత్యభామతోడన్‌= సత్యభామతోపాటు; పూజితుండు+ఐ= 
పూజింపబడినవాడైై సత్యభామ; కోరినన్‌= కోరగా? నందనవనంబు= ఇంద్రుని నందనోద్యానవనాన్ని; చొచ్చి= ప్రవేశించి... 


తా :; ఈ విధంగా రాజకన్యలు ముందు ముందు శ్రీకృష్ణునివల్ల తమకు ప్రాప్తించే గౌరవాదులను గూర్చి ఆరాటపడుతున్నారు. 
అప్పుడు శ్రీకృష్ణుడు ఆ పదాజువేలమందికీ తెల్లనిబట్టలూ, నగలూ, పూలదండలూ, మైపూతలూ ఇచ్చి, పల్లకీలు 
సమకూర్చాడు. వారినీ, నరకాసురుని ధనరాశులనూ, రథాలనూ, గుర్రాలనూ, ఏనుగులనూ ద్వారకకు పంపాడు. 
ఆ ఏనుగులు సామాన్యమయినవి కావు. అవి తెల్లనివి. వేగం గలవి. ఐరావత గజ సంతతికి చెందినట్టివి. నాలుగు 
దంతాలు కలవి. తర్వాత శ్రీకృష్ణుడు అమరావతికి వెళ్లి అదితిని సందర్శించాడు. ఆమెకు సూర్యకాంతిని మించిన కాంతి 
కలిగిన కుండలాలను ఇచ్చాడు. శచీదేవితో కూడిన ఇంద్రునిచేత సత్యభామాసహితుడై పూజలు పొందాడు. సత్యభామకోరిక 
ననుసరించి నందనోద్యానవనానికి వెళ్లి 


మ. హరి కేలం బెకలించి తెచ్చి భుజగేంద్రారాతిపైం బెట్టె సుం 
దరగంధానుగతభ్రమదృమరనాదవ్రాతముం బల్లవాం 
కుర శాఖాఫలపర్ణపుష్పకలికాగుచ్చాదికో పేతమున్‌ 
గిరిభిత్త్రాతముం బారిజాతముం ద్రిలోకీయాచకాఖ్యాతమున్‌. 215 


ప్రతి : హరి= శ్రీకృష్ణుడు; సుందర= మనోహరమైన; గంధ= సువాసనలను; అనుగత= అనుసరిస్తూ భ్రమత్‌= తిరుగుచున్న; 
భ్రమర= తుమ్మెదలయొక్క నాద= ధ్వనులయొక్క వ్రాతమున్‌= సమూహాలు కలది; పల్లవ= చిగుళ్లయొక్క అంకుర= 
మొలకలతో కూడిన; శాఖా= కొమ్మలతో; ఫల= పండ్లతో; పర్ణ= ఆకులతో; పుష్ప= పూలయొక్క కలికా= మొగ్గలయొక్క 
గుచ్చ= గుత్తులు; ఆదిక= మొదలయిన వాటితో; ఉపేతమున్‌= కూడింది; గిరిఖిత్‌= పర్వతాలను భేదించినవానిచేత, 
ఇంద్రునిచేత; త్రాతమున్‌= రక్షింపబడిందీ; (త్రిలోకీ= మూడు లోకాల్లోని;ి యాచక= యాచకులచెత; ఆఖ్యాతమున్‌= 
క్రీర్తింపబడినదైన; పారిజాతమున్‌= పారిజాతాన్ని కేలన్‌= చేతితో; పెకలించి= పెల్లగించి; తెచ్చి= తీసికొనివచ్చి; భుజగ+ 
ఇంద్ర= సర్పరాజులకు; అరాతిపైన్‌= శత్రువయిన గరుత్మంతునిమీద; పెట్టిన్‌= ఉంచాడు. 

తా : శ్రీకృష్ణుడు చేతితో పెల్లగించి పారిజాతవృక్షాన్ని గరుత్మంతునిమీద పెట్టాడు. ఆ పారిజాత పుష్పాల సువాసనలక్రై, చేరి 
అట్టిటు తిరుగుతూ తుమ్మెదలు రొద చేస్తున్నాయి. చిగుళ్లతో, ఆకులతో, కొమ్మలతో, పండ్లతో పూమొగ్గల గుత్తులతో 
ఆ కల్పవృక్షం అందగిస్తూంది. అది ఇంద్రునిచేత రక్షింపబడింది. దాన్నిగూర్చి మూడులోకాల్లోని యాచకులు చెప్పుకొంటూ, 
పొగడుతున్నారు. 


వ. ఇట్లు పారిజాతంబును హరించి యదువల్లభుండు వల్లభయుం, దానును విహగవల్లభారూఢుండయి 
చనుచున్న సమయంబున. 216 
ప్రతి : ఇట్లు= ఈ విధంగా యదు= యదువంశానికి; వల్లభుండు= అధిపతి అయిన శ్రీకృష్ణుడు; పారిజాతంబును; 
హరించి= దొంగిలించి; వల్లభయున్‌= ప్రియురాలయిన సత్యభామతోకూడ; తానును; విహగవల్లభ= పక్షిరాజయిన 
గరుత్మంతుణ్సి; ఆరూఢుండు = ఎక్కినవాడు; అయి; చనుచున్న సమయంబునన్‌= వెళ్లేటప్పుడు... 


86 శ్రీ మహాభాగవతము 


తా ; ఈ విధంగా శ్రీకృష్ణుడు పారిజాతాన్ని అపహరించి, సత్యభామతో కూడి గరుత్మంతునిమీద వెళ్లేటప్పుడు 


బ్ర 


నరకాసురునిబాధ నలంగి గోవిందునికడ కేగి తత్పాదకమలములకుం 

దన కిరీటము సోంక దండప్రణామముల్‌ గావింప నా చక్రి కరుణ సేసి 
చనుదెంచి భూసుతు సమయించి తనవారిం దన్ను రక్షించుటం దలంప మజచి 
యింద్రుండు బృందారకేంద్రత్వమదమునం “బద్మలోచన! పోకు పారిజాత 


ఆ. తరువు విడువు మనుచుం దాయె నడ్డము వచ్చి, తటిమి సురలు నట్లు దాంకి రకట! 
యెజుక వలదె నిర్దరేంద్రత కాల్పనే?, సురల తామసమును జూడ నరిది. 217 


ప్రతి :; ఇంద్రుండు= ఇంద్రుడు; నరకాసురుని బాధన్‌= నరకాసురుడు పెట్టే బాధచే; నలంగి= పీడింపబడి; గోవిందుని 
కదకున్‌= శ్రీకృష్ణుని దగ్గరకు; ఏగి= వెళ్లి తత్‌= అతని; పాదకమలములకున్‌= పాదపద్మాలకు; తన కిరీటం; సోంకన్‌= 
తాకునట్లుగా? దండ ప్రణామముల్‌= సామ్టాంగనమస్మారాలు; కావింపన్‌= చేయగా; ఆ, చక్రి= ఆ శ్రీకృష్ణుడు; కరుణ +చేసి= 
దయదాల్సి; చనుదెంచి= వచ్చి; భూసుతున్‌= భూదేవి కుమారుడైన నరకాసురుణ్ణి;ి సమయించి= చంపి; తనవారిన్‌= 
తనకయిన వారినీ; తన్నున్‌= తననూ; రక్షించుటన్‌= రక్షించడం; తలంపన్‌= స్మరించడం; మరచి; బృందారక +ఇంద్రత్వ= 
దేవతలమీది ఆధిపత్యంవల్ల కలిగిన; మదమునన్‌= మదంతో; పద్మలోచన! = పద్మాలవంటికన్నులు గలవాడా!, శ్రీకృష్ణా! 
పోకు= వెళ్లకు; పారిజాత తరువున్‌= పారిజాతవృక్షాన్ని విడువుము = విడిచిపెట్టు; అనుచున్‌= అంటూ; అడ్డమువచ్చి= 
అడ్డపడి; తాంకెన్‌= ఎదిరించెను; సురలున్‌= దేవతలుకూడ; అట్లు= ఆ విధంగానే; తజిమి= వెంటపడి పరుగెత్తించి; 
తాంకిరి= ఎదిరించిరిి అకట! = అయ్యో; ఎజుక= జ్ఞానం; వలదు+ఎ= ఉండనక్కర లేదా?) నిర్ణర+ఇంద్రత= దేవతాధిపత్యం; 
కాల్చన్‌+ఏ?= తగులబెట్టడానికా? ఎందుకు? వ్యర్థమనడం; సురల= దేవతలయొక్క తామసమును= మూఢత్సాన్ని 
చూడన్‌= చూడగా అరిది= ఆశ్చర్యకరం. 

తా : నరకాసురుడు నానాయాతనలు పెట్టగా శ్రీకృష్ణుని దగ్గరకు వెళ్లి, కిరీటం కాళ్లకు తగిలేటట్లుగా నేలమీద చాగిలబడి 
యమొైొక్కటం, శ్రీకృష్ణుడు దయగలిగి నరకాసురుణ్ణి చంపి తననూ, తనవారినీ రక్షించటం, ఇవన్నీ దేవతాధిపత్యంవల్ల కలిగిన 
మదంచేత ఇంద్రుడు విస్మరించాడు. అతడు అడ్డపడి “శ్రీకృష్ణా! వెళ్లకు, పారిజాతవృక్షాన్ని విడువు” మని పలుకుతూ 
ఎదిరించాడు. దేవతలు కూడా తరిమి శ్రీకృష్ణుణ్సి తమ ప్రభువు మాదిరిగానే ఎదుర్కొన్నారు. అయ్యో! ఈ పనిచేయదగునా? 
చేయదగదా? అనే జ్ఞానం ఉండనక్కర లేదా? దేవేంద్రత్వం దేనికి? మంటబెట్టటానికా? చూస్తుంటే దేవతలపొగరు 
ఆశ్చర్యకరంగా ఉంది. 


వ. ఇట్లు తనకు నొడ్డ్దారించి యడ్డంబు వచ్చిన నిర్ణరేంద్రాదుల నిర్ణించి తన పురంబునకుం జని, నిరంతర 
సురభికుసుమమకరందమాధురీవిశేషంబులకుం జొక్కి చిక్కక నాకలోకంబున నుండి వెంట నరుగుదెంచు 
తుమ్మెదలకు నెమ్మి దలంచుచున్న పారిజాతమ్ము నాథశ్రితపారిజాతుం డయిన హరి మహాప్రేమాభిరామ 
యగు సత్యభామతోం గ్రీడించు మహోద్యానంబున సంస్థాపించి, నరకాసురునియింటం దెచ్చిన రాజకన్యక 
లెందజణందణకు నన్ని నివాసంబులు గల్పించి గృహోపకరణంబులు సమర్పించి. 218 


దశమస్కంధము - ఉత్తరభాగము 8/7 


ప్రతి : ఇట్లు= ఈ రీతిగా? తనకున్‌= తనకు; ఒద్దారించి= ఎదిరించి; అడ్డంబువచ్చిన= అడ్డపడిన; నిర్దర+ఇంద్ర= 
దేవేంద్రుడు; ఆదులన్‌= మొదలగువారిని; నిర్ణించి= జయించి; తన పురంబునకున్‌= తన పట్టణానికి (ద్వారకకు); చని= 
వెళ్లి నిరంతర= ఎడతెగని సురభి= వాసనగల; కుసుమ= పూలయొక్క మకరంద= తేనెయొక్క మాధురీ= తియ్యదనానికి 
సంబంధించిన; విశేషంబులకున్‌= శ్రేష్టత్వాలకు; చొక్కా పరవశించి; చిక్కక= ఉన్నచోట నిలువక; నాకలోకంబుననుండి= 
స్వర్ణంనుండి; వెంటన్‌= వెంబడి; అరుగుదెంచు= వస్తున్న తుమ్మెదలకున్‌= తుమ్మెదలకు; నెమ్మి= సుఖస్థితిని; తలంచున్‌+ఉన్న 
కలిగిస్తున్న పారిజాతమ్మును; ఆభ్రిత= ఆశ్రయించినవారికి; పారిజాతుండు= కల్పవృక్షమయినవాడు; అయిన; హరి= 
శ్రీకృష్ణుడు; మహత్‌+ప్రమ= అధిక ప్రేమచేత; అభిరామ= ప్రియమైంది; అగు; సత్యభామతోన్‌; (క్రీడించు= విహరించే; 
మహత్‌+ఉద్యానంబునన్‌= గొప్పతోటలో; సంస్థాపించి= నాటి; నరకాసురుని ఇంటన్‌= నరకాసురుని యింటినుండి; 
తెచ్చిన= తీసుకొనివచ్చిన; రాజకన్యకలు; ఎందజు= ఎందరు కలరో; అందజకున్‌= అందరికినీ; అన్ని నివాసంబులు= 
గృహాలు; కల్పించి= కట్టించి; గృహ= ఇండ్లకు కావలసిన; ఉపకరణంబులు= పనిముట్టు, సామానులు; సమర్పించి= 
ఇచ్చి... 
తా; శ్రీకృష్ణుడు తన్నాదిరించి అడ్డపడిన దేవేంద్రుణ్ణీ, దేవతల్నీ జయించి, ద్వారకకు వెళ్లాడు. ఆథశితులపాలిటికి కల్పవృక్షమైన 
అతడు తన పూలతేనెల తీపిని మరగి ఉన్నచోటు వదలి, వెంటవస్తున్న తుమ్మెదలకు మేలుచేసే పారిజాతాన్ని సత్యభామతో 
కలసి తాను విహరించే ఉద్యానవనంలో నాటాడు. నరకాసురుని యింటినుండి తీసుకొని వచ్చిన రాజకన్యల కందరికీ 
గృహాలు కట్టించి సమస్త గృహోపకరణాలను సమకూర్చాడు. 
చ. అమితవిహారుం దీశ్వరుం డనంతుండు దా నొకనాండు మంచి ల 

గ్నమునం బదాజువేలభవనంబులలోనం బదాబువేల రూ 

పములం బదాజువేల నృపబాలలం బ్రీతిం బదాజువేల చం 

దముల విభూతి నొందుచు యథావిధితో వరియించె భూవరా! 219 
ప్రతి : భూవరా! = పరీక్షిన్మహారాజా!; అమిత = మితిలేని; విహారుండు= వేడుకతో తిరుగుటలు కలవాడు; ఈశ్వరుండు = 
సర్వనియామకుడు; అనంతుండు= తుది లేనివాడు, శ్రీకృష్ణుడు; తాన్‌= తాను; ఒకనాండు= ఒకదినం; మంచి లగ్నమునన్‌= 
శుభముహూర్తాన; ప్రీతిన్‌= సంతోషంతో; విభూతిన్‌= వైభవాన్ని ఒందుచున్‌= పొందుచు; పదాజువేల భవనంబులన్‌= 
పదారువేలసౌధాలలో; పదాజువేల రూపములన్‌= పదారువేల ఆకారాలతో; పదాజువేల నృపబాలలన్‌= పదారువేల 
రాజకన్యలను; యథావిధితోన్‌= శాస్త్రోక్త క్రమంలో; వరియించెన్‌= పెండ్లాడినాడు. 
తా: అనేక విధాలైన వినోద సంచారాలు చేసేవాడు, సర్వనియామకుడు, అంతం లేనివాడు అయిన శ్రీకృష్ణుడు ఒకరోజున 


శుభముహూర్తఆనందంతో పదియారువేలభవనాలలో, పదియారువేలఆకృతులతో, పదియారువేల రీతులుగా, 
పదియారువేలమంది రాజపుత్రికలను వైభవంగా పెండ్డాడినాడు. 


ఉ. దానములందు సమ్మదవిధానములం దవలోకభాషణా 
హ్వానములందు నొక్కక్రియ నా లలితాంగుల కన్నిమూర్తులై 
తా ననిశంబు గానంబడి తక్కువ యెక్కువ లేక యుత్తమ 
జ్ఞానగ్భృహస్థధర్మమునం జక్రి రమించెం బ్రపూర్ణకాముందై. 220 


88 శ్రీ మహాభాగవతము 


ప్రతి : చక్రి= శ్రీకృష్ణుడు; తాను ఉత్తమ= మంచిదయిన,; జ్ఞాన= జ్ఞానంగల; గృహస్థ= గృహస్థునియొక్క ధర్మమునన్‌= 
ధర్మంతో; దానముల +అందున్‌= కోరినవాటిల్ని ఇవ్వడంలో; సమ్మద= సంతోషం కలిగించే; విధానముల+అందున్‌= 
ఏర్పాటులందు; ఒక్క క్రియన్‌= ఒకే విధంగా; ఆ; లలిత= సుకుమారమైన; అంగులకున్‌= శరీరములు గలవారికి; అన్ని 
మూర్తులు+ఐ= అన్నిరూపాలు కలవాడై అనిశంబు= ఎల్లప్పుడు; కానన్‌+పడి= కనబడి; ఎక్కువ తక్కువలేక= సర్వసమానంగా; 
ప్రపూర్ణ= పూర్తిగా నెరవేరిన; కాముండు+ఐ= కోరికలు గలవాడై; రమించెన్‌= క్రీడించాడు. 


తా: శ్రీకృష్ణుడు ఉత్తమ గృహస్థుడై రాజకన్యకలకు ఒకేవిధంగా, సమానంగా కోరిన వస్తువులను ఇచ్చేవాడు. సంతోషం 
కలిగించేవాడు. ఒకే తీరున వారిని చూచేవాడు. వారితో మాటలాడేవాడు. వారిని పిలిచేవాడు. వారికందరికీ అన్ని 
రూపాలతో ఎప్పుడూ కనబడేవాడు. అతడు అన్ని కోరికలూ సిద్ధించినవాడై వారితో క్రీడించాడు. 


క. తరుణులు పెక్కం డ్రయినను, బురుషుండు మనలేండు సవతిపోరాటమునన్‌ 

హరి యా పదాజువేవురు, తరుణులతో సమత మనియె దక్షత్వమునన్‌. 221 
ప్రతి : పురుషుండు= మగవాడు; తరుణులు = కాంతలు (భార్యలు); పెక్కంద్రు= పలువురు; అయినను= అయినచో; సవతి 
పోరాటమునన్‌= సవతుల పోరులతో; మనలేందు= మనశ్చ్శాంతితో 'బ్రతుకలేదు; హరి= శ్రీకృష్ణుడు; ఆ; పదాజువేవురు= 
పదారువేలమంది; తరుణులతోన్‌ = స్త్రీలతో (పత్నులతో); దక్షత్రమునన్‌= నేర్పుతో; సమతన్‌= సమభావంతో; మనియెన్‌= 
జీవించాడు. 


తా: పెక్కుమంది భార్యలుగల మగవాడు సవతుల కయ్యం కారణంగా సుఖశాంతులతో బ్రతుకలేడు. కాన్‌, శ్రీకృష్ణుడు 
ఆ పదారువేలమంది భార్యలతో నేర్పుకలిగి సమచిత్తంతో ప్రవర్తించాడు. 


శా. ఎన్నేభంగుల యోగమార్గముల బ్రహ్మేంద్రాదు లీక్షించుచున్‌ 

ము న్నేదేవునిం జూడం గానక తుదిన్‌ మోహింతు, రా మేటికే 

విన్నాణంబుననో సతుల్‌ గృహిణులై విఖ్యాతి సేవించి ర 

చ్చిన్నాలోకనహాసభాషణరతిశ్లేషానురాగంబులన్‌. 222 
ప్రతి :; మున్ను= పూర్వం; బ్రహ్మ= బ్రహ్మ ఇంద్ర= ఇంద్రుడు; ఆదులు= మొదలయినవారు; ఎన్ని+ఏన్‌+భంగులన్‌= 
ఎన్నెన్నో విధాలుగా యోగమార్గములన్‌= యోగాలచేత; ఈక్షించుచున్‌= చూస్తూ ఏ దేవునిన్‌= ఏ పరమాత్మను; 
చూడన్‌+కానక= చూడలేక; తుదిన్‌= చివరకు; మోహింతురు= అజ్ఞానాన్ని పొందుదురో; ఆ; మేటికిన్‌= గొప్పవానికిి ఏ; 
విన్నాణంబునన్‌+ఓ= నేర్చువల్ల; సతుల్‌= స్త్రీలు, రాజకన్యలు; గృహిణులు+ఐ= భార్యలై; అచ్చిన్న= ఎడతెగని; ఆలోకన= 
చూపులచేత; హాస= నవ్వులచేత్స భాషణ= మాటలచేత; రతి= సంభోగాలచేత; శ్లేష= కౌగిలింతల చేతు అనురాగంబునన్‌= 
ప్రేమచేత; విఖ్యాతిన్‌= కీర్తితో; సేవించిరి= కొలిచారు. 
తా : బ్రహ్మ ఇంద్రుడు మొదలయినవారు ఎన్నెన్నో విధాలుగా యోగాల్ని ఆశ్రయించి చూడలేని పరమాత్మకు భార్యలై 
రాజపుత్రికలు చూపులు, నవ్వులు, మాటలు, సురతాలు, ఆలింగనాలు, (ప్రేమలు అనేవాటిచేత సేవించి వాసికిక్కారు. 


సీ ఇంటికి వచ్చిన నెదురేగుదెంచుచు నానీతవస్తువు లఅందుకొనుచు 
సౌవర్ణమణిమయాసనములు వెట్టుచుం బదములు గడుగుచు భక్తితోడ 


దశమస్కంధము - ఉత్తరభాగము 89 


సంవాసితస్నానజలము లందించుచు సద్దంధవస్త్రభూషణము లొసంగి 
యిష్టపదార్థంబు లిడుచుం దాంబూలాదు లొసంగుచు విసరుచు నోజ మెజసి 


తే. శిరము దువ్వుచు శయ్యపైం జెలువు మిగుల, నడుగు లొత్తుచు దాసీసహస్రయుక్త 
లయ్యుం గొలిచిరి దాసలై హరి నుదారుం, దారకాధిపవదనలు దారు దగిలి. 229 


ప్రతి : తారకా+అధిప= నక్షత్రాలకు రాజయినవాణ్ణి పోలిన (చంద్రునిపోలిన); వదనలు= ముఖాలు కలవారు, రాజకన్యలు; 
తారు= తాము; తగిలి= మిక్కిలి ఆసక్తికలిగి; దాసీసహ(్ర= వేలకొలది పరిచారికలతో; యుక్తలు= కూడినవారు; అయ్యున్‌= 
అయినప్పటికి; దాసలు+ఐ= పనికత్తెలై; ఇంటికిన్‌ వచ్చినన్‌= భర్త ఇంటికి వస్తే ఎదురు= ఎదురుగా ఏగుదెంచుచున్‌= 
వస్తూ ఆనీత= తీసుకొనిరాబడిన; వస్తువులు; అందుకొనుచున్‌= పుచ్చుకొనుచు; సౌవర్ణ= బంగారంతో చేసి మణిమయ = 
మణులు పొదిగిన ఆసనములు= పటలు; పెట్టుచున్‌= వేస్తూ భక్తితోడన్‌= భక్తితో), పదములు = కాళ్లు; కడుగుచున్‌= 
కడుగుతు; సంవాసిత= పన్నీరు మొదలగువాటితో సువాసన కలవిగా సిద్ధంచేసిన; స్నానజలములు = స్నానానికి వాడుకొనే 
నీళ్లు; అందించుచున్‌= చేతికిస్తూ సత్‌= మేలయిన; గంధ= చందనం; వస్త= దుస్తులు; భూషణాలు= నగలు; ఒసంగి= 
ఇచ్చి; ఇష్ట= ఇష్టమయిన; పదార్థంబులు = భోజనపదార్ద్థాలు; ఇడుచున్‌= పెట్టుతు; తాంబూల+ఆదులు= తాంబూలం 
మొదలయినవి; ఒసంగుచున్‌= ఇస్తూ; శిరము దువ్వుచున్‌= తల దువ్వుచు; శయ్య పైన్‌ = సెజ్జమీద; చెలువు= అందం; 
మిగులన్‌= అతిశయింపగా; అడుగులు +ఒత్తుచున్‌= కాళ్లొత్తుచు; ఉదారున్‌= ఘనుని; హరిన్‌= శ్రీకృష్ణుని; కొలిచిరి= 
సేవించారు. 


తా : పదారువేలమంది రాచకొమార్తెలు వేలకొలది పనికత్తెలచేత ఊడిగం చేయించుకొనే వారే అయినప్పటికీ, వారు 
స్వయంగా శ్రీకృష్ణునికి పరిచర్యలు చేసెడివారు. ఆ రాజకన్యలు భర్త ఇంటికి వచ్చినపుడు ఎదురుపోయేవారు. అతడు 
తెచ్చిన వస్తువులను తీసికొనేవారు. కూర్చోవడానికి మణులు పొదిగిన బంగారుపీటలు వేసేవారు. భక్తితో కాళ్లు కడిగి 
సుగంధిజలంతో స్నానం చేయించి, చందనవ(స్రాభరణాలు ఇచ్చేవారు. ఇష్టపదార్జాలతో భోజనం పెట్టిన తర్వాత 
తాంబూలమిచ్చి, వీవనలతో వీచేవారు. తలదువ్వి, పానుపుపై మృదువుగా పాదములొత్తుతూ "సేవించేవారు. 


శా. “నన్నే పాయండు, రాత్రులన్‌ దివములన్‌ నన్నే కృపం జెందెడిన్‌, 
నన్నే దొడ్డగం జూచు వల్లభలలో, నాథుండు నా యింటనే 
యున్నా డంచుం బదాజువేలుం దమలో నూహించి సేవించి రా 
యన్నుల్‌ గాధపతివ్రతాత్వపరి చర్యాభక్తియోగంబులన్‌. 224 


ప్రతి : ఆ; అన్నుల్‌= ఆ స్త్రీలు; పదాజువేలున్‌= పదారువేలమందీ; రాత్రులన్‌= రాత్రులందు; దివములన్‌= పగళ్లలో; 
నన్నున్‌+ఏ= నన్ను మాత్రమే; పాయండు= వదలిపెట్టి ఉండడు; నన్ను+ఏ= నన్ను మాత్రమే; కృపన్‌= దయతో; చెందెడిన్‌= 
కలసి మెలసి ఉంటున్నాడు; వల్లభలలోన్‌= ప్రియురాండ్రలో; నన్ను+ఏ= నన్నుమాత్రమే; దొడ్డగన్‌= గొప్పదాన్నిగా; 
చూచున్‌= మన్నిన్తాడు; నాథుండు= భర్త నా+ఇంటన్‌+ఏ= నాయింటిలోమాత్రమే; ఉన్నాండు= ఉన్నాడు; అనుచున్‌= 
అంటూ; తమలోన్‌= తమ మనస్సులలో; ఊహించి= ఊహించుకొని; గాధ= దృఢమైన; పతివ్రతాత్వ= పాతివ్రత్యం; 
పరిచర్యా= దాస్యంతో కూడిన; భక్తి= భక్తి అనే; యోగంబులన్‌= యోగాలతో; సేవించిరి= సేవలు చేశారు. 


90 శ్రీ మహాభాగవతము 


తా : ఆ పదారువేలమంది రాజకన్యలు “పగలూ రేయీ నన్ను మాత్రమే ఎదబాయడు. దయతో నాతోమాత్రమే పొంది 
పొసగి ఉంటాడు. ప్రియపత్నులలో నన్నుమాత్రమె దొడ్డయిల్లాలిగా గౌరవిస్తాడు. ప్రాణేశ్చ్వరుడు నా ఇంటిలోనే ఉన్నాడు” 
అని తమ మనస్సులలో భావించి, పాతివ్రత్యదాస్యభక్తియోగాలతో శ్రీకృష్ణుణ్లీ సేవిస్తున్నారు. 
క. ఆ రామలతో నెప్పుడుం, బోరాములు సాల నెజపి పురుషోత్తముందున్‌ 
గారామునం దిరిగెను సౌ, ధారామలతాసరోవిహారముల నృపా! 2285 
ప్రతి : నృపా= రాజా! పరీక్షిన్మహారాజా!; పురుష+ఉత్తముండున్‌= శ్రీకృష్ణుడును; ఆ; రామలతోన్‌= ఆ స్త్రీలతో; ఎప్పుడున్‌= 
ఎప్పుడు; పోరాములు= స్నేహాలు (ప్రణయ వ్యవహారాలు); చాలన్‌= మిక్కిలి; నెజపి= చేసి (నడపి); గారామునన్‌= 
ప్రీతితో; సౌధ= మేదలయందలి; ఆరామ= ఉద్యానవనాలందలి; లతా= తీగ పొదరిళ్లలోని; సరస్‌= సరోవరాలందలి; 
విహారములన్‌= వినోదాలతో, క్రీడలతో; తిరిగెన్‌= తిరిగాడు. 
తా; శ్రీకృష్ణుడు కూడా పదారువేలమంది రాజకన్యలయందు అత్యధిక (ప్రేమకలిగి మేడలలో, ఉద్యానవనాల్లోని లతాగ్భవిలలో, 
సరస్సులలో వాళ్లతోకూడి విహరించాడు. 
క. ఏ దేవుండు జగములను, త్పాదించును మనుచుం జెజుచుం బ్రాభవమున మ 
ర్యాదారక్షణమునకై, యా దేవుం డట్లు మెజసె యాదవులందున్‌. 226 
ప్రతి : ఏ దేవుండు= ఏ పరబ్రహ్మం; జగములన్‌= లోకాలను; ఉత్పాదించును= సృష్టిస్తున్నాడో; మనుచున్‌= పోషిస్తున్నాడో; 
చెజుచున్‌= లయింపజేస్తున్నాడో; ఆ దేవుండు= ఆ భగవంతుడు; ప్రాభవమునన్‌= దొరతనంతో; మర్యాదా= వర్ణాశ్రమ 
ధర్మాలయొక్క రక్షణమునకై= కాపాడటంకోసం; యాదవుల+అందున్‌= యాదవులలో; అట్లు= ఆ విధంగా; మెజసెన్‌= 
ప్రకాశించాడు. 
తా : లోకాలను సృష్టించి, పోషించి, లయింపజేసే పరమాత్మ అయిన శ్రీకృష్ణుడు ప్రభువై వర్ష్ణాశ్రమధర్మాలను రక్షించడానికి 
ఆ రాజకన్యలతో ఆ విధంగా వ్యవహరిస్తూ యాదవులలో ప్రకాశించాడు. 


ఫి శ్రీకృష్ణుండు కళీగృహమునందు రుక్కిణీదేవితో విరసోక్తులాడుట ** 


వ. అంత నొక్కనాండు రుక్మిణీదేవి లోంగిట మహేంద్రనీలమరకతాదిమణిస్తంభవలభివిటంకపటల 
దేహళీకవాటవిరాజమానంబును, శాతకుంభకుద్యగవాక్షవేదికాసోపానంబును, విలంబమాన ముక్తాఫలదామ 
విచిత్రకౌశేయవితానంబును, వివిధమణిదీపికావిసరవిభ్రాజమానంబును, మధుకరకుల కలితమల్లికాకుసుమ 
మాలికాభిరామంబును, జాలకరంధ్రవినిర్ణ్గతకర్పూరాగరుధూపధూమంబును, వాతాయనవిప్రకీర్ణశిశిరకరకిరణ 
స్తోమంబును, బారిజాతప్రసవామోదపరిమళితపవనసుందరంబు నయిన లోపలిమందిరంబున శరచ్చంద్ర 
చంద్రికాధవళపర్యంకమధ్యంబున, జగదీశ్వరుం డయిన హరి సుఖాసీనుందై యుండ, సఖీజనంబులుం 
దానును డగ్గథి కొలిచి యుంది. 2277 

ప్రతి : అంతన్‌= తర్వాత; ఒక్కనాండు= ఒకరోజు; రుక్మిణీదేవి లోంగిటన్‌= రుక్మిణీదేవి ఇంటిలో; మహేంద్ర నీల= 
ఇంద్రనీలాలు; మరకత= మరకతాలు; ఆది= మొదలయిన; మణి= మణులు పొదిగిన; స్తంభ= స్తంభాలతో; వలఖి= 


దశమస్కంధము - ఉత్తరభాగము 9] 


ఇంగ్ల ముంజూరులతో; విటంక= పావురాళ్ల గూళ్లతో; పటల= పైకప్పులతో; దేహలళ్లీ= గదపలతో; కవాట = తలుపులతో; 
విరాజమానంబును = ప్రకాశిస్తుండెదీ; శాతకుంభ= బంగారంతో నిర్మించిన; కుద్య= గోడలు; గవాక్ష కిటికీలు; వేదికా= 
అరుగులు; సోపానంబును= మెట్లు కలదీ; విలంబమాన = వ్రేలాడుచున్న ముక్తాఫల= ముత్యాల; దామ= దండలతో 
కూడిన; విచిత్ర= పలురంగులు గల; కౌశేయ= పట్టుబట్టలయొక్క వితానంబును= మెలుకట్లు కలిగిందీ; వివిధ= అనేక 
విధాలయిన; మణిదీపికా= రత్నదీపాలయొక్క విసర= సమూహంతో; విభ్రాజమానంబును = వెలుగొందుతుండేదీ; మధుకర= 
తుమ్మెదలయొక్క కుల= గుంపులతో; కలిత= కూడిన; మల్లికా కుసుమ= మల్లిపూలయొక్క మాలికా= దండలచేత; 
అభిరామంబును= మనోహరమయిందీ; జాలక = కిటికీల; రంధ్ర= సందులగుండా; వినిర్ణత= బయటికి వచ్చిన; కర్పూర= 
కర్పూరం; అగరు= అగరు అనెడి ధూప= సుగంధ ద్రవ్యాలయొక్క ధూమంబును= పొగ కలిగిందీ; వాతాయన = 
కిటికీలలో; విప్రకీర్ణ= వ్యాపించిన; శిశిరకర= చంద్రునియొక్క కిరణ= కిరణాలయొక్క స్తోమంబును= సమూహం కలదీ; 
పారిజాత= పారిజాతవృక్షంయొక్క ప్రసవ= పూలయొక్క ఆమోద= సువాసనలచేత; పరిమళిత= పరిమళించేటట్లుచేయబడిన; 
పవన = గాలిచేత; సుందరంబును= మనోహరమయిందీ; అయిన; లోపలి మందిరంబునన్‌ = లోపలియింటిలో; శరత్‌ = 
శరత్మాలంలోని; చంద్ర= చంద్రునియొక్క చంద్రికా= వెన్నాలవల) ధవళ= తెల్లనయిన; పర్యంక= పానుపుయొక్క 
మధ్యంబునన్‌= నడుమ; జగత్‌+ఈశ్వరుండు= లోకాధిపతి; అయిన; హరి= శ్రీకృష్ణుడు; సుఖ= సుఖంగా; ఆసీనుందు+ఐ= 
కూర్చున్నవాడై; ఉండన్‌= ఉండగా; సభీజనంబులున్‌= చెలికత్తెలును; తానును; డగ్గజి= సమీపించి; కొలిచి= సేవిస్తూ 
ఉంది... 
తా : ఈ వచనంలో కవి రుక్మిణీదేవి సౌధంలోపలి మందిరాన్ని వర్ణిస్తున్నాడు. రుక్మిణీదేవి అభ్యంతరగ్భృహం నవరత్నాలు 
పొదిగిన స్తంభాలు, ముంజూరులు, పావురాళ్లగూళ్లు మొదలయినవానితో వెలిగే ఆ మందిరం గోడలు, కిటికీలు, అరుగులు, 
మెట్లు బంగారుమయాలు. దానిలో ముత్యాలదండలు వ్రేలాడుతున్న పట్టు మేలుకట్లు ఉన్నాయి. అవి రత్నదీపాలతో 
ప్రకాశిస్తున్నాయి. సువాసనలకు మూగిన తుమ్మెదలతో కూడియున్న మల్లెపూలదండలతో ఆ భవనం ఒప్పారుతూ ఉంది. 
అందలి కిటికీల సందులనుండి అగరు కర్పూరాల పొగలు బయటికి వస్తున్నాయి. గవాక్షాలలో చంద్ర కిరణాలు వ్యాపించాయి. 
పారిజాత పుష్పాల పరిమళం గ్రహించి గాలులు మనస్సులకు ఆహ్లాదం కల్గిస్తున్నాయి. ఇట్టి అభ్యంతరగృహంలో ఒకనాడు 
శ్రీకృష్ణుడు శరత్మాలంనాటి పండువెన్నెలవలె తెల్లనైన పాన్చునడుమ కూర్చుని ఉన్నాడు. రుక్మిణి చెలికత్తెలతోకూడా 
ప్రాణేశ్వరునివద్దకు వచ్చి సేవిస్తూ ఉన్నాడు. 
సీ కుచకుంభములమీంది కుంకుమతో రాయు హారంబు లరుణంబు లగుచు మెజియం 

గరపల్లవము సాంచి కదలింప నంగులీయకకంకణప్రభ లావరింపం 

గదలిన బహురత్నకలితనూపురముల గంభీరనినదంబు గడలు కొనంగం 

గాంచనమణికర్ణికామయూఖంబులు గండపాలికలపై గంతు లిడంగం 


తే. గురులు నర్తింపం బయ్యెదకొంగు దూంగ, బోటి చేనున్న చామరం బుచ్చుకొనుచు 
జీవితేశ్వరు రుక్కిణి సేర నరిగి, వెడ్క లిగురొత్త మెల్లన వీవం దొడంగె. 228 


ప్రతి : కుచ కుంభముల మీంది= కుందలవంటి స్తనాలమీద పూసిన; కుంకుమతో = కుంకుమతోన్‌; రాయు = ఒరసికొనేటట్లుగా; 
హారంబులు = తెల్లనిముత్యాలదండలు మొదలగునవి; అరుణంబులు = ఎఖ్జినివి; అగుచున్‌= అవుతు; మెజయన్‌= ప్రకాశించగా; 


92 శ్రీ మహాభాగవతము 


కరపల్లవము = చిగురాకువలె మృదువైన చేతిని; చాంచి= ముందుకు చాచి; కదలింపన్‌= చలింపజేయగా; అంగులీయక = 
చేతివైళ్లకు పెట్టుకొన్న ఉంగరాలయొక్క కంకణ = ముంజేతియందలి గాజులయొక్క ప్రభలు= కాంతులు; ఆవరింపన్‌= 
చుట్టూ క్రమ్ముకొనగా; కదలినన్‌= అట్టిటు కదలినచో; బహు= అనేకాలైన; రత్న= రత్నాలతో; కలిత= కూడిన; నూపురముల= 
కాలియందెల; గంభీరనినదంబు= గంభీరధ్వని; కడలుకొనంగన్‌= అతిశయించగా; కాంచనమణి= బంగారంతో చేసి; 
రత్నాలు పొదిగిన; కర్ణికా= చెవికమ్మలయొక్క మయూఖంబులు= కాంతులు; గండపాలికల పైన్‌= చెక్కిళ్ల ప్రదేశాలలో; 
గంతులిడంగన్‌= గంతులువేయగా; కురులు= తలవెండ్రుకలు; నర్తింపన్‌= నాట్యం చేయగా (ఎగురగా); పయ్యెదకొంగు= 
పైటకొంగు; తూంగన్‌= చలింపగా; రుక్మిణి; బోటి= చెలికత్తెయొక్క చేన్‌= చేతిలో; ఉన్న చామరన్‌= వింజామరాన్ని 
పుచ్చుకొనుచున్‌= తీసుకొంటూ; జీవిత+ఈశ్వరున్‌= ప్రాణేశ్వరుడైన శ్రీకృష్ణుణ్ణి; చేరన్‌= సమీపించగా? అరిగి= వెళ్లి; 
వేడ్మలు= కోరికలు; ఇగురొత్తన్‌= ఉదయించగా; మెల్లనన్‌= మెల్లగా; వీవన్‌= వీచుటకు; తొడంగెన్‌= పూనుకొనింది. 


తా; రుక్కిణీ కుచాలమీది కుంకుమంతో ఒరసికొన్న హారాలు ఎర్రనివి కాగా, చేతిని చాచినప్పుడు ఉంగరాల గాజులకాంతులు 
చుట్టు వ్యాపింపగా, కదలినప్పుడు కాళ్లయందలి కడియాల గంభీరధ్వని అతిశయింపగా, రత్నాలు పొదిగిన బంగారు 
చెవికమ్మల కాంతులు చెక్మిళ్లపై చిందులు త్రొక్కగా, తలవెండ్రుకలు చలింపగా, పైటకొంగు అల్లలనాడగా చెలికత్తె చేతిలో 
ఉన్న వింజామరాన్ని తాను తీసుకొని శ్రీకృష్ణుణ్ణి సమీపించి ఆయనకు మెల్లగా వీవసాగింది. 


వ; అప్పుడు. 220 
తా; ఆ సమయమున 


మ. పతి యే రూపము దాల్చినం దదనురూపంబైన రూపంబుతో 
సతి దా నుండెడు నట్టి రూపవతి నా చంద్రాస్య నా లక్ష్మినా 
సుతనున్‌ రుక్షిణి నా యనన్యమతి నా శుద్దాంతరంగం గళా 
చతురత్వంబున శౌరి యిట్లనియెం జంచన్మందహాసంబుతోన్‌. 2380 


ప్రతి : సతి= పతివ్రత (సద్దుణవతి) తాన్‌= తాను; పతి= భర్త ఏ రూపం; తాల్చినన్‌= ధరించినప్పటికినీ; తద్‌= 
ఆ రూపానికి; అనురూపంబు+ఐన = అనుగుణమైన (సాటియైన); రూపంబుతోన్‌= రూపంతో; ఉందెడున్‌= ఒప్పుతుందేట్టి; 
అట్టి= ఆ సతిని పోలునట్టి; రూపవతిన్‌= సౌందర్యవతినీ; ఆ; చంద్ర+ఆస్యన్‌= చంద్రముఖినీ; ఆ లక్షిన్‌= ఆ లక్షినీ; 
ఆ సుతనున్‌= ఆ శోభనాంగినీ; ఆ అనన్యమతిన్‌ (న +అన్యమతిన్‌= ఇతరులయందు మనస్సు నిలుపనిదాన్ని; ఆ; శుద్ధ= 
నిర్మ్ణలమయిన; అంతరంగన్‌= హృదయంగలదాన్నీ రుక్ళిణిన్‌= రుక్ళిణిని గూర్చి; శౌరి= శ్రీకృష్ణుడు; కళా= సంభాషణ 
కళలో; చతురత్వంబునన్‌= నేర్పుతో; చంచత్‌= ఒప్పుచున్న; మందహాసంబుతోన్‌= చిజునవ్వుతో; ఇట్లు= ఈ విధంగా; 
అనియెన్‌= అన్నాడు. 

తా : పతివ్రత, భర్త ధరించిన రూపానికి అనుగుణమైన రూపంతోనే విరాజిల్లేదీ, సుందరి, చంద్రముఖి, లక్ష్మీస్వరూపిణి, 
శోభనాంగి, ప్రాణేశ్వరాంకితమతి, నిర్మలహృదయ అయిన రుక్ళిణి మహాపతివ్రత. ఆమెతో వాక్సాతుర్యం కలిగిన శ్రీకృష్ణుడు 
చిరునవ్వులు చిందించుచు ఈ రీతిగా పలికాడు. 


విశే : రుక్ళిణీకృష్ణలు సాక్షాత్తు లక్ష్మీనారాయణులు. ఒకర్ని వదలి మరొకరు ఉండరు. స్వామి ఎన్ని అవతారాలెత్తినా లక్ష్మి 
తదనుగుణంగా తగిన రూపంతో ఆయన్ను చేరే ఉంటుంది. స్వామి రాముడైనప్పుడు లక్ష్మి సీత అయింది. కృష్ణుదైనప్పుడు 


దశమస్కంధము - ఉత్తరభాగము 93 


రుక్ళిణి అయింది. ఇలా లక్ష్మి శ్రీహరికి అనపాయిని (ఎదడబాటులేనిది). ఇట్లుండడం ఆ దివ్యదంపతుల అన్యోన్య (డ్రేమకు 
నిదర్శనం. ఈ పద్యంలో ఆ లక్ష్మియే రుక్ళిణి అనే విషయం స్పష్టం చేయబడింది. 


మ. బలశౌర్యంబుల భోగమూర్తి కులరూపత్యాగసంపద్దుణం 
బుల దిక్పాలురకంటెం జైద్యముఖరుల్‌ పూర్ణుల్‌ ఘనుల్‌, వారికిన్‌ 
నెలంతా! తల్లియుం దండ్రియున్‌ సహజుండున్‌ ని న్నిచ్చినం బోక యీ 
బలవద్భీరుల వార్ధిలీనుల మముం బాటింప నీ కేటికిన్‌? 291 


ప్రతి : నెలంతా! = కాంతా!) చైద్య= చేదిదేశ ప్రభువు, శిశుపాలుడు; ముఖరుల్‌= మొదలయినవారు; బలశౌర్యంబులన్‌= 
బలంచేత, పరాక్రమంచేత; భోగ= భోగంచేత; మూర్తి= రూపంచేత; కుల= కులంచేత; రూప= సౌందర్యంచేత; త్యాగ= 
త్యాగంచేత; సంపత్‌= ఐశ్వర్యంచేత; గుణంబులన్‌= గుణాలచేత; దిక్పాలురకంటెన్‌= దిక్కులు పాలించువారైన, ఇంద్రుడు 
మొదలగువారికంటిె; పూర్చుల్‌= సర్వలక్షణాలు సంపూర్తిగా గలవారు; ఘనుల్‌= గొప్పవారు; తల్లియున్‌= మీ తల్లియు; 
తండ్రియున్‌= తండ్రియును; సహజుండున్‌= తోడబుట్టినవాడును; వారికిన్‌= ఆ శిశుపాలునికి; నిన్నున్‌= నిన్ను ఇచ్చినన్‌= 
ఇచ్చి పెండ్లి చేస్తుంటే, పోక= వెళ్లకుండ; ఈ; బలవత్‌= బలవంతుల్ని చూచి; భీరులన్‌= భయపదేవారిని; వార్ధి= సముద్రాన్ని 
లీనులన్‌= ఆశయించినవారిని; మమున్‌= మమ్మల్ని; పాటింపన్‌= పరిగణించడం; నీకున్‌ +ఏటికిన్‌ = నీకెందుకు? 

తా: రుక్మిణీ! శిశుపాలుడు మొదలయినవారు కులబలరూపశౌర్యాదులచేత ఇంద్రుడు మొదలయిన దిక్పాలురకంటె 
గొప్పవారు. ఏ లోటూ లేనివారు. మీ తల్లిదండ్రులు, తోబుట్టువు - వాళ్లకు వివాహం చేస్తుంటే నీవు వారితోపాటు 


వెళ్లకుుండ బలవంతుల్ని చూచి భయపదేవారినీ, భూమిమీద నిలువనీడలేక సముద్రంలో దాగినవారినీ మమ్మల్ని ఎందుకు 
అంగీకరించావు? (అంగీకరించకుండా ఉండాల్సింది). 


సీ. లోకుల నడవడిలోనివారము గాము, పరులకు మా జాడ బయలు పడదు, 
బలమదోపేతులు పగగొండ్రు మా తోడ, రాజపీఠములకు రాము తజచు, 
శరణంబు మాకు నీ జలరాశి సతతంబు నిష్మించనుల మేము, నిధులు లేవు, 
కలవారు చుట్టాలు గారు, నిష్కించనజనబంధులము ముక్తసంగ్రహులము, 


ఆ. గూధఢవర్తనులము, గుణహీనులము, భిక్షు, లైన వారింగాని నాశయింప, 
మిందుముఖులు దగుల రిటువంటి మముబోంటి, వారి నేల తగుల వారిజాక్షి! 2౨2 


ప్రతి : వారిజ+అక్రి! = పద్మాలవంటి కన్నులు గలదానా!; రుక్కిణీ!; లోకుల= లోకంలోనివారియొక్క నదవడిలోని 
వారము= నడతలకు; లొంగినవారం; కాము; పరులకున్‌= ఇతరులకు; మా జాడ= మా నడవడి; బయలుపడదు= 
వెల్లదికాదు; బల= ధనాదుల బలంవల్ల కలిగిన; మద= మదంతో; ఉపేతులు= కూడినవారు; మా తోడన్‌= మాతో; 
పగగొండ్రు= పగపూనుతారు; తజచు= సామాన్యంగా; రాజపీఠములకున్‌= రాజసింహాసనాలకు; రాము = రాము; మాకున్‌= 
మాకు; ఈ; జలరాళి= సముద్రం; సతతంబు= ఎల్లప్పుడు; శరణంబు= ఇల్లు ఏము= మేము; నిష్కించనులము= 
ఏమియు లేనివారం; నిధులు= పాతిపెట్టిన నిధులూ, నిక్షేపాలూ; లేవు; కలవారు= ధనవంతులు, చుట్టాలు= బంధువులు; 
కారు; నిష్క్మించనజన = దరిద్రజనులయొక్క బంధులము = చుట్టాలం; ముక్త= విడువబడిన; సంగ్రహులము= కూడదబెట్టె 


94 శ్రీ మహాభాగవతము 


పని కలవారం (కూడబెట్టిన ఆస్తిలేనివారం); గూఢ= రహస్యమయిన; వర్తనులము= ప్రవర్తన గలవారం; గుణ= సద్దుణాలచేత; 
హీనులము= తక్కువైనవాళ్లం; భిక్షులు= బిచ్చమెత్తువారు, ఐన; వారిన్‌+కాని= వారినిగాన్సి ఆశ్రయింపము; ఇటువంటి= 
ఇట్టి లక్షణాలుగల; మముబోంటివారిన్‌= మావంటివారిని; ఇందుముఖులు= చంద్రునివంటిముఖంగలవారు 
(సౌందర్యవతులు) తగులరు= మోహింపరు; తగులన్‌= నీవు మోహించుట; ఏల? = ఎందులకు? 


తా; రుక్మిణీ! మేము లోకాచారప్రకారంగా ప్రవర్తింపం. ఇతరులకు మా నడవడి తెలియదు. బలమదం గలవారు 
మామీద పగపూనుతారు. సింహాసనాలెక్కి రాజ్యాలు పరిపాలింపం. మాకు ఈ సముద్రమే ఆశయం. మేము దరిద్రులం. 
మాకు సొమ్ము పాతరలు లేవు. శ్రీమంతులు మా బంధువులు గారు. మేము దరిద్రులకు చుట్టాలం. ధనం కూడబెట్టలేదు. 
మా నడవడి గుట్టుగా ఉంటుంది. మేము మంచిగుణాలు లేనివారం. బిచ్చమెత్తుకొంటూ బతుకు లీద్చేవారిని ఆశ్రయిస్తాం? 
ఇటువంటి మమ్ముల్ని సుందరు లెవ్వరూ (ప్రేమించరు. నీవేల (ప్రేమించావు? 


విశే : ప్రస్తుత పద్యంలో ఒక అర్థం పరిహాసంగా మాటాడే శ్రీకృష్ణునికీ, రెండవ అర్థం శ్రీకృష్ణావతారమెత్తిన విష్ణువుకు అంటే 
పరమాత్మకూ సంబంధించి ఉంటుంది. మొదటి అర్ధం తాత్పర్యంలో ఉంది. 


రెండవది - విష్ణుపరమైన అర్ధం ; 1. ఈ చరాచర ప్రపంచానికి నేనే సృష్టికర్తను. కాబట్టి, నా నడవది ఈ లోకంలోనివారి 
నడవడిని పోలియుండదు. 2. త్రికాలజ్జుడనయిన నన్ను ఎవ్వరును తెలుసుకొనలేరు. 3. బలమదం గలవారు ప్రతి 
అవతారంలోను నాతో వైరం పెట్టుకొంటారు. 4 నే నేయవతారంలోను రాజ్యసింహాసన మధిష్టించని లోకేశ్వరుణ్ణి 
ర్‌. క్షీరసాగరమే మాకు గృహం. 6. మానవుల లక్షణాలు - జననం, మరణం మొదలగునవేవియు లేనివాళ్ణి. నేను 
పరాషప్రకృతిని. అణిమ మొదలయిన అష్టైశ్వర్యాలు కలవాణ్ణి మోక్ష్మప్రదాతను. 7. ధనవంతులు నాకు భక్తులు కాలేరు. 
8. నేను దీనబాంధవుణ్ణి. భక్తులే నా సంపద. 9. అజ్ఞానులు నా తత్త్వాన్ని (గ్రహించలేరు. 10. నెను నిర్దుణుణ్సి. 
11. మహాయోగులే నాకు ఆప్తులు. 12. నేను ఆత్మారాముణ్లి - ఇలా పైకి తనను కించపరుచుకొంటున్నా - లోపల తన 
తత్వాన్ని వ్యక్తం చేస్తూ - రుక్ళిణిని పరీక్షిస్తున్నాడు శ్రీకృష్ణుడు. 


క. సిరియును వంశము రూపును, సరియైన వివాహసఖ్యసంబంధంబుల్‌ 
జరుగును, సరి గాకున్నను, జరగవు, లోలాక్షి! యొట్టి సంసారులకున్‌. 233 


ప్రతి : లోల+అక్షి!= చలించే కన్నులు గలదానా! రుక్మిణీ! ఎట్టి= ఎటువంటి; సంసారులకున్‌= సంసారాలు చేసేవారికయిన్సా 
సిరియును= ధనమును; వంశమున్‌= మంచి కులమును; రూపును; అందమును; సరి+ఐనన్‌= సమానమయితేనే; 
వివాహము= పెండి సఖ్యము= స్నేహం; సంబంధంబుల్‌= బంధుత్వం; జరుగును= అవుతాయి; సరి+కాక +ఉన్నను = 
సమానం గాకుంటే; జరగవు= కావు. 

తా :; ఎంతగొప్ప సంసారుల మధ్యనయినా ధనం, సత్ములం, సౌందర్యం సమానంగా నున్నప్పుడే పెండ్లి జరుగుతుంది. 
స్నేహ మేర్చడుతుంది. చుట్టరికం కుదుర్హుంది. అవి సమానాలు కాకపోతే ఇవి జరగవు. 


క. తగ దని యెజుంగవు మమ్ముం, దగిలితివి మృగాక్షి! దీనం ద ప్పగు; నీకుం 
దగిన మనుజేంద్రు నొక్కనిం, దగులుము, గుణహీనజనులం దగునే తగులన్‌? 2934 


దశమస్కంధము - ఉత్తరభాగము 95 


ప్రతి: మృగ+అక్షి! = లేడికన్నులవంటి కన్నులు గలదానా! రుక్కిణీ!; తగదు= తగింది కాదు; అని; ఎజుంగవు= తెలుసు 
కోలేకపోయావు; మమ్మున్‌= మమ్ము, తగిలితివి= పొందితివి; దీనన్‌= ఈ పనిచేత్స తప్పు= దోషం; అగున్‌= కలుగుతుంది; 
నీకున్‌= నీకు; తగిన= తగినవాడయిన; మనుజ+ఇంద్రున్‌; రాజును; ఒక్కనిన్‌= ఒకణ్ణి తగులుము= పొందుము; గుణ= 
దుర్గుణాలచేత; హీన= తక్కువవారయిన, మంచిగుణములు లేనివారయిన; జనులన్‌= పురుషుల్ని తగులన్‌= మోహించగాా; 
తగున్‌+ఏ= సముచితమా? (సముచితం కాదని భావం) 


తా; రుక్మిణీ! ఇది మంచిపని కాదని తెలుసుకోలేక నీవు నన్ను పెండ్లాడినావు. దీనివల్ల నీవు తప్పు చేసిందానివయ్యావుయ 
నీకు తగిన ఒకరాజును పతిగా వరించుకో. సద్దుణాలు లేనివారిని మోహించడం న్యాయమా? (కాదని అర్థం, 


స్ప సాల్వ జరాసంధ చైద్యాదిరాజులు చెలంగి నన్‌ వీక్షించి మలయుచుండ 
నది గాక రుక్కి నీ యన్నయు గర్వించి వీర్యమదాంధుండై వెలయుచున్న 
వారిగర్వంబులు వారింపంగాం గోరి చెలువని న్నాడిచి తెచ్చితిమి, గాని 
కాంతాతనూజార్థకాముకులము గాము, కామమోహాదులం [గ్రందుకొనము. 


తే. విను, ముదాసీనులము, క్రియావిరహితులము, పూర్చ్ణులము మేము, నిత్యాత్మబుద్ధితోడ 
వెలుంగుచుందుము గృహదీపవిధము మెజసి, నవలతాతన్ని! మాతోడ నవయ వలదు. 285 


ప్రతి : నవలతాతన్ని! = లేత తీగవంటి శరీరం గలదానా!, రుక్ళిణీ!; సాల్వ= సాల్వుడు; జరాసంధ= జరాసంధుడు; చైద్య= 
శిశుపాలుడు; ఆది= మొదలైన; రాజులు; నన్‌= నన్ను; వీక్షించి= చూచి; చెలంగి= చెలరేగి మలయుచున్‌= విజ్బంభిస్తూ 
ఉందన్‌= ఉండగా; అది+కాక= అదేకాక; రుక్మి; నీ+అన్నయున్‌= నీ అన్నకూడా; గర్వించి; వీర్య= బలంవలన కలిగిన; 
మద= మదంచేత; అంధుండు= కన్నుగానని వాడు; ఐ= అయి; వెలయుచున్‌+ఉన్నన్‌= మిడిసి పడుతూంటే; వారి 
గర్వంబులు; వారింపన్‌+కాన్‌= అణపగ్గా; కోరి; చెలువన్‌= సుందరిని; నిన్నున్‌= నిన్ను ఒడిచి= బలాత్మారంగా గ్రహించి; 
తెచ్చితిమి; కాని= ఇంలేకాని; కాంతా= స్త్రీలను (భార్యలను); తనూజ= కుమారులను; అర్ధ= ధనాన్ని అర్భులము= 
కోరినవారం; కాము; కామ= కామం; మోహ= మోహం; ఆదులన్‌= మొదలగువానిచేత; క్రందుకొనము= గగ్గోలుపడం; 
వినుము; ఏము= మేము; ఉదాసీనులము= తటస్థులం; క్రియా విరహితులము= ప్రాపంచిక వ్యవహారాలు లేనివారం; 
పూర్ణులము= తృప్తిపడినవారం (ఏ అపేక్షలు లేనివారం); నిత్య+ఆత్మబుద్ధితోదన్‌= పరమాత్మననే బుద్ధితో; గృవదీపవిధము= 
గృహమునందలి దీపమువలె; మెఅసి= ప్రకాశింపజేసి; వెలుంగుచుందుము= ప్రకాశిస్తాము; మాతోడన్‌= మాతోపాటు; 
నవయవలదు= బాధపడవద్దు. 


తా: రుక్మిణీ! సాల్వుడు, జరాసంధుడు, శిశుపాలుడు మొదలగు రాజులు నన్ను చూచి చెలరేగుతుంటారు. నీ అన్న 
రుక్ళికూడా పొగరుబట్టి బలమదంతో కన్నుగానక ఎగిరిపడుతుంటాడు. వాళ్ల తలపొగరు అణపదలచి నిన్ను బలాత్మారంగా 
తీసుకొని వచ్చానే కాని సంసారం చేయాలని కాదు. నేను దారైషణ, పుత్రెషణ, ధనైషణ అను మూడు కోరికల్నీ వదిలినవాణ్ణి. 
కామాదులైన అరిషడ్వర్గం లేనివాణ్ణి. అన్నిటా తటస్స్టుడిని. ప్రాపంచిక వ్యవహారాలలో చిక్కుకోను. పూర్ణకాముడిని. పరమాత్మననె 
బుద్ధితో ఇంటిలోని దీపం మాదిరిగా వెలుగుతూ వెలుగొందజేస్తాను. ఇటువంటి నాతో కలసి నీవు బాధపడవద్దు. 


96 శ్రీ మహాభాగవతము 


వ. అని యిట్లు భగవంతుందైన హరి తన్నుం బాయక 'సేవించుటం బ్రయురాలను, పట్టంపుదేవి ననియొడి 
రుక్కిణిదర్పంబు నేర్చున నుపసంహరించి యూరకుండిన నమ్మానవతి యప్రియంబులు నపూర్వంబులునైన 
మనోవల్లభుమాటలు విని దురంతంబైన చింతాభరంబున సంతాపంబు నొందుచు. 286 


ప్రతి : అని; ఇట్లు భగవంతుడు = ఐశ్వర్యం, వీర్యం, యశం, త్రీ, జ్ఞానం, వైరాగ్యం అను ఆరు గుణాలు కలవాడు; ఐన; 
హరి= శ్రీకృష్ణుడు; తన్నున్‌= తనను; పాయక= విడువక; 'సేవించుటన్‌= సేవించడంచేత; ప్రియురాలను= నేను ప్రియ 
పల్నిని; పట్టంపుదేవిన్‌= పట్టము+దేవిన్‌= నెనె పట్టాభిషిక్తురాలనయిన దేవిని; అనియెడి= అనే; రుక్కిణి= రుక్కిణియొక్క 
దర్చంబున్‌= అహంకారాన్ని నేర్పునన్‌= నేర్పుతో; ఉపసంహరించి= మరలించి (తగ్గించి; ఊరకుండినన్‌= మిన్నకుండగా; 
ఆ+మానవతి= ఆత్మాభిమానం కలిగిన ఆమె; అప్రియంబులున్‌= ప్రీతి కలిగింపనివీ; అపూర్వంబులున్‌= ఇంతకుముందు 
విననివీ; ఐన; మనస్‌+వల్లభు= ప్రాణేశ్వరునియొక్క మాటలు= పలుకులు; విని; దురంతంబు +ఐన = అంతంలేనిదయిన; 
చింతా= దుఃఖంయొక్క భరంబునన్‌= భారంచేత; సంతాపంబున్‌= పరితాపాన్ని ఒందుచున్‌= పొందుతూ... 


తా : షద్దుణ సంపన్నుడైన శ్రీకృష్ణుడు ఈ విధంగా మాట్లాడి, నిత్యమూ అన్ని సేవలూ చేస్తూ ఉండడంచేత “నేనే 
ప్రియురాలిని, నేనే పట్టపురాణిని” అని చెప్పే రుక్మిణిఅహంకారాన్ని అణచి, మాటాడక ఊరకున్నాడు. మానవంతురాలయిన 
ఆమె వినడానికి ఇష్టంగానివీ, ఇంతకు ముందు ఏనాడూ పలుకనివీ అయిన ప్రాణేశునిమాటలు విని, మేరలేని 
దుఃఖాతిశయంవల్ల పరితపిస్తూ 


సీ కాటుక నెజయంగం గన్నీరు వరదలై కుంచకుంభయుగళకుంకుమము తదియ 
విడువక వెదలెడు వేండినిట్టూర్పుల, లాలితాధరకిసలయము గందం 
జెలువంబు నెటిదప్పి చిన్నవోవుచు నున్న వదనారవిందంబు వాడు దోంప 
మారుతాహతిం దూలు మహితకల్పకవల్లివడువున మేన్‌ వదవడ వడంకం 


తే. జిత్త మెణీయంగం జెక్కిటం జెయ్యి సేర్చి, కౌతుకం బేది పదతలాగ్రమున నేల 
వ్రాసి పెంపుచు మో మరవాంచి వగలం, బొందె మవ్వంబు గందిన పువ్వుంబోలె. 297 


ప్రతి : కాటుక; నెజయన్‌+కన్‌= చెదరగా; కన్నీరు; వరదలై; కుచకుంభ= కుండలవంటి స్తనాలయొక్క యుగళ= 
జంటమీద అలదిన; కుంకుమము= కుంకుమ; తడియన్‌= తడిసిపోగాా విడువక= ఎడతెగకుండ; వెడలెడు= బయటికి 
వస్తున్న; వేండి= వెచ్చని; నిట్టూర్చులన్‌= నిట్టూర్పులచేత; లాలిత= మృదువైన; అధరకిసలయము= చిగురుటాకువంటి 
పెదవి; కందన్‌= నల్లబడగా; చెలువంబునెజి= అందముయొక్క నిగ్గు; తప్పి= తొలగి; చిన్న+పోవుచున్‌= కళతప్పుతు; 
ఉన్న= ఉండిన; వదన +అరవిందంబు= పద్మంవంటిముఖం; వాడు= వాడిపోవడం; తోంపన్‌= కనబడగా; మారుత = 
గాలియొక్క ఆహతిన్‌= దెబ్బచేత; తూలు= చలిస్తున్న మహిత= గొప్పదయిన; కల్పకవల్లి= కల్పవృక్షం; వడువునన్‌= 
విధంగా; మేన్‌= శరీరం; వడవడ వడంకన్‌= వడవడ వణకగ్గా చిత్తము= మనస్సు; ఎజియన్‌+కన్‌= బాధపడగా 
(మండిపోవగా); చెక్కిటన్‌= చెక్కిలియందు; చెయ్యి= చేయి; చేర్చి= ఉంచి; కౌతుకము= సంతోషం; ఏది= నశించి; 
పదతల= పాదంయొక్క క్రిందిభాగం; అగ్రమునన్‌= కొనతో (కాలిబొటన వ్రేలితో); నేల= నేల; వ్రాసి= రాసి; పెంపుచున్‌= 
లోతుగా గీతలు పడునట్లు చేసి చెడగొట్టుచు; మోము= ముఖం; అర+వాంచి= సగము క్రిందికి వంచి; మవ్వంబు= 
మృదుత్వం; కందిన= నశించిన; పువ్వన్‌= పువ్వును; పోలెన్‌= వలె వగలన్‌= సంతాపాలను; పొందెన్‌= పొందింది. 


దశమస్కంధము - ఉత్తరభాగము 9/7 


తా : మగనిఎత్తి పొాడుపుమాటలకు సంతాపం పొందిన రుక్మిణి స్వరూపాన్ని కవి వర్ణిస్తున్నాడు. కాటుక చెదరిపోయేట్లుగా 
కారిన కన్నీటిచే స్తనద్వయంమీదికుంకుమం తడిసిపోయింది. ఎడతెగని వేడినిట్టూర్పులచే చిగురాకువంటి పెదవి కందింది. 
సౌందర్యం నిగ్గు తగ్గిపోయి, కళావిహీనమై ముఖం వాడిపోయింది. గాలిదెబ్బకు అల్లల్లాడే కల్పవృక్షంవలె మేను గజగజ 
వణికింది. మనస్సు బాధపడింది. రుక్ళిణి చెక్కిట చేయిచేర్చి, సంతోషం కోల్పోయి, కాలిబొటనవ్రేలితో నేల రాస్తూ, ముఖం 
సగంవంచి తపించింది. ఆమె కోమలత్వం నశించినపువ్వులాగా కనబడింది. 


చ. అలికుల వేణి తన్నుం బ్రియుం డాడిన యప్రియభాష లిమ్మెయిన్‌ 

సొలవక కర్ణరంధ్రముల సూదులు చొచ్చిన రీతిగాంగ బె 

బ్బులి రొద విన్న లేడిక్రియం బొల్పటథి చేష్టలు దక్కి నేలపై 

వలనటి వ్రాలెం గీ లెడలి వ్రాలినపుత్తడిబొమ్మకైవడిన్‌. 238 
ప్రతి : అలికుల= తుమ్మెదల చాలువంటి; వేణి= జదడగలది; రుక్ళిణి; ప్రియుండు= శ్రీకృష్ణుడు; ఈ+మెయిన్‌= ఈ రీతిగా; 
తన్నున్‌= తననుగూర్చి; ఆడిన= పలికిన; అప్రియ= ఇష్టంకానివైన; భాషలు= మాటలు; సొలవక= తగ్గక (ఎక్కువగా); 
కర్ణరంధ్రములన్‌= చెవుల బవిలాలలో; సూదులు; చొన్పినరీతి= (గ్రుచ్చినతీరు; కాన్‌+కన్‌= కాగా; బెబ్బులిరొద= పెద్దపులి 
గాండ్రింపు; విన్న= వినిన; లేడిక్రియన్‌= లేడివలె; పొల్పు+అథటి= స్టె్య్యం నశించి; చేష్టలు= శరీరంతో చేసే పనులు; తక్క 
వదలి; వలను+అథి= శక్తి క్షీణించి; కీలు= సీలు ఎడలి= సడలి; వ్రాలిన= క్రిందపడిన; పుత్తడిబొమ్మ కైవడిన్‌= 
బంగారపుబొమ్మవలె; నేలపైన్‌= భూమి మీద; వ్రాలెన్‌= పడింది. 
తా :; తనతో ప్రియుడు పలికిన అప్రియమైన మాటలు చెవులలో (గ్రుచ్చిన సూదులు కాగా, రుక్మిణి పులిగాండ్రింపు విన్న 
లేడివలె స్థె్య్యం కోల్పోయి, కదలలేక, మెదలలేక చీల ఊడిపోయిన బంగారుబొమ్మవలె భూమిమీద పడిపోయింది. 
విశే : శ్రీకృష్ణుడు నిష్కారణంగా ఏమాటా మాట్లాడడు. కనుక తనకు ప్రాణప్రియ అయిన రుక్మిణిని ఇలా నిందించడం 
వెనుక ఏదో ప్రయోజనం ఉంటుంది. రుక్మిణి ఎప్పుడూ తనకు సేవలు చేస్తుందే కానీ - తానెప్పుడూ ఆమెకు సేవలు 


చేయలేదు. అందుకే కృష్ణుడు ఇలాంటి మాటల్లో ఆమెను నొప్పించి, నేలపై పదేట్టుగా చేశాడు. తర్వాత ఆమెకు సేవలు 
చేసి, అనునయించి, లాలించి, సంతోషపరుస్తాడు. ఇది ఆ స్వామికి ఒక ఆనందలీలావిలాసం. 


వ. ఇట్లు వ్రాలిన. 239 
తా : ఇట్లు నేలమీద పడిపోగా... 


మ. ప్రణతామ్నాయుండు కృష్ణుం డంతం గదిసెన్‌ బాష్పావరుద్దారుణే 

క్షణ, విస్రస్తవినూత్నభూషణ దురుక్తక్రూరనారాచ శో 

షణ, నాలింగితధారుణిన్‌ నిజకులాచారైకసద్ధర్మచా 

రిణి విశ్లేషిణి వీతతోషిణిం బురంధ్రీగ్రామణిన్‌ రుక్కిణిన్‌. 240 
ప్రతి : ప్రణత= (తనకు) నమస్మరించిన (తన్ను పూజించిన); ఆమ్నాయుండు = వేదాలు గలవాడు; కృష్ణుండు= శ్రీకృష్ణుడు; 
అంతన్‌= తర్వాత; బాష్ప= కన్నీటిచేత; అవరుద్ధ= అడ్డగింపబడిన; అరుణ = ఎర్రనయిన; ఈక్షణన్‌= కన్నులచూపు కలదాన్సీ 


98 శ్రీ మహాభాగవతము 


విస్రస్త= జారిపడిన; వినూత్న= మిక్కిలి క్రొత్తవి అయిన; భూషణన్‌= ఆభరణాలు కలదాన్న్సీ దురుక్త= చెడ్డ మాటలనే; 
'క్రూర= భయంకరమైన; నారాచ= బాణాలచేత; శోషణన్‌= శుష్మించినదాన్నీ; ఆలింగిత= కాగిలించుకొనబడిన; ధారుణిన్‌= 
భూమిగలదాన్నీ నిజ= తనయొక్క కులాచార (కుల+ఆచార)= కులాచారమనే; ఏక= ముఖ్యమయిన; సత్‌= ఉత్తమమయిన; 
ధర్మ= ధర్మంతో; చారిణిన్‌= చరించేదాన్నీ విశ్లేషిణిన్‌= ఎడబాసినదాన్సీ; వీత= తొలగిన; తోషిణిన్‌= సంతోషం కలదాన్నీ 
పురంధ్రీ= కుటుంబజీవనానికి అలవాటుపడిన స్త్రీలలో; గ్రామణీిన్‌= శ్రేష్టరాలయినదాన్నీ రుక్కిణిన్‌= రుక్కిణిని; కదిసెన్‌= 


సమీపించాడు. 


తా : వేదపూజితుడయిన శ్రీకృష్ణుని కన్నీటిపొరలు కమ్ముకోవడంచేత చక్కగా చూడలేనిదీ, శదీరంనుండి జారిపోయిన 
ఆయా నగలు గలది, భర్త మాటాడిన చెడ్డమాటలవల్ల కళదప్పిందీ, భూమిమీద పడిందీ, కులాచారమనే ఉత్తమధర్మంతో 
చరించేదీ, మగనికి దూరమయింది, సంతోషం లేనిది, కుటుంబినులలో అ([గ్రగణ్య ఐన రుక్ళిణిని సమీపించాడు. 


సీ కని సంభ్రమంబునం దనువునం దనువుగా ననువునం జందనం బల్ల నలంది 
కన్నీరు పన్నీటం గడిగి కర్పూరంపుంబలుకులు 'సెవులలోం బాజ నూంది 
కరమొప్ప ముత్యాలసరుల చిక్కెడలించి యురమునం బొందుగా నిరవు కొలిపి 
తిలకంబు నునుఫాలఫలకంబుపైం దీర్చి వదలినభూషణావళులం దొడిగి 


తే. కమలదళచారుతాలవృంతమున విసరి, పొలుచు పయ్యెదం గుచములం బొందు పిచి 
చిత్త మిగురొత్త నాయ్యన సేదం దీర్చి బిగియం గౌంగిటం జేర్చి నెమ్మొగము నిమిరి. 2డ్ల1 


ప్రతి : కని= చూచి; సంభ్రమంబునన్‌= తత్తరపాటుతో; తనువునన్‌= శరీరంపై, తనువుగాన్‌= పలుచగా, మనోజ్ఞంగా; 
అనువునన్‌= నేర్పుతో; చందనంబు= మంచిగంధం; అల్లన్‌= మెల్లగా; అలంది= పూసి; పన్నీటన్‌= పన్నీటితో; కన్నీరు= 
కన్నీరు (కన్నీటిచారలు); కడిగి; కర్పూరంపుంబలుకులు (కర్పూరము +పలుకులు,= చిన్నచిన్న కర్పూరపు ముక్కలను; 
చెవులలోన్‌= చెవులలో; పాజన్‌= పడునట్లుగా? ఊంది; కరము= మిక్కిలి ఒప్పన్‌= ఒప్పగ్యా ముత్యాలసరుల= 
ముత్యాలదండలయొక్క చిక్కూ మెలిక; ఎడలించి= తొలగించి; ఉరమునన్‌= వక్షమునందు; పొందు+కాన్‌= చక్కగా; 
ఇరవుకొలిపి= ఉండాల్సిన రీతిలో ఉంచి; నును= నున్ననయిన; ఫాలఫలకంబుపైన్‌= చదునైన నుదుటిమీద, తిలకంబు; 
తీర్చి= అందంగా దిద్ది వదలిన = పడిపోయిన, జారిపోయిన; భూషణ= ఆభరణాల యొక్క ఆవళులన్‌= సమూహాలను; 
తొడిగి= వానివాని స్థానాలలో ఉంచి; కమలదళ= తామరరేకులవలే; చారు= అందమయిన; తాలవృంతమునన్‌= (తాటి 
తొడిమవంటి తొడిమ కలది) విసనకట్దిచేత; విసరి= వీచి; పొలుచు= ఒప్పుచున్న పయ్యెదన్‌= పైటను; కుచములన్‌= 
స్తనాలమీద; పొందుపథిచి= చక్కగా సవరించి; చిత్తము= మనస్సు; ఇగురు+జఒత్తన్‌= వికసించగా (ఆనందించగా); 
ఒయ్యనన్‌= క్రమంగా; సేదన్‌+తీర్చి= అలసట పోగొట్టి విగియన్‌= గట్టిగా కౌంగిటన్‌= కౌగిలియందు; చేర్చి; నెటి+మొగము= 
అందమైన ముఖాన్ని నిమిరి= ప్రేమతో చేతితో తడవి... 


తా : నేలమీద వ్రాలిన రుక్షిణికి శ్రీకృష్ణుడు ఉపచారాలు చేస్తున్నాడు. అతడు, ఆమెశరీరంపై పలుచగా మంచిగంధం 
పూశాడు. పన్నీటితో కన్నీటిమకిల కడిగాడు. చెవులలోపల కర్పూరపు పలుకులు పడునట్లుగా ఊదాడు. ముత్యాలదండల 
చిక్ళుదీసి వక్షస్ట్రలంపై సర్దినాడు. నుదుట తిలకం దిద్దాడు. పడిపోయిన నగలు పెట్టాడు. తామరరేకులవంటి విసనకర్రతో 
విసిరాడు. స్తనాలమీద పైట సవరించాడు. అలసట పోగొట్టాడు. బిగికౌగిట చేర్చాడు. ముఖం నిమిరాడు. 


దశమస్కంధము - ఉత్తరభాగము 99 


తే. నెరులు గల మరునీలంపుటురుల సిరుల, నరులుగొనంజాలి నరులను మరులు కొలుపు 

నిరుల గెలిచిన తుమ్మెద గజులం దెగడు, కురుల నులిదీర్చి విరు లిడి కొప్పువెట్టి. 242 
ప్రతి : నెరులు= వంకరలు; కల= కలిగిన; మరు= మన్మథునియొక్క నీలంపు= నల్లనయిన; ఉరుల= ఉచ్చులయొక్క 
సిరులన్‌= సంపదలను; అరులు +కొనన్‌= కప్పాలుగా స్వీకరింపగా (జయించినవని అర్థం); చాలి= శక్తి కలిగి (సమర్థములై; 
నరులను= మానవులను; మరులుకొలుపు= మోహింపజేసే; ఇరులన్‌= చీకట్లను; గెలిచిన; తుమ్మెదగఖులన్‌= తుమ్మెదల 
జెక్కలను; తెగడు= తిరస్కరించే; కురుల= వెండ్రుకలయొక్క నులి+తీర్చి= చిక్కుదీసి; కొప్పు+పెట్టి= కొప్పుపెట్టి, విరులు= 
పూలు; ఇడి= తురిమి... 
తా; శ్రీకృష్ణుడు వంకరలై, మన్మథుని నల్లనియుచ్చులను మించినవై అనగా కామోద్దీపనములై, చీకట్లును మించిపోయిన 
తుమ్మెద రెక్కలకంటె మిక్కిలి నీలంగా ఉండే రుక్కిణి తలవెండ్రుకల చిక్కు తీర్చి, కొప్పు పెట్టి పూలు తురిమాడు. 


క. మురసంహరుం డిందిందిర, గరుదనిలచలత్ర్రసూనకలికాంచిత సుం 

దరశయ్యం జేర్చె భీష్మక, వరపుత్రిన్‌ నుతచరిత్ర వారిజనేత్రన్‌. 2438 
ప్రతి : మురసంహరుండు= మురాసురుణ్ణి చంపినవాడు, శ్రీకృష్ణుడు; నుత= పొగదడబడిన; చరిత్రన్‌= ప్రవర్తనం గలదాన్నిి 
వారిజ= పద్మాలవంటి; నేత్రన్‌= కన్నులు గలదాన్ని;, భీష్మక= భీష్మకునియొక్క వర= ఉత్తమురాలయిన; పుత్రిన్‌= కొమార్తను; 
ఇందిందిర= తుమ్మెదలయొక్క గరుత్‌= రెక్కలనుండి పుట్టిన; అనిల= గాలిచేత; చలత్‌= చలించుచున్ను ప్రసూన= 
పూలతో; కలికా= మొగ్గలతో; అంచిత= ఒప్పుతున్న సుందర= అందమైన; శయ్యన్‌= పానుపునందు; చేర్చెన్‌= చేర్చాడు. 
తా; శ్రీకృష్ణుడు, ప్రశంసింపబడిన ప్రవర్తన గలది, పద్మాలనుపోలినకన్నులుగలదిీ, భీష్మకునిపుత్రిక అయిన రుక్ళిణిని 
తుమ్మెదల రెక్కల గాలిచే కదలుతున్న పూలతో, మొగ్గలతో అందంగా ఉన్న పానుపుపై చేర్చాడు. 
వ. ఇట్లు పానుపునం జేర్చి మృదుమధురభాషణంబుల ననునయించిన. లైడ్మడ 


ప్రతి : ఇట్లు; పానుపునన్‌= మెత్తని పరుపుగల శయ్యమీద; చేర్చి; మృదు= మెత్తనివైన మధుర= తియ్యనివైన; 
భాషణంబులన్‌= మాటలచేత; అనునయించినన్‌ = ఓదార్చగా... 


తా : రుక్మిణిని పాన్పుమీద చేర్చి శ్రీకృష్ణుడు మెత్తని తియ్యని మాటలతో ఓదార్చగా 


క. పురుషోత్తముముఖకోమల, సరసిజ మ య్యిందువదన సవ్రీడా హా 

స రుచిస్నిగ్ధాపాంగ, స్పురదవలోకనము లొలయం జూ చిట్లనియెన్‌. 245 
ప్రతి : ఆ+ఇందువదన= ఆ చంద్రముఖి, రుక్ళిణి; పురుషోత్తము= శ్రీకృష్ణునియొక్క ముఖ= ముఖమనే; కోమల= 
మృదువయిన; సరసిజము= పద్మమును; సవ్రీడా= సిగ్గుతో కూడిన; హాస= చిరునవ్వయొక్క రుచి= కాంతిచేత; స్నిగ్గ= 
అందమైన; అపాంగ= కడగన్నులయొక్క స్ఫురత్‌= ప్రకాశిస్తున్న అవలోకనములు = చూపులు; ఒలయన్‌= వ్యాపింపగ్గా; 
చూచి; ఇట్లు; అనియెన్‌= పలికాడు. 
తా; రుక్ళిణి సిగ్గుతో, చిరునవ్వుతో కూడి మనోహరంగా ఉన్న కడగంటి చూపులతో శ్రీకృష్ణుని ముఖపద్నాన్ని చూచి ఈ 
విధంగా పలికింది. 


100 శ్రీ మహాభాగవతము 


$ రుక్కిణిదేవి శ్రీకృష్ణ లాలితయై యతనిని స్తుతించుట 1 


క. మురహర! దివసాగమ దళ, దరవిందదళాక్ష! తలంప నది యట్టి దగున్‌ 

నిరవధికవిమలతేజో, వరమూర్తివి, భక్తలోకవత్సల! యెందున్‌. 246 
ప్రతి ;: మురహర!= ఓ కృష్ణా!; దివస+ఆగమ= ప్రాతఃకాలంలో; దళత్‌= వికసిస్తున్న అరవిందదళ+అక్ష- తామర 
రేకులవంటి కన్నులుకలవాడా!; నిరవధిక= మేరలేనట్టి; విమల= నిర్మలమైనట్టి; తేజః= కాంతిచే; వరమూర్తివి= ప్రియమైన 
రూపం కలిగినవాడివి; భక్తలోకవత్సల= భక్తులగు జనులయందు వాత్సల్యం కలవాడా!; తలంపన్‌+అది= భావింపగా 
అది; ఎందున్‌= ఎచ్చటనైనను; అట్టిది+అగున్‌= అట్టిదే అవుతుంది. 
తా : ఓ కృష్ణా! ప్రాతకాలంలో వికసిస్తున్న తామరరేకులవంటి కన్నులుకలిగినవాడా! అంతులేని నిర్మలమైన కాంతిచే 
ప్రియమైన రూపం కలిగినవాడా! నీవనింది - తగినమాటే! 


తే. సంచితజ్ఞానసుఖబలైశ్వర్యశక్తు, లాదిగాం గల సుగుణంబు లమరు నీకు, 

నేను దగుదునె? సర్వలోకేశ్వరేశ!, లీలమై సచ్చిదానందశాలి వనఘ! లైడ్త/ 
ప్రతి : సర్వలోక + ఈశ్వర +ఈశ= అన్నిలోకాలకు ప్రభువైనవారికి ప్రభువా!; అనఘ= పాపరహితుడా!; సంచిత= 
ప్రోగుచేయబడిన; జ్ఞానసుఖబల +ఐ శ్వర్యశక్తులు +ఆది +కాన్‌ +కల= జ్ఞానం, సుఖం, బలం, సంపదలు, శక్తి మొదలైన; 
సుగుణంబులు= మంచిగుణాలు; అమరి= ఒప్పియున్న నీకున్‌= నీకు; సత్‌+చిత్‌+ఆనందశాలివి= సత్‌ చిత్‌ అనే దివ్యాంశల 
చేత ఆనందాన్ని పొందే; లీలమైన్‌= స్వభావంచేత; నీకున్‌= నీకు; నేను= నేను; తగుదునే= యోగ్యు రాలినా? 
తా; సర్వలోకేశ్చరులకు ప్రభువైన ఓ కృష్ణా! జ్ఞానం, సుఖం, శక్తి సంపన్నత మున్నగు మంచిగుణాలు గలిగిన, పాపరహితుడవైన 
మీ దృష్టిలో నేను యోగ్యురాలినా? నేను తగుదునా? అని రుక్మిణీదేవి శ్రీకృష్ణుని ప్రశ్నిస్తున్నది. 
విశే : శ్రీకృష్ణుడు ఆత్మసంతృప్తుడు. సచ్చిదానందశాలి అనడంవల్ల సర్వం కలిగినవాడని స్ఫురిస్తున్నది. రుక్కిణీదేవి మాటలవల్ల 
నామెలోని ఆత్మానందం వ్యక్తమవుతూంది. సచ్చిదానందం అనగా సత్‌, చిత్‌, ఆనంద స్వరూపుడని అర్థం. కృష్ణుడు తనను 
తక్కువ చేసుకొని, రుక్కిణిని గొప్పగా పొగడాడు. ప్రస్తుతం రుక్కిణి కృష్ణుని పరతత్తాన్ని గుర్తించి, తనను తక్కువ చేసుకొని, 
ఆయన్ను ప్రశంసిస్తూ - అసలు నీకు నేను తగినదాన్నా? మీ తాహత్తుకు మా తాహత్తు చాల తక్కువదని ఎదురు ప్రశ్నలతో 
బదులివ్వడం ఆమె బెన్నత్యానికి నిదర్శనం. 
స్ప రూఢిమైం బ్రకృతి పూరుషకాలములకు నీశ్వరుండవై భవదీయచారుదివ్య 

లలితకళాకాశలమున నభిరతుందై కడంగు నీ రూప మెక్కడ మహాత్మ! 

సత్వాదిగుణసముచ్చయయుక్తమూధాత్మ నయిన నే నెక్కడ? ననఘచరిత! 

కోరి నీ మంగళగుణభూతిదానంబు సేయంగంబడు నని చెందు భీతి 
తే. నంబునిధిమధ్యభాగమం దమృతఫేనపటలపాండురనిభమూర్తి! పన్నగేంద్ర 

భోగశయ్యను బవ్వళింపుచును దనరు, నట్టి యున్నతలీల దివ్యంబు దలంప. 248 
ప్రతి : మహా+ఆత్మ!= మహానుభావ); రూధిమైన్‌= నిశ్చయంగా; ప్రకృతి= ప్రకృతికి పురుష= మానవులకు; కాలములకున్‌= 
త్రికాలాలకు; ఈశ్వరుందవు +ఐ= ప్రభువువై; భవదీయ = నీయొక్క చారు= అందమైన; దివ్య= పవిత్రమయిన; లలితకళా = 


దశమస్కంధము - ఉత్తరభాగము 10] 


లలితకళలందలి; కౌశలమునన్‌= నేర్చరితనంతో; అభిరతుండు+ఐ= అపేక్షకలిగినవాడివై; కడంగు= పూనుకొనే; 
నీ= నీయొక్క రూపము= రూపం; ఎక్కడ = ఎక్కడ?) సత్వ+ఆది గుణసముచ్చయ = సత్వం మున్నగు గుణసమూహంతో; 
యుక్త= కూడిన; మూఢ+ఆత్మన్‌+అయిన = తెలివితక్కువజీవినైన; నేను+ఎక్కడ= నేను ఎక్కడ; అనఘచరిత= పాపరహితమైన 
చరిత్రకలవాడా!; నీ= నీయొక్క మంగళగుణ= శుభప్రదమైన; భూతి= సంపద; కోరి= కోరి; దానంబు+చేయన్‌+కన్‌+పడు = 
దానము చేయబడునేమోయనే; భీతిన్‌= భయంతో; అంబునిధి= సముద్రంయొక్క మధ్యభాగము +అందున్‌= మధ్యభాగంలో; 
అమృత ఫేనపటలపాండురనిభమూర్తి= అమృతపు నురుగు యొక్క సమూహంవలె తెలదనంతో సమానమైన ఆకారంతో 
ఉన్న పన్నగ+ఇంద్ర= నాగశ్రేష్టుడైన శేషుని; భోగశయ్యన్‌= పడగ అనే పడకప్పై; పవ్వళించుచున్‌= నిద్రిస్తూ: తనరునట్టి= 
ఒప్పుచున్న; ఉన్నతలీల= గొప్పదైనలీల; తలంపన్‌= భావింపగా; దివ్యంబు= దివ్యమయిందికదా! 

తా;ఓ మహాత్మా! ప్రకృతికీ, మానవులకూ, కాలాలకు నీవు ప్రభుడివి. సుందరం, పవిత్రం అయిన లీలామాధుర్యంతో 
కూడిన నీ రూపమెక్కడ? సత్పాదిగుణాలతోకూడిన తెలివితక్కువదానినైన నేనెక్కడ? నీయొక్క శుభప్రదాలయిన గుణసంపద 
దానం చేయబడుతుందనే భయంతో సముద్రమధ్యభాగంలో శేషతల్పంపై నిద్రిస్తున్నావు. ఇట్టి నీ లీలలు దివ్యమైనవి. 


వ. శబ్దస్పర్శరూపరసగంధంబు లనియెడు గుణంబులచేతం బరిగ్రహింపంబడిన మంగళసుందర 
విగ్రహుండవై, యజ్ఞానాంధకారనివారకంబైన రూపంబుం గైకొని, భవదీయులైన సేవకులకు ననుభావ్యుండ 
వైతి, భవత్పాదారవిందమకరందరసాస్వాదలోలాత్ములైన యోగీంద్రులకైనను భవన్నార్గంబు స్ఫుటంబుగా, 
ద ట్లగుటం జేసి యీ మనుజపశువులకు దుర్విభావ్యం బగుట యేమి సెప్ప? నిట్టి యీశ్వరుండవైన 
నీకు నిచ్చ స్వతంత్రంబు గావున నదియును నా కభిమతంబు గావున నిన్ను నే ననుసరింతు, దేవా! 
నీ వకించనుండ వైతేని బలిభోక్త లయిన బ్రహ్మేంద్రాదు లెవ్వనికొణకు బలిసమర్పణంబు సేసిరి? నీవు 
సమస్త పురుషార్థమఘయయుండ వనియును, ఫలస్వరూపి వనియును నీ యందలి (ప్రేమాతిశయంబులం జేసి 
విజ్ఞానదీపాంకురంబున నిరస్తసమస్తదోషాంధకారులై యిహసౌఖ్యంబులు విడిచి సుమతులు భవదీయదాస 
సంగంబు గోరుచుండుదు; రట్లు సేయనేరక నిజాధికారాంధకారమగ్నులైనవారు భవత్తత్త్వంబు దెలిసి 
బలిఫ్రక్షేపణంబులు సేయంజాలక మూధఢులై సంసారచక్రంబునం బరిభ్రమింతు రదియునుం గాక. 249 
ప్రతి : శబ్ద్బ= శబ్దం; స్పర్శ= స్పర్శ రూప= రూపం; రస= రసం; గంధంబులు= గంధములు; అనియెడు= అనబడే; 
గుణంబులచేతన్‌ +పరిగ్రహింపన్‌+పడిన= గుణాలచేత గ్రహింపపడిన; మంగళ= శుభప్రదమైన; సుందర= అందమైన; 
విగ్రహఘుండవు+ఐ= ఆకారం కలిగినవాడివైై అజ్ఞాన +అంధకార= తెలివితక్కువతనమనే చీకటిని; నివారకంబు+ఐన = 
పోగొట్టే; రూపంబున్‌+3ైకొని= రూపం (గ్రహించి; భవదీయులు+ఐన= మీవారయిన; సేవకులకున్‌= సేవించేవారికి; 
అనుభావ్యుండవు+ఐతివి= భావింపబదేవాడివయ్యావు; భవత్‌+పాద +అరవింద= నీయొక్కపాదాలనెడితామరలయొక్క 
మకరందరస+ఆన్వాద= తేనె త్రాగదంలో; లోల+ఆత్ములు+ఐన = ఆసక్తమైన మనస్సు కలిగినవారైన యోగి +ఇంద్రులకున్‌+ 
ఐనను= యోగులలో శ్రేష్టులకుకూడ; భవత్‌+మార్గంబు= నీవు నడిచేవిధానం; స్ఫుటంబు+కాదు= స్పష్టంకాదు; అట్లు+ 
అగుటన్‌+చేసి= ఆప్రకారంగా ఉండటంచేత; ఈ మనుజ పశువులకున్‌= పశుప్రాయులైన ఈ మనుష్యులకు; దుర్విభావ్యంబు+ 
అగుట= ఊహింపశక్యం కానిదనే విషయం; ఏమి+చెప్పన్‌= ఏమనిచెప్పను?; ఇట్టి= ఇట్టి, ఈశ్వరుండవు+ఐన = ప్రభవువైన; 
నీకున్‌= నీకు; ఇచ్చ= కోరిక; స్వతంత్రంబు= స్వతంత్రమైంది; కావునన్‌+అదియున్‌= కావున అదికూడ; నాకున్‌+అభిమతము= 


102 శ్రీ మహాభాగవతము 


నాకు సమ్మతం; నేను= నేను; నిన్నున్‌= నిన్ను అనుసరింతు(అనుసరించుదును)= అనుసరిస్తాను; దేవా!= ప్రభూ; 
నీవు+న +కించనుందవు +ఐతి(వి+ఏనిన్‌= నీవు దరిద్రుడివే అయితే; బలి= పూజార్ద్హాలైన కానుకల్ని; భోక్తలు+అయిన= 
[్రహించెవారైన; బ్రహ్మ+ఇంద్ర+ఆదులు = బ్రహ్మ, ఇంద్రుడు మొదలయినవారు; ఎవ్వనికొజకున్‌= ఎవ్వరికొరకు; బలి= 
పూజార్ద్హాలైన కానుకలను; సమర్పణంబు +చేసిరి= ఇచ్చారో? (అట్టి); నీవు; సమస్త= అన్ని పురుష+అర్ధమయుండవు+ 
అనియును = పురుషార్థస్వరూపుడ వనీ; ఫలస్వరూపివి+అనియును= ఫలరూపుడవని; నీ+అందలి= నీలోని; 
(ప్రేమ+అతిశయంబులన్‌ +చెసి= అధికమైన(ప్రేమచే; విజ్ఞానదీప+అంకురంబునన్‌= మోక్షవిషయమైన దీపపు వెలుగుచే; 
నిరస్త= తొలగింపబడిన; సమస్త= సర్వమైన; దోష+అంధకారులు+ఐ= దోషమనే చీకటికలవారై; ఇహసౌఖ్యంబులు = 
ఈ లోకసుఖాలను; విడిచి= వదలి; సుమతులు = బుద్ధిమంతులు; భవదీయ = నీయొక్క దాస= భక్తులయొక్క సంగంబు= 
కలయికను; కోరుచున్‌+ఉండుదురు= కోర్తుంటారు; అట్లు= ఆ విధంగా; చేయనేరక= చేయలేక; నిజ+అధికార + 
అంధకారమగ్నులు+ఐనవారు= తమయొక్క అధికారమనే చీకటిలో మునిగినవారు; భవత్‌= నీయొక్క తత్త్వంబు= స్వరూపాన్ని; 
తెలిసి= ఎరిగి; బలిప్రక్షేపణంబులున్‌= పూజావిధానాలను; చేయన్‌+*చాలక= చేయనేరక; మూఢులు+ఐ = తెలియనివారై; 
సంసారచక్రంబునన్‌= సంసారమనెడి చక్రంలో; పరిభ్రమింతురు (పరిభ్రమించుదురు)= తిరిగెదరు; అదియునున్‌ +కాక = 
అదేకాకుండ... 


తా; శబ్దం, స్పర్శ, రూపం, రసం, అనే గుణాలచేత గ్రహించబడిన శుభప్రదం, సుందరం అగు శరీరం కలవాదివై నీవు 
అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించే రూపాన్ని స్వీకరించి, నీ సేవకులకు సదా అనుభవించదగినవాడివై ఉన్నావు. న్‌ 
పాదారవిందమకరందాన్ని ఆస్వాదించే యోగిశ్రేష్టులుసైతం నీ మార్గాన్ని తెలుసుకోలేరు. ఇక ఈ పశుప్రాయులైన మనుషులకు 
అది భావించరానిదని వేరే చెప్పవలెనా? నీ ఇచ్చ స్వతంత్రమైంది, నీకు ఇష్టమైంది. అందువల్ల నేను నిన్ను అనుసరిస్తాను. 
ప్రభూ! నీవు ఏమీలేని దరిద్రుడవైతే బలిని స్వీకరించే బ్రహ్మేంద్రాదులు బలి ఎవరికిచ్చినట్లు? నీవు పురుషార్థస్వరూపుడివి. 
ఫలరూపుడివి. నీపైగల (ప్రేమచేత విజ్ఞానదీప ప్రకాశంతో దోషాంధకారం నశించగా బుద్ధిమంతులు లౌకికసాఖ్యాలు 
వదిలేస్తారు. నీ దాసులతో కలయికను అభిలషిస్తారు. అలా చేయకుండా, అధికారమనే అంధకారంలో మునిగినవాళ్లు 
నీ తత్త్వం [గ్రహించి బలిసమర్పణం చేయలేక అజ్ఞానులై సంసారమనే చక్రంలో తగుల్మొని తిరుగుతూ ఉంటారు. 


ఆఅ. వరమునీంద్రయోగివరసురకోటిచే, వర్ణితప్రభావవైభవంబు 

గలిగి యఖిలచేతనులకు విజ్ఞానప్ర, దుండ వగుదు వభవ! దురితదూర! 250 
ప్రతి : అభవ! = జన్మలేనివాడా!; దురితదూర! = పాపాలకు దూరమైనవాడా!; వరముని+ఇంద్ర!= ఉత్తమ ముని శ్రేష్టలయొక్క 
యోగివర= యోగివర్యులయొక్క సుర= దేవతలయొక్క కోటిచేన్‌= సమూహంచిే; వర్ణిత= వర్ణింపబడిన; ప్రభావ= 
ప్రభావంయొక్క వైభవంబు కలిగి= వైభవం కలిగి; అఖీల= సర్వ చేతనులకున్‌= జీవులకు; విజ్ఞానప్రదుండవు+అగుదువు= 
విశేషమైనబుద్ధిని ఇచ్చినవాడివి అవుతున్నావు. 
తా: జన్మపాపాలులేనివాడా! శ్రేష్టలైనమునులచే, మహాయోగులచే, దేవతాసమూహాలచే, వర్ణింపబడిన ప్రభావం కలవాదివై 
సర్వజీవులకు విజ్ఞానమిస్తున్నావు. 
వ. దేవా! భవదీయకుటి ల భ్రూవిక్షేపోదీరితకాలవేగంబుచేత విధ్వస్తమంగళులగు కమలభవభవ 
పాకశాసనాదులం దిరస్కరించినట్టి మదీయచిత్తంబున. 2ర్‌1 


దశమస్కంధము - ఉత్తరభాగము 103 


ప్రతి : దేవా!= ప్రభూ!; భవదీయ = నీయొక్క కుటిల= వంకరైన; భ్రూ= కనుబొమలయొక్క విక్షేప+ఉదీరిత= కదలికల 
చేత (ప్రేరితమైన; కాల= కాలంయొక్క వేగంబుచేతన్‌= వేగంచేత; విధ్వస్త= నశింపబజేయబడిన; మంగళులు +అగు= 
శుభాలు కల్గినవారైన కమలభవ = బ్రహ్మ భవ= శివుడు; పాకశాసన+ఆదులన్‌= ఇంద్రుడుమున్నగువారిన్ని తిరస్కరించినట్టి= 
నిరాకరించినట్టి మదీయ= నాయొక్క చిత్తంబునన్‌= మనస్సుతో... 


తా : దేవా! మీ నిశిత దృష్టి ప్రభావంతో ప్రేరణపొందిన కాలవేగంచేత శుభాలకు దూరమైన బ్రహ్మ, శివుడు, ఇంద్రుడు 
మొదలైనవారిని తిరస్మరించిన నా మనస్సుతో 


విశే : శివ, బ్రహ్మ ఇంద్రాలకు మంగళత్వం విష్ణుదేవుని కాలవేగ తీవ్రదృష్టి పదడనంతవరకే! నని రుక్కిణి - విష్ణువును 
(కృష్ణుణ్సి) ఆదిమూలతత్త్వంగా భావించింది. 


చ. నిను వరియించినం బెలుచ నీరజలోచన! శార్‌బ్లసాయకా 
సన నినదంబులన్‌ సకలశత్రుధరాపతులన్‌ జయించి బో 
రన పశుకోటిం దోలు మృగరాజునిజాంశము భూరిశక్తిం గై 
కొనిన విధంబునన్‌ నను నకుంఠితశూరతం దెచ్చి తీశ్వరా! 252 


ప్రతి: నీరజలోచన! = పద్మాక్షా!; ఈశ్వరా!= స సర్వాన్ని నియంత్రించేవాడా! (నేను); నినున్‌= నిన్ను వరియించినన్‌= పెండ్లి 
చేసుకోవాలని నిర్ణయించిన విషయం తెలిసి; పెలుచన్‌= భయంకరంగా; శార్జసాయక+ఆసన = శార్జమనే ధనుస్సుయొక్క 
నినదంబులన్‌= శబ్దాల మాత్రంతోనే; సకల= సమస్తమైన; సత్రఘాపతత. = శత్రువులైన జన పక్షం వాళ్లయిన 
రాజుల్ని జయించి= జయించి; బోరనన్‌= వెంటనే; పశుకోటిన్‌= నక్కలు మున్నగు జంతుసమూవమాన్ని తోలు= పారద్రోలునట్లి 
మృగరాజు= సింహం; భూరిశక్తిన్‌= గొప్ప బలంతో; నిజ+అంశమున్‌= తన భాగమైన మాంసాన్ని, కైకొనిన విధంబునన్‌= 
తీసుకొన్నట్లుగా; అకుంఠిత= మొక్కవోనట్టి; శూరతన్‌= శౌర్యంతో; ననున్‌= నన్ను, తెచ్చితి(వి)= తెచ్చినావు కదా! 
తా; పద్మాక్షా! ఈశ్వరా! శ్రీకృష్ణా! నిన్నే పెండ్లి చేసుకోవాలని నేను నిశ్చయించి ఉండగా, ఆ విషయం తెలిసి, నీవు 
నీ శార్థమనే ధనుస్సుయొక్క ధ్వనిమాత్రంతోనే సమస్త శత్రురాజులైన శిశుపాల పక్షంవాళ్లను జయించి, సింహం తన 
మహాబలశౌర్యాలతో ఇతర పశువుల్ని పారద్రోలి, తన మాంసభాగాన్ని తాను తెచ్చుకొన్నట్లు - నీవు మొక్కవోని మహాశౌర్యంతో 
నన్ను నీ సొమ్ముగా గ్రహించావు కదా! 
ఉ. అట్టి నృపాల కీటముల నాజి నెదుర్పంగ లేనివాని య 

ట్లొట్టిన భీతిమై నిటు పయోధిశరణ్యుండ వైతి వింతయున్‌ 

నెట్టన మాయ గాక యివి నిక్కములే? భవదీయభక్తులై 

నట్టి నరేంద్రమౌళిమణు లంచితరాజబుషుల్‌ ముదంబునన్‌. 258 
ప్రతి : అట్టి= ఆ విధమైన; నృపాలకీటములన్‌= పురుగులవంటిరాజులను; ఆబిన్‌= యుద్ధంలో; ఎదుర్పన్‌+కన్‌+లేని= 
ఎదిరించలేని; వాని+అట్లు= వానివలె; ఒట్టిన; భీతిమైన్‌= కల్షిన భయంతో; ఇటు= ఈ రీతిగు పయోధిశరణ్యుండవు = 
సముద్రుణ్ణి శరణుకోరినవాడివి; ఐతివి= అయ్యావు; ఇంతయున్‌= ఇదిఅంత్తా నెట్టన= నిజంగా మాయ+కాక= 


104 శ్రీ మహాభాగవతము 


మాయయేగాక; ఇవి= ఇవి; నిక్కములు+ఏ= యథార్ధాలేనా?; భవదీయభక్తులు +ఐన +అట్టి= నీయొక్క భక్తులైనట్టి, నర+ 
ఇంద్రమౌళిమణులు = (శ్రేష్టులైన చక్రవర్తులు; అంచిత= పూజింపబడ్డు రాజబుషుల్‌= రాజర్నులు; ముదంబునన్‌= సుతోషంతో... 
తా; అట్టిరాజుల్ని యుద్ధరంగంలో ఎదిరించలేక భయపడ్డట్లు నటించి, సముద్రుణ్జి శరణుకోరావు. నిజంగా ఇది 
నీ మాయకాక యథార్థమైన విషయమా? నీ భక్తులైన చక్రవర్తులు, రాజర్చులు సంతోషంతో 


విశే : ఈ పద్యంలో శ్రీకృష్ణుడు భయంనటిస్తూ సముద్రుని శరణుకోరుట ఆతని యుద్ధనీతికి ఉదాహరణంగా పేర్ళొనవచ్చు. 


ఆ. వితతరాజ్యగరిమ విడిచి కాననముల, నాత్మలందు మీ పదాబ్బ్దయుగము 
వలంతి గాంగ నిలిపి వాతాంబుపర్జాశ, నోగ్రనియతు లగుచు నుందు రభవ! 2డీ 


ప్రతి : అభవ= జన్మయే లేనట్టివాడా! అచ్యుతా!; వితత= విస్తారమైన; రాజ్య= రాజ్యంయొక్క గరిమన్‌= ఆధిక్యాన్ని; 
విడిచి= వదలుకొని; ఆత్మల+అందున్‌= మనస్సులలో; మీ= మీయొక్క పద +అబ్బయుగము= పాదపద్మాల జంటను; 
వలంతికాన్‌+కన్‌= తమకు అనుకూల స్థానంగా; నిలిపి= స్థాపించుకొని; వాత= గాలి; అంబు= నీరు; పర్ణ= ఆకులు; 
అశన= ఆహారంగా; ఉగ్ర= తీవ్రమైన; నియతులు +అగుచున్‌= నియమం గలవాళ్లె; కాననములన్‌= అడవుల్లో; ఉందురు = 


మ్‌ 


ఉంటారు. 


తా:ఓ కృష్ణా! నిన్నెదిరించిన రాజులు తమమనస్సులలో నీ పాదకమలాలను నిలుపుకొని గాలి, నీరు, ఆకులు ఆహారం 
కాగా, కఠరిననియమాలతో అరణ్యంలో నివసిస్తూ ఉన్నారు. అంటే మోక్షమార్తాన్ని పొందే సితిలో ఉన్నారని అర్దం. 
మాం యు ౧ (5 థి 


మ. విమలజ్ఞాననిరూఢులైన జనముల్‌ వీక్షింప మీ పాదకం 
జ మరందస్స్ఫుటదివ్యసాౌరభము నాస్వాదించి నిర్వాణరూ 
పము సత్పూరుషవాగుదీరితము శోభాణ్రీనివాసంబు నౌ 
మిము సేవింపక మానవాధముని దుర్మేధాత్ము 'సేవింతునే? 255 


ప్రతి : విమల= నిర్మలమైన; జ్ఞాన = జ్ఞానంతో; నిరూఢులు+ఐన = మిక్షిలి ప్రసిద్ధులైన; జనముల్‌= ప్రజలు; వీక్షింపన్‌= 
చూడగా; మీ= మీయొక్క పాదకంజ= పాదాలనెడి తామరలలోని; మరంద= తేనెయొక్క స్ఫుట= స్పష్టమైన; దివ్య= 
దివ్యమైన; సౌరభమున్‌+ఆస్వాదించి= సువాసనను గ్రహించి; నిర్వాణరూపము= మోక్షరూపం అయిందీ; సత్‌+పూరుష= 
సజ్జనుల; వాక్‌+ఉదీరితము= వాక్ళుచే వర్ణితము; శోభాశ్రీనివాసంబున్‌ +బె= శోభాలక్ష్మికి నిలయమైన; మిము= మిమ్ము; 
'సేవింపక= సేవించక; దుర్‌+మేధా+ఆత్మున్‌ = చెడ్డబుద్ధి కలిగిన మానవ +అధమునిన్‌= అల్పుడగుమానవుణ్ణి; 'సేవింతునే? 
(సేవించుదున్‌+ఏ)= సేవిస్తానా? (సేవించను) 


తా : నిర్మలమైన జ్ఞానంతో ప్రసిద్ధులైనవారు చూస్తుండగా మీపాదపద్మాలలోని మకరందంయొక్క సువాసనను ఆస్వాదించి 
మోక్షాన్ని కలిగించేదీ, సజ్జనులచే స్తుతింపబడిందిీ, శోభా లక్ష్మికి నివాసమూ అయిన మిమ్ము 'సేవింపక మరేబుద్ధి కలిగిన 
అల్ప్బమానవుణ్ణి సేవిస్తానా? (సేవించను) 


విశే : రుక్మిణీదేవి ఆత్మసంకల్పం వర్ణింపబడింది. 


దశమస్కంధము - ఉత్తరభాగము 105 


వ. మజథియును దేవా! భూలోకంబునందును, నిత్యనివాసంబునందును, సకలప్రదేశంబులందును 
జగదీశ్వరుండ వయిన నిన్ను నభిమతంబు లయిన కామరూపంబులు గైకొని వరియింతు, భవదీయ 
చరణారవిందమకరందాస్వాదన చాతుర్యధుర్యభృంగియైన కామిని యతిహేయంబైన త్వక్‌ శ్శశు రోమ నఖ 
కేశంబులచేతం గప్పంబడి యంతర్గతం బయిన మాంసాస్సి రక్త క్రిమి విట్మఫపిత్తవాతంబులం గల జీవచ్చవం 
బయిన నరాధముని మూఢాత్మయై కామించునే? యదియునుం గాక. 256 


ప్రతి : దేవా!; మజియును= ఇంకను; భూలోకంబున్‌+అందును= భూలోకంలోను; నిత్యనివాసంబున్‌+అందును= ఎల్లపుడు 
నివసించే వైకుంఠంలోను; సకలప్రదేశంబులందును= సర్వప్రదేశాలలోను; జగత్‌+ఈశ్వరుండవు+అయిన = లోకేశ్వరుడవు 
అయిన; నిన్నున్‌= నిన్ను అభిమతంబులు +అయిన= సమ్మతములయిన; కామరూపంబులు +3కొని= ఇష్టం వచ్చిన రూపాలను 
(గ్రహించి; వరియింతున్‌= పొందకోరుతాను; భవదీయ:= మీ యొక్క చరణ +అరవింద= పాదపద్మాలయందలి; మకరంద+ 
ఆస్వాదన= మకరందాన్ని త్రాగునట్టి; చాతుర్యధుర్య = నేర్చుకలిగిన; భృంగి+ఐన కామిని= ఆడతుమ్మైెదవంటి ప్రీ 
అతిహేయంబు+ఐన = మిక్కిలి అసహ్యమగు; త్వక్‌= చర్మం; శృత్రు= మీసం; రోమ = దేహంపైనుండే వెండ్రుకలు; నఖ= 
గోళ్ళు; కేశంబులచేతన్‌= వెండ్రుకలుచేత; కప్పన్‌+పడి= కప్పపడిన; అంతర్‌ +గతంబు+అయిన = లోపలనున్ను మాంస= 
మాంసం; అస్థి= ఎముకలు; రక్త= రక్తం; [క్రిమి= పురుగులు; విట్‌= మలం; కఫము= శ్రేష్మం; పిత్త= పైత్యరసం; 
వాతంబులన్‌+కల= వాతాలతో కూడిన; జీవత్‌+శవంబు +అయిన = ప్రాణంతో నున్న శవంవలె అయిన; నర+అధమునిన్‌= 
అల్పుడగు మానవుణ్ణి మూధఢ+ఆత్మ+ఐ= తెలివితక్కువదైన; కామించునే? = కోరునా?; అదియునున్‌+కాక= అదీకాకుండా... 
తా : ఓ దేవా! సర్వప్రపంచానికి ప్రభువైన నిన్ను భూలోకంలోను, వైకుంఠంలోను, అన్ని ప్రదేశాల్లోను నీవు కోరిన 
రూపంలో సేవిస్తాను. నీ పాదపద్మాల మకరందాన్ని ఆస్వాదించటంలో నైపుణ్యంగల ఆడుతుమ్మెద అయిన ప్రీ అతినీచమైన 
చర్మ నఖ, కేశాదులచేత కప్పబడి, లోపల మాంసము, ఎముకలు, రక్తము, క్రిములు, మలము, కఫము, పిత్తము, 
వాతముగల జీవచ్చవమైన మానవాధముణ్ణి మూఢురాలై (ప్రేమించగలదా? అంతేకాక 
స్స్‌ నీరదాగమమేఘనిర్యతయఃపానచాతకం బేగునే చౌటి పదెకుం? 

బరిపక్వమాకందఫలరసంబులు గ్రోలు కీరంబు సనునె దుత్తూరములకు? 

ఘనరవాకర్ణనోత్మలికమయూరము గోరునే కఠిన ముల్లీరవంబుం? 

గరికుంభపిశితసద్రాసమోదితసింహ మరుగునే శునక మాంసాభిలాషం 


తే. బ్రవిమలాకార! భవదీయపాదపద్మ, యుగసమాశ్రయనైపుణోద్యోగచిత్త 
మన్యుం జేరునె తన కుపాస్యంబు గాంగ? భక్తమందార! దుర్భర భవవిదూర! 257 


ప్రతి : భక్తమందార! = భక్తులపాలిటి కల్పవృక్షమైనవాడా!; దుర్భర= భరింపలేని; భవ= పుట్టుకకు; విదూర= దూరమైనవాడా!; 
ప్రవిమల+ఆకార= పవిత్రమైన రూపం కలిగినవాడా!; నీరద+ఆగమ = వర్షాకాలంలోని; మేఘ= మేఘాలనుండి; నిర్యత్‌+ 
పయః= స్రవించేనీటిని; పాన= తాగే; చాతకంబు= చాతకపక్షి చౌటిపదెకున్‌= చవిటి గుంతలకు; ఏగునే= వెళుతుందా?; 
పరిపక్వ= పండిన; మాకందఫల= మామిడిపండ్ల; రసంబులు= రసాలను; (క్రోలు= (గ్రహించే; కీరంబు= చిలుక; 
దుత్తూరములకున్‌= ఉమ్మెత్తలకొరకు; చనునె= వెళ్ళుతుందా?; ఘన= మేఘాలయొక్క రవ= శబ్దాన్ని ఆకర్ణన= వినుటకు; 


106 శ్రీ మహాభాగవతము 


ఉత్మలిక= ఉత్మంఠకల;) మయూరము= నెమలి; కఠిన= కఠినమైన; య్లుల్లీ= ఈలపురుగుయొక్క రవంబున్‌= శబ్దాన్ని 
కోరునే= కోరుతుందా?; కరికుంభ= ఏనుగుకుంభస్థలమందలి; పిశిత= మాంసమనే; సత్‌+గ్రాస= మంచి ఆహారంచేత; 
మోదిత= ఆనందించే; సింహము = సింహం; శునక = కుక్కయొక్క మాంస+అభిలాష= మాంసంమీది కోరికతో; అరుగునే? = 
వెళ్ళుతుందా?; భవదీయ= నీయొక్క పాదపద్మయుగ= పాదపద్మాలయొక్క జంటను; సమ్‌+ఆశ్రయ= బాగుగా ఆశ్రయించే; 
నైపుణ+ఉద్యోగ= నేర్చుగలప్రయత్నంతో ఉందే; చిత్తము= హృదయం; తనకున్‌= తనకు; ఉపాస్యంబు+కాన్‌+కన్‌= 
ఉపాసింపతగిందిగాా అన్యునిన్‌= ఇతరుణ్ణి; చేరునా?= చేరుతుందా? 
తా : భక్తమందార! దుర్భరభవవిదూర'! నిర్మలాకారా! వర్షాకాలంలో మేఘాలనుండి వచ్చేనీటిని తాగే చాతకపక్షి చవిటిగుంతల్లోని 
నీటిని తాగుతుందా? మామిడిపండు రసాన్ని తాగే చిలుక ఉమ్మెత్తలకొణకు వెళ్ళుతుందా? మేఘ శబ్దాన్ని వినే నెమలి 
ఈలపురుగు ధ్వని కోరుతుందా? ఏనుగుకుంభస్థలమాంసం కోరే సింహం కుక్కమాంసాన్ని మంచి ఆహారంగా భావిస్తుందా? 
మీ పాదద్వయాన్ని కోరి, ఆశ్రయించే హృదయం అన్యుల్ని కోరుతుందా? 
క. వాసవవందిత! భవ కమ, లాసన దివ్యప్రభాసభావలి కెపుడున్‌ 

నీ సమధికచారిత్ర క, థా సురుచిరగాన మవితథం బయి చెల్లున్‌. 258 
ప్రతి : వాసవ= ఇంద్రునిచే; వందిత= నమస్మరింపబడినవాడా!; భవ= ఈశ్వరునియొక్క కమల +ఆసన = బ్రహ్మయొక్క 
ప్రభా= దివ్యకాంతిమంతమైన; సభా+ఆవళికిన్‌= సభలకు; ఎల్లపుడున్‌= ఎల్లసమయాలలో; సీ= నీయొక్క సమధిక= 
శ్రేష్టమైన; చారిత్ర= దివ్య నడవడికకు సంబంధించిన; కథా= కథలయొక్క సురుచిరగానము= అందమైన గానం; 
అవితథంబు+అయి= సత్యమైనదై; చెల్లున్‌= చెల్లుతుంది. 
తా : త్రిలోకాధిపతియైన ఇంద్రునిచే నమస్మరింపబడినవాడా! కైలాసంలో, సత్యలోకంలో నీ చరిత్ర అందమైన పాటలుగా 
పాడబడుతున్నది. 


క. ధరణీనాథఢులు దమతమ, వరవనితామందిరముల వసియించుచు గో 

ఖర మార్దాలంబుల గతి, స్థిరబద్దు అగుదురు నిన్నుం దెలియని కతనన్‌. 259 
ప్రతి : నిన్నున్‌ +తెలియనికతనన్‌= నిన్ను తెలుసుకోలేని కారణంగా; ధరణీనాథులు= రాజులు; తమతమ = తమయొక్క 
వరవనితా= ్రేష్టులైన ప్రీలయొక్క మందిరములన్‌= భవనాలలో; వసియించుచున్‌= నివసిస్తూ గో= ఎద్దులయొక్క 
ఖర= గాదిదలయొక్క మార్దాలంబుల= పిల్లులయొక్క గతిన్‌= విధంగా; స్థిరబద్దులు+అగుదురు = నిలకడగా బంధింపబడ్డవారు 
అవుతారు. 
తా ; విషయాసక్తులైన రాజులు మిమ్మల్ని తెలుసుకోలేక తమతమ అంతఃపురకాంతల మందిరాలలో ఎద్దులు, గాడిదలు, 
పిల్లులమాదిరి బద్భులై సంచరిన్తారు. 


విశే : ఈ జంతువులు సంసారంలోపడి తలమున్మలవుతున్న వాళ్లకు - ప్రతీకలుగా చెప్పబడ్డాయి. ఇవి అజ్ఞాన సంకేతాలు. 


ఆ. జలజనాభ! సకలజగదంతరాత్మవై, నట్టి దేవ! నీ పదారవింద 
యుగళి సానురాగయుక్తమై నా మదిం, గలుగునట్లు గాంగం దలంపు మనఘ! 260 


దశమస్కంధము - ఉత్తరభాగము 107 


ప్రతి ; అనఘా! = పాపరహితుడా!; జలజనాభ= కమలం నాభియందు కలవాడా!; సకల= సర్వాలైన; జగత్‌ +అంతర+ 
ఆత్మవు+ఐనట్టి= అన్ని లోకాలందూ ఆత్మవైనట్టి; దేవా!; నీ= నీయొక్క పద+అరవింద= పాదపద్మాల; యుగలిన్‌= 
జంటయందు; స+అనురాగ= కూరిమితో; యుక్తము= తగినదై; నామది= నాహృదయంలో; కలుగునట్లు +కాన్‌ +కన్‌= 
ఏర్పడునట్టు తలంపుము= భావించవయ్యా! 


తా : ఓ కృష్ణా! సర్వలోకాలలోనూ అంతరాత్మవైన దేవా! నీ పాదపద్మాలపై నాహృదయంలో అనురాగం నిరంతరం 
ఉండేటట్లు చేయవయ్యా! 


ఆ. పృథురజోగుణప్రవృద్ధ మైనట్టి స దృష్టిచేత నన్నుం దేరుకొనంగం 
జూచు టెల్ల పద్మలోచన! నా మీంద, ఘనదయార్దదృష్టిగాం దలంతు. 261 


ప్రతి: పద్మలోచన= పద్మాలవంటి కన్నులు కలిగినవాడా!; పృథురజస్‌+గుణ= గొప్పదైన రాజసగుణంతో,; ప్రవృద్ధము+ఐనట్టి= 
అభివృద్ది చెందిన; నీ దృష్టిచేతన్‌= నీ చూపుచే; నన్నున్‌= నన్ను; తేరుకొనన్‌+తన్‌= స్వస్థతచెందునట్స్లు; చూచుట; ఎల్లన్‌ = 
అంతయు; నా మీందన్‌= నాపైన; ఘన= గొప్పదైన; దయా+ఆర్ట= దయతో నిండిన; దృష్టి+కాన్‌= దృష్టిగా తలంతున్‌= 
భావిస్తాను. 


తా : పద్మాలవంటి కన్నులుకలిగిన కృష్ణా! నీవు రాజసంతో నిండిన కన్నులతో నన్ను చూచుట నాపైగల గొప్ప దయగా 
భావిస్తాను. 


వ. అదియునుం గాక, మధుసూదనా! నీ వాక్యంబులు మిథ్యలు గావు, తల్లివచనంబు కూంతున 
కభిమతంబు గాదె? యౌవనారూఢమదంబున స్వైరిణి యగు కామిని పురుషాంతరాసక్త యగుట విచారించి 
పరిజ్ఞాని యైనవాండు విడుచు, నవివేకి యయిన పురుషుం డింద్రియలోలుందై రతిం దగిలి దాని విడువనేరక 
పరిగ్రహించి యుభయలోకచ్యుతుండగు, నట్లు గావున నీ యెజుంగని యర్ధంబు గలదే? యని విన్నవించిన 
రుక్ష్మిణీదేవివచనంబులకుం గృష్షుండు సంతసిల్లి యిట్లనియె. 262 


ప్రతి : మధుసూదనా!= మధువనే రాక్షసుణ్జి సంహరించినవాడా! కృష్ణా! అదియున్‌+కాక= అంలేకాకుండ; నీవాక్యంబులు= 
నీయొక్క మాటలు; మిథ్యలు= అసత్యాలు; కావు= కావు; తల్లివచనంబులు= తల్లిమాటలు; కూతునకున్‌= కుమార్తెకు; 
అభిమతంబు= సమ్మతం; కాదె= కాదా?; యౌవన +ఆరూఢ= మంచివయస్సువల్ల కలిగిన మదంబునన్‌= గర్వంతో; 
స్వెరిణి= జారిణి; అగు= అయిన; కామిని= స్త్రీ పురుష+అంతర+ఆసక్త= పరపురుషునియందు అపేక్షతో కూడింది; 
అనపిన్‌క అగుటను; విచారించి= ఆలోచించి; పరిజ్ఞాని+ఐనవాడు = తెలివిగలవాడు; విడుచును= ఆమెను వదలివేస్తాడు; 
అవివేకి= బుద్ధిహీనుడు; అయిన= అగు; పురుషుందు= మానవుడు; ఇంద్రియలోలుండు +ఐ= ఇంద్రియాలపై ఇచ్చకలిగినవాడ్రై 
రతిన్‌+తగిలి= రరతియందు ఆసక్తి కలిగినవాడై; దానిన్‌= ఆ స్త్రీని, విడువన్‌+నేరక= వదలలేక; పరిగ్రహించి= ప్రియంతో 
గ్రహించి; ఉభయలోకచ్యుతుందు +అగున్‌= ఇహపరాలకు దూరమైనవాడు అవుతాడు; అట్లు+కావునన్‌= అట్టిది కావడంచేత; 
నీ+ఎజుంగని= నీకు తెలియని; అర్థంబు కలదే?= ప్రయోజనం ఉందా?) అని= అని; రుక్కిణీ దేవియొక్క వచనంబులకున్‌= 
మాటలకు; కృష్ణుండు = కృష్ణుండు; సంతసిల్లి= సంతోషించి; ఇట్లు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


108 శ్రీ మహాభాగవతము 


తా : ఓ మధుసూదనా! నీమాటలు అసత్యంకాదు. కన్నతల్లిమాటలు ప్రియమైనకుమార్తెకు సమ్మతమే కదా! వయస్సువల్ల 
కలిగిన గర్వంతో జారిణియైన ప్రీ పరపురుషాసక్త ఐతే తెలివిగల (ప్రేమికుడు ఆమెను వదలివేస్తాడు. వివేకం లేనివాడు 
ఆ జారిణితోనే సంబంధం పెట్టుకొని, ఆమెతోనే సంసారం చేస్తూ, ఇహపరాలకు కాకుండాపోతాడు. నీకు తెలియనివేమైన 
ఉన్నాయా? అని చెబుతున్న రుక్కిణిమాటలకు కృష్ణుడు సంతోషించి ఇలా అన్నాడు. 


ఫ కృష్ణుండు రుక్మిణీదేవి నూరడించుట + 


చ. 'అలికులవేణి! నవ్వులకు నాడినమాటల కింత నీ మదిం 

గలంగంగ నేల? వేంటలను గయ్యములన్‌ రతులందు నొవ్వంగాం 

బలికిన మాట లెగ్గు లని పట్టుదురే? భవదీయచిత్తముం 

దెలియంగం గోరి యేం బలికితిన్‌ మదిలో నిటు గుంద నేంటికిన్‌? 2638 
ప్రతి : అలికులవేణి! = తుమ్మెదల బారును పోలిన కేశపాశం కలదానా! ఓ రుక్కిణీ!; నవ్వులకున్‌+ఆడిన = వేళాకోళంగా 
అనిన (తమాషాకై); మాటలకున్‌= మాటలకు; ఇంతన్‌= ఇంతగా; న్‌= నీయొక్క మదిన్‌+కలంగన్‌+కన్‌= హృదయంలో 
సంక్షోభించటం; ఏల?= ఎందుకు?; వేటలను= వేటాడే సమయాల్లో; కయ్యములన్‌= కలహాల్లో; రతుల+అందున్‌= 
సంగమ సుఖసమయాల్లో; నొవ్వన్‌+కాన్‌= మనస్సును బాధపెట్టేట్టుగా; పలికిన= పలికిన; మాటలు +ఎగ్గులు +అని= 
పలుకులు అనాదరాలనీ; పట్టుదురే? = భావిస్తారా?; భవదీయ= నీయొక్క చిత్తమున్‌ +తెలియన్‌+కన్‌ +కోరి= మనస్సును 
తెలుసుకోడానికై; ఏన్‌= నేను; పలికితిన్‌= మాట్లాడాను; మదిలోన్‌= మనస్సులో; ఇటు= ఈ విధంగా? కుందన్‌ +ఏటికిన్‌= 
దుఃఖించదమెందుకు? 
తా : ఓ రుక్మిణీ! కేవలం నవ్వులకు మాట్లాడిన మాటలకు బాధపడుతున్నావా? వేట సమయాల్లో, కలహాల్లో, రతి 
సమయాల్లో బాధించేమాటల్ని పలికినా విచారిస్తారా? నీ మనస్సు తెలియగోరి పలికాను. నీవు మనస్సులో బాధపడకు. 


వ. అదియునుం గాక. 264 
ప్రతి : అదియునున్‌ +కాక= అంతేకాకుండా... 


ఉ. కింకలు ముద్దుబల్కులును గెంపుంగనుంగవ తియ్యమోవియున్‌ 

జంకెలు తేతిచూపు లెకసక్కెములున్‌ నెలవంకబొమ్మలుం 

గొంకక వీడ నాడుటలుం గూరిమియుం గల కాంతం గూడుటల్‌ 

అంకిలిలేక జన్మఫల మబ్బుట గాదె కురంగలోచనా!” 265 
ప్రతి : కురంగలోచన! = జింక కన్నులవంటి కన్నులున్న ఓ రుక్మిణీ! కింకలు (కినుకలు)= అలుకలు (ప్రణయ కోపాలు); 
ముద్దు+పల్కులన్‌= ముద్దుపలుకులు; కెంపు+కను+కవ= ఎర్రనైన రెండు కన్నులు; తియ్య= తీయనైన; మోవియున్‌= 
పెదవియునూ; జంకెలు= బెదరించే మాటలు; తేజిచూపులు= తేటదనం గల చూపులు; ఎకసక్మెములున్‌= వేళాకోళపు 
మాటలు; నెలవంకబొమ్మలున్‌= చంద్రవంకవలె వంపుగా ఉందే కనుబొమలలు (కోపంవల్ల); కొంకక= సంకోచించక; 
వీడన్‌+ఆడుటల్‌= విడిపోతానని ఖండితంగా చెప్పే మాటలు; కూరిమియున్‌+కల= ప్రేమ గలిగిన; కాంతన్‌= ప్రియురాల్ని 


దశమస్కంధము - ఉత్తరభాగము 109 


కూడుటల్‌= కలియుటలూ; అంకిలిలేక = అద్దులేకుండ; జన్మఫలము= పుట్టుక యొక్కప్రయోజనం; అబ్బుట+కాదె= 
దొరకుటయే కదా! 

తా :; ఓ హరిణలోచనా! అలుకలు, ముద్దుపలుకులు, ఎ(ర్రవారిన కన్నులు, తియ్యని పెదవి, బెదరింపులు, వేళాకోళాలు, 
కనుబొమల చిట్లింపులు, విదిలింపులకు సంకోచించక వలపుగల ప్రీ సమాగమం లఖిస్తే అది జన్మఫలం లభించినట్లే కదా! 


వ. అని మజియు నిట్లనియె. 266 
ప్రతి : అని; మజియున్‌= ఇంకను; ఇట్లు= ఈ విధంగా? అనియెన్‌= అన్నాడు. 
తా : అని ఇంకా ఈ విధంగా చెప్పాడు. 


ఉ. “నీవు పతివ్రతామణివి నిర్మలధర్మవివేకశీల స 

ద్భావవు నీ మనోగతులం బాయక యొప్పుడు నస్మదీయ సం 

'సేవయ కాని యన్యము భజింపవు, పుట్టిననాంటనుండి నీ 

భావ మెణింగి యుండియును బల్మిన తప్పు సహింపు మానినీ!” 2677 
ప్రతి : మానినీ= ఓ రుక్కిణీ!; నీవు; పఠివ్రతామణివి= పతివ్రతలలో శ్రేష్టురాలివి; నిర్మల= స్వచ్చమైనట్టి; ధర్మ= ధర్మమార్లం; 
వివేక= తెలివి; శీల= సత్ర్రవర్తనగల; సత్‌+భావవు= మంచిభావాలు కలదానివి; పుట్టిన నాటనుంది= పుట్టినప్పటినుంచి; 
నీ= నీయొక్క మనస్‌+గతులన్‌= మనస్సుయొక్క నడకల్ని, పాయక= విడువక; ఎప్పుడున్‌= ఎల్లప్పుడు; అస్మదీయ= 
నాయొక్క సంసేవయ= సేవే కాని= తప్ప; అన్యము= ఇతరమును; భజింపవు= సేవించవు; నీ= నీయొక్క భావము= 
అభిప్రాయాన్ని ఎజింగి+ఉండియును= తెలుసుకొని ఉండికూడా; పల్మిన= నేను మాట్లాడిన; తప్పున్‌= తప్పును; 
సహింపు(ము)= ఓర్చుకొమ్ము. 
తా : ఓ రుక్మిణీ! నీవు పతివ్రతవు, పుణ్యాత్మురాలవు, మహాసద్దుణశీలవు, బాల్యంనుండీ నీవు స్థిరమైన భావంతో నన్ను 
సేవించావు. ఇదంతా తెలిసికూడా తప్పుగా మాట్లాడిన నన్ను క్షమించుము. 
వ. అని వెండియు నిట్లనియె, క వాక్యంబులు (ఢ6వణసుఖంబు గావించెె, నీవు వివిధంబులైన కామంబులు 
గోరితివేని, నవియన్నియు నా యంద యుండుటం జేసి యేకాంతసేవాచతురవైన నీకు నవి యన్నియు 
నిత్యంబులై యుండు. నీ పాతివ్రత్యంబును, నా యందలిస్నేహంబు నతివిశదంబు లయ్యె, నా వాక్యములచేత 
భవదీయచిత్తంబు చంచలంబు గాక నాయందలి బుద్ధి దృఢం బగుం గావున సకలసంపద్విలసితంబైన 
ద్వారకానగర దివ్యమందిరంబులందు నీదు భాగ్యంబునం జేసి సంసారి కైవడి నీయందు బద్ధానురాగుందడనై 
వర్తింతుం, దక్కిన ప్రాణేంద్రియపరవశత్వంబున వికృత శరీరధారిణియైన సతి నన్నుం జెందుట దుష్కరం, 
బదియునుం గాక మోక్షప్రదుండనైన నన్నుం గామాతురలైన యల్పమతులు వ్రతతపోమహిమలచేత దాంపత్య 
యోగంబుకై 'సేవింతు, రదియంతయు నా మాయావిజృంభితంబు, దానంజేసి వారు మందభాగ్యబై 
నిరయంబు నొందుదు; రట్లు గావున నీ సమానమైన కాంత యే కాంతలందైనం గలదె? నీ వివాహకాలంబున 
ననేకరాజన్యవర్యులం గైకొనక భవదీయమధురాలాపశవణాత్మకుండ నయిన నా సన్నిధికి “నా శరీరం 


110 శ్రీ మహాభాగవతము 


బితర యోగ్యంబు గాదు, నీకు శేషంబునయి యున్నదానినని యేకాంతంబునం బ్రాహ్మణునిం బుత్తెంచిన 
నేనును జనుదెంచి నీ పరిణయసమయంబున భవత్సహోదరుం బట్టీ విరూపుం గావించిన నది 
గనుంగొనియును నా యందలి విప్రయోగభయంబున నూరకుండితి; వది గావున బహుఫ్రకారంబులై 
వర్తించు నీ సద్ద్గుణంబులకు సంతసింతుూనని యి వ్విధంబున దేవకీసుతుండు నరలోక విడంబనంబుగ 
గృహస్థునిభంగి నిజగ్భహకృత్యంబు లాచరించు చుండె నని శుకుందు మజియు నిట్లనియె. 268 


ప్రతి : అని; వెండియున్‌= మరల; ఇట్లు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు; నీ= నీయొక్క వాక్యంబులు= మాటలు; 
ఢథవణ = చెవులకు; సుఖంబు+కావించెన్‌= సంతోషాన్ని కలిగించాయి; నీవు= నువ్వు, వివిధములు+ఐన = అనేక విధాలైన; 
కామంబులు+కోరితి(వి) ఏనిన్‌= కోరికలను కోరితే; అవి+అన్నియున్‌= అవి అన్నీ నా+అందున్‌ +అ+ఉండుటన్‌+చేసి= 
నాలోనే ఉండుటచేత; ఏకాంత సేవాచతురవు+ఐన= ఏకాంతసేవలో మిక్కిలి నేర్పరివైన; నీకున్‌= నీకు; అవి+అన్నియున్‌= 
అవి అన్నీ నిత్యంబులు +ఐ+ఉండున్‌= ఎల్లపుడును ఉంటాయి; నీ=నీ యొక్క పాతివ్రత్యంబును= పతివ్రతాలక్షణాన్నిి 
నా+అందలి= నాయందుండే; స్నేహంబును= స్నేహభావాన్నిి అతి= మిక్షిలి; విశదంబులు +అయ్యెన్‌= తెలిసివచ్చాయి; 
నా= నాయొక్క వాక్యములచేతన్‌= మాటలతో; భవదీయ చిత్తంబు= స్స్‌ మనస్సు; చంచలంబు+కాక= చంచలించక; 
నా+అందలి= నాపై ఉన్న; బుద్ధి= మతి; దృథఢంబు+అగున్‌= స్థిరపడుతుంది; కావునన్‌= కాబట్టి, సకల= సమస్త 
సంపత్‌ +విలసితంబు +ఐన = సంపదలతో ప్రకాశించే; ద్వారకానగర= ద్వారకా నగరంలోని; దివ్యమందిరంబుల+అందున్‌= 
గొప్పవైన భవనాలలో); నీదు= నీయొక్క భాగ్యంబునన్‌+చేసి= అదృష్టంవల్ల సంసారికైవడిన్‌= గృహస్థునివలె; నీ+అందున్‌= 
నీయందు; బద్ధ+అనురాగుండను+ఐ= స్థిరమైన ప్రేమకలవాడినై వర్తింతున్‌ (వర్తించుదును)= ఉంటాను; తక్కిన= ఇతరములైన; 
ప్రాణ+ఇంద్రియ= ప్రాణం, ఇంద్రియాల; పరవశత్వంబునన్‌= ప్రభావంలో పడిన కారణంగా; వికృత= వికారమైన; 
శరీరధారిణి+ఐన= శరీరం కలిగిన; సతి= ప్రీ నన్నున్‌+చెందుట= నన్ను పొందడం; దుష్కరము= కష్టం; అదియున్‌+కాక = 
అంతేకాకుండ; మోక్షప్రదుందను+ఐన = ముక్తినిచ్చేవాడినయిన; నన్నున్‌= నన్ను కామ+ఆతురలు+ఐన = కామంతో 
బాధింపబడే ప్రీలు; అల్ప్బమతులు = నీచబుద్ధి కలవారు; వ్రత= ఉపవాసాదిపుణ్యకర్మలయొక్క తపస్‌= తపస్పులయొక్క 
మహిమలచేతన్‌= ప్రభావంతో; దాంపత్య= దంపతిభావంయొక్క యోగమునకున్‌+ఐ= కూడికక్రై 'సేవింతురు= సేవిస్తారు; 
అది= అది; అంతయున్‌= అంతా; నామాయా=నా యొక్క మాయ; విజ్బృంభీంతంబు= చెలరేగటమే; దానన్‌+చేసి= 
అందువలన; వారు= అట్టివారు; మందభాగ్యులు+ఐ= అదృష్టంలేనివార్రై నిరయంబును= నరకం; ఒందుదురు= పొందుతారు; 
అట్లు+కావునన్‌= అందుచేత; నీ సమాన= నీతో సరియగు; కాంత= ప్రీ ఏకాంతల+అందున్‌+ఐననున్‌+కలదె= 
ఏ ప్రీలయందైనా ఉన్నదా?; నీ= నీయొక్క వివాహకాలంబునన్‌= వివాహసమయంలో; అనేక= పెక్కురు; రాజన్యవర్యులన్‌= 
ముఖ్యులైన రాజులను; కైకొనక= (గ్రహించక; భవదీయ = నీయొక్క మధుర+ఆలాప= తీయనిమాటలను; శ్రవణ+ 
ఆత్మకుండన్‌+అయిన = వినే ఆసక్తికల; నాసన్నిధికిన్‌= నా దగ్గరకు; నాశరీరంబు= నా దేహం; ఇతరులకున్‌= ఇతరులకు 
అనగా నీకుతప్ప; యోగ్యంబున్‌+కాదు= తగిందికాదు; నీకున్‌= నీ కోసం; శేషంబున్‌+అయి+ఉన్నదానను= శరీరంతో 
మిగిలినదానినై ఉన్నాను; అని= అని తెల్పుతూ; ఏకాంతంబునన్‌= రహస్యంగా; బ్రాహ్మణునిన్‌= (బ్రాహ్మణుళణ్ణి; పుత్తెంచినన్‌= 
పంపగా ఏనును= నేనును; చనుదెంచి= వచ్చి; నీ= నీయొక్క పరిణయసమయంబునన్‌= వివాహసమయంలో; భవత్‌ + 
సహోదరున్‌+పట్టి= నీ యొక్క సోదరుణ్ణి పట్టుకొని; విరూపున్‌+కావించిన= వికృతాకారుని చేయగా; అది= ఆ పనిని; 
కనున్‌+కొనియును= చూచినప్పటిక్తీ; నా+అందలి= నాయొక్క విప్రయోగ= ఎడబాటువలని; భయంబునన్‌= భయంచేత; 


దశమస్కంధము - ఉత్తరభాగము 11] 


ఊరక+ఉండితివి= ఊరకుంటివి; అదికావున= అందువల్ల; బహుఫ్రకారంబులు +ఐ= అనేకవిధాలై; వర్తించు= ప్రవర్తించు; 
న్‌జ నీయొక్క సత్‌+గుణంబులకున్‌= మంచిగుణాలకు; సంతసింతున్‌= సంతోషిస్తాను; అని= అని ఈ+విధంబునన్‌= 
ఈ విధంగా; దేవకీసుతుండు= దేవకీదేవికుమారుడగు కృష్ణుడు; నరలోక= మానవలోకాన్ని, విడంబనంబు+కన్‌= 
అనుసరణంగా (అనుకరణంగా); గృహస్థుని ఖంగిన్‌= సామాన్య గృహస్థునివలె; నిజ= తన; గృహకృత్యంబులు= స్పహకార్యాల్ని 
ఆచరించుచున్‌+ఉండెను +అని= ఆచరిస్తూ ఉన్నాడని; శుకుండు= వ్యాసమహర్షి కుమారుడగు శుకమహర్షి మజియున్‌= 
ఇంకను; ఇట్లు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తా : నీ మాటలు నాకు ఆనందాన్ని కలిగించాయి. నీవు పతివ్రతవు. ఏకాంతసేవలో నేర్పరివైన నీకు అన్నీ నెరవేరుతాయి. 
ం పాతివ్రత్యం, నీకు నాయందుగల (ప్రేమ స్పష్టమైనాయి. కాబట్టి, ద్వారకానగరంలో గృహస్థునిమాదిరి నీయందు 
గాఢానురాగంతో ఉంటాను. ఇంద్రియలోలవై కాంతలు నన్నుపొందడం మిక్కిలికష్టం. వ్రతాలవల్ల, తపస్సుచేత, నన్ను 
పొందాలని ప్రయత్నించి, విఫలవై నరకాన్ని పొందుతారు. నీవు వివాహకాలంలో ఎందరో రాజ్రేష్టులను తిరస్మరించావు. 
ళా శరీరంపై ఇతరులకు అధికారం లౌదంటూ చెప్పి - బ్రాహ్మణుజ్జి నాయొద్దకు పంపావు. నిన్ను వివాహమాడే 
సమయంలో నీ సోదరుణ్సి వికృతుణ్ణి కావించాను. నా ఎడబాటును సహించలేక, ఏమీ మాటాడక ఊరకున్నావు. ఇట్టి 
నీ మంచిగుణాలకు మిక్కిలి సంతోషించాను-” అని పలికి దేవకీదేవి కుమారుడగు శ్రీకృష్ణుడు సామాన్యగృహస్థునివలె 
ద్వారకలో గృహకృత్యాలు నిర్వహిస్తూండినాడని శుకమహర్షి పరీక్షిత్తుకు తెలిపాడు. 

క. అని యిట్లు కృష్ణుండాడిన, వినయవివేకానులాపవితతామృత స్తే 

చన, ముదితహృదయయై య, వ్వనితామణి వికచవదనవనరుహ యగుచున్‌. 269 

ప్రతి : అని= అని; ఇట్లు= ఈ విధంగా; కృష్ణుండు+ఆడిన= కృష్ణుడు మాట్లాదినట్టి (వినయంతోకూడిన); వివేక+అనులాప= 
జ్ఞానవంతమైన మాటలు అనే; వితత+అమృత= విస్పతి చెందిన అమృతంయొక్క 'సేచన= చల్లుటచేత; ముదిత= సంతోషించిన; 
హృదయ+ఐ= మనస్సు కలిగిందయి; ఆ+వనితామణి = ఆప్ర్రీ (రుక్ళిణీదేవి); వికచ= వికసించిన; వదన = ముఖమనెడు; 
వనరుహ= కమలం కలిగింది; అగుచున్‌= అవుతూ... 


తా :; అని పలికిన శ్రీకృష్ణుని వినయ, వివేచనాపూర్వకమైన మాటలకు అమృతం చల్లినటైె సంతోషాన్ని కల్లించగా, 
వికసించిన ముఖకమలం కలదవుతూ 


క. నగ వామతించు చూపులు, నగధరుమోమునను నిలిపి నయమునం గరముల్‌ 

మొగిచి వినుతించెం గృష్టున్‌, ఖగవాహున్‌ రుచిరదేహుం గలితోత్సాహున్‌. 270 
ప్రతి : నగవు+ఆమతించు= నవ్వును ఆహ్వానించే (నవ్వుతోకూడిన) చూపులు= చూపులు; నగధరు= శ్రీకృష్ణుని మోమునన్‌= 
ముఖంపై; నిలిపి= నిలిపి నయమునన్‌= వినయంతో; కరములు= చేతుల్ని మొగిచి= జోడించి; ఖగవాహున్‌= 
గరుడవాహనుడైన; రుచిరదేహున్‌= అందగాడైన; కలిత+ఉత్సాహున్‌= ఉత్సాహవంతుడయిన; కృష్ణున్‌= కృష్ణుని; వినుతించెన్‌= 
ఇలా ప్రశంసించింది... 


తా: రుక్కిణి చిరునవ్వును ఆహ్వానిస్తున్న చూపులతో శ్రీకృష్ణుణ్లిచూచి, చేతులు జోడించి, గరుడవాహనుడూ, అందగాడూ, 
ఉత్సాహపూర్ణుడూ అయిన శ్రీకృష్ణుణ్లి పొగడింది. 


112 శ్రీ మహాభాగవతము 


చ. అతులవిరాజమానముఖుండై వివిధాంబరచారుభూషణ 
ప్రతతులతోడం గోరినవరంబులు దద్దయు నిచ్చెం గృష్షుం డు 
న్నతశుభమూర్తి దేవగణనందితకీర్తి దయానువర్తియై 
యతిమృదువాణికిం గిసలయారుణపాణికి నీలవేణికిన్‌. 2771 


ప్రతి : ఉన్నతశుభమూర్తి= గొప్పశుభప్రదమైనఆకారం కలిగినవాడు; దేవగణ= దేవతలసమూహంచేత; నందిత = 
ప్రశంసించబడిన; కీర్తి= యశస్సు గలిగిన; కృష్ణుండు= శ్రీకృష్ణుడు; దయా+అనువర్తి+ఐ= దయతో ప్రవర్తించేవాడై; 
అతుల= సాటలేని; విరాజమాన= ప్రకాశిస్తున్న ముఖుండు+ఐ= ముఖం కలిగినవాడై; అతి= మిక్కిలి; మృదు= మెత్తనైన; 
వాణికిన్‌= పలుకుకలిగినదీ; కిసలయ +అరుణపాణికిన్‌= చిగురువఠలె ఎర్రనైన చేతులుకలదీ; నీలవేణికిన్‌= నల్లనిజుత్తు 
కలిగినదీ అయిన రుక్ళిణికి; వివిధ= అనేకములైన; అంబర= వస్త్రములను; చారు= అందమైన; భూషణ= నగల; 
ప్రతతులతోడన్‌= సమూహములతో; కోరిన = కోరిన; వరంబులు= కోరికలను; తద్దయున్‌= మిక్కిలిగా? ఇచ్చెన్‌= ఇచ్చాడు. 


తా : దేవతాగణాలచే ప్రశంసింపబడి, సాటిలేని ప్రకాశవంతమైన ముఖంతో శుభప్రదమైన ఆకారంతో, దయతో కూడిన 
శ్రీకృష్ణుడు, చిగురులవలె ఎరగానున్న (సుకుమారమైన ) చేతులు కలిగిన రుక్కిణికి వస్త్రాలు, నగలు, వరాలూ కోరినరీతిగా 
ఇచ్చాడు. 

వ. ఇట్లు సమ్మానించి కృష్ణుండు రుక్కిణియుం దానును దదనంతరంబ. 272 


ప్రతి : ఇట్లు= ఈ విధంగా? సమ్మానించి= సత్కరించి; కృష్ణుండు = శ్రీ కృష్ణుడు; రుక్కిణియున్‌+తానును= రుక్కిణియు, 
శ్రీకృష్ణుడును; తద్‌+అనంతరంబు+అ= ఆ తరువాత... 


తా: రుక్ళిణిని సన్మానించిన పిదప, తానును రుక్కిణియు 


చ. ఎలమి ఘటింపంగాం గలసి యీడెల నీడల మల్లికా లతా 
వలిం గరవీరజాతి విరవాదుల వీథులం గమ్మ దెమ్మెరల్‌ 
వొలయు నవీనవాసములం బొన్నలం దిన్నెలం బచ్చరచ్చలన్‌ 
గొలంకుల లేంగెలంకులను గోరిక లీరిక లొత్తం (గ్రొత్తలై. 2/8 


ప్రతి : ఈడెల నీడల= ఎగరకిత్తలి చెట్లనీడలో; మల్లికా= మల్లెలు లతా+ఆవలి= లతల గుంపులో; కరవీర= గన్నేరు; 
జాతి= జాజి; విరవాదుల= విరజాజుల; వీథులన్‌= వరుసలలో; కమ్మ+తెమ్మెరల్‌= కమ్మనైన చల్లనిగాలులతో; పాలయు= 
వ్యాపించే; నవీనవాసములన్‌= క్రొత్త గృహాలలో; పొన్నలన్‌= పొన్నచెట్ల; తిన్నైలన్‌= అరుగుల పైన; పచ్చ= మరకతమణుల; 
రచ్చలన్‌= వేదికల పైనను; కొలంకులన్‌= చెరువులయొక్క కెలంకులన్‌= సుకుమారమైన తీరప్రదేశాలలో; క్రొత్తవై= క్రొత్తవై; 
కోరికలు +ఈరికలు +ఒత్తన్‌= కోరికలు మొలకలెత్తగా; ఎలమి= డ్రేమ; ఘటింపంగాన్‌= కలుగగా; కలిసి= కలసి... 


తా; శ్రీకృష్ణుడూ, రుక్కిణీదేవీ చెట్లనీడల్లో మల్లైలలతలసమూహాల్లో, విరజాజిపొదల్తో, శిలావేదికలపై, కొలనుల అందమైన 
తీరాల్లో కలసి, 


దశమస్కంధము - ఉత్తరభాగము 113 


క. ఆరామభూములందు వి, హారామలసౌఖ్యలీల నతిమోదముతో 
నా రామానుజుం డుందెను, నా రామామణియుం దాను నభిరామముగన్‌. 24 


ప్రతి : ఆరామభూముల+అందు= ఉద్యానవనాల్తో; విహార= విహారమందలి; అమల= స్వచ్చమైన; సౌఖ్యలీలన్‌= సుఖాన్ని 
కలిగించే లీలలతో; అతి= మిక్కిలి; మోదముతోన్‌= సంతోషంతో; ఆ= ఆ; రామామణియున్‌= ప్రీ రత్నమైన రుక్మిణీదేవియు; 
తానును (కృష్ణుడూ); అభిరామముకన్‌= ఒప్పిదంగా; ఆ= ప్రసిద్ధుడైన; రామ+అనుజుండు= బలరాముని సోదరుడయిన 
కృష్ణుడు; ఉందెనున్‌= ఉన్నాడు. 


తా: కేళీ ఉద్యానవనాల్లో విలాసంగా విహరించడానికి అనుకూలమైన స్వచ్చమైన ప్రదేశాలలో సుఖలీలావిలాసాలతో, 
ఎంతో సంతోషంతో, ఆ రుక్కిణీదేవితో కలిసి జంటగా బలరాముని సోదరుడైన శ్రీకృష్ణుడు చరించాదు. 


వ. మజథియు ననేకవిధమణివితానాభిశోఖితప్రాసాదోపరిభాగంబులను, లాలితనీలకంఠకలకంఠ కలవింక 
శుకకలాపకలితతీరంబులను, మకరందపానమదవదిందిందిరరుంకారసంకులకమల కహ్లార సుధాసారనీహాం 
పూరితకాసారంబులను, ధాతునిర్ణరరంజిత సానుదేశగిరికుంజపుంజంబులను, గృతకశైలంబులను, 
గ్రీడాగ్భృహంబులనుం జెలంగి నందనందనుండు విదర్భరాజనందనం దగిలి కందర్చకేళీ లోలాత్ముం డయ్యె, 
ననంతరం బా సుందరీలలామంబువలనం బ్రద్యుమ్నుండు, చారుధేష్టుండు, చారుదేవుండు, సుధేష్టుండు, 
సుచారువు, చారుగుప్తుండు, భద్రచారువు, చారుభద్రుండు, విచారువు, చారువు ననియెడు పదుగురు 
తనయులం బడసె, నట్లు సత్యభామాజాంబవతీ నాగ్నజితీ కాళిందీ మాద్రి మిత్రవిందా భద్రలకు వేలు వేజ 
పదుగురేసి భద్రమూర్తులైన కుమారు లుదయించి రవ్విధంబున మతజియును. 2705 


ప్రతి : మజియున్‌= ఇంకను; అనేక= పెక్షైన; విధ= రకాలైన; మణివితాన +అభిశోఖిత= మణులతో కూడిన మేడల 
పైకప్పులతో మిక్కిలి ప్రకాశించే; ప్రాసాద= సౌధాలయొక్క ఉపరిభాగంబులను= పై భాగాలలోనూ,; లాలిత= బుజ్జగింపుడిన; 
నీలకంఠ= నెమళ్లు కలకంఠ= కోకిలల; కలవింక= ఊరపిచ్చుకల; శుక= చిలుకల; కలాప= సమూహంతో; కలిత = 
కూడియున్న; తీరంబులను = సరస్సుల గట్టులలో; మకరంద= పూందేనెను; పాన= త్రాగి మదవత్‌+ఇందిందిర= మదించిన 
తుమ్మెదల; రుంకార= రుంకారాలతో; సంకుల= కూడిన; కమల= కమలాల, కహ్లార= ఎ(ర్రకలువల; సుధా+ఆసార= 
మకరందప్రవాహాలతో; నీహార= మంచుతో; పూరిత= నిండిన; కాసారంబులను= చెరువులలోను; ధాతు= ధాతువులతో 
కూడిన; నిర్ణర= సెలయేరులతో; రంజిత = ఎ(ర్రనైన; సానుదేశ= చరియలుగల; గిరి= కొండల; కుంజ= పొదరిండ్ల; 
పుంజంబులను= సమూహాల్లోను; కృతకశైలంబులను = కృత్రిమాలైన కొండలలోను; క్రీడాగ్స్భహంబులను= క్రీడాగ్భహాలలోను; 
చెలంగి= ఉత్సహించి; నందనందనుడు= నందుని కుమారుడగు కృష్ణుడు; విదర్భరాజనందనన్‌= విదర్భరాజు కుమార్తె 
అయిన రుక్కిణీదేవిని; తగిలి= కూడి; కందర్చకేళిన్‌= మన్మథక్రీడలో; లోల+అఆత్ముండు = కోరికకలిగినవాడు; అయ్యెన్‌= 
అయ్యెను; అనంతరంబు= తరువాత; ఆ సుందరీలలామంబువలనన్‌= ఆ సుందరియైన రుక్కిణివల్ల; ప్రద్యుమ్నుండు = 
ప్రద్యుమ్నుడు; చారుధేష్టుందు= చారుధేష్టుడు; చారుదేవుండు= చారుదేవుడు; సుధేష్టుండు= సుధేష్లుడు; సుచారువు= 
సుచారువు; చారుగుప్తుండు= చారుగుప్తుడు; భద్రచారువు= భద్రచారువు; చారుభద్రుండు= చారుభద్రుడు; విచారువు= 
విచారువు; చారువు= చారువు; అనియెడు= అనబదే; పదుగురు= పదిమంది; తనయులన్‌= కుమారులను; పదసెన్‌= 


114 శ్రీ మహాభాగవతము 


పొందాడు; అట్లు= ఆ విధంగా; సత్యభామా= సత్యభామ; జాంబవతీ= జాంబవతి; నాగ్నజితీ= నాగ్నజితి; కాళిందీ= 
కాళింది; మాద్రి= మాద్రి; మిత్రవిందా= మిత్రవింద; భద్రలకున్‌= భద్ర అనే కాంతలందూ; వేజువేజఖ= విడివిడిగా; 
పదుగురు +ఏసి= పదిమందిచొప్పున; కుమారులు= కుమారులు; ఉదయించిరి= కలిగారు; ఆ+విధంబునన్‌= ఆ ప్రకారంగా; 
మథజియును= ఇంకా... 


తా : రకరకాలైన మణులచే ప్రకాశించే రాజసౌధాల పైభాగాలలోను; నెమళ్ళు, కోకిలలు, ఊరపిచ్చుకలు, చిలుకలు ఉండే 
ప్రాంతాలలోను, చల్లనిసరస్సులలోను, జలప్రవాహాలలోను, ధాతువులతో కూడిన 'సెలయేర్లలోను, కొండలలోను, క్రీడా 
గృహాలలోను, ఉత్సాహంగా శ్రీకృష్ణుడును రుక్కిణియును మన్మథక్రీడల్లో మునిగారు. ఆ తరువాత శ్రీకృష్ణునివల్ల ఆమెకు 
పదిమందికుమారులు కలిగారు. వారు - 1. ప్రద్యుమ్నుడు; 2. చారుధేష్టుడు; 3. చారుదేవుడు; 4. సుధేమ్లుడు; 
5. సుచారువు; 6. చారుగుప్ప్తుడు; 7. భద్రచారువు; 8. చారుభద్రుడు; 9. విచారువు; 10. చారువు. ఆ విధంగానే 
సత్యభామ, 2. జాంబవతి 8. నాగ్నజితి 4&. కాళింది 5. మాద్రి 6. మిత్రవింద 7. భద్రలకూ వేరువేరుగా పదిమంది 
కుమారులు కలిగారు. 


చ. అనఘ! పదాజువేలసతులందు జనించిరి వేజబు వేజ నం 
దన దశకంబు తత్పుతవితానము గాంచి రనేకసూనుల 
న్నెనయంగ నిట్లు పిల్లచెణ కీనిన కైవడిం బుత్రపొత్ర వ 
ర్ధనమున నొప్పెం గృష్టుండు ముదంబునం దామరతంపరై భువిన్‌. 276 


ప్రతి : అనఘ!= పాపరహితుడా!; పదాజువేల= పదహారువేల; సతులందున్‌= భార్యలందు; వేజువేణ= విడివిడిగా 
(ఒక్కొక్కరికి) నందనదశకంబు = పదిమందికుమారులు; జనించిరి= పుట్టారు; తత్‌+సుత= ఆ కుమారుల; వితానము= 
సమూహంకూడ; అనేక= పెక్కురు; సూనులన్‌= కుమారులను; ఎనయంగన్‌= పోలునట్లు; కాంచిరి= పొందారు; ఇట్లు= 
ఈ విధంగా; పిల్లచెజకు+ఈనిన= లేత చెరకు ప్రసవించిన; కైవడి= ప్రకారం; తామరతంపరై= తామరల సమూహమై; 
పుత్రపౌత్ర= కుమారుల, మనుమల; వర్ధనమున= 'పెరుగుటవల్ల; కృష్ణుండు = శ్రీకృష్ణుడు; ముదంబునన్‌= సంతోషంతో; 
ఒప్పెన్‌= ఒప్పాడు. 
తా; పుణ్యాత్ముడా! పదహారువేల భార్యల్లో ఒక్కొక్కరికి పదిమంది పుత్రులు శ్రీకృష్ణునకు కలిగారు. ఇలా వారికి పిల్లచెరకు 
ప్రసవించినట్లు పిల్లలు కలిగారు. పుత్రులతో, మనుమలతో, మునిమనుమలతో శ్రీకృష్ణుడు సంతోషంగా ఉన్నాడు. 
తే. అట్లు యదు వృష్టి భోజాంధకాది వివిధ, నామధేయాంతరముల నెన్నంగ నూట 

యొక్కటై చాల వర్ధిల్లై నక్కులంబు, నృపకుమారులం జదివించు నేర్పు గలుగు. 277 
ప్రతి : అట్లు= ఆ ప్రకారం; యదు= యదు; వృష్టి= వృష్టి భోజ= భోజ; అంధక +ఆది= అంధకమొదలైన; వివిధ= అనేక; 
నామధేయ +అంతరముల= నామభఖేదాలతో; ఎన్నంగన్‌= పేర్కొనగ; నూజు+ఒక్కటి+ఐ= నూటబఒక్కటై; ఆ+కులంబు= 


ఆ వంశం; వర్ధిల్లెన్‌= వృద్ధి చెందింది; నృపకుమారులన్‌= రాజకుమారులను; చదివించు= చదివించే; నేర్పు= ప్రావీణ్యం; 
కలుగు= కలిగిన... 


దశమస్కంధము - ఉత్తరభాగము 115 


తా; ఆ ప్రకారం యదు, వృష్టి, భోజ, అంధక, మున్నగునవి నూటొక్కవంశాలై మిక్షిలి అభివృద్ది చెందాయి. 
ఆ రాజపుత్రులకు విద్యనేర్చడానికి ప్రావీణ్యం కలిగిన 
తే. గురుజనంబులు విను మూండు కోట్లమీంద, నెనుబ దెనిమిదివేలపై నెసంగ నూర్వు 

రన్నం దద్బాలకావలి నెన్న ందరమె, శూలికైనను దామరచూలికైన? 278 


ప్రతి : విను= వినుము; గురుజనంబులు= అధ్యాపకులు; మూండుకోట్లమీందన్‌= మూడు కోట్లపైన; ఎనుబది+ఎనిమిదివేల= 
ఎనభై ఎనిమిదివేల; పైన్‌= పైన; ఎసంగన్‌= అతిశయంగా; నూర్వురు+అన్నన్‌= వంద అన్నా తద్‌= ఆ; బాలక +ఆవలిన్‌= 
బాలుర సమూహాన్ని ఎన్నన్‌= లెక్కించడం; శూలికిన్‌+*ఐనను= ఈశ్వరునకయినా; తామరచూలికిన్‌+ఐనన్‌= బ్రహ్మకైనా; 
తరమా? = శక్యమా? (శక్యంకాదు) 


తా ; వారందరికి మూడుకోట్ల, ఎనఖైఎనిమిదివేల ఒక నూరుమంది విద్యనేర్చే గురువులున్నారంటే, ఆ బాలుర సంఖ్య 
లెక్కించడానికి ఈశ్వరునకీ, బ్రహ్మకూ శక్యంకాదు (గురువులు 3౩ కోట్ల, 88 వేల, 100 మంది). 


వ. అందు గోవిందనందనుందైన ప్రద్యుమ్నునకు రుక్మి కూంతువలన ననిరుద్ధుండు సంభవించె ననిన 
మునివరునకు భూవరుం డిట్లనియె. 279 


ప్రతి : అందున్‌= ఆరాజకుమారులలో; గోవిందనందనుండు+ఐన = శ్రీకృష్ణునికుమారుడైన; ప్రద్యుమ్నునకున్‌ = 
ప్రద్యుమ్నుడనేవానికి; రుక్కికూతువలనన్‌= రుక్మికుమార్తెవల్ల; అనిరుద్ధుండు= అనిరుద్ధుడు; సంభవించెను= కలిగాడు; 
అనినన్‌= అనిపలికిన; మునివరునకున్‌= శుకమహర్షికి; భూవరుండు= పరీక్షిన్మహారాజు; ఇట్లు= ఈ విధంగా; అనియెన్‌= 
అన్నాడు. 

తా: శ్రీకృష్ణుని కుమారుడైన ప్రద్యుమ్నునికి రుక్మి కూతురైన అనిరుద్ధుడనే కుమారుడు కలిగాడనిచెప్పగా పరీక్షిన్మహారాజు 
శుకమహర్షిని ఈ విధంగా అడిగాడు. 


$ అనిరుద్దుని వివాహ సమయమున బలరాము(౦డు రుకి మొదలగు వారినిం జంపుట + 


క. బవరమునం గృష్టుచే ము, న్నవమానము నొంది రుక్కి యచ్యుతు గెలువం 
దివురుచుం దన సుత నరిసం, భవునకు నెట్లిచ్చె? నెజుంగం బలుకు మునీంద్రా! 280 


ప్రతి :; ముని+ఇంద్రా!= ఓ శుకమునీ!; బవరమునన్‌= యుద్ధంలో; కృష్ణుచేన్‌= కృష్ణునిచేత; మున్ను= పూర్వం; 
అవమానమున్‌ +ఒంది= అవమానం పొంది; రుక్ళి= రుక్మి అచ్యుతున్‌= కృష్ణుణ్ణి; గెలువన్‌+తివురుచున్‌= గెలుచుటకు 
ప్రయత్నిస్తూ తన= తనయొక్క సుతన్‌= కుమార్తెను; అరిసంభవునకున్‌= శత్రువుయొక్క కుమారునికి ఎట్లు= ఏ విధంగా; 
ఇచ్చెన్‌= ఇచ్చాడు; ఎజుంగన్‌= తెలిసేటట్లు; పలుకు = చెప్పుము. 


తా; కృష్ణునిచే అవమానం పొంది, అతణ్ణి జయించాలని అనుకొంటున్న రుక్మి శత్రుకుమారుడగు అనిరుద్ధునితో తన 
కుమార్తె వివాహం ఏ విధంగా చేశాడు? ఓ శుకమునీ! ఈ విషయం నాకు తెలిసేటట్లు విశదంగా చెప్పు. 


116 శ్రీ మహాభాగవతము 


బ్ర 


నావుడు శుకయోగి *'నరనాయకోత్తమ! నీవు చెప్పిన యట్ల నెమ్మనమునం 
బద్మాయతాక్షుచేం బడిన బన్నమునకుం గనలుచు నుండియు ననుజతోడి 
నెయ్యంబునను భాగినేయున కిచ్చెను గూంతు నంచితపుష్పకోమలాంగిం 
దనపూన్మి దప్పినం దగ విదర్భేశుండు విను మెటింగింతు న వ్విధము దెలియం 


తే... బరంగ “రుకృవతీ స్వయంవరమున కొగి, నరుగుదెం దని భీష్ణభూవరసుతుండు 
వరుస రప్పించె రాజన్యవరకుమార, వరుల ననువార్త కలరి యా హరిసుతుండు. 281 


ప్రతి : నావుడున్‌= అని పల్మగా; శుకయోగి= శుకముని; నరనాయక+ఉత్తమ= ఓ రాజక్రేష్టా!; నీవు= నీవు; చెప్పిన +అట్ల= 
మాట్లాడిన విధంగా; నెజ+మనమునన్‌= నిండుమనస్సుతో; పద్మ+ఆయత +అక్షచేన్‌= శ్రీకృష్ణునిచేత; పడిన = పొందిన; 
బన్నమునకున్‌= అవమానానికి; కనలుచున్‌= కోపిస్తూ ఉండియున్‌= ఉన్నప్పటికీ; విదర్భ+ఈశుండు= రుక్కి; 
తనపూన్న్మితప్పినన్‌= తన ప్రయత్నం తప్పిపోగా తగన్‌= తగినట్టు; అనుజతోడి= చెల్లెలుతో; నెయ్యంబునన్‌= స్నేహంవల్ల; 
భాగినేయునకున్‌= మేనల్లునకు; అంచిత= సుందరమగు; పుష్ప= పూవువలె; కోమల+అంగి= మృదువైన దేహం కలిగిన; 
కూతున్‌= కుమార్తెను; ఇచ్చెను= ఇచ్చాడు; ఆ+విధం= ఆ ప్రకారాన్ని తెలియన్‌+పరంగన్‌= తెలియునట్లుగా? ఎటిగింతున్‌= 
చెబుతాను; వినుము= విను; రుక్కవతీ స్వయంవరమునకున్‌ = రుక్కవతీ స్వయంవరానికి; ఒగిన్‌= పూనికతో; 
రాజన్యవరకుమారవరులన్‌= శ్రేష్టులైన రాజకుమారులను; వరుసన్‌= బంధుత్వక్రమం అనుసరించి (వ్యవహారసరణితో); 
అరుగుతెండు+అని= రమ్మనమని; భీష్ణభూవరసుతుందు = భీష్మరాజుకుమారుదైన రుక్సి రప్పించెన్‌= రప్పించెను; అనువార్తకున్‌= 
అనె వార్తకు; అలరి= సంతోషించి; ఆ; హరిసుతుండు = కృష్ణుని కుమారుడు. 

తా : శుకమహర్షి పరీక్షిన్మహారాజున కిలా చెప్పాడు. ఓ రాజా! నీవు అన్నట్లుగానే రుక్మిణీ వివాహ సందర్భంలో కృష్ణునిచే 
పొందిన అవమానానికి రుక్మి బాధపడుతూ, తన పగను తీర్చుకొనే ప్రయత్నంలో ఉన్నాడు. కానీ, అవి ఏమియు 
ఫలింపలేదు సరికదా! తన సోదరియందలి (ప్రేమతో - తన కుమార్తె రుక్కవతిని కృష్ణుని కొడుకు ప్రద్యుమ్నున కివ్వడానికి 
పూనుకున్నాడు. స్వయంవరానికి రాజకుమారులను అందరిని ఆహ్వానించాడు. ఆ వార్త విని కృష్ణుని కుమారుడగు ప్రద్యుమ్నుడూ 


వచ్చాడు. 
చ. వరమణిభూషణప్రభలవర్ష మనర్గళభంగిం బర్వం (బబ 

స్పురితరథాధిరోహణవిభూతి దలిర్చ మనోహరైక సు 

స్థిరశుభలీల నేగె యదుసింహకిశోరము రాజకన్యకా 

పరిణయవైభవాగతనృపాలకకోటికి రుక్షివీటికిన్‌. 282 
ప్రతి ; వర= ఉత్తమమైన; మణి= మణులయొక్క భూషణ= నగలయొక్క ప్రభల= కాంతుల; వర్షము= సమూహం; 
అనర్గళ= అద్దులేని; భంగిన్‌= విధంగా; పర్వన్‌= వ్యాపించగాా; ప్రస్ఫురిత= ప్రకాశించే; రథ+అధిరోహణ = రథంపైన 
ఎక్కుట అనే; విభూతి+తలిర్పన్‌= శోభ అతిశయించగా మనోహర +ఏక= ముఖ్యంగా అందమైన; సుస్థిర= స్థిరమైన; 
శుభలీలన్‌= శుభప్రదమగువిధాన; యదుసింహకిశోరము= యాదవులలో సింగపు పిల్లవంటి ప్రద్యుమ్నుడు; రాజకన్యకా= 
రాజకుమారియొక్క పరిణయ వైభవ+ఆగత = వివాహమహోత్సవానికి వచ్చిన; నృపాలక కోటికిన్‌= రాజసమూహంకల; 
రుక్ళివీటికిన్‌= రుక్మినగరానికి; ఏగెన్‌= వెళ్ళాడు. 


దశమస్కంధము - ఉత్తరభాగము 11/ 


తా : ఉత్తమ మణిభూషణాలతో ప్రకాశిస్తూ, రమణీయరథమెక్కి రాజకుమార్తె స్వయంవరానికి వచ్చిన రాజకుమారులున్న 
రుక్మి నగరానికి ప్రద్యుమ్నుడు చేరాడు. 


చ. చని పురిం జొచ్చి వృష్టికులసత్తముం డచ్చట మూంగియున్నయ 

మృనుజవరేణ్యనందనులు మానము దూలి భయాకులాత్ములై 

చనంగ ననేకచందతరసాయకసంపదం జూపి రుక్మి నం 

దనం గొనివచ్చి వేడ్మ నిజధామము సొచ్చె నవార్యశౌర్యుందై. 288 
ప్రతి : చని= వెళ్ళి పురిన్‌+చొచ్చి= నగరంలో ప్రవేశించి; వృష్టికులసత్తముండు = వృష్టికులశ్రేష్టుడు (ప్రద్యుమ్నుడు); 
అచ్చటన్‌= ఆ నగరంలో; మూంగి+ఉన్న= చుట్టుకొన్న ఆ+మనుజవరేణ్య= ఆ రాజగ్రేష్టుల; నందనులు= కుమారులు; 
మానమున్‌+తూలి= పౌరుషాన్ని పొగొట్టుకొని; భయ +ఆకుల+ఆత్ములై= భయంతో కూడిన మనస్సుకలవారై; చనన్‌+కన్‌= 
పారిపోయేటట్లుగా? అనేక= అనేకములైన; చందతర= మిక్కిలి తీవ్రమైన; సాయక= బాణాల; సంపదన్‌+చూపి= సంపదను 
చూపి; అవార్య= అడ్డగింపని; శౌర్యుండు+ఐ= పరాక్రమం కలిగి; రుక్మినందనన్‌+కొనివచ్చి= రుక్మికుమార్తె అయిన ఠకృవతిని 
తీసికొని వచ్చి; వేద్మన్‌= వేడుకతో; నిజధామము= తనభవనాన్న్వి చొచ్చెన్‌= ప్రవేశించాడు. 
తా ; యదుసింహ కిశోరమైన ప్రద్యుమ్నుడు రుక్కినగరంలో ప్రవేశించి, స్వయంవరానికి వచ్చిన రాజకుమారులకు తన 
బాణసంపదనుచూపగా వారు భయపడిపారిపోయారు. అంతట ప్రద్యుమ్నుడు రుకృవతిని తీసుకొని వచ్చి, వేడుకతో తన 
భవనంలో ప్రవేశించాడు. 


వ. ఇట్లు తెచ్చి ప్రద్యుమ్నుండు హరిణనయనం బరిణయం బంది నిఫీలసుఖంబు లనుభవింపుచుందె. 
ననంతరంబ. 28్రిడ్ష 
ప్రతి : ఇట్లు= ఈ విధంగా; తెచ్చి= తీసుకొనివచ్చి; ప్రద్యుమ్నుండు= ప్రద్యుమ్నుడు; హరిణనయనన్‌+పరిణయంబు+అంది= 
లేడికన్నులవంటి కన్నులుకల రుకృవతిని వివాహమాడి; నిఫీల= సర్వ; సుఖంబులన్‌ +అనుభవించుచున్‌+ఉందెన్‌= సుఖాలను 
అనుభవించసాగాడు; అనంతరంబు +అ= తరువాతే... 


తా ; తన భవనంలో ప్రవేశించిన తరువాత ప్రద్యుమ్నుడు రుక్కృవతిని వివాహమాడి, అన్ని సుఖాలను పొందసాగాడు. 
పిదప 
క. ధీరుండు కృతవర్శుని సుకు, మారుందడు వరియించె రుచిరమందనయుత నం 

భోరుహముఖి రుక్కిసుతం, జారుమతీకన్యం బ్రకట సజ్జనమాన్యన్‌. 285 
ప్రతి: ధీరుండు= ధైర్యము కలిగిన; కృతవర్శుని= కృతవర్మయొక్క సుకుమారుండు= అందగాదయిన కుమారుడు; రుచిర= 
ఒప్పిదమైన; మండనయుతన్‌= అలంకారాలతో కూడినదాన్ని అంభోరుహముఖిన్‌= పద్మవదనను; ప్రకటసజ్జనమాన్యన్‌= 
ప్రసిద్ధులగు ఉత్తములచే గౌరవింపదగినట్టి దాన్ని రుక్కిసుతన్‌= రుక్క్మికుమార్తెను; చారుమతీకన్యన్‌= చారుమతి అనే 
కన్యను; వరియించెన్‌= వివాహమాడాడు. 
తా : కృతవర్మ కుమారుడు రుక్మికుమార్తె చారుమతిని వివాహమాడాడు. 


118 శ్రీ మహాభాగవతము 


విశే : కృతవర్మ భోజదేశపురాజు హృూదికుని కుమారుడు. దుర్యోధనునకు మిత్రుడు. కౌారవపాండవుల యుద్ధంలో దుర్యోధనుని 
పక్షంలో ఉందేవాడు. (చూడు. పూర్వగాథాలహరి) 


తే. ప్రకటచరితుండు భీష్ణభూపాలసుతుండు, మనము మోదింపం దన కూర్మిమనుమరాలి 
రుక్కలోచన నసమాన రుక్కకాంతిం, జెలిమి ననిరుద్ధునకు బెండ్లి సేయు నపుడు. 286 

ప్రతి : ప్రకటచరితుండు= ప్రసిద్ధమైన ప్రవర్తనకలవాడు; భీష్మభూపాలసుతుండు= భీష్మరాజు కుమారుడయిన రుక్మి; 

మనము= మనస్సు; మోదింపన్‌= సంతోషించగా; తన= తనయొక్క కూర్మి= గారాబు; మనుమరాలిన్‌= మనుమరాలిని; 

అసమాన = సాటిలేని; రుక్మకాంతిన్‌= బంగారుతేజస్సు కలిగిన; రుక్కలోచనన్‌= రుక్కలోచనను; చెలిమిన్‌= స్నేహభావంతో; 

అనిరుద్ధునకున్‌= అనిరుద్దునికి; 'పెండ్లిన్‌= వివాహం; చేయున్‌= చేస్తున్న; అపుడు= సమయంలో... 

తా; ప్రసిద్ధుడగు రుక్మి తన మనుమరాలగు రుక్కలోచన వివాహాన్ని అనిరుద్ధునితో చేస్తున సమయంలో 


విశే : అనిరుద్దుడు శ్రీకృష్ణుని పుత్రుడగు ప్రద్యుమ్నుని కుమారుడు. ఈతడు మొదట మేనమామ కుమార్తెయగు రుక్మలోచనను, 
తదుపరి బాణాసురుని కుమార్తెయగు ఉషను వివాహం చేసికొన్నాడు. 


క. పొలుపుగ రత్నవిభూషో, జులుం డయి శుభవేళన వ్వివాహార్ధము ని 

ర్మల బహువైభవశోభన, కలితవిదర్భావనీశకటకంబునకున్‌. 2877 
ప్రతి : పొలుపుగన్‌= ఒప్పునట్లుగ; (తగినట్లుగ); రత్నవిభూషా+ఉజ్వలుడు +అయి= రత్నాలతో చేయబడిన ఆభరణాలచే 
ప్రకాశించేవాదై; శుభవేళన్‌= శుభప్రదమైన సమయంలో; ఆ+వివాహ+అర్ధమున్‌= ఆ వివాహంకోసం; నిర్మల= నిర్మలమైన; 
బహువైభవ= అనేక సంపదలతో; కలిత= కూడిన; విదర్భ+అవనీశ= విదర్భరాజుయొక్క కటకంబునకున్‌= కటకానికి... 
తా : రత్న్షభూషణాల నలంకరించుకొని తేజస్వంతుడై శుభసమయంలో వివాహానికి రుక్క్మిరాజధానీ నగరానికి 


చ. హరియును రుక్మిణీసతియు నా బలభద్రుండు శంబరారియున్‌ 

నరిమదఖేది సాంబుండును నాదిగ రాజకుమారకోటి సిం 

ధుర రథవాజిసదృటులతోం జని యందు సమగ్రవైభవా 

చరితవివాహయుక్తదివసంబులు వేడుకం బుచ్చి యంతటన్‌. 288 
ప్రతి : హరియును= కృష్ణుడూ; రుక్కిణీసతియున్‌= రుక్ళిణిదేవీ; ఆ= ప్రసిద్ధుడైన; బలభద్రుండున్‌= బలరాముండూ; 
శంబర+అరియును= శంబరుడనే రాక్షసునికి శత్రువైన ప్రద్యుమ్యుడూ; అరి= శత్రువుల) మద= మదాన్ని భేది= భేదించునట్టి; 
సాంబుండున్‌= సాంబుడూ; ఆది= మొదలగు; రాజకుమార= రాజకుమారుల; కోటి= సమూహం; సింధుర= వనుగులతో; 
రథ= రథాలతో; వాజి= గుర్రాలతో; సత్‌+భటులతో = ఉత్తమభటులతో; చని= వెళ్ళి; అందున్‌= అచ్చట; సమగ్ర= 
సంపూర్ణంగా; వైభవ+ఆచరిత= వైభవంగా ఆచరింపపడిన; వివాహయుక్త= వివాహంతో కూడిన; దివసంబులు= రోజులు; 
వేడుకన్‌+పుచ్చి= వేడుకతో గడిపి; అంతటన్‌= అనంతరం... 
తా; రుక్కిణీ కృష్ణులు, బలరాముడు, ప్రద్యుమ్నుడు, సాంబుడు, మొదలగు రాజకుమారులతో 'సైన్యయుక్తులై వివాహానికి 
వెళ్ళి, వివాహం జరిగినన్ని రోజులు సంతోషంగా గడిపారు. అనంతరం 


దశమస్కంధము - ఉత్తరభాగము 119 


క. ఒకనాండు యదుకుమారకు, లకలంకసమ[గ్ర వైభవాటోపమహో 

త్సుకులై యుందడంగం జూపో, పక యెకసక్కెమున నవనిపాలురు వరుసన్‌. 280 
ప్రతి : ఒకనాండు= ఒకరోజు యదుకుమారకులు= యాదవకుమారులు; అకలంక= దోషంలేని; సమగ్ర= సమ(గ్రమైన; 
వైభవ+ఆటోప= వైభవంతో కూడిన ఆడంబరంగా; మహా+ఉత్సకులు +ఐ= మిక్షిలి ఉత్సాహంతో; ఉందన్‌+కన్‌= ఉండగా; 
చూపు+ఓపక= చూడలేక; అవనిపాలురు= రాజులు; వరుసన్‌= పంక్తిగా; ఎకసక్మెమునన్‌= పరిహాసంగా... 
తా; యాదవకుమారులు మిక్షిలి ఉత్సాహంతో ఉందడం చూడలేక, కొందరు రాజులు పరిహసించగా 


ఉ. _ఎచ్చరికం గళింగధరణీశుండు రుక్మిమొగంబు సూచి నీ 

యొచ్చెముం దీర్చికో నిదియ యొప్పగువేళ బలుండు జూదమం 

దిచ్చ గలండు, గాని పొలు పెక్కిన నేర్పరి గాండు, గాననీ 

కిచ్చు నవశ్యమున్‌ జయము నీంగుము తొల్లిటం బడ్డ బన్నముల్‌. 290 
ప్రతి : కళింగధరణి+ఈశుడు= కళింగదేశపు ప్రభువు; ఎచ్చరికన్‌= హెచ్చరించుతున్నట్టు; రుక్మిమొగంబున్‌= రక్మిముఖంవైపు; 
చూచి= చూచి; నీ= నీ యొక్క ఒచ్చెమున్‌= అవమానాన్ని తీర్చికోన్‌= తీర్చుకొనేందుకు; ఇది+అ= ఇదే) ఒప్పు+అగువేళ= 
సరైన సమయం; బలుండు= బలరాముడు; జూదము+అందున్‌= జూదమాడడంలో; ఇచ్చ కోరిక; కలండు= ఉన్నవాడు; 
కాని= కాని; పొలుపు+ఎక్కిన = ఎక్కువైన; నేర్పరి+కాడు= నైపుణ్యం కలవాడు కాదు; కాన= కావున; నీకున్‌= నీకు; 
అవశ్యమున్‌= తప్పక; జయమును= విజయాన్ని ఇచ్చున్‌= ఇస్తాడు; తొల్లిటన్‌= పూర్వం; పడ్డ= పడిన; బన్నమున్‌= 
అవమానాలను; ఈంగుము= ఇప్పుడు తీర్చుకో. 
తా : కళింగ దేశప్రభువు రుక్మిముఖంవైపు చూచి, హెచ్చరిస్తున్నట్లుగా, నీ యొక్క అవమానాన్ని తీర్చికొనేందుకు ఇదే సరైన 
సమయం అని చెప్పాడు. బలరామునికి జూదమాడే కోరిక ఉంది. కాని, ఆటయందు నేర్చరికాడు. ఆతడు నీకు విజయమిస్తాడు. 
నీవు పూర్వం పడ్డ అవమానాలు తీర్చుకో. 
క. అని పురికొల్పిన రుక్మియుం, దనచేటు దలంపలేక తాలాంకుని తో 

డన జూదమాడం దివిరను, వనజాసనుకృతము గడచు వా రెవ రిలన్‌? 201 
ప్రతి : అని= ఈ విధంగ; పురికొల్పినన్‌= ప్రోత్సహించగా; రుక్మియున్‌= రుక్మికూడ; తనచేటున్‌= తన కీడును; తలంపలేక= 
ఊహించలేక; తాల +అంకుని= తాటిచెట్టుబొమ్మ ధ్వజంగాగల బలరాముని; తోదన= తోడ; జూదము+ఆదన్‌= 
జూదమాదడుటకు; తివిరెను= అంగీకరించాడు; ఇలన్‌= భూమిమీద; వనజ+ఆసను= బ్రహ్మచే; కృతము= చేయబడినదాన్ని 
కడచువారు= దాటగలవారు; ఎవ్వరు? (ఎవ్వరూలేరని భావం) 
తా : ఈ విధంగా కళింగదేశరాజు రుక్షిని ప్రోత్సహించాడు. రుక్మికోరికను బలరాముడు అంగీకరించాడు. విధివ్రాతను 
ఎవరు తప్పించగలరు? 


వ. అంత. 202 


ప్రతి ; అంత= అంతట... 


120 శ్రీ మహాభాగవతము 


క. కోరి విదర్భుండు కుటిల వి, హారుందై పిలిచె జూదమాడ జితారిన్‌ 

హారిన్‌ సన్నుతసూరిన్‌, సీరిన్‌ రైవతసుతార్టచిత్తవిహారిన్‌. 293 
ప్రతి : కోరి= తగవుకోరి; విదర్భుండు= రుక్మి కుటిల= కపట; విహారుందు +ఐ= వినోదియై; బిత+అరిన్‌= జయించబడిన 
శత్రువుల్ని కలవాణ్సి; హారిన్‌= ముత్యాలుహారాలు ధరించినవాణ్ణి; సన్నుతసూరిన్‌= పొగడబడిన పండితులు గలవాళణ్ణి; 
రైవతసుతా+ఆర్టచిత్త విహారిన్‌= రేవతియొక్క మృదువైన మనస్సునందు విహరించేవాణ్ణి, అయిన; సీరిన్‌= నాగలి ఆయుధంగా 
గల బలరాముణ్ణి; జూదము+ఆదన్‌= జూదమాడుటకు; పిలిచెన్‌= పిలిచాడు. 


తా : రుక్మి కావాలనే కపటవినోదియై బలరాముణ్జి జూదమాడటానికి పిలిచాడు. 


ఆ. “పూని మనము గొంత ప్రొద్దువోకకు రామః, నెత్త మాడ నీవు నేర్తు వనంగ 
విందు, మిపుడు గొంతవెల యొడ్డి యాడుది మనిన బలుండు లెస్స యని చెలంగె. 294 

ప్రతి : రామ!= బలరామా!; పూని= (శ్రద్ధతో; మనము = నీవూ, నేనూ; కొంత= కొద్దిగ; ప్రొద్దుపోకకున్‌= కాలక్షేపానికి; 
నెత్తము+ఆదన్‌= పాచికలాటను ఆడుటను; నీవు; నేర్తువు (నేర్చుదువు+అనంగ= అభ్యసించితివి అని; విందుము= 
వినియున్నాము; ఇపుడు= ఇప్పుడు; కొంత= కొద్దిగ; వెల+బఒడ్డి= పందెంవేసిి ఆడుదుము+అనిన= ఆడుదమని చెప్పగా; 
బలుండు= బలరాముండు; లెస్స= బాగుంది, సరే; అని= అని; చెలంగెన్‌= ఉత్సాహపడ్డాడు. 

తా : ఓ బలరామ! పాచికలాట నీకు తెలుసునని విని ఉన్నాను. కనుక, కాలక్షేపానికి పాచికలు పందెంవైచి ఆడదాం - 
ఆడదాం అనగానే బలరాముడు ఉత్సాహం చూపాడు. 


క. మదిలోని చలము డింపక, పది యిరువది నూలు వేయి పదివే లిదెప 

న్నిద మని యొడ్డుచు నాడిరి, మదమున నిద్దజును దురభిమానము పేర్మిన్‌. 2085 
ప్రతి : మదిలోని= మనస్సులోని; చలమున్‌= పట్టుదలను; దింపక= వదలక; పది= పది; ఇరువది= ఇరవై; నూజు= 
వంద; వేయి= వెయ్యి; పదివేలు= పదివేలు; ఇది+ఎ= ఇదే; పన్నిదము+అని= పందెమని; ఒడద్దుచున్‌= పందెంవేస్తూ 
ఆడిరి= పాచికల ఆటను ఆడారు; ఇద్దజున్‌= రుక్మియు, బలరాముడును; మదమునన్‌= గర్వంతో; దుర్‌+అభిమానము = 
చెడ్డ అభిమానంయొక్క పేర్మిన్‌= ఆసక్తితో; ఆడిరి= పాచికలు ఆడారు. 
తా; మనస్సులోని పట్టును వదలక పది, ఇరవై, నూరు, వేయి, పదివేలు అంటూ పందెం వేస్తూ రుక్మియు, బలరాముడును 
దురభిమానంతో పాచికలాటను ఆదసాగారు. 
ఉ. ఆడిన యాటలెల్లను హలాయుధుం దోడిన రుక్మి గెల్బుడున్‌ 

దోడి నృపాలకోటి పరితోషముం జెందం గలింగభూవిభుం 

“డోడె బలుంిడటంచుం బ్రహసోక్తుల నెంతయు రాముం జుల్కంగా 

నాడెను దంతపంక్తి వెలి యై కనుపట్టంగం జాల నవ్వుచున్‌. 206 


ప్రతి ;: హల+ఆయుధుండు= నాగలి ఆయుధంగా కలిగినవాండు - బలరాముడు; ఆడినఆటలు +ఎల్లను= ఆడిన ఆటలన్నీీ 
ఓడినన్‌= ఓడిపోగా రుక్ళి= రుక్మి గెల్బుడున్‌= గెలవటంతో; తోడి= వెంటనున్న నృపాలకోటి= రాజసమూహం; 


దశమస్కంధము - ఉత్తరభాగము 12] 


పరితోషమున్‌+చెందన్‌+కన్‌= సంతోషాన్ని పొందగా; బలుండు= బలరాముండు; ఓడెన్‌+అటంచున్‌= ఓడిపోయాడంటూ; 
కళింగభూవిభుండు = కళింగదేశపు ప్రభువు; ప్రహస+ఉక్తులన్‌= పరిహాసంతో కూడిన మాటలను; ఎంతయుస్‌= ఎంతగానో; 
దంతపంక్తి= పలువరుస; వెలియై= బయటికి; కనుపట్టన్‌+కన్‌= కన్పించగా; చాలన్‌= ఎక్కువగ; నవ్వుచున్‌= నవ్వుతు; 
రామున్‌= బలరాముణ్ణి; చుల్మన్‌+కాన్‌= చాలా చుల్మనగ్గా? ఆడెన్‌= మాట్లాడినాడు. 

తా ఏ: బలరాముడు ఆడిన ప్రతి ఆటా ఓడిపోవడంవల్ల శత్రురాజసమూహానికి సంతోషం కలిగింది. బలరాముజణ్ణి 
పరిహాసమాడుతూ అవమానపరుస్తూ కళింగరాజు వెళాకోళపుమాటలు పలుకసాగాడు. 


తే. బలుండు కోపించి యొకలక్ష పణము సేసి, యాడి ప్రకటంబుగా జూద మపుడు గెల్బె, 

గెబ్బినను రుక్కి “యిది యేను గెల్చియుండ, గెలుపు నీ దని కికురింప నలవి యగునె? 297 
ప్రతి : బలుండు= బలరాముడు; కోపించి= కోపంపొంది; ఒక= ఒక; లక్ష లక్ష్య పణము+చేసి= పందెంకట్టి; ఆడి= ఆడి; 
ప్రకటంబుగా= స్పష్టంగా; అపుడు= అప్పుడు; జూదము= జూదాన్నిి గెల్బిన్‌= గెల్పాడు; గెల్బిననున్‌= గెలిచినప్పటికీ రుక్మి 
ఇది+ఏను= ఈ ఆటను నేను; గెల్బియుండన్‌= గెలువగా; గెలుపు= విజయం; నీది+అని= నీకు చెందిందని; కికురింపన్‌= 
మోసగించడానికి;ి అలవి+అగునె= శక్యమవుతుందా? 


తా : బలరాముడు కోపంతో ఒక లక్షపందెం కట్టి, ఆట గెల్పాడు. నేను పందాన్ని గెలిస్తే, విజయం నీదని మోసగిస్తున్నావా? 
అని రుక్మి పలికినాడు. 


తే. అనవుడు హలధరుం దచ్చటి, జనవాలకసుతులం జూచి సత్యము పలుకుం 

డని యడిగిన వారలు రు, క్మునిహితులై పలుకరైరి మొగమోటమునన్‌. 208 
ప్రతి : అనవుడున్‌= అనినపిమ్మట; హలధరుండు= బలరాముడు; అచ్చటి= అచ్చట ఉన్న జనపాలకసుతులన్‌ +చూచి= 
రాజకుమారులను చూచి; సత్యము= నిజాన్ని పలుకుండు+అని= చెప్పండని; అడిగినన్‌= అదగగా; వారలు= వారు; 
రుక్కుని= రుక్మిప్రభువుయొక్క హితులు +ఐ= ఆప్పులగుటచే; మొగమోటమునన్‌= మొగమోటమిచేత; పలుకరు+ఐరి= 
సమాధానం చెప్పలేదు. 
తా ; బలరాముడు అచ్చట ఉన్న రాజకుమారుల్ని చూచి, నిజం చెప్పందని కోరాడు. వారు రుక్మి పక్షంవాళ్లు కనుక 
మొగమోటమి చెంది సమాధానం చెప్పలేదు. 


ఉ. అప్పటి యట్ల యొడ్డి ముసలాయుధుం డేపున నాడి జూదముం 

జొప్పండ గెల్చి యీ గెలుపు సూడంగ నాదియొ వానిదో జనుల్‌ 

దప్పక చెప్పుం డన్న విదితధ్వనితో నశరీరవాణి తా 

నిప్పటియాట రాముండె జయించి; విదర్భుండె యోదడె నావుడున్‌. 209 
ప్రతి : అప్పటి అట్ల= పూర్వంవలి; ఒద్ది= పందెం వైచి; ముసల+ఆయుధుండు= బలరాముడు; ఏపునన్‌+ఆడి= ఆధిక్యంతో 
ఆడి; జూదమున్‌+చొప్పు+పడన్‌= జూదంలో సరిపడగా; గెల్చి= జయించి; ఈ గెలుపు= ఈ విజయం; చూడన్‌+కన్‌= 
చూచి; నాది+ఒ= నాదా?; వానిది+ఓ= (రుక్మిదో) వానిదా?; తప్పక= తప్పనిసరిగ చెప్పుండు +అనినన్‌= చెప్పవలసిందనగా; 


122 శ్రీ మహాభాగవతము 


విదిత= స్పష్టమైన; ధ్వనితోన్‌= శబ్దంతో; అశరీరవాణి= ఆకాశవాణి; తాన్‌= తాను; ఇప్పటి ఆట= ప్రస్తుతం ఆడిన ఆట; 
రాముడు+ఎ= బలరాముడే; జయించెన్‌= గెలిచాడు; విదర్భుడె= విదర్భదేశానికి రాజైన రుక్కి (రుక్కిణి అన్నగారు); 
ఓదడెన్‌= ఓడిపోయాడు; నావుడున్‌= అనగా... 


తా : బలరాముడు పందెంవేసి మరో ఆటలో కూడా గెలిచాడు. ఈ విజయం నాదా? రుక్కిదా? అని అచ్చట ఉన్నవారిని 
అడిగాడు. అప్పుడు ఆకాశవాణి ఈ ఆటను బలరాముడే గెల్పాడు. రుక్మి ఓడిపోయా దని స్పష్టంగా చెప్పింది. తర్వాత 


వ. అనిన విని సకలజనంబులు నద్భుతానందనిమగ్నమానసులైరి. కుటిలస్వభావు లయిన భూవరులు 
రుక్కిం గైకొల్సిన నతండు తన తొల్లింటి పరాభవము దలంచి యెదిరిం దన్ను నెబుంగక బలాబలవివేకంబు 
సేయనేరక విధివశానుగతుండై చలంబున బలునిం గని “యిప్పటియాటయు నేన గెల్చియుండ వృథా 
జల్పకల్పనుండవయి 'గెల్చితి” నని పల్మెద, వక్షవిద్యానైపుణ్యంబు గల భూపకుమారులతోం బసులకాపరు 
లెత్తువత్తురే” యని క్రొవ్వున నవ్వుచుం బలికిన న ప్పలుకులు సెవులకు ములుకుల క్రియం దాంకినం గోపోద్దీపిత 
మానసుండై పెట పెటం బండ్లు గొజుకుచుం గన్నుల నిప్పు లుప్పతిల్లం గినుకం దోంక క్రొక్కిన మహోరగంబు 
నోజ రోంజుచు దందతాడితం బయిన పుండరీకంబులీల హుమ్మని మైోయుచుం బ్రచందబాహుదందంబులు 
సాంచి, పరిఘం బందుకొని పరిపంథియైనరుక్షిని నతని కనుకూలంబయిన రాజలోకంబును బడలుపడ 
నదిచె న య్యవసరంబున. 800 


ప్రతి : అనినన్‌= అనగ్గా; విని= విని; సకలజనంబులున్‌= ప్రజలందరు; అద్భుత+ఆనంద= ఆశ్చర్యకరమైన సంతోషంలో; 
నిమగ్న= మునిగిన మానసులు+ఐరి= మనస్సు కలిగినవారైరి; కుటిలస్వభావులు +అయిన = మోసపుస్వభావం కలిగిన; 
భూవరులు = రాజులు; రుక్మిన్‌+3కొల్పినన్‌= రుక్మినిరెచ్చగొట్టగా; అతందడు= ఆ రుక్మి తన= తనయొక్క తొల్లింటి= పూర్వపు; 
పరాభవమున్‌+తలంచి= పరాభవాన్ని (అవమానము) తలచుకొని; ఎదిరిన్‌+తన్నున్‌= ఎదుటివానిని; తనను; ఎజుంగక= 
తెలుసుకొనలేక; బలాబలవివేకంబు చేయనేరక = బలాన్నీ దౌర్చల్యాన్నీ తెలుసుకొనలేక; విధివశ+అనుగతుండు = విధికి 
లోబడినవాడై; చలంబునన్‌= పట్టుదలతో; బలునిన్‌= బలరాముణ్జి; కని= చూచి; ఇప్పటి= ఈ పర్యాయం; ఆటయున్‌= 
ఆటనుకూడ; నేన్‌+అ= నేనే; గెల్చి+ఉండన్‌= గెలువగాా; వృథా= వ్యర్థమైన; జల్పకల్పనుండవు= వదరుబోతువు; అయి= 
అయి; గెలిచితిన్‌+అని= గెలిచాను అని; పల్మెదవు= మాట్లాడుతున్నావు; అక్షవిద్యానెపుణ్యంబు= పాచికల ఆటలో నేర్పరితనం; 
కల= కలిగిన; భూపకుమారులతోన్‌= రాజకుమారులతో; పసులకాపరులు= పశువులను కాసేవారు; ఎత్తువత్తురే = 
సాటిరాగలరా?; క్రొవ్వునన్‌= మదంతో; నవ్వుచున్‌= నవ్వుతూ; పలికినన్‌= పలుకగా ఆ+పలుకులు= ఆ మాటలు; 
చెవులకున్‌= చెవులకు; ములుకులక్రియన్‌+తాంకినన్‌= సూదులవలె తగులగ్గా; కోప+ఉద్దీపిత= కోపంచేత మిక్కిలి 
ప్రకాశించిన; మానసుండు+ఐ= మనస్సు కలిగినవాడై) పెటపెటన్‌= పటపట; పంద్లున్‌= దంతములను; కొజుకుచున్‌= 
కరచుచు; కన్నులన్‌= కళ్ళలో; నిప్పులు= నిప్పులు; ఉప్పతిల్లన్‌= కలుగగా; కినుకన్‌= కోపంతో; తోంక= తోక; త్రొక్కిన= 
తొక్కినట్టి మహా+ఉరగము= పెద్దపాము; ఓజన్‌= విధాన; రోజుచున్‌= నిట్టూర్చుచు; దండ= కర్రచే; తాడితంబు +అయిన = 
కొట్టబదిన; పుందరీకంబులీల= పెద్దపులివలె; హుమ్మని మైోయుచున్‌= హుంకరిస్తూ ప్రచంద= దృఢమైన; బాహుదందంబులు 
చాచి= చేతుల్ని చాచి; పరిఘంబు+అందుకొని= ఇనుపగుదియ తీసుకొని; పరిపంథి+ఐన= శత్రువైన; రుక్ళినిన్‌= రుక్మినీ; 
అతనికిన్‌ +అనుకూలంబు +ఐన = రుక్కికి అనుకూలురు అయిన; రాజలోకంబును= రాజులసమూవహాన్ని బడలుపడన్‌= 
చచ్చేట్టుగా; అడచెన్‌= మోదాడు; ఆ+అవసరంబునన్‌= ఆ సమయంలో... 


దశమస్కంధము - ఉత్తరభాగము 123 


తా ; ఆకాశవాణి మాటలు విని, అక్కడివారంతా సంతోషించారు. రాజులలో కొందరు కపటస్వభావంతో రుక్షిని పేరేపించగా 
అతడు “ఈ ఆటను కూడ నేనే గెల్పాను. కాని, నీవు వ్యర్థంగా వక్రమైన మాటలు చెబుతున్నావు అంటూ జూదమాడటంలో 
నేర్పరులైన రాకుమారులతో పసులకాపరులు సరితూగగలరా?” అని పల్మాడు. ఆ మాటలకు బలరాముడు తోక త్రాక్కిన 
పాములాగా, కొట్టబడిన పెద్దపులిలాగా విజృంభించి బలమైన చేతులు చాచి రుక్షినీ, అతనికి అనుకూలురైన రాజుల్నీ 
ఇనుపగుదెతో చావమోదాడు. 


క. మును దంతపంక్తి వెలిగాం, దను నవ్విన య కృళింగుం దల వట్టి రయం 

బునం బడం దిగిచి వదన మే, పునం బెడచే వేసి దంతములు వెస దులిచెన్‌. 801 
ప్రతి :; మును= ముందుగా; దంతపంక్తి= పలువరుస; వెలి+కాన్‌= బయటకు వచ్చేటట్లు; తనున్‌= తనను (చూచి; 
నవ్విన= ఎగతాళి చేసిన; ఆ+కళింగున్‌= ఆ కళింగప్రభువును; తల+పట్టి= తలపట్టుకొని, రయంబునన్‌= వేగంగా; 
పడన్‌= పడునట్సు; తిగిచి= ఈడ్చి, వదనము= ముఖాన్ని ఏపునన్‌= అతిశయంతో; పెడచేన్‌= ఎడమచేతితో; వ్రేసి= కొట్టి; 
దంతములు= పండ్లను; వెసన్‌= వేగంగా; డులిచెన్‌= రాల్పాడు. 
తా ; ఇంతకుముందు తనను చూచి నవ్విన కళింగ ప్రభువును కిందికి పడవైచి ఎడమచేతితో ముఖంపై ఒకదెబ్బ వేయగానే 
వాని పండ్లు ఊడి పడిపోయాయి. 
క. అంతం బోవక రుక్కిని, దంతంబులు మున్ను డులిచి తను వగలింపన్‌ 

అంతకుపురి కేగెను వాం, దెంతయు భయ మంది రాజు లెల్లం గలంగన్‌. 302 
ప్రతి : అంతన్‌+పోవక= అంతటితో ఆగక; రుక్ళిని= రుక్మియొక్క దంతంబులు= పండ్లు మున్ను పూర్వమే; డులిచి= 
ఊడగొట్టి; తనువున్‌+అగలింపన్‌= శరీరాన్ని భేదించగా; రాజులు +ఎల్లన్‌= రాజులందరును; కలంగన్‌= కలతపడగా; 
ఎంతయున్‌= ఎంతగానో; భయము+అంది= భయపడి; వాండు= రుక్మి అంతకుపురికిన్‌= యముని నగరానికి; ఏగెను= 
వెళ్లాడు. 
తా :; అంతటితో ఆగక, రుక్కియొక్కపండ్లు ముందే ఊడగొట్టి, శరీరాన్ని భేదింపగా రాజులందరూ భయపడేటట్లుగా వాళ్ణి 
యముని నగరానికి పంపాడు (చంపాడని భావం). 
వ. అట్లుచేసి య య్యాదవసింహం బసహ్యవిక్రమంబునం జెలంగె నంత. 808 


ప్రతి : అట్లు= ఆ విధంగ; చేసి ఆ+యాదవసింహంబు= ఆ యాదవసింహం అయిన బలరాముడు; అసహ్య= సహింప 
వీలుకాని; విక్రమంబునన్‌= పరాక్రమంచేత; చెలంగెన్‌= ఒప్పాడు; అంతన్‌= ఆ తర్వాత... 


తా ; ఆ విధంగా యాదవ సింహమైన బలరాముడు అసామాన్య పరాక్రమంతో విజృంభించాడు. 


క. భూవర! పద్మ్నాక్షుండు దన, బావ హతుం డగుట గనియుం బలుకక యుందెన్‌ 
భావమును రుక్మిణీ బల, దేవుల కే మనంగ నెగ్గు దేరునా? యనుచున్‌. 304 


ప్రతి : భూవర!= పరీక్షిన్మహారాజా!; పద్మ+అక్షుండు= పద్మాలవంటి నేత్రాలు కలిగినవాడు- శ్రీకృష్ణుడు; తన= తనయొక్క 
బావ= బావమరదియగు రుక్మి హతుండు+అగుటయున్‌= చావగా కనియున్‌= చూచికూడా; రుక్కిణీ= భార్యయగురుక్మిణికి; 


124 శ్రీ మహాభాగవతము 


బలదేవులకు= సోదరుడగు బలరామునికీ; ఏమి+అనన్‌+కన్‌= ఏమి మాట్లాడితే; ఎగ్గు= కీడు; తేరునో= కలుగుతుందో; 
అనుచున్‌= అనుకొంటూ; భావమును= తన అభిప్రాయాన్ని, పలుకక ఉండెన్‌= ప్రకటించలేదు. 


తా : శ్రీ కృష్ణునకు తన బావమరదియగు రుక్మి హతుడైన విషయం తెలిసినా కూడా భార్య రుక్మిణి, సోదరుడు బలరాముడు 
ఏమి అనుకుంటారో అని తన అభిప్రాయం ప్రకటించలేదు. 


వ. అంతనా విదర్భానగరంబు నిర్గమించి. 805 
ప్రతి : అంతన్‌= ఆ తర్వాత; ఆ= ఆ; విదర్భానగరంబున్‌= విదర్భ అను నగరంనుంచి; నిర్ణ్గమించి= వెడలి... 
తా; రుక్మి బలరామునిచే చంపబడిన తర్వాత వారు విదర్భానగరం నుండి బయలుదేరి 


క. పరమానురాగరస సం, భరితాంతఃకరణు లగుచుం బాటించి వధూ 

వరులను రథమం దిడి హల, ధరహరిరుక్మిణులం గొల్చి తగ యదువీరుల్‌. 306 
ప్రతి : యదువీరుల్‌= యాదవవీరులు; పరమ+అనురాగ= మెలైనప్రమ అనే; రస= రసంచే; సంభరిత= నింపబడిన; 
అంతఃకరణులు= మనస్సుకలిగినవారు; అగుచున్‌= అవుతూ; పాటించి= ఆదరంతో; వధూవరులను = 'పెండ్లికుమార్తెను, 
పెండ్లికుమారుణ్లీ; రథము+అందు+ఇడి= రథంలో ఉంచి; హలధర+హరి+రుక్కిణులన్‌= బలరాముణ్ణి, శ్రీకృష్ణుణ్లి, 
రుకిణీదేవిని; కొల్చి= సేవించి... 


తా ; యాదవవీరులు ఎంతో (ప్రేమ ఉప్పొంగే హృదయంతో, ఆదరంతో, వధూవరులను రథంలో కూర్చుండబెట్టి, 
బలరాముని, శ్రీకృష్ణుని, రుక్కిణీదేవిని "సేవించి 


ఉం మంగళతూర్యఘోషము లమందగతిం జెలంగంగ మత్త మా 

తంగ తురంగసదృటకదంబముతోం జని కాంచి రంతనా 

రంగ లవంగలుంగవిచరన్మదభృంగసురంగనాద స 

తృంగతరంగిణీకలిత సంతతనిర్మల నా కుశస్థలిన్‌. 307 
ప్రతి : న+మందగతిన్‌= పెద్దపెట్టున; మంగళ= శుభప్రదాలైన; తూర్యఘోాషములు= వాద్యాల శబ్బాలు; చెలగన్‌+కన్‌= 
వ్యాపించగా; మత్త= మదించిన; మాతంగ= ఏనుగుల; తురంగ= గుర్రాల; సత్‌+భట= మంచిభటులయొక్క కదంబముతోన్‌+ 
చని= సమూహంతో వెళ్ళి; నారంగ= నారింజ) లవంగ= లవంగాల; లుంగ= పుల్ల మాదీఫలంచెట్లలో; విచరత్‌= 
స్వేచ్చగా సంచరించే; మద= మదించిన; భృంగ= తుమ్మెదల; సురంగ= మనోహరమైన; నాద= శబ్దంతో; సత్‌+సంగ= 
చక్కగా కూడుకొన్న; తరంగిణీ= నదులతో; కలిత= కూడిన; సంతత= ఎల్లపుడు; నిర్మలన్‌= స్వచ్చమైనదానస్ని ఆ= ప్రసిద్ధమైన; 
కుశస్థలిన్‌= కుశస్థలీ నగరాన్ని అంతన్‌= అప్పుడు; కాంచిరి= చూచారు. 
తా ; శుభకరాలైన వాద్యాలశబ్ద్బం పెద్దపెట్టున వ్యాపించగా, మదించిన ఏనుగులతో, గుర్రాలతో, ఉత్తములైన సైనికులతో 
వెళ్ళి, నారింజ, లవంగ, మాది ఫలవృక్షాలలో స్వేచ్చగా సంచరిస్తున్నవై మదించిన తుమ్మెదల రుంకారనాదాలతో, 
నిరంతరం పుణ్యనదులతో కూడి స్వచ్చతనొందిన కుశస్థలీనగరాన్ని చూచారు. 


వ. ఇట్లు పురోపవనోపకంఠంబునకుం జని. 808 


దశమస్కంధము - ఉత్తరభాగము 125 


ప్రతి : ఇట్లు= ఈ విధంగా; పుర+ఉపవన = నగరంలోని ఉద్యానవనంయొక్క ఉపకంఠంబునకున్‌= సమీపస్థలానికి; 
చని= వెళ్ళి... 


తా : ఈ విధంగా కుశస్థలీపురంలోని ఉద్యానవన సమీపానికి వెళ్ళి 


క. అందు వసించిరి నందిత, చందనమందారకుందచంద్రలస న్నా 

కందముల నీడ హృదయా, నందము సంధిల్ల నందనందనముఖ్యుల్‌. 309 
ప్రతి :; అందున్‌= ఆ ఉద్యానవనంలో; నందనందనముఖ్యుల్‌= బలరామకృష్ణులు మొదలైన ప్రముఖులు; నందిత= 
ఆనందకరంగా (పోషించబడిన); చందన = గంధపుచెట్లయొక్క మందార= మందారం చెట్లయొక్క కుంద= గన్నేరు 
చెటయొక్క చంద్ర= ఏలకుల తీగలయొక్క లసత్‌= ప్రకాశించే; మాకందముల= మామిడిచెట్లయొక్క నీడన్‌= నీడలో; 
హృదయ+ఆనందము= మనస్సుకు సంతోషం; సంధిల్లన్‌= ఏర్పడగా; వసించిరి= విడిది చేశారు. 
తా;ఆ ఉద్యానవనంలో చందన, మందార, కుంద, చూతవృక్షాసల నీడలలో బలరామ, కృష్ణులు మొదలగువారు విడిది 
చేశారు. 


వ. తదనంతరంబ పురప్రవేశంబు సేసి రని చెప్పి శుకయోగీంద్రుండు పరీక్షి న్నరేంద్రున కిట్లనియె. 310 
ప్రతి : తద్‌+అనంతరంబు= ఆ తరువాత; పురప్రవేశంబు= నగరప్రవేశం; చేసిరి+అని= చేశారని; శుకయోగి+ఇంద్రుడు= 
శ్రేష్టుడైన శుకయోగి; పరీక్షిత్‌+నర+ఇంద్రునకున్‌= పరీక్షిత్‌ుమహారాజుతో; ఇట్లు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 
తా : తరువాత నగరప్రవేశం చేసినా రని శుకమహర్షి పరీక్షితుకు చెప్పాడు. 

$ బాణాసురుం డీశ్వర ప్రసాదంబు నొందుట * 


తే. అనఘ! బలినందనులు నూర్వు రందులోన, నగ్రజాతుండు బాణుం డత్యుగ్రమూర్తి 
చిరయశోహారి విహితపూజితపురారి, యహితతిమిరోష్టకరుండు సహస్రకరుండు. త్రిక 
ప్రతి :; అనఘా! = పుణ్యాత్ముడా!; (పరీక్షిన్మహారాజా!); బలినందనులు= బలికుమారులు; నూర్వురు= వందమంది; 
అందులోనన్‌= వారిలో; అతి+ఉ[గ్రమూర్తి= మిక్కిలి తీక్షణమైనవాడు; చిర= దీర్హకాలం; యశోహారి= యశస్సుచేత 
మనోహరుడు; విహిత= తగినవిధంగా; పూజిత= పూజింపబడిన; పుర+అరి= పురములకు శత్రువైనవాని (శివుని) 
కలవాడు; అహిత= శత్రువులనే; తిమిర= చీకటికి; ఉష్ణకరుండు= సూర్యుడు; సహ(స్రకరుండు= వేయిచేతులు కలవాడు 
అయిన; బాణుందడు= బాణుడు; అగ్రజాతుండు= మొదట పుట్టినవాడు (ప్రథమసంతానం,. 
తా :; పాపరహితుడవైన పరీక్షిన్మహారాజా! బలికి వందమంది కుమారులు. అందులో మిక్కిలి తీక్టమైనవాడు, దీర్హయశస్సు 
పొందినవాడు, శివుణ్ణి పూజించినవాడు, శత్రువులు అనే చీకటికి సూర్యుడు, వేయిచేతులను కలిగినవాడు, బలికి 
ప్రథమసంతానమైనవాడు బాణుడు. 


క. బాణుండు విక్రమజిత గీ, ర్వాణుండు సని కాంచె భక్తివశుందైన గణ 
స్థాణున్‌ నిర్ణలితాసమ, బాణుం దాండవధురీణు భక్తత్రాణున్‌. 312 


126 శ్రీ మహాభాగవతము 


ప్రతి : భక్తివశుండు+ఐన= భక్తికి లోబడినవాడయిన; గణన్ధాణున్‌= ప్రమథగణాలతో కూడిన శివుణీ; నిర్‌+దళిత + 
అసమబాణున్‌= ఛేదింపబడిన విషమబాణాలున్న మన్మథుడు గలవాళణ్ణి; తాండవధురీణున్‌= తాండవనాట్యంలో నేర్చు 
కలిగినవాణ్ణి, భక్తత్రాణున్‌= భక్తులకు రక్షకుడైన శివుణ్ణి; విక్రమ జితగీర్వాణుండు= తన పరాక్రమంచే దేవతలను జయించిన; 
బాణుండు= బాణుడు; చని= కైలాసానికి వెళ్ళి; కాంచెన్‌= చూచాడు. 

తా : తన పరాక్రమంచేత దేవతలను జయించిన బాణుడు కైలాసానికి వెళ్లి భక్తివశుడూ, ప్రమథగణాలతో కూడినవాడూ, 
మన్మథుణ్ణి జయించినవాడు, తాండవనాట్యంలో నిపుణుదైనవాడు, భక్తరక్షకుడూ అయిన శివుణ్ణి చూశాడు. 


క. కని యనురాగవికాసము, దన మనమునం గడలుకొనంగ ధరం జాంగిలి వం 

దన మాచరించి మోదము, దనరంగం దాందవము సలుపు తటఠి నయ్యభవున్‌. 818 
ప్రతి :; అనురాగ= కూరిమియొక్క వికాసము= పెరుగుట; తన= తనయొక్క మనమునన్‌= మనస్సులో; కడలుకొనన్‌+కన్‌= 
కలుగగా ధరన్‌+చాగిలి= భూమిపై సాగిలబడి; వందనము+ఆచరించి= నమస్కరించి; మోదము+తనరన్‌+కన్‌= సంతోషం 
ఒప్పుతుండగా; తాందవము= తాందవనృత్యం; సలుపు= చేసే; తటిన్‌= సమయాన; ఆ+అభవుని= ఆ శివుణ్ణి; కని= 
చూచి... 
తా:తన మనస్సులో, కూర్చి అధికం కావడంతో భూమిపై సాగిలంబడి నమస్కరించి తాండవనృత్యం చేసే సమయంలో 
శివుణ్ణి చూచి 
ఉ. సంచితభూరిబాహుబలసంపద పెంపున నారజయిబు వా 

యించి యనేకభంగుల సుమెశుం ద్రిలోకశరణ్యు నాత్మ మె 

చ్చించి ప్రమోదియై నిజవశీకృత నిశ్చలితాంతరంగుం గా 

వించి తదాననాంబురుహ వీక్షణుండై తగ (మొక్కి యిట్లనున్‌. తేడ 
ప్రతి : సంచిత= సంపన్నమైన; భూరి= అధికమైన; బాహుబల= బాహుబలమన్సే, సంపద= సంపదయొక్క పెంపునన్‌= 
అతిశయంవల్ల; ఆరజంబు= వాద్యం; వాయించి= మోగించి; అనేక భంగులన్‌= పెక్కు రీతుల; ఉమా+ఈశు = శివుణ్ణి; 
త్రిలోకశరణ్యున్‌= మూడులోకాలకు రక్షకుదైనవాణ్ణి; ఆత్మన్‌= మనస్సులో; మెచ్చించి= మెప్పించి; ప్రమోదియై= 
సంతోషించినవాడై; నిజవశీకృత= తనకులోబడిన; నిస్‌+చలిత = స్థిరమగు; అంతరంగునిన్‌+కావించి= మనస్సు కలిగిన 
వాణ్ణిగా చేసి; తద్‌= వానియొక్క ఆనన +అంబురుహ= పద్మంవంటి ముఖాన్ని వీక్షణుండు+ఐ= చూచినవాడై; తగన్‌= 
ఉచితరీతిని; మొక్కి మొక్కి ఇట్లు+అనున్‌= ఈ విధంగా అన్నాడు. 
తా ; బాణుడు తన బాహుశక్తికి తగినట్లుగా వాద్యం వాయిస్తూ త్రిలోకరక్షకుడైన శివుణ్ణి సంతోష పరచి, ఉచితరీతిలో 
ప్రశంసించి మొక్కి ఈ విధంగా పలికాడు. 
ఉ. శంకర! భక్తమానసవశంకర! దుష్టమదాసురేంద్ర నా 

శంకర! పాందునీలరుచిశంకరవర్ణనిజాంగ! భోగి రా 

టృంకణ! పార్వతీ హృదయకైరవకైరవమిత్ర! యోగి హృ 

త్పంకజపంకజాప్త! నిజతాందవఖేలన! భక్తపాలనా! త్షేర్‌ 


దశమస్కంధము - ఉత్తరభాగము 12/ 


ప్రతి : శంకర= సుఖాన్ని కల్లించేవాడా!; భక్త= భక్తుల) మానస= హృదయాల్ని వశంకర= లోబరచుకొనేవాడా!; దుష్ట= 
చెద్దవారైన మద+అసుర+ఇంద్ర= దురహంకారులైన రాక్షస ప్రముఖుల్ని నాశంకర!= నాశనం చేసేవాడా!; పాందునీలరుచి= 
తెల్లని, నల్లని కాంతులచే; శంకర= శుభప్రదమైన; వర్ణ= రంగుగల; నిజ+అంగ= స్వశరీరం గలవాడా!; భోగిరాట్‌= 
సర్పరాజైన వాసుకిని; కంకణ = చేతికడియంగా గలవాడా; పార్వతీహృదయ = పార్వతీదేవిహ్టదయమనే; శైరవ= తెల్లకలువకు; 
కైరవమిత్ర= కలువలకు మిత్రుడైన చంద్రునివంటివాడా!; యోగి= యోగుల; హృత్‌+పంకజ= హృదయపద్మాలకు; 
పంకజ+ఆప్త= పద్మాలకు మిత్రుడైన సూర్యునివంటివాడా!; నిజ= తనయొక్క తాండవఖేలన = తాండవమనే నృత్యంచేతనే 
క్రీడించేవాడా!; భక్తపాలనా!= భక్తులను ఏలుకొనువాదా. 

తా :; సుఖప్రదుడవైన ఈశ్వరా! భక్తుల హృదయాలను వశపర్చుకొన్నవాడా!, దురహంకారులైన రాక్షసులను నాశనం 
చేసేవాడా! ధవళనీలవర్ణ శరీరంకలవాడా!, వాసుకిని చేతికడియంగా ధరించినవాడా!, పార్వతీహృదయేశ్వరా!, 
యోగులహృదయ వికాసకారకా!, తాండవనృత్య (క్రీదయందు ఆసక్తి కలవాడా!, భక్తులను కాపాడేవాడా! నీకు నమస్మారం. 


విశే : శివుడు అర్ధనారీశ్వరుడు - కుడివైపు తెలుపు, ఎడమవైపు నలుపు వర్ణం కలవాడు. శివుడు తెలుపు, పార్వతి నలుపు- 
కనుక ధవళనీలవర్జుడు. 
వ. అని వినుతించి. 816 
ప్రతి : అని= అని; వినుతించి= స్తుతించి... 
తా : అని స్తుతించి 
ఉ. దేవ! మదీయవాంఛితము తేటపడ న్నిటు విన్నవించెదన్‌ 

నీవును నద్రినందనయు నెమ్మిని నా పురికోటవాకిటం 

గావలియుండి నన్నుం గృపం గావుము భక్తఫలప్రదాత! యో 

భావభవారి! నీ చరణపద్మము లెప్పుడు నాశ్రయించెదన్‌. 317 
ప్రతి : దేవ= దేవా!; భక్తఫలప్రదాత= భక్తులకు వరాలిచ్చేవాడా!; ఓ భావభవ+అరి= ఓ మన్మథునికి శత్రువైనవాడా!; 
మదీయ= నాయొక్క వాంఛితము = కోరిక; తేటపడన్‌= స్పష్టంగా ఇటు= ఇలా; విన్నవించెదన్‌= మనవిచేస్తాను; నీవును= 
నీవును; అద్రినందనయున్‌= పర్వతరాజకుమార్తెయును (పార్వతీదేవియు); నెమ్మినిన్‌= (ప్రేమతో; నా= నాయొక్క పురి= 
పట్టణయొక్క కోట= ప్రహరికోటయొక్క వాకిటన్‌= ప్రధానద్వారంలో; కావలి+ఉండి= రక్షకులుగా ఉండి; నన్నున్‌= 
నన్ను కృపన్‌= దయతో; కావుము= కాపాడుము; నీ= నీయొక్క చరణపద్మములు= పాదపద్మాలను; ఎప్పుడున్‌= 
ఎల్లప్పుడూ; ఆశ్రయించెదన్‌= శరణు జొచ్చి జీవిస్తాను. 
తా: ఓ శివా! నా మనస్సులోని కోరిక నీకు స్పష్టంగా చెబుతాను. నీవూ, పార్వతీదేవీ నా నగరంలో కోటరక్షకులుగా 
ఉండాలి. నేను ఎల్లప్పుడూ మీ పాదపద్మాలనే ఆశ్రయించి ఉంటాను. 


వ. అని యభ్యర్థించినం బ్రసన్నుండై భక్తవత్సలుం డగు పురాంతకుండు గౌరీసమేతుందై తారకాంతక 
గజాననాదిభూతగణంబులతో బాణనివాసం బగు శోణపురంబు వాకిటం గాయపుందెం బదంపడి యొక్కనాం 
డబ్బలినందనుండు. 318 


128 శ్రీ మహాభాగవతము 


ప్రతి : అని; అభ్యర్థించినన్‌= యాచించగా (కోరగా); ప్రసన్నుండు+ఐ= అనుగ్రహం కలవాదై; భక్తవత్సలుందడు +అగు= 
భక్తవాత్సల్యం కలవాదైన; పుర+అంతకుండు= త్రిపురాలను దహించిన శివుడు; గౌరీసమేతుందు+ఐ= గౌరీదేవితోకూడినవాడ్రై; 
తారక +అంతక= తారకుణ్ణి సంహరించిన కుమారస్వామి; గజ+ఆనన +ఆది= గణపతి మొదలయిన; భూతగణంబులతోన్‌= 
భూతగణాలతో; బాణ= బాణునియొక్క నివాసంబు+అగు= నివాసమైన; శోణపురంబు= శోణపురంయొక్క 
వాకిటన్‌ +కాపు +ఉందెన్‌= కోటగుమ్మం దగ్గర రక్షకుడుగా ఉన్నాడు; పదంపది= తదుపరి; ఒక్కనాడు+ఆ+బలినందనుం 
డు= ఒకదినం బలికుమారుడైన ఆ బాణుడు... 


తా ; బాణాసురుని ప్రార్ధన మన్నించిన శివుడు - గౌరీదేవి, కుమారస్వామి, గణపతులతో - ఇంకనూ ప్రమథగణాలతో 
వచ్చి శోణపురద్వారందగ్గర కాపుగా నిలిచాడు. ఆ తరువాత ఒకనాడు ఆ బాణుడు 
తే. దర్పమునం బొంగి రుచిరమార్తాండదీప, మండలముతోడ మార్పడు మహితశోణ 

మణికిరీటము త్రిపురసంహరుని పాద, వనజములు సోంక మొక్కి యిట్లని నుతించె. 319 
ప్రతి : దర్పమునన్‌= గర్వంతో; పొంగి= ఉబ్బి; రుచిర= కాంతిమంతమయిన; మార్తాండ = సూర్యుదనే; దీప= దీపంయొక్క 
మండలముతోడన్‌= పరివేషంతో; మారు+పడు = పోటీపడే; మహిత = గొప్పదైన; శోణ= ఎర్రని; మణికిరీటము= మణులు 
తాపినకిరీటం; త్రిపురసంహరుని= త్రిపురాల్ని త్రిపురాసురుల్ని సంహరించిన శివునియొక్క పాదవనజములు= పాదాలనే 
పద్మాల్ని సోంకన్‌= తాకేటట్లు; మొక్కా నమస్మరించి; ఇట్లు+అని= ఈ విధంగా; నుతించెన్‌= పొగడాడు. 
తా : గర్వియైన బాణాసురుడు కెంపులతో కూడిన తనకిరీటాన్ని శివునిశిరస్సుకు తగిలేటట్లు ఆయనకు నమస్కరించి, ఇలా 
పొగడాడు. 


స్సీ “దేవ! జగన్నాథ! దేవేంద్రవందిత! వితతచారిత్ర! సంతతపవిత్ర! 
హాలాహలాహార! యహిరాజకేయూర! బాలేందుభూష! సద్భక్తపోష! 
సర్వలోకాతీత! సద్దుణసంఘాత! పార్వతీహృదయేశ! భవవినాశ! 
రజతాచలస్థాన! గజచర్మ్శపరిధాన! సురవైరివిధ్వస్త! శూలహస్త! 


తే. లోకనాయక! సద్భక్తలోకవరద!, సురుచిరాకార! మునిజనస్తుతవిహార! 
భక్తజనమందిరాంగణపారిజాత!, నిన్ను నెవ్వండు నుతిసేయ నేర్చు నభవ! 820 


ప్రతి : దేవా! = ఓ ప్రభూ!; జగన్నాథ = లోకేశ్వరా!; దేవ+ఇంద్ర= దేవేంద్రునిచేత; వందిత= పొగడ్రలందుకొన్నవాడా!; 
వితతచారిత్ర= విస్తరించిన చరిత్రకలవాడా!; సంతతపవిత్ర= నిత్య పరిశుద్దుడైనవాడా!) హాలాహల+ఆహార= హాలాహలం 
భోజనంగా కలవాడా!; అహిరాజ= నాగరాజును; కేయూర = భుజకీర్తులుగా కలిగినవాడా!; బాల+ఇందుభూష= బాలచంద్రుడు 
భూషణంగా కలిగినవాడా! (చంద్రశేఖరా!) సత్‌+భక్తపోష= ఉత్తమభక్తులను రక్షించేవాడా!; సర్వలోక +అతీత= సర్వలోకాలకూ 
అతీతమైనవాడా!; సత్‌+గుణసంఘాత= మంచిగుణాలకు ప్రోవైనవాడా!; పార్వతీహృదయ+ఈశ= పార్వతీహృదయనాథా!; 
భవవినాశ= జన్మలను నాశనం చేసేవాడా!; రజత+అచలన్థాన = వెండికొండన్థానంగా కలిగినవాడా! (కైలాసవాసి); 
గజచర్మపరిధాన= ఏనుగుచర్మం వస్తంగా కలవాడా! (శివా సురవైరివిధ్వస్త= దేవతలకు శత్రువులగు రాక్షసుల్ని 
నశింపచేసేవాడా!; శూలహస్త= చేతిలో శూలంకలవాడా!; లోకనాయక! = లోకాలకు నాయకుదైనవాడా!; సత్‌+భక్ష్రోకవరద= 


దశమస్కంధము - ఉత్తరభాగము 129 


ఉత్తములైన భక్తకోటి కోరికలను తీర్చవాడా!; సురుచిర+ఆకార= మనోహరమైన ఆకారం కలవాడా!; మునిజనస్తుతవిహార! = 
మునుల పొగడ్తలందే విహరించేవాడా!; భక్తజన= భక్తులైనవారి;ి మందిర+అంగణ= గృహాల ముంగిట; పారిజాత= 
పారిజాత వృక్షమైనవాడా!; (కోరికలను తీర్చునట్టివాడా) అభవ= శివా!) నిన్నున్‌= నిన్ను ఎవ్వండు= ఎవడు; నుతి+చేయన్‌= 
ప్రశంసించడానికి; నేర్చున్‌= నేర్వగలడు? 

తా : ఓ దేవా! పరమేశ్వరా! దేవేంద్రునిచేత పొగడ్తలందినవాడా! జగన్నాథా! విస్తరించిన చరిత్రకలవాడా! పరిశుద్ధమైనవాడా! 
హాలాహలాన్ని మింగినవాడా! వాసుకీ మున్నగు నాగరాజులను భుజకీర్తులుగా కలవాడా! చంద్రశేఖరా! భక్తరక్షకా! 
సర్వలోకాతీత! సద్దుణసమూహా! పార్వతీపతీ! మోక్షప్రదాతా! వెందికొండను గృహంగా కలవాడా! గజచర్శధారీ! 
రాక్షససంహారకా! శూలపాణీ! లోకనాయకా! ఉత్తమభక్త సమూహాలకు పారిజాతమైనవాడా! మునిజనప్రశంసాపాత్రా!; 
భక్తులకోరికలను తీర్చేవాడా! శివా! మహామహిమగల నిన్ను పొగడతరమా? (కాదని భావం) 

వ. అని స్తుతియించి. త్రై 
ప్రతి : అని= ఇట్లు; స్తుతియించి= ప్రశంసించి... 


తా : అని ప్రశంసించి 


మ. అనిలో నన్ను నెదిర్చి బాహుబలశౌర్యస్పూర్తిం బోరాడం జా 
లిన వీరుం డొకందైన బందెమునకున్‌ లేందయ్యె, భూమండలి 
న్ననయంబున్‌ భవద[గ్యదత్తకరసాహస్రంబుకండూతి వా 
యు నుపాయంబును లేద యీ భరము నెట్లోర్తు న్నుమానాయకా! 322 


ప్రతి : ఉమానాయకా= ఉమాదేవి భర్త అయిన శివా!; భూమండలిన్‌= భూమిమండలిలో; అనిలోన్‌= యుద్ధంలో; 
నన్నున్‌ +ఎదిర్చి= నన్ను ఎదిరించి; బాహుబల= చేతుల బలంతో కూడిన; శౌర్యస్ఫూర్తిన్‌ +పోరాడన్‌ +చాలిన = 
పరాక్రమంయొక్క ప్రకాశంతో పోరాడ కలిగిన; వీరుండు+ఒకండు+ఐనన్‌= ఒక్కవీరుడు కూడా; పందెమునకున్‌= కలహానికి; 
లేడు+అయ్యెన్‌= లేడు; అనయంబున్‌= ఎల్లపుడును; భవత్‌+అగ్రదత్త= మీ చేత ముఖ్యంగా ఈయబడిన; కరసాహస్రంబు= 
వేయి చేతుల; కందూతి= దురద; పాయు+ఉపాయంబు= తొలగే ఉపాయం; లేదు+అ= లేదా?; ఈ భరమున్‌= 
ఈ బరువు; ఎట్లు+ఓర్తున్‌= ఎలా ఓర్చుకోగలను? 

తా : ఓ ఉమాపతీ! నీవు ప్రసాదించిన వేయిచేతుల పరాక్రమాన్ని ఎదిరించి పోరాడగల్లిన వీరుడు ఈ భూమిపై లేడు. 
ఈ పోరాటనను నేనెలా భరించేది? అని బాణుడు శివునితో అన్నాడు. 


క్స్‌ హుంకారకంకణ క్రేంకారశింజినీటంకారనిర్లోషసంకులంబు 
చండదోర్దండభాస్వన్మండలాగ్రప్రకాండఖండితరాజమండలంబు 
శూలాహతక్షతోద్వేలకీలాలకల్లోలకేలీసమాలోకనంబు 
శుంభదున్మదకుంభికుంభస్థ లధ్వంససంభూత శౌర్యవిజ్బంభణంబు 

తే. గలుగు నుద్దామభీమసంగ్రామకేళి, ఘనపరాక్రమవిక్రమక్రమము గాంగ 
జరపలేనట్టి కరములు కరము దుఃఖ, కరము లగుం గాక సంతోషకరము లగునె? 8238 


130 శ్రీ మహాభాగవతము 


ప్రతి ; హుంకార= హుంఅనెడి ధ్వనియొక్క కంకణక్రేంకార= చేతికడియాల ధ్వనియొక్క శింబినీ= వింటినారియొక్క 
టంకార= టంకారధ్వనియొక్క నిర్‌+ఘోాషసంకులంబు = మిక్షిలి రొదతో నిండి ఉన్నది; చంద= భయంకరమైన; దోస్‌+ 
దండ= పెద్దకర్రలవంటి చేతుల్లో; భాస్వత్‌= ప్రకాశించే; మండలాగ్ర ప్రకాండ= శ్రేష్టమైన ఖద్దంచేత; ఖండిత= ఖండింపబడ్డ; 
రాజమందడలంబు= రాజుల సమూహంగలది; శూల +ఆహత= శూలంతో కొట్టబడ్డ; క్షత+ఉద్వేల= గాయాలచే మిక్కుటమైన; 
కీలాల= రక్తంయొక్క కల్లోలకేళీ= పెద్ద అలల క్రీడయొక్క సమ్‌+ఆలోకనంబు= ప్రదర్శనం గలదీ; శుంభత్‌+ఉన్మద= 
ఎక్కువైన మదంతో నిండిన; కుంభీకుంభస్థల= ఏనుగుల కుంభస్థలాల్నిి ధ్వంస= పగులగొట్టదడంవల్ల; (నాశనము చేయడంవల్ల); 
సంభూత = కలిగిన; శౌర్య= పరాక్రమంయొక్క విజ్బంభణంబు = చెలరేగుటలు; కలుగు= కలుగునట్టి; ఉద్దామ= తీవ్రమైన; 
భీమ= భయంకరమైన; సంగ్రామకేళి= యుద్ధక్రీడయే; ఘన= అధిగమైన; పరాక్రమ= శత్రువుల్ని ఆక్రమించుటందలి; 
విక్రమ క్రమముకాన్‌+కన్‌= శార్యంయొక్క పద్ధతి అయ్యేటుగా; జరపలేని+అట్టి= (యుద్ధం) చేయలేని; కరములు = 
చేతులు; కరము= మిక్కిలి; దుఃఖకరములు = దుఃఖాన్ని కల్పించేవి; అగున్‌+కాక= అవుతాయి కాని; సంతోషకరములు + 
అగునే?= సంతోషాన్ని కల్లించేవి అవుతాయా? (కలిగించవు అని అర్థం). 


తా : దిక్కులు దద్దరిల్లే విధంగా హుంకారం చెస్తూ ధనుష్టంకారం చేసేదీ, చేతుల కదలికవల్ల కలిగే కంకణాల క్రీంకారం 
గలది, భయంకరమైన భుజదండంలో ప్రకాశించే శ్రేష్టమైన ఖద్దంచేత శత్రురాజుల సమూహాల శిరస్సులను ఖండించేదీ, 
శరీరాలనుండి భయంకరంగా రక్తధారలు చిమ్మేవిధంగా శూలపుపోట్లు పొడిచేదీ, మదపుటేనుగుల కుంభస్థలాలను 
బ్రద్దలు చేసే వీరవిజ్బంభణం గలదీ అయిన భీకర సంగ్రామంలో పరాక్రమాన్ని ప్రదర్శించలేని వట్టిచేతుల వలన 
ఉపయోగమేమున్నది? ఆ కరాలు నావంటి వీరులకు దుఃఖకరాలే గానీ సంతోషకరాలు కావు కాదా స్వామీ! 


ఉ కాన మదీయచండభుజగర్వపరాక్రమకేళికిన్‌ సముం 

డీ నిఖిలావనిం గలందె యిందుకళాధర! నీవు దక్కనా; 

నా నిటలాంబకుండు దనుజాధిపు మాటకుం జాల రోసి లో 

నూనిన రోషవార్ధి గడ లొత్తంగ నిట్లని పల్కె భూవరా! 324 
ప్రతి ; ఇందుకళాధర= చంద్రకళను ధరించినవాడా! ఓ శివా!; కానన్‌= కాబట్టి; మదీయ= నాయొక్క చంద= 
భయంకరమయిన; భుజ= చేతులయొక్క గర్వ మదంయొక్క పరాక్రమకేళికిన్‌= శౌర్యక్రీడకు; సముండు= సమానమైనవాడు; 
ఈ= ఈయొక్క నిఖిల+అవనిన్‌= సమస్త భూమండలంలో; కలడు +ఎ= ఉన్నాడా?; నీవు; తక్కన్‌= తప్పు నాన్‌= అని 
చెప్పగా ఆ; నిటల+అంబకుండు= ముక్కంటి ఐన శివుడు; దనుజ+అధిపు= రాక్షసప్రభువగు బాణుని; మాటకున్‌= 
మాటకు; చాలన్‌= మిక్కిలిగా; రోసి= అసహ్వించుకొని; లోన్‌+ఊనిన= లోపలకలిగిన; రోషవార్ధి= కోపమనే సముద్రం; 
కడలు +ఒత్తన్‌+కన్‌= పొంగుతుండగా; భూవరా!= ఓ పరీక్షిన్మహారాజా!; ఇట్లు+అని= ఈ విధంగా? పల్మెన్‌= అన్నాడు. 
తా: ఓ పరమేశ్వరా! నా శౌర్యపరాక్రమక్రీడ ఎదిరించడానికి నీవు తక్క నాకు సమానమైన బలం కలవాడు ఈ విశాల 
భూమండలంలో ఎక్కడా లేడని చెప్పిన బాణుని మూర్ధత్వానికి శివుడు అసహ్యించుకొని, తనలో కోపసముద్రం 
ఉప్పాంగుతుండగా వానితో ఇలా అన్నాడు. 


క. 'విను మూధహృదయ! నీకే తన మెప్పు డకారణంబ ధారుణిపైం గూ 
లును నపుడు నీ భుజావలి, దునియంగ నా యంతవానితో నని గల్గున్‌. 325 


దశమస్కంధము - ఉత్తరభాగము 13] 


ప్రతి : మూఢహృదయ:= మందబుద్ధీ; విను(ము)= వినుము; నీ= నీయొక్క కేతనము= జెండా; ఎప్పుడు= ఏ సమయాన; 
అకారణంబు+అ= కారణంలేకుండానే; ధారుణిపైన్‌= భూమిపై; కూలును= పడుతుందో; అపుడు= ఆ సమయాన; 
నీ= నీయొక్క భుజ+ఆవలిన్‌= అన్ని చేతులూ; తునియన్‌+కన్‌= ఖండింపబడేటట్లు: నా+అంతవానితోన్‌= నాతో సమానమైన 
వానితో; అని= యుద్ధం; కల్గున్‌= కలుగుతుంది. 

తా ; మందబుద్ధివైన బాణాసురా! ఎప్పుడు నీ తేరిజెండా అకారణంగా భూమిమీద పడుతుందో అప్పుడు నీ చేతులు 
తెగునట్లుగా నా అంతవానితో నీకు యుద్ధం కలుగుతుంది. 


వ. అని పలికిన నట్లు సంప్రాప్త్రమనోరథుందై నిజభుజవినాశకార్యధురీణుండగు బాణుండు 
సంతువ్రాంతరంగుం డగుచు నిజనివాసంబునకుం జని, తన ప్రాణవల్లభల యుల్లంబులు పల్లవింపం 
జేయుచు నిజధ్వజనిపాతంబు నిరీక్షించుచుందె, తదనంతరంబ. 826 
ప్రతి : అని పలికినన్‌= అని చెప్పగా; అట్లు= ఆ విధంగా; సంప్రాప్త= చక్కగా లభించిన; మనస్‌ +రథుండు +ఐ= కోరిక 
కలవాడై; నిజ= తనయొక్క భుజ= హస్తముల; వినాశ= నాశరూపమైన; కార్యధురీణుండు +అగు= కార్యభారం మోసేవాదయిన; 
బాణుందడు= బాణుడు; సంతుష్ట+అంతరంగుడు +అగుచు = సంతృప్తి కలిగిన మనస్సు కలిగినవాదడవుతూ; నిజ= తన; 
నివాసంబునకున్‌+చని= భవనానికి వెళ్లి తన= తనయొక్క ప్రాణవల్లభల= భార్యలయొక్క ఉల్లంబులు= మనస్సులు; 
పల్లవింపన్‌+చెయుచున్‌= ప్రేమతో చిగురింపచేస్తూ నిజ= తన; ధ్వజ= పతాకం; నిపాతంబు= పడటానిక నిరీక్షించుచున్‌+ 
ఉందెన్‌= ఎదురు చూస్తున్నాడు; తద్‌+అనంతరంబు+అ= ఆ పిమ్మట... 

తా : శివుని మాటలు విన్న బాణుడు కోరిక నెరవేరినవాడై, తన భుజ వినాశానికి కావలసిన పనిలో నిమగ్నుడై 
చాలాసంతృప్తిని పొంది తన భవనానికి వెళ్లి, భార్యలమనస్సుల్లో ప్రేమను చిగురింపచేస్తూ - హాయిగా వాళ్లతో కాలం 
గడుపుతూ, ఏ సమయంలో తన రథకేతనం కూలుతుందో అని వేచి ఉన్నాడు. 

విశే : దురదృష్టానికి అర్రులు చాచేవాడుంటాడా? అన్నట్లు బాణాసురుని మూర్ధ మనస్తత్వవ్యక్తీకరణానికి ఉదాహరణంగా 
చిత్రించబడింది. “వినాశకాలే విపరీతబుద్ధిి అని సూక్తి. 


స్ట్‌ ఆ దానవేశ్వరుననుంగుంగుమారి యుషాకన్య విమలసౌజన్యధన్య 
రూపవిభ్రమకళారుచిరకోమలదేహ యతనునాజవబాణ మనంగం బరంగు 
సుందరీరత్నంబు నిందునిభానన యలినీలవేణి పద్మాయతాక్షి 
యొకనాండు రుచిరసౌధోపరివేదికాస్టలమున మృదుశయ్య నెలమిం గూర్కి 


తే. మున్ను దన దౌల నెన్నండు విన్న యతండుం, గన్నులారంగం దాం బొడగన్న యతండుం 

గాని యసమానరూపరేఖావిలాస, కలితు ననిరుద్ధు నర్మిలిం గవిసినటులు. త్ర2ై7 
ప్రతి : విమల= నిర్మలమైన; సౌజన్య= మంచితనంచే; ధన్య= ధన్యురాలు; రూప= సౌందర్యంతో; విభమ= శృంగారచేష్టా 
విశేషంతో; రుచిర= అందమైన; కోమలదేహ= సుకుమారమగు శరీరం కలిగింది; అతను +ఆజవ బాణము +అనన్‌ +కన్‌ + 
పరంగన్‌= మన్మథుని ఆరవబాణమా అన్నట్లు ఒప్పే; సుందరీరత్నంబు= సౌందర్యవతుల్లో (శ్రేష్ట ఐనది; ఇందునిభ+ఆనన= 


132 శ్రీ మహాభాగవతము 


చంద్రునివంటి ముఖం కలది; అలి= తుమ్మెద బారులవంటి; నీల= నల్లని; వేణి= జడకలది; పద్మ+ఆయత +అక్షి= 
పద్మాలవలె దీర్చాలైన కన్నులు కలది; ఆ= ఆ; దానవ+ఈశ్వరుని= ఆ రాక్షస ప్రభువగు బాణుని; అనుంగు= గారాబు; 
కుమారి= కుమార్తి ఉషాకన్య= ఉష అనే పేరుగలకన్య; ఒకనాండు= ఒకరోజున; రుచిర= అందమైన; సౌధ= భవనంయొక్క 
ఉపరి= పై భాగంలో ఉన్న; వేదికాస్థలమునన్‌= వేదికపై] మృదుశయ్యన్‌= మెత్తని పడకపై; ఎలమిన్‌= సంతోషంతో; 
కూర్మి= నిద్రించి; మున్ను= పూర్వం; తన= తన; దౌలన్‌= దూరంలో కూడా; ఎన్నండున్‌= ఎప్పుడును; విన్న+అతండున్‌= 
విన్నవాడును; కన్నులు+ఆరంగన్‌= కన్నులనిండుగా; తాన్‌= తాను; పొడంగన్న= చూచిన; అతండు= వాడును; కాని= 
కానట్టి, అసమాన = సాటిలేని; రూప= చక్కని రూపంయొక్క రేఖా= కళయొక్క విలాస= శృంగార చేష్టలతో; కలితున్‌= 
కూడినవాళణ్ణి; అనిరుద్దునిన్‌= అనిరుద్దుణ్ణి; అర్మిలిన్‌= అనురాగంతో; కవిసినటులు= భోగించిన విధంగా... 

తా : బాణునికుమార్తె ఉషాకుమారి తన భవనం పై భాగంలో నిద్రించింది. నిద్రలో తను ముందెన్నడూ విననీ, కననీ 
అసమాన సౌందర్యవంతుడైన అనిరుద్దునితో సుఖీంచినట్లుగా 


చ. కల గని యంత మేలుకని కన్నుల బాపష్పకణంబు లొల్క్మంగాం 

గలవలెం గాక నిశ్చయముగాం గమనీయవిలాసవిభ్రమా 

కలిత తదీయరూపము ముఖంబున వ్రేలిన యట్ల దోంచినం 

గళవళ మందుచున్‌ బిగియం గౌంగిటిచే బయ లప్పళించుచున్‌ 328 
ప్రతి : కల గని= స్వప్నంరాగాా అంతన్‌= అంతలోనే; మేలుకని= మేల్మొని; కన్నులన్‌= కన్నులలో; బాష్పకణంబులు + 
ఒల్మన్‌+కాన్‌= ఆనందంతో కన్నీళ్లుకారగా; కలవలెన్‌+కాక= కలవలే కాకుండ; నిశ్చయముకాన్‌= నిజంగానే; కమనీయ= 
మనోహరమైన; విలాస= శృంగారచేష్టల; విభమ+ఆకలిత= ఆశ్చర్యంతో కూడిన; తదీయ= వానియొక్క రూపము= 
ఆకారం; ముఖంబునన్‌= ముఖంపై; వ్రేలిన+అట్లు= కదలుచున్నట్సు; తోచినన్‌= తోచగా; కళఠవళము +అందుచున్‌ = 
తొట్రుపాటుపడుతూ; కౌగిటిచే= కౌగిలింతతో; బిగియన్‌= బిగించుకొనేందుకై; బయలు= శూన్యాన్ని అప్పళించుచున్‌= 
అదిమిపట్టుకొంటూ... 
తా : స్వప్నం అనుభవించిన ఉషాకన్య మేలుకొంది. ఆమె కంథ్లనుండి ఆనందంతో కన్నీరుకారుతున్నది. ఇది స్వప్నం కాక 
నిజమే నేమో అనే భ్రాంతి కలిగింది. కలలో కన్పించినవాని ఆకారం ముఖంపై కదులుతున్నట్లయింది. గాలిలో 
ఆ రూపాన్ని కౌగిట్లో గట్టిగా బంధించుకొంటూ 


వ. మజథణియును. 329 
ప్రతి ;: మజియును= ఇంకను... 


చ. సరసమృదూక్తులుం గుసుమసాయక కేళియు శాటికా కచా 
కరషణముల్‌ నఖక్రియలుం గమకపోలలలాటమేఖలా 
కరకుచబాహుమూలములుం గైకొని యుండుట లాదిగాం దలో 
దరి మది గాధమై తగిలె దర్పకుం డచ్చున నొత్తినట్లయె. 880 


దశమస్కంధము - ఉత్తరభాగము 133 


ప్రతి : సరస= రసవంతమైన; మృదు= సౌమ్యమైన; ఉక్తులున్‌= మాటలూ; కుసుమసాయకకేళియున్‌ = మన్మథ[క్రీడయూ; 
శాటికా= పైట; కచ= కొప్పుముడిని; ఆకరషణముల్‌= లాగడాలు; నఖక్రియలు= గోటిగిచ్చులు; క్యమకపోల= ఇంపైన 
చెక్కిళ్లన్రూ లలాట= నుదుటిని; మేఖల= మొలనూలును (ఒడ్డాణం) కర= చేతులను; కుచ= స్తనాలను; 
బాహుమూలములున్‌+కైకొని= చంకలూ పట్టుకొని; ఉండుటలు= ఉండడాలూ; ఆదికాన్‌= ఇంకా ఏవేవో; తల+ఉదరి= 
సన్నని నదుముగల; మదిన్‌= ఆ ఉషయొక్క పృదయంలో; దర్చకుండు= మన్మథుండు; అచ్చునన్‌+జఒత్తినట్లు+ఐ= ముద్రవేసినట్లు 
భావనకలిగి; గాఢము+ఐ= అధికంగా; తగిలెన్‌= హత్తుకొన్నాయి. 


తా ; రసవంతాలూ, సౌమ్యాలూ అయిన సంభాషణలు, పైటనూ, జుట్టునూ లాగడం, చెక్కిళ్లను, నుదుటినీ, వడ్డాణాన్నీ 
చేతుల్నీ, ఎదనీ, చంకల్సీ పొదివి పట్టుకోవడం ఆ ఇలాంటివన్నీ మన్మథుడు అచ్చుగుద్దినట్లుగా ఉషాకన్య మనస్సుకు 


గట్టిగా తగిలాయి. 


స్తే కలికిచేష్టలు భావగర్భంబు లైనను బ్రియుమీంది కూరిమి బయలుపజుపం 
బిదపిదనై లజ్జ మదిం బద నిచ్చినం జెలి మనం బులకలు చెక్కు లొత్త 
మదనాగ్నిసంతప్తమానస యగుటకు గురుకుచహారవల్లరులు గందం 
జిత్తంబు నాయకాయత్తమై యుంటకు మజుమాట లాడంగ మజపు గదుర 


తే. నతివ మనమున సిగ్గు మోహంబు భయముం, బొడమ నునుమంచు నెత్తమ్మిం బొదువుమాడ్మిం 
బ్రథమచింతాభరంబునం బద్మనయన, కోరి తలచీర వాటింప నేర దయ్యె. 3381 


ప్రతి: కలికిచేష్టలు= ఆమెయొక్క గడుసుపనులు; భావగర్భంబులు= శృంగారభావపూరితాలు; ఐనను= అయినప్పటికీ; 
ప్రియునిమీంది= ప్రియుని మీదున్న కూరిమి= స్నేహం; బయలుపజుపన్‌= వ్యక్తీకరిస్తుందగా; పిదపిదన +ఐ= మెత్తనిదై; 
లజ్జ= సిగ్గు; మదిన్‌= మనస్సులో; పదను +ఇచ్చినన్‌= తీక్షతచూపగ్గా; చెలిమేనన్‌= ఆమె శరీరంలో; పులకలు= రోమాంచం; 
చెక్కులు+ఒత్తన్‌= వ్యాపింపగ్యా మదన +అగ్ని= మన్మథనివేదిచేత; సంతప్తమానస+అగుటకు= తపించిన మనస్సు కలదగుటకు 
(నిదర్శనంగా); గురుకుచ= గొప్పవైన స్తనాలమీది; హారవల్లరులు= ముత్యాలపేరులు; కందన్‌= కందిపోగా; చిత్తంబు= 
మనస్సు, నాయక+ఆయత్తము+ఐ= నాయకుని (అనిరుద్దుని) ఆధీనమై, ఉంటకున్‌= ఉండుటకు; మజు మాటలు +ఆడన్‌+కన్‌= 
బదులుమాటలాడుటకు; మజపు= మజపు; కదురన్‌= అతిశయించగా; అతివమనమునన్‌= ఆమెమనస్సులో; సిగ్గు= 
సిగ్గు మోహంబు= మిక్షిలి (ప్రేమ; భయమున్‌= భయమూ; పొడమన్‌= కలుగగా; నునుమంచు= కొద్దిపాటి మంచు; 
నెజఖ+తమ్మిన్‌= వికసించిన పద్మాన్ని పొదువు= (క్రమ్ముకొన్న; మాడ్మిన్‌= వలె; ప్రథమ చింతాభరంబునన్‌= తొలివలపు 
చింతాభారంచే; పద్మనయన = పద్మాలవంటి కన్నులు కలిగిన (ఆ ఉషాకన్య); కోరి= ఇచ్చతో; తలచీరన్‌= మేలి ముసుగును 
కూడా; పాటింపన్‌ +నేరదు +అయ్యెన్‌= ధరింపలేకపోయింది. 


తా; ఆమె చేష్టల్లో, భావంలో ప్రియునిపైగల ప్రేమ వ్యక్తమవుతూంది. హృదయంలో సిగ్గు కలిగి ఆమెశరీరంపై రోమాంచ 
మేర్ప్చడుతున్నది. ఆమె మనస్సు మదనాగ్నిచే తపింపబడడానికి చిహ్నంగా ఆమె వక్షస్సలంపై నున్న ముత్యాలహారాలు 
కందిపోతున్నవి. ఆమె మనస్సు ప్రియునిపై లగ్నంకావడంతో మారుమాటలాడలేక పోతున్నది. ఆమెమనస్సులో సిగ్గు, 
వలపు, భయం కలిగాయి. ఆమెను మంచుక్రమ్మిన పద్మంవలె ఉంది. తొలివలపు భారంచే సంప్రదాయానుసారంగా 
ధరించవలసిన మేలిముసుగు కూడా ధరించలేకపోయింది. 


134 శ్రీ మహాభాగవతము 


వ. ఇట్లు విరహవేదనాదూయమానమానసయై యుందె, నంత నెచ్చెలులు డాయం జనుదెంచినం దన 
మనంబునం బొడము మనోజవికారంబు మజు వెట్టుచు నప్పుడు. 882 
ప్రతి : ఇట్లు= ఈ విధంగా; విరహ= ఎడబాటువలన ఏర్పడిన; వేదన= బాధచే; దూయమాన= తపిస్తున్న మానసయెై= 
హృదయం కలిగిందైై ఉండెన్‌= ఉంది; అంతన్‌= అంతలో; నెజ+చెలులు = 'ప్రాణస్నేహితురాండ్రు; డాయన్‌= సమీపానికి; 
చనుదెంచినన్‌= రాగా తన= తనయొక్క మనంబునన్‌= మనస్సులో; పొదడము= కలిగే) మనోజవికారంబున్‌= 
మన్మథతాపంవల్ల ఏర్పడిన వికారాన్ని మజు+పెట్టుచున్‌= మరుగుపరుస్తూ అప్పుడు= ఆ సమయంలో... 

తా : ఉష విరహబాధను పొందుతున్నపుడు ఆమె చెలికత్తెలు ఆమెను సమీపించారు. అప్పుడు ఉష తన మనస్సులోని 
వికారాన్ని వారికి తలియకుండా మరుగుపరుస్తూ - అప్పుడు 


చ. పొరింబొరిం బుచ్చు నూర్చుగమిం బుక్కిటనుంచి, కుచాగ్రసీమపై 

బెరసిన సన్న లేంజెమట బిందువు లొయ్యన నార్చుం, గన్నులం 

దొరంగెడు బాప్పపూరములు దొంగలిజిప్పల నాని చుక్కలం 

దరుణులు రండు చూత మని తా మొగ మెత్తును గూధరాగయె. తతితి 
ప్రతి : పొరిన్‌+పొరిన్‌= మాటిమాటికి; పుచ్చున్‌= గ్రహిస్తూంది; ఊర్పుగమిన్‌= నిట్టూర్పులను; పుక్కిటన్‌+ఉంచి= బుగ్గలోపలి 
భాగంలో ఉంచి; (అణచి); కుచ+అగ్రసీమపైన్‌= వక్షోజాలపై భాగంలో; పెరసిన= పడిన; సన్న= అల్పమైన; లేత+ 
చెమటబిందువులు= పలుచనైన చెమటబొట్లను; ఒయ్యనన్‌= మెల్లగా; ఆర్బున్‌= ఎండింపచేసింది; కన్నులన్‌= కన్నుల్లో; 
తొరగెడు= స్రవించే; బాప్పపూరములు= కన్నీటి ముంపుల్ని తొంగలిటెప్పలన్‌+ఆని= దట్టమైన కనురెప్పల్లో అడ్డగించి; 
తరుణులు = చెలులార!; చుక్కలను = నక్షత్రాలను; చూతము(చూచుదము,= చూద్దాం; రండు +అని= రండని; గూఢూగ+ఐ= 
అనురాగాన్ని రహస్యపరచిందై; తాన్‌= తాను మొగము= ముఖాన్ని ఎత్తును= ఎత్తుతుంది. 
తా : మాటిమాటికీ వచ్చే నిట్టూర్పుల్ని పుక్కిట్లోనే అణచుకొని నిల్పేసింది. ఎదపై వ్యాపించిన సన్నని చెమట బిందువుల్ని 
మెల్లగా తుడిచింది. కన్నీటిముంపును రెప్పలచాటున దాచింది. నక్షత్రాలను చూద్దాం రందని పిలిచి, ముఖం ఆకాశం 
మీదికి ఎత్తి తన నాయకునిపై నుండే ప్రేమను దాచింది. 


వ. ఇ వ్విధంబునం జరియించుచుందె నట్టియెడ. 384 
ప్రతి : ఈ+విధంబునన్‌= ఈ పద్దతిగా చరియించుచున్‌+ఉండెన్‌= ప్రవర్తిస్తూ ఉండింది; అట్టి+ఎదన్‌= ఆ సమయంలో... 
తా : ఉష ఈ పద్ధతిలో ప్రవర్తిస్తుండే సమయంలో 


తే. అంతకంతకు సంతాప మతిశయించి, వలుందచన్నులు గన్నీటివజదం దడియం 
జెలులదెసం జూడం జాల లజ్జించి మొగము, వాంచి పలుకక యుండెన వ్వనరుహాక్షి 385 


ప్రతి : ఆ+వనరుహ+అక్షి= ఆ పద్మాలవంటి కన్నులు కలిగిన ఉష అంతకున్‌+అంతకున్‌= క్రమక్రమంగా; సంతాపము = 
బాధ; అతిశయించి= అధికమై; వలుందచన్నులు= గుడ్రంగా ఉన్న స్తనాలు; కన్నీటి= కన్నీటియొక్క వజదన్‌= వరదలో; 


దశమస్కంధము - ఉత్తరభాగము 135 
తడియన్‌= తడవగా; చెలులదెసన్‌= చెలికత్తెలవైపు; చూడన్‌= చూచేందుకు; చాలన్‌= మిక్కిలి లజ్జించి= సిగ్గుపడి; 
మొగము= ముఖం; వాంచి= వంచుకొని; పలుకక+ఉందెన్‌= మాట్లాడలేకపోయింది. 
తా : ఉషకు క్రమంగా బాధ అధికమైంది. కన్నీటిప్రవాహంతో వక్షోజాలు తదుస్తున్నాయి. చెలికత్తెలవైపు చూడలేక, 
ముఖమెత్తి వారితో మాటాడలేక సిగ్గుపడి ఊరకుండిపోయింది. 

వ. అంత. 386 
ప్రతి : అంతన్‌= ఆ తర్వాత... 
బలితనూభవుమంత్రి కుంభాండుతనయ, తన బహిఃప్రాణ మిది యనం దనరునట్టి 
కామినీమణి ముఖపద్మకాంతివిజిత, శిశిరకరచారురుచిరేఖ చిత్రరేఖ. 387 


ప్రతి : బలి= బలిచక్రవర్తి తనూభవు= కుమారుడైన బాణుని; మంటత్రి= మంత్రియగు; కుంభాండు= కుంభాండుని; 
తనయ= కుమార ఇది= ఈమె; తన= తనయొక్క బహిస్‌= వెలుపలి; ప్రాణము= ప్రాణం; అనన్‌= అనేట్టుగా; తనరున్‌+అట్టి= 
ఒప్పునట్టి; కామినీమణి= శ్రేష్టమైన ప్రీ చిత్రరేఖ= చిత్రరేఖ; ముఖపద్మకాంతి= పద్మంవంటి ముఖకాంతిచే; విజిత= 
జయింపబడ్డ; శిశిరకర= చల్లని కిరణాలుగల చంద్రునియొక్క చారు= అందమైన; రుచిరేఖ= కాంతిరేఖ గలది. 

తా ; బాణాసురుని మంత్రి కుంభాందకుని కుమార్తె చిత్రరేఖ, ఆమె ముఖసౌందర్యం చంద్రుణ్ణి మించింది. బాణుని కుమార్తె 
ఉషకు ఆమె బహిఃప్రాణం. 


వ. కదియ వచ్చి య బ్బాల నుపలక్షించి. 388 
ప్రతి : కదియన్‌+వచ్చి= దగ్గరగా వచ్చి; ఆ+బాలన్‌= ఆ ఉషను; ఉపలక్షించి= చూచి... 
తా : చిత్రరేఖ ఉషదగ్గరకు వచ్చి ఆమెను చూచి 
తే. భామినీమణి సొబగుని బయల వెదకు, విధమునను నాత్మవిభుం బాసి విహ్వలించు 
వగను జేతికి లోనైనవానిం బాసి, భ్రాంతిం బొందిన భావంబు ప్రకట మయ్యు. 3389 


ప్రతి : భామినీమణి= ప్రీ రత్నమైన ఉష్క సాొబగునిన్‌= అందగాణ్జి; బయలన్‌= బహిఃప్రదేశంలో; వెదకు విధముననున్‌ = 
వెదికే ప్రకారంగా ఆత్మవిభున్‌+పాసి= పతిని ఎడబాసి; విహ్వలించు= క్షోభించే; వగను= బాధతో) చేతికిన్‌= చేతికి; 
లోను+ఐన= దొరికిన; వానిన్‌= వాణ్ణి; పాసి= పోగొట్టుకొన్న భ్రాంతిన్‌+పొందిన= భ్రమను పొందిన; భావము= 
భావం; ప్రకటము +అయ్యెన్‌= స్పష్టమయింది. 


తా : ఉష తన ప్రియుణ్ణి బహిఃప్రదేశంలో వెదకుతున్నట్లుగా, ప్రాణనాథునికి దూరమై బాధపడుతున్నట్లు, చేతికి దొరకిన 
పతిని కోల్పోయిన భ్రాంతిని పొందినట్లు చెలికత్తె గమనించింది. 


తే. వనిత! నాకన్న నెనరైనవారు నీకుం గలుగ నేర్తురె! న్‌ కోర్కిం దెలియం జెప్ప 
కున్న మీ యన్నతో డన్నం గన్నుంగవను, నలరు నునుసిగ్గుతో నగ వామతింప. 840 


136 శ్రీ మహాభాగవతము 


ప్రతి : వనిత= ఓ ఉషా నాకన్నన్‌= నా కంటె; నెనరు+ఐనవారు= ఇష్టమైనవారు; నీకున్‌= నీకు; కలుగన్‌+నేర్తురు+ఎ= 
ఉన్నారా?; నీ= నీయొక్క కోర్కిన్‌= కోరికను; తెలియన్‌= తెలిసేటట్లు; చెప్పక+ఉన్నన్‌= చెప్పకపోతే) మీ అన్న= 
మీ తండ్రిపై) తోడు= ఒట్టు; అన్నన్‌= అనగా? కన్ను+కవన్‌= రెండుకండ్లలో; అలరు= ఒప్పుతున్న నునుసిగ్గుతోన్‌= 
లేతసిగ్గుతో; నగవున్‌= నవ్వును; ఆ మతింపన్‌= తెప్పించుకోగా... 

తా : “ఉషా! నా కంటె ఇష్టమైనవారు నీకు ఎవరు ఉన్నారు? నీ కోరిక నాకు చెప్పకపోతే, మీ తండ్రిపై ఒట్టు అనగానే ఆమె 
సిగ్గుతో కూడిన నవ్వుగలదై చెలితో ఇలా పలికింది (ఆమె నవ్వును సిగ్గు అణిచేస్తుంటే - ఎట్లో తప్పించుకొని నవ్వింది. అంటే 
ఆమెకు నవ్వుకంటే ఆ సిగ్దే ఎక్కువయింది.. 

విశే ; అన్న= తండ్రి (తమిళ, మరాఠీ భాషల్లో అన్న అణ్జా శబ్దాలు పితృవాచకంగా ఉన్నవి) 

వ. ఇ వ్విధంబునం జిత్రరేఖం గనుంగొని యిట్లనియె. తశ 


ప్రతి : ఈ+విధంబునన్‌= ఈ విధంగా; చిత్రరేఖన్‌= చిత్రరేఖను; కనున్‌+కొని= చూచి; ఇట్లు+అనియెన్‌= ఈ విధంగా 
అన్నది. 
తా; ఉష చిత్రరేఖను చూచి ఈ విధంగా చెప్పింది. 


చ. “చెలి కలలోన నొక్క సరసీరుహనేత్రుండు హారరత్నకుం 

డల కటకాంగులీయకరణన్మణినూపురభూషణుండు ని 

ర్మృలకనకాంబరుండు సుకుమారతనుండు వినీలదేహుం డు 

జ్వలరుచి నూతనప్రసవసాయకుం డున్నతవక్షుం దడెంతయున్‌. త్ర42 
ప్రతి : చెలి= స్నేహితురాలా! చిత్రరేభా!; కలలోన్‌= స్వప్నంలో; ఒక్క ఒక; సరసీరుహనేత్రుండు= పద్మాలవంటి నేత్రాలు 
కలవాడు; హార= ముత్యాలహారాలు; రత్న= రత్నములతో కూడిన; కుండల= చెవిపోగులు; కటక= కడియాలు; అంగలీయక= 
ఉంగరాలు; రణత్‌= ధ్వనిస్తున్న మణినూపుర= మణులు పొదిగిన అందెలు; భూషణుండు = అలంకారాలుగా గలవాడు; 
నిర్మల= స్వచ్చమైన; కనక+అంబరుండు= బంగారు వస్త్రం గలవాడు; సుకుమార= కోమలమైన; తనుండు= శరీరం 
కలవాడు; వినీలదేహుండు= నల్లని శరీరం కలవాడు; ఉత్‌+జ్వలత్‌= ప్రకాశిస్తున్న రుచి= కాంతికల; నూతన = కొత్త 
ప్రసవసాయకుండు= మన్మథుండు (నవమన్మథుడు) ఎంతయున్‌= మిక్కిలి, ఉన్నత= ఎత్తెన; వక్షుండు= వక్షస్థలం కలవాడు. 
తా:ఓ 'స్నేహితురాలా! నా స్వప్నంలో పద్మ్శనేత్రుడు, ముత్యాలహారాలు, రత్నకుండలాలూ, చేతి కడియాలూ, ఉంగరాలూ, 
అందెలూ ధరించినవాడు, బంగారువర్ణం దుస్తులు ధరించినవాడు, కోమల శరీరం కలవాడు, నీలదేహుడు, ఎత్తైన వక్ష 
స్థం కలిగి నవమన్మథుడుగా ఉన్నవాడు కన్పించాడు. 


చ. నను బిగియారం గౌంగిట మనం బలరారంగం జేర్చి మోదముం 
దనుకంగ నంచితాధరసుధారస మిచ్చి మనోజకేళికిం 
బనుపడం బేసి మంజుమృదుభాషలం దేలిచి యంతలోననే 
చనియెను దుఃఖవార్ధిం బెలుచన్‌ ననుం ద్రోచి సరోరుహాననా! 848 


దశమస్కంధము - ఉత్తరభాగము 13/7 


ప్రతి : సరోరుహ+ఆననా! = పద్మం వంటి ముఖం కలిగిన చిత్రరేఖా!; ననున్‌= నన్ను బిగియారన్‌= గాఢంగా; కౌంగిటన్‌= 
కౌగిలిలో; మనంబు= మనస్సు; అలరారన్‌+కన్‌= సంతోషించేటట్లు; చేర్చి= దగ్గరకు తీసికొని; మోదమున్‌= సంతోషం; 
తనుకన్‌+కన్‌= అతిశయించేటుగా; అంచిత +అధరసుధారసము= ఒప్పిదమైన అధరామృతాన్ని; ఇచ్చి= ఇచ్చి; మనోజకేలికిన్‌= 
మన్మథ క్రీడకు; పనుపడన్‌+చేసి= వశమగునట్లు చెసి మంజు = మనోజ్ఞమైన; మృదు= మెత్తని; భాషలన్‌= మాటలతో; 
తేల్చి= తేల్చి; ననున్‌= నన్ను దుఃఖవార్ధిన్‌= దుఃఖమనే సముద్రంలో; పెలుచన్‌= దయ లేకుండా; త్రోచి= త్రోసి; 
చనియెను= వెళ్లాడు. 


తా : చెలీ చిత్రరేభా! ఆతడు నా మనస్సు సంతోషించేటట్లు నన్ను దగ్గరకు తీసుకొని, గాధమైన కౌగిట చేర్చుకొన్నాడు. 
అధరామృతమిచ్చాడు. మన్మథక్రీడలో తేల్చి, మృదువైన మాటలు చెప్పి, దుఃఖ సముద్రంలోకి, త్రోసి వెళ్లిపోయాడు. 


వ. అనుచు నమ్మత్తకాశిని త్తంబు చిత్తజాయత్తం బయి తత్తరంబున విరహానలం బుత్తలపెట్టం గన్నీరు 
మున్నీరుగా వగచుచు విన్ననయిన వదనారవిందంబు వాంచి యూరకున్నం జిత్రరేఖ దన మనంబున 
నయ్యింతిసంతాపంబు చింతించి యిట్లనియె. త్రిశడ 


ప్రతి : అనుచున్‌= అనిచెప్పుచు; ఆ+మత్తకాళిని= నిండుయౌవనదశలో ఉన్న ఆ యువతియొక్క చిత్తంబు= మనస్సు; 
చిత్తజ+ఆయత్తంబు +అయి= మన్మథుని వశం అయి; తత్తరంబునన్‌= తొట్రుపాటుతో; విరహ+అనలంబు= వియోగారగ్ని; 
ఉత్తలము+పెట్టన్‌= కలతపరచగా; కన్నీరుమున్నీరుగా = కంటినీరు సముద్రం కాగా; వగచుచున్‌= విచారిస్తూ 
విన్నన్‌+అయిన = వివర్ణమైన; వదన +అరవిందంబు= పద్మంవంటి ముఖాన్ని వాంచి= వంచి; ఊరక +ఉన్నన్‌= 
మాట్లాడకుందగాా; చిత్రరేఖ= చిత్రరేఖ;: తన= తనయొక్క మనంబునన్‌= మనస్సులో; ఆ+ఇంతి= ఆమెయొక్క సంతాపంబు= 
బాధనుగూర్చి; చింతించి= ఆలోచించి; ఇట్లు+అనియెన్‌= ఇలా అంది... 


తా; ఉషమనస్సు మన్మథవశమై కూడి విరహవేదన కలత పెట్టగా, ఆమె కన్నీరుమున్నీరుగా వగచి, వివర్ణమైన చెందిన 
ముఖం వంచుకొని మిన్నకుండిపోయింది. ఆమె బాధను చూచి బాగా ఆలోచించిన చిత్రరేఖ ఇలా అంది. 


చ. 'సరసిజనేత్ర! యేటికి విచారము? నా కుశలత్వ మేర్పడన్‌ 
నరసురయక్షకింపురుషనాగనభశ్చరసిద్ధ సాధ్యకి 
న్నరవరముఖ్యులం బటమునన్‌ లిఖియించినం జూచి నీ మనో 
హరుం గని 'వీడె పొ” మృనిన నప్పుడె వానిని నీకుం దెచ్చెదన్‌.” తకర్‌ 


ప్రతి : సరసిజనేత్ర! = పద్మాలవంటి కన్నులుకలదానా!; ఏటికిన్‌= ఎందుకు; విచారము= సంతాపం; నా= నా యొక్క 
కుశలత్వము= నేర్చు; ఏర్పడన్‌= స్పష్టపడేటట్లు; నర= నరులు; సుర= దేవతలు; యక్ష= యక్షులు; కింప్రరుష= కింపురుషులు; 
నాగ= నాగులు (నాగపాము) జాతి; నభస్‌+చర= గరుడులు; సిద్ధ= సిద్ధులు; సాధ్య= సాధ్యులు; కిన్నర= కిన్నరులు 
(వీరికి; వర= నాయకులైన; ముఖ్యులను= ప్రముఖుల్ని పటమునన్‌= చిత్రాలు వేసే వస్త్రాలపై; లిఖియించినన్‌= వ్రాస్తే 
చూచి; నీ= నీయొక్క మనస్‌+హరునిన్‌= మనస్సును హరించిన ప్రియుణ్జి కని= చూచి (నిర్ధరించుకొని,) వీడు+ఎ+పొమ్ము= 
ఇతదేసుమా; అనినన్‌= అని నీవనగాన్వే అప్పుడు+ఏ= ఆ సమయంలోనే; వానినిన్‌= ఆ నీ ప్రియుని; నీకున్‌= నీ కొరకు; 
తెచ్చెదన్‌= తీసుకొనివస్తాను. 


138 శ్రీ మహాభాగవతము 


తా :; ఉషా! నీవు విచారించడం ఎందుకు? దేవతలు, మానవులు, యక్షులు, కింపురుషులు, నాగులు, కిన్నరులు, 
ఖేచరులు, కింపురుషులు, సిద్దులు, సాధ్యులు - ఈ జాతులకు ప్రభువులైన పురుషుల్ని చిత్రపటాలలో లిఖించి, చూపుతాను. 
వారిలో నీ మనస్సును హరించిన ప్రియుణ్జి గుర్తించగానే అతణ్ణి న ఒద్దకు తీసుకొని వస్తాను. 


వ. అని యొదంబథిచి మిలమిలని మంచుతోడం బురుడించు ధళ ధళ మను మెజుంగులు దుజంగలిగొను 
పటంబు నావటంబుసేసి, వజంబున మేదించి, పంచవన్నియలు వేజు వేజ కనకరజతపాత్రంబుల నించి 
కేలం దూలిక ధరించి యొక్క విజనస్థలంబునకుం జని ముల్లోకంబులం బేరు గలిగి వయోరూపసంపన్ను 
లయిన పురుషముఖ్యుల నన్వయగోత్రనామధేయంబులతోడ వ్రాసి, యాయితంబయిన య ప్పటంబు 
దన ముందటం దెచ్చి పెట్టి యప్పటంబునం దగులనివారు లేరు, వారిం జెప్పెద, సావధానంబుగ నాకర్ణింపు” 
మని యిట్లనియె. తి46 


ప్రతి : అని; ఒదంబటిచి= అంగీకరింపచేసి; మిలమిలని= తఠతతళమను; మంచుతోడన్‌= మంచుతో; పురుడించు= 
సమానమైన; ధళధళమను = తళతళలాడే; మెజుంగులు= మెజుగులు; తుజంగలిన్‌+కొను = అతిశయించేటట్లు చేరిన; 
పటంబున్‌= చిత్రాలు గీయటానికి అనువైన వస్త్రాన్ని ఆవటంబు +చేసి= సిద్ధంచేసి; వజంబునన్‌= ఒక విధమగు సున్నాన్ని 
మేదించి= మర్దించి; పంచెవన్నియలు= ఐదురంగులు; వేజువేజన్‌= విడివిడిగా? కనకరజతపాత్రంబులన్‌= బంగారు, 
వెండిగిన్నెలలో; నించి= నింపి; కేలన్‌= చేతియందు; తూలికన్‌= కుంచెను; ధరించి= (గ్రహించి; ఒక్క ఒక; 
విజనస్థలంబునకున్‌= నిర్ణన ప్రదెశానికి; చని= వెళ్లి మూండు+లోకంబులన్‌= స్వర్గ, మర్య, పాతాళలోకాలలో; పేరుగలిగి= 
ప్రసిద్దులైన; వయస్‌+రూపసంపన్నులు+అయిన= వయస్సుచేత; రూపంచేత, సమృద్దులైన; పురుషముఖ్యులన్‌ పురుషశ్రేష్ణులను; 
అన్వయ= కులం; గోత్ర= వంశం; నామధేయంబులతోదన్‌= పేర్లతోపాటు; వ్రాసి= లిఖీంచి;ి ఆయితంబు +అయిన = 
సిద్ధమైన; ఆ+పటంబున్‌= ఆ చిత్రాలు వ్రాసిన వస్త్రాన్ని తన= తన (ఉష); ముందటన్‌= ఎదుటకు; తెచ్చి= తీసుకొనివచ్చి; 
పెట్టి= ఉంచి; ఆపటంబునన్‌= ఆ చిత్రపటంలో; తగులనివారు= చిక్కనివారు; లేరు= లేరు; వారిన్‌ = వారినిగూర్చి; 
చెప్పెదన్‌= చెబుతాను; స+అవధానంబుగన్‌= శ్రద్ధగా (ఏకాగ్రతతో) ఆకర్ణింపుము= వినుము; అని= అని; ఇట్లు+అనియెన్‌= 
ఈ విధంగా చెప్పింది. 

తా : అని చెప్పి ఉషాకన్యను అంగీకరింపజేసింది. మంచువలె కాంతిమంతమైన వస్త్రాన్ని సిద్ధం చేసింది. వజంలాంటి 
తెల్లని సున్నాన్ని ఆ వస్త్రానికి పూసింది. అయిదు బంగారు, వెండి పాత్రలలో ఐదు రంగుల్ని నింపుకొనింది. ఒక చేతిలో 
కుంచెను ధరించి, రంగులతో నిండినపాత్రల్ని తీసుకొని ఏకాంతప్రదేశానికి వెళ్లింది. ముల్లోకాలలో ప్రసిద్ధి చెందినవాళ్ల 
చిత్రాలు లిఖించింది. వారి పేర్లూ, గోత్రాలూ వ్రాసింది. అలా పూర్తి చేసిన చిత్రపటాన్ని తెచ్చిచూపింది. వీరినిగూర్చి 
పూర్తిగా చెబుతాను. విను అని చెప్పసాగింది. 


సీ కమనీయసంగీతకలితకోవిదులు కింపురుషగంధర్వకిన్నరులు వీర! 
సతతయౌవనయదృచ్చావిహారులు సిద్ధనాధ్యచారణనభశ్చరులు వీరె! 
ప్రవిమలసౌఖ్యసంపద్వైభవులు సుధాశనమరుద్యక్షరాక్షసులు వీర! 
నిరుపమరుచికళాన్వితకామరూపులై పొగడొందునట్టి పన్నగులు వీర! 


దశమస్కంధము - ఉత్తరభాగము 139 


తే. చూడుమని నేర్పు దీపింపం జూపుటయును, జిత్తము నిజమనోరథసిద్ధి వడయం 
జాలకుందిన మధ్యమక్ష్యాతలాధి, పతులం జూపుచు వచ్చి నప్పద్మనయన. తిశ/ 


ప్రతి : ఆ+పద్మనయన= పద్మనేత్ర ఐన ఆ చిత్రరేఖ కమనీయ= ఇంపైన; సంగీత= సంగీతంతో; కలిత= కూడిన; 
కోవిదులు= పాండిత్యం కలవారు; కింపురుష కింపురుషులు; గంధర్వ= గంధర్వజాతివారు; కిన్నరులు= కిన్నరజాతివారు; 
వీరు+ఎ= వీరే) సతత= ఎల్లపుడు; యౌవన = మంచిప్రాయంలో; యదృచ్చావిహారులు = ఇష్టం వచ్చినట్లు సంచరించే; 
సిద్ధ= సిద్ధులు; సాధ్య= సాధ్యులు; చారణ = చారణజాతివారు; నభస్‌+చరులు = గరుడులూ; వీరు+ఎ= వీరే; ప్రవిమల= 
మిక్కిలి నిర్మలమైన; సౌఖ్య= సుఖాలయొక్క సంపత్‌ +వైభవులు = సంపదతో మహిమ గల్గినవారు; సుధా+అశన= దేవతలు; 
మరుత్‌= మరుత్తులు; యక్ష= యక్షులు; రాక్షసులు; వీరు+ఎ= వీరె; నిర్‌+ఉపమ = సాటిలేని; రుచి+కళా= కాంతికళలతో; 
అన్విత= కూడినట్టి; కామరూపులు +ఐ= ఇచ్చారూపం కలవారై; పొగడు +అందునట్టి= ప్రశంసింపబడే; పన్నగులు= నాగ 
జాతివారు; వీరు+ఎ= వీర; చూడుము+అని= చూడుమని; నేర్చు= నేర్పు; దీపింపన్‌= ప్రకాశించగాా చూపుటయున్‌= 
చూపగా; చిత్తము= మనస్సు; నిజ= తనయొక్క మనోరథసిద్ధిపడయన్‌= మనస్సునందలి కోరిక ఫలించుటను పొందుటకై; 
చాలక +ఉండినన్‌= చాలినదికాకపోగా; మధ్యమక్ష్యాతల +అధిపతులన్‌ = భూలోకంలోని రాజుల్ని చూపుచున్‌+వచ్చెను = 
చూపసాగింది. 


తా: ఉషా! సంగీతకోవిదులైన గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు - వీరే! నిత్యయౌవనులు, స్వేచ్చావివారులు, 
ఆకాశగమనులు అయిన సిద్ధులు, సాధ్యులు, చారణులు - వీరే! నిర్మలమైన సౌఖ్యసంపదల మహిమగల్లిన దేవతలు, 
మరుత్తులు, యక్షులు, రాక్షసులు - వీరే! కళానిధులై, కామరూపులై ప్రశస్తులైన నాగకుమారులు - వీరే! చూడుము అని 
ఆమె చూపించగా అందు తన ప్రియుడు కన్పించనందున మిన్నకున్నది. చిత్రరేఖ అప్పుడు భూలోకంలోని రాజుల్ని 
చూపసాగింది. 


ట్‌. మాళవకొంకణద్రవిడమత్స్య్రపుళిందకళింగభోజునే 
పాళవిదేహపాంద్యకురుబర్భరసింధుయు గంధరాంధ్రబం 
గాళకరూశటేంకణ త్రిగర్తసుధేష్టమరాటలాటపాం 
చాలనిషాదఘూర్జరకసాళ్వమహీశులు వీరె కోమలీ! 348 


ప్రతి : కోమలీ= ఓ రాజకుమారీ!; మాళవ= మాళవం; కొంకణ= కొంకణం; (ద్రవిద= ద్రవిడం; మత్స్య= మత్స్యం; 
పుళింద= పుళిందం; కలింగ= కలింగం; భోజ= భోజం; నేపాళ= నేపాళం; విదేహ =విదేహం; పాండ్య= పాంద్యం; కురు= 
కురువు; బర్చర= బర్చరం; సింధు= సింధువు; యుగంధర= సాళ్వదేశంలోని యొక ర్యాష్ట్రం; ఆంధ్ర= ఆంధ్రం; బంగాళ= 
బంగాళం; కరూశ= కరూశం; టేంకణ= టేంకణం; త్రిగర్త= త్రిగర్తం; సుధేష్ట= సుధేష్టం; మరాట= మరాటం; లాట= 
లాటం; పాంచాల= పాంచాలం; నిషాద= నిషాదం; ఘూర్ణరక= ఘూర్జరకం; సాళ్వ= సాళ్వం - అనే దేశాలయొక్క 
మహీ+ఈశులు= ప్రభువులు; వీరు+ఎ= వీరే! 


తా : ఓ రాజకుమారిీ! వీరు - మాళవ, కొంకణ, ద్రవిడ, మత్స్య, పుళింద, కళింగ, భోజ, నేపాల, విదేహ, పాంద్య, కురు, 
బర్బ్చర, సింధు, యుగంధర, ఆంధ్ర, బంగాళ, కరూశ, టేంకణ, త్రిగర్త, సుధేష్ట, మరాట, లాట, పాంచాల, నిషాద, 
ఘూర్ణరక, సాళ్వదేశప్రభువులు చూడుము. 


140 శ్రీ మహాభాగవతము 


ఉ. సింధురవైరివిక్రముందు శీతమయూఖమరాళికాపషయ 
స్స్పింధుపటీరనిర్మలవిశేషయశోవిభవుండు శౌర్యద 
ర్పాంధరిపుక్షితీశనికరాంధతమఃపటలార్ముం డీ జరా 
సంధునిం జూడు మాగధుని సద్భృహదశ్వసుతుం గృశోదరీ! 349 


ప్రతి : కృశ+ఉదరీ= సన్నని నడుముగల ఓ ఉషా!) సింధురవైరివిక్రముండు= సింహపరాక్రమం కలిగినవాడు; శీతమయూఖ= 
చంద్రునివలె; మరాళిక= హంసవలె; పయస్‌+సింధు= పాలకడలిలాగా; పటీర= చందనంవలె; నిర్మల= శుద్ధమైన; 
విశేష= అధికమైన; యశస్‌= కీర్తి అనే; విభవుండు= గొప్ప సంపద కలవాడు; శౌర్య= పరాక్రమంయొక్క దర్ప+అంధ= 
గర్వంచే గుడ్ద్డివారయిన; రిపుక్షితి+ఈశ= శత్రురాజులయొక్క నికర= సమూహం యొక్క అంధతమస్‌= గుడ్దిత:నంయొక్క 
పటల= సమూవహానికి; అర్ముడు= సూర్యునివంటివాడు; ఈ= ఈయొక్క మాగధునిన్‌= మగధదేశపు ప్రభువును; సత్‌= 
శ్రేష్టుండైన; బృహదశ్వుసుతున్‌= బృహదశ్వుని కుమారుడగు; జరాసంధున్‌= జరాసంధుణ్ణి; చూడుము= చూడు. 

తా :; ఓ రాజకుమారిీ! సింహపరాక్రముడూ, చంద్రుడు, హంసలు, పాలసంద్రం, మంచిగంధం - వీటివలె స్వచ్చమైన 
క్రీర్తిగలవాడు, బలగర్వితులైన శత్రురాజులనెడి చీకటిని కూల్చే సూర్యునివలె మహాతేజోవంతుడు, బృహదశ్వుని కొడుకు, 
మగధదేశాధీశ్వరుడూ అయిన, జరాసంధుడు - ఇతడు. చూడుము. 


మ. సకలోర్వీతలనాథసన్నుతుండు శశ్వద్భూరిబాహాబలా 
ధికు డుగ్రాహవకోవిదుండు త్రిజగద్విఖ్యాతచారిత్రకుం 
డకలంకోజ్జ్వలదివ్యభూషుండు విదర్భాధీశ్వరుందైన భీ 
ష్మృకభూపాలకుమారుం జూడు మితనిన్‌ మత్తద్విరేఫాలకా! 350 


ప్రతి : మత్త+ద్విరేఫ +అలకా!= మదించిన తుమ్మెద ముంగురులువంటి వెండ్రుకలు కలదానా! ఓ ఉషాకన్య!; 
సకల +ఉర్వీతలనాథ = రాజులందరిచేత; సన్నుతుండు= పొగడ్తలందినవాడు; శశ్వత్‌= నిరంతరం; భూరి= గొప్పదైన; 
శశ్వత్స్‌ బాహాబల+అధికుండు= భుజబలంచేత గొప్పవాడు; ఉగ్ర+ఆహవకోవిదుందడు = భయంకరమైన యుద్ధంలో నేర్పరి; 
త్రిజగత్‌ +విఖ్యాత = మూడులోకాల్లో ప్రసిద్ధమైన; చారిత్రకుండు= చరిత్రకలవాడు; అకలంక= స్వచ్చమైన; ఉజ్జ్వల = 
కాంతిమంతమైన; దివ్య= పవిత్రమైన; భూషుండు= అలంకారాలు గలవాడు; విదర్భ+అధీశ్వరుండు+ఐన = విదర్భ్శకు 
ప్రభువగు; భీష్మకభూపాల= భీష్మకమహారాజుయొక్క కుమారున్‌= కుమారుడైన రుక్ళి అనే) ఇతనిన్‌= ఇతణ్ణి, చూడుము = 
చూడవమ్మా! 

తా : ఓ ఉషా! సమస్త రాజులందరిచేత పొగడ్తలందినవాడు, భు జబలసంపన్నుడు, భయంకరయుద్దాల్లో నేర్పరి, మూడలోకాల్లో 
ప్రఖ్యాతచరిత్ర కలవాడు, స్వచ్చమైన కాంతిమంతమైన అలంకారాలు కలవాడు, విదర్భప్రభువైన భీష్మకునివైన కుమారుడు 
రుక్కి అనే ఇతణ్జి చూడమ్మా! 


ట్‌. సంగరరంగనిర్దలితచండవిరోధివరూధినీశ మా 
తంగతురంగసదృటరథ ప్రకరైకభుజావిజ్బంభణా 


దశమస్కంధము - ఉత్తరభాగము 14] 


భంగపరాక్రమప్రకటభవ్యయశోమహనీయమూర్తి కా 
లింగుండు వీండె చూడు తరళీకృతచారుకురంగలోచనా! 3511 


ప్రతి: తరళీకృత= తళుకు బెళుకులతో కదలాడే; చారు= అందమైన; కురంగలోచనా!= జింక కన్నులవంటి కన్నులు 
కలదానా ఉషా!; వీడు= ఈయనయే; సంగరరంగ= యుద్ధభూమిలో; నిర్ణలీత = చీల్చబడిన; చండ= భయంకరమైన; 
విరోధి= శత్రువులు; వరూధినీ+ఈశ= 'సైన్యాధిపతులు; మాతంగ = ఏనుగులు; తురంగ = గుజ్టాలు; సత్‌+భట = 
పరాక్రమవంతులైన భటులు; రథప్రకర= రథాల సమూహాలు కలిగిన; ఏకభుజ= ఒంటిచేతితో; విజ్బంభణ = చెలరేగుటలో; 
అభంగ= మొక్కవోని; పరాక్రమ= పరాక్రమంచేత; ప్రకట= స్పష్టమైన; భవ్య= ప్రసిద్ధమైన; యశస్‌= స్రీర్పిచేత్ర మహనీయమూర్తి= 
గొప్ప స్వరూపం గలవాడు; కాళింగుండు= కలింగదేశపురాజు; చూడు = చూడవమ్మా! 

తా : జింక కన్నులవంటి తళుకు బెళుకులుగల కన్నులున్న ఓ ఉషా! ఈయన శత్రు సైన్యాన్ని రణరంగంలో చెండాదేవాడు. 
శత్రురాజుల చతురంగబలాన్ని తన పరాక్రమంతో జయించిన మహాయశస్వి - కాళింగుడు సుప్రసిద్దుడు. అట్టి వీరాగ్రేసరుణ్ణి 
చూడమ్మా! 


మ. సుగుణాంభోనిధి ఫాలలోచను నుమేశు న్నాత్మ మెప్పించి శ 
క్తి గరిష్టంబగు శూలముం బడసె నక్షీణప్రతాపోన్నతిన్‌ 
జగతిన్‌ మిక్కిలి మేటివీరుండు రణోత్సాహుండు భూపౌత్రుం డీ 
భగదత్తుం గనుంగొంటె! పంకజముఖీ! ప్రాగ్టోతిషాధీశ్వరున్‌. 352 


ప్రతి: పంకజముఖీ= పద్మంవంటి ముఖం కలిగినదానా ఉషా!; సుగుణ +అంభోనిధి= మంచిగుణాలకు సముద్రునివంటివాడు; 
ఫాలలోచనున్‌= నుదుటకన్నుగలవాడైన; ఉమా+ఈశున్‌= శివుణ్ణి ఆత్మన్‌= మనస్సునందు; మెప్పించి= మెచ్చుకొనట్టుగాచేసి; 
శక్తిన్‌= భలంచేత; గరిష్టంబగు= శ్రేష్టమయింది అగు; శూలమున్‌= శూలాన్ని పడసెన్‌= పొందాడు; అక్షీణ= క్షీణింపని; 
ప్రతాప+ఉన్నతిన్‌= పరాక్రమాధిక్యంతో; జగతిన్‌= ప్రపంచంలో; మిక్కిలి= అధికమైన; మేటి= సాటిలేని; వీరుందు= 
శూరుడు; రణ+ఉత్సాహుండు = యుద్ధమందు ఉత్సాహం గలవాడు; భూపౌత్రుండు= భూదేవిమనుమదడైన; ఈ= ఈ; 
ప్రాగ్పోతిష+అధీశ్వరున్‌= ప్రాగ్యోతిషప్రభువైన; భగదత్తున్‌= భగదత్తుణ్ణి; కనుగొంటివి+ఏ= చూచితివా? (చూడుము, 
తా : ఈశ్వరుణ్ణి మెప్పించి మహాశక్తిమంతమైన శూలాన్ని పొందినవాడు, ప్రపంచంలోని రాజుల్లో మిక్కిలి పరాక్రమవంతుడు, 
యుద్దొత్సాహుడు, భూదేవిమనుమడు అయిన ప్రాగ్యోతిషపురప్రభువయిన భగదత్తుణ్ణి చూడవమ్మా! పద్మముఖీ! 
మ. వికచాంభోరుహపత్రనేత్రుం డగు గోవిందుండు దాం బూనునం 

దకచక్రాబ్దగదాదిచిహ్నములచేతన్‌ వాసుదేవాఖ్య ను 

త్సుకుండై యెప్పుడు మచ్చరించు మదిం గృష్టుం డన్న నేమేటి పొం 

డ్రకుం గాశీశసఖుం గనుంగొనుము వేడ్క్మం జంద్రబింబాననా! తరలి 


ప్రతి ; చంద్రబింబ+ఆననా= చంద్రబింబంవంటి ముఖం కలిగినదానా ఉషా!; వికచ= వికసించిన; అంభోరుహ 
పత్రనేత్రుడు+అగు= తామరరేకులవంటి కన్నులుకలిగిన; గోవిందుందు= కృష్ణుడు; తాన్‌+పూను= తాను ధరించే; నందక= 


142 శ్రీ మహాభాగవతము 


నందకమనే ఖద్దం; చక్ర= సుదర్శనచక్రం; అబ్ద= పాంచజన్యమనే శంఖం; గద= కౌమోదకి అనే గద; ఆది= మొదలైనవాని; 
చిహ్నముల చేతన్‌= గుర్తులచేతు ఈమేటి= ఈ ఘనుడు; వాసుదేవ +ఆఖ్యన్‌= వాసుదేవుని కుమారుడగు కృష్ణునిపేరుతో; 
ఉత్సుకుండు+ఐ= ఉవ్విళ్లూరువాందై; ఎప్పుడున్‌= ఎల్లపుడు; కృష్ణుండు +అన్నన్‌= కృష్ణుడంటే; మదిన్‌= మనస్సున; 
మచ్చరించుచున్‌= ఓర్వలేనివాడవుతూ; కాశీ+ఈశ+సఖున్‌= కాశీరాజుకు మిత్రుడు అయిన; పౌంద్రకునిన్‌= పౌంద్రకుణ్జి; 
వేద్మన్‌= కుతూహలంతో; కనుంగొనుము = చూడమ్మా! 


తా: శ్రీమన్నారాయణుడు ధరించే ఖద్గం, చక్రం, శంఖం, గద మున్నగు చివ్నాలు తానూ ధరించి, వాసుదేవుడనే పేరుగల 
శ్రీకృష్ణుణ్ణి ఎల్లపుడు ద్వేషించేవాడు, కాశీరాజుకు స్నేహితుడు అగు ఈ పౌండ్రక వాసుదేవుడు అనే కుతూహలంతో 
చూడమ్మా! చంద్రముఖీ! 


మ. ద్విజశుశూషయు సూనృతవ్రతము సద్వృత్తిన్‌ భుజాగర్వమున్‌ 
విజయాటోపముం జాపనైపుణియు ధీవిస్ఫూర్తియుం గల్లు నీ 
రజనీనాథకులప్రదీపకులం బాజం జూడు పద్మాక్షి! ధ 
ర్మజ భీమార్జున మాద్రినందనుల సంగ్రామైకపారీణులన్‌. తిర్‌4& 


ప్రతి: పద్మ+అక్షి = పద్మంవంటి కన్నులు కలదానా! (ఓ రాజకుమారిీ!); ద్విజ= (బ్రాహ్మణులయొక్క సద్వృత్తిన్‌= 
సత్ర్రవర్తన; శుశూషయు= సేవ; సూనృతవ్రతమున్‌= సత్యభాషణవ్రతము; భుజాగర్వం= బాహువుల మదం; విజయ+ 
ఆటోపము= విజయంయొక్క సంభ్రమం; చాషనైపుణియున్‌= వింటియొక్క నేర్పరితనం; ధీవిస్ఫూర్తియున్‌= బుద్ధియొక్కప్రకాశం; 
కల్టు= కలిగిన; సంగ్రామ+ఏక+పారీణులన్‌ = యుద్ధప్రవీణులైన; ఈ= ఈ; రజనీనాథకుల= చంద్రవంశాన్ని ప్రదీపకులన్‌= 
ప్రకాశింపచేసేవారైన; ధర్మజ= ధర్మరాజును; భీమ= భీముణ్ణి; అర్జున = అర్జునుణ్ణి; మాద్రినందనులన్‌= మాద్రికుమారులైన 
నకుల, సహదేవుల్ని పాజన్‌+చూడు(ము)= చక్కగా చూడుము. 
తా: బ్రాహ్మణుల సవ; సత్యవ్రతం, సత్ర్రవర్తన, బాహుగర్వం, బుద్ది, విజయాటోపం, ధనుర్విద్యా నైపుణ్యం కలిగి, 
చంద్రవంశ ప్రదీపకులైన ధర్మరాజును, భీముణ్ణి, అర్జునుణ్ణి, నకుల సహదేవుళ్లను చక్కగా చూడు - రాజకుమారి! 
మ. బలిమిన్‌ సర్వనృపాలుర న్నదిమి కప్పంబుల్‌ దగం గొంచును 

జ్వల తేజోవిభవాతిరేకమున భాస్వత్మీర్తి శోభిల్లంగాం 

బొలుపొందం దను రాజరా జన మహాభూరిప్రతాపంబులుం 

గల దుర్యోధనుం జూడు సోదరయుతుం గంజాతపత్రేక్షణా! తిర్‌ర్‌ 
ప్రతి : కంజాతపత్ర+ఈక్షణా= తామర రేకులవంటి కన్నులు కల ఓ ఉషా!; బలిమిన్‌= పరాక్రమంతో; సర్వ అందరు; 
నృపాలురన్‌+అదిమి = రాజులను అణచి; కప్పంబులన్‌= కానుకలను; తగన్‌= ఒప్పునట్లుగా? కొంచున్‌= తీసుకొంటూ; 
ఉజ్జల= ప్రకాశించే; తేజస్‌= కాంతియొక్క విభవ +అతిరేకమునన్‌= సంపదయొక్క అతిశయంతో; భాస్పత్‌+కీర్తి= హాశళిస్తున్న 
కీర్తి; శోభిల్లన్‌+కాన్‌= అందగిస్తుండగా; పొలుపు+ఒందన్‌= వృద్ధి పొందుతూ తనున్‌= తనను; రాజరాజు +అనన్‌= 
రాజులకురాజు అని అంటుండగా మహా= గొప్పదైన; భూరి= భూరి; ప్రతాపంబులున్‌= గొప్ప ప్రతాపం; కల= కలిగిన; 
సోదరయుతున్‌= తమ్ముళ్ళతో కూడిన; దుర్యోధనున్‌= దుర్యోధనుణ్ణి; చూడు= చూడుము. 


దశమస్కంధము - ఉత్తరభాగము 143 


తా : కమలాక్ష! తన పరాక్రమంతో శత్రురాజులను అణచివేసి కప్పాలు తీసుకొనేవాడు; మహాప్రతాపసంపన్నుడూ, 
రారాజు అనే కీర్తిని పొందినవాడు అయిన, తన సోదరులతో కూడిన దుర్యోధనుణ్ణి జూడు. 


వ. అని యిట్లు సకలదేశాధీశ్వరులగు రాజవరుల నెల్లం జూపుచు యదువంశసంభవులైన శూరసేన 
వసుదేవోద్ధవాదులం జూపి మజియును. 856 
ప్రతి : అని= అని ఇట్లు= ఈ విధంగా; సకలదేశ+అధీశ్వరులు +అగు = అన్ని దేశాలకు ప్రభువులయిన; రాజవరులన్‌ = 
రాజగ్రేష్టులను; ఎల్లన్‌= అందరిని; చూపుచున్‌= చూపిస్తూ యదువంశసంభవులు +ఐన= యదువంశములో జన్మించిన; 
శూరసేన= శూరసేనుడు; వసుదేవ +ఉద్ధవ +ఆదులన్‌= వసుదేవుడు, ఉద్ధవుడు మున్నగువారిని; చూపి= చూపించి; 
మఖజియును= ఇంకా... 


తా ; ఈ విధంగా రాజులందరిని చూపుతూ, యదువంశంలో జన్మించిన శూరసేనుడు, వసుదేవుడు, ఉద్ధవుడు మొదలగువారిని 
చూపింది. ఇంకా 


టి. శారదనీరదాబ్దఘన సారసుధాకరకాశచంద్రికా 

సార పటీరవర్హు, యదుసత్తము, నుత్తమనాయకుం, బ్రమ 

త్తారిన్సృపాలకాననహుతాశనమూర్తిం, బ్రలంబదైత్య సం 

హారునిం, గామపాలుని హలాయుధుం, జూడుము దైత్యనందనా! 857 
ప్రతి : దైత్యనందనా! = రాక్షస రాజకుమారి! (ఓ ఉషాకన్యా); శారద= శరత్మాలమందలి; నీరద= మేఘంవలె; అబ్ద= 
తామరవలె; ఘనసార = పచ్చకర్పూరంవలె; సుధాకర= చంద్రునివలె; కాశ= రెల్లువలె; చంద్రికాసార= వెన్నెలధారవలఠె; 
పటీర= చందనంవంటి; వర్గున్‌= స్వచ్చమైన శరీరవరం కలవాళణ్ణి; ఉత్తమ = శ్రేష్టుడైన; నాయకున్‌= నాయకుణ్ణి, యదుసత్తమున్‌= 
యాదవ శ్రేష్టుణ్ణి; ప్రమత్త= బాగుగ మత్తెక్కిన; అరినృపాల= శత్రురాజులనే; కానన= అరణ్యాలకు; హుత +అశనమూర్తిన్‌= 
అగ్ని స్వరూపమైనవాణ్ణి; ప్రలంబ= ప్రలంబుదనే; దైత్య= రాక్షసుణ్ణి; సంహారునిన్‌= చంపినవాణ్ణి; కామపాలునిన్‌= 
కామపాలుడుగ ప్రసిద్ధిచెందిన; హల+ఆయుధున్‌= నాగలి ఆయుధంగా కలిగిన బలరాముణ్జి; చూడుము= చూడవమ్మా! 
ఉషావధూ! 
తా : రాక్షస రాజకుమారి! శరత్మాలమందలి మేఘంవలె, పచ్చకర్పూరంవలి, చంద్రునివలె, వెన్నెలవలె, చందనంవలి, 
శోభిస్తున్న ఈతడు బలరాముడు. ఉత్తమనాయకుడు, మదించిన శత్రురాజులనే కాననానికి అగ్నిదేవునివంటివాడు. 
ప్రలంబరాక్షసుణ్ణి సంహరించినవాడు, హలాయుధుడు. ఇతణ్లి చూడవమ్మా! ఉషాకన్యా! 
కమనీయశుభగాత్రుం గంజాతదళనేత్రు, వసుధాకళత్రుం బావనచరిత్రు 
సత్యసంకల్పు నిశాచరోగ్రవికల్పు, నతపన్నగాకల్పు నాగతల్పుం 
గౌస్తుభమణిభూషు గంభీరమృదుభాషు, శ్రితజనపోషు నంచితవిశేషు 
నీలనీరదకాయు నిర్ణితదైతేయు, ధృతపీతకౌశేయు నతవిధేయు 


తే. నఘమహాగదవైద్యు వేదాంతవేద్యు, దివ్యమునిసన్నుతామోదుం దీర్ధపాదు 
జిష్టు వరసద్ద్గుణాలంకరిష్టుం గృష్టుం, జూడు దైతేయకులబాల! సుభగలీల! తిర్‌8ి 


బ్ర 


144 శ్రీ మహాభాగవతము 


ప్రతి : దైతలేయకుల బాల= రాక్షసకులంలోని బాల!; కమనీయ= ఇంపైన; శుభగాత్రున్‌= శుభమైన దేహం కలవాణ్ణి; 
కంజాతదళనేత్రున్‌= పద్మదళనేక్రుణ్ణి; వసుధాకళత్రున్‌= భూదేవికి భర్తను; పావనచరిత్రున్‌= పవిత్రమైన నడవడికలవాణ్ణి; 
సత్యసంకల్పున్‌= సత్యమే ఉద్దేశంగా కలవాణ్ణి; నిశాచర= రాక్షసులకు; ఉగ్ర= క్రూరమైన; వికల్పున్‌= ప్రళయం చేసేవాడు 
(నాశం చేసేవాడు); నత= నమస్కరించిన; పన్నగ+ఆకల్పునిన్‌= సర్ప్వభూషణుదైన శివుడు గలవాణ్ణి (ఆకల్పము= వస్తాది 
అలంకారం) నాగతల్పున్‌= పామును పడకగా కల్గినవాణ్ణి; కౌస్తుభమణిభూషున్‌= కౌస్తుభమణి సొమ్మైనవాణ్ణి; 
గంభీరమృదుభాషున్‌= గంభీరంగా, సుకుమారంగా మాట్లాడేవాణ్ణి; బ్రితజనపోషున్‌= ఆశ్రయించినవారిని పోషించేవాణ్ణీ; 
అంచిత= ఒప్పిదమైన; విశేషు= చరిత్ర విశేషాలుకలవాణ్ణి; నీల నీరదకాయున్‌= నల్లని మేఘంవంటి శరీరం గలవాణ్ణి; 
నిర్ణిత దైతేయున్‌= రాక్షసుల్ని జయించినవాజణ్ణి ధృత= ధరించిన; పీత్రకౌశేయున్‌= పచ్చని పట్టుబట్టను కట్టినవాణ్ణి (పీతాంబరం 
ధరించినవాణ్ణి); అఘ= పాపమనే; మహా+గద+వైద్యున్‌= గొప్ప రోగాలకు వైద్యంచే సేవాణ్ణి; వేద+అంత= ఉపనిషత్తులలో; 
వేద్యున్‌= తెలియదగినవాణ్ణి; దివ్యముని= దేవలోకసంబంధులైన మునులయొక్క సన్నుత= పొగడ్తలచే; ఆమోదున్‌= 
సంతోషించేవాణ్ణి; తీర్థపాదున్‌= గంగ పుట్టినట్టి పాదాలు కలవాణ్ణి; జిష్ణున్‌= జయశీలుడైనవాణ్ణి; వర= శ్రేష్టమైన; సత్‌+గుణ= 
మంచిగుణాలచే; అలంకరిష్టున్‌= అలంకరింపబడినవాజణ్ణి కృష్ణున్‌= శ్రీ కృష్ణుణ్ణి సుభగలీలన్‌= సౌభాగ్యలీలతో (కోరినవిధంగా); 
చూడు(ము)= చూడు. 


తా : రాక్షసరాజకుమారీ! కంటికి ఇంపైన శరీరసౌందర్యంగలవాడు, పద్మపత్రాలవంటి విశాలనేత్రాలు గలవాడు, పవిత్రమైన 
నడవడిక కలవాడు, ఎల్లప్పుడూ సత్యమే సంకల్పంగా గలవాడు, రాక్షసులను సంహరించడంలో ఉగ్రస్వరూపుడు, శివునిచే 
నమస్మరింపబడేవాడు, ఆదిశేషునిపై పవ్వళించినవాడు, వక్షస్థలంలో కౌస్తుభమణిని ధరించినవాడు, గంభీరమైన 
కంఠస్వరంతోపాటు గంభీరంగా, మధురంగా మాట్లాడేవాడు, ఆితుల్ని రక్షించేవాడు, నల్లని మేఘంవంటి శరీరకాంతి 
గలవాడు, దుష్టశిక్షణ చేసినవాడు, పీతాంబరమనే పచ్చని పట్టువస్తాన్ని ధరించినవాడు, పాపాలనే రోగాలకు బెషధమిచ్చే 
వైద్యుడు (భవరోగ వైద్యుడు), ఉపనిషత్తులచే తెలియదగినవాడు, దివ్యులైన మునులచే కీర్తింపబడినవాడు, తన పాదస్పర్శచే 
ఈ భూమిని పవిత్రీకరించినవాడు, నిత్య జయశీలుడు, సద్దుణాలచే అలంకరింపబడినవాడు అయిన ఈ శ్రీకృష్ణుణ్లి 
చూడవమ్మా ఉషాకుమారిీ! 


చ. స్ఫురదళిశింజినీరవవిభూషితపుష్పధనుర్విముక్త భా 
స్వరనవచూతకోరకనిశాతశిలీముఖపాతభీత పం 
కరుహభవాదిచేతననికాయు మనోజనిజాంశు రుక్మిణీ 
వరసుతు రాజకీరపరివారుని మారునిం జూడు కోమలీ! 359 


ప్రతి : కోమలీ= సుకుమారియైన ఉషాసుందరీ!; స్ఫురత్‌= చలించే; అలళి= తుమ్మెదల; శింబినీ= వింటినారి; రవ= 
శబ్దంతో; విభూషిత= అలంకరింపబడిన; పుష్ప= పూవుల; ధనుస్‌= వింటినుండి; విముక్త= విడువబడిన; భాస్వర= 
ప్రకాశించే; నవ= లేత; చూతకోరక= మామిడి చిగుళ్లరూపంలో ఉన్న; నిశాత= వాడియెన; శిలీముఖ= బాణాలు; పాత= 
పడుటచే; భీత= భయపడ్డ పంకరుహ భవాది= పద్మంలో పుట్టిన బ్రహ్మమొదలైనవారి; చేతన= ప్రాణులయొక్క నికాయున్‌= 
సమూహం కలవాణ్ణిి మనోజ= మన్మథునియొక్క నిజ+అంశున్‌= స్వకీయభాగం గలవాణ్ణి; రుక్కిణీవరసుతున్‌= 
రుక్కిణీదేవియొక్క ప్రసిద్ధుడైన కుమారుణ్ణి; రాజకీర= రాచిలుకలు; పరివారునిన్‌= పరివారంగాకలిగిన; మారునిన్‌= 
మన్మథుణ్ణి; (ప్రద్యుమ్నుణ్ణి అనుట) చూడు= చూడవమ్మా! 


దశమస్కంధము - ఉత్తరభాగము 145 


తా : కోమలీ! ఈయన రుక్మిణీసుతుడయిన ప్రద్యుమ్నుడు. తన వింటినారి నుంచి విడువబడిన పుష్పబాణాల తాకిడిచే 
బ్రహ్మాదిదేవతలను చలింపజేయగల్లిన మన్మథుని అవతారమే ఈ ప్రద్యుమ్నుడు. చూడవమ్మా చూడు! 


వ. ఇ వ్విధంబునం జూపిన. 3860 
ప్రతి : ఈ+విధంబునన్‌= ఈ విధముగ; చూపినన్‌= చూపగ... 
తా ; ఈ విధంగా బలరామకృష్ణ ప్రద్యుమ్నుల్ని చూపగా 
మ. వనితారత్నము కృష్ణనందనునిభావప్రాఢిం దాం జూచి గ్ర 

ద్దనం ద న్నర్ధి వరించి చన్న సుగుణోత్తంసంబ కా నాత్మలో 

ననుమానించి యనంతరంబ యనిరుద్దాఖ్యున్‌ సరోజాక్షు నూ 

తనచేతోభవమూర్తిం జూచి మది సంతాపించుచు న్నిట్లనున్‌. 361 
ప్రతి : వనితారత్నము= ప్రీలలో (శ్రేష్టురాలైన ఉషాకన్య; కృష్ణనందనునిన్‌= కృష్ణుని కుమారుండైన ప్రద్యుమ్నుణ్ణి; భావప్రాథిన్‌= 
ఆలోచనాప్రాగల్భ్యంతో; తాన్‌= తాను; చూచి; గ్రద్దనన్‌= శీఘ్రంగా; తన్నున్‌= తనను; అర్ధిన్‌= కోరికతో; వరించి= 
(థ్రేమించి; చన్న= వెళ్ళిన; సుగుణ +ఉత్తంసంబు+అ= మంచిగుణాలకు తలమానికమైనవాడే; కాన్‌= అగునట్లు; ఆత్మలోన్‌= 
మనస్సులో; అనుమానించి= సందేహించి; అనంతరంబు+ఆ= తరువాత; సరోజ+అక్షున్‌= పద్మాలవంటి కన్నులు గలవాణ్ణి 
నూతన చేతస్‌+భవమూర్తిన్‌= నవమన్మథమూర్తిని (అపరమన్మథాకారుణ్ణి); అనిరుద్ధ+ఆఖ్యున్‌= అనిరుద్ధుడనే పేరు కలవాణ్ణి; 
చూచి= చూచి; మదిన్‌= మనస్సులో; సంతాపించుచున్‌= సంతాపం చెందుతూ; ఇట్లు= ఈ విధంగా; అనున్‌= అంటూంది. 
తా : ప్రీలలో శ్రేష్టురాలైన ఉషాకుమారి కృష్ణుని కుమారుడైన ప్రద్యుమ్నుణ్ణి సాలోచనగా చూచి, వెంటనే తనను వరించి, 
ప్రేమించి వెళ్లిన సుగుణవంతుడు ఇతడేనని మనస్సులో సందేహించి, ఆ తర్వాత పద్మపత్రనేత్రుడైన, అపర మన్మథాకారుదైన 
అనిరుడద్దు దనే పేరుకలవాళణ్లి కనులు విప్పిచూచి సంతాపంతో ఇలా అన్నది”. 


ఉ. ఇంతి మదీయమానధన మెల్ల హరించిన ముచ్చు నిమ్మెయిం 
బంత మెలర్ప వ్రాసి పటభాగనిరూపితుం జేసినట్టి వై 
యంతటిపుణ్యమూర్తిం గొనియాడంగ నేర్తునె? నీ చరిత్రముల్‌ 
వింతలె నాకు? నీ మహితవీరుకులంబు బలంబుం జెప్పుమా! 362 


ప్రతి : ఇంతి= చిత్రరేఖా; మదీయ= నాయొక్క మానధనము+ఎల్లన్‌= మానమనే ధనమంతా; హరించిన = దొంగిలించిన; 
'ముచ్చున్‌= దొంగను; ఈ+మెయిన్‌= ఈ విధంగా; పంతము+ఎలర్బన్‌= ప్రతిజ్ఞ తీరునట్ట్లు; వ్రాసి= చిత్రించి; పటభాగ= 
చిత్రలేఖన వస్త్రంలో; నిరూపితున్‌ చేసిన= చూపించిన; అట్టి= అట్టి; నీ+అంతటి= నీతో సమానమైన; పుణ్యమూర్తిన్‌= 
పుణ్యస్వరూపురాల్సి కొని+ఆడగన్‌= ప్రశంసించడానికి; నేర్తున్‌+ఏ? (నేర్చుదునే)= చాలి ఉన్నానా?) నాకున్‌= నాకు; 
నీ= నీయొక్క చరిత్రముల్‌= నడతలు; వింతలె= కొత్తవా?; ఈ= ఈ; మహిత= గొప్పవాడైన; వీరుకులంబు= వీరుని 
కులాన్ని బలంబున్‌= పరాక్రమాన్ని చెప్పుము+ఆ= తెల్పుము. 


తా : చిత్రరేఖా! నా మానధనం అంతటినీ దొంగిలించిన వీనిస్వరూపాన్ని చిత్రించి చూపావు. పుణ్యస్వరూపిణివైన నిన్ను 
ప్రశంసించే నేర్చు నాకుందా? నీ చరిత్రలు నాకు కొత్తకాదు. ఈ వీరునికులాన్ని, పరాక్రమాన్ని నాకు తెల్పుము. 


146 శ్రీ మహాభాగవతము 


చ. అనవుడుం జిత్రరేఖ జలజాక్షికి నిట్లను “నీ కుమారకుం 
దనఘుండు యాదవాన్వయసుధాంబుధిపూర్ణసుధాకరుండు నాం 
దనరిన కృష్ణపౌత్త్రకుం డుదారచరిత్రుండు భూరిసింహ సం 
హననుం డరాతి సైన్యతిమిరార్కుండు, పే రనిరుద్ధుం డంగనా! 8638 


ప్రతి : అనవుడున్‌= అనినపిమ్మట; చిత్రరేఖ; జలజ +అక్షికిన్‌= తామరలవంటి కన్నులు గల ఉషతో; ఇట్లు+అనున్‌= ఇలా 
అంటుంది; అంగనా!= ఓ (ఉషా) ప్రీ; ఈ= ఈ; కుమారకుందడు= బాలుడు; అనఘుందడు= పుణ్యాత్ముడు; యాదవ+ 
అన్వయ= యాదవవంశం అనే; సుధా+అంబుధి= అమృత సముద్రానికి; పూర్ణసుధాకరుండు = నిండుజాబిల్లి; నాన్‌= 
అన్నట్లు తనరిన= ఒప్పిన; కృష్ణ= కృష్ణునియొక్క పౌత్రకుందు= మనుమడు; ఉదార= గొప్ప; చరిత్రుండు= నడవడికలవాడు; 
భూరి= గొప్పదైన; సింహసంహననుండు = సింహపరాక్రమం కలవాడు; అరాతిసైన్య= శత్రుసైన్యమనే; తిమిర= చీకటికి; 
అర్ముండు= సూర్యునివంటివాడు; పేరు= ఇతనిపేరు; అనిరుద్దుండు= అనిరుద్ధుడు. 

తా : చిత్రరేఖ రాజకుమారి అయిన ఉషతో ఇలా చెప్పింది. ఈ బాలుడు యాదవ వంశమనే అమృత సముద్రానికి 


చంద్రునివంటివాడు. శ్రీకృష్ణునియొక్క మనుమడు గొప్పనడవడిక కలవాడు. మిక్కిలి అందగాడు, సింహ శరీరుడు. ఈయన 
పేరు అనిరుద్ధుడు. 


వ. అనిచెప్పి యే నతిత్వరితగతిం జని య క్కుమారరత్నంబుం దోడ్కొనివచ్చు నంతకు సంతాపింపకుండు 
మని యా క్షణంబ వియద్గమనంబునం జని ముందట. 864 
ప్రతి : అని= అని; చెప్పి= చెప్పి; ఏన్‌= నేను; అతి= మిక్కిలి; త్వరితగతిన్‌= వేగంగా; చని= వెళ్లి ఆ+కుమార రత్నంబున్‌= 
ఆ కుమార ్రేష్టుణ్ణి; తోడు+కొని= ఎంటబిట్టుకొని; వచ్చు+అంతకున్‌= వచ్చేదాకా; సంతాపింపక= విచారించకుండా; 
ఉండుము= ఉండదు; అని= అని (చెప్పి) ఆ క్షణంబు+అ= వెంటనే; వియత్‌+గమనంబునన్‌= ఆకాశమార్గంలో; చని= 
వెళ్లి ముందటన్‌= ఎదుట... 


తా : అని చెప్పి నేను మిక్కిలి వేగంతో వెళ్లి ఆ కుమారుణ్ణి తీసుకొనివస్తాను. అందాకా నీవు విచారించకు మనిపల్మి 
ఆ క్షణమే ఆకాశయానంలో వెళ్లి ఎదుట 


క. సరసిజముఖి గనుంగొనె శుభ, భరిత విలోకనవిధూతభవవేదనమున్‌ 
బరసాధనమును సుకృత, స్పురణాపాదనముం గృష్టుపుటభేదనమున్‌. 365 


ప్రతి : సరసిజముఖీ= పద్మంవంటి ముఖమున్న చిత్రరేఖ; శుభభరిత= మేలుతోనిండిన; విలోకన= చూపుతోనే; విధూత= 
తోసివేయబడ్డ; భవవేదనమున్‌= సంసారదుఃఖం కలదాన్ని పరసాధనమున్‌= పరలోకాన్ని సాధించేదాన్ని (ముక్తిని 
సాధించేదాన్ని); సుకృత= పుణ్యంయొక్క స్ఫురణ +ఆపాదనమున్‌= ప్రకాశాన్ని కలిగించేదాన్ని; కృష్ణు= కృష్ణునియొక్క 
పుటభేదనమున్‌= నగరాన్ని కనుగొనెన్‌= చూచింది. 


తా : ఎల్లప్పుడూ శుభాలతో నిండిందీ, తనను చూచినంతనే సంసారదుఃఖాల్ని తొలగించేదీ, ముక్తిసాధనమైందిీ, పుణ్యతేజస్సును 
కలిగించేదీ అయిన శ్రీకృష్ణుని ద్వారకానగరాన్ని చిత్రరేఖ కళ్లారా చూచింది. 


దశమస్కంధము - ఉత్తరభాగము 14/ 


వ. కని డాయం జని తదీయసుషమావిశేషంబులకుం బరితోషంబు నొందుచుం గామినీచరణ రణితమణి 
నూపురరుణంరుణధ్వనితమణిగోపురంబును, నతివిభవవిజితగోపురంబును నగు ద్వారకాపురంబు 
నిశాసమయంబునం బ్రచ్చన్నవేషంబునం జొచ్చి కనకకుంభకలితసౌధా[గ్రంబున మణిదిపనిచయంబు 
ప్రకాశింపం జంద్రకాంతశిలాభవనంబున సుధాధామరుచిరరుచిచయంబు నపహసించు హంసతూలికా 
తల్చంబున నిజాంగనారతిశ్రమంబున నిద్రాసక్తుందై యున్న యనిరుద్ధుం జేరి తనయోగవిద్యామహత్త్వంబున 
నతని నెత్తుకొని మనోవేగంబున శోణపురంబునకుం జని బాణాసురనందన యగు నుషాసుందరీతల్పంబునం 
దునిచి యిట్లనియె. 866 


ప్రతి : కని= చూచి; డాయన్‌= సమీపానికి; చని= వెళ్లి తదీయ= ఆ నగరానికి చెందిన; సుషమా= మిక్కిలి కాంతియొక్క 
విశేషంబులకున్‌= విశేషలక్షణాలకు; పరితోషంబున్‌+ఒందుచున్‌= సంతోషిస్తూ: కామినీ= ప్రీలయొక్క చరణ= 
పాదాలయందలి; రణిత= ధ్వనిచేయు; మణినూపుర= మణులతో కూడిన అందెలచేత; రుణంర్సుణ ధ్వనిత= రుణర్వుణ 
శబ్దాలతో నిండిన; మణిగోపురంబును= మణులు తాపిన గోపురాలు కలదీ; అతివిభవ = ఎక్కువైన ఐశ్వర్యంచేత; విజిత = 
జయింపబడిన; గో= స్వర్గం; పురంబును= దేవపట్టణమైన అమరావతి కలిగిందీ; అగు= అయిన; ద్వారకాపురంబున్‌= 
ద్వారకానగరాన్ని నిశా సమయంబునన్‌= రాత్రివేళలో; ప్రచ్చన్నవేషంబునన్‌= రహస్యవేషంతో; చొచ్చి= ప్రవేశించి; కనకకుంభ= 
బంగారు కుండలతో; కలిత= కూడిన; సాధ +అగ్రంబునన్‌= భవనం పైభాగంలో; మణిదీప= మణిదీపాల; నిచయంబు= 
సమూహం; ప్రకాశింపన్‌= వెలుగుతుండగా; చంద్రకాంత శిలాభవనంబునన్‌= చలువరాళ్లభవనంలో; సుధాధామ= 
చంద్రునియొక్క రుచిరరుచిచయంబున= అందమైన కాంతి సమూహాన్ని అపహసించు= ఎగతాళిచేసే) హంసతూలికా= 
హంసల ఈకల; తల్పంబునన్‌= శయ్యమీద; నిజ+అంగనా= తన భార్యతోడి; రతి= సంయోగంవల్ల కలిగిన; శ్రమంబునన్‌= 
అలసటవలన; నిద్రా+ఆసక్తుండు +ఐ = నిద్రమీది ధ్యాస కలవాదడయి; ఉన్న= ఉన్న అనిరుద్దున్‌= అనిరుద్ద్భుణ్ణి; చేరి= 
సమీపించి; తన= తనయొక్క యోగవిద్యా= యోగవిద్యయొక్క మహత్వంబునన్‌= గొప్పతనంతో; అతనిన్‌= అనిరుద్దుణ్ణి; 
ఎత్తుకొని= అపహరించి; మనస్‌+వేగంబున్‌= మనోవేగంతో; శోణపురంబునకున్‌= శోణపురానికి; చని= వెళ్లి, బాణ+ 
అసురనందన+అగు= రాక్షసుడగు బాణుని కుమార్తె అయిన; ఉషాసుందరీ= ఉషాకన్యయొక్క తల్ప్చ్పంబు+అందున్‌= 
పాన్పునందు; ఉనిచి= ఉంచి; ఇట్లు= ఈ విధంగా; అనియెన్‌= అనింది. 
తా :; ద్వారకానగరాన్ని చూచి, దాని సుందరత్వానికి చాలా సంతోషించింది. రాత్రి సమయంలో ద్వారకలో ప్రవేశించింది. 
అక్కడ ప్రీల పాదాలకుగల మణులు పొదిగిన అందెలయొక్క రుణరుణధ్వనులతో ప్రతిధ్వనించే మణిగోపురాలున్నాయి. 
ఆ నగరంలోని మేడపైనున్న చంద్రకాంతశిలాభవనంలో హంసతూలికాతల్పం పై రతిసుఖశమవల్ల నిద్రిస్తున్న అనిరుద్దుణ్ణి 
తన యోగవిద్యావిశేషంతో (గ్రహించి, ఉషాసుందరీ భవనానికి చేర్చి, అందు ఆమెశయ్యపై పరుండబెట్టి చిత్రరేఖ ఇలా 
అంది. 
క. వనజాక్షి చూడు నీ విభు, ననిమిషనగధీరు శూరు నభినవమారున్‌ 

వనధిగభీరు నుదారుని, ననిరుద్ధకుమారు విదళితాహితవీరున్‌. 367 
ప్రతి : వనజ+అక్షి!= తామరలవంటి నేత్రాలుకలదానా!; (ఓ ఉషా!) అనిమిషనగధీరున్‌= మేరుపర్వతంతో సమానమైన 
ధైర్యం కలవాజణ్ణీ శూరున్‌= పరూక్రమవంతుణ్ణీ అభినవమారున్‌= నవమన్మథుణ్ణీ వనధిగభీరు= సముద్రంవలె గంభీరమైన వాజ్ణి; 


148 శ్రీ మహాభాగవతము 


ఉదారునిన్‌= సరళస్వభావుణ్ణీ; విదళిత+అహితవీరున్‌= సంహరింపబడిన శత్రువీరుల్ని కలవాణ్ణి; స్‌ నీయొక్క విభునిన్‌= 
పతిని; అనిరుద్ధకుమారునిన్‌= అనిరుద్ధ కుమారుణ్ణి; చూడు= ప్రత్యక్షంగా చూడవమ్మా! 
తా : ఉషా! మేరుపర్వతంతో సమానమైన ధైర్యవంతుడు, హూక్రమవంతుడు, నవమన్మథుడు, సముద్రునివలె గంభీరమైనవాడు, 
శత్రువీరుల్ని సంహరించేవాడు, అయిన నీపతి అనిరుద్ధకుమారుణ్ణి చూడు. 
క. అనిన నుషాసతి దన మన, మున ననురాగిల్లి మేనం బులకాంకురముల్‌ 

మొనయంగ నానందా(శులు, గనుంగవ జడి గురియ ముఖవికాస మెలర్చన్‌. 368 
ప్రతి : అనినన్‌= అనిపలుకగా; ఉషాసతి= ఉషాకన్య;, తన= తనయొక్క మనమునన్‌= మనస్సులో; అనురాగిల్లి= ప్రేమ 
కలిగిందై; మెనన్‌= శరీరంలో; పులక +అంకురముల్‌= మొగ్గ తొడిగిన గగుర్పాట్లు మొనయన్‌+కన్‌= కలుగగా ఆనంద= 
సంతోషంవల్ల కలిగిన; అశ్రులు= కన్నీరు; కనుంగవ= రెండుకండ్లనుండి; జడిన్‌= ఎడతెగక; కురియన్‌= వర్షింపగా; 
ముఖవికాసము= ముఖప్రకాశం; ఎలర్పన్‌= అతిశయింపగా... 
తా : చెలిపలుకులకు ఉష మనస్సులో ప్రేమకలిగింది. శరీరంలో పులకాంకురాలు కలిగాయి. సంతోషంవల్ల కళ్లనుండి 
నీరు కారసాగింది. ముఖంలో కాంతి అతిశయిస్తుండగా 


వ. ఇట్లు మనంబున నుత్స్నహించి చిత్రరేఖం గనుంగొని యయ్యింతి యిట్లనియె. 3869 


ప్రతి : ఇట్లు= ఈ విధంగా; మనంబునన్‌= మనస్సులో; ఉత్సహించి= విజ్బంభించి; చిత్రరేఖన్‌= చిత్రరేఖను; కనుంగొని= 
చూచి; ఆ+ఇంతి= ఆ ప్రీ (ఉష); ఇలా= ఈ విధంగా; అనియెన్‌= అనింది. 


తా ; ఉషమనస్సుకు సంతోషం కాగా చిత్రరేఖను చూచి ఈ విధంగా పలికింది. 


సీ అతివ! వీ సాంగత్య మను భానురుచి నాకుం, గలుగుటం గామాంధకార మడంగెం 
దరలాక్షి ల్స్‌ సఖీత్వం బను నావచేం, గడింది వియోగాబ్ధిం గడవం గంటి 
నబల! నీ యనుబంధ మను సుధావృష్టిచే, నంగజసంతాప మార్చం గంటి 
వనిత! నీ చెలితనం బను రసాంజనముచే, నా మనోహరనిధానంబుం గంటిం 


తే. గలలం దోంచిన రూప [గ్రక్కన లిఖీంచు, వారు నౌనన్నం దోడ్తెచ్చువారు గలం? 
నీటిలో జాడం బుట్టించు నేర్పు నీక, కాక గల్లునె మూండులోకములయందు? 870 


ప్రతి : అతివ!= ఓ ప్రీ (చిత్రరేఖా!); నీ= నీయొక్క సాంగత్యము+అను= సహవాసం అనే భాను= సూర్యునియొక్క రుచి= 
కాంతి; నాకున్‌= నాకు; కలుగుటన్‌= కలుగుటచే; కామ +అంధకారము +అడంగెన్‌= మన్మథవేదన అనే చీకటి నశించింది; 
తరల+అక్షి= చలించే కన్నులుగల చిత్రరేఖా!; నీ= నీయొక్క సఖీత్వంబు+అను= చెలిమి అనే; నావచేన్‌= ఓడవల్ల కడిది= 
లోతైన; వియోగ+అబ్ధిన్‌= ఎడబాటుకడలిని; కడవన్‌+కంటిన్‌= దాటగలిగానుు అబల= తరుణీ చిత్రరేఖా! నీ= నీయొక్క 
అనుబంధము +అను= చేరిక అనే; సుధావృష్టిచేన్‌= అమృతవర్నంచేత; అంగజ+సంతాపము = మన్మథ సంబంధమైన 
తాపాన్ని ఆర్పన్‌+కంటిన్‌= చల్లార్చ కలిగాను; వనిత! = ప్రీ (చిత్రరేఖా!); నీ= నీయొక్క చెలితనంబు+అను= స్నేహం అనే; 
రస +అంజనముచేన్‌= (స్నేహురసమనే అంజనవిశేషంచేత; నా= నాయొక్క మనోహరనిధానంబున్‌= ప్రియుదనే నిధిని; 


దశమస్కంధము - ఉత్తరభాగము 149 


కంటిన్‌= చూశాను; కలల= కలలలో; తోచిన= కన్పించిన; రూపు+అ= ఆకారాన్న్య (గ్రక్కన= వెంటనే; లిఖించువారు= 
వ్రాసేవారునూ; బెన్‌+అన్నన్‌= అంగీకరించగనే; తోడు +తెచ్చువారున్‌= వెంట తీసుకొను వచ్చేవారునూ; కలరు+ఎ? = 
ఉన్నారా?; నీటిలోన్‌= నీటిలోపల; జాదన్‌= త్రోవను; పుట్టించు = కల్పించే; నేర్చు= తెలివి; నీకున్‌+అ+కాక = నీకుతప్ప; 
మూడులోకముల+అందున్‌ = స్వర్గ, మర్త్య, పాతాళలోకాలలో; కల్గున్‌+ఎ= ఎవరికైనా సంభవిస్తుందా? 

తా : ఓ చిత్రరేఖా! నీ స్నేహమనే సూర్యకాంతిచే నా మన్మథతాపం అనే చీకటి నశించింది. నీ సఖిత్వం అనే ఓడను ఆధారం 
చేసుకొని మిక్షిలి ఎడబాటు అనే సముద్రాన్ని దాటాను. నీ సంబంధం అనే అమృతవర్షంచేతనే మన్మథతాపాన్ని ఆర్పినాను. 
నీ స్నేహమనే అంజనంవల్ల నా ప్రియుడు అనే నిధిని కనుగొన్నాను. ఆకారాన్ని చూచిన వెంటనే చిత్రాన్ని 
చిత్రింపకలవారుగానీ, బెనని అంగీకరించిన వెంటనే తీసుకొనివచ్చేవారు కానీ ఎవరైనా ఉందురా? నీటిలో దారిని 
ఏర్పరచడం, నీకుతప్ప ఆ స్వర్ణమర్శపాతాళలోకాలలో ఎవ్వరికైనా సాధ్యమౌతుందా? 

వ. అని వినుతించి చిత్రరేఖను నిజమందిరంబునకుం బోవం బనిచినం జనియె, ననంతరంబ వింతజనుల 
కెవ్వరికిం బ్రవేశింప రాని యంతఃపురసాధాంతరంబున ననిరుద్ధుండు మేల్కని య య్యింతిం గనుంగొని 
యప్పుడు. 3కే 
ప్రతి : అని; వినుతించి= ప్రశంసించి; చిత్రరేఖను= చిత్రరేఖను; నిజమందిరంబునకున్‌= తన భవనానికి; పోవన్‌= 
వెళ్లేందుకు; పనిచినన్‌= పంపగా? చనియెన్‌= వెళ్లింది; అనంతరంబు+అ= తరువాత; వింతజనులకున్‌= కొత్తవారికి; 
ఎవ్వరికిన్‌= ఎవ్వరికిని; ప్రవేశింపరాని= ప్రవేశింపలేని; అంతఃపుర= అంతఃపుర; సౌధ= భవనంయొక్క అంతరంబునన్‌= 
లోపలిభాగమున; అనిరుద్ధుండు= అనిరుద్ధుడు; మేల్మని= నిద్దురలోనుండి మేల్మని; ఈ+ఇంతినిన్‌= ఈ ప్రీని (ఉషను); 
కనుంగొని= చూచి; అప్పుడు= ఆ సమయంలో... 

తా : అని చిత్రరేఖను ప్రశంసించి, ఆమెను ఆమెభవనానికి వెళ్లవలసిందిగా చెప్పిపంపింది. తరువాత ఇతరులెవరూ 
ప్రవేశింపలేని భవనంలో అనిరుద్ధుడు మేల్మొని ఉషను చూచాడు. అప్పుడు 


క. సురుచిరమృదుతల్పంబునం, బరిరంభణసరసవచనభావకళా చా 

తురి మెజయ రాకుమారుండు, తరుణీమణిం బొందె మదనతంత్రజ్ఞుందై. 872 
ప్రతి : రాకుమారుండు= అనిరుద్దుడు; సురుచిర= అందమైన; మృదు= మెత్తనైన; తల్పంబునన్‌= సెజ్జపై; పరిరంభణ= 
కౌగిలింతలయొక్క సరసవచన = శృంగార రసభరితమైన మాటలయొక్క భావకళాచాతురి= భావాలు, కళలయొక్క నేర్పు; 
మెజియన్‌= ప్రకాశింపగాా మదనతంత్రజ్ఞుడు+ఐ= మన్మథశాస్త్ర విషయం తెలుసుకొన్నవాడయి; తరుణీమణిన్‌= 
ఆ ప్రీ రత్నాన్ని పొందెన్‌= అనుభవించాడు. 
తా ; అందమైన, సుకుమారమైన సెజ్జపై విగికౌగిలింతలు, సరసపు మాటలు, భావాలు, కళలూ - వీబటియందలి నేర్పు 
తగినట్లుగా, మదనకళాతంత్రజ్ఞుదైన అనిరుద్ధుడు ఉషాకన్యతో శృంగారలీలావిలాసాలను అనుభవించాడు. 
వ. ఇవ్విధంబున నతిమనోహరవిభవాభిరామంబులగు దివ్యాంబరాభరణ మాల్యానులేపనంబులను, 
గర్వ్బూరతాంబూలంబులను, వివిధాన్నపానంబులను, సురుచిరమణిదిపనీరాజనంబులను, సుగంధ 
బంధురాగరుధూపంబులను, నాటపాటల వీణావినోదంబులను, బరితుష్టిం బొంది కన్యాకుమారకు 


150 శ్రీ మహాభాగవతము 


లానందసాగరాంతర్నిమగ్నమానసులై యుదయాస్తమయనిరూపణంబు సేయనేరక, ప్రాణంబు లొక్కటియైన 
తలంపులం గదిసి యిష్టోపభోగంబుల సుఖీయించుచుండి, రంత. 878 


ప్రతి ; ఈ+విధంబునన్‌= ఈ రీతిగా? అతిమనోహర = మిక్కిలి అందమైన; విభవ +అభీరామంబులు +అగు= వైభవంతో 
ఒప్పినవి అగు; దివ్య+అంబర +ఆభరణ = విలువగల వస్త్రములు, నగలు; మాల్య+అనులేపనంబులను = పూలదండలతోను, 
శరీరానికి అలదుకొనే చందనపుపూతలతో; కర్పూరతాంబూలంబులను = కర్పూరపుతాంబూలాలతోను; వివిధ + 
అన్నపానంబులను= రకరకాల భోజనాలతో, పానీయాలతో; సురుచిర= కాంతిమంతమైన; మణి= మణుల; దీప= 
దీపాలయొక్క నీరాజనంబులను= హారతులతోను; సుగంధ= మంచివాసనలతో; బంధుర = మెలైన; అగరు= పరిమళ 
ద్రవ్యాలయొక్క ధూపంబులను= పొగలతోను; ఆటపాటలన్‌= ఆటలచేతను, పాటలచేతను; వీణా= వీణయొక్క 
వినోదంబులను= వేడుకలతోదను; పరితుష్టిన్‌+పొంది= సంతృప్తిని పొంది; కన్యాకుమారకులు= ఉషా, అనిరుద్దులు; 
ఆనంద= సంతోషమనెడి; సాగర = సముద్రంయొక్క అంతర్‌= లోపల; నిమగ్న= మునిగిన; మానసులు+ఐ= మనస్సులు 
కలిగినవారైై ఉదయ+అస్తమయ= సూర్యుని రాకపోకలయొక్క నిరూపణంబు= నిర్ణయం; చేయనేరక= చేయలేక; 
ప్రాణంబులు+ఒక్కటి+ఐన= ఇద్దరి ప్రాణాలూ ఒకటే అనే; తలంపులన్‌= ఆలోచనలతో; కదిసి= కూడి; ఇష్ట+ 
ఉపభోగంబులన్‌= ప్రియమైన అనుభవాలతో; సుఖియించుచుండిరి= సుఖిస్తున్నారు; అంతన్‌= అంతట. 


తా : ఈ విధంగా మనస్సును హరించే ఆభరణాలు, పూలదండలు, మైపూతలు, షడ్రసోపేతభోజనాలు, కర్పూరతాంబూలాలు, 
ఆటలు, పాటలు, అగరుధూపాలు, మణిదీపాలు, వీణావాదనలు మున్నగువానితో సూర్యోదయాస్తమానాలు తెలియనంతగా 
ఒక్కటె కాలం హాయిగా గడిపారు. 


విశే ; ఉపభోగములు : 1. అనుభవం 2. ఆస్వాదించుట 3. తినుట 4 వినియోగించుట 5. సంభోగం 6. విషయసుఖం. 


క. ఆలోనన యతిచర మగు, కాలము సుఖలీల జరుగంగా వరుస నుషా 

బాలాలలామ కొయ్యనం, జూ లేర్చడి గర్భ మొదవె సురుచిరభంగిన్‌. త్ర్‌7డ 
ప్రతి : ఆలోనన్‌+అ= ఆలోపలనే; అతిచరము+అగు= మిక్కిలి వేగంగా కదలే; కాలము= సమయం; సుఖలీలన్‌= 
సుఖక్రీడలతో; జరుగన్‌+కన్‌= కదవగ్గా; వరుసన్‌= క్రమంగా; ఉషాబాలాలలామకున్‌= ఉషాకన్యకు; ఒయ్యనన్‌= నెమ్మదిగా; 
చూలు +ఏర్పడి= నెలతప్పి; సురుచిరభంగిన్‌= ప్రకాళించేట్టుగా; గర్భము = గర్భం; ఒదవెన్‌= కలిగింది. 


తా : ఈ విధంగా కాలం మిక్కిలి వేగంగా గడుస్తుండగా ఉషాకన్యకు గర్భమేర్చడి చిహ్నాలు స్పష్టంగా కన్పించాయి. 
క. అఆ చిన్నె లంగజాలలు, సూచి భయాకులత నొంది స్రుక్కుచుం దమలో 

నో చెల్ల! యెట్టులో? యీ, రా చూలికిం జూలు నిలిచెరా! యి బృంగిన్‌ 8/5 
ప్రతి : ఆ= ఆ; చిన్నెలు= గుర్తులు; అంగజాలలు = రాణివాసపుకావలివారు; చూచి= చూచి; భయ +ఆకులతన్‌+ఒంది= 
భయంవల్ల వ్యాకులం చెంది; ్రుక్కుచున్‌= దుఃఖిస్తూ; తమలోన్‌= తమలో తాము; ఓచెల్ల= అయ్యయో!; ఎట్టులు+ఓ= 
ఏ రీతిగానో! ఈ= ఈ; రాచూలికిన్‌= రాజకుమారికి; ఈ భంగిన్‌= ఈ విధంగ; చూలు= గర్భం; నిలిచెరా! = స్థిరపడిందే. 
తా : రాణివాసపు కావలివారు ఉషాబాలలో కన్పించే గర్భచిహ్నాలు చూశారు. భయపడ్డారు. ఈ రాజకుమార్తికు గర్భం 
ఏ విధంగా కలిగింది అనుకొంటూ బాధపడ్డారు. 


దశమస్కంధము - ఉత్తరభాగము 15] 


క. అని గుజగుజ వోవుచుని, ప్పని దప్పక దనుజలోకపాలునితోదన్‌ 

వినిపింపవలయు నని వే, చని బాణునిం జేరి మొక్కి సద్వినయమునన్‌. 376 
ప్రతి : అని= అనుకొని; గుజగుజ+పోవుచున్‌= గుసగుసలాడుచు; ఈ+పనిన్‌= ఈ కార్యాన్ని తప్పక= తప్పనిసరిగ; 
దనుజలోక = రాక్షసలోక; పాలునితోడన్‌= ప్రభువుతో; వినిపింపవలయును +అని = చెప్పాలని; వే= వేగంగా; చని= వెళ్లి; 
బాణునిన్‌= బాణాసురుణ్ణి; చేరి= సమీపించి; సత్‌+వినయమునన్‌ = చక్కని వినయంతో; మొక్కా నమస్కరించి... 
తా ; ఏ విధంగా జరిగిందో అని తమలో తాము గుసగుసలాడుకొంటూ, ఈ విషయాన్ని తప్పక ప్రభువగు బాణాసురునికి 
చెప్పాలి అనుకొని, ప్రభువగు బాణాసురుని వద్దకుపోయి సవినయంగా నమస్మరించి 


క. మంతనమున దేవర! క, న్యాంతఃపుర మేము గాచి యరయుచు నుందన్‌ 

వింతజనములకుం జొరంగ దు, రంతము విను పోతుటీంగకైన సురారి! త్ర 
ప్రతి : దేవర!= ప్రభూ!; సుర+అరీ= దేవతలకు శత్రువైనవాడా!; మంతనమునన్‌= ఏకాంతంలో; ఏము= మేము; 
కన్యా+అంతఃపురము= కన్యలయొక్క అంతఃపురాన్ని కాచి= కని పెట్టి; అరయుచున్‌+ఉండన్‌= విచారిస్తూండగా; 
వింతజనములకున్‌= కొత్త మనుషులకు; (పోతుటీగ) పోతు +ఈగకున్‌+ఐన= (చివరకు) మగ ఈగకైనా? చొరన్‌+కన్‌= 
ప్రవేశించడానికి; దుర్‌+అంతము= సాధ్యం కాదు. 
తా : రాక్షసప్రభువైన బాణునితో కావలికాచే భటులు ప్రభూ! మేము కన్యాంతఃపురాన్ని ఎంతో రహస్యంగా, జాగ్రత్తగా 
కనిపెట్టి పరిశీలిస్తూ ఉంటాము. సురారీ! అందు పోతుటీగలకైనను ప్రవేశించడం కష్టం కాగా ఇక కొత్త మగవారి విషయం 
చెప్పడానికి వీలులేదు. 


తే. ఇట్టిచోం గావలున్న మే మెవ్వరమును, నేమి కనుమాయయో కాని యెజుంగ మధిప! 

నీ కుమారిక గర్భంబు నివ్వటిలి, యున్న దన్నను విని రోషయుక్తుం డగుచు. 378 
ప్రతి : అధిప= ప్రభూ!) ఇట్టిచోన్‌= ఈ విధంగా; కావలి+ఉన్న= కాపలాకాస్తున్ను మెము+ఎవ్వరము= మాలో ఒక్కడుకూడా; 
ఏమి= ఎట్టి; కనుమాయయోకాని = కనుకట్టోకాని; ఎజుగము= తెలుసుకొనలేక పోయాము; నీ= నీయొక్క కుమారిక= 
కుమార్తె; గర్భంబు= కడుపు; నివ్వటిల్లి+ఉన్నది= ఏర్పడి ఉంది; అన్నను= అనగ్గా; విని= విని; రోషయుక్తుండు = కోపంతో 
కూడినవాడు; అగుచున్‌= అయి... 
తా : జాగ్రత్తగా కాపలాకాస్తున్నా ఏ కనుకట్టోకాని మాకెవ్వరికీ తెలియకుండ, మీ కుమార్తె గర్భవతి అయింది అనేమాటలు 
విన్నబాణుడు కోపోద్రిక్తుడై 
వ. అట్టియెడ దానవేంద్రుండు రోషభీషణాకారుండై, కటము లదర, బొమలు ముడివడం, గనుంగవల 
ననలకణంబు లుప్పతిల్ల, సటలు వెటికినం జటులగతి నెగయుసింగంబు విధంబున లంఘించుచు, 
భీకరకరవాలంబు గేలం దాల్చి సముద్దండగతిం గన్యాసౌధాంతరంబునకుం జని. 379 
ప్రతి : అట్టి+ఎడన్‌= ఆ సమయంలో; దానవ+ఇంద్రుండు= రాక్షసశ్రేష్టుండగు బాణుండు; రోష= కోపంతో; భీషణ+ 
ఆకారుండు+ఐ= భయంకర రూపం కలవాడై, కటములు = చెక్కిళ్లు; అదరన్‌= కంపించగా; బొమలు= కనుబొమలు; 


152 శ్రీ మహాభాగవతము 


ముడివడన్‌= ముడిపడగా; కనుంగవలన్‌= కండ్లయందు; అనల = నిప్పు; కణంబులు= రవ్వలు; ఉప్పతిల్లన్‌= చెలరేగగా; 
సటలు+పెటికినన్‌= జూలు లాగగ్గా చటులగతిన్‌= తీవ్ర గమనంతో; ఎగయు= పైకిలేచే; సింగంబు విధంబునన్‌= 
సింహంవలె; లంఘించుచున్‌= దాటుతూ; భీకర= భయంకరమైన; కరవాలంబున్‌= ఖడ్డాన్ని కేలన్‌= చేతియందు; తాల్చి= 
పట్టుకొని, సముద్దండగతిన్‌= భయంకరమైన నడకతో; కన్యాసౌాధ+అంతరంబునకున్‌= ఉషాకన్య ఉండే భవనంలోపలికి; 
చని= వెళ్లి... 


తా; ఆ సమయంలో రాక్షసడ్రేష్టుడైన బాణాసురుడు కోపంతో భయంకరుడై చెక్కిళ్లు అదరుతుండగా, కనుబొమలు 
ముదివడుచుండగా కండ్లనుండి నిప్పురవ్వలు రగులుతుండగా జూలు లాగిన సింహంవలె దాటుతూ ఖడ్దాన్ని ధరించి, ఉష 
భవనంలోకి మహావేశంతో ప్రవేశించి 


ఫి బాణాసురుం డనిరుద్ధుని నాగపాశబద్దుని€ జేయుట 


బ్ర 


కనియె శుభోపేతుం గందర్పసంజాతు, మానితదేహు నాజానుబాహు 
మకరకుండలకర్షు మహితప్రభాపూర్ణుం, జిరయశోల్లాసుం గౌశేయవాసుం 
గస్తూరికాలిప్తు ఘనకాంతికుముదాప్ప్తు, హారశోభితవక్షు నంబుజాక్షు 
యదువంశతిలకు మత్తాలినీలాలకు, నవపుష్పచాపుం బూర్లప్రతాపు 


తే. నభినవాకారు నక్షవిద్యావిహారు, మహితగుణవృద్దు మన్మథమంత్రసిద్ధుం 
గలితపరిశుద్దు నఖిలలోకప్రసిద్ధుం, జతురు ననిరుద్దు నంగనాజననిరుద్దు. 3880 


ప్రతి : శుభ+ఉపేతున్‌= శుభలక్షణాలతో కూడినవాణ్ణి; కందర్పసంజాతున్‌= మన్మథుని కొడుకైనవాణ్ణి; మానితదేహున్‌ = 
గౌరవింపదగ్గ దేహం కలవాణ్ణి; ఆజానుబాహున్‌= జానువులదాకా చేతులు కలవాణ్ణి; మకరకుండలకర్షున్‌ = మొసలి 
ఆకారంలో ఉండే చెవిపోగులు కలవాణ్ణి; మహిత ప్రభాపూర్ణున్‌= గొప్ప తేజస్సుచేత నిండినవాణ్సి; చిర= శాశ్వతమైన; 
యళోల్లాసున్‌= కీర్తిచేత ప్రకాశించేవాణ్ణి; కౌశేయవాసున్‌= పీతాంబరమనే పట్టుబట్టలతో ఉన్నవాణ్ణి; కస్తూరికాలిప్తున్‌= 
కస్తూరి పూసుకొన్నవాణ్ణి; ఘనకాంతి= గొప్పదైన లావణ్యంచేత; కుముద+ఆస్తన్‌= చంద్రుడైనవాణ్ణి; ఘన= గొప్పవైన; 
హార= హారాలచే; శోభిత= ప్రకాశించబడిన; వక్షున్‌= వక్షస్థ్రలం కలవాణ్ణి; అంబుజ+అక్షున్‌= తామరలవంటి కన్నులు 
కలవాణ్ణి యదువంశ= యాదవవంశానికి; తిలకున్‌= (గ్రేష్టుదైనవాణ్ణి; మత్త+అలి= మదించిన తుమ్మెదలవంటి; నీల+అలకున్‌= 
నల్లని ముంగురులు కలవాణ్ణి; నవపుష్ప్రచాపున్‌= అభినవమన్మథుణ్ణి; పూర్ణప్రతాపున్‌= నిండుప్రతాపం కలవాణ్ణి; అభినవ + 
ఆకారున్‌= నూత్నమైన రూపంతో ఉందేవాణ్ణి; అక్షవిద్యా= పాచికలాటలో; విహారున్‌= విహరించేవాణ్ణి; మహితగుణ = 
గొప్ప గుణాలచేత; వృద్దున్‌= 'పెద్దయినవాణ్ణి; మన్మథమంత్రసిద్దున్‌= మన్మథమంత్రంలో సిద్ది పొందినవాణ్ణి; కలిత= 
కూడుకొన్న; పరిశుద్దున్‌= పరిశుద్ధి కలవాణ్జి; అఖిలలోకటప్రసిద్దున్‌= సర్వలోక ప్రసిద్దుణ్ణి; చతురున్‌= నేర్పరిన్సీ అంగనాజన= 
ప్రీ జనాన్ని నిరుద్దున్‌= సౌందర్యంచేత అడ్డగించేవాణ్ణి; అనిరుద్దున్‌= అనిరుద్దుణ్ణి; కనియెన్‌= చూచాడు. 

తా : శుభలక్షణాలతో కూడినవాడు, మన్మథ కుమారుడు, మాన్యుడు, ఆజానుబాహుడు, చెవులకు మకరకుండలాలు 


గలవాడు, కాంతిమంతుడు, సత్మీర్తిమంతుడు, పీత్రాంబరాలు ధరించినవాడును, కస్తూరి లేపనంగలవాడు, చంద్రునివలె 
కాంతిమంతుడు హారాలతో శోభిల్లేవాడు, కమలాలవంటి కన్నులుగలవాడు, యదుకుల తిలకుడు, తుమ్మెదలవంటి నల్లని 


దశమస్కంధము - ఉత్తరభాగము 153 


ముంగురులు గలవాడు, నవమన్మథుడు, 'ప్రతాపోజ్జ్వ్వలుడు, పాచికలాటలో కుశలుడు, సద్దుణసంపన్నుడు, మన్మథ 
మంత్రసిద్దుడు, పరిశుద్ధుడు, లోకప్రసిద్ధుడు, తన సౌందర్యంతో ప్రీలను అడ్డగించేవాడు అయిన అనిరుద్ద్భుణ్ణి బాణుడు 
చూశాడు. 


చ. కని కన లగ్గలింప సురకంటకుం డుద్ధతి సదృ్భటావళిం 
గనుంగొని యీ నరాధమునిం గట్టుండు, పట్టుండు, కొట్టుండన్న వా 
రనుపమహేతిదీధితు లహర్చతితేజము మాయం జేయడా 
సిన నృపశేఖరుండు మదిం జేవయు లావును నేర్పు దర్చమున్‌. 381 


ప్రతి : సురకంటకుడు= దేవతలకు ముల్ల్గువంటివాదైన బాణుడు; కని= చూచి; కనలు= కోపం; అగ్గలింపన్‌= అధికంకాగా; 
ఉద్ధతిన్‌= గర్వంతో; సత్‌+భట+ఆవళిన్‌= మంచి సైనికుల సమూహాన్ని కనుంగొని= చూచి; ఈ= ఈ; నర+అధమునిన్‌= 
నీచమానవుణ్ణి; కట్టుడు = బంధించండి; పట్టుందు= పట్టుకోండి; కొట్టుండు= కొట్టండి; అన్నన్‌= అనగా వారు= ఆ 
భటులు; అనుపమహేతి= సాటిలేని ఆయుధాల; దీధితుల్‌= కాంతులు; అహర్చతితేజము= సూర్యకాంతి; మాయన్‌+చేయన్‌= 
మాసిపోవునట్లు చేయగా; డాసినన్‌= సమీపించగా; నృపశేఖరుండు= రాజడ్రేష్టుడు (అనిరుద్ధుడు); మదిన్‌= మనస్సులో; 
చేవయున్‌= శక్తియు; లావును= బలమును; నేర్చు= ప్రావీణ్యం; దర్పమున్‌= గర్వం... (అహర్పతిః - అహ్నఃపతిః - 
పగటికి పతి - సూర్యుడు) 

తా : రాక్షసరాజైన బాణునికి కోపం అధికమై ఈ నరాధముణ్ణి 'బంధించండి, పట్టుకోండి, కొట్టండి” అని ఆజ్ఞాపించగా, 
ఆ రాక్షసభటులు సాటిలేని ఆయుధాల కాంతులు సూర్యతేజస్సును మాసిపోయేట్టు చేస్తుండగా, అనిరుద్దుణ్ణి బంధించడానికి 
దగ్గరికి వచ్చారు. అప్పుడు అనిరుద్ధుడు శక్తి బలం, ప్రావీణ్యం, దర్పం 


చ. కలిగి, మహోగ్రవృత్తిం బరిఘంబు గరంబున లీలం దాల్చి దో 
రృల ఘనవిక్రమప్రళభయఖభైరవుభంగి విజృంభణ క్రియా 
కలన నెదిర్చె దానవనికాయముతోం దలపాటుం బోటునుం 
జలము బలంబు ధైర్యమును శౌర్యము వ్రేటును వాటుం జూపుచున్‌. 882 


ప్రతి : కలిగి= కలవాడై మహా+ఉగ్రవృత్తిన్‌= మిక్కిలి భయంకరవ్యాపారంతో; కరంబునన్‌= చేతిలో; పరిఘంబున్‌= 
ఇనుపగుదియను; లీలన్‌ +తాల్చి= విలాసంగా ధరించి; దోస్‌+బల= భుజబలంచేత; ఘన= అధికమైన; విక్రమ= 
పరాక్రమంచేత; ప్రళభయభైరవుభంగిన్‌= ప్రళయకాలభైరవుని (రుద్రుని) విధంగా; విజ్బంభణక్రియా+ఆకలనన్‌ +ఎదిర్చెన్‌= 
చెలరేగుట అనే క్రియయొక్క కూడిక కలవాడై; దానవనికాయముతోన్‌= రాక్షస సమూహంతో; తలపాటున్‌= తలపడుటయు; 
పోటునున్‌= యుద్ధం; చలము= పట్టుదల; బలము= బలిమి; ధైర్యము= గంభీరత; శౌర్యము= పరాక్రమం; వేటును= 
కొట్టుటయు; వాటున్‌= దెబ్బలును; చూపుచున్‌= ప్రదర్శిస్తూ ఎదిర్బెన్‌= ఎదిరించాడు. 


తా; అనిరుద్దుడు ప్రళభయకాలరుద్రునివలె విజృంభించి ఇనుపగుదియను పట్టుకొని, మహాో[గతతో భయంకరుడై రాక్షసులను 
ఎదిర్చి, తన ధైర్యసాహసాలను ప్రదర్శించాడు. 


154 శ్రీ మహాభాగవతము 


చ. పదములు బాహులుం దలలు ప్రక్కలు చెక్కులు జానుయుగ్మముల్‌ 

రదములు గర్జ్హముల్‌ మెడ లురంబులు మూంపులు వీంపు లూరువుల్‌ 

చిదురుపలై ధరం దొజంగం జిందజవందజ సేయ 'సైనికుల్‌ 

కదనపరాజ్ముఖక్రమముం గైకొని పాథిరి కాందిశీకులై. 888 
ప్రతి ; పదములు= పాదాలు; బాహులు= భుజాలు; తలలు= తలలు; ప్రక్కలు= పార్వ్వాలు; చెక్కులు= చెంపలు; 
జానుయుగ్మము= మోకాళ్లురెండు; రదములు= దంతాలు; కర్ణముల్‌= చెవులు; మెదలు= మెడలు; ఉరంబులు = వక్షస్ధ్రలాలు; 
మూపులు= మూపులు; వీపులు= వీపులు; ఊరువుల్‌= తొడలు; చిదురుపలై= చిన్నముక్కలై; ధరన్‌= నేలపై; తొజగన్‌= 
పడునట్లుగా; చిందజవందర+చేయన్‌= చిన్నచిన్న ముక్కలుగా చేయగా; సైనికుల్‌= భటులు; కదన= యుద్దానికి; 
పరాబజ్ముఖక్రమమున్‌= పెడమొగముపెట్టి పారిపోయే విధానాన్ని కైకొని= గ్రహించి; కాందిశీకులై= దిక్కుతోచనివారై; 
పాఠిరి= పారిపోయారు. 
తా: అనిరుద్దుని యుద్ధకౌశలానికి దానవసైనికుల పాదాలు, చేతులు, తలలు, మోకాళ్లు, పండ్లు, చెవులు, మెడలు, 
తొడలు, వీపులు, మూపులు చిన్నచిన్న ముక్కలుగా భూమినిండా చిందర వందరగా పడ్దాయి. అనిరుద్ధునితో యుద్ధం 
చేయలేక రాక్షస సైనికులు రణరంగం నుంచి దిక్కుతోచక పారిపోయారు. 


వ. ఇవ్విధంబున సైన్యంబు దైన్యంబు నొంది వెజచియుం, బజచియు; విచ్చియుం, జచ్చియుం; 
గలంగియు, నలంగియు; విణిగియు, సురింగియుం; జెదరియు, బెదరియుం; జేవదథింగి నుజుములై తన 
మటజుంగు సొచ్చిన బాణుండు శౌర్యధురీణుండును, గోపోద్దీపిత మానసుండునై కదిసి యేసియు, వ్రేసియు; 
బొడిచియు, నడిచియుం బెనంగి. తి8ి4 


ప్రతి : ఈ+విధంబునన్‌= ఈ రీతిగ;ు సైన్యంబు= సైన్యం; దైన్యంబున్‌+ఒంది= దీనత్వాన్ని పొంది; వెజచియున్‌= 
భయపడియు; పజిచియున్‌= పారిపోయియు; విచ్చియున్‌= చీలియును; చచ్చియున్‌= చనిపోయియు; కలంగియున్‌= 
కలతపడియు; విజిగియు= విరిగియు; సురిగియున్‌= తప్పించుకొనియు; చెదరియున్‌= చెల్లా చెదరయియు; చేవ +తటిగి= 
శక్తి తగ్గినవారునై; నుఖుములు+ఐ= ఖండింపబడినవారై; తన= తన (బాణాసురుని)'యొక్క మజఖజుంగు +చొచ్చినన్‌= 
చాటుకురాగా; బాణుండు= బాణాసురుడు; శౌర్యధురీణుండును= పరాక్రమవంతుడూ; కోప+ఉద్దీపితమానసుండున్‌+ఐ= 
కోపంతో కూడిన మనస్సుకలవాడూ అయి; కదిసి= దగ్గరకు చేరి; ఏసియు= బాణములను వేసికూడా; వ్రేసియున్‌= 
ఖద్దంతో నరికియు; పొడిచియున్‌= పొడిచియు; అడచియున్‌= అణచియును; పెనంగి= పోరి. 

తా : ఈ విధంగా దానవసైన్యం చేవచచ్చి బాధతో భయంతో బెదరి చెదరి వచ్చి, బాణాసురుని మరుగు చొచ్చింది. 
బాణాసురుడు శౌర్యక్రోధాలతో అనిరుద్దునిపై దూకి భీకర యుద్ధం చేశాడు. 


క. _ క్రుద్గుందై యహిపాశ ని, బద్దుం గావించె నసురపాలుండు రణ స 

న్నద్దున్‌ శరవిద్ధు న్నని, రుద్దున్‌ మహితప్రబుద్దు రూపసమృద్దున్‌. 885 
ప్రతి : అసురపాలుండు= రాక్షసరాజు; క్రుద్ధుండు+ఐ= కోపించినవాడైై; రణసన్నద్దున్‌= యుద్దానికి సిద్ధపదినవాణ్జి; 
శరవిద్ధున్‌= బాణం దెబ్బ తగిలినవాణ్ణిి మహిత= గొప్ప; ప్రబుద్ధున్‌= తెలివితేటలు కలిగినవాణ్ణి; రూపసమృద్దున్‌= 
రూపసమృద్ధి కలవాణ్ణి; అనిరుద్ధున్‌= అనిరుద్ధుణ్ణి; అహిపాశబద్దున్‌+కావించెను = నాగపాశంచే బంధించాడు. 


దశమస్కంధము - ఉత్తరభాగము 155 


తా :; బాణుడు యుద్ధంలో విజ్బంభించి, యుద్దానికి సిదపడ్ల అందగాదైన అనిరుద్దుణ్ణి తన బాణాలచేత కొట్టి నాగపాశంతో 


అంట 
బంధించాడు. 


వ. ఇట్లు కట్టి త్రోచిన నుషాసతి శోకవ్యాకులితచిత్తమై యుండె నంత. 886 
ప్రతి : ఇట్లు= ఈ విధంగా; కట్టి= బంధించి; త్రోచినన్‌= ఒకవైపునకు తోసివేయగా; ఉషాసతి= ఉష శోక = దుఃఖంచేత; 
వి+ఆకులిత= కలత పెట్టబడిన; చిత్తయై= మనస్సుకలిగిందై; ఉండెన్‌= ఉండింది; అంతన్‌= అంతట... 

తా : ఈ విధంగా అనిరుద్దుణ్ణి బంధించినందుకు ఉష దుఃఖంవల్ల మనస్సు కలతచెంది ఉండింది. అంతట 


క. నీలపటాంచితమై సువి, శాలంబై వాయునిహతిం జండధ్వని నా 

భీలమగు నతని కేతన, మాలోన నకారణంబ యవనిం గూలెన్‌. 387౯7 
ప్రతి : నీలపట+అంచితము +ఐ= నీలవర్ణపువస్తంతో ఒప్పిదమై; సువిశాలంబు +ఐ= విశాలమైందై; ఆభీలము+అగు= 
భయంకరమైన; అతని= ఆ బాణునియొక్క కేతనము= జండా; (ధ్వజము); వాయునిహతిన్‌= గాలిఒత్తిడివల్ల) చండ = 
తీవ్రమైన; ధ్వనిన్‌= శబ్దంతో; ఆలోనన్‌= అప్పుడే) అకారణంబు+అ= కారణం లేకుండానే అవనిన్‌= భూమిమీద; 
కూలెన్‌= కూలింది. 
తా : తీవ్రంగా గాలివీచడంచేత బాణాసురుని నీలవర్ణపతాకం వెంటనే అకారణంగా పెద్ద ధ్వనితో నేలపై కూలింది. 


క. అది చూచి దనుజపాలుందు, మదనాంతకుం డాడినట్టిమాట నిజముగాం 

గదనంబు గలుగు ననుచును, నెదురెదురే చూచుచుందడె నెంతయుం ట్రీతిన్‌. 388 
ప్రతి : అదిచూచి= ఆ పతాకం పడిపోవడం చూచి; దనుజపాలుండు= రాక్షసరాజు (బాణుడు); మదన +అంతకుండు = 
మన్మథుణ్లి సంహరించినవాడైన శివుడు; ఆడిన +అట్టిమాట= పలికిన మాట; నిజముకాన్‌= యథార్థం అగునట్లుగా; 
కదనంబు= యుద్ధం; కలుగున్‌+అనుచున్‌= కలుగుతుందని; ఎంతయున్‌= మిక్షిలి; ప్రీతిన్‌= ప్రేమతో; ఎదురు+ఎదురు+ఏ= 
ఎప్పుడెప్పుడా అని; చూచుచున్‌+ఉండెన్‌= చూస్తూ ఉండినాడు. 
తా ; పతాకం పదటం చూచి బాణుడు సంతోషపడ్డాడు. శివుడు తనతో పల్మిన విధంగా జరుగుతుందనుకొని నిశ్చయించి 
యుద్ధం కోసం ఎదురు చూడసాగాడు. 
వ. అంత నక్కడ. 889 
ప్రతి : అంతన్‌= అంతట; అక్కడ= ద్వారకానగరంలో... 


క. ద్వారకలో ననిరుద్ధ కు, మారుని పోకకును యదుసమాజము వగలం 

గూరుచు నొకవార్తయు విన, నేరక చింతింప నాల్గునెల లరిగె నృపా! 3890 
ప్రతి : నృపా= ఓ రాజా!) ద్వారకలోన్‌= ద్వారకానగరంలో; అనిరుద్ధకుమారుని= అనిరుద్ధ కుమారునియొక్క పోకకున్‌= 
వెళ్లడానికి; యాదవసమాజము= యాదవులసమూహం; వగలన్‌+కూరుచున్‌= శోకంలో మునిగి; ఒకవార్తయును= 
అతణ్జి గూర్చిన ఒక్క సమాచారమూ; విననేరక= వినక; చింతింపన్‌= దుఃఖపడుతుందడగా; నాల్గునెలలు= నాలుగునెలలు; 
అరిగెన్‌= గడచాయి. 


156 శ్రీ మహాభాగవతము 


తా: ఓ రాజా! ద్వారకానగరంలో అనిరుద్దుని పోకా, జాడా యాదవులకు నాలుగు నెలలుగా తెలియదు. యాదవులందరును 
మిక్కిలి దుఃఖింపసాగారు. 


* నారదుని వలన వృత్తాంతమును విని కృష్ణు(డు బాణాసురునిపై దండెత్తుట + 


వ. అ య్యవసరంబున. 391 
ప్రతి : ఆ+అవసరంబునన్‌= ఆ సమయంలో... 


క. శారదనిర్మలనీరద, పారదరుచిదేహుం డతులభాగ్యోదయుం దా 
నారదముని యేతెంచె న, పారదయామతి మురారిభజనప్రీతిన్‌. 892 


ప్రతి : శారద= శరత్మాలమందలి; నిర్మల= స్వచ్చమైన; నీరద= మేఘంయొక్కయు; పారద= పాదరసంయొక్క రుచి= 
కాంతివంటి; దేహుండు= దేహంకలవాడు అయిన; అతుల = సాటిలేని; భాగ్య+ఉదయుండు= అద్బష్ట సంపద కలిగినవాడు; 
అపార దయామతిన్‌= హద్దులేని దయాబుద్ధితో; ముర+అరి= శ్రీకృష్ణునియొక్క భజనప్రీతిన్‌= సేవించి, కీర్తించడంలో; 
నారదముని= నారదుడనే ముని; ఏతెంచెన్‌= వచ్చాడు. 


తా: శరత్మాలమేఘం పాదరసంవంటి స్వచ్చమైన శరీరకాంతిగలవాడూ, సాటిలేని అదృష్టసంపన్నుడు అయిన నారదుడు 
దయాబుద్ష్లిగలవాడైై; శ్రీకృష్ణుణ్లి సేవించడానికి వచ్చాడు. 
భ్‌ యూ నే 


వ. ఇట్లు సనుదెంచిన యద్దివ్యమునికి నిర్మలమణి వినిర్మిత సుధ ర్మాభ్యంతరంబున యదువృష్టి 
భోజాంధకవీరులు గొలువం గొలువున్న గమలలోచనుండు ప్రత్యుత్ధానంబు చేసి, యర్ధ్యపాద్యాదివిధులం 
బూజించి, సముచితకనకాసనాసీనుం జేసిన నత్తాపసోత్తముండు పురుషోత్తము నుదాత్తతేజోనిధిం బొగడి, 
యనిరుద్ధువృత్తాంతం బంతయుం దేటపడ నెఠింగించి, యప్పుండరీకాక్షునిచేత నామంత్రణంబు వదసి, 
యంతర్జానంబు నొందెం, దదనంతరంబ కృష్ణుండు శుభముహూర్తంబున దండయాత్రాభఖిముఖుందై 
ప్రయాణభఖేరి వేయించి, బలంబుల వెడలింప బ్రద్దలవారిం బనిచి, తానును గట్టాయితం బయ్యె, నంత. 898 


ప్రతి : ఇట్లు= ఈ విధంగా; చనుదెంచిన= వచ్చిన; ఆ+దివ్యమునికిన్‌= ఆ దేవమునికి (నారదునికి); నిర్మల= స్వచ్చమైన; 
మణివినిర్మిత= మణులచేత నిర్మింపబడిన; సుధర్మ+అభ్యంతరంబునన్‌= సుధర్శమనే సభ లోపలిభాగంలో; యదు +వృష్టి+ 
భోజ+అంధకవీరులు= యదు, వృష్టి భోజ, అంధకవీరులు; కొలువన్‌= 'సేవిస్తుండగా; కొాలువు+ఉన్న కొలువుతీరి ఉన్న 
(రాజసభతీరి ఉన్న); కమలలోచనుండు = పద్మనేత్రుడు (కృష్ణుడు); ప్రతి+ఉత్భానముచేసి= ఎదురుగాపోయి; అర్భ్యపాద్య+ 
ఆదివిధులన్‌+పూబించి= అర్హ్యం, పాద్యం మున్నగు విధుల పూజించి; సమ్‌+ఉచిత= తగిన; కనక +ఆసన +ఆసీనున్‌+చేసినన్‌= 
బంగారు ఆసనం పై కూర్చుండ పెట్టగా? ఆ+తాపస +ఉత్తముండు = మునులలో ఉత్తముడగు ఆ నారదుడు; ఉదాత్త= గొప్ప; 
తేజస్‌+నిధిన్‌= కాంతికి నిధి అయినవాణ్ణి; పురుష+ఉత్తమునిన్‌ = పురుషులలో శ్రేష్టుడైన శ్రీకృష్ణుని; పొగడి= ప్రశంసించి; 
అనిరుద్దున్‌= అనిరుద్దుని; వృత్తాంతంబు +అంతయున్‌= వార్త అంతటిని; తేటపదన్‌= స్పష్టమయ్యేట్సు; ఎలింగించి= తెలిపి; 
ఆ+పుండరీక +అక్షునిచేతన్‌= ఆ శ్రీకృష్ణునిచే ఆమంత్రణంబు+పడసి= వీడ్మోలుపొంది; అంతర్జానంబున్‌+ఒందెను= 
అదృశ్యుడయ్యాడు (వెళ్లెను); తద్‌+అనంతరంబు+అ= ఆ వెంటనే; కృష్ణుండు= శ్రీకృష్ణుండు; శుభముహూర్తంబునన్‌= 


దశమస్కంధము - ఉత్తరభాగము 15/ 


మంచికాలంలో; దందడయాత్రా+అభిముఖుందడు +ఐ= దందయాత్రకు సిద్ధపడినవాడై; ప్రయాణభఖేరి= ప్రయాణం తెల్పేందుకై 
పెద్ద నగారాను; '్రేయించి= వాయింపజేసి; బలంబులన్‌= సైనికుల్ని వెడలింపన్‌= తరలించడానికి; బ్రద్దలవారిన్‌+ 
పనిచి= వేత్రహస్తుల్ని నియమించి; తానును= శ్రీకృష్ణుడును; కడు+ఆయితంబు +అయ్యెన్‌= మిగుల సిద్ధపడ్డాడు; అంతన్‌= 
అంతట... 


తా : ఈ విధంగా వచ్చిన నారదమునిని సుధర్మాసభలో శ్రీకృష్ణుడు, యదు, వృష్టి భోజ, అంధకవీరులు అర్హ్యపాద్యాదులిచ్చి 
ఉన్నతాసనంలో కూర్చుండ పెట్టి దేవమునిని గౌరవించాడు. నారదుడు అనిరుద్ధుని వృత్తాంతమంతా స్పష్టంగా తెలిపాడు. 
శ్రీకృష్ణుడు బాణాసురునిపై యుద్దానికి మంచి ముహూర్తం నిర్ణయించి, సైన్యాన్ని సిద్ధం చేసేందుకు వేత్రహస్తుల్ని నియమించి, 
తానూ యుద్దానికి సిద్ధమయ్యాడు. 

విశే ; యదు, వృష్టి భోజ, అంధకములనేవి నాల్టు రాజవంశాల పేర్లు. యదువంశానికి చెందినవాడు నందగోపుడు, 
ఆయన భార్య యశోద. కృష్ణుని పెంచి పెద్ద చేసినవారు. వృష్టి వంశపురాజు వసుదేవుడు, దేవకీదేవి. శ్రీకృష్ణుని తల్లితండ్రులు, 
భోజవంశపురాజు కుమార్తె కుంతీదేవి. ఈయనకు కుంతిభోజుదనీ పేరు. అంధక వంశపురాజు ఉగ్రసేనుడు. ఆయన 
కుమారుడు కంసుడు. తండ్రిని చెరసాలలో బంధించి సింహాసనమెక్కినవాడు, కంసుని ఆస్థానంలోని మల్లయుద్ధ వీరులైన 
చాణూరముష్టికులు అంధకదేశీయులు. శ్రీకృష్ణుడు ఈ మల్లయుద్ధ వీరులిద్దరినీ, మేనమామ కంసుణ్ణి సంహరించి, 
తాతగారైన ఉగ్రసేనుణ్ణి సింహాసనాసీనుణ్ణి చేశాడు. 


సీ _హారకిరీటకేయూరకంకణకట, కాంగులీయకనూపురాదివివిధ 
భూషణప్రతతిచేం బొలుపారి కరముల, ఘనగదాశంఖచక్రములు దనర 
సురభిచందనలిప్తసురుచిరోరస్థృలిం, 'బ్రవిమలకౌస్తుభప్రభలు నిగుడం 
జెలువారు పీతకౌశేయచేలము కాసె, వలనుగా రింగులు వాజం గట్టి, 


తే శైబ్యసుగ్రీవమేఘపుప్పకవలాహ, కములం బూస్పిన తే రాయితముగం జేసి, 
దారుకుండు దేర నెక్కె మోదం బెలర్ప, భానుం డుదయాచలం బెక్కుపగిది మెజసి. 894 


ప్రతి : హార= హారాలు; కిరీట= కిరీటం; కేయూర= భుజకీర్తులు; కంకణ +అంగులీయక = చేతికడియాలు, ఉంగరాలు; 
నూపుర= నూపురాలు; ఆది= మున్నగు; వివిధభూషణ= రకరకాల సొమ్ములయొక్క 'ప్రతతిచేన్‌= సమూహంచేత; 
పొలుపు+ఆరి= ప్రకాశించి; కరములన్‌= చేతుల్లో; ఘన= గొప్పవైన; గదాశంఖచక్రములు= గద, శంఖం, చక్రం; 
తనరన్‌= ఒప్పగా; సురభి= మంచివాసనగల; చందన = గంధంచేత; లిప్త= పూయబడ్డ; సురుచిర= ప్రకాశవంతమైన; 
ఉరస్‌+స్థలిన్‌= వక్ష్యస్థలంలో; ప్రవిమల= నిర్మలమైన; కౌస్తుభ= కౌస్తుభమణియొక్క ప్రభలు= కాంతులు; నిగుడన్‌= 
వ్యాపిస్తుండగా; చెలువు+ఆరు= శోభించే; పీత= పసుపురంగుగల; కౌశేయ= పట్టువస్తం (పీతాంబరం); కాసెవలను+కాన్‌= 
కాసెకట్టు విధంగా; చేలము = కొంగు; రింగులు వారన్‌= చెంగులు వ్రైలాడేటట్లుగా; కట్టీ; శైబ్య, సుగ్రీవ, మేఘపుష్పక, 
వలాహకములన్‌= శైబ్యం, సుగ్రీవం, మేఘపుష్పకం, వలాహకం - అనే గుర్రాలను; పూస్చిన= కట్టిన; తేరు= రథం; 
ఆయితము+కన్‌ +చేసి= సిద్ధం చేసి; దారుకుడు= రథసారథి; తేరన్‌= తీసుకొనిరాగా; భానుండు= సూర్యుడు; 
ఉదయ+అచలంబు= తూర్పుకొండమీదికి; ఎక్కు ఎక్కినట్టి; పగిదిన్‌= విధంగా; మెజసి= ప్రకాశించి; మోదము = 
సంతోషం; ఎలర్పన్‌= అతిశయించగా? ఎక్కెన్‌= ఎక్కాడు. 


158 శ్రీ మహాభాగవతము 


తా; శ్రీకృష్ణుడు హారాలు, కిరీటం, భుజకీర్తులు, చేతికడియాలు, ఉంగరాలు, నూపురాలు మున్నకు అలంకారాలూ, 
ఆభరణాలూ ధరించాడు. చేతుల్లో గద, శంఖం, చక్రం ప్రకాశించగా సువాసనగల చందనం అద్దినవక్షస్టలం పై గల, 
కౌస్తుభమణి కాంతులు వ్యాపించగా పసుపురంగు పట్టువస్త్రం కుచ్చిళ్లు ఏర్పడేటట్లు కట్టాడు. సారథి దారుకుడు రథాన్ని 
సిద్ధం చేసుకొనిరాగా, తూర్పుకొండపై సూర్యుడు ఎక్కినట్లు - సంతోషాతిశయంతో - ఆ రథాన్ని ఎక్కాడు. 

వ. ఇట్లు రథారోహణంబి సేసి, భూసురాశీర్వచనపూతుండును, మహితదూర్వాంకురాలంకృతుండును, 
లలితపుణ్యాంగనాకరకిసలయకలితశుభాక్షతవిన్యాసభాసురమస్తకుండును, మాగధమంజుల గానానుమోది 
తుందడును, వందిజనసంకీర్తనానందితుండును, బాఠకపఠనరవవికాసితహృదయుండును నయి వెడలు 
నవసరంబున. 89 
ప్రతి : ఇట్లు= ఈవిధంగా; రథ+ఆరోహణంబు +చేసి= రథమెక్కి భూసుర +ఆశీస్‌+వచన = బ్రాహ్మణుల దీవనలచేత; 
పూతుందును= పవిత్రుందూ; మహిత= పూజింపబడ్డ దూర్వా+అంకుర+అలంకృతుండును= లేతగరికలచే అలంకరింపబడిన 
వాడూ లలిత= సుకుమారమగు; పుణ్య+అంగనా= ముత్రెదువుల; కరకిసలయ= చిగురులవంటి చేతుల్లో; కలిత= కూడిన; 
శుభ+అక్షత = శుభములుకూర్చే అక్షతలయొక్క విన్యాస= ఉంచడం (చల్గుట)చేత; భాసుర= ప్రకాశించే; మస్తకుండును= 
శిరస్సుకలవాడూ; మాగధ= సోత్రపాఠకుల;) మంజుల= మనోహరమైన; గాన= గానానికి, అనుమోదితుందు = సంతోషించేవాదూ; 
వందిజన= నమస్మరించేవారియొక్క సంకీర్తన +ఆనందితుండు= ప్రశంసలచేత ఆనందించేవాడూ; పాఠక= పురాణాది 
పాఠకులయొక్క పఠన = పఠించేటప్పటి; రవ= ధ్వనిచే; వికాసిత= వికసింపబడిన; పహృదయుండును= మనస్సుకలవాడూ; 
అయి= అయి; వెడలు= వెళ్లు అవసరంబునన్‌= సమయంలో... 

తా: శ్రీకృష్ణుడు రథం ఎక్కగానే (బ్రాహ్మణులు ఆశీర్వదించారు. ముత్తైదువలు అక్షతలు చల్లారు. వందిమాగధులు 
కెవారాలు చేశారు. సోత్రపాఠకులు చేసే ప్రశంసలకు కృష్ణుడు ఆనందించాడు. 


బలభద్రసాత్యకిప్రద్యుమ్నముఖయదు, వృష్టిభోజాంధకవీరవరులు 
దుర్వారపరిపంథిగర్వభేదనకళా, చతురబాహాబలోత్సాహలీల 
వారణస్యందనవాజిసందోహంబు, సవరణ సేయించి సంభ్రమమున 
సముచితప్రస్థానచటులభేరీభూరి, ఘోష మంభోనిధిఘోష మడంప 


తే. ద్వాదశాక్షౌహిణీ బలోత్మరము లోలి, నడచెం గృష్షునిరథము వెన్నంటి చెలంగి 
పృథులగతి మున్‌ భగీరథురథమువెనుక, ననుగమించు వియన్నది ననుకరించి. 3896 


బా? 


ప్రతి ; బలభద్ర= బలరాముడు; సాత్యకి= సాత్యకి; ప్రద్యుమ్న= (శ్రీకృష్ణుని కుమారుదైన) ప్రద్యుమ్నుడు; ముఖ= ప్రధానమైన; 
యదు వృష్టి భోజ అంధక వీరవరులు= (శ్రేష్టులైనవీరులు; దుర్‌+వార= వారించడానికి వీలుకాని; పరిపంధి= శత్రువులయొక్క 
గర్వభేదన = గర్వాన్ని భేదించడం అనే; కళా= విద్యయందు; చతుర= నేర్పుగల; బాహా= చేతులయొక్క బల+ఉత్సాహలీల= 
బలంయొక్క ఉత్సాహలీలతోను; వారణ= ఏనుగుల; స్యందన= రథాల; వాజి= గుర్రాల; సందోహంబు= సమూహాన్ని 
సంభ్రమమునన్‌= తొందరపాటుతో; సవరణ +చేయించి= అలంకరింపచేసి; సముచిత= తగిన; ప్రస్థానభేరీ= యుద్ధప్రయాణాన్ని 
తెలుపువాద్యాలయొక్క భూరి= గొప్ప; ఘఫోషమున్‌= ధ్వని; అంభోనిధి= సముద్రం యొక్క ఘోషము= ధ్వనిని; అడపన్‌= 


దశమస్కంధము - ఉత్తరభాగము 159 


క్రిందుపరచగా; ద్వాదశ +అక్షాహిణి= పందైెండు అక్షౌహిణుల; బల+ఉత్మరములు= సైన్యసమూహాలు; ఓలిన్‌= క్రమంగా; 
మున్‌= పూర్వం; భగీరథు= భగీరథునియొక్క రథమువెనుకన్‌= రథంవెంట; అనుగమించు= అనుసరించే; వచ్చే; 
వియత్‌+నదిన్‌= ఆకాశగంగను; అనుకరించి= పోలింద్రె కృష్ణుని= శ్రీకృష్ణుని; వెన్ను+అంటి= వెంబడిని; చెలంగి= విజ్బంభించి; 
పృథులగతిన్‌= అధికవేగంతో; నడచెన్‌= నడిచింది. 

తా :; బలరాముడు, సాత్యకి, ప్రద్యుమ్నుడు మొదలైన ప్రముఖ యదు, వృష్టి భోజ, అంధకవీరులు శత్రుబలనిర్మూలనకై 
చతురంగ బలసమేతులై పండ్రెండు అక్షౌహిణులతో, పూర్వం ఆకాశగంగ భగీరథుని వెంటవెళల్లిన విధంగా కృష్ణుని వెంట 
నడిచారు. 


వ. ఇవ్విధంబునం గదలి కతిపయప్రయాణంబుల శోణపురంబు సేరం జని వేలాలంఘనంబు సేసి 
యదువీరు లంత. 897 
ప్రతి : ఈ+విధంబునన్‌= ఈ రీతిగ; కదలి= నడచి; (కదలుచు); కతిపయ= కొన్ని ప్రయాణంబులన్‌= ప్రయాణాలతో; 
శోణపురంబు= బాణుని రాజధాని అయిన శోణపురాన్నిి చేరన్‌+చని= వెళ్లి; యదువీరులు= యాదవవీరులు; అంతన్‌= 
అంతట; వేలాలంఘనంబు+చేసి= నగర సరిహద్దులు దాటి అంతన్‌= ఆ తర్వాత... 

తా : కొన్ని దినాల తరువాత యాదవవీరులు శోణనగరం హద్దులు దాటి, ఆ నగరాన్ని చేరారు. అంతట 


మ. సరిదారామసరోవరోపవనయజ్ఞస్థానముల్‌ మాపి, వే 

పరిఖల్‌ పూడిచి, యంత్రముల్‌ దునిమి, వప్రవ్రాతముల్‌ ద్రొబ్బి, గో 

పురముల్‌ గూలంగంద్రోచి, సౌధభవనంబుల్‌ నూకి, ప్రాకారముల్‌ 

ధరణిం గూల్చి, కవాటముల్‌ విటిచి, రుద్దండక్రియాలోలురై. 398 
ప్రతి : సరిత్‌= నదులను; ఆరామ= పెంపుడు తోటల్సి సరోవర= సరస్సుల్ని ఉపవన= ప్రీలు విహరించే శృంగారవనాల్ని; 
యజ్ఞన్థానముల్‌= యజ్ఞాలు చే సేస్థలాలను; మాపి= రూపుమాపి; వే= వేగంగా; పరిఖల్‌= అగడ్డలను; పూడిచి= పూడ్చి; 
యంత్రముల్‌+తునిమి= యంత్రాలను విరిచి; వప్ర వ్రాతముల్‌= కోటలను; ద్రొబ్బి= పడగొట్టి; గోపురముల్‌= తోరణ 
ద్వారాలను; కూలన్‌+కన్‌ +త్రోచి= కూలగొట్టి, సాధ భవనంబుల్‌= రాజభవనాల్నిి నూకి= కూలదోసి; ప్రాకారముల్‌= 
కోటగోడల్ని; ధరణిన్‌+కూల్చి= నేలకూల్చి; కవాటముల్‌= తలుపుల్ని ఉత్‌+దండ= భయంకర; క్రియా+ఆలోలురు+ఐ= 
కార్యంలో ఆసక్తి కలిగినవార్రై; విజిచిరి= విరగగొట్టారు. 
తా: యాదవసైన్యం శోణపురప్రాంతానికి చేరి నదులను, సరస్సులను, విహార స్థలాలనూ, ఉద్యానవనాలను, యజ్ఞస్థలాలను 
నాశనం చేశారు. అనేక అగడ్తలను పూడ్చారు. యంత్రాలను పాడుచేశారు. గోపురాలను పడగొట్టారు. రాజభవనాల్ని 
కూలద్రోశారు. ప్రాకారాలను నేలకూల్చారు. అమితోత్సాహంతో తలుపులను బ్రద్దలుకొట్టారు. 


వ. ఇట్లనేకప్రకారంబుల గాసి చేసి, పురంబు నిరోధించి పేర్చి యార్చినం జూచి యాగ్రహసమగ్రోగ్రమూర్తియై 
బాణుండు సమరసన్నాహసంరంభవిజ్బంభమాణుండై సంగరఖేరి వ్రేయించిన. 399 


ప్రతి : ఇట్లు= ఈ రీతిగా అనేక; ప్రకారంబులు+కాన్‌= రకరకాలుగా; గాసిచేసి= కల్లోలం చేసి; పురంబున్‌= శోణపురాన్ని 
నిరోధించి= అడ్డగించి; పేర్చి= చెలరేగి; ఆర్చినన్‌= అరవగ్గా? చూచి= చూచి; ఆగ్రహ= కోపంయొక్క సమగ్ర= పరిపూర్తితో; 


160 శ్రీ మహాభాగవతము 


ఉగ్ర= భయంకరమైన; మూర్తి+ఐ= ఆకారం గలవాడై; సమర= యుద్దానికి సన్నాహసంరంభ= సిద్ధపరచుటలోని, 
వేగిరపాటుతో; విజ్బృంభమాణుండు +ఐ= చెలరేగినవాడై; సంగరభేరి= యుద్ధ నగారా; వ్రేయించిన= (మోగించగా... 
తా : యాదవవీరులు శోణపురాన్ని అనేకవిధాలుగా నిరోధించారు. రాక్షసరాజగు బాణుడు కోపోగ్రమూర్తియై సైన సంసిద్ధతకై 
యుద్ధభేరి 'మోగించగా 


సీ, ఆచక్రవాళాచలాచక్ర మంతయు, బలసి కుమ్మరిసారెపగిదిం దిరిగె 
ఘనఘోణిఖురకోటిఘట్టితనదముల, కరణి నంభోనిధుల్‌ గలంగి పొరలెం 
గాలరుద్రాఖీలకరశూలహతి రాలు, పిడుగులగతి రాలె నుడుగణంబు 
చటులానిలోద్ధూతశాల్మలీతూలంబు, చాడ్పున మేఘముల్‌ చదలం దూఠె 


తే. గిరులు వడంకాదె, దివి పెల్లగిల్లె, సురల, గుండె లవిసె, రసాతలక్షోభ మొదవె 
దిక్కు లదరె విమానముల్‌ తెరలి, చెదరెం, గలంగి గ్రహరాజచంద్రులగతులు దప్పె. 400 


ప్రతి : ఆచక్రవాళ+అచలాచక్రము+అంతయున్‌= చక్రంవలె భూమినిచుట్టుకొని ఉన్న లోకాలోకపర్వతం దాకా వ్యాపించిన 
భూమండలమంతా; బలసి= శక్తిమంతమై; కుమ్మరిసారె= కుమ్మరివాడు కుండలు చేయుటకుపయోగించే చక్రం; పగిదిన్‌= 
వలె; తిరిగెన్‌= తిరిగింది; ఘన= గొప్ప; ఘోణి= ఆదివరాహస్వామియొక్క ఖురకోటి= కాలిగిట్టల కొనలచేత; ఘట్టిత= 
తొక్కబడినట్టి;ి నదముల= (పదడమరగాపారేనదుల; కరణిన్‌= వలె; అంభస్‌+నిధుల్‌= సముద్రాలు; కలంగి= కలతపడి; 
పొరలెన్‌= పొంగాయి; కాలరుద్ర= ప్రళయకాల రుద్రునియొక్క ఆభీల= భయంకరమైన; కర= చేతిలోని; శూల= 
శూలంయొక్క హతిన్‌= దెబ్బచేత; రాలు= పద్వే పిడుగుల= పిడుగుల; గతిన్‌= విధంగా ఉడుగణంబు= నక్షత్రాల 
సమూహం; రాలెన్‌= రాలిపడింది; చటుల +అనిల +ఉద్భూత = భయంకరమైన గాలిచే ఎగురగొట్టబడ్డ; శాల్మలీతూలంబు= 
బూరుగుదూది; చాడ్పునన్‌= వలె; మేఘముల్‌= మేఘాలు; చదలన్‌+తూలెన్‌= ఆకాశంలో ఎగిరాయి; గిరులు= పర్వతాలు; 
వడకాదెన్‌= కంపించాయి; దివి= స్వర్గం; పెల్లగిల్లెన్‌= క్షోభించింది; సురల= దేవతలయొక్క గుండెలు +అవిసెన్‌= గుండెలు 
పగిలాయి; రసాతల= పాతాళలోకంలో; క్షోభము+ఒదవెన్‌= కలత ఏర్పడింది; దిక్కులు= అష్టదిక్కులు; అదరెన్‌= చలించాయి; 
విమానముల్‌= విమానాలు; తెరలి= తూలి; చెదరెన్‌= చెదిరాయి; కలంగి= తొట్రుపాటువల్ల; గ్రహరాజ చంద్రుల= 
సూర్యచంద్రులయొక్క గతులు= మార్గాలు; తప్పెన్‌= తప్పాయి. 

తా : భూమి కుమ్మరిసారెవలె తిరిగింది. ఆదివరాహస్వామియొక్క గిట్టల తాకిడికి కలతచెందిన నదీనదాల్లాగా సముద్రాలు 
(క్రిందుమీదుగా లేచే అలలతో పొర్లాయి. శివుని చేతిలోని శూలం దెబ్బలకు రాలే పిడుగులవలె నక్షత్రాలు నేల రాలాయి. 
భయంకరమైన గాలికి ఎగిరిన బూరుగుదూది విధంగా మేఘాలు చెల్లాచెదరయ్యాయి. పర్వతాలు కంపించాయి. స్వర్గం 
క్షోభించింది. దేవతల గుండెలు కలతపడ్దాయి. దిక్కులు చలించాయి. విమానాలు దారితప్పాయి. సూర్యచంద్రులు మార్గం 


తప్పారు. 

వ. అట్టి సమరసన్నాహంబునకుం గట్టాయితంబై, మణిఖచితభర్మవర్మనిర్మలాంశుజాలంబులును, 
శిరస్తాణకిరీటకోటిఘటితవినూత్నరత్నప్రభాపటలంబులును, గనకకుండలగైవేయహారకంకణ తులాకోటి 
వివిధభూషణవ్రాతరుచినిచయంబులును, బ్రచండబాహుదండసహ(స్రంబున వెలుంగుచు శరశరాసనశక్తి 


దశమస్కంధము - ఉత్తరభాగము 16] 


ప్రాసతోమరగదాకుంతముసలముద్గరభిందిపాలకరవాలపట్టిస శూలక్షురికాపరశు పరిఘాదినిశాతహేతి 
వ్రాతదీధితులును, వియచ్చరకోటినేత్రంబులకు మిజుమిట్లు గొలుపం గనకాచల శృంగసముత్తుంగం బగు 
రథం బెక్కి యరాతివాహినీసందోహంబునకుం దుల్యంబైన నిజసేనాసమూహంబు లిరుగడల నడవ బాణుం 


దక్షీణప్రతాపంబు దీపింప ననికి వెడలె, న య్యవసరం బున. 401 
ప్రతి : అట్టి= ఆ విధమైన; సమరసన్నాహంబునకున్‌= యుద్ధప్రయత్నానికి; కడు+ఆయితంబు+ఐ= బాగా సన్నద్ధమై; 
మణి= మణులతో; ఖచిత = పొదుగబడ్డ; భర్మ= బంగారు; వర్మ= కవచంయొక్క నిర్మల +అంశు= స్వచ్చమైన కిరణాల; 
జాలంబులును= సమూహాలూ; శిరస్‌+త్రాణ= తలను కాపాడే; కిరీటకోటి= కిరీటంయొక్క అంచున; ఘటిత= కూర్చబడ్డ; 
వినూత్న కొత్తదెన; రత్నప్రభా= రత్నాలకాంతుల; పటలంబులును= సమూహాలూ; కనక = బంగారు; కుండల = చెవిపోగులూ; 
(గ్రైవయహార= మెడయందలి హారాలూ (కంటెమున్నగునవి); కంకణ = చేతికి పెట్టుకొనే కడియాలూ; తులాకోటి= అందెలూ; 
వివిధ= రకరకాల; భూషణ = అలంకారాల; వ్రాత= సమూహంయొక్క రుచి= కాంతుల; నిచయంబులును= సమూహాలూ; 
ప్రచండ= భయంకరమైన; బాహుదండ= పెద్ద కర్రవంటి బాహువుల; సహస్రంబునన్‌= వేయింటితో; వెలుంగుచున్‌= 
ప్రకాశిస్తూ శర= బాణాలు; శర+ఆసన= విల్లు శక్తి= శక్తి అనే ఆయుధవిశేషం; ప్రాస= బల్లెములూ; తోమర= చిన్న 
ఈటె; గదా= గద; కుంత= ఈటె; ముసల= రోకలి; ముద్దర= ఇనుపసమ్మెట; భిందిపాల= ఇనుప బాణం కర్ర; కరవాల= 
ఇనుపబాణం కర్రసాగు; పట్టిస= పట్టాకత్తి శూల= శూలం); క్షురికా= చురకత్తి పరశు= గండ్రగొడ్డలి; పరిఘ+ఆది= 
ఇనుపగుదియ మొదలైన; నిశాత= వాడి అయిన; హేతి= ఆయుధాల; వ్రాత= సమూహంయొక్క దీధితులును = కాంతులూ; 
వియత్‌+చరకోటి= దేవతాసమూహాలయొక్క నేత్రంబులకున్‌= కళ్లకు; మిజుమిట్లు కొలుపన్‌= మిరిమిట్లు కలిగించగా; 
కనక+అచల= మేరుపర్వతంయొక్క శృంగ= శిఖరంవలె; సముత్తుంగంబు +అగు= బాగుగా ఎత్తయిన; రథంబు+ఎక్కి= 
రథంపైకి ఎక్కి అరాతి= శత్రుల; వాహినీ= సైన్యంయొక్క సందోహంబునకున్‌= సమూహానికి; తుల్యంబు+ఐన = సమానమైన; 
నిజ= తనయొక్క 'సేనా= సైన్యంయొక్క సమూహంబులు= సమూహాలు; ఇరుగడలన్‌= రెండువైపులా? నడవన్‌= నడువగ్గా 
బాణుండు= రాక్షసప్రభువైన బాణుడు; అక్షీణ= క్షీణించని; ప్రతాపంబు= శౌర్యం; దీపింపన్‌= ప్రకాశించగా; అనికిన్‌= 
యుద్దానికి; వెడలెన్‌= వెళ్లాడు; ఆ+అవసరంబునన్‌= ఆ సమయంలో... 

తా; యుద్ధసన్నాహానికి సిద్ధపడ్డ బాణుడు బంగారుకవచాన్నిి రత్నకాంతులతో కూడిన కిరీటాన్ని కుండలాలను, వోరాలను 
ధరించి ప్రాసం, తోమరం, గద, ఖద్దం మొదలైన అనేక ఆయుధాలతో తన సైన్యం శత్రు సైన్యాలకు దీటుగా ఇరువైపుల 
నడువగా ఉన్నతమైన రథం ఎక్కి మహాశౌర్యంతో యుద్దానికి వెళ్లాడు. ఆ సమయంలో 


శ బాణాసురునికి సహాయభూతుండగు శివునకు కృష్ణునకు యుట్ద మగుట 


చ. వరదుం డుదారభక్తజనవత్సలుందైన హరుండు బాణునిం 

గర మనురక్తి నాత్మజులకంటె దయామతిం జూచుం గానం దా 

దుర మొనరించువేడ్మ్కం బ్రమథుల్‌ గుహుండున్‌ నిజభూతకోటియున్‌ 

సరస భబజింప నుజ్వల నిశాతభయంకరశూలహస్తుందై. తే౦02 
ప్రతి : వరదుండు= వరాలిచ్చేవాడు; ఉదార= గొప్పవాడూ భక్తజన వత్సలుండు +ఐన =భక్తులపట్ల (ప్రమగలవాడైన; 
హరుండు= శివుడు; బాణునిన్‌= బాణుణ్ణి) కరము= మిక్షిలి; అనురక్తిన్‌= అనురాగంతో; ఆత్మజులకంటెన్‌= కుమారులకంటిె; 


162 శ్రీ మహాభాగవతము 


దయామతిన్‌= కృపాబుద్ధితో; చూచున్‌= చూస్తాడు; కానన్‌= కావున; తాన్‌= తాను; దురము+జఒనరించు = యుద్ధంచేసే; 
వేద్మన్‌= కుతూహలంతో; ప్రమథులు= ప్రమథగణాలు; గుహుండున్‌= కుమారస్వామి; నిజ= తన; భూతకోటియున్‌= 
భూతాల సమూహం; సరసన్‌= సమీపంలో; భజింపన్‌= సేవిస్తుండగా; ఉత్‌+జ్వల= ప్రకాశించే; నిశాత= వాడిఐన; 
భయంకర= భయం కలిగించే; శూలహస్తుండు+ఐ= శూలాన్ని చేతిలో ధరించినవాడై... 


తా : భక్తులపట్ల ప్రేమకలవాడూ, కోరికల్ని తీర్చేవాడూ అయిన శివుడు బాణుజ్జి తనకుమారులకంటే అధికంగా చూస్తాడు. 
కనుక, తాను బాణునిపక్షంలో యుద్ధం చేయడానికి కుమారస్వామి, ప్రమథగణాలూ వెంటరాగా శూలం ధరించినవాడై 


సీ ఖురపుటాహతి రేంగు ధరణీపరాగంబు, పంకేరుహాప్తబింబంబుం బొదువ 
విపులవాలాటోపవిక్షేపజాతవా, తాహతి వారివాహములు విరియం 
గుజుచ తిన్నని వాండికొమ్ములం జిమ్మిన, బ్రహ్మాండభాండకర్పరము వగుల 
నలవోక ఖణిఖణిల్లని అంకె వైచిన, రోదసీకుహరంబు ఖేదిలంగ 


తే. గళచలదృర్మఘంటికాఘణఘణ ప్ర, ఘఫోషమున దికటంబు లాకులత నొంద 
లీల నదతెంచు కలధౌతశైల మనంగ, నుక్కు మిగిలిన వృషభేంద్రు నెక్కి వెడలె. 403 


ప్రతి :;: ఖురపుట+ఆహతిన్‌= కాలిగిట్టలదెబ్బలతో; రేగు= పైకిలేచే; ధరణీ పరాగము= (నేలమీద లేచిన) దుమ్ము 
పంకేరుహ+ఆప్తబింబంబు= సూర్యవింబాన్ని పొదువన్‌= ఆవరించగా; విపుల= విశాలమైన; వాల+ఆటోప= తోకయొక్క 
విజ్బంభణంగల; విక్షేప= కదుపుటచేత; జాత= కలిగిన; వాత+ఆహతిన్‌= గాలిదెబ్బకు; వారివాహములు = మేఘాలు; 
విరియన్‌= చెదరగా; కుజఖుచ= పొట్టివైన; తిన్నని= సూటియైన; వాడి= పదునైన; కొమ్ములన్‌= కొమ్ములతో; చిమ్మినన్‌= 
పొడువగా; బ్రహ్మ+అండ= బ్రహ్మాండం అన్వే భాండ= పాత్రయొక్క కర్పరము+పగులన్‌= మూతపగులగా? అలవోకన్‌= 
తేలికగా; ఖణిఖణిల్లు+అని= ఖణిఖణిల్లని;ి అంక5= ధ్వని; వైచినన్‌= చేయగా; రోదసీకుహరంబు= భూమి ఆకాశాల 
మధ్యగల గుహలాంటి ప్రదేశం; భేదిలంగన్‌= 'బ్రద్దలుకాగ్యా గళ= కంఠంలో; చలత్‌= కదలాడే; భర్మఘంటికా= బంగారు 
గంటలయొక్క ఘణఘణ ప్రఘాషమునన్‌= ఘణఘణ ధ్వనికి; దిక్‌+తటంబులు= దిక్కుల అంచులు; ఆకులతన్‌+ఒందన్‌= 
కలతచెందగా; లీలన్‌= ఆటవలె; నడతెంచు= నడచివచ్చే; కలధౌత శైలము +అనన్‌+కన్‌= వెండికొండా అనేట్టు ఉక్కుమిగిలిన = 
బలం అతిశయించిన; వృషభ+ఇంద్రున్‌= నందీశ్వరుని ప్రై; ఎక్కి వెడలెన్‌= శివుడు బయలుదేరాడు. 


తా; నందీశ్వరుని కాలిగిట్టల తాకిడికి రేగిన దుమ్ము సూర్యుణ్ణి కమ్మివేసింది. తోకను కదుపగా ఏర్పడిన గాలికి మేఘాలు 
చెదరాయి. కొమ్ములవిసురుకు బ్రహ్మాండమనే పాత్రమూత పగిలింది. నందీశ్వరునిరంకెలకు ఆకాశం బద్దలైంది. మెడలో 
వేలాడే బంగారు గంటలధ్వనికి దిక్కులు కలత చెందాయి. నడచివస్తున్న వెండికొండా అన్నట్లు నందీశ్వరుణ్లి శివుడు 
అధిరోహించి యుద్దానికి బయలుదేరాడు. 


వ. ఇట్లు వెడలి సమరసన్నాహసముల్లాసంబు మొగంబులకు వికాసంబు సంపాదింపం బ్రతిపక్షబలంబుల 
తోడం దలపడిన ద్వంద్వయుద్ధం బయ్యె, నప్పు డప్పురాతనయోధుల యాయోధనంబుంజూచు వేడ్మం 
జనుదెంచిన, సరసిజసంభవశక్రసురయక్షసిద్ధసాధ్యచారణ గంధర్వకి న్నరకింపురుష గరుడోరగాదులు 
నిజవిమానారూఢులై వియత్తలంబున నిలిచి రట్టియెడం గృష్షుండును - హరుండును, మారుండును - 


దశమస్కంధము - ఉత్తరభాగము 163 


గుమారుందును, గూపకర్ణ - కుంభాండులును - గామపాలుండును; బాణుపుత్తుండగు బలుండును - 
సాంబుండును; సాత్యకియును - బాణుండును, రథికులు - రథికులును, నాళశ్వికులు - నాళశ్చ్వికులును, 
గజారోహకులు - గజారోహకులును, బదాతులు - పదాతులునుం దలపడి యితరేతర హేతిసంఘట్టనంబుల 
మిణుంగుజులు సెదరం బరస్పరాహ్వానబిరుదాంకితసింహనాదహుంకార శింజినీటంకారవారణఘీంకార 
వాజి హేషారవంబులను, బట హకాహళభేరీమృదంగశంఖతూర్యఘోషంబులను బ్రహ్మాండకోటరంబు 
పరిస్ఫోటితంబయ్యె, న య్యవసరంబున. 404 


ప్రతి : ఇట్లు= ఈ రీతిగా; వెడలి= వెల్లి, సమర= యుద్ధ; సన్నాహ= ప్రయత్నాలతో; సముల్లాసంబు= మహానందం; 
మొగంబులకు = ముఖాలలో; వికాసంబు= సంతోషాన్ని; సంపాదింపన్‌= కలిగింపగా; ప్రతిపక్షబలంబులతోడన్‌= ఎదుటి 
వారి సేనలతో; తలపడినన్‌= డీకొనగా; ద్వంద్వయుద్దంబు +అయ్యెన్‌= ఎదురెదురు ఇద్దరు చేసే యుద్ధమైంది; అప్పుడు= 
ఆ సమయంలో; ఆ+పురాతనయోధుల= ఆ ప్రాచీనయుద్ధవీరుల; ఆ యోధనంబున్‌= యుద్దాన్ని చూచు= చూచే; 
వేద్మన్‌= కోరికతో; చనుదెంచిన= వచ్చిన; సరసిజసంభవ = బ్రహ్మ శక్ర= ఇంద్రుడు; సుర= దేవతలు; యక్ష= యక్షులు; 
సిద్ధ= సిద్దులు; సాధ్య= సాధ్యులు; చారణ = దేవగాయకులు; గంధర్వ= గంధర్వులు; కిన్నర = కిన్నరులు; కింపురుషా 
కింపురుషులు; గరుడ= గరుడజాతివారు; ఉరగ+ఆదులు = సర్పాలు మొదలైనవి; నిజ= తమ; విమాన +ఆరూఢులు+ఐ= 
విమానాల్లో కూర్చున్నవారైై వియత్‌+తలంబునన్‌= ఆకాశప్రదేశంలో; నిలిచిరి= నిలబడ్డారు; అట్టి+ఎడన్‌= ఆ సమయంలో; 
కృష్ణుండును, హరుండును = కృష్ణుడూ శివుడూ; మారుండును కుమారుండును = ప్రద్యుమ్నుడూ కుమారస్వామీ; కూపకర్ణ 
కుంభాందులును = కూపకర్ణుడూ కుంభాండులూ; కామపాలుండును= బలరాముడూ; బాణుని పుత్రుండగు బలుండును= 
బాణుని కుమారుడైన బలుడూ; సాంబుడును= సాంబుడూ; సాత్యకియు బాణుండును= సాత్యకీ, బాణుడూ; రధికులు 
రథికులునున్‌= రథధికులు రథికులతోనూ; ఆశ్వికులు ఆశ్వికులును= ఆశ్వికులు అశ్వసైన్యంతోనూ; గజ+ఆరోహకులు 
గజ+ఆరోహకులును= గజారోహకులు గజారోహకులతోనూ; పదాతులు= కాలినడకనపోవు సైనికులు; పదాతులన్‌= 
పదాతులతోనూ; తలపడి= ఎదుర్శాని; ఇతర+ఇతర= ఇతరులు ఇతరులతో; హేతి= ఆయుధాలయొక్క సంఘట్టనంబులన్‌= 
రాపిళ్లచేత; మిణుగురులు = నిప్పురవ్వలు; చెదరన్‌= చెదరగాా పరస్పర= ఒకరినొకరు; ఆహ్వాన = పిలుచుకొంటూ, బిరుద+ 
అంకిత= తమ తమ బిరుదుల్ని ప్రకటిస్తూ సింహనాదము= సింహంవంటి ధ్వని చేస్తూ హుంకార= హుంకారం చేస్తూ 
శింజినీటంకార= వింటినారి ధ్వనులచేత; వారణఘీంకార= ఏనుగుల ఘీంకారాలచేత; వాజి= గుర్రాలయొక్క 
హేషారవంబులను= సకిలింపుశబ్బాలచేత; పటహ= తప్పెటల; కాహళ= బాకాల; భేరీ= భేరీవాద్యాల; మృదంగ= 
మద్దెళ్ల; శంఖ= శంఖాల; తూర్య= ధక్కలయొక్క ఘోషంబులను = ధ్వనులచేత; (బ్రహ్మాండ= (బ్రహ్మాండం అన్వే కోటరంబు= 
తొర్ర; పరిస్పోటితంబు = చీల్చబడినవి; అయ్యెన్‌= అయ్యాయి; ఆ+అవసరంబునన్‌= ఆ సమయంలో... 

తా; పరమేశ్వరుడు సమరసన్నాహసముల్లాసంతో వెళ్లి ఎదుటివారి సైన్యాన్ని ఎదుర్శొన్నాడు. అప్పుడు ద్వంద్వయుద్ధం 
జరిగింది. ఆ పురాతన వీరులయుద్దాన్ని చూడడానికి బ్రహ్మ, ఇంద్రుడు, దేవతలు, మొదలైనవారు వచ్చారు. శ్రీకృష్ణుడూ ఆ 
శివుడూ; ప్రద్యుమ్నుడూ - కుమారస్వామీ; కూపకర్ణుడూ -- కుంభాండులతో, బలరాముడూ - బలుడూ - సాంబుడూ; 
రధికులు - రధికులతోనూ, ఆళ్వికులు ఆళ్వికులతోనూ, గజారోహకులు గజారోహకులతోనూ, పదాతిదళం పదాతిదళంతోనూ; 
యుద్ధం చేశారు. సింహధ్వనులతో, హుంకరింపులతో, వింటినారిధ్వనులతో, ఏనుగుల ఖుంకారాలతోనూ, గుర్రప్రసకిలింపులతో, 
తప్పెటల, బాకాల భేరీశబ్దాలతో, మద్దెళ్ల, ధక్కాలు, శంఖాల ధ్వనులతో బ్రహ్మాండం బద్దలయినట్లు అయింది. 


164 శ్రీ మహాభాగవతము 


విశే ; ఇందు జగన్నాటకసూత్ర ధారి అయిన శ్రీకృష్ణుడు ఒకపక్క భక్తపరాధీనుడగు శివుడు ఒకపక్క యుద్ధభారాన్ని 
వహించారు. ఇందలి శ్రీకృష్ణుడు జయశీలి. బాణుడు శాపగ్రస్తుడు. విచిత్ర మేమంటే బాణుడు శివునినుండి పొందింది. 
వరరూపంలో ఉన్న శాపం. ఆ వరమిచ్చింది శివుడే. తిరిగి బాణునిపక్షాన యుద్ధం చేస్తున్నదీ, బాణుణ్ణి రక్షించే ప్రయత్నం 
చేసిందీ - పరమేశ్వరుడే! ఇదొక విచిత్ర యుద్ధసన్నివేసం! అయినా హరిహరుల లక్ష్యంమాత్రం దుష్టశిక్షణం, శిష్టరక్షణమే! 
బాణుణ్ణి కూల్చడమే! బాణుడు తన ఆరాధ్యదైవాన్నే తనతో యుద్దానికి రమ్మనడం - వాని దురహంకారానికీ, నాశనానికీ 


పునాది అయింది. 


చ. జలరుహనాభుం దార్చి నిజశార్‌బ్లశరాసనముక్తసాయకా 

వలి నిగుడించి నొంచెం బురవైరి పురోగములన్‌ రణక్రియా 

కలితుల గుహ్యకప్రమథకర్చురభూతపిశాచడాకినీ 

బలవదరాతియోధులను బమ్మెరపోయి కలంగి పాజంగన్‌. 405 
ప్రతి : జలరుహనాభుండు= పద్మనాభుడైన శ్రీకృష్ణుడు; ఆర్చి= బొబ్బపెట్టి నిజ= తనయొక్క శార్‌బ్ద= శార్‌బ్బమనే; 
శర+ఆసన= వింటినుండి; ముక్త= వదలిన; సాయక+ఆవలిన్‌= బాణాలసమూహంతో,); నిగుడించి= విజ్బంభించి; పురవైరి 
పురోగములన్‌= శివుడు మొదలైన వారిని; రణక్రియా +ఆకలితులన్‌= యుద్ధక్రియలతో కూడినవారిని; గుహ్యక= గుహ్వకులు; 
ప్రమథ= ప్రమథగణాలు; కర్చుర= రాక్షసులు; భూత= భూతగణాలు; పిశాచ= పిశాచాలు; డాకినీ= (కనిపించుటతో) 
ఉపద్రవం కల్గించే పిశాచప్రీలు; బలవత్‌= శక్తిమంతులైన; అరాతి= శత్రు; యోధులను= వీరులను; బమ్మెరపోయి= 
భయం కలిగించి; కలంగి= తొట్రుపాటుచెంది; పాజంగన్‌= పరుగెత్తేటట్లు; నొంచెన్‌= బాధించాడు. 
తా: శ్రీకృష్ణుడు సింహనాదం చేసి తన యుద్ధనైపుణ్యంతో, బాణప్రయోగంతో శివుడు మొదలైన యోధుల్ని బాధించాడు. 
శత్రుసైనికులు భయంతో కలతచెంది పారిపోయేటట్లు చేశాడు. 
వః ఇట్లేసి యార్చిన కుంభినీధరుభుజావిజంభణసంరంభంబునకు సహింపక, నిటలాంబకుం 
డనలకణంబు లుమియునిశితాంబకంబులం బీతాంబరు నేసిన, వాని నన్నింటి నడుమన ప్రతిబాణంబు 
లేసి, చూర్ణంబు 'సేసినం గనుంగొని మజియును. 406 
ప్రతి : ఇట్లు+ఏసి= ఇలా బాణాలువేసి; ఆర్బిన= సింహనాధం చేసిన; కుంభినీధరు= కృష్ణునియొక్క భుజావిజ్బంభణ = 
బాహుపరాక్రమంయొక్క సంరంభంబునకున్‌= ఆటోపానికి; సహింపక= ఓర్చుకోలేక; నిటల +అంబకుందడు= ఫాలాక్షుడైన 
శివుడు; అనలకణములు = అగ్నికణాలు; ఉమియు= కక్కుతున్న; నిశిత+అంబకంబులన్‌= వాడి బాణాలతో; పీత +అంబరునిన్‌= 
కృష్ణుణ్ణి; ఏసినన్‌= కొట్టగా; వానిని= ఆ బాణాల్ని అన్నింటిన్‌+నడుమన = అన్నింటి మధ్యలోనే) ప్రతిబాణంబులు+ఏసి= 
తిరుగు బాణాలు వేసి; చూర్ణంబున్‌= వాటిల్ని పొడిగా చేసినన్‌= చేయగా; కనుగొని= చూచి; మజియును= ఇంకా... 
తా : కృష్ణుని విజ్బంభణం చూడలేక పరమేశ్వరుడు నిప్పులు కక్కే బాణాలు వేశాడు. కృష్ణుడు వాటిని ప్రతిబాణాలతో 
పొడిపొడిగా చేశాడు. ఇంకా 


మ. అనలాక్షుండు త్రిలోకపూజ్యమగు బ్రహ్మాస్త్రం బరింబోసి యా 
వనజాతేక్షణుమీందం గ్రోధమహిమవ్యాకీర్ణుండై యేసె, నే 


దశమస్కంధము - ఉత్తరభాగము 165 


సనం దద్దివ్యశరంబుచేతనె మఖల్ప్చెం గృష్టుం డత్యుద్ధతిన్‌ 
జనితాశ్చర్యరసాబ్ధిమగ్ను లగుచున్‌ శక్రాదు లగ్గింపంగన్‌. శ07 


ప్రతి : అనల+అక్షుండు= నొసట కన్నుగల శివుడు; త్రిలోకపూజ్యము +అగు = మూడులోకాల్లో పూజించదగిందై; 
బ్రహ్మ+అ'స్తము= బ్రహ్మాస్త్రం అనే పేరున్న దివ్యాస్తాన్ని అరిన్‌+పోసి= వింటికి సంధించి; ఆ వనజాత+ఈక్షణు మీందన్‌= 
ఆ కృష్ణుని పై; క్రోధమహిమవ్యాకీర్ణుందై = మిక్కిలికోపం కలవాడై; ఏసెన్‌= వేశాడు; ఏసినన్‌= వేయగా; తద్‌+దివ్యశరంబు 
చేతన్‌+ఎ= ఆ లోకాతీతమైన బాణంవల్లనే; అతి+ఉద్ధతిన్‌= మిక్కిలి గర్వంతో; కృష్ణుండు = కృష్ణుడు; మరల్చిన్‌= మరలించాడు; 
జనిత +ఆశ్చర్యరస +అబ్టిమగ్నులు +అగుచున్‌ = కలిగిన ఆశ్చర్య రససముద్రంలో మునిగినవారై; శక్ర+ఆదులు= ఇంద్రుడు 
మొదలైనవారు; అగ్గింపగన్‌= పొగడగా... 
తా : శివుడు బ్రహ్మాస్తాన్ని ప్రయోగించాడు. శ్రీకృష్ణుడు అదే బ్రహ్మాస్తంతోనే దాన్ని తేలికగా తిప్పికొట్టాడు. ఆ ప్రయోగాన్ని 
చూచి ఇంద్రాది దేవతలు ఆశ్చర్యపడి కృష్ణుని పొగడగా 
శా. వాయవ్యాస్త ముపేంద్రుపై నలిగి దుర్వారోద్ధతి న్నేయ దై 

తేయధ్వంసియుం బార్వతాశుగముచేం ద్రెంచెం, గ్రతుధ్వంసి యా 

గ్నేయాస్తం బడరించె నుగ్రగతి లక్ష్మీనాథుపై, దాని వే 

మాయం జేసెను నైంద్రబాణమునం బద్నాక్షుండు లీలాగతిన్‌. 408 
ప్రతి : ఉపేంద్రుపైన్‌= కృష్ణునిపై; అలిగి= కోపించి; వాయవ్య+అ'స్త్రమున్‌= వాయవ్యాస్తాన్ని దుర్‌ +వార +ఉద్ధతిన్‌+ఏయన్‌= 
నివారింప శక్యంకాని గర్వంతో వేయగా; దైతేయ= రాక్షసుణ్ణి ధృంసియున్‌= నాశనం చేసేవాడైన కృష్ణుడ; పార్వత+ఆశుగమున్‌= 
పార్వతమనే బాణంతో; త్రెంచెన్‌= తెగవేశాదు; (క్రతుధ్వంసి= శివుడు (దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేసినవాడు); ఆగ్నేయ+ 
అస్త్రంబు= ఆగ్నేయాస్తాన్ని ఉగ్రగతిన్‌= భయంకరంగా; లక్ష్మీనాథుపైన్‌= కృష్ణునిపై) అడరించెన్‌= ప్రయోగించాడు; 
దానిన్‌= ఆ బాణాన్ని వే= వేగంగా ఐంద్రబాణమునన్‌= ఇంద్రాస్త్రంతో; పద్మ+అక్షుండు= కృష్ణుడు; లీలాగతిన్‌= విలాసంగా; 
మాయన్‌+చేసెను= నిర్వీర్యమయ్యేట్లు చేశాడు. 
తా : శివుడు కృష్ణునిపై వాయవ్యాస్తాన్ని ప్రయోగించాడు. కృష్ణుడు ఈ అస్తాన్ని పార్వతబాణంతో తుంచాడు. శివుడు 
ఆగ్నేయాస్తాన్ని వేయగా కృష్ణుడు ఐంద్రాస్తంతో దానిప్రభావాన్ని నిర్మూలించాడు. 


వ. మజథణజియును. 409 
ప్రతి : మజియును= ఇంకా... 


ఉ. పాయని కిన్మతో హరుండు పాశుపతాస్తము నారిం బోసినన్‌ 
దోయరుహాయతాక్షుందును దోదన లోకభయంకరోగ్ర నా 
రాయణబాణరాజము రయంబున నేసి మరల్చి దానిం జ 
క్రాయుధుం డిత్తెజంగునం బురారిశరావలి రూపుమాపినన్‌. 410 


166 శ్రీ మహాభాగవతము 


ప్రతి : హరుండు= శివుడు; పాయని= తొలగని; కిన్మతోన్‌= కోపంతో; పాశుపత +అస్త్రమున్‌= పాశుపతాస్త్రాన్ని నారిన్‌+ 
పోసినన్‌= అల్లెతాడులో ఎక్కుపెట్టగా; తోయరుహ+అక్షుండున్‌= కృష్ణుడూ; తోదన్‌+అ= వెంటనే; లోకభయంకర= లోకానికి 
భయం కలిగించే) ఉగ్ర= తీవ్రమైన; నారాయణ బాణరాజమున్‌= శ్రేష్టమైన నారాయణాస్త్రాన్ని రయంబునన్‌+ఏసి= 
వేగంగా వేసి; దానిన్‌= ఆ పాశుపతాస్త్రాన్ని మరల్చిన్‌= మరల్చాడు; చక్ర+ఆయుధుండు = శ్రీకృష్ణుడు; ఈ+తెజఖంగునన్‌= 
ఇలా; పుర+అరి= త్రిపురాలకు శత్రువైన శివునియొక్క శర+ఆవలిన్‌= బాణాల సమూహాన్ని రూపుమాపినన్‌= 
నశింపచేయగా... 
తా : శివుడు పాశుపతాస్త్రం వేశాడు. శ్రీకృష్ణుడు నారాయణాస్త్రం సంధించి, ఆ అస్త్రాన్ని మరల్చాడు. ఈ విధంగా శివుని 
అస్త్రాలు అన్నిటినీ కృష్ణుడు నిర్వీర్యం చేస్తుండగా 
క. ఊహ కలంగియు విగతో, త్సాహుండగు హరునిమీంద జలజాక్షుండు స 

మ్మోహనశిలీముఖం బ, వ్యాహతజయశాలి యగుచు నడరించె నృపా! త్తే 
ప్రతి : నృపా!= ఓ రాజా! ఊహ= ఆలోచన; కలంగియున్‌= వ్యాకులపాటు పొందగా (చిత్తం చలించగా) విగత + 
ఉత్సాహుండు +అగు= నిరుత్సాహుడైన; హరునిమీందన్‌= శివునిపై; జలజ+అక్షుందు= శ్రీకృష్ణుడు; సమ్మోహన = సమ్మోహనమనే; 
శిలీముఖంబున్‌= బాణాన్ని (అస్త్రాన్ని; అవ్యాహత; జయశాలి= ఎదురులేక గెలిచే శీలంకలవాడు; అగుచున్‌= అవుతూ; 
అడరించెన్‌= ప్రయోగించాడు. 
తా : కలతచెంది నిరుత్సాహుడై ఉందే శివునిపై జయశాలి అయిన కృష్ణుడు సమ్మోహనాస్తాన్ని ప్రయోగించాడు. 
వ. అట్లేసిన. త12 
ప్రతి : అట్లు+ఏసినన్‌= అలా వేయగా... 


క. జృంభణశరపాతముచే, శంభుండు నిజతనువు పరవశం బయి సోలన్‌ 

జృంభితుండై ఘననిద్రా, రంభతవృషభేంద్రుమూంపురముపై వ్రాలెన్‌. 413 
ప్రతి : జృంభణశరపాతముచే= జ్ఞంభకాస్త్రం పడడంతో (దీన్న సమ్మోహనాస్త్రం అనీ అంటారు); శంభుండు = శివుడు; 
నిజ= తనయొక్క తనువు= శరీరం; పరవశంబు +అయి= మైకంకమ్మి, సోలన్‌= అలసిపోగా; జృంభితుండు+ఐ= ఆవులిస్తూ 
ఘన= గొప్పదైన; నిద్రా+ఆరంభతన్‌= నిద్ర రావడంవల్ల; వృషభ+ఇంద్రు= నందీశ్వరునియొక్క మూంపురముపైన్‌= 
మూపురంపై; వ్రాలెన్‌= వాలిపోయాడు. 
తా ; శివుడు సమ్మోహనాస్త్రప్రభావంతో శరీరం స్వాధీనం తప్పగా, చేష్టలుడిగి, నిద్రవచ్చి నందీశ్వరునిమూపురంపై 
వాలిపోయాడు. 
వ. ఇట్లు వ్రాలినం జక్రవాణి పరబలంబుల నిశితబాణపరంపరలం దునిమియు, నొక్కయెదం గృపాణంబులం 
గణికలు సేసియు, నొక్కవో గదాహతులం దుత్తుమురుగా మొత్తియు ని వ్విధంబునం బీనుంగుపెంటలం గావించె, 
నంత. కు! 


దశమస్కంధము - ఉత్తరభాగము 167 


ప్రతి : ఇట్లు= ఈ విధంగా; వ్రాలినన్‌= పడిపోగా; చక్రపాణి= కృష్ణుడు) పరబలంబులన్‌= శత్రుసైన్యాలను; నిశిత= 
వాడియైన; బాణపరంపరలన్‌= బాణాలవరుసలతో; తునిమియున్‌= ఖండించీ; ఒక్క+ఎడదన్‌= కొన్ని స్థలాలలో; 
కృపాణంబులన్‌= ఖడ్దాలతో; కణికలు= ముక్కలు; చేసియున్‌= చేసి; ఒక్కచోన్‌= ఒక్కచోట; గదా= గదయొక్క ఆహతులన్‌= 
దెబ్బలతో; తుత్తుమురు+కాన్‌= పొడిపొడి అయ్యేట్టుగా; మొత్తియున్‌= కొట్టి ఈ విధంబునన్‌= ఈ రీతిగా? పీనుంగుపెంటలన్‌= 
శవాల గుట్టల్ని కావించెన్‌= చేశాడు; అంతన్‌= ఆ తర్వాత... 


తా : ఈ విధంగా శివుడు నందీశ్వరునిపై నిద్రమత్తులో పడగా, కృష్ణుడు శత్రు సైనికుల్ని బాణపరంపరతో ఖండించాడు. 
ఖద్దాన్ని చేపట్టి శత్రుసైనికులలో మిగిలినవారిని బాధించాడు. ఈ రీతిగా రణరంగాన్ని శవాలగుట్టగా చేశాడు. 


చ. తజణీమి మురాంతకాత్మజుం డుదాత్తబలంబున బాహులేయుపైం 
గఅకరిం దాంకి తీవ్రశితకాండపరంపర లేసి నొంపంగా 
నెజంకులు గాండి పైందొరంగు నెత్తుట జొత్తిలి వైరు లార్వం గాం 
బఅచె మయూరవాహనముం బైకొని తోలుచు నాజి భీతుందై. 415 


ప్రతి : ముర+అంతక +ఆత్మజుండు= ప్రద్యుమ్నుడు; ఉదాత్తబలంబునన్‌= గొప్పశక్తితో; తథిమి= వెంబడించి; కజకరిన్‌= 
సమర్ధతతో; తాకి= ఎదుర్శొని; బాహులేయుపైన్‌= కుమారస్వామిమీద; తీవ్రశితకాండపరంపరన్‌= వాడి అయిన బాణాల 
సమూహాన్ని ఏసి= వేసి; నొంపన్‌+కాన్‌= నొప్పించగా; నెజఖంకులు = మర్మ్శస్థలాలను; గాడి= నాటుకొని; పైన్‌+తొరంగు= 
పైనుంచి కారుతున్న నెత్తుటన్‌= రక్తంలో; చొత్తిలి= తడిసి, ఎర్రబారి; వైరులు +ఆర్వన్‌+కాన్‌= శత్రువులు కేకలు వేస్తుండగా; 
మయూరవాహనమున్‌= నెమలి వాహనాన్ని; పైకొని= ఎక్కి తోలుచున్‌= తోలుకొంటూ; ఆజిన్‌+భీతుండు+ఐ= యుద్ధంలో 
భయపడినవాదై; పజచెన్‌= పారిపోయాడు. 

తా : ప్రద్యుమ్నుడు గొప్ప సైన్యంతో కుమారస్వామిని ఎదుర్కొన్నాడు. వాడిబాణాలతో బాధింపగా కుమారస్వామి దేహం 
రక్తపుముద్దయెై బాధపడుతుంటే, శత్రువులు సంతోషంతో కేకలు పెడ్తుంటే యుద్ధం అంటే భయపడి; తన నెమలివాహనంపై 
రణరంగం నుండి పారిపోయాడు. 


ఉ. పంబి రణక్షితిన్‌ శరవిపాటితశాత్రవవీరుండైన యా 

సాంబుండు హేమపుంఖశితసాయకజాలము లేర్చి భూరికో 

పంబున నేసినన్‌ బెదరి బాణతనూభవుం డోడి పాటె శౌ 

ర్యంబును బీరముం దగవు నాజడివోవ బలంబు లార్వంగన్‌. 416 
ప్రతి : రణక్షితిన్‌= యుద్ధభూమిలో; పంబి= విజ్బంభించి; శరవిపాటిత= బాణాలచే నాశనం చేయబడ్డ; శాత్రవ 
వీరుండు+ఐన= శత్రువులకు వీరులుగల; ఆ సాంబుండు= ఆ సాంబుడు; హేమపుంఖ= బంగారపు పింజలుగల (బాణం 
పట్టుకొనే భాగం కుచ్చు); శిత= వాడియైన; సాయకజాలములు= బాణాల సమూహాన్ని ఏర్చి= సంధించి; భూరి= 
అధికమైన; కోపంబునన్‌= కోపంతో; ఏసినన్‌= ఏయగా; శౌర్యంబునున్‌= పరాక్రమాన్ని భీరమును= ధైర్యాన్ని తగవును+ 
ఆజడి+పోవన్‌= జగడం వ్యర్థమైపోగా; బలంబులు+ఆర్వన్‌+కన్‌= సైనికులు బాధతో కేకలువేయగా; బాణతనూభవుడు= 
బాణుని కుమారుడైన బలాసురుడు; ఓడి; పాటిన్‌= పారిపోయాడు. 


168 శ్రీ మహాభాగవతము 


తా; యుద్ధభూమిలో శత్రువీరుడైన సాంబుడు కోపోద్రిక్తుడై బంగారు పిళ్లుగల వాడి బాణాలు వేయగా బాణుని కుమారుడైన 
బలాసురుడు అధైర్యంతో ఓడి పారిపోయాడు. 


మ. వరబాహాబలశాలి యా హలి రణావష్టంభసంరంభ వి 

స్ఫురదుగ్రాశనితుల్యమైన ముసలంబుం బూని వ్రేసెన్‌ బొరిం 

బొరిం గుంభాండక కూపకర్పుల శిరంబుల్‌ వ్రస్పి మెదయు నె 

త్తురు గర్జంబుల వాతనుం దొరంగ సంధుల్‌ వ్రీలి వే చావంగన్‌. శే 
ప్రతి : వర= శ్రేష్టమైన; బాహా= చేతులయొక్క బలశాలి= బలంచే ప్రకాశించేవాడు; ఆ హలి= నాగలి ఆయుధంగా కల 
ఆ బలరాముడు; రణ+అవష్టంభ= యుద్ధ ప్రారంభానికై; సంరంభ= వేగిరపాటుచేత; విస్ఫురత్‌+ఉగ్ర+అశని= మెరిసే 
తీక్షమైన వజ్రాయుధంతో; తుల్యము+ఐన= సమానమైన; ముసలంబున్‌= రోకలిని; పూన్సి= ధరించి; పొరిన్‌+పొరిన్‌= 
మాటిమాటికి; కుంభాందక కూపకర్ణుల= కుంభాందకుడూ, కూపకర్ణుడు అనేవాళ్ల; శిరంబుల్‌= తలలు; వ్రస్సి= బద్దలై; 
మేదంబు= కొవ్వు, నెత్తురు= రక్తం; కర్ణంబులన్‌= చెవులనుండి; వాతన్‌= నోటినుండి; తొరంగన్‌= కార్తుండగా; సంధుల్‌= 
కీళ్లు వ్రీలి= చీలి వే= వేగంగా; చావన్‌+కన్‌= చచ్చిపోయేట్లుగా; వ్రేసెన్‌= కొట్టాడు. 
తా ; బలరాముడు వజ్రాయుధంవంటి ముసలంతో కుంభాండ కూపకర్ణుల శిరస్సుపై మోదగా, వారు ముసలం దెబ్బలకు 
తలలు పగిలి రక్తం కక్కుతూ చచ్చారు. 


వ. అట్టియెడ సైన్యంబు దైన్యంబు నొంది యనాథం బయి చెడ్డి, విజిగి పాజినం గని బాణుండు సాత్యకిం 
గేడించి ప్రళభయాగ్నియుంబోలె విజృంభించి చెయి వీచి బలంబుల మరలం బురికొల్పి తానును ముంగలియై 
నడచె, నప్పు డుభయసైన్యంబు లన్యోన్యజయకాంక్షం దలపడు దక్షిణోత్తరసముద్రంబుల రౌద్రంబున 
వీంకం దాంకినం బోరు ఘోరంబయ్యె, నట్టియెడ గదల నడిచియుం, గుఠారంబులం బొడిచియు; సురియలం 
[గ్రుమ్మియు, శూలంబులం జిమ్మియు; శక్తుల నొంచియుం, జక్రంబులం ద్రుంచియు; ముసలంబుల మొత్తియు, 
ముద్గరంబుల నొత్తియుం; గుంతంబుల [గ్రుచ్చియుం, బంతంబు లిచ్చియుం; బరిఘంబుల నొంచియుం, 
బట్టిసంబులం ద్రుంచియు; శరంబుల నేసియుం, గరవాలంబుల వ్రేసియు; సత్రాసులై పాసియు, విత్రాసులై 
దాసియుం బెనంగినం దునిసిన శిరంబులును, దునుకలైన కరంబులును, దెగిన కాళ్ళును, (ద్రైస్సిన వ్రేళ్ళును; 
దుమురులైన యెముకలును, బ్రోవులైన ప్రేవులును; నులిసిన మేనులును, నలిసిన జానువులును; నొగిలిన 
వర్మంబులును, బగిలిన చర్మంబులును, వికలంబులయిన సకలావయవంబులును, వికీర్ణంబులయిన 
కర్ణంబులును; విచ్చిన్నంబులైన నయనంబులును, వెదలురుధిరంబులును; బడలుపడుబలంబులును, 
గొండలవడువునం బడు మాంసఖండంబులును; వాచజచు కొజప్రాణంబులును, వాలిన తేరులును; గూలిన 
కరులును, నొజగిన గుఖ్జింబులును; దెరలిన కాలుబలంబులును గలిగి, పలలఖాదనకుతూహలజనిత 
మదాంధీభూత పిశాచ డాకినీ భూత బేతాళ సమాలోలకోలాహలభయంకరారావబధిరీకృతసకలదిశావకా శంబయి 
సంగరాంగణంబు భీషణం బయ్యె, న య్యవసరంబున. శీ18 


దశమస్కంధము - ఉత్తరభాగము 169 


ప్రతి : అట్టి+ఎడన్‌= ఆ సమయంలో; సైన్యంబు= సైన్యం; దైన్యంబున్‌+ఒంది= దీనత్వం పొంది; అనాథంబు+అయి= 
దిక్కులేనిదై; చెడి= నశించి; విజిగి= ఓడి; పాజినన్‌+కని= పారిపోగా చూచి; బాణుండు= బాణుడు; సాత్యకిన్‌= సాత్యకిని; 
కేడించి= అలక్ష్యం చేసి; ప్రళభయ+అగ్నియున్‌ +పోలెన్‌= ప్రళభయకాలంనాటి అగ్నివలె; విజ్బంభించి= చెలరేగి; చేయివీచి= 
చెయ్యిచాచి; బలంబులన్‌= (తన) సైన్యాన్ని మరలన్‌= తిరిగివచ్చిటట్స్లు పరికొల్పి= ప్రోత్సాహపరచి; తానునున్‌= తానుకూడా; 
ముంగలియై= ముందున్నవాడై; నడచెన్‌= నడిచాడు; అప్పుడు= ఆ సమయంలో; ఉభయ సైన్యంబులు= రెండుపక్షాలలోని 
సైనికులు; అన్యోన్య= పరస్పర; జయకాంక్షన్‌= జయంపొందాలనే కోరికతో; తలపదు= సెద్ధపడు; దక్షిణ +ఉత్తుసముద్రంబుల= 
దక్షిణ ఉత్తర సముద్రాలవలె; రౌద్రంబునన్‌= ప్రతాపంతో; తాకినన్‌= ఎదుర్మోగ్లా; పోరు= యుద్దం; ఘోరంబు +అయ్యెన్‌= 
మిక్కిలి భయంకరం అయింది; అట్టి+ఎడన్‌= ఆ సమయంలో; గదలన్‌= గదలచేత; అడిచియున్‌= కొట్టి కుఠారంబులన్‌= 
గండ్రగొడ్డళ్ళచే; పొడిచియున్‌= పొడిచి; సురియలన్‌= చురకత్తులతో; (క్రుమ్మియున్‌= కుమ్మీ; శూలంబులన్‌= శూలాలతో; 
చిమ్మియున్‌= చిమ్మీ; శక్తులన్‌= శక్తి అనే ఆయుధాలతో; నొంచియున్‌= నొప్పించీ; చక్రములన్‌= చక్రాలతో; త్రుంచియున్‌= 
ఖండించీ; ముసలంబులన్‌= రోకళ్ళచే; మొత్తియును= బాది; ముద్దరంబులన్‌= సమ్మెటల్తో ఒత్తియున్‌= అదిమీ; 
కుంతంబులన్‌= బల్లేలచే; (గగ్రుచ్చియున్‌= పొడిచీ; పంతంబులు +ఇచ్చియు= వీరాలాపాలాడి; పరిఘంబులన్‌+ఒంచియు = 
గుదియలచే వంచి; పట్టిసంబులన్‌= పట్టిసం అనే ఆయుధాలతో; త్రుంచియున్‌= ముక్కలు చేసీ శరంబులన్‌= బాణాలతో; 
ఏసియున్‌= కొట్టీ; కరవాలంబులన్‌= ఖడ్ద్డాలచే; వ్రెసియున్‌= ఖండించీ; సంత్రాసులు +ఐ= భయపడినవారై; పాసియున్‌= 
(యుద్ధరంగాన్నిి వీడి; విత్రాసులు+ఐ= భయం వీడినవారై; డాసియున్‌= శత్రువును ఢీకొని; పెనంగినన్‌= పోరాడగా; 
తునిసినన్‌= ముక్కలైన; శిరంబులును= తలలూ; తునకలు +ఐన= ముక్కలైన; కరంబులున్‌= చేతులూ; తెగిన = తెగిపడిన; 
కాళ్లూ ్రెస్సిన= తెగిన; (వేళ్ళును= వేళ్లూ తుమురులు+ఐన = చిన్నముక్కలైన; ఎముకలును= ఎముకలూ, ప్రోవులును+ఐన= 
రాశులైన; ప్రేవులును= పేగులూ; నులిసిన= పొడి పొడి అయిన; మేనులున్‌= శరీరాలూ అలసిన= అలసటపొందిన; 
జానువులును = మోకాళ్లూ) నొగిలిన= బాధనొందిన; వర్శ్మంబులును= కవచాలూ; పగిలిన= చీలిన; చర్మంబులు= చర్మాలూ; 
వికలంబులు+అయిన = విరిగిపోయిన; సకల అవయవంబులున్‌= సర్వశరీరభాగాలూ; వికీర్ణంబులు +అయిన = చెదరిన; 
కర్ణంబులును= చెవులూ; విచ్చిన్నంబుల్‌+అయిన = చీల్చబడిన; నయనంబులు= కన్నులూ; వెడలు= బయిటకువచ్చు; 
రుధిరంబులును = నెత్తురులూ; బడలుపడు = బడలికనందిన; బలంబులున్‌= సైన్యమూ; కొండలవడువునన్‌= కొండలరీతిగా; 
పదు= పడే మాంసఖండంబులును= మాంసపు ముద్దలూ వాచజచు కొజప్రాణంబులును= లబలబలాడుతున్న ప్రాణాలూ; 
వ్రాలిన తేరులును= పడిన రథాలూ; కూలిన= పడిపోయిన; కరులును= వనుగులూ; ఒఅగిన = (క్రిందపడ్డ; గుజ్టంబులు= 
గుర్రాలూ; తెరలిన= త్రెళ్ళిపడిన; కాలుబలంబులును= పదాతిదళాలూ; కలిగి= కలదై; పలల= మాంసాన్ని ఖాదన= 
తినుటయందుగల; కుతూహల = ఉత్సుకతచే; జనిత= కలిగిన; మద+అంధీభూత= మదంతో కన్నులు కానని; పిశాచ= 
పిశాచాలు; డాకినీ= పిశాచ ప్రీ భూత= భూతాల; బేతాళ= బేతాళాలయొక్క సమ+ఆలోల= అంతటా వ్యాపించిన; 
కోలాహల= కలకలంయొక్క భయంకర+ఆరావ= భయాన్ని కల్గించే ధ్వనులచ్చే; బధిరీకృత= చెవుదునొందిన; సకలదిశా+ 
అవకాశంబు+అయి= అన్ని దిక్కులమధ్య భాగం కలదై; సమర+అంగణము= రణరంగం; భీషణంబు +అయ్యెన్‌= 
భయంకరమైంది; ఆ+అవసరంబున= అట్టిసమయంలో... 


తా : ఆ సమయంలో బాణునిసైన్యం దీనత్వం పొంది, దిక్కులేనిదై, పారిపోసాగింది. బాణాసురుడు సాత్యకి లక్ష్యంగా 
ప్రళభయకాలాగ్నివలె విజృంభించి యుద్ధం చేసి, సైన్యాన్ని తిరిగి పురికొల్పాడు. ఉభయ సైన్యాలు తీవ్రంగా పోరాడాయి. 


170 శ్రీ మహాభాగవతము 


ఇరుపక్షాల సైన్యాలు దక్షిణ ఉత్తర సముద్రాలవలె భయంకర యుద్ధం చేశాయి. గదలు, ఖడ్దాలు, గండ్రగొడ్డళ్ళు, 
శూలాలు, చక్రాలు, చురకత్తులు, శక్తులు, బల్లెములు, పట్టినాలు మొదలైన ఆయుధాలతో యుద్ధం జరిగింది. కాళ్లు, 
వేళ్లు, తలలు, చేతులు తెగాయి. కళ్ళు పాడయ్యాయి. గజాలు, గుర్రాలు నేలకూలాయి. గుట్టలుగుట్టలుగా పడున్న 
పీనుగుల్ని తినడానికై పిశాచాలు, భూతాలు, భేతాళాలు గుంపులు గుంపులుగా వచ్చాయి. ఈ భయంకరయుద్ధంవల్ల 
రణరంగం భీషణంగా మారింది. 


చ. శరకుముదంబు లుల్లసితచామరఫేనము లాతపత్ర భా 

సురనవపుండరీకములు శోణితతోయము లస్థిసైకతో 

త్మరము భుజాభుజంగమనికాయము కేశకలాపశైవల 

స్ఫురణ రణాంగణం బమరెం బూరిత శోణనదంబు పోలికన్‌. శ19 
ప్రతి : శరకుముదంబులు = బాణాలనే కలువలు; ఉల్లసిత= వికసించిన; చామర= వింజామరలనే; ఫేనము= నురుగు; 
ఆతపత్ర= గొడుగులవలె; భాసుర= ప్రకాశించే; నవ= కొత్తవైన; పుండరీకములు= తెల్లతామరపూలు; శోణిత= రక్తం అనే; 
తోయము= నీరు; అస్థి= ఎముకలు అనే; సైకత+ఉత్మరము= ఇసుకరాళి; భుజ= చేతులనే; భుజంగమనికాయము= 
పాముల సమూహం; కేశకలాప= తలవెండ్రుకల గుంపు అనే; శైేవల= నాచుయొక్క స్ఫురణన్‌= స్ఫూర్తితో; పూరిత= 
నింపబడిన; శోణనదంబుపోలికన్‌= శోణనది విధంగా; రణ +అంగణంబు= యుద్ధభూమి; అమరెన్‌= ఒప్పింది; 
తా :; బాణాలు కలువపూలుగా; వింజామరలు నురుగులుగ్గా, గొడుగులు తెల్లతామరపూలుగా, రక్తం నీరుగా, ఎముకల 
గుట్ట ఇసుకరాశిగా, చేతులు పాముల గుంపుగా, తలవెండ్రుకలు నాచుగా తోచుటచే రణరంగం ఎ(ర్రటి నదిలాగా 
కన్పించింది. 


వ. అట్టి యెడ బాణుండు గట్టలుకం గృష్టుని పైం దనరథంబు6 బజపించి, యఖర్వబాహాసహ(స 
దుర్వారగర్వాటోపప్రదీప్తుండై కదిసి. 420 
ప్రతి : అట్టియెడన్‌= ఆ సమయంలో; బాణుండు= బాణుడు; కడు+అలుకన్‌= మిక్కిలి కోపంతో; కృష్ణునిపైన్‌= కృష్ణునిపైకి; 
తన రథంబున్‌= రథాన్ని పఅపించి= పరువెత్తించి; అఖర్వ= వ్యర్థంకాని; బాహాసహ(స్ర= వేయిబాహువులచేత; దుర్వార= 
నివారింపశక్యంకాని; గర్వ= అహంకారంయొక్క ఆటోప= అతిశయంవల్ల; ప్రదీప్తందు+ఐ= మిక్షిలి వెలిగినవాడై; కదిసి= 
సమీపించి... 
తా : ఆ సమయంలో బాణాసురుడు మిక్షిలి కోపంతో శ్రీకృష్ణుని పైకి రథాన్ని పరుగెత్తించి, తాను సహస్రబాహుడ ననే 
గర్వంతో సమీపించి 
మ. ఒకయే నూబు కరంబులన్‌ ధనువు లత్యుగ్రాకృతిం దాల్చి త 

క్కక యొక్కొక్కట సాయకద్వయము వీంకం బూన్ను నాలోన నం 

దకహస్తుండు తదుగ్రచాపచయవిధ్వంసంబు గావించి కొం 

చక తత్సారథిం గూల నేసి రథముం జక్కాడి శౌర్యోద్ధతిన్‌. త్న౭21 


దశమస్కంధము - ఉత్తరభాగము 1/7] 


ప్రతి : ఒకు వఏనూజు= ఐదువందల; కరంబులన్‌= చేతులలో; ధనువులు= విల్లుల్ని అతి+ఉ[గ్ర+ఆకృతిన్‌= మిక్కిలి 
భయంకరమయిన రూపంతో; తాల్చి= ధరించి; తక్కక= మిగిలిన; ఒక్కొక్కటన్‌= ఒక్కొక్క చేతిలో; సాయకద్వయము= 
రెందేసి బాణాల్సి వీంకన్‌= ఉత్సాహంతో; పూన్ను= సంధిస్తుండగా; ఆలోనన్‌= అంతలో; నందకహస్తుండు= నందకమనే 
ఖడ్గం చేతిలో కలవాడు - (కృష్ణుడు); తత్‌+ఉ[గ్ర+చాపచయ= ఆ భీషణములైన వింటి సమూహాన్ని; విధ్వంసంబున్‌= 
విరుగగొట్టడం; కావించి= చేసి; కొంచక= సందేహించక; శౌర్య+ఉద్ధతిన్‌= పరాక్రమంయొక్క గర్వంచే; తత్‌+సారథిన్‌ = 
ఆ రథాన్ని నడిపేవాణ్ణి; కూలన్‌+ఏసి= పడమొత్తి రథమున్‌= రథాన్ని చక్కు+ఆడి= ఖండించి... 
తా :; బాణాసురుడు ఒకసారిగా అయిదువందల చేతులతో ధనువులను ధరించి, మిగిలిన చేతులతో రెందేసి బాణాలను 
తీసుకొని సంధించేలోపలే శ్రీకృష్ణుడు ఆ బాణాల్నీీ ధనుస్సులనూ ధ్వంసం చేశాడు. సారధిని సంహరించి, రథాన్ని ధ్వంసం 
చేసి 
తే. ప్రళభయజీమూతసంఘాతభయదభూరి, ఖైరవారావముగ నొత్తెం బాంచజన్య 

మఖీలజనులు భయభభ్రాంతులయి చలింపం, గడంగి నిర్భిన్నరాక్షసీగర్భముగను. శ్న22 
ప్రతి : ప్రళయ= ప్రళయకాల; జీమూత = మేఘాల; సంఘాత = సమూహంయొక్క భయద= భయాన్ని కల్గించే; భూరి= 
అధికమైన; భైరవ= భయంకరమైన; ఆరావము+కన్‌= ధ్వని కలుగునట్లుగ్యా అఖీిలజనులు= అందరూ; భయ = భయంవల్ల; 
భ్రాంతి= ఉన్నదిలేనట్లు లేనిది ఉన్నట్లు కలిగే భావనచేత; చలింపన్‌= కదిలేటట్లు; నిర్భిన్న= భేదిల్లిన; రాక్షసీగర్భముగను = 
రాక్షసప్రీల గర్భాలు కలుగునట్లుగా; పాంచజన్యమున్‌ +ఒత్తెన్‌= పాంచజన్యశంఖాన్ని పూరించాడు. 
తా; శ్రీకృష్ణుడు ప్రళభయకాలమేఘగర్జనతో సమానమైన శబ్దాన్ని కల్గించే పాంచజన్యాన్ని పూరించాడు. జనులందరూ 
భయటభ్రాంతులయ్యారు. ఆ ధ్వనికి రాక్షసప్రీల గర్భాలు విచ్చిన్నమయ్యాయి. 
వ. అట్టి యవక్రవిక్రమపరాక్రమంబునకు వెగడుపడి బాణుండు లేటమొగంబువడి చేయునది 
లేక విన్ననయి యున్నయెడ. 428 
ప్రతి : అట్టి= ఆ విధమైన; అవక్ర= ఎదురులేని విక్రమ= పరాక్రమంచే; పరాక్రమంబునకున్‌= శత్రువుల్ని లొంగదీయుటకు; 
వెగడు+పది= ఆశ్చర్యపడి; బాణుండు= బాణుడు; లేటమొగంబు+పడి= పెడముఖం పెట్టి; చేయు+అది లేక= ఏమీచేయలేక; 
విన్నన +అయి= కళతప్పి; ఉన్న+ఎడన్‌= ఉన్న సమయంలో... 
తా; శ్రీకృష్ణుని ఎదురులేని శౌర్యపరాక్రమాలకు భయపడి, బాణుడు పెడమొగం పెట్టి ఏమీ చేయలేక న్యూనతతో 
ఊరకుండిపోయిన సమయంలో 
సీ, అత్తజిం గోటర యను బాణజనయిత్రి, సుతుం గాచు మతము సన్మతిం దలంచి 

వీడి శిరోజముల్‌ వ్రైలంగ నిర్ముక్తపరిధానయై మురాసురవిఖేది 

యొదుర నిలబ్చినం జూడ మదిం జాల రోసి ప, రాజ్ముఖుందై యున్న ననువు వేచి 

తల్లడించుచు బాణుం డుల్లంబు గలగంగం, దలచీర వీడ యాదవులు నవ్వ 


తే. నవ్యకాంచనమణి భూషణములు రాలం, బాదహతి నేలం గంపింపం బాథి యాత్మ 
పురము వడిం జొచ్చె నప్పుడు భూతగణము, లాకులతతోడ నెక్కడే నరుగుటయును. క! 


172 శ్రీ మహాభాగవతము 


ప్రతి : ఆ+తటిన్‌= ఆ సమయంలో; కోటర= కోటర; అను= అనే పేరుగల; బాణ= బాణుని; జనయిత్రి= తల్లి; సుతున్‌= 
కుమారుణ్ణి; కాచు= రక్షించే, మతము= అభిప్రాయాన్ని సత్‌+మతిన్‌= మంచిబుద్ధితో; తలంచి= ఆలోచించి; శిరోజముల్‌= 
తలవెండ్రుకలు; వీడి= వీడిపోయి; వ్రైలన్‌+కన్‌= వేలాడుతుండగా; నిర్‌+ముక్త= విడువబడిన; పరిధానయై= వస్త్రాలు 
కలిగిందై ముర+అసురవిఖేది= మురాసురుణ్ణి చంపినవాడైన కృష్ణునియొక్క ఎదురన్‌= ఎదుట; నిల్చినన్‌= నిలబడగా; 
చూడన్‌= చూడడానికి; మదిన్‌= మనస్సులో; చాలన్‌= మిక్కిలి; రోసి= అసహ్యించుకొని; పరాజ్‌+ముఖుండు+ఐ= ముఖం 
తిప్పుకొని; ఉన్నన్‌= ఉండగా? అనువు= అవకాశం కోసం; వేచి= ఎదురుచూచి; తల్లడించుచున్‌= చలిస్తూ బాణుండు= 
బాణుడు; ఉల్లంబు= మనస్సు; కలగన్‌+కన్‌= చెదరగా; తలచబీర= తలపాగ; వీదన్‌= జారిపోగా? యాదవుల్‌= యాదవులు; 
నవ్వన్‌= నవ్వుతూ ఉండగా నవ్య= కొత్తవైన; కాంచన= బంగారు; మణి= మణులతో కూడిన; భూషణములు = అలంకారాలు; 
రాలన్‌= కిందపడగా; పాదహతిన్‌= పాదాల తాకిడికి (నొక్కి అడుగులు వేయడంవల్ల కలిగిన ఒత్తిడికి); నేల= భూమి; 
కంపింపన్‌= కంపించగా; పాఠి= పరుగెత్తి; ఆత్మపురమున్‌= తన నగరాన్ని (శోణపురం); వడిన్‌ = వేగంగా; చొచ్చెన్‌= 
ప్రవేశించాడు; అప్పుడు= ఆ సమయంలో; భూతగణములు = పిశాచసమూహం; ఆకులతతోదడన్‌= వ్యాకులతతో; ఎక్కదేన్‌= 
ఎక్కడికో; అరుగుటయును = వెళ్లడమూ... 

తా : ఆ సమయంలో బాణునితల్లి కోటర తన కుమారుడైన బాణుణ్జి రక్షించాలనే తలపుతో వివస్తయై కృష్ణుని ఎదుట 
నిలబడగా, అసహ్యభావంతో అతడు పరాబ్ముఖుడయ్యాడు. బాణుడు మనస్సు బాధపడుతుండగా, తలపాగ ఊడిపోగా 
బంగారుమణిభూషణాలు పడిపోతుండగా, యాదవులు నవ్వుతుండగా తన నగరానికి పారిపోయాడు. భూతగణాలుకూడా 
ఎక్కడికో వెళ్ళిపోగా 


క. శిరములు మూండును ఘనఖీ, కరపదములు మూండుం గలిగి కనలి మహేశ 

జ్వర మురుఘోరాకృతితో, నరుదేరంగం జూచి కృష్ణుం డల్లన నగుచున్‌. 420 
ప్రతి : శిరములు= తలలు; మూండును= మూడు; ఘన= గొప్పవైన; భయంకర= భయం కలిగించే; పదములు = 
పాదాలు; మూండును= మూడు; కలిగి= ఉండి; కనలి= కోపించి; మహేశజ్వరము= శివజ్వరం; ఉరు= అధికమైన; 
ఘోర +ఆకృతితోన్‌= భయంకర రూపంతో; అరుదేరన్‌+కన్‌= రాగా; చూచి; కృష్ణుండు = కృష్ణుడు; అల్లనన్‌= నెమ్మదిగా; 
నగుచున్‌= నవ్వుతూ... 
తా : మూడుతలలు, మిక్కిలి భయంకరమైన మూడుపాదాలు కలిగి కోపంతో శివజ్వరం రాగా చూచి, కృష్ణుడు మెల్లగా 
నవ్వుతూ 
చ. పరువడి వైష్ణవజ్వరముం బంచిన న య్యుభయజ్వరంబులున్‌ 

వెరవును లావుం జేవయును వీరము బీరము గల్లి ఘోర సం 

గర మొనరింప నందుం గరకంఠకృతజ్వర ముగ్రవైష్టవ 

జ్వరమున కోడి పాటె ననివారణ వైష్ణవి వెంట నంటంగన్‌. 426 
ప్రతి : పరువడిన్‌= క్రమంగా (కృష్ణుడు) వైష్ణవజ్వరమున్‌ = విష్ణుజ్వరాన్ని పంచినన్‌= పంపగా; ఆ+ఉభయజ్వరంబులన్‌= 
శేవవైష్ణవజ్వరాలు రెండూ; వెరవును= (ఉపాయం); లావున్‌= బలం; చేవయును = సామర్థ్యం; వీరము= శౌర్యం; బీరము+కల్లి= 


దశమస్కంధము - ఉత్తరభాగము 1/3 


పరాక్రమం కలిగి, ఘఫోర= భయంకరమైన; సంగరము+ఒనరింపన్‌= యుద్ధం చేయగా; అందున్‌= ఆ యుద్ధంలో; 
కరకంఠ కృతజ్వరము= శైవజ్వరం; ఉగ్ర= భయంకరమైన; వైష్ణవజ్వరమునకున్‌+ఓడి= వైష్ణవజ్వరానికి లొంగి; అనివారణన్‌= 


నివారించడానికి వీలుకాక; వైష్ట్ణవి= వైష్ణవ జ్వరం; వెంటన్‌+అంటన్‌+కన్‌= వెంబడించగా; పాటిన్‌= పారిపోయింది. 


తా; శెవవైష్ణవజ్వరాలు రెండూ, ఉపాయం, సామర్థ్యం, బలం, పరాక్రమం కలిగి పోరాడగా శైవజ్వరం ఓడిపోయింది. 
వైష్ణవజ్వరం ధాటికి ఆగలేక భయపడి పారిపోయింది. 


తే. పాటి యే దిక్కుం గానక ప్రాణభీతి, నెనసి యేడ్చుచు నా హృషీకేశుపాద 

కంజములం బడి *“ననుం గావు కావు) మనుచు, నిటలతటఘటితాంజలిపుటయు నగుచు. 427 
ప్రతి : పాజి= పారిపోయి; ఏ దిక్కున్‌+కానక= ఏ దిక్కూ తోచక; ప్రాణభీతిన్‌= ప్రాణభయాన్ని; ఎనసి= పొంది; 
ఏడ్చుచున్‌= ఏడుస్తూ ఆ; హృషీక+ఈశు= ఇంద్రియాలకు అధిపతియైన కృష్ణునియొక్క పాదకంజములన్‌= పాదపద్మాలపై; 
పడి; నిటలతటఘటిత = ఫాలభాగానికి చేర్చిన; అంజలిపుటయు అగుచు= దోసిలి కలిగి (నమస్కరిస్తూ); ననున్‌= నన్ను; 
కావుము, కావుము+అనుచున్‌= రక్షించు రక్షించుమంటూ... 
తా : శైవజ్వరం దిక్కుతోచక ఏడుస్తూ ప్రాణభయంతో వచ్చి, కృష్ణునిపాదాల పైబడి, నమస్కరించి నన్ను రక్షించు రక్షించు 
అంటూ ప్రార్థించింది. 


వ. ఇట్లు వినుతించె. శ28 
ప్రతి : ఇట్లు= ఇలా; వినుతించెన్‌= కొనియాడింది. 
తా ; ఈ విధంగా ప్రార్థించింది. 


సీ అవ్యయు ననఘు ననంతశక్తిని బరులైనట్టి బ్రహ్మరుద్రామరేంద్ర 

వరుల కీశ్వరుం దైనవాని సర్వాత్మకు జ్ఞానస్వరూపు సమానరహితు 

వరదుని జగదుదృవస్థితిసంహార హేతుభూతుని హృషీకేశు నభవు 

బ్రహ్మచిహ్నంబులై పరంగు సుజ్ఞానశక్త్యాదుల నొప్పు బ్రహ్మంబు నీశు 
ఆ. నజు షడూర్శిరహితు నిజయోగమాయా వి, మోహితాఖీలాత్ము ముఖ్యచరితు 

మహితతేజు నాదిమధ్యాంతహీనునిం, జిన్మయాత్ము నిను భజింతుం గృష్ట! శ్తై2ం 
ప్రతి : కృష్ణ!= శ్రీకృష్ణా! న+వ్యయున్‌= నాశం లేనివాణ్ణి; న+అఘున్‌= పాపరహితుణ్ణ్లీ; న+అంత+శక్తిన్‌= అంతంలేని 
శక్తి కలవాణ్ణీ; పరులు+ఐనట్టి= తనకంటే ఇతరులైనట్టి; బ్రహ్మ= బ్రహ్మ రుద్ర= రుద్రుడు; అమర+ఇంద్ర= దేవేంద్రుడు 
అనే) వరులకున్‌= ప్రభువులకు; ఈశ్వరుండు +ఐనవానిన్‌= ప్రభువైనవాణ్ణి; సర్వ+ఆత్మకున్‌= సర్వమూ తన రూపంగా 
కలవాళణ్ణీ! జ్ఞానస్వరూపున్‌= జ్ఞానస్వరూపుణ్లీః: సమానరహితున్‌= తనతో సమానుడు లేనివాణ్ణి; వరదున్‌= వరాలు ఇచ్చేవాణ్ణి; 
జగత్‌= ప్రపంచంయొక్క ఉదృ్భవ= పుట్టుకకు; స్థితి= నిలుపుదలకు; సంహార= సంహరించడానికి (లయం చేయడానికి); 
హేతుభూతునిన్‌= కారణమైనవాణ్ణి; హృషీక+ఈశున్‌= ఇంద్రియాలకు ప్రభువైనవాణ్ణీ; న+భవున్‌= జన్మ లేనివాణ్ణి; 
బ్రహ్మచిహ్నంబులు+ఐ పరంగు= పరబ్రహ్మస్వరూపంగా ఒప్పుతున్న సుజ్ఞానశక్తి+ఆదులన్‌= మంచి జ్ఞానం, శక్తి 


174 శ్రీ మహాభాగవతము 


మొదలైనవాటితో; ఒప్పు= ఒప్పిదమవుతున్న;, బ్రహ్మంబున్‌= పరమాత్ముణ్ణీ; ఈశున్‌= సర్వానికీ ప్రభువును; న+జ= అజ= 
అజున్‌= పుట్టుక లేనివాణ్ణి; షట్‌+ఊర్మిరహితున్‌= యోగసాధనకు ఆటంకాలు కల్గించే ఆరువిధాలైన జీవధర్మాలు లేనివాణ్ణి; 
నీజ= తనయొక్క యోగమాయా= మూలప్రకృతిచే; విమోహిత= మోహపరచబడిన; అఖీల+ఆత్మున్‌= సర్వప్రాణులు 
కలవాణ్ణి, ముఖ్య= ప్రధాన; చరితున్‌= నడవడి కలవాణ్ణి; మహిత= గౌరవప్రదమైన; తేజున్‌= వర్చస్సు కలవాణ్ణి; ఆది 
మధ్య+అంతహీనునిన్‌= ఆదిమధ్యాంతాలు లేనివాణ్ణి; చిత్‌+మయ +ఆత్మున్‌= సచ్చిదానంద స్వరూపం కలవాణ్ణి; నినున్‌= 
నిన్ను భజింతున్‌= సేవిస్తాను. 

తా; కృష్ణా! అవ్యయుడవు, అనఘుడివి, అనంతశక్తియుక్తుడివి, బ్రహ్మరుద్రేందాదులకు ప్రభువైనవాదివి; సర్వాత్మకుడివి; 
జ్ఞానమయుడివి; జగదుద్భవస్థితి సంహారకారకుడివి; ఉత్తమ జ్ఞాన శక్త్యాదులచే ఒప్పునట్టివాడివి, పరమాత్మస్వరూపుడివి, 
ప్రభుడివి; నీ మూలప్రకృతి మహిమతో సర్వప్రాణులను మోహపరచునట్టివాడివి; గౌరవప్రదమైన వర్చస్సు కలవాడివి; 
ఆదిమధ్యాంతాలులేనివాడివి; సచ్చిదానంద స్వరూపుడివీ అయిన నిన్ను సేవిస్తాను. 

విశే : షట్‌+ఊర్ములు= షడూర్శులు. 'ఊర్శి అంటే అల. యోగసాధనకు ఆటంకాలను కల్లించే ఆరువిధాలైన అలజడులే - 
జీవధర్మాలే షడూర్ములు. అవి క్షుత్‌ (ఆకలి), పిపాస (దప్పిక), శోకం, మోహం, జర (ముదిమి), మరణం. ఇవి ప్రతిజీవికి 
సహజమైనవే. అయితే ఇవి సమపాళ్లలో ఉండవు. ఒక్కొక్కరోజు ఒక్కొక్క తీరుగా ఉంటాయి. జీవసహజమైన ఈ అలజడులను, 
ధర్మాలనూ జయించడం యోగసాధనలో ఒక భాగం. షడూర్శ్ములలో ఆకలి (ఆహారం), దప్పికలు - సూక్ష్మశరీర ధర్మాలు; 
శోకమోహాలు - కారణ శరీరధర్మాలు - జరామరణాలు = స్తూల శరీర ధర్మాలు. ఈ ధర్మాలు లేనివాడు పరమాత్మ 
సుజ్ఞానమంటే - ఇతర సాధనాలతో అవసరంలేని, స్వయంప్రకాశకమైన తత్త్వజ్ఞానం. శక్తులు - ఇవి పరమాత్మకు 
సంబంధించిన సర్వజ్ఞత్వం, సర్వేశ్వరత్వం, సర్వాంతర్యామిత్వం - మొదలైనవి. 


వ. అదియునుం గాక లోకంబున దైవం బనేకప్రకారంబులై యుండు, నది యెట్టి దనినం గలాకావ్నా 
ముహూర్తంబులనం గల కాలంబును, సుకృతదుష్ఫతానుభవరూపంబులైన జీవకర్మంబులును; స్వభావంబును, 
సత్త్వరజస్తమోగుణాత్మకంబైన ప్రకృతియును, సుఖదుఃఖాశయంబైన శరీరంబును, జగజ్జంతు నిర్వాహకంబైన 
ప్రాణంబును, సకలపదార్థపరిజ్ఞానకారణంబైన యంతఃకరణంబును, మహదహంకారశబ్ద స్పర్శ్ణరూపరస 
గంధతన్నాత్రతత్మార్యభూతగగనపవనానలసలిలధరాదిపంచభూతంబు లాదిగాం గల ప్రకృతి వికారంబులును, 
నన్నింటిసంఘాతంబును, బీజాంకురన్యాయంబునం గార్యకారణరూపప్రవాహంబునునై, జగత్మారణశంకితంబై 
యుండదు, నది యంతయు భవదీయమాయావిదడంబనంబుగాని యున్నయది కాదు, తదీయమాయానివర్తకుండ 
వైన నీవు నానావిధదివ్యావతారాదిలీలలం జేసి దేవగణంబులను, సత్పురుషులను, లోకనిర్మాణచణులైన 
బ్రహ్మాదులను బరిరక్షించుచు లోకహింసాప్రవర్తకులైన దుష్టమార్గగతులం గ్రూరాత్ముల హింసించుచుందువు, 
విశ్వవిశ్వంభరాభారనివారణంబు సేయుటకుం గదా భవదీయదివ్యావతారప్రయోజనంబు, గావున నిన్ను శరణంబు 
వెందద, శ30 


ప్రతి : అదియున్‌+కాక= ఇంకా; లోకంబునన్‌= ప్రపంచంలో; దైవంబు= భగవంతుడు; అనేక= పెక్కు ప్రకారంబులు+ఐ= 
విధాలై; ఉండున్‌= ఉంటాడు; అది= ఆ విధం; ఎట్టి+అది+అనినన్‌= ఎటువంటిదంటే; కలా= ముప్పదికాష్టల కాలం; 
కాష్టా పదునెన్మిది రెప్పవాట్ల కాలం; ముహూర్తము= నలభై ఎనిమిది నిమిషాలకాలం (అల్పకాలం) అనన్‌+కల= 


దశమస్కంధము - ఉత్తరభాగము 1/5 


అనబడే; కాలంబును= భూత, భవిష్యత్‌, వర్తమాన రూపమైన కాలాన్ని సుకృత= మంచిపనియొక్క దుష్ఫత= చెడుపనియొక్క 
అనుభవ= అనుభవమే; రూపంబులు+ఐన= ఆకారాలుగా ఉన్న జీవ= జీవునియొక్క కర్మంబులును= పాపపుణ్య కర్మలూ; 
స్వభావంబును = స్వభావాల్ని సత్త్వ సత్వం; రజస్‌= రజస్సు; తమస్‌= తమస్సు - అనే; గుణ +ఆత్మకంబు+ఐన= గుణాలు 
గల్గిన; ప్రకృతియును= ప్రకృతీ; సుఖదుఃఖ+ఆశయంబు+ఐన= సుఖదుఃఖాలకు ఆధారమైన; శరీరమును= దేహాన్నీ 
జగత్‌+జంతు= లోకంలోని ప్రాణులను; నిర్‌+వాహకంబు+ఐన= నిర్వహించేదైన; ప్రాణంబును= ప్రాణాన్నీ సకల= 
సమస్త పదార్థ= సర్వవస్తువులయొక్క పరిజ్ఞాన= సంపూర్ణజ్ఞానానికి; కారణంబు+ఐన= కారణమైన; అంతఃకరణంబును = 
మనస్సునూ) మహత్‌+అహంకార= మహత్తు, అహంకారం అనే తత్వాలూ; శబ్ద= శబ్దం; స్పర్శ= తాకుట; రూప= 
ఆకారం; రస= రసం; గంధ= వాసన అనేవి; తద్‌+మాత్ర= పంచతన్నాత్రలనబడేవి; తత్‌+కార్య= వానికార్యరూపాలైన; 
భూత= చేతనాచేతన వస్తువులు; గగన= ఆకాశం; పవన = గాలి; అనల= అగ్ని సలిల= నీరు; ధరా+ఆది= భూమిమున్నగు; 
పంచభూతంబులు +ఆదికాన్‌+కల= పంచభూతాలు మున్నగునవై ఉన్న ప్రకృతివికారంబులునున్‌= ప్రకృతియొక్క మార్పులు; 
అన్నింటి సంఘాతంబును= అన్నింటి సమూహాలు; బీజ+అంకురన్యాయంబునన్‌= భీజం, అంకురం అనే న్యాయంతో; 
కార్యకారణ = కార్యం, కారణం అనే; రూప= రూపంగల; ప్రవాహంబును+ఐ= ప్రవాహమై; జగత్‌+కారణ = 
ప్రపంచహేతువుగా; శంకితంబు+ఐ= సందేహించదగిందై; ఉండును= ఉంటుంది; అది; అంతయున్‌= అంతా; భవదీయ= 
నీీ మాయావిదంబనంబు= మాయయొక్క అనుకరణం; కాని= కాని; ఉన్న+అది= నిజంగా ఉన్నది; కాదు; తదీయ= 
దాన్వి మాయానివర్తకుండవు+ఐన= మాయను తొలగించేవాడివైన; నీవు; నానావిధ= అనేకాలైన; దివ్య+అవతార+ఆది= 
దేవతాపరమైన అవతారాలు మున్నగు; లీలలన్‌+చేసి= విలాసాల్ని చేసి; దేవగణంబులను= దేవతల సమూవహాల్ని 
సత్‌+పురుషులను= ఉత్తములైనవార్న్చి లోకనిర్మాణచణులైన = లోకాలను నిర్మించడంలో నేర్పరులైన; బబ్రహ్మ+ఆదులను= 
బ్రహ్మ మున్నగువారిన్సి పరిరక్షించుచున్‌= కాపాడుతూ; లోకహింసాప్రవర్తకులు+ఐన= లోకంలో హింస కలిగేందుకు 
కారణమైన; దుష్టమార్గగతులన్‌= చెడుమార్గం అనుసరించేవారిని; క్రూర+ఆత్ములన్‌= క్రూరమైన మనస్సు కలవార్ని 
హింసించుచున్‌= బాధపెడుతూ; ఉందువు= ఉంటావు; విశ్వా సమస్తమైన; విశ్వంభరా= ధరిత్రియొక్క భార= బరువును; 
నివారణంబున్‌+చేయుటకున్‌= పోగొట్టడానికి; కదా; భవదీయ= నీయొక్క దివ్య+అవతార= పవిత్రమైన అవతారాల; 
ప్రయోజనంబు= ఫలితం; కావునన్‌= కాబట్టి; నిన్నున్‌= నిన్ను శరణంబు= శరణు; వేండెదన్‌= కోరుతున్నాను. 
తా; కృష్ణా! లోకంలో భగవంతుడు అనేకవిధాలుగా కన్పిస్తాడు. కళ, కాష్ట్ర ముహూర్తాలనబదేకాలాలూ, మంచిపనులూ, 
చెడుపనులూ, ప్రత్యక్షాదిజ్ఞానరూపాలైన జీవునికర్మలూ, స్వభావాలూ, సత్వరజోతమోగుణాలచే కూడిన ప్రకృతీ, 
బీజాంకురన్యాయంతో కార్యకారణరూపమై ప్రవాహమైన ఈ జగత్తు సత్యమేమో అనిపిస్తుంది. ఇది నీ మాయేగాని వాస్తవం 
కాదు. ఆ మాయను నివారించగల నీవు పెక్కు అవతారాలెత్తి లోకనిర్మాణనిపుణులైన బ్రహ్మ ఇంద్రుడు మున్నగువారిని, 
పుణ్యపురుషుల్నిి దేవతల సమూహాన్ని కాపాడుతున్నావు. 'క్రూరకర్ములగు దుష్పాత్ములను శిక్షిస్తున్నావు. ర్స్‌ అవతారంయొక్క 
ప్రయోజనం భూభారాన్ని తగ్గించడమే! అందువల్ల నిన్ను శరణుకోరుతున్నాను. 
స్తీ. శాంతమై మహితతీక్ట్ససుదుస్సహంబై యు, దారమై వెలుంగొందు తావకీన 

భూరిభాస్వత్తేజమునం దాప మొందితిం, గదడుం గృశించితి నన్ను గరుణం జూడుం 

మితరదేవోపాస్తిరతి మాని మీ పాద, కమలముల్‌ సేవించు విమలబుద్ధి 

యెొందాక మది దోంప దందాంకనే కదా, ప్రాణులు నిఖిలతాపములం బడుట? 


176 శ్రీ మహాభాగవతము 


తే. యవిరళానన్యగతికుల నరసి ప్రోచు, బిరుదు గల నీకు ననుం గాచు టరుదె? దేవ! 
ప్రవిమలాకార! సంసారభయవిదూర! భక్తజనపోష పరితోష! పరమపురుష! త31 


ప్రతి : ప్రవిమల+ఆకార= మిక్షిలి స్వచ్చమైన ఆకారం (రూపం) కలవాడా!; సంసారభయ విదూర= సంసారభయాన్ని 
పోగొట్టేవాడా!; భక్త జనపోష పరితోష= భక్తులను పోషించడంవల్ల సంతోషం పొందేవాడా!; పరమపురుషా= పరమపురుషా!; 
దేవ= ఓ ప్రభూ!; శాంతము+ఐ= శాంతమైన; మహిత= పూజింపబడిందై; సుదుస్సహంబు+ఐ= మిక్కిలి భరించరానిదై; 
ఉదారము+ఐ= గొప్పదైై వెలుంగు+ఒందు= ప్రకాశించే; తావకీన= నీ యొక్క భూరి= అధికమైన; భాస్వత్‌+తేజమునన్‌= 
ప్రకాశించే కాంతితో; తాపము+బఒందితిన్‌= తపించాను; కడున్‌= మిక్కిలి; కృశించితిన్‌= నీరసించాను; నన్నున్‌= నన్ను) 
కరుణన్‌= దయతో; చూడుము= చూడు; ఇతరదేవ= అన్యదేవతలయొక్క ఉపాస్తి= ఉపాసనయొక్క రతిన్‌= ప్రీతిని; 
మాని= విడిచి, మీ= మీ యొక్క పాదకమలముల్‌= పాదపద్మాల్ని; 'సేవించు= పూజించే; విమల= స్వచ్చమయిన; బుద్ధి= 
బుద్ధి (ఆలోచన) ఎందాకన్‌= ఎంతవరకు; మదిన్‌= మనస్సులో; తోంపదు= తోచదో; అందాకన్‌+ఎ= అంతవరకే; కదా!; 
ప్రాణులు= జీవులు; నిఖిలతాపములన్‌= అన్నిబాధల్ని పడుట= పొందుట; అవిరళ= ఎడతెగకుండా; అనన్యగతికులన్‌= 
వేరేదిక్కు లేనివారిని; అరసి= పరిశీలించి; ప్రోచు= రక్షించే) బిరుదము= బిరుదు; కల= ఉన్న నీకున్‌= నీకు; ననున్‌= 
నన్ను కాచుట= రక్షించుట; అరుదు+ఎ= అరుదా? (ఆశ్చర్యమా?) 


తా : ప్రవిమలాకారా! సంసారభయాన్ని దూరం చేసేవాడా! భక్తజనులను పోషించడంలో ఆనందం పొందేవాడా! పరమప్రరుషా! 
దేవా! శాంతమై, పూజనీయమై, తీక్టమై, ఉదారమై ప్రకాశించే నీ కాంతిచే తాపాన్ని పొందాను. కృశించాను, నన్ను 
రక్షించు. నీ పాదపద్మాలను 'సేవించె బుద్ధి కలిగేటంతవరకే మానవులు పాపాలు చెస్తారు. అనాథ రక్షకుడనే బిరుదు 
కలిగిన నీకు నన్ను కాపాడుట వింతయా? (కాదని భావం) 


చ. అనినం బ్రసన్నుండై హరి యనంతుండు దైత్యవిఖేది దాని కి 
ట్లనియె మదీయసాధన మనన్యనివారణ మౌట నీ మదిం 
గని నను నార్తిం జొచ్చితివి గావున మజ్వరతీవ్రదాహవే 
దన నినుం బొంద దింకం బరితాపము దక్కుము నీ మనంబునన్‌. త32 


ప్రతి : అనినన్‌= అని ప్రార్ధించగా; ప్రసన్నుండు+ఐ= దయగలవాదడై; అనంతుండు= అంతం లేనివాడు, శాశ్వతుడు; 
దైత్యవిభేది= రాక్షసులను భేదించేవాడు ఐన; హరి= కృష్ణుడు; దానికిన్‌= ఆ శెవజ్వరంతో; ఇట్లు= ఈ విధంగా; అనియెన్‌= 
అన్నాడు; మదీయ=నా యొక్క సాధనము= జ్వరం; అనన్యనివారణము+బెట= మరియొక విధానంతో తొలగించడం 
సాధ్యంకానిది కనుక; నీ= నీయొక్క మదిన్‌= మనస్సులో; ననున్‌= నన్ను కని= చూచి; ఆర్తిన్‌= బాధతో; చొచ్చితివి= 
శరణుకోరావు; కావునన్‌= కాబట్టి, మత్‌= నాయొక్క జ్వర= జ్వరంయొక్క (వైష్ణవజ్వరంయొక్క); త్రీవ= తీవ్రమైన; 
దాహవేదన= తాపజనిత బాధ; నినున్‌= నిన్ను పొందదు; ఇంకన్‌= ఇకపై; నీ= నీయొక్క మనంబునన్‌= మనస్సులో; 
పరితాపము = విచారం; తక్కుము= మానుము! 

తా : అనగా శ్రీకృష్ణుడు దయగలవాడై సాధనమైన జ్వరం (వైష్ణవజ్వరం) ఇతరమైన సాధనాలతో నివారణం కాదు. కానీ, 
నీవు నీ మనస్సులో నన్ను చూచి, (నా తత్త్వం తెలుసుకొని) శరణు కోరావు. కనుక నా వైష్ణవజ్వరతాపం ఇకపై నిన్ను 
బాధించదు. ఇక మనోవేదన చెందవద్దు. 


దశమస్కంధము - ఉత్తరభాగము 1/7 


విశే : “సర్వధర్మాలను పరిత్యజించి, నన్నే శరణుపొందు, సర్వపాపాలనుండి నిన్నునేను విముక్తుణ్ణి చేస్తాను. విచారించకు” 
అనిన గీతాచార్యుని వాక్యం - ప్రస్తుతం - శైవజ్వరశక్తి విషయంలో నిరూపితమైంది. 


వ. అని మజియున ప్పుండరీకాక్షుం డిట్లను, “'నెవ్వరేనియు నీ యుభయజ్వరవివాదంబును, నీవు 
మత్ర్రపత్తిం జొచ్చుటయునుం జిత్తంబులం దలంతు రట్టిపుణ్యాత్ములు శీతోష్టజ్వరాదితాపంబులం బొరయి 
రని యానతిచ్చిన న మృహేశ్వరజ్వరంబు పరమానందభరితహృదయంబై యా రథాంగపాణికి సాష్టాంగ 
దండప్రణామం బాచరించి నిజేచ్చం జనియె, నంత బాణాసురుండు నక్కడ. 4338 
ప్రతి : అని, మజియున్‌= ఇంకా; ఆ+పుండరీక +అక్షుండు= ఆ కృష్ణుడు; ఇట్లు= ఈ రీతిగా అనున్‌= అన్నాడు; ఎవ్వరు+ 
ఏనియున్‌= ఎవ్వరైనా ఈ; ఉభయజ్వర= శైవ వైష్ణవ జ్వరాలయొక్క వివాదంబును= కలహాన్నీ; నీవు= నీవు (శివజ్వరం); 
మత్‌= నాయొక్క ప్రపత్తికిన్‌= శరణాగతికి; చొచ్చుటయును= కోరుటయును; చిత్తంబులన్‌= మనస్సుల్లో; తలంతురో= 
తలుస్తారో; అట్టి= అటువంటి; పుణ్య+ఆత్ములు= పుణ్యస్వ్పరూపులు; శీత+ఉష్టజ్వర+ఆదులన్‌= శీతోష్ట జ్వరాలు మున్నగువానివల్ల 
కలిగే, తాపంబులన్‌= బాధల్ని పొరయరు= పొందరు; అని; ఆనతి= ఆజ్ఞను; ఇచ్చినన్‌= ఇవ్వగా? ఆ+మహా+ఈశ్వరజ్వరంబు = 
ఆ శివజ్వరం; పరమ+ఆనంద= మిక్షిలి ఆనందంతో; భరిత= నిండిన; పహృదయంబు+ఐ= మనస్సుకలదై; ఆ; రథ+ 
అంగపాణికిన్‌= సుదర్శన చక్రాయుధుడైన శ్రీకృష్ణునికి; స+అష్ట+అంగదందప్రణామంబు+ఆచరించి= ఎనిమిది శరీరభాగాలతో 
కూడిన నమస్మారంచేసి; నిజ+ఇచ్చన్‌= తాను కోరినట్లు, చనియెన్‌= వెల్లింది; అంతన్‌= తరువాత; బాణ+ అసురుండును= 
బాణుడు కూడా? అక్కదన్‌= శోణపురంలో... 

తా: ఆ శ్రీకృష్ణుడు ఇంకా ఈ విధంగా అన్నాడు. ఎవ్వరైనా ఈ శైవ వైష్ణవజ్వరాల కలహాన్నీ నీవు (శైవజ్వరం) 
విష్ణుప్రపత్తికి సిద్ధపడటాన్నీ మనస్సులో తలుస్తారో అట్టిపుణ్యాత్ములను శీతోష్టజ్వరాలు బాధింపవు అని చెప్పగా ఆ శైవజ్వరం 
కృష్ణునికి సావ్టాంగంగా నమస్కరించి తన కోరికను అనుసరించి వెళ్లింది. తరువాత బాణాసురుడు శోణపురంలో 


$ బాణాసురు6డు రెండవసారి యుద్ధమునకు వచ్చుట ' 


కమనీయకింకిణీఘంటికాసాహస్ర, ఘణఘణధ్వనిచేత గగన మగల 
నన్యజనాలోక నాభీలతరళో[గ్ర, కాంచనధ్వజపతాకలు వెలుంగం 
బృథునేమిఘట్టనం బృథివి కంపింపంగ, వలనొప్పు పటుజవాశ్వములం బూన్సి 
నట్టి యున్నతరథం బత్యుగ్రగతి నెక్కి కరసహస్రమున భీకరతరాసి 


తే. శరశరాసనముఖదివ్యసాధనములు, దనరం జలమును బలము నుత్కటము గాంగ 

హర్ష మిగురొత్తం గయ్యంపుటాయితమునం, బురము వెలువడె బలిపుత్తుం డురుజవమున. 434 
ప్రతి : కమనీయ= మనోహరమైన; కింకిణీ= చిరుమువ్వలు అన్వే ఘంటికాసాహస్ర= వేయిగంటలయొక్క ఘణఘణద్బనిచేతన్‌= 
ఘణఘణమనే ధ్వనితో; గగనము= ఆకాశం; అగలన్‌= భేదిల్లగా; అన్యజన +ఆలోకన = శత్రుజనులు చూచేందుకు; 
ఆభీల= భయంకరంగా; తరళ= చలించుటచే; ఉగ్ర క్రూరంగా కన్పిస్తున్న కాంచన= బంగారపు; ధ్వజ= జెందాకొయ్యలూ; 
పతాకలు= జెండాలు; వెలుంగన్‌= కాంతిమంతం కాగా; పృథునేమి= పెద్దవైన చక్రాల; ఘట్టన = ఒరిపిడివల్ల; పృథివి= 


బ్ర 


178 శ్రీ మహాభాగవతము 


భూమి; కంపింపన్‌+కన్‌= వణకగా? వలను+ఒప్పు= అనుకూలమగు; పటు= శక్తిమంతమైన; జవన= వేగవంతాలైన; 
అశ్వములన్‌= గుర్రాల్ని పూస్పిన +అట్టి= కట్టినట్టి; ఉన్నతరథంబు = ఎత్తెనరథాన్ని ఎక్కి= అధిష్టించి; అతి+ఉ[గ్రతన్‌ = 
మిక్కిలి కాఠిన్యంతో; కరసహస్రమునన్‌= వేయిచేతుల్లో; భీకరతర +అసి= మిక్కిలి భయంకరమైన ఖద్దాన్ని శర= బాణాల్ని 
శర+ఆసన+ముఖ= విల్లులు మొదలైన; దివ్యసాధనములు= లోకాలకు అతీతమైన ఉపకరణాలు; తనరన్‌= ఒప్పగా; 
చలమును= పట్టుదలా?; బలమును= శక్తీ ఉత్మటము= అధికం; కాన్‌+కన్‌= కాగా హర్షము= సంతోషం; ఇగురు +ఒత్తన్‌= 
అంకురింపగా?ః కయ్యము +ఆయితమునన్‌= యుద్ధపుసన్నాహంతో; ఉరు= అధికమయిన; జవమునన్‌= వేగంతో; 
బలిపుత్రుండు= బాణుడు; పురము= నగరంనుండిి; వెలువడెన్‌= బయటకు వచ్చాడు. 


తా : బాణుని రథంయొక్క చిరుమువ్వల ధ్వనులనే చిన్న గంటల ధ్వనులు ఆకాశాన్ని బద్దలయ్యేలా చేస్తున్నాయి. 
శత్రుజనులు భయపడేటట్లుగా బాణుని రథం బంగారు ధ్వజస్తంభాలతో, పతాకాలతో ప్రకాశళిస్తుండగా, రథచక్రాల 
కమ్ముల ఒరిపిడికి భూమి కంపించగా, అనుకూలమూ, శక్తిమంతమూ అయిన యౌవనమందున్న గుర్రాల్ని రథానికి 
పూన్చి, ఎత్తెనరథాన్ని అధిష్టించి, దివ్యమైన బాణాలు, విల్లులు మున్నగు అరుదైన ఉపకరణాలను సమకూర్చుకొని బలం, 
పట్టుదల, శక్తి అధికమై సంతోషం పొంగిపారలగా యుద్దానికి సిద్ధమై, మిక్కిలి వేగంగా నగరంనుండి యుద్ధభూమికి 
వచ్చాడు. 

క. చని రణభూమిని మధ్యం, దినమార్తాండప్రచండదీప్తాకృతితోం 

దనరుచుం బరిపంథిబలేం, ధనదవశిఖియైన కృష్ణుం దాంకెం బెలుచన్‌. 435 


ప్రతి : చని= యుద్ధభూమికి వచ్చి; రణభూమిన్‌= యుద్ధభూమిలో; మధ్యందిన మార్తాండ= మధ్యాహ్నకాల సూర్యునివలె; 
ప్రచండ = తీవ్రంగా; దీప్త+ఆకృతితోన్‌= ప్రకాశించే రూపంతో; తనరుచున్‌= ఒప్పుతూూ పరిపంథి= శత్రువులయొక్క 
బల= సేనయొక్క ఇంధన= ఎండు కట్టెలకు; దవళిఖి+ఐన= దావాగ్నిజ్వాల అయిన; కృష్ణున్‌= కృష్ణుణి; 'పెలుచన్‌= 
ఆగ్రహంతో; తాకెన్‌= ఎదుర్శొన్నాడు. 


తా : బాణాసురుడు రణభూమికి వచ్చి, రంగస్థలంలో మధ్యాహ్నకాల సూర్యునివలె తీవ్రంగా ప్రకాశిస్తూ దావాగ్ని 
జ్వాలవంటి కృష్ణుణ్ణి ఎదిరించాడు. 


ఉ. తాయి భుజావిజ్బంభణము దర్పము నేర్చును నేర్పడంగ నా 

క్కూంకున వేయిచేతుల మహోగ్రశరావళి పింజ పింజతోం 

దాంకంగ నేసినన్‌ మురవిదారుండు తోడన తచ్చరావళి 

న్నాంక గొనంగం దద్రుంచె నిశితార్ధశశాంకశిలీముఖంబులన్‌. 436 
ప్రతి : తాకి= ఎదుర్శొని, భుజా= బాహువులయొక్క విజ్బంభణము= చెలరేగడం; దర్పము= గర్వం; నేర్చునున్‌= 
ప్రావీణ్యం; ఏర్పడన్‌+కన్‌= ఏర్పడేటట్ట్లు; ఒక్క+ఊకునన్‌= ఒకే ప్రయత్నంతో; వేయిచేతులన్‌= వేయిచేతులతో; మవి+ఉగ్రశర+ 
ఆవళిన్‌= గొప్ప భయంకర బాణసమూహాన్ని పింజపింజతోన్‌= ఒక బాణం వెనుక మరొక బాణం; తాంకగన్‌= తాకేటట్లుగా; 
ఏసినన్‌= వేయగా; మురవిదారుందు= మురాసురుణ్ణి కూల్చిన కృష్ణుడు; తోడన్‌+అ= వెంటనే; తత్‌= ఆ; శర+ఆవళిన్‌= 
బాణాల సమూహాన్ని, ఆంకన్‌+కొనంగన్‌= అడ్డగించడానికి; నిశిత= వాడియైన; అర్ధశశ+అంకశిలీముఖంబులన్‌ = 
అర్ధచంద్రాకారబాణాలతో; (త్రుంచెన్‌= ఖండించాడు. 


దశమస్కంధము - ఉత్తరభాగము 1/9 


తా ; బాణుడు శ్రీకృష్ణుణ్లి ఎదుర్శొని, యుద్ధంలో చెలరేగి, గర్వంతో, నేర్పుతో వేయిచేతులా పుంఖానుపుంఖాలుగా అతనిపై 
బాణాలు వదిలాడు. కృష్ణుడు వెంటనే ఆ బాణసమూహాన్ని అర్ధచంద్రాకారబాణాలతో ఖండించాడు. 


వ. అంత. శప 
ప్రతి :; అంతన్‌= అంతట... 


చ. నుతనవపుండరీకనయనుం డన నొప్పు మురారి రోషఘూ 
ర్లితమహితారుణాబ్దదళనేత్రుండు దా నటు పంచె దైత్యుపై 
దితిసుతకాననప్రవరదీపితశుక్రము రక్షితాంచితా 
శితజనచక్రమున్‌ సతతసేవితశక్రము దివ్యచక్రమున్‌. 438 


ప్రతి : నుత= ప్రశంసార్దమైన; నవ= అప్పుడే వికసించిన; పుండరీకనయనుండు = తెల్లతామరరేకులవంటి విశాల నేత్రాలు 
కలవాడు; అనన్‌= అనగా ఒప్పు= తగినట్టి; ముర+అరి= కృష్ణుడు; రోష= కోపంతో; ఘూర్ణిత= తీవ్రంగా కదలాడుతున్న; 
మహిత +అరుణదళ+నేత్రుందు = కొనియాదదగిన పూలరేకులవంటి నేత్రాలు కలవాడై (కోపించినవాడై); దితిసుతకానన = 
దితికుమారురైన రాక్షసులనే అరణ్యానికి; ప్రవర= శ్రేష్టమైన; దీపిత= మండే; శుక్రము= అగ్ని (దావాగ్ని వంటిది; రక్షిత= 
కాపాడబడిన; అంచిత = ఒప్పే; ఆభశితజన చక్రమున్‌= ఆశ్రయించిన జనసమూహం కలదాన్ని సతత= ఎల్లప్పుడూ; 
సేవిత= కొలువబడే; శక్రమున్‌= ఇంద్రుడు గలది అయిన; దివ్యచక్రమున్‌= దేవతాకమయిన సుదర్శన చక్రాన్ని అటు= 
అటువైపు; దైత్యుపై= రాక్షసుడగు బాణునిప్రై తాన్‌= తాను (శ్రీకృష్ణుడు); పంచెన్‌= పంపాడు. 

తా : అప్పుడే వికసించిన తెల్లతామరపూరేకులవంటి విశాలనేత్రాలు గలవాడైన శ్రీకృష్ణుడు ముర అనే రాక్షసుని 
సంహరించినవాడు, కనుకనే కోపంతో, రోషంతో తీవ్రంగా కదలాడుతున్న ఎర్రతామరరేకులవంటి నేత్రాలు గలవాడై, దితి 
కుమారులైన రాక్షసులనే గొప్ప అరణ్య సమూహాన్ని కాల్చివేసే దావాగ్నియై విజృంభించి, తనను ఆశయించిన వారిని 
రక్షించేదీ; నిరంతరం ఇంద్రునిచే రక్షణకై పూజించబడేదీ, దివ్యలక్షణ లక్షితమైనదీ అగు సుదర్శన చక్రాన్ని రాక్షసరాజైన 
బాణునిపై ప్రయోగించాడు. 

వ. అదియునుం బ్రచండమార్తాండమండల ప్రభావిడంబితంబును, భీషణశతసహ(సకోటిదంభోలళి 
నిష్ణురనిబిడనిశితధారాస హ(స్రప్రభూత జ్వలనజ్వాలికాపాస్తస మస్తకుటి లప రిపంథి దుర్వారబాహాఖర్వ 
గర్వాంధకారంబును, సకలదిక్పాలదేవతాగణజేగీయమానంబును, సమదదానవజనశోకకారణభయంకర 
దర్శనంబును, సమంచితసజ్జనలోకప్రియంకర స్పర్శనంబును నగు సుదర్శనం బసురాంతకప్రేరితంబై 
చని, యారామకారుండు కదళికాకాండంబుల నేర్చు చందంబునం బేర్చి సమదవేదందడశుండాదండంబుల 
విడంబించుచుం గనకమణివలయకేయూరకంకణాలంకృతంబు నగు తదీయబాహాసహస్రంబుం గరచతుష్ట 
యావశిష్టంబుగాం దునుము నవసరంబున. త3్ర9 
ప్రతి :; అదియున్‌= ఆ సుదర్శన చక్రం; ప్రచండ = తీవ్రమైన; మార్తాందమండల= సూర్యమందడలంయొక్క ప్రభా= 
కాంతిని; విడంబితంబును= అనుకరించేదీ; భీషణ= భయంకరమైన; శతసహ'్రకోటి= నూరువేల కొనలుగల; దంభోళి= 


180 శ్రీ మహాభాగవతము 


వజ్రాయుధంవలె; నిష్టుర= కఠినమైన; నిబిడ= దృఢమైన; నిశిత= వాడియైన; ధారాసహస్ర= వేయికత్తివాదరలవల్ల; 
ప్రభూత = పుట్టిన; జ్వలన= అగ్నియొక్క జ్వాలికా= మంటలచే; అపాస్త= తొలగింపబడ్డ; సమస్త= సర్వ; కుటిల= 
మోసంచేసే; పరిపంధి= శత్రువులచేత; దుర్‌+వార= వారింప శక్యం కాని; బాహా= భుజాలయొక్క అఖర్వ= మొక్కవోని; 
గర్వ+అంధకారంబును = గర్వమనెే చీకటి కలదీ; సకల= సర్వ; దిక్‌+పాలుర= దిక్కులను పాలించేవారిచే; దేవతాగణ = 
దేవతాసమూహంచే; జేగీయమానంబు= స్తుతులు గైకొనేదీ; సమద= గర్వంతో కూడిన; దానవజన = రాక్షసజనులయొక్క 
శోక= దుఃఖానికి; కారణ= కారణమైన; భయంకర= భయం కల్గించే; దర్శనము= దర్శనం కలదీ; సమంచిత= బాగుగా; 
సజ్జ్ఞనలోక= సజ్జ్ఞనసమూహానికి; ప్రియంకర= ఇష్టం కలిగించే; స్పర్శనంబును= స్పర్శకలద్దీ, అగు= అయిన; సుదర్శనంబు= 
సుదర్శనచక్రం; అసుర +అంతక= రాక్షసులను సంహరించెవాడైన కృష్ణుడు; (మ్రేరితంబు+ఐ= ప్రయోగింపబడిందై; చని= 
వెళ్ళి ఆరామకారుండు= ఉద్యానవనపాలకుడు; కదళికా= అరటిచెటయొక్క కాండంబులన్‌= బోదెలను; ఏర్చు చందంబునన్‌= 
కాల్చునట్లుగా; పేర్చి= విజ్బంభించి;ి సమద= మదంతో కూడిన; వేదండ= ఏనుగులయొక్క శుండాదండములన్‌= 
బలమైన కర్రలవంటి తొండాల సమూహాన్ని విడంబించుచున్‌= అనుకరిస్తూ కనక= బంగారుతో చేయబడ్డ మణివలయ = 
మణులు పొదిగిన కడియాలచే; కేయూర = భుజకీర్తులచే; కంకణ = చేతికడియాలచే; అలంకృతంబున్‌ +అగు = 
అలంకరింపబడిందైన; తదీయ = వానియొక్క (బాణాసురుని), బాహాసహ(స్రంబున్‌= వేయిచేతుల్ని; కర+చతుష్టయ+ 
అవశిష్టంబు+కన్‌= నాలుగు చేతులుమాత్రమె మిగిలేటట్లుగా; తునుము= ఖండించే; అవసరంబునన్‌= సమయంలో... 
తా :; ప్రచండసూర్యమండలంలా శోభిస్తూ నూరువేల కొనలుగల వజ్రాయుధంవలె అగ్నికీలలతో కుటిల శత్రువుల 
గర్వాంధకారాన్ని నశింపజేస్తూ, ఇంద్రాది సమస్త దేవతల స్తుతులు అందుకుంటూ, తన దర్శనంచే రాక్షసులకు శోకం 
కలిగించేదీ తన స్పర్శతో సజ్జనులకు ఆనందం కలిగించేదీ, అయిన సుదర్శనచక్రాన్ని కృష్ణుడు ప్రయోగించగా - రత్నాలు 
పొదిగిన బంగారు చేతికడియాలతో అందగిస్తూ మదించిన ఏనుగుల తొండాల్లాగా వెలుగొందుతున్న బాణాసురుని 
వేయిచేతుల్లో నాల్టింటిని వదలి తక్కిన వాటిని తోటమాలి అరటిబోదెల్ని కాల్చివేసినట్లు ధ్వంసం చేసే సమయంలో 


$ శివుండు బాణుని రక్షింప శ్రీకృష్ణుని స్తుతించుట 1 


తే. కాలకంఠుండు బాణుపైం గరుణ గలండు, గాన నఖీలాండపతిం గృష్టుం గదియ వచ్చి 
పురుషసూక్తంబు సదివి సంపుటకరాబ్లుం, డగుచుం బద్మాయతాక్షు నిట్లని స్తుతించె. శేశ్ష౦0 

ప్రతి : కాలకంఠుండు= శివుడు; బాణుపైన్‌= బాణునిపట్ల; కరుణ= దయ; కలండు= కలవాడు; కానన్‌= కావున; 
అఖిల +అందపతిన్‌ = సర్వలోకాలకూ ప్రభువైన; కృష్ణున్‌= కృష్ణుణ్ణి; కదియన్‌+వచ్చి= సమీపించి; పురుషసూక్తంబు = 
పురుషసూక్తం; చదివి= పఠించి; సంపుట= ముకుళించిన; కర +అబ్బుందు= పద్మంవంటిచేతులుకలవాడు; అగుచున్‌= 
అవుతూ (చేతులో జోడించి నమస్కరించినవాడై); పద్మ+ఆయత +అక్షునిన్‌= పద్మనేత్రుణ్ణి (కృష్ణుణ్ణి; ఇట్లు+అని= ఇలా; 
స్తుతించెన్‌= స్తోత్రం చేశాడు. 

తా : బాణునిపై శివునికి దయ ఉంది. అందువల్ల శ్రీకృష్ణుణ్ణి సమీపించి, ముకుళితహస్తుడై నమస్కరిస్తూ, పురుషసూక్తం 
పఠించి, ఇలా స్తుతించాడు. 

వ. “దేవా! నీవు బ్రహ్మరూపంబగు జ్యోతిర్మయుండవు, నిఖిలవేదవేదాంతనిగూధఢుండవు, నిర్మలుండవు, 
సమానాధికరహితుండవు, సర్వవ్యాపకుండవైన నిన్ను నిర్మలాంతఃకరణులైనవార లాకాశంబుపగిది 


దశమస్కంధము - ఉత్తరభాగము 18] 


నవలోకింతు, రదియునుం గాక పంచోపనిషన్మయం బయిన భవదీయదివ్యమంగళమహావి[గ్రహ పరిగ్రహంబు 
సేయు నెడ నాఖియం దాకాశంబును, ముఖంబునం గృశానుండును, శిరంబున స్వర్గంబును, (శోత్రంబుల 
దిశలును, నేత్రంబుల సూర్యుండును, మనంబునం జంద్రుండును, బాదంబుల వసుంధరయు, నాత్మయం 
దహంకారంబును, జఠరంబున జలధులును, రేతంబున నంబువులును, భుజంబుల నింద్రుండును, 
రోమంబుల మహీరుహౌషధీవ్రాతంబును, శిరోజంబుల బ్రహ్మలును, జ్ఞానంబున సృష్టియు నవాంతర 
ప్రజాపతులును, పహృదయంబున ధర్మంబును గలిగి మవహాపురుషుండవై లోకకల్పనంబుకొణకు 
నీ యకుంఠితతేజంబు గుప్తంబు సేసి జగదుదృవంబుకొణకుం గైకొన్న భవదీయదివ్యావతారవైభవం బెణింగి 
నుతింప నెంతవారము; నీవు సకలచేతనాచేతననిచయంబులకు నాద్యుండవు, అద్వితీయుండవు, 
పురాణపురుషుండవు, సకలసృష్టిహేతుభూతుండవు, ఈశ్వరుండవు; దినకరుండు కాదంబినీ కదంబావృతుం 
డగుచు భిన్నరూపుందై బహువిధచ్భాయలం దోంచువిధంబున నీ యఘటితఘటనానిర్వాహకంబైన 
సంకల్పంబునం ద్రిగుణాతీతుండ వయ్యును సత్వాదిగుణవ్యవధానంబుల ననేకరూపుండవై గుణవంతులైన 
సత్పురుషులకుం దమోనివారకంబైన దీపంబురూపంబునం (బబ్రకాళించుచుందువు; భవదీయమాయా 
విమోహితు లయిన జీవులు పుత్రదారగృహక్షేత్రాదిసంసారరూపకంబైన పాపపారావారమహావర్త గర్తంబుల 
మునుంగుచుం దేలుచుందురు; దేవా! భవదీయదివ్యరూపానుభవంబు 'సేయంజాలక యింద్రియపరతంత్రుందై 
భవత్సాదసరసీరుహంబులం జేర నెజుంగని మూఢాత్ముం డాత్మవంచకుం దడనంబడు; విపరీతబుద్ధిం జేసి 
ప్రియుండవైన నిన్ను నొల్లక యింద్రియార్థానుభవంబు సేయుట యమృతంబు మాని హాలాహలంబు 
సేవించుట గాదె? జగదుదయపాలనలయలీలాహేతుందవై శాంతుండవయి సుహృజ్ఞన భాగధేయుండవై 
సమానాధికవస్తుశూన్యుండవైన నిన్ను నేనును బ్రహ్మయుం బరిణతాంతఃకరణులైన మునిగణంబులును 
భబజియించుచుందుము, మజియును. శ్నీడ1 

ప్రతి : దేవా!= కృష్ణా!; నీవు; 'బబ్రహ్మరూపంబు+ఐన= పరబ్రహ్మ స్వరూపుడవయిన; జ్యోతిస్‌*మయుండవు= ప్రకాశమే 
స్వరూపంగా గలవాడివి; నిఖిల= సమస్త; వేద= వేదాల్లో వేద+అంత= ఉపనిషత్తుల్లో) నిగూఢుండవు= రహస్యంగా 
ఉంటావు; సమాన= సమానమైనవాడు; అధిక రహితుందడవు= అధికమైనవాడు లేనివాడివి; సర్వవ్యాపకుండవు+ఐన = 
అన్నింటియందు వ్యాపించినవాడవైన; నిన్నున్‌= నిన్ను, నిర్మల +అంతకరణులు +ఐనవారలు = స్వచ్చమైనమనస్సు కలవారు; 
ఆకాశంబు పగిదిన్‌= ఆకాశంవలె; అవలోకింతురు= చూస్తారు; అదియున్‌ +కాక= అంతేకాకుండ; పంచ+ఉపనిషత్‌ + 
మయంబు+ఐన = పంచోపనిషత్తులతో కూడిన; భవదీయ = నీయొక్క దివ్యమంగళమహావి[గ్రహ= దేవతాపరంగా 
శుభపరమయిన గొప్ప ఆకారాన్ని పరిగ్రహంబున్‌+చేయు+ఎడన్‌= తీసుకొనేటపుడు; నాభి+అందున్‌= బొడ్డులో; 
ఆకాశంబును= ఆకాశం; ముఖంబున= ముఖంలో; కృశానుండును= అగ్ని శిరంబునన్‌= శిరస్సులో; స్వర్గ్ణంబును= 
స్వర్గం; శోత్రంబులన్‌= చెవుల్లో, దిశలును= దిక్కులును; నేత్రంబులన్‌= కండ్లలో; సూర్యుందును= సూర్యుండను; మనంబునన్‌= 
మనస్సులో; చంద్రుండును= చంద్రుడును; పాదంబులన్‌= కాళ్ళలో; వసుంధరయున్‌= భూమియు, ఆత్మన్‌= జీవునిలో; 
అహంకారంబును= అహం అనే భావాన్సి జఠరంబునన్‌= కడుపులో; జలధులును= సముద్రాలును; రేతంబునన్‌= 
పురుషవీర్యంలో; అంబువులును= జలాలును; భుజంబులన్‌= భుజాల్లో; ఇంద్రుండును= ఇంద్రుడును; రోమంబులన్‌= 


182 శ్రీ మహాభాగవతము 


వెండ్రుకలలో; మహీరుహ+ఓషధీవ్రాతంబును= వృక్ష బెషధీసమూహమూ,; శిరోజంబులన్‌= తలవెండ్రుకలలో; బ్రహ్మలును= 
బ్రహ్మలును; జ్ఞానంబునన్‌= జ్ఞానంలో; సృష్టియున్‌= సృష్టియు; అవాంతరప్రజాపతులను= ప్రజాపతులను 
(కశ్వపమరీచ్యాదులు); పృదయంబునన్‌= పృదయంలో; ధర్మ్శంబును= ధర్మమూ; కలిగి= కలిగియుండి, మహాపురుషుండవు+ 
ఐ= గొప్పవాడివై; లోకకల్పనంబు కొజణకున్‌= లోకసృష్టికోసం; నీ= నీయొక్క అకుంరితతేజంబున్‌= మొక్కవోని తేజస్సును; 
గుప్తంబు+చేసి= దాచి; జగత్‌+ఉదృ్భవంబుకొఅకున్‌= జగత్తుల్ని సృష్టించడానికి; కైకొన్నా తీసుకొన్న భవదీయ= 
నీ యొక్క దివ్య= గొప్ప ప్రకాశవంతమైన; అవతార= అవతారం యొక్క వైభవంబు= గొప్పతనాన్ని, ఎజింగి= తెలిసికొని; 
నుతింపన్‌= ప్రశంసించెందుకు; ఎంతవారము= ఎంతటివారం?); నీవు; సకల= సమస్త చేతన +అచేతన= చర; అచర 
(సృష్టికి) నిచయంబులకున్‌= సమూహానికి; ఆద్యుండవు= మొదటివాడవు; అద్వితీయుండవు= రెండవవాడు లేనివాడివి; 
పురాణపురుషుందవు = సృష్టికి ముందున్నవాడివి; సకలసృష్టి= సమస్తసృష్టికి; హేతుభూతుండవు= కారణమైనవాడివి; 
ఈశ్వరుండవు= ప్రభుడివి; దినకరుండు= సూర్యుడు; కాదంవబినీ= మేఘాలయొక్క కదంబ= సమూహంచే; ఆవృతుండు= 
కప్పబడ్డవాడు; అగుచున్‌= అయి; భిన్నరూపుండు+ఐ= అనేకాలైన రూపాలు కలిగినవాదై బహువిధ+ఛాయలన్‌+ 
తోంచు= అనేక కాంతులతో కన్పించే; విధంబునన్‌= రీతిగ; నీ= నీయొక్క అఘటిత= సంభవింపనివాటిని; ఘటనా 
నిర్సాహకంబు+ఐన = సంభవింపచేయగల; సంకల్పంబునన్‌= అభిప్రాయంలో; త్రిగుణ +అతీతుందడు= మూడుగుణాలకు 
అందనివాడవు; అయినను= అయినప్పటికి; సత్వ+ఆది= సత్వం మొదలయిన; గుణ= గుణాలయొక్క వ్యవధానంబులన్‌= 
తేడావల్ల; అనేక= అనేకములైన; రూపుందవు+ఐ= రూపాలు కలిగినవాడివై; గుణవంతులు+ఐ= మంచిగుణాలచేకూడిన; 
సత్‌+పురుషులకున్‌= పుణ్యులకు; తమస్‌+నివారకంబు+ఐన = చీకటిని తొలగించే; దీపంబు రూపంబునన్‌= దీపంయొక్క 
ఆకారంలో; ప్రకాశించుచున్‌= వెలుగులిస్తూ ఉందువు= ఉంటావు; భవదీయ= నీయొక్క మాయ= మాయచే; విమోహితులు = 
మిక్కిలి మోహం పొందినవారు; అయినట్టి; జీవులు; పుత్ర= సంతానం; దార= భార్య; గృహ= ఇల్లు; క్షేత్ర= పొలాలు; 
ఆది= మొదలైన; సంసారరూపకంబు+ఐన= సంసారరూపమైన; పాప= పాపమనే; పారావార= సముద్రంయొక్క 
మహా+ఆవర్త= గొప్ప సుడిగుండాలన్వే గర్తంబులన్‌= లోతైన నీళ్లలో; మునుంగుచున్‌= మునుగుతూ; తేలుచున్‌= తేలుతూ; 
ఉందురు= ఉంటారు; దేవా!= దేవా!; భవదీయ= నీ యొక్క దివ్యరూప= పవిత్రమయిన రూపంయొక్క అనుభవంబున్‌= 
అనుభవాన్ని చేయన్‌+చాలక= పొందలేక; ఇంద్రియ= ఇంద్రియాలకు; పరతంత్రుండు+ఐ= పరాధీనుడై; భవత్‌= నీయొక్క 
పాదసరసీరుహంబులన్‌= పాదపద్మాల్ని; చేరన్‌+ఎజుంగని= సమీపించడం తెలియని; మూఢ+ఆత్ముండు = తెలివి లేనివాడు; 
ఆత్మవంచకుండు= తనను తాను మోసం చేసికొనేవాడు; అనన్‌+పడున్‌= అనబడతాడదు; విపరీత= ప్రతికూల; బుద్ధిన్‌+చేసి= 
బుద్ధిచే; ప్రియుండవు+ఐన= ఇష్టుడవైన; నిన్నున్‌= నిన్ను ఒల్లక= అంగీకరించక; ఇంద్రియ +అర్ధ +అనుభవమున్‌= 
ఇంద్రియవిషయాల అనుభవాన్ని చేయుట= పొందడం; అమృతంబున్‌= అమృతాన్ని, మాని= వదలుకొని; హాలహలంబున్‌= 
మహావిషాన్ని 'సేవించుట= గ్రహించడం; కాదు+ఎ= కాదా?; జగత్‌= జగత్తుయొక్క ఉదయ పాలనలయలీలాహేతుందవు+ 
[= సృజించుట, పాలించుట, నశింపచేయుట అనే విలాసాలకు కారణమైనవాడివై; శాంతుందవు+అయి= శాంతస్వభావం 
కలవాడవై; సుహృత్‌+జన= మంచి హృదయం కలవారికి (సజ్జనులకు); భాగధేయుండవు+ఐ= భాగ్యస్వరూపుండవై; 
సమాన +అధిక= సమానము; అధికం అగు; వస్తు= పదార్థంచేే శూన్యుండవు= లేనివాడవు; ఐన= అయి ఉన్న నిన్నున్‌= 
నిన్ను నేనును= నేనూ; 'బ్రహ్మయున్‌= బ్రహ్మయును; పరిణత +అంతఃకరణులు +ఐన = పండిన మనస్సు కలిగినవారైన; 
మునిగణంబులునున్‌= మునుల సమూహాలు; భజియించుచున్‌= సేవిస్తూ ఉందుము= ఉంటాము; మజియును= ఇంకా... 


దశమస్కంధము - ఉత్తరభాగము 183 


తా:;ఓ కృష్ణా! నీవు ('బ్రహ్మస్వరూపుడివి; ప్రకాశమే స్వరూపంగా గలవాడివి, సమస్తవేద వేదాంతరహస్యాలు తెలిసినవాడివి, 
సమాన అధిక భేదాలు లేనివాడివి. అన్నింటా వ్యాపించినవాదివి అయిన నిన్ను నిర్మలాంతః కరణులు ఆకాశం (శూన్యం) 
వలె చూస్తారు. అంతే కాకుండ పంచోపనిషత్తులతో కూడిన నీ దేవతాపరశుభాకారాన్ని చూస్తారు. ఆ ఆకారదర్శనంలో 
బొద్దులో ఆకాశాన్ని ముఖంలో అగ్నినీ, శిరస్సులో స్వర్గాన్నీ చెవుల్లో దిక్కుల్నీ కండ్లలో సూర్యుణ్ణీ, మనస్సులో చంద్రుణ్డీ, 
కాళ్ళలో భూమినీ, జీవునిలో అహంభావాన్నీ కడుపులో సముద్రాల్నీ, రేతంలో నీటినీ, భుజాలలో ఇంద్రుణ్లీ, వెండ్రుకలలో 
వక్ష ఓషధీ సమూహాల్నీ తలవెండ్రుకలలో బ్రహ్మల్నీ జ్ఞానంలో సృష్టినీ, 'ప్రజాపతుల్నీ హృదయంలో ధర్మాన్నీ కలిగిన 
మహాపురుషుడవు. లోక సృష్టికొరకు మొక్కవోని కాంతిని దాచి సృష్టికోసం న్స్‌ అవతారంయొక్క గొప్పతనాన్ని తెలుసుకొని 
మిమ్ము ప్రశంసించడానికి మేమెంతవాళ్లం? నీవు సమస్త చరాచర అచరసమూహానికి మూలకారకుడివి, అద్వితీయుడివి, 
పురాణపురుషుడివి, సమస్త సృష్టికి కారణమైనవాదివి, ప్రభుడివి, సూర్యుడు మేఘాల సమూహంతో కప్పబడినవాడై అనేక 
రూపాలు కలిగినవాడయి అనేకరీతులలో కన్పించేటట్టు, నీ అఘటితఘటనాన్ని చేసే అభిప్రాయంలో త్రిగుణాతీతుడవు 
అయినప్పటికీ సత్త్వం మొదలైన గుణాలతో అనేకరూపాలు కలిగినవాడివై, సత్పురుషులకు చీకటిని తొలగించి, కాంతిని 
ఇస్తావు. నీ మాయచే మోహం పొందినవాళ్లు, భార్య, పుత్రులు, గృహం, ఆస్తి మొదలైన సంసారరూపంలోని పాపమనే 
సముద్రంలోని సుడిగుండాలలో మునుగుతూ తేలుతున్నారు. నీ పవిత్రమైన రూపానుభవాన్ని పొందలేక, ఇంద్రియాధీనుడై 
నీ పాదపద్మాల్ని చేరేందుకు మార్గం తెలియని మూఢుడు, తనను తాను మోసం చేసుకొనేవాడు అవుతాడు. ప్రతికూలబుద్ధితో - 
ఇప్పుడవైన నిన్ను అంగీకరింపక, ఇంద్రియప్రయోజనానుభవం పొందేందుకు అమృతం వదలి, విషం (గ్రహించడమే కదా! 
ప్రపంచసృష్టికీ, పాలనకూ, లయకూ కారకుడివైన నీవు శాంతస్వభావం కలవాడవై, సజ్జనులకు భాగ్యం ఇచ్చేవాడివై, 
సమానాధికభావం లేనివాడివై ఉండుటచే నిన్ను నేను, బ్రహ్మయు, మునులును సేవిస్తున్నాము. ఇంకా 


విశే : పంచ+ఉపనిషత్తులు= నారాయణ, బ్రహ్మ తైత్తిరీయ, గార్ద, వరాహ - ఉపనిషత్తులు. 


తే. అవ్యయుండ, వనంతుండ, వచ్యుతుండ, వాదిమధ్యాంతశూన్యుండ, వఖీలధృతివి 

నిఖీలమం దెల్ల వర్తింతు నీవు దగిలి, నిఖీలమెల్లను నీయంద నెగడుం గృష్ట! శ్తీడ్ష2 
ప్రతి : కృష్ణా!= ఓ కృష్ణా!; అవ్యయుండవు= నాశం లేనివాడివి;ి అనంతుందవు= అంతంలేనివాడివి; అచ్యుతుండవు= చ్యుతి 
లేనివాడివి; ఆదిమధ్య+అంతశూన్యుండవు= మొదలు, నడుమ, చివర లేనివాడివి; అఖిల= సమస్తాన్ని, ధృతివి= ధరించేవాడివి; 
నిఖిలము +అందున్‌ +ఎల్లన్‌= సర్వంలోను; నీవు= నీవు; తగిలి= సంబంధం కల్పించుకొని; వర్తింతు(వు)= సంచరిస్తావు; 
నిఖీలము +ఎల్లన్‌= సర్వం; నీ+అందున్‌= నీలో; నెగదున్‌= వ్యాపించి ఉంటుంది. 
తా: కృష్ణా! నీవు నాశరహితుడివి, అంతం లేనివాడివి, మొదలు, నడుమ, చివర (ఆదిమధ్యాంతాలు) లేనివాడివి. చ్యుతి 
లేనివాడివి, సమస్తాన్ని ధరించువాడివి. అంతటా నీవున్నావు అన్నీ నీలో వ్యాపించి ఉన్నాయి. 


విశే ; వాసుదేవుని తత్వస్వరూపమిక్కడ చక్కగా చెప్పబడింది. 
సీ అని సన్నుతించిన హరి యాత్మ మోదించి, మొగమునం జిజునవ్వు మొలకలెత్త 
లలితబాలేందుకళామౌలి కిట్లను, శంకర! నీమాట సత్య మరయ 


నేది నీకిష్టమై యెసంగెడు దానిన, వేండుము నీ కిత్తు వీం డవధ్యుం 
డిది యెట్టి దనినం బ్రహ్హాదుండు మద్భక్తుం, డతనికి వరము నీ యన్వయమున 


184 శ్రీ మహాభాగవతము 


తే. జనన మందినవారలం జంప ననుచుం, గడంక మన్నించితిని యది కారణమున 
విశ్వవిశ్వంభరాభారవిపులభూరి, బలభుజాగర్వ మడంపంగ వలయుం గాన. శేశ్షేప్ర 
ప్రతి : అని= అని; సన్నుతించినన్‌= ప్రశంసించగా; హరి= శ్రీకృష్ణుడు; ఆత్మన్‌= మనస్సులో; మోదించి= సంతోషించి; 
మొగమునన్‌= ముఖంలో; చిజునవ్వు= మందహాసం; మొలకలు+ఎత్తన్‌= అంకురింపగా లలిత= సుకుమారమైన; 
బాల+ఇందుకళామౌళికిన్‌= బాలచంద్రకళను సిగలో కలవాడైన శివునితో; ఇట్లు+అనున్‌= ఇలా అన్నాడు; శంకర= 
శివా!; అరయన్‌= విచారిస్తే నీ= నీయొక్క మాట = పలుకు; సత్యము= నిజం; ఏది; నీకున్‌+ఇష్టము+ఐ= నీకుప్రియమై; 
ఎసంగెదున్‌= ఒప్పుతుందో; దానిన్‌= దానినే వేడుము= కోరుకో; నీకున్‌= నీకు; ఇత్తున్‌= ఇస్తాను; వీడు; అవధ్యుడు= 
చంపతగవాడు కాడు; ఇది= ఈ విషయం; ఎట్టి+అది+అనినన్‌= ఎటువంటిదంటే; ప్రహ్లాదుండు= ప్రహ్లాదుడు; మత్‌+భక్తుడు= 
నాయొక్క భక్తుడు; నీ= నీయొక్క అన్వయమునన్‌= వంశంలో; జననము+అందిన = పుట్టిన; వారలన్‌= వాళ్లను; చంపను+ 
అనుచున్‌= చంపనని; అతనికిన్‌= ప్రహ్లాదునికి; కడంకన్‌= ఉత్సాహంతో; వరమున్‌= వరాన్ని మన్నించితిని= ఇచ్చి, 
ఆదరించాను; విశ్వ= సమస్తమైన; విశ్వంభరా= భూమియొక్క భార= బరువుయొక్క విపుల= విరివైన; భూరి= అధికమైన; 
బల= బలంతోకూడిన; భుజాగర్వము= బాహువులగర్వాన్ని అడపంగన్‌+వలయున్‌= అణచాలి; కానన్‌= కాబట్టి... 
తా : అని శివుడు ప్రశంసిస్తే - కృష్ణుడు బాగా సంతోషించి చిరునవ్వుతో శంకరా! నీ మాట సత్యమే! నీకు ప్రియమైన వరం 
కోరుకో. దాన్నే ఇస్తాను. ఈ బాణుడు చంపదగ్గవాడు కాడు. ఎందుకంటే నాభక్తుడయిన ప్రహ్హాదనిమనుమడు. 
ప్రమ్ల్ణాదునివంశంలోని వారిని చంపనని వరమిచ్చాను. వీనిగర్వం అణచడానికి ప్రయత్నించాను - కనుక 


క. కరములు నాలుగు సిక్కం, బరిమార్చితి, వీండు నీదు భక్తుల కగ్రే 

సరుండై పొగడొంది జరా, మరణాదిభయంబు దక్కి మను నిట మీందన్‌. శ్తీడ్షేడ్ష 
ప్రతి : కరములు= చేతులు; నాలుగు= నాలుగు; చిక్కన్‌= మిగిలేటట్లుగా; పరిమార్చితిన్‌= ఖండించాను; వీండు= 
ఈ బాణుడు; నీదు= నీయొక్క భక్తులకున్‌= భక్తులలో; అగ్రేసరుండు+ఐ= మొదటీివాడై; పొగడు +ఒంది= ప్రశంసలందుకొని; 
జరా= ముసలితనం; మరణ+ఆది= చావు మున్నగువానివలన; భయంబున్‌= భీతిని; తక్కిా వదలి; ఇటమీందన్‌= ఇకపై; 
మనున్‌= జీవిస్తాడు. 
తా : బాణునిచేతులు నాలుగింటిని తప్ప మిగిలినవాటిల్ని ఖండించాను. ప్‌ భక్తులలో మొదటివాడని పేరుపొంది ముసలితనం, 
మరణం లేకుండా జీవిస్తాడు. 


వ. అని యాన తిచ్చిన నంబికావరుండు సంతువ్టాంతరంగుం డయ్యె, నబ్బలినందనుం డట్లు రణరంగ 
వేదిం గృష్టదేవతాసన్నిధిం బ్రజ్వలితచక్రకృశానుశిఖాజాలంబులందు నిజబాహాసహస్ర శాఖాసమి 
త్రచయంబును, దత్‌క్షతోద్వేలకీలాలమహితాజ్యధారాశతంబును, బరభయంకరవీరహుంకార మంత్రంబుల 
తోడ వేల్చి, పరిశుద్ధిం బొంది, విజ్ఞానదీపాంకురంబున భుజాఖర్వగర్వాంధకారంబు నివారించినవాందై 
యనవరతపూజితన్థాణుందగు నబ్బాణుండు భుజవనవిచ్చేదజనితవిరూపితస్థాణుం దడయ్యును దదీయవర 
దానకలితానందహృదయారవిందుం డగుచు గోవిందచరణారవిందంబులకు6 బ్రణామంబు లాచరించి 
యనంతరంబ. 445 


దశమస్కంధము - ఉత్తరభాగము 185 


ప్రతి : అని= అని; ఆనతి+ఇచ్చినన్‌= సెలవీయగా; అంబికావరుండు = శివుడు; సంతుష్ట+అంతరంగుడు +అయ్యెన్‌= 
సంతృప్తి చెందిన మనస్సు కలవాడయ్యాడు; ఆ+శబలినందనుందడు= బాణుడు; అట్లు= ఆ విధంగా; రణరంగవేదిన్‌= 
యుద్ధరంగమనేవేదిక పైన; కృష్ణదేవతా= కృష్ణుడనే దేవుని; సన్నిధిన్‌= సమీపంలో; ప్రజ్వ్బలిత= మండుచున్న చక్ర= 
సుదర్శనచక్రమనెడి; కృశాను= అగ్నియొక్క శిఖా= జ్వాలలయొక్క జాలంబుల+అందున్‌= సమూహాలలో; నిజ= తనయొక్క 
బాహాసహస్ర= వేయిచేతులనెడి; శాఖా= కొమ్మలవంటి; సమిత్‌= సమిధల; ప్రచయంబును= రాశిని; తత్‌= ఆ భుజాలయొక్క 
క్షత= దెబ్బలవల్ల; ఉత్‌+వేల= మితిమీరి కారుతున్న; కీలాల= రక్తమనే; మహిత= అధికమైన; ఆజ్యధారాశతంబును = 
(పైనుండి పడు) నూరునేతిధారల్ని; పర= శత్రువులకు; భయంకర= భయం కలిగించే; వీరహుంకార= వీరులు హుమ్మనే 
ధ్వనులనెడి; మంత్రములతోడన్‌= మంత్రాలతో; వేల్చి= హోమంచేసి; పరిశుద్ధిన్‌= మిక్కిలిశుద్ధిని; పొంది= పొంది; 
విజ్ఞానదీప+అంకురంబునన్‌= విజ్ఞానమనే దీపంతో; భుజా= బాహువుల; అఖర్వ= అధికమైన; గర్వ+అంధకారంబున్‌= 
గర్వం అనే చీకటిని; నివారించినవాండు +ఐ= పోగొట్టినవాడై; అనవరత= ఎల్లపుడు; పూజిత= పూజింపబడుతున్న; 
న్ధ్థాణుందు+అగు= శివుడుకలవాడైన; ఆ+బాణుడు= ఆ బాణుండు; భుజవన= బాహువులనేవనాన్ని; విచ్చేద= ఖందించుటవల్ల 
జనీత= కలిగిన; విరూపిత= వికృతరూపంగలవాడుగ చేయబడ్డ; న్థాణుండు+అయ్యును= చెట్టు మొదలు (మొద్దు) 
వంటివాడయ్యును; వరదానకలిత= వరంవల్ల కల్గిన; ఆనంద= సంతోషంతో; హృదయ +అరవిందుండు +అగుచున్‌= 
పహృదయపద్మం కలిగినవాదవుతూ; గోవింద = కృష్ణునియొక్క చరణ +అరవిందములకున్‌= పాదపద్మాలకు; ప్రణామంబులు+ 
ఆచరించి= నమస్మారాలుచేసి; అనంతరంబు+అ= తరువాత... 

తా ; ఈ విధంగా కృష్ణుడు అనుగ్రహించాడు. పరమేశ్వరుండు పరమానందం పొందాడు. బాణుడు రణరంగమనే 
యజ్ఞవేదిక పై కృష్ణుడనే దేవుని సన్నిధిలో భగభగమండుతున్న చక్రాయుధమనే మంటల్లో తన హస్తాలనే సమిధల్నిి 
రక్తధారలనే నేతిధారలతో, హుంకారాలనే మంత్రాలతో వేల్చి పరిశుద్ధుడయ్యాడు. విజ్ఞానదీపం వెలిగింది. భుజగర్వం అనే 


చీకటి తొలగింది. ఎల్లప్పుడు పరమేశ్వరధ్యానంలో ఉన్న బాణుడు కృష్ణు డిచ్చిన వరంతో ఆనందించి, గోవిందుని 
పాదారవిందాలకు వందనం చేశాడు. తరువాత 


$ ఉషాానిరుద్ధ సహితుండై కృష్ణుండు ద్వారకావురి కరుగుట + 
క. పురమున కేగి యుషాసుం, దరికిని ననిరుద్ధునకు ముదంబున భూషాం 
బరదాసదాసికాజన, వరవస్తువితాన మొసంగి వారని భక్తిన్‌. 446 


ప్రతి : (బాణుడు) పురమునకున్‌+ఏగి= నగరానికివెళ్ళి, ఉషాసుందరికిని అనిరుద్దునకున్‌= ఉషా అనిరుద్ధులకు; ముదంబునన్‌= 
సంతోషంతో; భూషా= నగల్ని అంబర= వస్త్రాల్ని దాసదాసికాజన= సేవకజనుల్ని వర= శ్రేష్టమైన; వస్తువితానమున్‌ + 
ఒసంగి= వస్తువుల సమూహాన్ని ఇచ్చి; వారని భక్తిన్‌= అద్దులేని భక్తితో... 
తా ; బాణుడు తన రాజధానీ నగరానికి వెళ్ళి, ఉషానిరుద్దులకు వివాహం చేశాడు. నగల్నీ వస్తాల్నీ 'సేవకజనాన్నీ, 
శ్రేష్టమైన వస్తువుల సమూహాన్ని అద్దులేని ఆసక్తితో ఇచ్చి నిండుభక్తితో 
క. కనకరథంబున నిడుకొని, ఘనవైభవ మొప్పం గన్యకాయుక్తముగా 

ననిరుద్దుని గోవిందుం, దడనుమోదింపంగం దెచ్చి యర్పించె నృపా! శ్తీశ్ష/ 


186 శ్రీ మహాభాగవతము 


ప్రతి న్ఫపా= ఓ రాజా!; కనకరథంబునన్‌= బంగారురథంలో; ఇడుకొని= ఉంచి; ఘనవైభవము+బఒప్పన్‌= మిక్కిలి 
వైభవం శోభిల్లగా? కన్యకాయుక్తము+కాన్‌= తన కుమార్తె ఉషతోకూడా; అనిరుదృనిన్‌= అనిరుద్ధ కుమారుణ్ణి; 
గోవిందుండు +అనుమోదింపన్‌+కన్‌= కృష్ణుడు అంగీకారం తెలుపగా; తెచ్చి= తీసుకొనివచ్చి; అర్చించెన్‌= ఇచ్చాడు. 


తా : పరీక్షిన్మహారాజా! ఉషా - అనిరుద్దుల్ని బంగారు తేరుపై ఎక్కించుకొని వచ్చాడు. శ్రీకృష్ణుని ఆమోదం పొంది తన 
కుమార్తెతోపాటు అనిరుద్దుణ్జీ గోవిందునికి అప్పగించాడు. శ్రీకృష్ణుడు సంతోషించాడు. 


ఉ. అంత మురాంతకుండు త్రిపురాంతకు వీడ్కొని బాణు నిల్పియ 

త్యంతవిభూతిమై నిజబలావలితోం జనుదేర నా యుషా 

కాంతుండు మున్నుగాం బటహకాహళతూర్యనినాదపూరితా 

శాంతరుండై వెసం జనియె నాత్మపురీముఖుందై ముదంబునన్‌. శీశ48 
ప్రతి :; అంతన్‌= తరువాత; ముర+అంతకుందు= కృష్ణుడు; త్రిపుర+అంతకున్‌= శివుణ్ణి వీడ్మొని= పోయిరమ్మని 'సెలవిచ్చిపంపి; 
బాణున్‌= బాణుజ్ణి నిల్పి= ఇక్కడే ఉండమని చెప్పి; అతి+అంత= మిక్కిలి; విభూతిమైన్‌= ఐశ్వర్యంతో; నిజబల+ఆవలి= 
తన సైన్య సమూహంతో; చనుదేరన్‌= బయలుదేరగా; ఆ; ఉషాకాంతుదడు = అనిరుద్ధుడు; మున్ను+కాన్‌= ముందుండగా; 
పటహ= తప్పెటలు; కాహళ= బాకాలు; తూర్య= వాద్యాలయొక్క నినాద= ధ్వనులచే; పూరిత= నిండిన; ఆశా+ 
అంతరుండు+ఐ= దిక్కుల మధ్యప్రదేశం కలవాదై; ఆత్మపురీముఖండు +ఐ= తన ద్వారకానగరం వైపునకు బయలుదేరి; 
ముదంబునన్‌= ఆనందంతో; వెసన్‌= శీఘ్రంగా; చనియెన్‌= వెళ్లాడు. 
తా : తర్వాత - కృష్ణడు శివుణ్ణి వీడ్శొల్సి, బాణాసురుణ్జి అచ్చటనే నిల్పి, మిక్కిలి వైభవంతో చతురంగ బలసమెతుదై ఆ 
అనిరుద్దుణ్ణి ముందుంచుకొని, మంగళవాద్యాల ధ్వనులు దిగంతాలకు వ్యాపిస్తుండగా తన ద్వారకానగరానికి బయలుదేరాడు. 
మ. కనియెన్‌ గోపకుమారశేఖరుండు రంగత్సుల్లరాజీవ కో 

క నదోత్తుంగతరంగసంగతలసత్కాసారకన్‌ భూరి శో 

భన నిత్యోన్నతసౌఖ్యభారక నుదంచద్వైభవోదారకన్‌ 

జనసంతాపనివారకన్‌ సుజనభాస్వత్తారకన్‌ ద్వారకన్‌. త్నీశ్ష0 
ప్రతి : గోపకుమారశేఖరుండు= యాదవకుమారులలో అగ్రగణ్యుడు (శ్రీకృష్ణుడు); రంగత్‌+ఫుల్లరాజీవ= బాగా చలిస్తున్న- 
వికసించిన తామరలతో; కోకనద= ఎ(ర్రకలువలతో; ఉత్తుంగ= మిక్కిలి ఎత్తయిన; తరంగ= అలలతో; సంగత= కూడిన; 
లసత్‌+కాసారకన్‌= ఒప్పునట్టి కొలకులు కలదాన్సీ భూరి= అధికమైన; శోభన = శుభకార్యాలతో; నిత్య+ఉన్నత= ఎల్లప్పుడూ 
గొప్పదైన; సౌఖ్యభారకన్‌= సుఖమనే భారాన్ని మోసేదాన్నీ; ఉదంచత్‌+వైెభవ +ఉదారకన్‌= అధికమైన ఐశ్వర్యంతో వెలిగేదాన్సీ; 
జన= ప్రజలయొక్క సంతాప= దుఃఖాన్ని నివారకన్‌= నివారించేదాన్నీ సుజన = సజ్జనులచే; భాస్వత్‌= ప్రకాశిస్తున్న; 
తారకన్‌= నక్షత్రాలు కలదాన్ని ద్వారకన్‌= ద్వారకానగరాన్ని కనియెన్‌= చూశాడు. 
తా : బాగా వికసించిన ఎర్రతామరలతో, ఎత్తయిన అలలతో కూడిన సరస్సులతో, అధిక ఐశ్వర్యంతో వృద్ధి చెందుతున్నద్రీ, 
సుఖమనే భారాన్ని మోస్తున్నదీ, ప్రజల దుఃఖాన్ని నివారిస్తున్నదీ, సజ్జనులనే నక్షత్రాలతో ప్రకాళిస్తున్నది అయిన ద్వారకానగరాన్ని 
శ్రీకృష్ణుడు చూశాడు. 


దశమస్కంధము - ఉత్తరభాగము 187 


వ. కని డాయం జనం బురలక్ష్మి కృష్ణసందర్శనకుతూహలయై చేసన్నలం జీరుచందంబున నందంబు నొందు 
నుద్దూతతరళ విచిత్ర కేతుపతాకాభిశోఖితంబును, మహనీయ మరకత తోరణ మండితంబును, గనకమణి 
వినిర్మితగోపురసొధప్రాసాదవీథికావిలసితంబును, మౌక్తికవితానవిరచితమంగళరంగవల్లివిరాజితంబును, 
శోభనాకలితవిన్యస్తకదళికాస్తంభసురభికుసుమమాలికాక్షతాలంకృతంబును, గుంకుమసలిలసిక్త విపణిమార్గంబును, 
శంఖదుందుభిభేరీ మృదంగపటహకాహళమృదంగాదిమంగళారావకలితంబును, వందిమాగధసంగీత 
ప్రసంగంబునునై యతిమనోహరవిభవాభిరామంబైన య ప్పురవరంబు సచివపురోహితసుహృద్బాంధవ ముఖ్యు 
లఅదురుకొన భూసురాశీర్వాదంబులను బుణ్యాంగనాకరకలిత లలితాక్షతలను గైకొనుచుం గామినీమణులు 
గర్పూరనీరాజనంబులు నివాళింప నిజమందిరంబుం బ్రవేశించి యప్పుండరీకాక్షుండు పరమానందంబున 
సుఖం బుందె, నంత. శేర్‌0 


ప్రతి : కని= చూచి; డాయన్‌+చనన్‌= సమీపానికి వెళ్లగా; పురలక్ష్మి= ద్వారకానగర మనే లక్ష్మి కృష్ణ= కృష్ణుణ్స్‌; 
సందర్శన= చూచుటయందలి; కుతూహల+ఐ= ఉత్సుకత కలద్రె చేసన్నలన్‌= చేతిసంజ్ఞలతో; చీరు= పిలచే; చందంబునన్‌= 
విధంగా; అందంబున్‌+ఒందు= అందాన్ని పొంది ఉన్న ఉత్‌+ధూత= ఎగురుతున్న తరళ= ప్రకాశించే; విచిత్ర= 
ఆశ్చర్యకరమైన; కేతు= ధ్వజాలతోనూ; పతాక +అభిశోభితంబును= పతాకాలతోనూ శోఖిస్తున్న మహనీయ= గొప్పవైన; 
మరకత= పచ్చల; తోరణ= దండలతోనూ; మండితంబును= అలంకరింపబడ్డదీ; కనక= బంగారంతో; మణి= మణులతో; 
వినిర్మిత= నిర్మింపబడ్డ; గోపుర= గోపురాలచే; సాధ= రాజగ్భహాలచే; ప్రాసాద= మేడలచే; వీధికా= వీథులతో; విలుతంబును= 
ఒప్పుతున్నద్రీ; మౌక్తిక= ముత్యాల; వితాన= మేలుకట్టుతో; విరచిత= కూర్చబడ్డ; మంగళ= శుభప్రదమైన; రంగవల్లి= 
ముగ్గులచే; విరాజితంబును= ప్రకాళశించేది; శోభన +ఆకలిత= శుభప్రదంగా; విన్యస్త= ఉంచబడ్డ; కదళికాస్తంభ= 
అరటిబోదెలచే; సురభఖి= వాసనగల; కుసుమమాలికా= పూలమాలలచే; అక్షత +అలంకృతంబును= అక్షతలచేత 
అలంకరింపబడిందీ; కుంకుమ = కుంకుమ కలిసిన; సలిల= నీటిచేత; సిక్త= తడిసిన; విపణిమార్గము= వ్యాపారస్థలం; 
శంఖ= శంఖాలచే; దుందుఖి= దుందుభివాద్యాలచే; భేదీ= భేరీవాద్యాలచే; పటహ= తప్పెట; కాహళ= బాకా; మృదంగ+ఆది= 
మృదంగం మొదలయిన వాద్యాలచే) మంగళ+ఆరావకలితంబును= శుభప్రదమైన ధ్వనులచేత కూడింది; వంది= స్తోత్ర 
పాఠకులయొక్క మాగధ= వంశమర్యాదలను పొగడి ఉపజీవించేవారియొక్క సంగీత ప్రసంగంబునున్‌+ఐ= సంగీత 
ప్రస్తావన కలదై అతిమనోహర= మిక్కిలి ఆవ్లాదకరమైన; విభవ +అభిరామంబు +ఐన = వైభవంచే ప్రకాశించే, ఆ+పురవరంబు= 
ఆ ద్వారకనగరంలోని; సచివ= మంత్రులు; పురోహితులు; సుహృత్‌+బాంధవ= స్నేహితులు, బంధువులు; ముఖ్యులు = 
నగరంలో ప్రముఖులు; ఎదురుకొనన్‌= ఎదురురాగా; భూసుర +ఆశీస్‌ +వాదములు = (బ్రాహ్మణుల ఆశీస్సులు; 
పుణ్య+అంగనా= ముత్తయిదువుల; కరకలిత= చేతుల్లో ఉన్న లలిత +అక్షతలన్‌= మనోజ్ఞమైన అక్షతలను; కైకొనుచున్‌= 
స్వీకరిస్తూ; కామినీమణులు = ప్రీలు; కర్పూరనీరాజనంబులు= కర్పూర నీరాజనాలు; నివాళింపన్‌= హారతులెత్తగా; నిజ= 
తమ; మందిరంబున్‌= భవనాన్ని ప్రవేశించి= చేరి ఆ+పుండరీక +అక్షుండు= ఆ కృష్ణుడు; పరమ+ఆనందంబునన్‌ = 
మిక్కిలి సంతోషంతో; సుఖంబు +ఉండెన్‌= సుఖంగా ఉన్నాడు; అంతన్‌= తరువాత... 


తా : ద్వారకానగరంలోని పతాకలు కదుల్తూ శ్రీకృష్ణుని సందర్శించు కుతూహలంతో ఆ నగరలక్ష్మి చేతుల్తో ఆహ్వానిస్తున్నట్లు 
ఉన్నాయి. గొప్ప పచ్చలచే అలంకరింపబడ్డ తోరణాలతోనూ, మణులు పొదిగిన భవనాలతోనూ, బంగారం, మణులచే 


188 శ్రీ మహాభాగవతము 


నిర్మింపబడిన గోపురాలూ, భవనాలూ, సౌధాలూ, వీథులున్నాయి. బంగారు తాపడం చేసిన మేలుకట్టుతో కూర్చిన 
శుభప్రదమైన ముగ్గులతో ప్రకాళించేదీ; సౌందర్యంకోసం కట్టబడిన అరటిబోదెలచే, అక్షతలచే పుష్పమాలలచే 
అలంకరింపబడిందీ, కుంకుమ కలిపిన నీటితో తడిసిన వ్యాపారస్థలం కలదీ, శంఖం, దుందుఖి, భేరీ, పటహం, కాహళం, 
మృదంగం మొదలైన వాద్యాలచేతా, స్నోత్రాలతో, వందిమాగధ సంగీత ప్రసంగాలతో మిక్కిలి మనోహరమైన ద్వారకానగరం, 
అందలి మంత్రులు, పురోహితులు, బంధువులు, నగరప్రముఖులు ఎదురురాగా, బ్రాహ్మణాళీర్వచనాలతో, ముత్తయిదువుల 
ఆశీస్సుల అక్షతలు స్వీకరిస్తూ, కర్పూరనీరాజనాలివ్వగా నగరప్రవేశం చేసి, సుఖంగా కాలం గడిపారు. ఆ తర్వాత 
క. శ్రీకృష్ణునివిజయం బగు, నీ కథం బరియించువార లెప్పుడు జయముం 

గైకొని యిహపరసౌఖ్యము, లాకల్పోన్నతి వహింతు రవనీనాథా! శీర్‌ 1 
ప్రతి : అవనీనాథా! = పరీక్షిన్మహారాజా!; శ్రీకృష్ణుని= శ్రీకృష్ణునియొక్క విజయంబు+అగు= విజయం అనే పేరుగల; 
ఈ కథన్‌= ఈ కథను; పఠియించువారలు= చదివేవాళ్లు; ఎప్పుడున్‌= ఎల్లప్పుడూ) జయమున్‌= గెలుపును; కైకొని= 
పొంది; ఆకల్ప= 'బ్రహ్మకల్చ్పపర్యంతం; ఇహ= ఈ లోకానికి చెందిన; పర= పరలోకానికి చెందిన; సౌఖ్యములన్‌= 
సుఖాల్ని ఉన్నతిన్‌= అభివృద్ధిని; వహింతురు= పొందుతారు. 
తా: పరీక్షిన్మహారాజా! శ్రీకృష్ణుని విజయం అనే ఈ గాథను చదివినవారు ఎల్లపుడు విజయాన్ని పొంది, ఇహపరలోక 
సౌఖ్యాల్ని ఆకల్పోన్నతినీ పొందుతారు. 
క. అని చెప్పిన శుకయోగికి, జననాయకుం డనియెం గృష్టచరితము విననా 

మన మెపుడుం దనియ దింకను, వినవలతుం గరుణం జెప్పవే మునినాథా! శేగ్‌2ై 
ప్రతి : అని= అని; చెప్పినన్‌= చెప్పగా; శుకయోగికిన్‌= వ్యాసునికుమారుడగు శుకయోగితో; జననాయకుండు = రాజగు 
పరీక్షిత్తు అనియెన్‌= అన్నాడు; మునినాథా! = ముని్రేష్టా!; కృష్ణచరితము= కృష్ణచరిత్ర; వినన్‌= వినగ్యా నా= నాయొక్క 
మనము+ఎప్పడున్‌= మనస్సు ఎప్పుడూ; తనియదు= తృప్తిచెందదు; ఇంకను= ఇంతకంటె అధికంగా; వినన్‌= వినడం; 
వలతున్‌= కోరుకుంటాను; కరుణన్‌= దయతో; చెప్పవు+ఏ= చెప్పుము. 
తా: ముని శ్రేష్ట! శ్రీకృష్ణుని చరిత్రను వినడంలో నామనస్సు ఎప్పుడూ తృప్తి చెందదు. శ్రీకృష్ణకథను వినడమే కోరుకొంటాను. 
దయచేసి శ్రీకృష్ణకథను చెప్పు అనే శుకయోగిని పరీక్షిన్మహారాజు కోరాడు. 
వ. అనినం బరీక్షిన్నరేంద్రునకు శుకయోగీంద్రుం డిట్లనియె. 4538 
ప్రతి :; అనినన్‌= అనగా; పరీక్షిత్‌+నర+ఇంద్రునకున్‌= రాజైన పరీక్షిత్తుతో; శుకయోగి+ఇంద్రుండు = యోగి్రేష్టుడైన 
శుకుడు; ఇట్లు+అనియెన్‌= ఇలా అన్నాడు. 
తా: శ్రీకృష్ణ కథను చెప్పవలసిందిగా కోరిన పరీక్షిన్మహారాజుతో శుకయోగీంద్రుడు ఇలా చెప్పాడు. 


శ నృగమహారాజు చరిత్రము + 


సీ. ధరణీశీ యొకనాండు హరితనూజులు, రతీశ్వరసాంబసారణచారుభాను 
లాదిగా యదుకుమారావలి యుద్యాన, వనమున కతివైభవమున నేగి 


దశమస్కంధము - ఉత్తరభాగము 189 


వల నొప్ప నిచ్చానువర్తులై సుఖలీలం, జరియించి ఘనపిపాసలను జెంది 
నెత్‌ దప్పి సలిల మన్వేషించుచును, వేగ వచ్చుచో నొకచోట వారిరహిత 


తే. కూపమును నందులో నొక కొండవోలె, విపుల మగుమేని యూసరవెల్లిం గాంచి 
చిత్తముల విస్మయం బంది తత్తజమున, దాని వెడలించు వేడుక దగులుటయును. శ్తీర్‌4 


ప్రతి : ధరణీశ= పరీక్షిన్మహారాజా!; ఒకనాడు= ఒకరోజు; హరి= కృష్ణునియొక్క తనూజులు= కుమారులు; రతి+ఈశ్వర= 
ప్రద్యుమ్నుడు; సాంబ= సాంబుడు; సారణ= సారణుడు; చారుభానుడు= చారుభానుడు; ఆదిగా= మొదలగు; యదుకుమార+ 
ఆవలి= యదుకుమారుల సమూహం; ఉద్యానవనమునకున్‌ +అతివైభవమునన్‌+ఏగి= ఉద్యానవనానికి మిక్కిలి వైభవంతో 
వెళ్ళి వలను ఒప్పన్‌= ఒప్పిదంగా; ఇచ్చా+అనువర్తులు+ఐ= ఇష్టం వచ్చినట్లు నడచి; సుఖలీలన్‌= సుఖమైన విధంగా; 
చరియించి= సంచరించి; ఘన = ఎక్కువైన; పిపాసలనున్‌+చెంది= దాహం కలిగినవార్రె నెజిదప్పి= వివశులై; సలిలము+ 
అన్వేషించుచున్‌= నీటిని వెదకుతూ; వేగ= తొందరగా; వచ్చుచోన్‌= వస్తుండగా; ఒకచోటన్‌= ఒకచోట; వారిరహిత = 
నీరులేనిి కూపమునున్‌= బావినీీ అందులోన్‌= దానిలో, ఒకకొండ +పోలెన్‌= ఒకకొండవలె ఉన్న విపులము+అగు= 
అధికమగు; మేని= శరీరం కల; ఊసరవెల్లిన్‌= యధాప్రదేశంగా రంగులను మార్చగల తొందను; కాంచి= చూచి; 
చిత్తములన్‌= మనస్సులలో; విసయంబు+అంది= ఆశ్చర్యం పొంది; తత్తజమునన్‌= సంభమంతో; దానిన్‌= ఆ తొండను; 
వెడలించు= వెలికితీసే; వేడుక= కుతూహలం; తగులుటయును= కలుగగా... 

తా; శ్రీకృష్ణుని కుమారులగు ప్రద్యుమ్నుడు, సాంబుడు, సారణుడు, చారుభానుడు మొదలగు యాదవకుమారులు 


ఉద్యానవనానికి వచ్చారు. అక్కడ వారు యథేచ్చగా సంచరించారు. దాహం వేయడంతో నీటికోసం వెదికారు. వారికి 
నీళ్ళులేని బావి కన్పించింది. అందులో కొండవలె ఉన్న ఒక తొండను చూచి, దాన్ని బయటకు తీయడానికి ప్రయత్నించారు. 


చ. పరువిడి పోయి తెచ్చి ఘనపాశచయంబుల నంటం గట్టి య 
గ్గురుభుజు లందజుం గదిసి కోయని యార్చుచు దాని నెమ్మెయిం 
దరలంగం దీయలేక దగ దట్టముగా మది దుట్టగిల్ల నాం 
డొరు గడవంగ వే చని పయోరుహనాభున కంతం జెప్పినన్‌. 4ర్‌ర్‌ 


ప్రతి : పరువు+ఇడి= పరుగెత్తి పోయి= వెళ్ళి ఘన= పెద్ద పాశ= తాళ్లు చయంబులన్‌= సమూహంతో; అంటన్‌+కట్టి= 
అంటేటట్లు కట్టీ; ఆ+గురుభుజులు= ఆ పొడవైన బాహువులుకలవారు; అందజున్‌= అందరూ; కదిసి= చేరి కోయని= 
కో అని; ఆర్బ్భుచున్‌= అరుస్తూ, దానినిన్‌= ఆ తొండను; ఏ+మెయిన్‌= ఏ విధంగానైనా తరలన్‌+కన్‌= బయటకు 
వచ్చేటట్టుగా; తీయలేక; తగన్‌= తగునట్సు; దట్టము+కాన్‌= గాఢంగా మది= మనస్సు; తుట్టగిలన్‌= బాధపడగా; 
ఒండు+ఒరున్‌= ఒకరినాకరు; కదవన్‌+కన్‌= దాటుకొంటూ; వే= వేగంగా; చని= వెళ్ళి; అంతన్‌= అంతా; 
పయోరుహనాభునకున్‌= కృష్ణునికి; చెప్పినన్‌= చెప్పగా... 

తా : వారు పరుగున వెళ్ళి, పెద్దతాళ్ళను తెచ్చి బిగించికట్టారు. ఆ తొండను బయటకుతీసే ప్రయత్నం చేశారు. తీయలేక, 
ఆ విషయం శ్రీకృష్ణునికి చెప్పగా 


190 శ్రీ మహాభాగవతము 


ఉ. విని నరసీరుహాక్షుం దతివిస్మితుందై జలశూన్యకూప మ 

ల్లన కదియంగ నేంగి కృకలాసము నొక్కతృణంబుం బోలె గొ 

బ్బున వెడలించె వామకరపద్మమున న్నది యంతలోనం గాం 

చనరుచి మేనం గల్లు పురుషత్వముతోం బొడసూపి నిల్చినన్‌. 456 
ప్రతి : విని; సరసీరుహ+అక్షుండు = కృష్ణుడు; అతివిస్కితుందు+ఐ= మిక్కిలి ఆశ్చర్యం గలవాడై; జలశూన్య = నీరులేని; 
కూపమున్‌= నూతిని; అల్లనన్‌= మెల్లగా? కదియన్‌+కన్‌+ఏగి= సమీపించి; కృకలాసమున్‌= తొండను; ఒక్కై ఒక; 
తృణంబున్‌ పోలెన్‌= గడ్డిపరకవలె; గొబ్బునన్‌= శీఘ్రంగా; వామకరపద్మమునన్‌= పద్మంలాంటి ఎదమచేతితో; వెడలించెన్‌= 
బయటకు తీశాడు; అది; అంతలోనన్‌= ఆలోపల; కాంచనరుచి= బంగారపురంగు; మేనన్‌= శరీరంలో; కల్గు= కలిగిన; 
పురుషత్వముతోన్‌= పురుషరూపంతో; పొదచూపి= కన్పించి; నిల్చినన్‌= నిలువగా... 
తా ; యదుకుమారులు చెప్పిన మాటలువిని కృష్ణుడాశ్చర్యంతో నీరులేని నూతిలోనికి చూచి, అందున్న తొందను ఎదమచేతితో 
పైకి తీయగా అది బంగారువర్ణంతో కూడిన శరీరంతో పురుషుడై నిలవగా 


వ. చూచి కృష్ణుం దతని వృత్తాంతం బంతయు నెజింగియు నక్కడిజనంబులుం గుమారవర్గంబును 
దెలియుకొజకు నతని చేతం దద్భృత్తాంతం బంతయు నెజింగించువాండై యిట్లనియె. తీర్‌/ 
ప్రతి : చూచి; కృష్ణుండు = కృష్ణుడు; అతని= అతనియొక్క వృత్తాంతంబు +అంతయున్‌= సంగతి అంత్యా ఎటింగియున్‌= 
తెలిసీ; అక్కడి= అక్కడే ఉన్న జనంబులున్‌= ప్రజలూ కుమారవర్లంబున్‌= కొడుకులూ; తెలియుకొఅణకున్‌= తెలుసుకునేందుకు; 
అతనిచేతన్‌= ఆ పురుషుని చేతనే; తద్‌ +వృత్తాంతంబు+అంతయున్‌= వాని విషయాన్నంతటిని; ఎజిగించువాండు+ఐ = 
తెలియజేసేవాడై; ఇట్లు= ఇలా; అనియెన్‌= అన్నాడు. 

తా; కృష్ణునికి జరిగిన విషయమంతా తెలిసినా, అక్కడున్న ప్రజలకు, తన సంతానానికి ఆ విషయం తెలిసేందుకు 
ఆ పురుషునిచేతనే చెప్పించాలని ఆతనితో ఇలా అన్నాడు. 


చ. కనదురురత్న్షభూషణనికాయుండవై మహనీయమూర్తివై 

యనుపమకీర్తిశోభితుండవై విలసిల్లుచు ధాత్రిమీందం బెం 

పొనరిన నీకు నేమి గతి నూసరవెల్లితనంబు చొప్పదెన్‌ 

విన నిది చోద్యమయ్యె సువివేకచరిత్ర! యెజుంగం జెప్పుమా? 458 
ప్రతి : సువివేకచరిత్ర!= మంచి తెలివితేటలు కలవాడా!; కనత్‌= ప్రకాశించే; ఉరు= శ్రేష్టమైన; రత్న్షభూషణ= రత్నాలతోకూడిన 
నగలయొక్క నికాయుందవు+ఐ= సముదాయం కలవాడివై మహనీయమూర్తివి+ఐ= గొప్పరూపం కలిగినవాడివై) అనుపమ= 
సాటిలేని; కీర్తి= ఖ్యాతిచే) శోభితుండవు+ఐ= ప్రకాశించేవాడివై; ధాత్రిమీందన్‌= భూమిపై; విలసిల్లుచున్‌= ప్రకాశిస్తూ; 
పెంపు+ఒనరిన= అభివృద్ధి చెందిన; నీకున్‌= నీకు; ఏమిగతిన్‌= ఏ విధంగా ఊసరవెల్లితనంబు= తొండరూపం; చొప్పడెన్‌= 
వచ్చింది; ఇది= ఈ విషయం; వినన్‌= వినడానికి; చోద్యము +అయ్యెన్‌= ఆశ్చర్యమైంది. 
తా : సువివేకచరిత్రా! రత్నభూషణాలచే ప్రకాశిస్తూ, సాటిలేనిక్షీర్తితో ప్రకాశించే మంచి రూపంగల నీకు ఊసరవెల్లిరూపం 
ఏవిధంగా కలిగిందో చెప్పు. వినడానికి ఈ వింత సంగతిని వివరించు. 


దశమస్కంధము - ఉత్తరభాగము 19] 


క. అని యడిగిన మురరిపు పద, వనజంబులం దన కిరీటవరమణు లొరయన్‌ 
వినయమున (మొక్కి యిట్లను, ఘనమోదముతోడ నిటలఘటితాంజలియె. శర్‌9 


ప్రతి : అనియడిగినన్‌= అని అడగ్గా మురరిపు= శ్రీకృష్ణుని; పదవనజంబులన్‌= పాదపద్మాలకు; తన= తనయొక్క 
కిరిట= కిరీటంలోని; వర= శ్రేష్టమైన; మణులు= మణులు; ఒరయన్‌= తగిలేటట్టు; వినయమునన్‌= వినయంతో; 
మొక్కా నమస్కరించి; ఘన= గొప్ప; మోదముతోడ= సంతోషంతో; నిటల= నుదుట; ఘటిత = చేర్చిన; అంజలి+ఐ= 
చేమోడ్పు కలవాడై (నమస్కరిస్తూ); ఇట్లు+అనున్‌= ఇలా అంటున్నాడు. 

తా : ఇలా అడగ్గా శ్రీకృష్ణుని పాదపద్మాలకు తన కిరీటంలోని మణులు తగిలేటట్లుగా నుదుటిపై రెండుచేతులు అన్పి, 
సంతోషంగా వినయంతో నమస్కరించి, ఇలా అంటున్నాడు. 


తే. విశ్వసంవేద్య! మహిత! యీ విశ్వమందుం, బ్రకటముగ నీ వెజుంగని దొకటి గలదె 
మైన నాచేత విన నిష్ట మయ్యెనేని, నవధరింపుము వినిపింతు నంబుజాక్ష! 460 


ప్రతి : అంబుజ+అక్ష కృష్ణా విశ్వసంవేద్య= అంతా తెలిసినవాడా!; మహిత= కొనియాడబదేవాడా!; ఈ; విశ్వము+అందున్‌= 
ప్రపంచంలో; ప్రకటము+కన్‌= స్పష్టంగా; నీవు; ఎజుంగనిది= తెలియనిది; ఒకటి= ఒకటైనా కలదు+ఎ= ఉందా?) 
ఐనన్‌= అయినప్పటికి; నాచేతన్‌= నానుండి; వినన్‌= వినడం; ఇష్టము = ప్రీతి; అయ్యెన్‌+ఏనిన్స్‌ అయితే; అవధరింపుము= 
చిత్తగించండి; వినిపింతున్‌= చెబుతాను. 

తా : ఓ కృష్ణా! నీవు విశ్వవేద్యుడిస్తే ప్రపంచంలో స్పష్టంగా నీకు తెలియంది ఏది అయిన ఉందా? అయినప్పటికీ నానుండే 
వినడం మీకు ప్రీతిని కలిగిస్తే (శ్రద్ధతో వినుము. నా కథ చెబుతాను అన్నాడు. 


శా. ఏ నిక్షాకుతనూజుందన్‌ నృగుండు నా నేపారు భూపాలుందడన్‌ 

దీనవ్రాతము నర్థిం బ్రోచుచు ధరిత్రీనాయకుల్‌ గొల్పిస 

మ్మానింపం జతురంతభూభరణసామర్భ్యుందనై సంతత 

శ్రీ నిండారినవాండ నుల్లసితకీర్తిస్సూర్తి శోభిల్లంగన్‌. శ(1 
ప్రతి : ఏన్‌= నేను; ఇక్ష్వాకు తనూజుందన్‌= ఇక్షాకునియొక్క కుమారుణ్ణి, నృగుండు నాన్‌= నృగుడు అనే ఏపారు= ఒప్పు; 
భూపాలుందన్‌= రాజును; దీనవ్రాతమున్‌= వీదల్ని; అర్ధిన్‌= ప్రీతితో; ప్రోచుచున్‌= రక్షిస్తూ ధరిత్రీనాయకుల్‌= రాజులు; 
కొల్చి= సేవించి; సమ్మానింపన్‌= గౌరవిస్తుంటే, చతురంతభూభరణ = నాలుగంచులుగల భూమిని మోపే; సామర్జుండను+ఐ= 
సమర్థ్ధతగలవాడనైై ఉల్లసిత = ప్రకాశించే; కీర్తి= యశస్సుయొక్క స్పూర్తి= స్ఫురణ; శోభిల్లన్‌+కాన్‌= ఒప్పుతుండగా; 
సంతత= ఎల్లపుడు; శ్రీ= సిరి; నిండారినవాండన్‌= బాగా ఉన్నవాళ్ణి. 
తా : నేను ఇక్ష్వాకుదనేరాజుయొక్క కుమారుణ్ణి. వీదవారు వేడినంతనే రక్షించేవాడిని. రాజులు సేవించి గౌరవిస్తూంటే 
సమస్త భూవలయాన్ని పాలించే సమర్థత కలవాణ్ణి. నావద్ద సంపద ఎల్లప్పుడూ ఉందేది. ప్రకాశవంతమైన కీర్తి అంతటా 
వ్యాపించి ఉందేవాళ్లి. 


192 శ్రీ మహాభాగవతము 


చ. పలుకులం దన్నుం దాం బొగడం బాతకమందు ర టుందెం దారకా 

వలి సికతావ్రజంబు హిమవారికణంబులు లెక్క పెట్టంగా 

నలవడుం గాని యేను వసుధామరకోటికి దాన మిచ్చు గో 

వుల గణుతింప ధాతయును నోపండు మాధవ! యేమి సెప్పుదున్‌? 462 
ప్రతి : మాధవ! = కృష్ణా!; పలుకులన్‌= మాటలచే; తన్నున్‌= తనను; తాన్‌= తాను; పొగడన్‌= ప్రశంసించుకోవడం; 
పాతకము= పాపం; అందురు= అంటారు; అటు+ఉందెన్‌= అది యట్లుందడనీ; తారక +ఆవలిన్‌= నక్షత్రాల సమూహాన్నీీ 
సికతా+వ్రజంబున్‌= ఇసుక రేణువుల్సీ; హిమవారికణంబులన్‌= మంచుబిందువుల్నీ; లెక్కపెట్టన్‌+కాన్‌= లెక్కించడానికి; 
అలవండున్‌+కాని= సాధ్యమవుతుంది; కానీ; ఏను= నేను; వసుధా+అమరకోటికిన్‌ = బ్రాహ్మణుల సమూహానికి; 
దానము+ఇచ్చు= దానం చేయునట్టి; గోవుల= ఆవులను; గణుతింపన్‌= లెక్కించడానికి ధాతయున్‌+ఓపండు= బ్రహ్మదేవుడు 
కూడా సమర్జ్హుడు కాడు; ఏమి= ఏమని; చెప్పుదున్‌= చెప్పేది? 
తా; కృష్ణా! మాటలచేత తనను తాను పొగడుకోవడం పాపమంటారు. అది అలా ఉందనీ. నక్షతసమూహాన్ని ఇసుక 
రేణువుల్ని మంచుబిందువుల్ని లెక్కించడం సాధ్యమవుతుంది - కానీ, నేను బ్రాహ్మణసమూహానికి ఇచ్చిన గోవుల్ని లెకించడం 
బ్రహ్మదేవునికి కూడా శక్యం కాదు. ఏమని చెప్పేది? 
వ. అదియునుం గాక శ63 
ప్రతి : అదియున్‌+కాక= అంతేకాకుండా... 


చ. పొలుచు సువర్ణశ్చంగఖురముల్‌ దనరం దొలిచూలులై సువ 

త్సలు గల పాండియావుల నుదాత్తతపోవ్రతవేదపాఠముల్‌ 

గలిగి కుటుంబులై విహితకర్మములం జరియించు పేద వి 

ప్రులకు సదక్షిణంబుగ విభూతి దలిర్పంగ నిత్తు నచ్యుతా! 464 
ప్రతి :; అచ్యుతా! = కృష్ణా!; సువర్ణ= బంగారు; శృంగ= కొమ్ములు; ఖురముల్‌= కాలిగిట్టలు; తనరన్‌= ఒప్పుతుండగాా; 
తొలిచూలులు+ఐ= మొదటి ఈతగలవై; సువత్సలు= మంచిదూడలు; కల= ఉన్న పాండి+ఆవులన్‌= పాలిచ్చే ఆవుల్ని 
ఉదాత్త= శ్రేష్టమైన; తపస్‌+వ్రత= తపస్సులు, వ్రతాలు; వేదపాఠముల్‌= వేదపఠనాలు; కలిగి= పొంది; కుటుంబులు+ఐ= 
భార్యాబిడ్డలు కలవారై విహిత= శాస్త్రంచే విధింపబడిన; కర్మములన్‌+చరియించు= పనుల్ని చేసే; పేదబ్రాహ్మణులకున్‌= 
బీద బ్రాహ్మణులకు; సదక్షిణంబు+కన్‌= దక్షిణతోకూడ; విభూతి= సంపద; తలిర్పన్‌+కన్‌= ఒప్పగా (నా సంపదకు 
తగినట్లుగా); ఇత్తున్‌= ఇస్తూ వచ్చాను. 
తా; కృష్ణా! గొప్ప తపస్సు, వ్రతం, వేదపఠనాలు చేసే సంసారులై విధింపబడిన కర్మలు ఆచరించే బీదబ్రాహ్మణులకు 
బంగారు కొమ్ములు, గిట్టలు కలిగి, తొలిఈత దూదడలుగల పాడి ఆవుల్ని దక్షిణతో కలిపి నా సంపదకు తగినట్లుగా ఇస్తూ 
ఉంటాను. 


వ. మజఖణజియును న్యాయసముపార్ణితవిత్తమ్ములగు గోభూ హ్‌రణ్య రత్న నివాస రథ హస్తి వాజి కన్యా 
సరస్వతీ వస్త తిల కాంచన రజత శయ్యాది బహువిధదానంబు లనూనంబులుగా ననేకంబులు సేసితిం, 


దశమస్కంధము - ఉత్తరభాగము 193 


బంచమహాయజ్ఞంబు లొనరించితి, వాపీ కూప తటాక వన నిర్మాణంబులు సేయించితి, ని వ్విధంబునం 
జేయుచో నొక్కనాండు. 465 


ప్రతి ;: మజియును= ఇంకా? న్యాయ= న్యాయమార్దంలో; సమ్‌ +ఉపార్ణిత= సంపాదించిన; విత్తమ్ములు+అగు= ధనం 
కల్షినవైన; గో= ఆవులు; భూ= భూమి; హిరణ్య= ధనం; రత్న రత్నాలు; నివాస= గృహాలు; రథ= రథాలు; హస్తి= 
ఏనుగులు; కన్యా= ఎనిమిదేండ్లు వయస్సుకలబాలికలు; సరస్వతీ= విద్య; వస్త్ర= వస్త్రాలు; తిల= నువ్వులు; కాంచన = 
బంగారం; రజత= వెండి; శయ్య+ఆది= పాన్పుమున్నగు; బహువిధ= అనేక విధాలైన; దానంబులున్‌= దానాలు; 
అనూనంబు+కాన్‌= అధికంగా; అనేకంబులు= పెక్కు చేసితిన్‌= చేశాను; పంచమహాయజ్ఞంబులు +ఒనరించితిన్‌ = 
పంచమహాయజ్ఞాల్ని చేశాను; వాపి= దిగుడుబావి; కూప= నూతుల్ని తటాక = చెరువుల్ని వన= ఉద్యానవనస్థలాల్ని 
నిర్మాణంబులున్‌ +చేయించితిని= నిర్మించాను; ఈ+విధంబునన్‌= ఈ రీతిగా చేయుచోన్‌= చేస్తుండగా; ఒక్కనాండు= 
ఒక రోజున... 
తా: న్యాయంగా సంపాదించిన ధనంతో - గోవులు, భూమి, బంగారు, రత్నాలు, గృహాలు, రథాలు, గజాలు, కన్యాదానం, 
విద్యాదానం, వస్త్ర, రజత, శయ్యధనాది దానాలనేకం చేశాను. నూతులు, చెరువులు నిర్మించాను. నివేశ స్థలాలను దానం 
చేశాను. ఈ రీతిగా చేస్తుండగా ఒకరోజు 
విశే ; 1. దేవ, పితృ, మనుష్య భూత, బ్రహ్మయజ్ఞాలను పంచయజ్ఞాలంటారు. 

2. సప్తసంతానాలు : 1. తటాకం, 2. నిధి, 3. అగ్రహారం, 4 దేవాలయం, 5. వనం, 6. కావ్యం, "7 సంతానం. 
క. అనఘా! మునుపడం గశ్యపుం, డను విప్రన కే నకల్మషాత్ముందనై యి 

చ్చిన గోవు దప్పి నామం, దను గలసినం దెలియలేక తగ నా గోవున్‌. 466 
ప్రతి : అనఘా! = పుణాత్ముండా!; మునుపడన్‌= ముందుగా; కశ్యపుడు +అను= కశ్యపుదనే; విప్రనకున్‌= బ్రాహ్మణునికి; 
ఏన్‌= నేను; అకల్మష+ఆత్ముందను+ఐ= మలినంలేని మనస్సుతో; ఇచ్చిన; గోవు= ఆవు; తప్పి= (మందనుంచి) తప్పిపోయి; 
నా= నాయొక్క మందన్‌= గుంపులో; కలసినన్‌= కలవగ్గా;ః తెలియలేక= తెలుసుకోలేక; ఆ; గోవును= ఆవును; తగన్‌= 
యుక్తమగునట్లు... 


తా : అనఘా! నేను ముందుగా ఆ గోవును కశ్యపుడనే బ్రాహ్మణునికి నిర్మలమైన మనస్సుతో దానం చేశాను. కానీ, ఆ గోవు 
మందనుండి తప్పిపోయి నామందలో ప్రవేశించింది. అది తెలియక నేను ఆ గోవును 


క. ఒందొక భూమీసురకుల, మండనునకు దాన మీయ మసలక యావి 

ప్రం డా గోవుం గొని చను, చుందడన్‌ మును ధారగొన్న యుర్వీసురుందున్‌. శీ(77 
ప్రతి : ఒండు+ఒక= మరియొక; భూమీసురకులమండనునకున్‌= బ్రాహ్మణకుల శ్రేష్టునికి; దానము+ఈయన్‌= దానం 
ఇవ్వగా మసలక= ఆలస్యంచేయక; ఆ; విప్రండు= బ్రాహ్మణుడు; ఆ; గోవున్‌+కొని= ఆవును తీసుకొని; చనుచున్‌+ఉండన్‌= 
వెళ్లుతుండగా; మును= పూర్వం; ధారన్‌+కొన్న= ధారాపూర్వకంగా దానంపట్టిన; ఉర్వీసురుండున్‌= బ్రాహ్మణుడు... 
తా : నేను ఒక బ్రాహ్మణ శ్రేష్టనికి ఆవును దానమిచ్చాను. అతడు ఆవును తీసుకొని వెళుతున్నాడు. పూర్వం ధారాపూర్వకంగా 
దానంపట్టిన బ్రాహ్మణుడు 


194 శ్రీ మహాభాగవతము 


క. మది రోష మొదవ దోవతి, వదలిన బిగియించుకొనుచు వడిం గది సిదినా 

మొదవు, నడివీథి దొంగిలి, వదలక కొనిపోయె, దిట్టివారుం గలరే? 468 
ప్రతి : మదిన్‌= మనస్సులో; రోషము= కోపం; ఒదవన్‌= కలుగగా; దోవతి= పంచె; వదలినన్‌= పట్టువదలగా; 
బిగియించుకొనుచున్‌= బిగించుకొంటూ; వడిన్‌= వేగంగా; కదిసి= దగ్గరకువచ్చి; ఇది= ఈ ఆవు; నాా మొదవు= గోవు; 
దొంగిలి= దొంగిలించి; వదలక= పట్టుకొని; నడివీథిన్‌= రాజవీథిలో; కొనిపోయెదు(వు)= తీసుకొనివెళుతున్నావు; ఇట్టివారు= 
ఇలాంటివారు; కలరు+ఏ= ఉన్నారా? 
తా: మనస్సులో కోపం కలుగగా ఆ (బ్రాహ్మణుడు వేగంగా, పంచెపట్టు వదలితే బిగించుకొంటూ, ఈ ఆవు నాది, దీన్ని 
దొంగిలించి రాజమార్గంగుండా కొనిపోతున్నావు. నీలాంటివారు ఉన్నారా? 


చ. అనవుడు నాతం డిట్లనియె నాతనితో నిపు డేను దీనినీ 

జనపతిచేత ధారగొని సాధుగతిం జన నీది యంట యొ? 

ట్లనిన నతండు “నేనును ధరాధిపుచే మును ధారగొన్న యా” 

వని వినిపింప నిద్దజకు నయ్యె నపారవివాద మచ్చటన్‌. 469 
ప్రతి : అనవుడున్‌= అలా అనిన పిమ్మట; అతండు= ఆ బ్రాహ్మణుడు; ఇట్లు= ఈ విధంగా; ఆతనితోన్‌= బ్రాహ్మణునితో; 
ఇపుడు+ఏన్‌= ఇప్పుడు నేను; దీనిని= ఈ ఆవును; ఈ; జనపతిచేతన్‌= రాజుచే; ధారగొని= దానంగా తీసుకొని; 
సాధుగతిన్‌= ఉదాత్తమైనవిధంగా; చనన్‌= వెళ్ళుతుండగా; నీది+అంట= నీదంటావా?; ఎట్లు= ఎలాగా; అనినన్‌= అని 
చెప్పగా అతండును= ఆ బ్రాహ్మణుడూ; ఏనును= నేనుకూడా; ధరా+అధిపుచేన్‌= ఆ రాజుచేతనే; మును= పూర్వం; 
ధారగొన్న= ధారాపూర్వక దానంగా తీసుకొన్న ఆవు; అని; వినిపింపన్‌= చెప్పగా; ఇద్దజకున్‌= ఆ బ్రాహ్మణులకు ఇద్దరికీ; 
అచ్చటన్‌= అక్కడ; అపార= అంతులేని; వివాదము +అయ్యెన్‌= తగవు అయింది. 
తా : అంటే ఆ (బ్రాహ్మణుడు నేను ప్రభువునుండి దానంగా గ్రహించి, ఈ ఆవును తీసుకొనిపోతున్నానని పలికాడు. పూర్వం 
నేను దానంగా స్వీకరించిన ఆవు “ఇదే” అని పలికాడు మొదటి (బ్రాహ్మణుడు. వారికి అక్కడనే పెద్ద కలహమయింది. 
వ. ఇట్లు విప్ర లిద్దజుం దమలో నంతకంతకు మచ్చరంబు పెచ్చు పెరింగి కలహించి నా యున్న 
యెడకుం జనుదెంచిరి, మున్ను నాచేత గోదానంబు గొన్న బ్రాహ్మణుం డిట్లనియె. శత70 
ప్రతి : ఇట్లు= ఇలా; విప్రలు+ఇద్దజునున్‌= బ్రాహ్మణులిద్దరూ; తమలోన్‌= వారిలో వారు; అంతకున్‌+అంతకున్‌= 
క్రమంగా; మచ్చరంబు= పట్టుదల; 'పెచ్చుపెరిగి= వృద్ధిచెంది; కలహించి= తగవుపడి; నా+ఉన్న+ఎడకున్‌= నేను ఉన్న 
స్థలానికి; చనుదెంచిరి= వచ్చారు; మున్ను= పూర్వం; నాచేతన్‌= నానుండి; దానంబున్‌= దానం; కొన్న= తీసుకొన్న 
బ్రాహ్మణుండు= బ్రాహ్మణుడు; ఇట్లు+అనియెన్‌= ఇలా అన్నాడు. 
తా : బ్రాహ్మణులిద్దరూ తమలోతాము కలహించుకొని తగవు తీర్చండని నా దగ్గరకు వచ్చారు. పూర్వం ఆవును దానంగా 
(గ్రహించిన బ్రాహ్మణుడు నాతో ఇట్లన్నాడు. 


దశమస్కంధము - ఉత్తరభాగము 195 


బ్ర 


“'మనుజేంద్ర! ప్రజ అధర్మ ప్రవర్తనముల, నడవకుండంగ నాజ్ఞ నడపు నీవు 
మనమున నే ధర్మ మని యాచరించితి?, మును నాకు నిచ్చిన మొదవు దప్పి 
వచ్చి నీ మందలోం జొచ్చిన నిప్పు డీ, భూసురునకు ధార వోసి యిచ్చి 
తగవు మాలితివి దాతవు నపహర్తవు, నైనని న్నేమందు? నవనినాథ! 


తే. యనిన మాటలు సెవులు సోంకినం గలంగి, భూసురోత్తమ! యజ్ఞానపూర్వకముగ 
నిట్టి పాపంబు దొరసె నే నెజింగి సేయం, గొనుము నీ కిత్తు నొక లక్ష గోధనంబు.” 471 


ప్రతి ;: మనుజ+ఇంద్ర= ఓ రాజా!; ప్రజలు= జనులు; అధర్మప్రవర్తనములన్‌= ధర్మవిరుద్దాలైన పనులలోకి; 
నడవకుండన్‌+కన్‌= వెళ్ళకుండా; ఆజ్ఞ= ఆజ్ఞను నడపు= అమలుచేసే; నీవు మనమునన్‌= మనస్సులో; ఏ; ధర్మము+అని= 
ధర్మమని; ఆచరింతి(వి)= పాటించావు?; మును= పూర్వం; నాకున్‌= నాకు; ఇచ్చిన; మొదవు= పశువు (ఆవు) తప్పి= 
దారితప్పి; వచ్చి; నీ= నీయొక్క మందలోన్‌= గుంపులో; చొచ్చినన్‌= దూరితే; ఇప్పుడు= ఇపుడు; ఈ భూసురునకున్‌= 
బ్రాహ్మణునికి; ధార+పోసి= ధారాపూర్వకంగా ఈ గోవును దానమిచ్చి; తగవుమాలితివి= న్యాయమార్దం తప్పావు; 
దాతవును= ఇచ్చినవాడవూ; అపహర్తవున్‌= దొంగవూ; ఐన= అయిన; నిన్నున్‌+ఏమి +అందున్‌= నిన్నేమని అనగలను?; 
అవనీనాథ= ఓ రాజా!; అనినన్‌= అనగా; మాటలు = పలుకులు; చెవులు= చెవులకు; సోకినన్‌= తగులగా; కలంగి= 
కలతపడి; భూసుర+ఉత్తమ = బ్రాహ్మణులలో శ్రేష్టుడైనవాడా!; అజ్ఞానపూర్వకముగన్‌ = తెలియకపోవుటచే; ఇట్టి= 
ఈ విధమైన; పాపంబు+దొరసెన్‌= పాపం కలిగింది; ఏన్‌+ఎటింగి+చేయన్‌= నేను తెలిసిచేయలేదు; ఒకలక్ష్ష గోధనంబు= 
గోవులనే ధనం; నీకున్‌ +ఇత్తున్‌= నీకు ఇస్తాను; కొనుము= తీసుకొమ్ము. 
తా: ఓ రాజా! జనులు అధర్మప్రవర్తనకు పాల్పడకుండా ఆజ్ఞాపించేవాడివైన నీవు-ఏ ధర్మమని భావించి ఈ ఆవును 
మరియొక (బ్రాహ్మణునికి దానం చేశావు? పూర్వం నాకు దానం చేసిన ఆవు దారి తప్పి గుంపులో నుంచి వచ్చి, 
నీ మందలో కలిసింది. నీవు దానినే వేరొకరికి దానం చేశావు. దాతవు, చోరుడవు కూడ అయ్యావు” అన్నాడు. బ్రాహ్మణుని 
మాటలు వినగానే రాజుయొక్కమనస్సు కలతపడింది. “ఇది నాకు తెలియకుండ జరిగిన తప్పు” అని ఆ బ్రాహ్మణునితో 
చెప్పి “దానికి బదులు నీకు ఒకలక్ష గోధనం ఇస్తాను తీసుకో” అన్నాను. 
క. అని మజియును న వ్విప్రని, సునయోక్తుల ననునయింపుచును నిట్లంటిన్‌ 

ననుం గావు, నరకకూపం, బునం బడంగా జాలం విప్రపుంగవ[ి యనుచున్‌. శ్త/2 
ప్రతి : అని; మజియున్‌= ఇంకా; ఆ+విప్రనిన్‌= ఆ బ్రాహ్మణుణ్ణి సునయ+ఉక్తులన్‌+అనునయింపుచున్‌= మంచిసాంత్వనపు 
మాటలతో బుజ్జగిస్తూ ఇట్లు+అంటిన్‌= ఇలా అన్నాను; విప్రపుంగవ! = బ్రాహ్మణ్రేష్టుడా!; నరకకూపంబున్‌= నరకమనే 
నూతిలో; పడన్‌+కాన్‌+చాలన్‌= పడలేను ననున్‌= నన్ను, కావు= రక్షింపుము; అనుచున్‌= అంటూ... 
తా : ఆ బ్రాహ్మణుని మంచిమాటలతో బుజ్జగిస్తూ ఇలా చెప్పాను. నేను నరకబాధ పొందలేను. నన్ను రక్షింపుము - అని 
చెప్తూ 
తే. ఎంత వేండిన మచ్చరం బంత పెరింగి, మొదలనా కిచ్చినట్టి యీ మొదవె కాని 

యెనయ నీ రాజ్య మంతయు నిచ్చితేని, నొల్ల నని విప్రం డచ్చట నుండ కరిగె. శ/8 


196 శ్రీ మహాభాగవతము 


ప్రతి :; ఎంత= ఎంతగా; వెడినన్‌= బతిమాలినా? విప్రండు= ఆ (బ్రాహ్మణుడు; మచ్చరంబు= పట్టినపట్టు; అంతన్‌= 
ఆ సమయాన; పెరిగి= పెరిగింద్రై మొదల= మునుపు; నాకున్‌= నాకు; ఇచ్చిన +అట్టి= ఇచ్చినట్టి ఈ; మొదవు+ఎ+కాని= 
ఈ ఆవేతప్ప; ఎనయన్‌= సమానమయినట్టి ఈ; రాజ్యము+అంతయున్‌= రాజ్యమంతటినీ; ఇచ్చితి(వి)+ఎనిన్‌= ఇచ్చినప్పటిక్తీ 
ఒల్లన్‌+అని= అంగీకరింపనని; విప్రండు= ఆ (బ్రాహ్మణుడు; అచ్చట = అక్కడ; ఉండక= ఉండకుండా; అరిగెన్‌= వెళ్లాడు. 


తా: ఎంతగా కోరినప్పటికీ పట్టుదల వీడకుండా, నీవు పూర్వమిచ్చిన ఆవును తప్ప, దానికి బదులుగా న్స్‌ రాజ్యం అంతటినీ 
ఇచ్చినప్పటికీ గ్రహింపనని పలుకుతూ, అచ్చట ఉండకుండా వెళ్ళిపోయాడు. 


వ. అట్లతం దరిగిన నా రెండవ బ్రాహ్మణునిం బ్రార్ధించిన నతండును జలంబు డింపక పదివే లేటి కోరిన 
పాండి మొదవుల నిచ్చిన నైనను దీనిన కాని యొల్ల నని నిలువక చనియె, నంతం గాలపరిపక్వంబైన నన్ను 
దండధరకింకరులు గొనిపోయి వైవస్వతుముందటం బెట్టిన నతండు నన్ను నుద్దేశించి యిట్లనియె. 474 


ప్రతి : అట్లు= ఆ విధంగా? అతండు= ఆ బ్రాహ్మణుడు; అరిగినన్‌= వెళ్ళగాా ఆ; రెండవ+బ్రాహ్మణునిన్‌= రెండవ 
బ్రాహ్మణుజణ్జి; ప్రార్ధించినన్‌= వేడగా; అతండును= అతడుకూడా; చలంబున్‌= పట్టుదలను; డింపక; వదలక; పదివేలు; 
ఏథి= ఎంపిక చేసుకొని; కోరిన; పాండి మొదవులన్‌= పాడి ఆవుల్ని ఇచ్చినన్‌+ఐనను= ఇచ్చినా; దీనిన్‌+అ+కాని= 
ఈ ఆవును తప్ప; ఒల్లను= మరొకటి అంగీకరింపను; అని; నిలువక= ఉండక; చనియెన్‌= వెళ్లాడు; అంతన్‌= అంతట; 
కాలపరిపక్వంబు+ఐనన్‌= మరణం సంభవించగా; నన్నున్‌= నన్ను దండధరకింకరులు= యమభటులు; కొనిపోయి= 
తీసుకొనివెళ్ళి; వైవస్వతుముందటన్‌= యముని ఎదుట; పెట్టినన్‌= ఉంచగా; అతండు= యముడు; నన్నున్‌ +ఉద్దేశించి= 
నన్నుచూచి; ఇట్లు+అనియెన్‌= ఇలా అన్నాడు. 


తా : రెండదవబ్రాహ్మణుణ్ణి కూడా నేను ఆ విధంగానే ప్రార్ధించాను. ఆయనకూడా అంగీకరించలేదు. ఎన్నుకొన్న పదివేల 
ఆవుల్ని ఇచ్చినా కూడా నేను అంగీకరించను. ఆ ఆవే కావాలన్నాడు. కాలంకడచింది. మరణించాడు. యమభటులు నన్ను 
తీసుకొని వెళ్ళి యముని ఎదుట నిలబెట్టారు. అతడు నన్ను ఉద్దేశించి ఇలా పలికాడు. 


మ. మనుజేంద్రోత్తమ! వంశపావన! జగన్మాన్యక్రియాచార! నీ 
ఘనదానక్రతుధర్మముల్‌ త్రిభువనఖ్యాతంబులై చెల్లెడిన్‌, 
మును దుష్కర్మఫలంబు నొంది పిదపం బుణ్యానుబంధంబులై 
చను సౌఖ్యంబులం బొందు, పద్మజునియాజ్ఞం ద్రోవంగా వచ్చునే? 4/5 


ప్రతి : మనుజ +ఇంద్ర+ఉత్తమ= రాజక్రేష్టా వంశపావన= ఇక్ష్వాకువంశాన్ని పవిత్రం చేసినవాడా!; జగత్‌+మాన్యక్రియా+ 
ఆచార= ప్రపంచంలో లోకంచే కొనియాదడబడదే పనుల్ని ఆచరించేవాడా!; ఫ్‌ నీయొక్క ఘన= గొప్పవగు; దాన= దానాలు; 
'క్రతు= యజ్ఞాలు; ధర్మముల్‌= పుణ్యకర్మలు; త్రిభువన = స్వర్గ, మర్య, పాతాళలోకాల్తో; ఖ్యాతంబులు+ఐ= ప్రసిద్దాల్రై చెల్లిడిన్‌= 
అంగీకరించబడ్డాయి; మును= ముందు; దుస్‌+కర్మఫలంబున్‌+ఒంది= చెడుకర్మ (పాపం) ఫలం పొంది; పిదపన్‌= 
తరువాత; పుణ్య= పుణ్యాల్ని అనుబంధంబులు+ఐ= అనుసరించినవైై చను= చెల్లునట్టి; సౌఖ్యంబులన్‌+ పొందు=సుఖాలను 
పొందుము; పద్మజుని= బ్రహ్మయొక్క ఆజ్ఞను= ఆనను; త్రోవగాన్‌+వచ్చునే= తీసివేయవచ్చునా? (వీలుకాదు) 


దశమస్కంధము - ఉత్తరభాగము 197 


తా : రాజా! ఇక్ష్వాకు వంశాన్ని పవిత్రం చేసినవాడా! నీవు చేసిన దానాలూ, యజ్ఞాలూ పుణ్యకార్యాలూ స్వర్ణ, మర్త్య 
పాతాళలోకాల్లో ప్రసిద్దాలై పేరుపొందాయి. ముందుగా పాపానికి పొందవలసిన ఫలాన్ని పొంది, తర్వాత పుణ్యకర్మల 
ఫలితాన్ని పొందాలి అనడం బ్రహ్మ ఆజ్ఞ! దాన్ని కాదనగలమా? 


వ. అని వేగంబున ద్రొబ్బించిన నేను బుడమిం బడునపుడ యీ నికృష్ణంబయిన యూసరవెల్లి రూపంబుం 
గైకొంటి నింతకాలంబు దద్దోషనిమిత్తంబున నిద్దురవస్థం బొందవలసెం, బ్రాణులకుం బుణ్యపాపంబు 
లనుభావ్యంబులు గాని యూరక పోనేరవు. నేండు సమస్త దురితనిస్తారకం బయిన భవదీయపాదారవింద 
సందర్శనంబునం జేసి యీ ఘోరదుర్దశలం బాసి నిర్మలాత్మకుండ నైతి నని పునఃపునః ప్రణామంబు 
లాచరించి మజియు నిట్లనియె. శత76 


ప్రతి : అని= అంటూ; వేగంబునన్‌= వేగంగా; ద్రొబ్బించినన్‌= పడతోయిస్తే ఏను= నేను; పుడమిన్‌= భూమిపై; 
పడునపుడు +అ= పదేటప్పుడే; ఈ నికృష్ణంబు +అయిన = ఈ అధమమయిన; ఊసరవెల్లి రూపంబున్‌= తొండరూపెాన్ని 
శైకొంటిని= గ్రహించాను; ఇంతకాలంబు= ఇంతకాలం; తద్‌+దోష+నిమిత్తంబున = ఆ తప్పిదం కారణంగా; ఈ; దురవస్టన్‌+ 
పొందవలసెన్‌= ఈ కష్టస్థితిని పొందవలసివచ్చింది; ప్రాణులకున్‌= జీవులకు; పుణ్యపాపంబులు= పుణ్యాలు, పాపాలు; 
అనుభావ్యంబులు = అనుభవించాల్సినవే కాని; ఊరక= ఊరకనే; పోనేరవు= పోవు; నేండు= ఈ రోజు; సమస్త= సర్వ; 
దురిత= పాపాలనుండి; నిస్తారకంబు +అయిన = దాటించడానికి; భవదీయ = నీ; పాద+అరవింద= పాదపద్మాలయొక్క 
సందర్శనంబునన్‌+చెసి= దర్శనంచె; ఈ; ఫోర= భయంకర; దుర్‌+దశలను = కష్టస్థితుల్ని; పాసి= వదలి; నిర్మల +ఆత్మకుందన్‌+ 
ఐతిని+అని= పవిత్రమయిన మనస్సు కలవాణ్ణి అయ్యానని; పునఃపునః= మాటి మాటికి; ప్రణామంబులు= నమస్మారాలు; 
చేసి మజియున్‌+ఇట్లు+అనియెన్‌= ఇంకా ఇలా అన్నాడు. 
తా ; యముడు ఆ రాజును భూమిపైకి తోయించాడు. భూమిపై పదేటప్పటికి ఊసరవెల్లి రూపం కలిగింది. ఆనాటినుండి 
నేటివరకు ఈ దురవస్థను అనుభవిస్తున్నాను. జీవి పుణ్యపాపఫలాల్ని అనుభవించక తప్పదు. నీ దర్శనఫలితంగా సర్వపాప 
ఫలాల్నీ పోగొట్టుకొన్నాను - అని కృష్ణుడికి పదే పదే ప్రణామాలు ఆచరించి ఇట్లని పలికాడు. 
ఆ.వె. 'కృష్ణ! వాసుదేవ! కేశవ! పరమాత్మ!, యప్రమేయ! వరద! హరి! ముకుంద! 

నిన్నుం జూడం గంటి, నీ కృపం గనుగొంటి, నఖిలసౌఖ్యపదవు లందం గంటి. శ్తీ77 
ప్రతి : కృష్ణ= కృష్ణా!; వాసుదేవ= వసుదేవుని కుమారా!; కేశవ= కేశవా; పరమ+ఆత్మ= పరమాత్మా! అప్రమేయ = 
ఇంతటివాడని చెప్పడానికి శక్యంగానివాడా!; వరద= వరాలు ఇచ్చేవాడా!; హరి= హరీ; ముకుంద= ముకుందా!; 
నిన్నున్‌+చూడన్‌+కంటిన్‌= నిన్ను చూడగలిగాను; నీ= నీయొక్క కృపను= దయను; కనుగొంటిన్‌= చూడగలిగిగాను; 
అఖీల= సర్వ; సౌఖ్య= సుఖవంతమైన; పదవులన్‌= స్థానాల్ని (పదవుల్నిి; అందన్‌+కంటిన్‌= పొందగలిగాను. 
తా; కృష్ణా! వాసుదేవా! కేశవా! పరమాత్మా! అప్రమేయా! వరదా! హరీ! ముకుందా నిన్ను చూడగలిగాను. నీ దయకు 
పాత్రుడనయ్యాను. సర్వసాఖ్యపదవుల్ని పొందగలిగాను. 
వ. అని యనేకభంగులం గొనియాడి గోవిందునిపదంబులు దన కిరీటంబు సోంకం బ్రణమిల్లి “దేవా! 
భవదీయపాదారవిందంబులు నా హృదయారవిందంబును బాయకుండునట్లుగాం బ్రసాదింపవే?” యని 


198 శ్రీ మహాభాగవతము 


తదనుజ్ఞాతుందై యచ్చటిజనంబులు సూచి యద్భుతానందంబులం బొంద నతులతేజోవిరాబిత 
దివ్యవిమానారూఢుందై దివంబున కరిగె, నంత నమ్మాధవుండు నచ్చట నున్న పార్థివోత్తములకు 
ధర్మబోధంబుగా నిట్లనియె. శే/78 


ప్రతి : అని; అనేకభంగులన్‌ +కొనియాడి= అనేకవిధాలుగా ప్రశంసించి; గోవిందునిన్‌= కృష్ణునియొక్క పదంబులు= 
పాదాలు; తన= తనయొక్క కిరీటంబు= కిరీటం; సోంకన్‌= తగిలేటట్లుగా; ప్రణమిల్లి= నమస్కరించి; దేవా!= ప్రభూ!; 
భవదీయ= నీ; పాద+అరవిందంబులు +పాదపద్మాలు; నా= న్యా హృదయ+అరవిందంబును= హృదయపద్నాన్ని; 
పాయకుండునట్లు+కాన్‌= వదలిపెట్టకుండునట్లుగా? ప్రసాదింపవు+ఏ= అను[గ్రహించవా?; అని= అని తద్‌+ 
అనుజ్ఞాతుండు+ఐ = వానినుండి సెలవు తీసికొని; అచ్చటి= అక్కడ ఉన్న జనంబులున్‌= ప్రజలును; చూచి= చూచి; 
అద్భుత +ఆనందంబులన్‌= మిక్కిలి సంతోషాన్ని పొందన్‌= పొందగా; అతుల= సాటిలేని; తేజస్‌= కాంతిచే; విరాజిత= 
ప్రకాశింపబడిన; దివ్య= దేవతా; విమాన +ఆరూధుండు +ఐ = విమానం ఎక్కినవాదై; దివంబునకున్‌= స్వర్గానికి; అరిగెన్‌= 
వెళ్ళాడు; అంతన్‌= అంతట; ఆ+మాధవుందున్‌= ఆ కృష్ణుడును; అచ్చటన్‌+ఉన్న= అక్కడ ఉన్న పార్థివ +ఉత్తములకున్‌= 
రాజగశ్రేష్టులకు; ధర్మబోధంబు+కన్‌= ధర్మం చెప్పినట్లు) ఇట్లు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 


తా : ఓ కృష్ణా! నీ అనుగ్రహం నాలో ఎల్లపుడు ఉండేటట్లుగా అనుగ్రహించు - అని కృష్ణుని పాదారవిందాలకు 
నమస్కరిస్తూ సెలవు తీసుకొని, దివ్యవిమానం ఎక్కి స్వర్గానికి వెళ్తాడు. అక్కడున్న రాజులకు ధర్శబోధం చెస్తూ కృష్ణు డిలా 
అన్నాడు. 
సీ. నరనాథ! కులకాననము దహించుటకును, నవనీసురుల విత్త మగ్నికీల, 

జననాయకుల నిజైశ్వర్యాబ్ధీ నింకింప, బ్రాహ్మణక్షేత్రంబు బాడబంబు, 

పార్థివోత్తముల సంపచ్చైలములం గూల్చ, భూసురధనము దంభోళిధార, 

జగతీవరుల కీర్తిచంద్రిక మాప వి, ప్రోత్తముధనము సూర్యోదయంబు, 


తే. విప్రతతిసొమ్ముకంటెను విషము మేలు, గరళమునకును బ్రతికృతి గలదు గాని 
దాని మాన్సంగ భువి నాషధములు లేవు, గాన బ్రహ్మస్వములు గొంట గాదు పతికి. శ్న/9 


ప్రతి : అవనీసురుల= బ్రాహ్మణులయొక్క విత్తము= ధనం; నరనాథుల= రాజులయొక్క కులకాననమున్‌= వంశమనే 
అరణ్యాన్ని దహించుటకునున్‌= కాల్చేందుకు; అగ్నికీల= అగ్నిజ్వాల; బ్రాహ్మణక్షేతంబు= బ్రాహ్మణుల పొలం; జననాయకుల= 
రాజులయొక్క నిజ +ఐశ్వర్య +అబ్బిన్‌+ఇంకింపన్‌= సొంత సంపద అనే సముద్రాన్ని ఇంకించేందుకు; బాడబంబు= బడబానలం; 
భూసురధనము= బ్రాహ్మణుల సొమ్ము, పార్థివ +ఉత్తముల= ఉత్తములైన రాజులయొక్క సంపత్‌+శైలములన్‌= సంపదలనే 
కొండల్ని కూల్చన్‌= కూల్చేందుకు; దంభోళిధార= వజ్రాయుధం అంచు; విప్ర+ఉత్తము= బ్రాహ్మణ శ్రేష్టునియొక్క ధనము= 
ధనం; జగతీవరుల= రాజగ్రేష్టుల; కీర్తిచంద్రికన్‌= కీర్తి అనే వెన్నెలను; మాపన్‌= నశింపచేసేందుకు; సూర్య+ఉదయంబు = 
పొద్దు పొడుపు; విప్రతతిసామ్ము= బ్రాహ్మణసమూహంయొక్క ధనంకంటే; విషము= గరళం; మేలు= మంచిది; గరళమునకున్‌= 
విషానికి; ప్రతికృతి= ప్రతిక్రియ (చికిత్స) ఉంది కాని దానిన్‌+మాన్పన్‌+కన్‌= బ్రాహ్మణధనాన్ని అపహరించడం అనే 
వ్యాధిని మానేందుకు; బెషధములు= మందులు; భువిన్‌= భూమిపై; లేవు; కానన్‌= కాబట్టి; బ్రహ్మస్వములన్‌+కొంట= 
బ్రాహ్మణధనాలను తీసుకోవడం; పతికిన్‌= రాజుకు; కాదు= తగదు. 


దశమస్కంధము - ఉత్తరభాగము 199 


తా : రాజకులాలను దహించేందుకు బ్రాహ్మణులధనం (నిప్పు) అగ్నికణం. రాజకులాల సంపద అనే సముద్రాన్ని 
ఇంకింపచేసేందుకు బ్రాహ్మణక్షేత్రం బదబాగ్ని. రాజులసంపద అనే కొండల్ని కూల్చేందుకు బ్రాహ్మణులధనం, వజ్రాయుధం. 
రాజులకీర్తి వెన్నెలను మాపేందుకు బ్రాహ్మణధనం పొద్దుపొడుపు. బ్రాహ్మణులసొమ్ముకంటే విషమే మేలు. విషానికైనా 
చికిత్స ఉంది కానీ (బ్రాహ్మణుల సొమ్ముకు చికిత్స లేదు. కాబట్టి, బ్రాహ్మణులసొమ్మును రాజులు గ్రహించరాదు. 


క. ఎజుంగమి నైనను భూసుర, వరుల ధనం బపహరింప వలవదు పతికిన్‌. 

మజిపున ననలము ముట్టిన, దరికొని వెసం గాల్పకున్నె తను వెరియంగన్‌? శత80 
ప్రతి ; ఎజుగమిన్‌+ఐనను= తెలియకపోయినప్పటికీ; పతికిన్‌= రాజుకు; భూసురవరుల= బ్రాహ్మణ శ్రేష్టుల; ధనంబు= 
సొమ్ము అపహరింపన్‌= దొంగిలించడం; వలవదు= తగదు; మజపునన్‌= ఏమరుపాటున; అనలము = నిప్పు; ముట్టినన్‌= 
తాకినా; దరికొని= మండి; వెసన్‌= వేగంగా? తనువు +ఎరియన్‌+కన్‌= శరీరం బాధపడేటట్టు; కాల్పకున్ని+ఎ= కాల్చకుండా 
ఉంటుందా? 


తా: అజ్ఞానంతోనైనా బ్రాహ్మణుని సొమ్ము దొంగిలించరాదు. నిప్పును తెలియక తాకినా శరీరం బాధపడేటట్ట్లు, అది 


కాల్చకుండా ఉంటుందా? 


వ. మఠతియును దనధనంబు పరులచేతం గోల్పడినవిప్రుండు దుఃఖమున రోదనంబుసేయ రాలిన 
యశ్రుకణంబుల నవని రేణువు లెన్ని తడియు నన్ని వేలేండ్లు తదుపేక్షాపరుందైనపతి దారుణవేదనలు గల 
కుంభీపాకనరకంబు నొందు. మథజియు నతనితోడం [గగ్రిందటం బదితరంబులవారును, ముందటం 
బదితరంబులవారును మహానరకవేదనలం బొందుదురు. స్వదత్తంబైన నర్ధలోభంబునం జేసి దుళ్ళీలుండై 
యెవ్వండు బ్రాహ్మణక్షేత్రసంభూతధాన్యధనాదికంబు భుజించు నప్పాపాత్ముం డజువదివేలసంవత్సరంబులు 
మలకూపంబునం గ్రిమిరూపంబున వర్తించు. నట్లగుట యొటింగి విప్ర దెంత తప్పు చేసిన నెన్ని గొట్టిన, 
నెన్ని దిట్టిన నతని కెదురు పలుకక వినయంబున వందనం బాచరించు పుణ్యాత్ములు నాదుపాలింటివా, 
రదియునుం గాక యేనును బ్రతిదినంబును భూసురుల నతివినయంబునం బూజింతు. నిట్లు సేయక 
విపరీతవర్తనులైన తామసుల నేను వెదకి దండింతు. నది గావున మీరలును బ్రాహ్మణజనంబులవలనం 
బరమభక్తి గలిగి మెలంగుం దని యానతిచ్చి యాదవప్రకరంబులు సేవింప నభిలలోకశరణ్యుండైన 
యప్పుండరీకాక్షుండు నిజనివాసంబునకుం జనియె” నని చెప్పి శుకుం డిట్లనియె. తర్రి1 

ప్రతి ;: మజియును= ఇంకా? తన= తనయొక్క ధనంబు= సొమ్మును; పరులచేతన్‌= ఇతరులవల్ల; కోలు+పడిన= 
పోగొట్టుకొన్న; విప్రండు= బ్రాహ్మణుడు; దుఃఖమునన్‌= బాధతో; రోదనంబు+చేయన్‌= ఏడిస్తే రాలిన= పడిన; 
అ(థశుకణంబులన్‌= కన్నీటి చుక్కలచేత; అవని= నేలయందలి; రేణువులు= దుమ్ము కణాలు; ఎన్ని తడియున్‌= తడుస్తాయో; 
అన్ని వేల+ఏంద్లు= వేలసంవత్సరాలు; తద్‌+ఉపేక్షాపరుండు +ఐన = దానిని నిర్లక్ష్యంచేసే; పతి= రాజు; దారుణ= ఘోర; 
వేదనలు+కల= బాధలు కల; కుంభీపాకనరకంబున్‌+ఒందున్‌= కుంభఖీపాకం అనే నరకం పొందుతాడు; మజియున్‌= 
ఇంకా; అతనితోడన్‌= ఆ రాజుతోపాటు; క్రిందటన్‌= వెనుకటి; పదితరములవారున్‌= పదితరాలకు చెందిన తన 
వంశపురాజులు; ముందటన్‌= రానున్న పదితరంబులవారున్‌= పదితరాలకు చెందినవారూ) మహా= గొప్ప; నరకవేదనలన్‌= 


200 శ్రీ మహాభాగవతము 


నరకంలోని కష్టాలను; పొందుదురు= అనుభవిస్తారు; స్వ= తనచ్వే దత్తంబు+ఐన= ఈయబడ్డు అర్థ= ధనం; లోభుబునన్‌+చేసి= 
దురాశచే; దుస్‌+శీలుండు +ఐ= చెడుప్రవర్తనకలవాడ్రై; ఎవ్వండు= ఎవదు; బ్రాహ్మణక్షైత్ర= (బ్రాహ్మణుని పొలంలో; సంభూత= 
పండిన; ధాన్యధన +ఆదికంబు= ధాన్యం, ధనం మొదలైనవాటిల్సి భుజించున్‌= తింటాడో; ఆ పాప+ఆత్ముండు= 
ఆ పాపపు మనస్సు కలిగినవాడు; అబజువదివేల= అరవైవేల; సంవత్సరంబులు= సంవత్సరాలు; మలకూపంబునన్‌= 
అశుద్ధంతో నిండిన గోతిలో; క్రిమిరూపమునన్‌= సూక్ష్యమయిన పురుగురూపంలో; వర్తించున్‌= జీవనం గడపుతాడు; 
అట్లు= ఆ విధంగా; అగుటను; ఎథటింగి= తెలుసుకొని; విప్రుండు= (బ్రాహ్మణుండు; ఎంత తప్పు చేసినను= ఎంతటి తప్పు 
చేసినా; ఎన్ని కొట్టినన్‌= (దిబ్బలు) కొట్టినా? ఎన్ని తిట్టినన్‌= తిట్లుతిట్టినప్పటికీ; అతనికిన్‌= అతనికి; ఎదురుపలుకక = 
వ్యతిరేకంగా మాటలాదడక; వినయంబునన్‌= వినయంతో; వందనంబు+ఆచరించు = నమస్మారం చేసే; పుణ్య+ఆత్ములు= 
పుణ్యులు; నాదుపాలింటివారు= నాకు చెందినవారు; అదియున్‌+కాక= అదీగాక; ఏనునున్‌= నేనుకూడా; ప్రతిదినంబున్‌= 
ప్రతిరోజూ; భూసురులను= బ్రాహ్మణుల్ని అతివినయంబునన్‌= మిక్షిలి వినయంతో; పూజింతున్‌= పూజిస్తాను; 
ఇట్లు+చేయక= ఈ విధంగా చేయక; విపరీతవర్తనులు+ఐన= విరుద్ధమైన నడక గలవారైన; తామసులన్‌= తామసగుణం 
కలవార్ని (చెడ్దవార్ని;, ఏను= నేను; వెదకి= అన్వేషించి; దండింతున్‌= శిక్షిస్తాను; అదికావునన్‌= కాబట్టి; మీరలును= 
మీరును; బ్రాహ్మణ జనంబులవలనన్‌= బ్రాహ్మణుల విషయంలో; పరమభక్తిన్‌= మిక్కిలి భక్తిని; కలిగి= పొంది; మెలంగుండు = 
ప్రవర్తించండి; అని; ఆనతి+ఇచ్చి= ఆజ్ఞాపించి; యాదవప్రకరంబు= యాదవసమూహం; సేవింపన్‌= తనను 'సేవిస్తూండగా; 
అభిలలోకశరణ్యుండు +ఐన = సర్వలోకాలనూ రక్షించే సామర్థ్యం కలవాదడైన; ఆ+పుండరీక +అక్షుండు= ఆ కృష్ణుడు; 
నిజనివాసంబునకున్‌+చనియె= స్వగృహానికి వెళ్లాడు; అని; చెప్పి, శుకుండు +ఇట్లు+అనియెన్‌= శుకమహర్షి ఇలా అన్నాడు. 


తా : ఇతరులవల్ల తన ధనాన్ని పోగొట్టుకొని రాజుకు చెప్పినా రాజుపట్టించుకోక పోతే ఆ బ్రాహ్మణుడు ఏద్చినపుడు ఎన్ని 
మట్టికణాలు కన్నీటితో తడుస్తాయో అన్ని వేలసంవత్సరాలు ఆ రాజ్యాన్ని పాలించే రాజు కుంభీపాకనరకం అనుభవిస్తాడు. 
అంతేకాదు - అట్టి రాజువంశంలోని పూర్వులు పదితరాలవారూ, తరువాతి పదితరాలవారూ నరకం అనుభవిస్తారు. రాజు 
అరవైవేలసంవత్సరాలు ఫఘోరనరకం అనుభవిస్తాడు. బ్రాహ్మణుడు ఎంతటి తప్పుచేసినా, కొట్టినా, తిట్టినా, ప్రభువు మాత్రం 
వినయపూర్వకంగా ఉండాలి. నేనుకూడా (బ్రాహ్మణులకు వినయపూర్వకంగా నమస్మరిన్తాను. అట్లు చేయనివారిని విరుర్గమైన 
చెడువర్తనం కలవారిని వెదకి శిక్షిస్తాను. కాబట్టి, మీరు బ్రాహ్మణులపట్ల మిక్కిలి భక్తి గలిగి ప్రవర్తించండి - అని శ్రీకృష్ణుడు 
ఆజ్ఞాపించి, యాదవసమూహం సేవిస్తుండగా, సర్వరక్షకుడు ఆ స్వామి నిజనివాసానికి వెళ్లాడని శుకమహర్షి చెప్పాడు. 


క. ఈ కథం జదివిన వారలుం, గైకొని వినువారు విగతకలుషాత్మకులై 
లౌకికసౌఖ్యము నొందుదు, రా కైవల్యంబుం గరతలామలక మగున్‌. 482 


ప్రతి : ఈ; కథన్‌= కథను; చదివినవారలున్‌= చదివినవారూ; కైకొని= స్వీకరించి; వినువారు= విన్నవారూ విగత = 
పొగొట్టుకొన్న కలుష+ఆత్మకులు+ఐ = పాపపుమనస్సుకలవారై; లౌకికసౌఖ్యమున్‌= ప్రాపంచిక సౌఖ్యాన్ని ఒందుదురు= 
పొందుతారు; కైవల్యంబున్‌= మోక్షం కూడా; కరతల +ఆమలకము+అగున్‌ = (అరచేతిలోని ఉసిరిక కాయవలె) సులభం 
అవుతుంది. 


తా : ఈ కథను చదివినవారూ, విన్నవారూ పాపాలను పోగొట్టుకొని, ఈ లోకంలో సుఖాన్నీ పిదప కైవల్యాన్నీ కూడా 
సులభంగా పొందుతారు. 


దశమస్కంధము - ఉత్తరభాగము 201 


ఫి బలరాముండు సుహృదృంధుజన దర్శనార్ధమై వ్రేపల్లెకు.బోవుట 1 


నరనాథ! విను మొకనాందు తాలాంకుండు చుట్టాల బంధులం జూచువేడ్క 
సుందరకాంచనస్యందనారూఢుండై, భాసిల్లుచున్న వ్రేపల్లె కరిగి 
చిరకాలసంగత స్నేహులై గోపగో, పాంగనానికర మాలింగనములు 
సముచితసత్భతుల్‌ సలుపం గైకొని మహో, త్సుకలీల నందయశోదలకును 


తే. వందనం బాచరించిన వారు మోద, మంది బిగియారం గౌంగిళ్ల నాందం జేర్చి 
సమత దీవించి యంకపీఠమునం జేర్చి, శిరము మూర్మొని చుబుకంబుం గరము పుణికి. 4838 


బ్ర 


ప్రతి : నరనాథ!= రాజా!; వినుము= విను; ఒకనాడు= ఒకరోజు; తాల+అంకుండు= జెండాపై తాటిచెట్టుబొమ్మ గలవాడైన 
బలరాముడు; చుట్టాలన్‌= చుట్టాలను; బంధులన్‌= బంధువులను; చూచు = చూడాలనే; వేద్మన్‌= కోరికతో; సుందర = 
అందమైన; కాంచన= బంగారు; స్యందన +ఆరూఢుండు+ఐ= రథం ఎక్కినవాదై; భాసిల్లుచున్‌+ఉన్న= ప్రకాశిస్తున్ను వ్రేపల్లెకున్‌= 
వ్రేపలైకు (గొల్లపల్లెకు) అరిగి= వెళ్ళి; చిరకాలసంగతస్నేహులు+ఐ= చాలకాలం కలిసిన స్నేహం కలవారై; గోప= 
గోపాలకుల; గోప+అంగన= గోపికల; నికరము= సమూహం; ఆలింగనములు= కౌగిలింతలు; సముచిత= తగిన; 
సత్‌+కృతులు= గౌరవాలు; సలుపన్‌= చేయగా; కైకొని= స్వీకరించి; మహా+ఉత్సుకలీలన్‌= గొప్ప సంతోషంతో; 
నందయశోదలకున్‌= నందునికి యశోదకు; వందనంబు +ఆచరించినన్‌= నమస్మారం చేయగా; వారు= ఆ నందయశోదలు; 
మోదము+అంది= ఆనందం పొంది; బిగియారన్‌= గాఢమైన; కౌగిళ్ళన్‌ +ఒందన్‌ +చేర్చి= కౌగిళ్లలోనికి తీసుకొని; సమతన్‌= 
తగినవిధంగా; దీవించి= ఆశీర్వదించి; అంకపీఠమునన్‌+చేర్చి= తొడపై చేర్చుకొని; శిరము= తల; మూర్శొని= ఆఘ్రాణించి; 
చుబుకంబున్‌= గడ్డాన్ని కరము పుణికి= మిక్కిలి తడిమి... 


తా : ఓ ప్రభూ! బలరాముడు స్నేహితుల్ని బంధువుల్ని చూడాలనే కోరికతో (వ్రేపల్లెకు వెళ్ళాడు. అక్కడ ఉన్న చిరకాలస్నేహితులైన 
గోపాలకుల్సీీ గోపికల్నీ కలిశాడు. వారూ బలరామునికి సముచితమర్యాదలు చేశారు. బలరాముడు నందయశోదలను 
చేరి వారికి నమస్కరించాడు. బలదేవుణ్ణి ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని సంతోషంతో కౌగిళ్లలో చేర్చుకొని, దీవించి, 
తొడపై కూర్చుండబెట్టుకొని, తల మూర్శొని, గడ్డం పుణికి 


వ మఖణజియు నానందబాష్పధారాసిక్తకపోలయుగళంబులతోడం గుశలప్రశ్నంబుగా నిట్లని రన్నా! నీవును 
నీ చిన్నతమ్ముండగు వెన్నుందును లెస్సయున్నవార? మమ్మెప్పుడు నరసి రక్షింపవలయు, మాకు నేడుగదడయ 
మీరు కాక యొరులు గలరే? యని సముచితసంభాషణంబులం బ్రొద్దుపుచ్చు చుండి రంత. 484 
ప్రతి : మజియున్‌= ఇంకా; ఆనందబాప్పధారా= సంతోషంతో కూడిన కన్నీటి ప్రవాహంతో; సిక్త= తడిసిన; 
కపోలయుగళంబులతోదడన్‌= రెండు చెక్కిళ్ళతోనూ; కుశలప్రశ్నంబు +కాన్‌= క్షేమ సమాచారాలను అడుగగా; ఇట్లు= 
ఈ విధంగా; అనిరి = చెప్పారు; అన్నా!; నీవును= నీవూ; నీ= నీయొక్క చిన్నతమ్ముండు +అగు= స చిన్నతమ్ముడైన; 
వెన్నుండును = కృష్ణుడూ; లెస్స= క్షేమంగా; ఉన్నవారె?= ఉన్నారా?) మమ్మున్‌= మమ్మల్ని ఎపుడున్‌= ఎల్లపుడును; అరసి= 
గమనించి; రక్షింపవలయున్‌= కాపాడాలి; మాకున్‌= మాకు; ఏడుగడయు = రక్షకులు (శరణం); మీరు= మీరు; కాక= 
కాకుండ; ఒరులు= ఇతరులు; కలరు+ఏ+అని= ఉన్నారా అని సముచిత= తగినట్లు; సంభాషణంబులన్‌= మాటలచే; 
ప్రొద్దుపుచ్చుచుండిరి= కాలం గడుపుతూండిరి; అంతన్‌= అంతట... 


202 శ్రీ మహాభాగవతము 


తా: ఆ నందయశోదలు బలరాముణ్ణి కుశలప్రశ్నలు అడుగుతూ, మమ్మల్ని మీరే కాపాడాలి. మీరు కాక మా రక్షణకు 
వేరెవరు ఉన్నారు? అని తమ విషయాలను చెపుతూ కాలక్షేపం చేశారు. 


క. గోపాలవరులు ప్రమదం, బాపోవని మది నివర్తితాఖిలగేహ 

వ్యాపారు లగుచు హలధరు, శ్రీపాదంబులకు నతులు సేసిరి వరుసన్‌. 485 
ప్రతి : గోపాలవరులు= గోపాలకముఖ్యులు; నివర్తిత= వదలిన; అఖిల= సమస్తమైన; గేహ= ఇంటికి సంబంధించిన; 
వ్యాపారులు +అగుచున్‌= కార్యాలు కలవారవుతూ; ప్రమదంబు= సంతోషంతో; ఆపోవని= తృప్తిపొందని; మదిన్‌= మనస్సతో; 
హలధరు= బలరామునియొక్క శ్రీపాదంబులకున్‌= మంగళకరమైన పాదాలకు; వరుసన్‌= క్రమంగా; నతులు= నమస్మారాలు; 
చేసిరి= చేశారు. 
తా : వ్రేపల్లెలోని గోపాలకులు తమగ్భహకార్యాలను కూడా వదలిపెట్టి, తృప్తి పొందని మనస్సుతో బలరాముని పాదాలకు 
వరుసగా నమస్కరించారు. 


క. సీరియు వారికిం గరుణో, దారుందై నడపె సముచితక్రియ లంతం 

గోరి తనయీడు గోప కు, మారులం జే చజచి బలుండు మందస్మితుందై. 486 
ప్రతి : సీరియు= నాగలి ఆయుధంగా ధరించే బలరాముడూ; వారికిన్‌= ఆ గోపాలకులకు; కరుణా+ఉదారుండు+ఐ= 
కనికరంతో గొప్పవాడై; సముచితక్రియలన్‌= సమయోచితాలైన మర్యాదల్ని నడపెన్‌= నిర్వహించాడు; అంతన్‌= అంతట; 
కోరి; తన; ఈడు = వయస్సుకల; గోపకుమారులన్‌= గోపాలకుల్ని బలుందు= బలరాముడు; చేచజచి= చేతిలో చేతినుంచి; 
మందస్మితుండు+ఐ= చిరునవ్వుతో కూడినవాడ్రై... 
తా :; బలరాముడు కూడా వారికి సముచిత మర్యాదల్ని చేశాడు. తన వయస్సు కల గోపాలకులను చిరునవ్వుతో చేతితో 
తట్టి పలుకరించాడు. 


క. నిజసుందర దేహద్యుతి, రజతాచలరుచులం దెగడ రాముండు వారల్‌ 

భజియింప నేగి యొకచో, విజనస్థలమున వసించి విలసిల్లు నెదన్‌. 487 
ప్రతి : రాముండు= బలరాముడు; నిజ= తన; సుందర = మనోహర; దేహ= శరీరంయొక్క ద్యుతి= కాంతి; రజత+అచల = 
వెండికొండయొక్క రుచులన్‌= కాంతుల్ని తెగడన్‌= ధిక్కరించగాా వారల్‌= స్నేహితులు; భజియింపన్‌= సేవిస్తుండగా; 
ఏగి= వెళ్ళి; ఒకచోన్‌= ఒకచోట; విజనస్థలమునన్‌= జనం లేనిచోట; వసించి= ఉండి; విలసిల్లు+ఎడన్‌= ప్రకాశించే 
సమయంలో... 


తా : బలరాముడు తన శరీరకాంతి వెండికొండ కాంతుల్ని ధిక్కరిస్తూండగా స్నేహితులతో కలిసి ఏకాంత స్థలానికి వెళ్లి, 
ఉండగా 


కవిరాజ విరాబితము 


చరణములం గనకస్పుటనూపురజాలము గల్లనుచుం జెలంగం 
గరములం గంకణముల్‌ మొరయన్‌ నలి కౌ నసియాడం గుచాగ్రములన్‌ 


దశమస్కంధము - ఉత్తరభాగము 203 


సరులు నటింపం గురుల్‌ గునియన్‌ విలసన్మణి కుండలకాంతులు వి 
స్పురితకపోలములన్‌ బెరయన్‌ వ్రజసుందరు లంద అమందగతిన్‌. 488 


ప్రతి ; చరణములన్‌= పాదాల్లో; కనకస్ఫుట= స్పష్టమైన బంగారుయొక్క నూపుర= అందెల; జాలము= సమూహం; 
గల్‌+అనుచున్‌= ఘల్‌ అంటూ; చెలంగన్‌= విజ్బంభించగా; కరములన్‌= చేతులకున్న కంకణముల్‌= కడియాలును; 
మొరయన్‌= ధ్వనిస్తుండగా; నలికాను= సన్నని నడుం; అసియాడన్‌= వణకగా; కుచ+అ[గ్రములన్‌= స్తనాలపై; సరులు= 
మెడలోని హారాలు; నటింపన్‌= అల్లల్లాడుతుండగా; కురులు= శిరోజాలు; కునియన్‌= కదలాడుతుండగా; విలసత్‌= 
ప్రకాశిస్తున్న మణికుండల= మణికుండలాలయొక్క కాంతులు= కాంతులు; విస్ఫురిత= ప్రకాశించే; కపోలములన్‌ = 
చెక్కిళ్ళ పై; 'పెరయన్‌= వ్యాపిస్తుండగా; వ్రజసుందరుల్‌= గోపికలు; అందబున్‌= అందరూ; అమందగళతిన్‌= వేగంగా... 
తా : పాదాలకున్న బంగారు కడియాలు ఘల్లుమని శబ్దం చేస్తుండగా, చేతులకున్న కంకణాలు శ్రావ్యంగా ధ్వనిస్తుండగా, 
సన్నని నడుం వణకుతూండగా, స్తనాలపై కంఠహారాలు నాట్యం చేస్తుండగా, శిరోజాలు కదలాడుతుండగా, 
మణికుండలకాంతులు చెక్కిళ్ళ పై వ్యాపిస్తుండగా గోపికలందరూ వేగంగా 


కవిరాజవిరాబితము 

చని బలభద్రుని శౌర్యసముద్రుని సంచితపుణ్యు నగణ్యునిం జం 

దనఘనసారపటీరతుషారసుధారుచికాయు విధేయు సుధా 

శనరిపుఖండను సన్మణిమండను సారవివేకు నశోకు మహా 

త్మునిం గని గోపిక లోపిక లేక యదుప్రభు నిట్లని రుత్మలికన్‌. 489 
ప్రతి : గోపికలు= గోపప్లీలు; చని= వెడలి; శౌర్యసముద్రునిన్‌= పరాక్రమంలో సముద్రునివంటివాణ్ణి (తరగని శౌర్యం 
కలవాడు సంచితపుణ్యున్‌= పుణ్యాల ప్రోవైనవాణ్ణి; అగణ్యునిన్‌= లెక్కింపశక్యంకానివాణ్ణి; చందన = గంధంవలె; ఘనసార= 
కర్పూరంవలె; పటీర= చందనంవలె; తుషార= మంచువలె; సుధారుచికాయున్‌= అమృతంవలె తెల్లని కాంతికలవాణ్సి; 
విధేయున్‌= వినయం కలిగినవాణ్ణి సుధా+అశన +రిపుఖండనున్‌= దేవతలకు శత్రువులైన రాక్షసుల్ని సంహరించిన వాణ్ణి; 
సద్‌+మణి= మంచి మణులచేత; మందనున్‌= అలంకరింపబదేవాణ్ణి; సార= యోగ్యతకల; వివేకున్‌= జ్ఞానిని; అశోకున్‌= 
దుఃఖం లేనివాణ్ణి; మహా+ఆత్మునిన్‌= మహాపురుషుదైనవాళణ్ణి; బలభద్రునిన్‌= బలరాముణ్జి; కని= చూచి; ఓపికలేక= 
ఓర్పుకోల్పోయి; ఉత్మలికన్‌= ఉత్కంఠతో; యదుప్రభున్‌= యాదవులకు రాజైన; ఇట్లు+అనిరి= ఈ విధంగ చెప్పారు. 
తా : ఆ విధంగా వెడలి శౌర్యసముద్రుడు, సంచితపుణ్యుడు, అగణ్యుడు, చందన, ఘనసార, పటీర, తుషార, సుధారుచికాయుడు, 
వినయం కలిగినవాడు, రాక్షసుల్ని సంహరించినవాడు, మణులతో అలంకరించుకొనేవాడు, జ్ఞాని, వివేకి, దుఃఖంలేనివాడు 
అయిన బలరాముణ్ణి చూచి ఓర్పు నశించి కోరికతో ఇలా అన్నారు. 


చ. 'హలధర! నీ సహోదరుం డుదంచితకంజవిలోచనుండు స 
ల్లలితపురాంగనాజన విలాసవిహారసమ([గ్రసౌఖ్యముల్‌ 
గలిగి సుఖించునే? మము నొకానొక వేళనయేని బుద్ధిలోం 
దలంచునా? నూతనప్రియలం దార్మొని యేమియుం బల్మకుండునో? 490 


204 శ్రీ మహాభాగవతము 


ప్రతి : హలధర!= బలరామా!; నీ= నీయొక్క సహ+ఉదరుండు= సోదరుడగు కృష్ణుడు; ఉత్‌+అంచిత= మిక్కిలి ఒప్పిదమైన; 
కంజ విలోచనుండు= పద్మాలవంటి కన్నులు గలవాడు; సత్‌+లలిత= లెస్స అయిన, మనోహరమైన; పుర+అంగనా+జన= 
నగరంలోని ప్రీలయొక్క విలాస= శృంగార (క్రీడలతో కూడిన; విహార= వినోద సంచారాలతో; సమగ్ర= అన్నీ సౌఖ్యముల్‌= 
సుఖాల్ని కలిగి= పొంది; సుఖించున్‌+ఏ?= ఆనందిస్తున్నాడా?; ఒక+ఒక= ఒకానొక వేళను+అ+ఏనిన్‌= ఏదో ఒక 
సమయంలోనైనా? మమున్‌= మమ్మల్ని బుద్ధిలోన్‌= మనస్సులో; తలంచున్‌+ఒ= తలచుకొంటున్నాడా?; నూతనప్రియలన్‌= 
కొత్త ప్రియరాండ్రను; తార్మొని= పొంది; ఏమియున్‌= ఏమీ; పల్మక+ఉందున్‌+ఓ= మాట్లాడకున్నాడా? 
తా: నీ సోదరుడు, పద్మనేత్రుడు అగు కృష్ణుడు నగరప్రీలతో విహరిస్తూ సుఖంగా ఉన్నాడా? ఎప్పుడైనా మమ్మల్ని 
మనస్సులో తలుస్తున్నాడా? లేకక్రొత్త ప్రియురాండ్రతో కూడి ఏమీ మాట్లాడక ఊరకున్నాడా? 
క. జననీజనకుల ననుజులం, దనుజుల బంధువుల మిత్రతతుల విడిచెనె 

మనమున నొండు దలంపక, తను నమ్మినవారి విడువం దగునే హరికిన్‌? శ91 


ప్రతి : జననీజనకులన్‌= తల్లిదండ్రులనూ; అనుజులన్‌= సోదరులనూ; తనుజులన్‌= కుమారులనూ; బంధువులన్‌= 
బంధువులనూ; మిత్ర= మిత్రుల; తతులన్‌= సమూహాన్సీ విడిచెన్‌= విడిచిపోయాడు; నెజ+మనమునన్‌= నిండు మనస్సులో; 
ఒందు తలంపక= వేరే ఆలోచింపక; తనన్‌= తనను; నమ్మినవారిన్‌= నమ్మినవారిని; విడువన్‌= విడుచుట; హరికిన్‌= 
కృష్ణునికి; తగున్‌+ఏ= సముచితమేనా? 
తా : తల్లిదండ్రుల్ని, సోదరుల్ని, కుమారుల్ని, బంధువుల్ని, మిత్రుల సమూహాన్నీ మనస్సులోకూడా అనుకోకుండా తనను 
నమ్మినవారిని శ్రీకృష్ణుడు వదలిపెట్టవచ్చునా? 
స్స్‌ సలలితయామున సైకతస్థలమున, నుండ మ మ్మేమని యూజడించె 

విమలబ్బందావనవీథి మా చుబుకముల్‌, పుణుకుచు నే మని బుజ్జగించెం 

బుష్పవాటికలలోం బొలుచు మా కుచయుగ్మ, మంటుచు నే మని యాదరించెం 

గాసారముల పొంతం గౌంగిట మముం జేర్చి, నయమొప్ప నే మని నమ్మం బలికె 


తే. నన్నియు మజచెం గాంబోలు వెన్నుం దాత్మం, గోరితా జాయలున్నైన వారి విడుచు 
నట్టి కృష్ణుండు దము అట్టు వెట్టు ననక, యేల నమ్మిరి పురసతుల్‌ బేల లగుచు. శ్న92 


ప్రతి : వెన్నుండు= కృష్ణుడు; సలలిత= మనోజ్ఞమైన; యామున= యమునానదియొక్క సైకతస్థలమునన్‌+ఉండన్‌= ఇసుక 
తావులో ఉండగా; మమ్మున్‌= మమ్మల్ని ఏమి+అని= (ఏమని); ఊరడించెన్‌= బుజ్జగించాడు!; విమల= స్వచ్చమైన; 
బృందావనవీథిన్‌= బృందావన ప్రదెశాల్లో, మా= మాయొక్క చుబుకముల్‌= చెక్కిళ్ళు; పుణుకుచున్‌= తాకుతూ; ఏమి+అని= 
ఏ విధంగా; బుజ్జగించెన్‌= ఊరడించాడు!; పుష్పవాటికలలోన్‌= ఉద్యానవనాలలో; పొలుచు= ఒప్పునట్టి మా= మాయొక్క 
కుచయుగ్మమున్‌= స్తనద్వయాన్ని అంటుచున్‌= తాకుతూ; ఏమి+అని= ఏ విధంగా; ఆదరించెన్‌= గౌరవించాడు!; 
కాసారముల+పొంతన్‌= కోనేర్ల సమీపంలో; కౌగిటన్‌= కౌగిట్లో మమున్‌= మమ్ముల్ని; చేర్చి= తీసుకొని నయము+ఒప్పన్‌= 
నేర్పుగా? ఏమి+అని= ఏమని; నమ్మన్‌+పలికెన్‌= నమ్మిక కలుగునట్లుగా మాట్లాడాడు; అన్నియున్‌= ఈ విషయాల 
నన్నింటిని, మజచెన్‌= మరచిపోయాడు; కాన్‌+పోలున్‌= కాబోలు!; ఆత్మన్‌+కోరి= మనసారాకోరి; తాన్‌= తాను; జాయలున్‌= 


దశమస్కంధము - ఉత్తరభాగము 205 


భార్యలుగా? అయినవారిని= అయినట్టివారిని కూడా; విడుచున్‌+అట్టి= వదులునట్టి; కృష్ణుండు= కృష్ణుడు; తమున్‌= 
తమను; జట్టువెట్టున్‌+అనక= అల్లరి పెట్టునని అనుకొనక; పురసతుల్‌= పురకాంతలు; బేలలు+అగుచున్‌= అమాయకలయి; 
ఏల= ఎట్లు; నమ్మిరి= విశ్వసించారో కదా! 

తా ; బలరామా! యమునానది ఇసుకతావుల్లో మమ్మల్ని ఏ రీతిగా బుజ్జగించాడు? బృందావనానికి వెళ్ళే త్రోవలో 
మా చెక్కిళ్ళు స్పృశిస్తూ ఎంతగా ఊరదించాడు? పుష్పోద్యానవనాలలో కన్పిస్తే మా స్తనాల్ని స్పృశిస్తూ ఎంతగా ఆదరించాడు? 
సరోవరాల చెంత మమ్మల్ని కౌగిటిలోకి తీసుకొని నమ్మిక కలిగేట్లు ఎంతగా నమ్మపలికాడు? కృష్ణుడు వీని నన్నింటిని 
మరచిపోయాడు కాబోలు! భార్యలైనవారిని కూడా విడిచిపెట్టేవాడు కృష్ణుడు. నగర కాంతలు అమాయకులై కృష్ణుణ్ణి 
ఏ విధంగా విశ్వసించి మోసపోయారో? 


మ. అని యిబ్భంగి సరోజలోచనుని నర్మాలాపముల్‌ నవ్వులు 

న్ననుబంధుల్‌ పరిరంభణంబులు రతివ్యాసంగముల్‌ భావముల్‌ 

వినయంబుల్‌ సరసోక్తులుం దలంచి యువ్విళ్ళూరుచిత్తంబులన్‌ 

జనితానంగశరాగ్నిచేత దురవస్థం బొంది శోకించినన్‌. శ93 
ప్రతి : అని; ఈ+భంగిన్‌= ఈ విధంగా; సరోజలోచనుని= శ్రీకృష్ణునియొక్క నర్మ+ఆలాపముల్‌= పరిహాసపు మాటలు; 
నవ్వులున్‌= నవ్వులు; అనుబంధుల్‌= అనుసరించడాలు; పరిరంభణంబులు = కౌగిలింతలు; రతివ్యాసంగముల్‌= రతికార్యాలు; 
భావముల్‌= ఊహలు; వినయంబుల్‌= వినయాలు; సరస +ఉక్తులు= సరసపుమాటలు; తలంచి= తలచికొని; ఉవ్విళ్ళూరు= 
తహతహపడదే; చిత్తంబులన్‌= మనస్సులతో; జనిత +అనంగ+శర +అగ్నిచేతన్‌= మన్మథబాణాలవల్ల పుట్టిన అగ్నిచే (మన్మథ 
తాపంచేత); దుర్‌+అవస్థను= కష్టదశను; పొంది; శోకించినన్‌= దుఃఖించగా... 
తా : గోపికలందరు శ్రీకృష్ణుని పరిహాసపూర్వకాలైన మాటల్ని, నవ్వుల్ని, కౌగిలింతల్ని, రతికార్యాలను, భావాలను, వినయాల్ని 
సరసపు మాటల్ని తలచుకొని తహతహపడే మనస్సులతో మన్మథబాణాలవల్ల కలిగే కష్టాలనూ తలచుకొని దుఃఖించగా 


వ. అంత బలభద్రుండు వారలమనంబుల సంతాపంబులు వారింప నుపాయంబు లగు సరసచతుర 
వచనంబులం గృష్టునిసందేశంబులు సెప్పి విగతఖేదలం జేసి యచ్చట మాసద్వయంబు నిలిచి 
వసంతవాసరంబులు గడపుచుం గాళిందితీరంబున. శ్మేధిడ్ష 


ప్రతి :; అంతన్‌= అంతట; బలభద్రుండు= బలరాముడు; వారల= గోపికలయొక్క మనంబులన్‌= మనస్సుల్లో; 
సంతాపంబులు= బాధలు; వారింపన్‌= పోగొట్టెందుకు; సరసచతురవచనంబులన్‌= (ప్రేమతో కూడిన పరిహాసపుమాటలతో; 
కృష్ణుని సందేశంబులన్‌= కృష్ణునియొక్క సమాచారాన్ని చెప్పి; విగతఖేదలన్‌+చేసి= పోయిన దుఃఖం కలవారుగాచేసి; 
అచ్చటన్‌= అక్కడ; మాసద్వయంబు= రెండునెలలు; నిలిచి= ఉండి; వసంతవాసరంబుల్‌= చైత్ర వైశాఖమాసపు దినాల్నిి 
కడపుచున్‌= కడపుతూ; కాళిందీతీరంబునన్‌= కాళిందీ నదీతీరంలో... 


తా ; అంతట బలరాముడు గోపికల మనసులోని దుఃఖాన్ని పరియాచకపుమాటలతోడను, కృష్ణునిసందేశాలను చెప్పడంతో 
పోగొట్టాడు. అక్కడ బలరాముడు రెండుమాసా లున్నాడు. వసంత కాలాన్ని కాళిందీ నదీతీరంలో గడుపుతూ 


206 శ్రీ మహాభాగవతము 


బ్ర 


మాకందజంబీరమందారఖర్జూర, ఘనసారశోఖితవనములందు 
నేలాలతాలోలమాలతీమల్లికా, వల్లీమతల్లికావాటికలను 
దరళతరంగశీకరసాధుశీతల, సైకతవేదికాస్టలములందు 
మకరందరసవానమదవదిందిందిర, పుంజరంబితమంజుకుంజములను 


తే. విమలరుచి గల్లు సానుదేశములయందు, లలితశశికాంతఘనశిలాతలములందు 
లీల నిచ్భావిహారవిలోలుం డగుచు, సుందరిజనములు గొల్వం జూడ నొప్పె. 49గ్‌ 


ప్రతి ; మాకంద= తియ్యమామిడి చెట్లతో; జంవీర= నిమ్మచెట్లతో; మందార= మందారాలతో; ఖర్జూర= ఖర్జూరాలతో; 
ఘనసార= కర్పూరపు చెట్లతో; శోభిత= శోభించే, వనముల +అందున్‌= ఉద్యానవనాల్త్లో; ఏలాలతా= ఏలకి తీగలయొక్క 
లోల= కదలాడే; మాలతీ మతల్లికా= శ్రేష్టమైన మాలతీ లతలయొక్క మల్లికావల్లీ= మల్లెతీగలయొక్క వాటికలను= 
తోటల్లో; తరళ= చలించే; తరంగ= అలలయొక్క శీకర= తుంపురులచే; సాధు= మెలైన; శీతల= చల్లని; సైకత = 
ఇసుకయొక్క వేదికాస్టుముల+అందున్‌= తిన్నెలలో; మకరంద= పూలతేనెయొక్క రస= రసాన్ని పాన= తాగుటతో; 
మదవత్‌= మదం కల్గిన (మత్తిర్లిన); ఇందిందిర= తుమ్మెదలయొక్క పుంజ= సమూహంచే; రంజిత= శోభించే, మంజు = 
అందమైన; కుంజములను= పొదరిండ్లలో; విమలరుచి గల్గు= స్వచ్చమగు కాంతిగల; సానుదేశముల +అందున్‌ = 
కొండచరియలలో; లలిత= సుకుమారమైన; శశికాంత= చంద్రకాంతా మణులయొక్క ఘనశిలాతలముల +అందున్‌= 
గొప్పవగు శిలావేదికలపై; లీలన్‌= విలాసంగా; ఇచ్చావిహారలోలుండు +అగుచున్‌= స్వేచ్చగా సంచరించుటలో ఆసక్తి 
కలవాడవుతూ; సుందరీ జనములు= అందమగు స్రీలు; కొల్వన్‌= సేవిస్తుండగా; చూడన్‌+ఒప్పెన్‌= చూడతగి ఉన్నాడు. 


తా; మామిళ్ళు, నిమ్మలు, మందారాలు, ఖర్జూరాలు, కర్పూరపు చెట్లతో శోభిల్లే ఉద్యానవనాల్తో, ఏలకీ తీగలచే, కదలాడే 
శ్రేష్టమైన మాలతీలతలచే, మల్లెతీగలచే ఒప్పుతూ, అందమైన పొదరిండ్లలోనూ, అలల తుంపురలచే చల్లనైన ఇసుక 
తిన్నెలపై, పూతేనెలరసం తాగి మత్తెక్కిన తుమ్మెదలతో నిండిన పొదరిండ్లలోనూ, స్వచ్చమైన కాంతికలిగిన కొండచరియల్లో 
చల్లని చంద్రకాంత శిలావేదికల మీదనూ స్వేచ్చగా సంచరించడంలో ఆసక్తి కలిగిన బలరాముణ్ణి సుందరీమణులు 
సేవించారు. 


తే. అట్లు విహరింప వరుణునియాజ్ఞం జేసి, వారుణీదేవి మద్యభావంబు నొంది 

నిఖిలతరుకోటరములందు నిర్గమించి, మించు వాసనచేత వాసించె వనము. 496 
ప్రతి : అట్లు= ఆ విధంగా; విహరింపన్‌= వేడుకతో తిరుగుతుండగా; వరుణుని; ఆజ్ఞన్‌+చేసి= ఆజ్ఞచేత; వారుణీదేవి= 
వారుణి అనే రసాధిదేవత; మద్యభావంబున్‌+ఒంది= మద్యరూపం పొంది; నిఖిల= అన్ని తరు= చెట్లయొక్క కోటరముల+ 
అందున్‌= తొర్రల్లోనుండి; నిర్గమించి= వెలువడి మించు= ప్రకాశించే; వాసనన్‌= వాసనచేత; వనము= వనం; వాసించెను= 
పరిమళించింది. 


తా : ఆ విధమైన వేడుకతో సంచరిస్తుండగా వరుణుని ఆజ్ఞతో వారుణి అనే రసాధిదేవత మద్యంయొక్క యథార్థ్ధరూపం 
పొందింది. అప్పుడు ఆ వనమంతా మద్యం వాసనలతో నిండింది. (బలరాముడు మద్యపాన ప్రియుడు) 


వ. అట్టియెడ. 497 


దశమస్కంధము - ఉత్తరభాగము 207 


ప్రతి : అట్టి+ఎడన్‌= ఆ సందర్భంలో... 


మ. కర మొప్పారు నవీనవాసనల నాఘ్రాణించి గోపాలసుం 
దరులుం దానును డాయనేగి యతిమోదం బొప్ప సేవించి యా 
తరళాక్షుల్‌ మణి హేమకంకణరుణత్కారానుకారంబులై 
కరతాళంబులు మయం బాడుచును వేడ్క న్నాడుచున్‌ సోలుచున్‌. 498 


ప్రతి : కరము = మిక్కిలి; ఒప్పారు= ఒప్పిదమైన; నవీన= కొత్త(ఘాటైన) వాసనలన్‌+ఆఘ్రాణించి= వాసనల్ని పీల్చి; 
గోపాలసుందరులున్‌= గోపాలకప్రీలూ; తానునున్‌= బలరాముడూ; డాయన్‌+ఏవగి= దగ్గరికివెళ్ళి అతి= మిక్కిలి; 
మోదంబు+ఒప్పన్‌= ఆనందం ఒప్పుతుండగా; 'సేవించి= మద్యంతాగి; ఆ; తరళ+అక్షుల్‌= (చంచలించే కండ్లు కలిగిన) 
ప్త్రీలు; మణి= మణులతో; హేమ= బంగారంయొక్క కంకణ= చేతికడియాల; రుణత్మార= రుణంరుణ శబ్దాల్చి 
అనుకార్యంబులు+ఐ= అనుకరించెవైన; కరతాళంబులు = చేతి దరువులు; మైయన్‌= శబ్టించగా; పాడుచున్‌= పాడుతూ; 
వేద్మన్‌= వేడుకతో; ఆడుచున్‌= ఆడుతూ; సోలుచున్‌= పరవశిస్తూ... 


తా: ఆ సువాసనలు పీల్చి, బలరాముడూ, గోపాలకప్రీలూ వనందగ్గరికి వెళ్ళి మిక్షిలి ఆనందంతో ఆ మద్యాన్ని (కాదంబరి 
అనే మద్యాన్ని సేవించి, ప్రీలు మణులతో కూడిన బంగారపు చేతికడియాలు గల్గిన హస్తాలతో రుణంర్సుణమ్మని తాళం 
వేస్తూ సవ్వడి చేస్తుండగా వేడుకతో ఆడుతూ, పాడుతూ పరవశిస్తూ 


సీ. తనమీంది బిరుదాంకితములైన గీతముల్‌, వాడుచు రా బలభద్రుం డంత 
మహితకాదంబరీమధుపానమదవిహ్వ, లాక్షుండు లలితనీలాలకుండు 
నాలోలనవపుష్పమాలికోరస్థృలుం, డనుపమమణికుండలాంచితుండు 
ప్రాలేయసంయుక్తపద్మంబుగతి నొప్పు, సలలితాననఘర్మజలకణుండు 


తే... నగుచు వనమధ్యమున సలిలావగాహ, శీలుందై జలకేళికిం జేరి యమున 
నిందు రమ్మని పిలువం గాళింది యతని, మత్తుం డని సడ్డసేయక మసలుటయును. శ్ష99 


ప్రతి : తనమీది= తనపైనగల; బిరుద+అంకితములు +ఐన= పౌరుషం, పరాక్రమం, శౌర్యం వివరించే; గీతముల్‌= 
పాటలు; పాడుచున్‌= పాడుతూ; రాన్‌= రాగా బలభద్రుండు= బలరాముడు; అంతన్‌= అంతట; మహిత= ఒప్పిదమైన; 
కాదంబదీ= కదంబపుష్పములనుండి తీసిన; మధుపాన = మద్యం తాగడంవల్ల కలిగే మద= మత్తుచే; విహ్వల+ 
అక్షుండు= తేలిపోతున్న కండ్లు కలవాడు; లలిత= మనోహరమైన; నీల+అలకుండున్‌= నల్లనిముంగురులు కలవాడు; 
ఆలోల= కదలునట్టి; నవ= నూతనమైన; పుష్పమాలికా+ఉరస్‌+స్టలుడు = పుష్పమాలికలు ఎదమీదున్నవాడు; అనుపమ = 
సాటిలేని, మణికుండల+అంచితుండు = మణికుండలాలతో ఒప్పుతున్నవాడు; ప్రాలేయ= మంచుతో; సంయుక్త= కూడిన; 
పద్మంబుగతిన్‌= పద్మంవలె; ఒప్పు= ఒప్పుత్ను సలలిత+ఆనన= మనోహరమయినముఖంపైగల; ఘర్శ్మజలకణుండున్‌ + 
అగుచున్‌= చెమట బిందువులున్నవాడై. వనమధ్యమునన్‌= వనమధ్యభాగంలో; సలిల+అవగాహనశీలుండు +ఐ= నీటియందు 
స్నానం చెయ్యాలనే కోరిక కలవాడై; జలకేళికిన్‌= నీరాటకు; చేరి= చేరి యమునన్‌= యమునానదిని; ఇందున్‌= 
ఇచ్చటికి; రమ్ము+అని= 'రా అని; పిలువన్‌= పిలువగా? కాళింది= ఆ యమున; అతనిన్‌= ఆ బలరాముణ్ణి; 
మత్తుండు +అని= మదించినవాదని; సడ్డచేయక= లక్ష్య పెట్టక; మసలుటయును= ఆలస్యం చేయగా... 


208 శ్రీ మహాభాగవతము 


తా : గోపాలకప్రీలు బలరాముని పౌరుషాన్నీ, పరాక్రమాన్నీ శౌర్యాన్నీ వర్ణించేగీతాలు పాడుతూ వచ్చారు. బలరాముడు - 
కదంబ పుష్పాల మద్యం(కాదంబరి) "సేవించాడు, కళ్లు మత్తెక్కాయి, ముంగురులు మనోహరంగా కదలుతూ ఉన్నాయి. 
ఎదమీద పూలహారాలున్నాయి. చెవులకు మణికుండలాలున్నాయి. ముఖంపై చెమటపట్టింది. ఆయన జలకేలి 
చెయ్యాలనుకొన్నాడు. యమునను తనవద్దకే రమ్మని పిలిచాడు. మత్తులో ఉన్నవాడు పిలిస్తే నేను వెళ్లడమా అని యమున 
అతని మాట లెక్క చేయక ఆలస్యం చేయగా 


చ. ఘనకుపితాత్ముందై యమునం గన్గాని రాముండు వల్కెం డాయం జీ 
రినం జనుదేక తక్కితి పురే! విను నిందజుం జూడ మద్భుజా 
సునిశితలాంగలాగ్రమున సొంపఖి నిప్పుడు నూజుత్రోవలై 
చన వెసం జించివైతు నని చండపరాక్రమ మొప్ప నుగ్రుండై. 500 


ప్రతి :; రాముండు= బలరాముడు; ఘన= మిక్షిలి; కుపిత+ఆత్ముందు +ఐ= కోపించిన మనస్సుకలవాదై; యమునన్‌= 
యమునను; కన్‌+కొని= చూచి; డాయన్‌= దగ్గరగా రమ్మని; చీరినన్‌= పిలిస్తే చనుదేక తక్కితి(వి)= రాక మానితివి; 
పురే= బెరా!) విను= విను; ఇందజున్‌= ఈ జనులందరూ; చూడన్‌= చూస్తుండగా? మత్‌= నా; భుజా= బాహువులయందలి; 
సునిశిత= వాడి అయిన; లాంగల= నాగలియొక్క అ[గ్రమునన్‌= పైకొనతో; సొంపు+అఅన్‌= సొంపు చెడేటట్లు; ఇప్పుడు= 
ఇప్పుడే; నూజుత్రోవలు+ఐ= వందపాయలై; చనన్‌= వెళ్ళేటట్లు; వెసన్‌= వేగంగా; చించివైతున్‌+అని= నిన్ను చీల్చివేస్తానని; 
చండ= తీవ్రమైన; పరాక్రమము= పరాక్రమం; ఒప్పన్‌= ఒప్పునట్లుగా; ఉగ్రుండు+ఐ= భయంకరుడై; పలికెన్‌= పలికాడు. 


తా ; బలరాముడు మిక్షిలి కోపంతో యమునను చూచి, నీవు నేను పిల్చినపుడు రాలేదు. కనుక ఇందరూ చూస్తుండగా 
నా నాగలికొనతో నీవు వందమార్గాలలో వెళ్ళేటట్లు చేస్తానని మిక్కిలి భయంకరాకారుండై పలికాడు. 


విశే : బలరాముని ప్రగల్ఫోక్తులు మద్యపానమత్తులో వెలువడ్డాయి. బలరామునికి యమునాఖేది అనే పేరు దీనివల్ల 
ఏర్పడింది. 

వ. అట్లు కట్టలుక రాము డుద్దామంబగు బాహుబలంబున హలంబు సాంచి య మ్మహావాహినిం దగిల్చి 
పెకలిరాం దిగిచిన న న్నది భయభ్రాంతయై సుందరీరూపంబు గైకొని యతిరయంబునం జనుదెంచి, య 
య్యదువంశతిలకుండగు హలధరునిపాదారవిందంబులకు వందనం బాచరించి యిట్లనియె. 501 
ప్రతి : అట్లు= ఆ విధంగా; కడు +అలుకన్‌= మిక్కిలి కోపంతో; రాముండు= బలరాముడు; ఉద్దామంబు +అగు = అద్దులేనిదైన; 
బాహుబలంబునన్‌= భుజశక్తితో; హలంబున్‌= నాగలిని; చాచి= ముందుకు చాచి; ఆ+మహావాహినిన్‌= ఆ మహానదిని; 
తగిల్చి= తగిలించి; పెకలిరాన్‌= పెల్లగిల్లి వచ్చేట్లు; తిగిచినన్‌= లాగగా; ఆ+నది= ఆ యమునానది; భయభ్రాంత+ఐ = 
భయంతోకూడిందై సుందరీరూపంబున్‌= ప్రీ ఆకారాన్ని కైకొని= గ్రహించి; అతిరయంబునన్‌= మిక్కిలి వేగంగా చనుదెంచి= 


వచ్చి, ఆ+యదువంశతిలకుండు +అగు= ఆ యదువంశ్రేష్ణుడైన; హలధరుని= నాగలిని ధరించినవాడగు బలరామునియొక్క 
పాద +అరవిందములకున్‌= పాదపద్మాలకు; వందనంబు+ఆచరించి= నమస్కరించి; ఇట్లు+అనియెన్‌= ఇలా అంది. 


తా :; బలరాముడు తన మహా భుజశక్తిని ఉపయోగించి యమునానదిని ముందుకు తనవద్దకు వచ్చునట్లు నాగలిని చాచి, 
పెకలించి లాగాడు. అప్పుడు యమున భయపడి ప్రీ రూపం పొంది, బలరామునికి నమస్మరించి ఇలా చెప్పింది. 


దశమస్కంధము - ఉత్తరభాగము 209 


మ. “బలరామా! ఘనబాహ! నీ యతులశుంభద్విక్రమం బంగనల్‌ 
దెలియం జాలెడివార? యీ యఖిలధాత్రీభారధౌారేయ ని 
శ్చలసత్తుండగు కుండలీశ్వరుండునుం జర్చింప నీ సత్మళా 
కలితాంశప్రభవుండు! నీ గురుభుజాగర్వంబు సామాన్యమే? 502 


ప్రతి : ఘన= గొప్పవైన; బాహ= బాహువులుకలవాడా!; బలరామా= బలరాముడా!; నీ= నీయొక్క అతుల= సాటిలేని; 
శుంభత్‌+విక్రమంబు= ప్రకాశించే పరాక్రమం; అంగనల్‌= స్రీలు; తెలియన్‌+చాలెడివారు +ఎ= తెలుసుకొనేశక్తి కలవారలా?; 
ఈ; అఖిలధాత్రిన్‌= సమస్త భూమియొక్క భార= బరువును; ధౌరేయ= మోస్తూ నిశ్చల= స్థిరమైన; సత్తుండు +అగు= 
శక్తికలవాడయిన; కుండలి +ఈశ్వరుండు = శేషుడును; చర్చింపన్‌= ఆలోచిస్తే నీ= నీయొక్క సత్‌ +కళా+కలిత +అంశ= 
మంచికళలతో కూడిన అంశాలతో; ప్రభవుండు= జన్మించినవాడు; స్‌ నీయొక్క గురు= గొప్పవయిన; భుజా= చేతులయొక్క 
గర్వంబు= పొగరు; సామాన్యము +ఏ = సామాన్యమా? (సామాన్యంకాదు) 


తా : గొప్ప చేతులు కల బలరామా! నీ పరాక్రమాన్ని స్రీలు తెలిసికొనగలరా? ఈ సమస్త భూభారాన్ని వహిస్తున్న శేషుడు 
కూడా నీ అంశవల్ల కలిగినవాదే. నీ బాహువుల మదం సామాన్యమైందా? కాదుగదా! 


చ. అని వినుతించి యేను భవదంఘ్రిసరోజము లాశయించెదన్‌ 
ననుం గరుణింపు మన్న యదునందనుం డన్నదిం బూర్వమార్గవై 
చను మని కామినీనికరసంగతుండదై జలకేళి సల్పెనిం 
పెనయం గరేణుకాయుతమదేభము చాడ్పున నమ్మహానదిన్‌. 5038 


ప్రతి : అని= ఇట్లు; వినుతించి= పొగడి; ఏను= నేను; భవత్‌+అంఘిసరోజములు= మీ పాదపద్మాల్ని ఆశ్రయించెదన్‌= 
ఆ(శయిస్తాను; ననున్‌= నన్ను, కరుణింపుము= కనికరించు; అన్నన్‌= అనగా యదునందనుండు= యాదవ కుమారుడగు 
బలరాముడు; ఆ+నదిన్‌= ఆ నదిని; పూర్వమార్షవు +ఐ= తూర్పుకు వెళ్ళే పూర్వమార్దంలోనే; చనుము= వెళ్ళు; అని; 
కామినీనికర= ప్రీల సమూహంతో; సంగతుందు+ఐ= కలిసినవాదై; ఇంపు+ఎనయన్‌= సొగసొప్పగా; కరేణుకాయుత = 
ఆడ ఏనుగులతో కూడిన; మద+ఇభము చాడ్పునన్‌= మదించిన పోతుటేనుగువలె; ఆ+మహానదిన్‌= ఆ యమునలో; 
జలకేలి= స్నానం; సల్పెన్‌= చేశాడు. 

తా ; యమున బలరాముణ్ణి స్తుతించి, మీపాదపద్మాల్ని ఆశ్రయిస్తున్నాను. నన్ను కనికరించు అని కోరింది. నీవు 
ం తూర్పుమార్దంలో వెళ్ళు అని చెప్పి, గోపాంగనలతో కలసి బలరాముడు యమునలో స్నానమాడాడు. 


తే. అంత జలకేలి సాలించి సంతసంబు, నందుచుండ వినీలవస్తాదిరత్న 
మండనంబులుం గాంచనమాలికయును, దెచ్చి హరి కిచ్చి చనెనా నదీలలామ. 504 


ప్రతి : అంతన్‌= అంతట; జలకేళిన్‌= జలక్రీడను; చాలించి= పూర్తి కావించి; సంతసంబును +అందుచున్‌+ఉందన్‌= 
సంతోషిస్తూ ఉండగా; ఆ నదీలలామ= ఆ యమునానది అనే ప్ర్లీ వినీలవస్త+ఆది= వినీలవర్ణవ(స్తాలు మున్నగు; 


210 శ్రీ మహాభాగవతము 


రత్నమండనంబులున్‌= రత్నాలంకారాల్నీ కాంచనమాలికయును= బంగారపుహారాల్నీ తెచ్చి= తీసుకొనివచ్చి; హరికిన్‌+ఇచ్చి= 
బలరామునికి ఇచ్చి; చనెన్‌= వెళ్లింది. 


తా; జలక్రీడ ముగించి సంతోషంతో ఉండే బలరామునికి నీలపువస్తాలు, రత్నాలంకారాలు, బంగారపుహారాలు, యమునాదేవి 
తీసుకొనివచ్చి ఇచ్చింది. 


క. అవి యొల్లం దాల్చి హలధరుం, డవిరళగతి నొప్పి వల్లవాంగనలును దా 
దివిజేంద్రుం బోలి మహితో, త్సవమున వర్తించుచుండె సౌఖ్యోన్నతుండై. 505 


ప్రతి : అవి+ఎల్లన్‌+తాల్చి= వాటిని అన్నింటినీ ధరించి; హలధరుండు= బలరాముడు; అవిరళగతిన్‌= అద్దులేని విధంగా; 
ఒప్పి; దివిజ+ఇంద్రున్‌= దేవేంద్రుణ్ణి; పోలి= అనుకరిస్తూ సౌఖ్య+ఉన్నతుండు+ఐ= ఉన్నత సౌఖ్యాధిక్యంకలవాడ్రై; 
మహిత+ఉత్సవమునన్‌= గొప్ప సంతోషంతో; వల్లవ +అంగనలును= గోపాలకప్రీలూ; తానును= తానూ; వర్తించుచున్‌+ 
ఉందెన్‌= సంచరిస్తూ ఉన్నాడు. 
తా : బలరాముడు యమున ఇచ్చిన వస్తాల్ని రత్నహారాల్సి బంగారపు హారాల్ని ధరించి దేవేంద్రునివలె ప్రకాశిస్తూ 
గోపప్రీలతో మహోత్సవంలో మునిగి తేలాడు. 
క. అవనీశ! యిట్లు హలమునం, దివిచినం గాళింది వ్రయ్య దెలియంగ నేండున్‌ 

భువి నుతి కక్కెను రాముని, ప్రవిమలతరమైన బాహుబలసూచకమై. 506 
ప్రతి : అవనీశ= రాజా!; ఇట్లు= ఈ విధంగా; హలమునన్‌= నాగలితో; తివిచినన్‌= లాగితే; కాళింది= యమునా 
నదియొక్క వ్రయ్య= చీలిక; తెలియన్‌+కన్‌= తెలుసుకొనేందుకు; నేడును= నేడు కూడా; రాముని= బలరాముని; 
ప్రవిమలతరము+ఐన = మిక్కిలిస్వచ్చమైన; బాహుబలసూచకము+ఐ= భుజబలాన్ని సూచించేదై; భువిన్‌= భూమిమీద; 
నుతికిన్‌ +ఎక్కెను= పొగడ్తకక్కింది. 


తా : ఈ విధంగా నాగలితో ఏర్పడిన యమునానది చీలిక నేటికీ బలరాముని స్వచ్చమైన బాహుబలపరాక్రమానికి గుర్తుగా 
మిగిలి ఉంది. 


వ. అంత బలభదుండు వ్రజసుందరీసమేతుందై నందఘోషంబునం బరితోషంబు నొందుచుందె, నంత 
నక్కడం గరూశాధిపతియైన పౌండ్రకుందు తనదూతం బిలిచి యిట్లనియె. 507 


ప్రతి : అంతన్‌= ఆ తరువాత; బలభద్రుండు= బలరాముడు; వ్రజసుందరీసమేతుండు +ఐ= గోపాంగనలతో కూడినవాదై; 
నంద= నందునియొక్క ఘోషంబునన్‌= గొల్లపలైెలో; పరితోషంబున్‌= సంతోషాన్ని, ఒందుచున్‌+ఉండెన్‌= పొందుతూ 
ఉన్నాడు; అంతన్‌= తరువాత; అక్కడన్‌= అచట (ద్వారకానగరంలో) కరూశ+అధిపతి+ఐన= కరూశదేశపు రాజైన; 
పౌండ్రకుండు= పౌందడ్రకుడు; తన= తనయొక్క దూతన్‌+పిలిచి= రాయబారిని పిలిచి; ఇట్లు= ఈ విధంగా; అనియెన్‌= 
అన్నాడు. 

తా ; బలరాముడు గోపస్రీలతో గొల్లపల్లెలో సంతోషంగా ఉన్నాడు. అచ్చట ద్వారకలో - కరూశాధిపతియైన 
పౌండ్రకవాసుదేవుడు తనరాయబారిని పిలిచి ఇలా అన్నాడు. 


దశమస్కంధము - ఉత్తరభాగము 211 


$ కృష్ణుండు పొండ్రకవాసుదేవునిమీ(ద దండెత్తిపోయి వానిం జంపుట + 


బ్ర 


మనుజేశ! బలగర్వమున మదోన్మత్తుండై, యవనిపై వాసుదేవాఖ్యుం డనంగ 

నే నొక్కరుండ గాక యితరుల కీ నామ, మలవడునే? యని యదటు మిగిలి 
తెగి హరి దా వాసుదేవుండ ననుకొను, నంట! పోయి వలదను మనుచు దూతం 
బద్మాయతాక్షుని పాలికిం బొమ్మన, నరిగి వాం డంబుజోదరుండు పెద్ద 


తే. కొలువుం గైకొని యుండ సంకోచపదడక, వినుము మా రాజుమాటగా వనజనాభ! 
యవని రక్షింప వాసుదేవాఖ్య నొంది, నట్టి యే నుండ సిగ్గు వోందట్టి నీవు. 508 


ప్రతి : మనుజ+ఈశ= ఓ రాజా!; పరీక్షిన్మహారాజా!; బలగర్వమునన్‌= బలంవల్ల కలిగిన పాగరుచే; మద+ 
ఉన్నత్తుండు+ఐ= పిచ్చివాడై; అవనిపైన్‌= భూమిమీద; వాసుదేవ +ఆఖ్యుండు +అనన్‌+కన్‌= వాసుదేవుడనే పేరుకలవాడుగా; 
నేన్‌+ఒక్కరుందన్‌+కాక= నేను ఒక్కడినే కాక; ఇతరులకున్‌= పరులకు; ఈ పేరు; అలవడున్‌+ఏ? = తగునా?; అని= 
అంటూ; అదటు మిగిలి= గర్వం మీరి; తెగి= సాహసించి; హరి= కృష్ణుడు; తాన్‌= తాను; వాసుదేవుందన్‌ +అనుకొనున్‌+ 
అంట= వాసుదేవుడను అని అనుకొంటున్నాడట!; పోయి= వెళ్ళి వలదు+అనుము= అనుకోవద్దని చెప్పు; అనుచున్‌= 
అంటూ; దూతన్‌= రాయబారిని; పద్మ+ఆయత +అక్షుని= పద్మాలవంటి నేత్రాలు కల కృష్ణుని; పాలికిన్‌= దగ్గరకు; 
పొమ్ము+అనన్‌= వెళ్ళుము అనగ్గా అరిగి= వెళ్ళి వాండు= ఆ రాయబారి అంబుజ+ఉదరుండు = పద్మనాభుడైన కృష్ణుడు; 
పెద్దకొలువున్‌= గొప్పరాజసభను; కైకొని+ఉండన్‌= తీర్చి ఉండగా; సంకోచపదక= జంకకుండా; వనజనాభ!= ఓ కృష్ణా!; 
మా రాజుమాటగా= మా ప్రభువగు పౌండ్రకవాసుదేవుని మాటగా; విను; అవనిన్‌= భూమిని; రక్షింపన్‌= కాపాడేందుకు; 
వాసుదేవ+ఆఖ్యన్‌= వాసుదేవుదనే పేరును; ఒందిన +అట్టి= గ్రహించినట్టి, ఏన్‌+ఉండన్‌= నేను ఉండగా; సిగ్గు= సిగ్గును; 
పోన్‌+తట్టి= విడిచిపెట్టి; నీవు... 


తా : పౌండ్రక వాసుదేవుడు బలంవల్ల కలిగిన పొగరుతో పిచ్చివాడై భూమిపై వాసుదేవుడనే పేరు నాకు ఒక్కడికే కాక 
ఇతరులకు తగునా? కృష్ణుడు తాను వాసుదేవుణ్ణి అని అనుకొంటున్నట్లు తెలిసింది అని తన రాయబారిని పిలిచి, కృష్ణుని 
దగ్గరకు పంపాడు. ఆ రాయబారి కృష్ణుడు రాజసభలో ఉండగా జంకకవెళ్ళి, పౌంద్రకునిమాటలుగా ఇలా చెప్పాడు. 
“కృష్ణా! భూమిని కాపాడేందుకు వాసుదేవుడని పేరు కలిగిన నేను ఉండగా - సిగ్గులేనివాడవై - నీవు 


క. నాపేరునునా చిహ్నము, లేపున ధరియించి తిరిగె దిది పంతమె? యిం 

తే పో! మదిం బరికించిన, నే పంత మెజుంగు గొల్లం దే మిట నైనన్‌? 509 
ప్రతి : నా పేరును= నాపేర్తూ నా చిహ్నములు= నా గురుతులూ (లాంఛనాల్న్సి; ఏపునన్‌= ఉత్సాహంతో; ధరియించి= 
తాల్చి; తిరిగెదు(వు)= సంచరిస్తున్నావు; ఇది= ఈ కార్యం; పంతము+ఏ?= పోటీయా?; ఇంతే పో= ఇంతేకదా!; మదిన్‌= 
మనస్సులో; పరికించినన్‌= చూస్తే గొల్లండు= గొల్లవాడు; ఏమిటన్‌+ఐనన్‌= ఎందులోనైనా ఏ= వ; పంతము+ఎఖుంగున్‌= 
తీరు తెలిసినవాడా? 


తా : నా నామాల్నిి లాంఛనాల్ని దాల్చి సంచరిస్తున్నావు. ఈ పనిలో నీకు నాతో పోటీయా? గొల్లవానికి రాచమర్యాద ఏ 
తీరున తెలుస్తుంది? 


212 శ్రీ మహాభాగవతము 


ఆ. ఇంతనుండి యెన నెదిరిం ద న్నెజింగి నా, చిన్నె లెల్ల విడిచి చేరి కొలిచి 

బ్రదుకు మనుము కాక పంతంబు లాదెనా, యెదురు మనుము ఘోరకదనమునను. 510 
ప్రతి : ఇంతనుండి+ఐనన్‌= ఇప్పటినుంచైన్సా ఎదిరిన్‌= ఎదుటివార్ని తన్‌= తనను; ఎటింగి= తెలుసుకొని; 
నా= నాయొక్క చిన్నెలు +ఎల్లన్‌= చిహ్నాలన్నింటినీ; విడిచి= వదలి; చేరి= నన్ను సమీపించి; కొలిచి= సేవించి; బ్రదుకుము+ 
అనుము= జీవించుమని చెప్పుము; కాక= కానిచో; పంతంబులు +ఆదెనా= పౌరుషవాక్యాలుపల్మాడా?; ఫఘోరకదనమునను= 
భయంకరమైన యుద్ధంలో; ఎదురుము+అనుము= ఎదుర్కోమను. 


తా : ఇప్పటినుందైనా తన శక్తినీ, ఎదుటివారిశక్తినీ తెలుసుకొని నా చిహ్నాలనన్నింటిని వదలి, నన్ను సేవించి బతకమని 
చెప్పు. అలా కానట్లయితే భయంకరమైన యుద్ధంలో ఎదుర్మోమను, చూద్దాం. 


క. అను దుర్భాషలు సభ్యులు, విని యొండొరు మొగము సూచి విస్మితు అగుచున్‌ 

“జనులార! యెట్టి క్రొత్తలు, వినంబడియెడు నిచట? లెస్స వింటిర?”” యనంగన్‌. ర్‌11 
ప్రతి : అను= అన్నట్టి; దుర్‌+భాషలు= చెడుమాటలు; సభ్యులు; విని ఒండు+ఒరుమొగము చూచి= ఒకరి మొగాన్ని 
ఒకరు చూచుకొని; విస్మితులున్‌+అగుచున్‌= ఆశ్చర్యం పొంది; జనులార!= ప్రజలారా! (సభ్యులారా!); ఎట్టి= ఎటువంటి; 
క్రొత్తలు= క్రొత్తమాటలు; ఇచటన్‌= ఇక్కడ; వినన్‌+పడియెడున్‌= వినిపించాయి; లెస్స= బాగా ఉంది; (పరిహాసము); 
వింటిరె= విన్నారా?; అనన్‌+కన్‌= అనగా... 
తా : రాయబారిప్రలాపాలు విని, సభ్యులు పరస్పరం ఒకరిముఖాన్ని ఒకరు చూచుకొన్నారు. సభ్యులారా! మనం- 
ఎలాంటి కొత్తమాటలు వింటున్నాం. ఈ రాయబారిమాటలను బాగుగ విన్నారుకదా! అనగా 


వ. అటియెడం గృష్ట్షుండు వాని కిటైనియెొ. ర5్‌12 
(9. రా 


ప్రతి: అట్టియెడన్‌= ఆ సమయంలో; కృష్ణుండు= కృష్ణుడు; వానికిన్‌= రాయబారితో; ఇట్లు+అనియెన్‌= ఈ విధంగా 
పలికాడు. 


తా: ఆ సందర్భంలో కృష్ణుడు పౌంద్రకుని రాయబారితో ఇలా చెప్పాడు. 


మ. వినరా! మీ నృపుం డన్న చిహ్నములు నవే వచ్చి ఘోరాజిలో 
దనమీందన్‌ వెస వైవం గంకముఖగ్భధ్రవ్రాతముల్‌ మూంగంగా, 
ననిలో దర్పము దూలి కూలి వికలంబై సారమేయాళికి 
న్ననయంబున్‌ నశనంబ వయ్యె దను మే నన్నట్లుగా వానితోన్‌. 513 


ప్రతి : వినరా= విను; (రాఅనుటచే నిందార్దం,)) మజ మీయొక్క నృపుడు+అన్న= రాజుచెప్పిన; చిహ్నములు = లాంఛనాలు 
(గుర్తులు); నేన్‌= నేను; వే= వేగంగా; వచ్చి; ఘఫోర+ఆజిలోన్‌= భయంకర యుద్ధంలో; తనమీందన్‌= తనపైన; వెసన్‌= 
వేగంగా; వైవన్‌= (ఆయుధాలువేయగా; కంక= రాబందు; ముఖ= మొదలైన; గృధ్రవ్రాతముల్‌= గద్దల సమూహాలు; 
మూంగన్‌+కాన్‌= చుట్టూచేరగా; అనిలోన్‌= యుద్ధంలో; దర్పమున్‌= గర్వాన్ని తూలి= పోగొట్టుకొని; కూలి= కిందపడి; 


దశమస్కంధము - ఉత్తరభాగము 213 


వికలంబు+ఐ= విరిగిన అవయవాలతో; సారమేయ +ఆళికిన్‌ = కుక్కలగుంపులకు; అశనంబవు +అయ్యెదు(వు)= ఆహారం 
అవుతావు (అని); ఏను +అన్నట్లుగాన్‌= నేను చెప్పినట్లుగా; వానితోన్‌= వానితో (పౌొందడ్రకునితో); అనుము= చెప్పు. 
తా : ఓరీ! విను. “మీరాజు పొందడ్రకుడు చెప్పిన చిహ్నాలతో వచ్చి, భయంకరయుద్ధంలో వాటిల్ని ప్రయోగించగా తాను 
భూమిపైబడి అవయవాలను పోగొట్టుకొని రాబందులు, గద్దలు, మూగగా కుక్కల గుంపులకు ఆహారమౌతావని మీరాజు 
పౌంద్రకునితో నేను చెప్పినట్లు చెప్పు” అని కృష్ణుడు పలికాడు. 
క. అని యుద్రేకముగా నా, డిన మాటల కులికి వాండు దెందము గలంగం 

జని తన యేలిక కంతయు, వినిపించెను నతనిమదికి విరసము గదురన్‌. 514 


ప్రతి : అని; ఉద్రేకము+కాన్‌= ఆవేశంతో; ఆడిన= పలికిన; మాటలకున్‌= పలుకులకు; ఉలికి= భయపడి; వాడు 
(రాయబారి డెందము= హృదయం; కలంగన్‌= కలతపడగా; చని= వెళ్ళి; తన= తనయొక్క ఏలికకున్‌= ప్రభువుకు; 
అంతయున్‌= పూర్తిగా అతని= పౌండ్రకుని; మదికి= మనస్సుకు; విరసము= విపరీతభావన; కదురన్‌= కలిగేట్లుగా; 
వినిపించెనున్‌= చెప్పాడు. 


తా; కృష్ణుడు ఆవేశంతో పల్మిన మాటలకు భయపడి హృదయం కలతపడుతుండగా తన ప్రభువయిన పొంద్రకునికి 
విపరీతభావం కల్చేట్టుగా చెప్పాడు. 


వ. అంతం గృష్టుండు దందడయాత్రోత్సుకుండై వివిధాయుధకలితంబును, విచిత్రకాంచనపతాకాకేతు 
విలసితంబునగు సుందరస్యందనంబుం బటుజవతురంగంబులం బూన్చి దారుకుండు తెచ్చిన నెక్కి 
యతిత్వరితగతిం గాశికానగరంబున కరిగినం బౌండ్రకుండును రణోత్సాహంబు దీపింప నక్షౌహిణీ 
ద్వితయంబుతోడం బురంబు వెడలె, నప్పు డతనిమిత్రుండైన కాశీపతియును మూండక్షౌ హిణులతోడం 
దోడుపడువాండై వెడలె, ని ట్లాప్తయుతుండై వచ్చువాని. ర్‌15 


ప్రతి :; అంతన్‌= అంతట; కృష్ణుండు= కృష్ణుడు; దండయాత్రా+ఉత్సుకుండు+ఐ= దందయాత్రా కార్యక్రమానికి పూనుకొన్నవాడై 
వివిధ+ఆయుధకలితంబును= అనేక విధాలైన ఆయుధాలతో కూడిందీ; విచిత్ర= నానా వర్ణాలతో ఆశ్చర్యకరమైన; 
కాంచన= బంగారంయొక్క పతాకా= టెక్కేలతో; కేతు= ధ్వజాలతో; విలసితంబును +అగు= ప్రకాశించేది అయిన; సుందర= 
అందమైన; స్యందనంబున్‌= రథాన్ని పటు= నేర్చుగల; జవ= వేగంగల; తురంగంబులన్‌ = గుర్రాల్ని పూన్చి= కట్టి; 
దారుకుండు= దారుకుడనే రథసారధి; తెచ్చినన్‌= తీసుకొనిరాగా; ఎక్కి అతిత్వరితగతిన్‌= మిక్కిలిశీఘ్రగమనంతో; 
కాశికానగరంబునకున్‌= వారణాసిపురానిక్కి అరిగినన్‌= వెళ్ళగా పౌండ్రకుండును= పౌండ్రకుడు కూడా; రణ+ఉత్సాహంబు= 
యుద్ధకుతూహలం; దీపింపన్‌= ప్రకాశింపగా; అక్షౌహిణీద్వితయంబుతోడన్‌= రెండు అక్షాహిణులతో; పురంబు= నగరంనుండి; 
వెడలెన్‌= బయలుదేరాడు; అప్పుడు= ఆ సమయంలో; అతనిమిత్రుండు+ఐన= పౌండద్రకుని స్నేహితుడైన; కాశీపతియును= 
కాశీరాజుకూడా; మూండు+అక్షౌహిణులతోడన్‌= మూడు అక్షౌహిణులతో; తోడుపడువాడు+ఐ= సహాయం చేసేవాదై; 
వెడలెన్‌= వెళ్ళాడు; ఇట్లు= ఈ విధంగా; ఆప్తయుతుండు+ఐ= హితులతో కూడినవాడై; వచ్చు= వస్తున్న వానిన్‌= 
పౌండ్రకుణ్ణి... 


214 శ్రీ మహాభాగవతము 


తా : కృష్ణుడు కదనకుతూహులుడదై దారుకుడు తెచ్చిన రథాన్ని అధిరోహించాడు. పొండ్రకుడూ రెండుఅక్షౌహిణుల సైన్యంతో 
మిత్రుడు, కాశీరాజు మూడు అక్షౌహిణుల సైన్యంతో కదనరంగానికి వెళ్ళారు. 


విశే : 1. అక్షౌహిణి అనగా- 21870 రథాలూ, 21870 ఏనుగులూ; 65610 అశ్వములూ, 109850 పదాతులును 
కలిగినసేన. ఒక అక్షౌహిణి అంటే - 218700ల సేనతో కూడింది. 


స్‌ చక్రగదాశంఖశార్జాదిసాధనుం, గృత్రిమగౌస్తుభశ్రీవిలాసు 
మకరకుండలహారమంజీరకంకణ, మణిముద్రికావనమాలికాంకుం 
దరళవిచిత్రపతంగవుంగవకేతుం, జెలువొందు పీతకౌశేయవాసు 
జవనాశ్వకలితకాంచనరథారూధుని, రణకుతూహలు లసన్మణికిరీటు 


తే. నాత్మసమవేషు రంగవిహారకలిత, నటసమానునిం బౌండ్రభూనాథుం గాంచి 
హర్ష మిగురొత్త నవ్వెం బద్మాయతాక్షుం, డంత వాండును నుద్వృత్తుం డగుచు నదరి. 516 


ప్రతి : పద్మ+ఆయత +అక్షుండు= పద్మాలవంటి విశాలమయిన కన్నులు కల కృష్ణుడు; చక్ర= సుదర్శనచక్రం; గదా= 
కౌమోదకీగద; శంఖం; శార్జం+ఆది= శార్జం అనే విల్లుమొదలగు; సాధనున్‌= ఆయుధాలు కలవాణ్ణి; కృత్రిమ= 
కల్పితమయిన,; కౌస్తుభ= కౌస్తుభంతోనూ; శ్రీవిలాసున్‌= లక్ష్మితోనూ ప్రకాశించేవాణ్ణి; మకరకుండల= మకరకుండలాల్నీ; 
హార= కంఠమాలల్నీ; మంజీర= కాలిఅందెల్సీ; కంకణ = కడియాల్స్నీ; మణిముద్రికా= రత్నపుటుంగరాల్నీ; వనమాలికా= 
ఆకులు, పూలు మడిచి చేసిన మాలనూ; (వక్షస్థలంలో) అంకున్‌= గుర్తులుగా కలవాళణ్ణీ; తరళ= చలిస్తున్ను విచిత్ర= 
చిత్రవర్ణమైన; పతంగపుంగవకేతున్‌ = గరుడధ్వజం కలవాణ్ణి; చెలువు+ఒందు= అందాన్ని పొందే; పీతకౌశేయవాసున్‌= 
పసుపువర్ణంగల పట్టువస్తాన్ని ధరించినవాణ్సీ; జవన+అశ్వ+కలిత= వేగం కలిగిన గుజ్టాలతోకూడిన; కాంచన= 
బంగారుయొక్క రథ+ఆరూఢధునిన్‌= రథంపైకి ఎక్కినవాణ్జీ; రణకుతూహలున్‌= యుద్దానికి ఉత్సహిస్తున్నవాణ్సీ; 
లసత్‌+మణికిరీటున్‌= ప్రకాశించేమణికిరీటం కలిగినవాణ్ణీ; ఆత్మ సమవేషున్‌= తనతో (కృష్ణునితో )సమానవేషం కలిగినవాళణ్ణీ 
రంగ విహారకలిత నటసమానునిన్‌= నాటకరంగంలో విహరించేనటుని వంటివాడైన; పౌండ్రభూనాథునిన్‌= పౌండ్రకరాజును; 
కాంచి= చూచి; హర్షము +ఇగురు +ఒత్తన్‌= సంతోషం చిగురించగా; నవ్వెన్‌= నవ్వాడు; అంతన్‌= అంతట; వాండును= ఆ 
పౌండ్రకుడూ; ఉత్‌ +వృత్తుండు +అగుచున్‌= గర్వించినవాదవుతూ; అడరి= విజృంభించి... 

తా : శంఖం, చక్రం, గద, శార్జాలనే ఆయుధాలను పొండ్రకుడు ధరించాడు. కృత్రిమకౌస్తుభమణిని వక్షస్థలంలో 
ధరించాడు. మకరకుండలాలు, హారాలు, కంకణాలు, రత్నపుటుంగరాలు, మెడలో వనమాల ధరించాడు. గరుడకేతనాన్ని 
రథంపై కూర్చాడు. పీతాంబరాన్ని ధరించాడు. వేగంగల గుర్రాల్ని కట్టిన రథాన్ని అధిరోహించాడు. ప్రకాశించే కిరీటాన్ని 


ధరించాడు. అట్టి పౌండ్రకుణ్ణి చూచి నాటక రంగంపై విహరించే నటుణ్జిగా భావించి, శ్రీకృష్ణుడు నవ్వాడు. ఆ నవ్వు చూచి 
పౌంద్రకునికి కోపం కలిగి 


క. పరిఘశరాసనపట్టిస, శరముద్గరముసలకుంతచక్రగదా తో 
మరభిందిపాలశక్తి, క్షురికాసిప్రాసపరశుశూలముల వెసన్‌. ర్‌17 


దశమస్కంధము - ఉత్తరభాగము 215 


ప్రతి : పరిఘ= ఇనుపగుదియ; శర+ఆసన = విల్లు పట్టిస= అద్దకత్తి, శరము= బాణం; ముద్దర= ముద్గరమనే ఆయుధ 
విశేషాన్ని ముసల= రోకలి; కుంత= బల్లెం; చక్ర= చక్రం; గదా= గద; తోమర= చిల్లకోల; భిందిపాల= భిందిపాల అనే 
ఆయుధవిశేషం; శక్తి= శక్తి అనే ఆయుధవిశేషం; క్షురిక= కత్తి అసి= ఖద్దం; ప్రాస= ఈటె; పరశు= గండ్రగొడ్డలి; 
శూలముల= శూలాలతో (ఈ ఆయుధాలన్నింటితో); వెసన్‌= వేగంగా... 

తా : పరిఘ, శరాసన, పట్టిస, శర, ముద్దర, ముసల, కుంత, చక్ర, గద, తోమర, భిందిపాల, శక్తి, క్షురిక, అసి, ప్రాస, 
శూలాది ఆయుధాలతో వేగంగా 


చ. పరువడి వైచినన్‌ దనుజభంజనుం డంత యుగాంతకాల ఖీ 

కర మహితో[గ్రపావకుని కైవడి నేచి విరోధిసాధనో 

తృరముల నొక్కటన్‌ శరనికాయములన్‌ నిగిడించి త్రుంచి భా 

స్వరగతి నొత్తె సంచలితశాత్రవసైన్యముం బాంచజన్యమున్‌. 518 
ప్రతి :; పరువడిన్‌= వేగంగా; వైచినన్‌= వేయగా; దనుజభంజనుండు= రాక్షసుల గర్వాన్ని అణచినవాడు - కృష్ణుడు; 
అంతన్‌= అంతట; యుగ+అంతకాల= యుగకాలానికి చివర సమయంనాటి; భీకర= భయంకరమైన; మహిత= గొప్పదైన; 
ఉగ్ర= తీవ్రమైన; పావకునికైవడిన్‌= అగ్నివలె; ఏచి= విజ్బంభించి; విరోధి= శత్రువుయొక్క సాధన +ఉత్మరములన్‌= 
ఆయుధాల సమూహాన్ని నిగిడించి= ప్రయోగించి; క్రుంచి= ఖండించి; సంచలిత శాత్రవసైన్యమున్‌= శత్రువుల దండును 
వణికించినది అయిన ; పాంచజన్యమున్‌= పాంచజన్యమనే శంఖాన్ని భాస్వరగతిన్‌= ప్రకాశవంతంగా; ఒత్తెన్‌= ఊదాడు. 
తా; శ్రీకృష్ణుడు ఆయుధాల్ని వేగంగా విసరి పౌండ్రకునిపై శత్రువుల ఆయుధాల్ని తుంచి, వాళ్లను వణికించే పాంచజన్యం 
పూరించాడు. 


ఉ. వారని యల్మతోం గినిసి వారిజనాభుండు వారిసైన్యముల్‌ 

మారి మసంగినట్లు నుజుమాడినం బీనుంగుంబెంటలై వెసం 

దేరులు వ్రాలె, నశ్వములు ద్రెళ్ళ, గజంబులు మొగ్జ్గె, సద్భటుల్‌ 

ధారుణిం గూలి, రిట్లు నెజి దప్పి చనెన్‌ హతశేషసైన్యముల్‌. 519 
ప్రతి : వారని= తగ్గని; అల్మతోన్‌= కోపంతో; కినిసి= విజృంభించి; వారిజనాభుందు = కృష్ణుడు; మారిమసంగిన +అట్లు= 
మృత్యుదేవత చెలగాటమాడినట్లు; నుబుము+ఆడినన్‌= ఖండించగా; పీనుంగు పెంటలు+ఐ= శవాలగుట్టలై; వెసన్‌= 
శీఘ్రంగా; తేరులు= రథాలు; వ్రాలెన్‌= విరిగిపడ్డాయి; అశ్వములు = గుర్రాలు; త్రెళ్ళెన్‌= కూలాయి; గజంబుల్‌= ఏనుగులు; 
మొగ్గెన్‌= ఒరిగాయి; సత్‌+భటులు= వీరులైన భటులు; ధారుణిన్‌= భూమిపై; కూలిరి= కూలారు; ఇట్లు= ఈ విధంగా; 
హతశేష= చనిపోగా మిగిలిన; 'సైన్యముల్‌= సైన్యాలు; నెజిదప్పి= పరాక్రమంకోల్పోయి; చనెను= పారిపోయాయి. 
తా : కృష్ణుడు తగ్గని కోపంతో విజృంభించాడు. మృత్యుదేవత చెలగాటమాడినట్లు శత్రు సైన్యాలు శవాల గుట్టలయ్యాయి. 
రథాలు నేలపై పడ్డాయి. గుర్రాలు కూలాయి. ఏనుగులు ఒరిగాయి. వీరులైన భటులు మరణించారు. మిగిలినవారు 
చావు తప్పించుకొన్నారు. 


216 శ్రీ మహాభాగవతము 


వ. అట్టియెడ రుధిరప్రవాహంబులును, మేదోమాంసపంకంబును వై సంగరాంగణంబు ఘోరభంగి 
యయ్యె, న య్యవసరంబునం గయ్యంబునకుం గాలు ద్రవ్వు న ప్పౌంద్రకునిం గనుంగొని హరి సంబోధించి 
యి ట్లనియె. 520 
ప్రతి : అట్టి+ఎడన్‌= ఆ సందర్భంలో; రుధిరప్రవాహంబులును= రక్తప్రవాహాల్తూ మేదస్‌+మాంస= క్రొవ్వు మాంసాలయొక్క 
పంకంబులును+ఐ= బురదగలద్రై సంగర +అంగణంబు= యుద్ధభూమి; ఫఘోరభంగి+అయ్యెన్‌= మిక్కిలి ఖభఖయంకరమైనదైంది; 
ఆ+అవసరంబునన్‌= అట్టి సమయంలో; కయ్యంబునకున్‌= యుద్దానికి; కాలుద్రవ్వు= సిద్ధపడుతున్న; ఆ+పౌంద్రకునిన్‌= 
ఆ పౌంద్రకుణ్ణి; కనున్‌+కొని= చూచి; హరి= కృష్ణుడు; సంబోధించి= పిలిచి; ఇట్లు+అనియెన్‌= ఇలా అన్నాడు. 
తా: ఆ సమయంలో రక్తప్రవాహంలో క్రొవ్వు, మాంసంపడి బురదగా అయింది. యుద్ధభూమి మిక్కిలి భయంకరమయింది. 
అట్టి సమయంలో తగవుకు సిద్ధపడుతున్న పౌండ్రకుణ్ణి చూచి పిలిచి కృష్ణుడు ఈ విధంగా చెప్పాడు. 
మ. 'మనుజేంద్రాధమ! పౌొండ్రభూపసుత! నీ మానంబు బీరంబు నేం 

డనిలో మాపుదు, నెద్దు క్రొవ్వి పెలుచ న్నాంబోతుపై అంకె వై 

చిన చందంబున దూతచేత నను నాక్షేపించి వల్దన్న పే 

రును జిహ్నంబులు నీ పయిన్‌ విడుతు నర్చుల్‌ పర్వ నేం డాజిలోన్‌. 521 
ప్రతి : మనుజ+ఇంద్ర+అధమ= రాజులలో అధముడైనవాడా!; పౌొండ్రభూపసుత= పౌండ్రరాజకుమారా!; నీ= నీయొక్క 
మానము= గర్వం; భీరము= పౌరుషం; నేండు= ఈ రోజు; అనిలోన్‌= యుద్ధంలో; మాపుదున్‌= పోగొడతా; ఎద్దు; 
క్రొవ్వి= మదమెక్కి పెలుచన్‌= అతిశయించి; ఆంబోతుపై= ఆ బోతుపై; అంకె= అంకె (ఎద్దు చేసే ధ్వని) వైచిన= వేసిన; 
చందంబునన్‌= విధంగా; దూతచేతన్‌= రాయబారిచే; ననున్‌= నన్ను ఆక్షేపించి= నిందించి; వల్చు+అన్న= నాకు పనికి 
రాదని నీవన్న; పేరును= నామాన్ని చిహ్నంబులున్‌= లాంఛనాల్ని అర్చులు+పర్వన్‌= మంటలు వ్యాపింపగా; నేడు= 
ఈ రోజు; ఆబిలోన్‌= యుద్ధంలో; నీపయిన్‌= నీపైకి; విడుతున్‌= ప్రయోగిస్తాను. 
తా : రాజాధమా! పౌందడ్రరాజకుమారా! నీ పౌరుషాన్ని నేటియుద్ధంలో రూపుమాపేటట్లు చేస్తాను. ఎద్దు కొవ్వెక్కి ఆబోతు 
పై రంకెలు వేసినట్లుగా నీ మాటలు ఉన్నాయి. నీవు ఆక్షేపించిన నా పేరు, చిహ్నాలు మంటలు కురిపిస్తుండగా నేటియుద్ధంలో 
నీపై ప్రయోగిస్తాను. 
క. అది గాక నీదు శరణము, పదపడి యేం జొత్తు నీవు బలవిక్రమ సం 

పద గల పోటరి వేనిం, గదలక నిలు “మనుచు నిశితకాండము లంతన్‌. 522 
ప్రతి : అదిగాక= అంతేకాకుండా; ఏన్‌= నేను; నీదు= నీయొక్క శరణము= ఆశయాన్ని పదపడి= తరువాత; చొత్తున్‌= 
అంగీకరిస్తాను; నీవు; బల= సైన్యం; విక్రమ= పరాక్రమాల; సంపద +కల= ఐశ్వర్యం కలిగిన; పోటరివి+ఏనిన్‌= యోధుద్దైతే; 
కదలక= స్థిరంగా; నిలు= ఉండుము; అనుచున్‌= అంటూ; నిశిత= వాడియైన; కాందములు= బాణాలు; అంతన్‌= 
అంతట (తరువాత)... 
తా : నేను నీ శరణును తరువాత వేదుకొంటాను. నీవు బలపరాక్రమ సంపద కలిగినవాడివి అయితే యుద్ధంలో స్థిరంగా 


పలుకుతూ వాడి అయిన బాణాలు 


దశమస్కంధము - ఉత్తరభాగము 21/7 


మ. చల మొప్పన్‌ నిగుడించి వానిరథముం జక్కాడి తత్సారథిం 

దల వే ద్రుంచి హయంబులన్‌ నరికి యుద్దండప్రతాపక్రియం 

బ్రలయార్మప్రతిమానచక్రమున నప్పాండ్రున్‌ వెసం ద్రుంప వాం 

డిలం గూలెం గులిశాహతి న్నారగు శైలేంద్రాకృతిన్‌ భూవరా! 523 
ప్రతి :; భూవరా!= ఓ పరీక్షిన్మహారాజా!; చలము+ఒప్పన్‌= పట్టుదలతో; నిగుడించి= విజృంభించి; వాని= పౌంద్రకుని; 
రథమున్‌= రథాన్ని చక్కాడి= ఖండించి; తత్‌+సారథిన్‌= ఆ రథం నడిపేవాణ్ణి; తలన్‌= శిరస్సును; వే= వేగంగా; త్రుంచి= 
ఖండించి హయంబులన్‌= గుర్రాల్ని నరికి= ఖండించి; ఉద్దండద= భయంకర; ప్రతాపక్రియన్‌= పరాక్రమంతో; 
ప్రలయ+అర్మప్రతిమాన= ప్రళయకాలంనాటి సూర్యుణ్ణి పోలిన; చక్రమునన్‌= సుదర్శనచక్రంతో; ఆ+పౌండ్రున్‌= 
ఆ పౌండ్రకరాజును; వెసన్‌= శీఘ్రంగా; త్రుంపన్‌= ఖండించగా; వాందు= వాడు; కులిశ+ఆహతిన్‌= వజ్రాయుధంయొక్క 
దెబ్బచే; ఒరగు= కూలే; శైల+ఇంద్ర+ఆకృతిన్‌= గొప్ప పర్వతంవలె; కూలెన్‌= పడ్డాడు. 
తా : కృష్ణుడు విజృంభించి పౌండ్రకుని రథాన్ని గుర్రాల్ని సారథిని చంపి, భయంకరమయిన పరాక్రమంతో ప్రళయకాల 
సూర్యునివలె మంటలు కక్కే సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. ఆ చక్రం దెబ్బతో పౌంద్రకుడు వజ్రాయుధం దెబ్బకు 
కూలిన పర్వతంవలె నేలకూలాడు. 


చ. మడవక కాశికావిభునిమస్తక ముద్ధతిం ద్రుంచి బంతి కై 

వడి నది పింజ పింజ గజవన్‌ విళశిఖాళి నిగుద్చి వాని యే 

లెడి పురిలోన వైచె నవలీల మురాంతకుం డిట్లు వైరులన్‌ 

గడంగి జయించి చిత్తమునం గౌతుకముం జిగురొత్త న త్తటిన్‌. ర్‌24 
ప్రతి : ముర+అంతకుందడు = కృష్ణుడు మదడవక= వెనుదిరగక; కాశికావిభుని= కాశీరాజుయొక్క మస్తకము= శిరస్సును; 
ఉద్ధతిన్‌+త్రుంచి= గర్వంతో ఖండించి; బంతికైవడిన్‌= బంతివలె; అది= శిరస్సు; పింజపింజన్‌+కజవన్‌= ఒక బాణం 
కింది చివరను, మరొక బాణం ములికి కరచుకున్నట్సు; విశిఖ+ఆళిన్‌= బాణాల సమూవాన్ని నిగుద్చి= వదలి; వాని= 
ఆ రాజుయొక్క ఏలెడి= పరిపాలించే పురిలోనన్‌= పురంలో; వైచెన్‌= వేశాడు; ఇట్లు= ఈ విధంగా అవలీలన్‌= 
సులభంగా; వైరులన్‌= శత్రువుల్ని కడగి= ప్రయత్నించి; జయించి= గెల్చి; చిత్తమునన్‌= మనస్సులో; కౌతుకమున్‌ = 
సంతోషం; చిగురు+ఒత్తన్‌= పల్లవింపగా; ఆ+తథిన్‌= ఆ సమయంలో... 
తా : కాశీరాజు శిరస్సును శ్రీకృష్ణుడు ఖండించాడు. ఆ శిరస్సును ఎగురకొడుతూ కాశీపట్టణంలో పడేటట్లు చేశాడు. 
ఒకదానివెనుక మరోబాణం చివర్ల గుచ్చుకొనేట్లు సాగే బాణాలను ప్రయోగించాడు. ఈ విధంగా కృష్ణుడు శత్రువుల్ని 


జయించి ఆనందిస్తూ 
క. సుర గంధర్వ నభశ్చర, గరుడోరగసిద్ధసాధ్యగణము నుతింపన్‌ 
మరలి చనుదెంచి హరి నిజ, పురమున సుఖ ముండె నతివిభూతి దలిర్చన్‌. ర్‌2ైర్‌ 


ప్రతి : సుర= దేవతలు; గంధర్వ= గంధర్వులు; నభస్‌+చర= భేచరులు; గరుద+ఉరగ= గరుడులు, పాములు; సిద్ధ= 
అణిమాదులైన ఎనిమిది సిద్దులు కలిగిన దివ్య పురుషులయొక్కయు; సాధ్య= పం(డైండుమంది గణదేవతలయొక్కయు; 


218 శ్రీ మహాభాగవతము 


గణము= సమూహం; నుతింపన్‌= ప్రశంసిస్తూండగాా మరలి= తిరిగి, చనుదెంచి= వచ్చి; హరి= కృష్ణుడు; నిజపురమునన్‌= 
తన నగరంలో; అతివిభూతి = మిక్కిలిసంపద; తలిర్చన్‌= అతిశయించగా; సుఖము+ఉందెన్‌= సుఖంగా ఉన్నాడు. 

తా : సుర, గంధర్వ, గరుడ, ఉరగ, సిద్ద సాధ్య గణాలు తనను ప్రశంసిస్తూ ఉండగా తిరిగివచ్చి, కృష్ణుడు తన నగరంలో 
మిక్షిలి వైభవంతో సుఖంగా ఉన్నాడు. 


క. వనజోదరు చిహ్నంబులు, గొనకొని ధరియించి పౌండ్రకుండు మచ్చరియై 
యనవరతము హరి దన తలం, పునం దగులుటం జేసి ముక్తిం బొందె నరేంద్రా! 526 


ప్రతి : నర+ఇంద్రా= ఓ రాజా; వనజ+ఉదరు= కృష్ణునియొక్క చిహ్నంబులు= లాంఛనాల్ని కొనకొని= ప్రయత్నించి; 
ధరియించి= తాల్చి మచ్చరి+ఐ= మాత్సర్యం కలవాడై; అనవరతమున్‌= ఎల్లప్పుడూ; హరి= కృష్ణుడు; తన= తనయొక్క 
తలయపునన్‌= ఆలోచనలో; తగులుటన్‌+చేసి= తగుల్మోవడంవల్ల; పౌంద్రకుండు= పౌంద్రకుడు; ముక్తిన్‌+పొందెన్‌= మోక్షాన్ని 
పొందాడు. 


తా; కృష్ణుని లాంఛనాలు ధరించడంచేత, మత్సరబుద్ధితో కృష్ణుణ్ణి సర్వకాల సర్వావస్థల్లో స్మరించడంవల్ల, పౌంద్రకునికి 
మోక్షం లభించింది. 


స్స్‌ అక్కడం గాశిలో నా రాజు మందిరాం, గణమునం గుండలకలిత మగుచుం 
బడి యున్న తలం జూచి పౌరజనంబులు, దమరాజు తలయకాం దగ నెటింగి 
చెప్పిన నా నృపుజీవితేశ్వరులును సుతులు, బంధువులును హితులు గూడి 
మొనసి హాహాకారమున నేద్చి, రత్తజిం, దత్తనూభవుండు సుదక్షిణుండు 


తే. వెలయం దండ్రికిం బరలోకవిధు లొనర్చి, జనకు ననిలో వధించిన చక్రపాణి 
నడరి మర్దింపం దగు నుపాయంబు దలంచి, చతురుం దగునట్టి తన పురోహితునిం బిలిచి. 527 


ప్రతి : అక్కడన్‌= అచ్చట; కాశిలోన్‌= కాశీపురంలో; ఆ రాజు= ఆ ప్రభువు; మందిర +అంగణమునన్‌= భవనప్రదేశంలో; 
కుందలకలితము +అగుచున్‌= కర్ణాభరణములచేత కూడిందై; పడియున్న= క్రిందపడ్డ; తలన్స్‌ చూచి; పౌరజనంబులు = 
నగరప్రజలు; తమ= తమయొక్క రాజు= ప్రభువుయొక్క తల+అ+కాన్‌= తలయే అని; తగన్‌+ఎటింగి= తగునట్లు 
తెలుసుకొని; చెప్పినన్‌= తెలియచేయగా; ఆ నృపు= ఆ రాజుయొక్క జీవిత+ఈశ్వరులునున్‌= భార్యలును; సుతులు = 
కుమారులు; బంధువులును= చుట్టాలును; హితులునన్‌ = ఇష్టమగువారును; కూడి= కలిసి; మొనసి= పూని; 
హాహాకారమునన్‌+ఏడ్చిరి= హాహాకారాలతో రోదించారు; ఆ+తటిన్‌= ఆ సమయంలో; తత్‌= వాని పౌండ్రకునియొక్క 
తనూభవుండు= కుమారుడు; సుదక్షిణుండు = సుదక్షిణుడు అనేవాడు; వెలయన్‌= ప్రసిద్ధికక్కునట్సు; తండ్ర్రికిన్‌= తండ్రికి; 
పరలోకవిధులు+ఒనర్చి= పరలోకక్రియలుచేసి; జనకునిన్‌= తండ్రిని; అనిలోన్‌= యుద్ధంలో; వధించిన= చంపిన; 
చక్రపాణిన్‌= కృష్ణుణ్ణి, అడరి= పూనుకొని; మర్దింపన్‌= నూరేందుకు (జయించేందుకు); తగున్‌= తగినట్టి ఉపాయంబు= 
వెరవు (మార్గం) తలంచి= ఆలోచించి; చతురుండు +అగునట్టి= నేర్పరి ఐనట్టి తన= తనయొక్క పురోహితునిన్‌= పురోహిత 
బ్రాహ్మణుణ్ణి; పిలిచి= ఆహ్వానించి. 


దశమస్కంధము - ఉత్తరభాగము 219 


తా : పౌండ్రకుని మరణాని కాయన భార్యలు, బంధువులు, మిక్కిలి పరితపించారు. పౌంద్రకుని కుమారుడగు సుదక్షిణుడు 
శాప్రోక్తంగా తండ్రికి పరలోకక్రియలు చేశాడు. యుద్ధంలో తండ్రిని వధించిన కృష్ణుణ్ణి నుగ్గు చేసేందుకు తగిన ఉపాయం 
ఆలోచించి, అందుకు నేర్పరి అయిన తన పురోహితుళ్ణి ఆహ్వానించాడు. 


క. అతదడుం దానును జని పశు, పతిపదసరసిజములకును బ్రమదముతో నా 

నతుందై య ద్దేవుని బహు, గతులం బూజింప నతండు కరుణాన్వితుందై. ర5్‌2ై8ి 
ప్రతి :; అతడున్‌= ఆ పురోహితుడూ,; తానును = సుదక్షిణుడూ; చని= వెళ్ళి పశుపతి= శివునియొక్క పదసరసిజములకున్‌= 
పాదపద్మాలకు; ప్రమదముతోన్‌= సంతోషంతో; ఆనతుందు+ఐ= మొక్కి ఆ+దేవునిన్‌= ఆ శివుణ్ణి; బహుగతులన్‌= అనేక 
విధాలుగా; పూజింపన్‌= సేవించగా; అతండు= ఆ శివుడు; కరుణా+అన్వితుందు+ఐ= దయతోకూడిన... 
తా : రాజపురోహితుడూ, సుదక్షిణుడూ శివునిపాదపద్మాలకు మొక్కి ఆ దేవుణ్ణి అనేకవిధాలుగా సేవించగా, శివుడు 
దయకలిగి 
క. మెచ్చితి నేవర మైనను నిచ్చెద నను వేండు మనిన నీశ్వర | నన్నున్‌ 

మచ్చిక రక్షింతువు పొర, పొచ్చెము సేయక మహేశ! పురహర! యభవా! 529 
ప్రతి : మెచ్చితిన్‌= మీ భక్తికి మెచ్చాను: ఏవరము+ఐనను= ఏ కోరిక అయినా; ఇచ్చెదనున్‌= ఇస్తాను; ననున్‌= నన్ను 
వేడుము= కోరుము; అనినన్‌= అనగా; మహా+ఈశా! = మహేశ్వరా; పురహర= కత్రిపురసంహారా!; అభవ= పుట్టుకలేనివాడా!; 
ఈశ్వర= శివా!) మచ్చికన్‌= (ప్రేమతో; పొరపొచ్చెము= భేదబుద్ధి; చేయక= కాకుండా; రక్షింతువు= రక్షిస్తుంటావు. 
తా : “మీరు నన్ను సేవలతో మెప్పించారు. మీరు కోరే కోరిక తప్పక తీరుస్తాను” అని శివుడు అంటే సుదక్షిణుడు శివా! 
అభవా! పురహరా! తనవాడు పరవాడు అనే భేదంలేకుండా (్రేమతో మమల్ని రక్షించేవాడివి నువ్వే! 


క. దేవా! మ జ్ఞనకుని వసు, దేవాత్మజుం దాబిలో వధించెను, నేనా 

గోవిందుని ననిలోపల, నే విధమున గెలుతు నాన తీవె పురారీ!” 530 
ప్రతి: దేవా!= ప్రభూ!; పుర +అరీ= శివా!; మద్‌+జనకునిన్‌= నా తండ్రిని; వసుదేవ+ఆత్మజుండు= వసుదేవుని కుమారుడగు 
కృష్ణుడు; ఆజిలోన్‌= యుద్ధంలో; వధించెను= చంపాడు; నేన్‌= నేను; ఆ= ఆ; గోవిందునిన్‌= కృష్ణుణ్ణి; అనిలోపలన్‌ = 
యుద్ధంలో; ఏవిధమునన్‌= ఏ రీతిగా గెలుతున్‌= గెలుస్తాను; ఆనతి= ఆజ్ఞను; ఈవు+ఎ= ఇమ్ము. 
తా : ఓ శివా! నా తండ్రిని కృష్ణుడు యుద్ధంలో చంపాడు. నేను కృష్ణుణ్ణి యుద్ధభూమిలో ఏ విధంగా గెలుస్తానో చెప్పుమని 
సుదక్షిణుడు పలికాడు. 
తే. అనిన శంకరుం దతనికి ననియె ననఘః!, నీవు బుత్విజులును భూసురావలియును 

బ్రీతి నభిచార మొనరింప భూతయుక్తుం, డగుచు ననలుండు దీర్చు నీ యభిమతంబు. 581 


ప్రతి : అనినన్‌= అని చెబితే) శంకరుండు= శివుడు; అతనికిన్‌= (పౌండ్రకుని) కుమారునితో; అనియెన్‌= చెప్పాడు; 
అనఘ! = పుణ్యాత్ముడా; నీవు; బుత్విజులును= యజ్ఞం చేయించే బ్రావ్మణులును; ప్రీతిన్‌= తృప్తితో; అభిచారము+ఒనరింపన్‌= 


220 శ్రీ మహాభాగవతము 


మారణహోమం చేస్తే (అభిచారికహోమం); భూతయుక్తుండు +అగుచున్‌= భూతాలతో కూడిన వాడవుతూ; అనలుండు= 
అగ్ని నీ= నీయొక్క అభిమతంబున్‌= కోరికను; తీర్చున్‌= తీరుస్తాడు. 
తా : సుదక్రిణుని కోరిక విని, శివు డాతనితో ఈ విధంగా చెప్పాడు. పుణ్యాత్ముడా! నీవూ, బుత్విజులగు బ్రాహ్మణులూ 
తృప్తిగా అభిచారహోమం చేస్తే భూతాలతో కూడిన అగ్ని నీ కోరికను తీరుస్తాడు. 
తే. అనిననా చంద్రమౌళివాకృ్యములభంగి, భూరినియమముతో నభిచారహోమ 

మొనరం గావింప నగ్ని యథోచితముగం, జెలంగ దక్షిణవలమాన శిఖల వెలింగె. ర్‌తి2ై 
ప్రతి : అనినన్‌= అని చెప్పగా ఆ= ఆ; చంద్రమౌళివాక్యములయొక్క భంగిన్‌= శివునిమాటల ప్రకారంగా భూరి= 
అధికమైన; నియమముతోన్‌= కట్టుబాటుతో; అభిచారహోమము = మారణక్రియకు సంబంధించిన హోమవిధివి; ఒనరన్‌= 
ఒప్పిదంగా? కావింపన్‌= చేయగా; అగ్ని యథా+ఉచితముగన్‌= యథాశాప్రీయంగా; చెలంగన్‌= వ్యాపించగా; దక్షిణ= 
దక్షిణదిశకు; వలమాన= కదలుచున్న (ప్రదక్షిణంగా) శిఖలన్‌= జ్వాలలతో; వెలిగెన్‌= ప్రకాశించింది. 
తా : శివుడు చెప్పిన విధంగా సుదక్షిణుడు అధికమైన నియమాలతో మారణహోమం చేశాడు. అగ్నిదేవుడు తృప్తి చెంది 
ప్రదక్షిణంగా తిరుగుతున్న జ్వాలలతో ప్రకాశించాడు. 


వ. అందుం దామశ్శశుకేశకలాపంబును, నశనిసంకాశంబు లైన నిడుదకోజలును, నిప్పులుప్పతిల్లు 
చూడ్ములును, ముడివడినబొమలును, జేవురించిన మొగంబును గలిగి కృత్య యతిరౌద్రాకారంబునం 
బ్రజ్వరిల్లుచుం గుండంబు వెలువడి యనుదిననిహన్యమాన ప్రాణిరక్తారుణమృత్యుకరవాలంబు లీలం జూపట్టు 
నాలుకను సెలవుల నాకికొనుచు నగ్నికీలాభీలంబగు శూలంబు గేలం దాల్చి భువనకోలాహలంబుగా 
నార్చుచు, నుత్తాలతాలప్రమాణపాదద్వయహతులం దూలు పెంధూళి నింగి మింగ, భూతంబులు సేవింప, 
నగ్నవేషయై, నిజవిలోచనసంజాతస ముద్దూతనిఖిలభయంకరజ్వాలికాజాలంబున దిశాజాలంబు లోలిం 
బ్రేల్చుచు, నుద్వేగగమనంబున నగధరునగరంబున కరుగుదేరం, బౌరజనంబులు భయాకులమానసులై 
దావదహనునిం గని పజచువనమృగంబులచాడ్పునం బజచి, సుధర్మాభ్యంతరంబున జూదం బాడు 
దామోదరునిం గని రక్షరక్షేతిరవంబుల నార్హులయి “కృష్ణ! కృష్ణ! పెనుమంటలం బురంబు గాల్ప్బం బ్రళయాగ్ని 
సనుదెంచె' నన వారిం జూచి 'యోడ కోదకుంి దని భయంబు నివారించి, సర్వరక్షకుందైన పుందరీకాక్షుందు 
జగదంతరాత్ముండు గావునం దద్భృత్తాంతం బంతయుం దనదివ్యచిత్తంబున నెజింగి కాశీరాజపుత్రపేరితయైన 
య మ్మహాకృత్యను నిగ్రహింపం దలంచి నిజపార్వ్వవర్తియై యున్న య ద్దివ్య సాధనంబు గనుంగొని 
యప్పుడు. ర్‌తితి 

ప్రతి : అందున్‌= ఆ మంటలనుండి; తామ = ఎగర్రన్వి శృ్మశ్రు= మీసాలయొక్క కేశ= వెండ్రుకలయొక్క కలాపంబును= 
సమూహమూ; అశని= పిడుగుతో; సంకాశంబులు+ఐన = సమానాలైన; నిడుదకోరలును= దీర్చాలైన కోరలూ; 
నిప్పులు +ఉప్పతిల్లు= నిప్పులుకక్కే చూడ్ములును= చూపులూ; ముడి+పడిన = ముడిపడ్డ; బొమలున్‌= కనుబొమలూ; 
జేవురించిన= ఎర్రగాకందిన; మొగంబును= ముఖమూ; కలిగి; కృత్య అనే భూతం; రౌద్ర+ఆకారంబునన్‌= భయంకర 


దశమస్కంధము - ఉత్తరభాగము 221 


రూపంతో; ప్రజ్వరిల్లుచున్‌= మండుతూ; కుండంబు = హోమగుండంనుండి; వెలువడి= బయటికి వచ్చి; అనుదిన = ప్రతిదిన 
ప్రళయంలో; నిహన్యమాన= చంపే; ప్రాణి= ప్రాణుల; రక్త+అరుణ= రక్తంచే ఎర్రబడిన; మృత్యుకరవాలంబులీలన్‌= 
మృత్యుదేవతచేతికత్తి విధంగా; చూపట్టు= కన్పించే; నాలుకను = నాలుకతో; సెలవులన్‌= పెదవుల పార్వ్వాలను; నాకికొనుచున్‌= 
తడుపుకొంటూ; అగ్నికీలా= అగ్నియొక్కజ్వాలవంటి; శూలంబున్‌= శూలాన్ని కేలన్‌+తాల్చి= చేతియందు ధరించి; భువన 
కోలాహలంబు+కన్‌= అన్నిలోకాల్లో కలకలం వ్యాపించేట్లుగా; ఆర్చ్బుచున్‌= కేకలువేస్తూ ఉత్‌+తాల తాలప్రమాణ= 
తాటిచెట్టంతపొడవైన; పాదద్వయ = రెండుపాదాలయొక్క హతులన్‌= దెబ్బలచే; తూలు= ఎగిరిపడుతున్న; పెన్‌+ధూళి= 
దుమ్ము; నింగిమింగన్‌= ఆకాశాన్ని కమ్ముకొనగా? భూతంబులు= బేతాళుదులైన భూతాలు; సేవింపన్‌= సేవిస్తుండగా; 
నగ్నవేష+ఐ= దిగంబరంగా; నిజ= తనయొక్క విలోచన= నేత్రాలనుండి; సంజాత = పుట్టిన; సముద్దూత = విజృంభించిన; 
నిఖిల= అందరికీ; భయంకర= భయం కలిగించే; జ్వాలికాజాలంబునన్‌= మంటల సమూహంతో; దిశాజాలంబులన్‌ = 
దిక్కుల సమూహాన్ని ఓలిన్‌= క్రమంగా; ప్రేల్చుచున్‌= కాల్చుచుతూ; ఉత్‌+వేగ= భయపెట్టే; గమనంబునన్‌= నడకతో; 
నగధరునగరంబునకున్‌ = గోవర్థనపర్వతాన్ని తాల్చిన శ్రీకృష్ణునియొక్క నగరమైన ద్వారకకు; అరుగుదేరన్‌= రాగా; 
పౌరజనంబుల్‌= పురంలోని ప్రజలు; భయ+ఆకుల+మానసులు +ఐ= భయంతో కూడిన మనస్సులు కలవారై, దావదహాునిన్‌= 
దావాగ్నిని; కని= చూచి; పరచు= పరువెత్తునట్టి; వనమృగంబుల= అడవిజంతువుల; చాడ్పునన్‌= విధంగా; పజచి= 
పారిపోయి; సుధర్మ+అభి+అంతరమున = 'సుధర్మ అనే సభాస్థలమధ్యభాగంలో,; కని= చూచి; రక్షరక్ష+ఇతి రవంబులన్‌= 
రక్షించు రక్షంచు అనేశబ్దాలతో; ఆర్హులు +అయి= బాధను పొందినవారై; కృష్ణకృష్ణ! = కృష్ణా!, కృష్ణా!; 'పెనుమంటలన్‌= 
పెద్దమంటలతో; పురంబున్‌= పురాన్ని కాల్చ్పన్‌= కాల్చుటకై; ప్రళభయ+అగ్ని= ప్రళభయకాలంనాటి అగ్ని చనుదెంచెన్‌= 
వచ్చిపడింది; అనన్‌= అని చెప్పగా వారిన్‌= ఆ ప్రజలను; చూచి; ఓదడకుడు+ఓదకుండు+అని= భయపడవద్దు, భయపడవద్దు 
అంటూ; భయంబు= భయాన్ని నివారించి= పోగొట్టి, సర్వరక్షకుండు+ఐన = అన్నిటినీ కాపాడేవాదైన; పుండరీక +అక్షుండు= 
శ్రీకృష్ణుడు; జగత్‌ +అంతర +ఆత్ముడు +ఐ= విశ్వవ్యాపకుదైనాడు; కావునన్‌= కాబట్టి, తద్‌ +వృత్త +అంతంబు +అంతయున్‌= 
ఆ సమాచారం అంతటినీ; తన= తనయొక్క దివ్యచిత్తంబునన్‌ +ఎటింగి= దివ్యమనస్సులో తెలుసుకొని; కాళశీరాజపుత్ర= 
కాశీరాజు కుమారుడగు సుదక్షిణునిచే; ప్రేరిత+ఐన = ప్రేరేపింపబడిందైన; ఆ+మహాకృత్యను= ఆ గొప్పకృత్యను; నిగ్రహింపన్‌= 
అడ్డగించుటక్రై తలంచి= కోరి; నిజపార్వ్వవర్తి+ఐ= తనకు సమీపంలో; ఉన్న ఆ+దివ్య= ప్రసిద్ధమైనా, దేవతాసంబంధమైన; 
సాధనమును= పరికరాన్ని (సుదర్శనం); కనుంగొని= చూచి; అప్పుడు= ఆ సమయంలో... 


తా : మారణహోమాగ్ని ఉన్న హోమకుండం నుండి కృత్య భయంకర రూపంతో, రక్తంతో కూడిన నాలుకతో పెదవులను 
నాకుకొంటూ వచ్చి, అగ్నిజ్వాలవంటి శూలాన్ని ధరించి, తన పాదఘట్టనవల్ల దుమ్ము వ్యాపిస్తుండగా భూతాలు తనను 
'సేవిస్తూండగా, కన్నులనుండి రాలే మంటలతో దిక్కులను కాలుస్తూ, మిక్షిలి వేగంగా కృష్ణుడుండే ద్వారకానగరం చేరింది. 
ద్వారకావాసులు భయపడి రక్షించు రక్షించుమని కృష్ణుణ్ణి వేడారు. కృష్ణుడు పారిపోకుదని వారికి ధైర్యం చెబుతూ, తన 
దివ్యదృష్టితో విషయం తెలుసుకొన్నాడు. ఈ పని సుదక్షిణుడు చేసిన మారణహోమఫలం అని తెలిసికొని, కృత్యను 
అడ్డగించెందుకు సుదర్శనచక్రాన్ని పంపాడు. 

విశే : కృత్య శత్రుసంహారంకోసం - అందుకు తగిన మంత్రాలతో, వస్తువులో హోమంచేస్తే ఆ హోమంనుండి పుట్టే 
క్షుద్రదేవతా శక్తి. “కృత్య - ఆజ్ఞాపించినపనిని చేసేది అని వ్యుత్పత్తి. 


222 శ్రీ మహాభాగవతము 


భీమమై బహుతీవ్రధామమై హతరిపుస్తోమమై సుమహితోద్దామ మగుచుం 

జండమై విజితమార్తాండమై పాలితాజాండమై విజయప్రకాండ మగుచు 

దివ్యమై నిఖీలగంతవ్యమై సుజనసంభావ్యమై స క్తసేవ్య మగుచు 

నిత్యమై నిగమసంస్తుత్యమై వినమితాదిత్యమై నిర్ణితదైత్య మగుచు 

తే. విలయసమయసముద్భూతవిపులభాస్వ, దళికలోచనలోచనానలసహస్ర 
ఘటితపటుసటాజ్వాలికాచటులసత్త్స, భయదచక్రంబు కృత్యపైం బంపె శౌరి. ర్‌తి4 


బ్ర 


ప్రతి : శౌరి= కృష్ణుడు; భీమము+ఐ= భయంకరమైనదై; బహుతీవ్రధామము+ఐ = మిక్కిలి తీవ్రమగు కాంతికలదై; 
హత= చంపబడ్డ; రిపు= శత్రువుల; స్తోమము+ఐ= సమూహం కలదియై; సుమహిత +ఉద్ద్ధామము +అగుచున్‌= తీవ్రమైన 
మహామహిమ విజ్బృంభణంకలది అవుతూ; చందము+ఐ= తీవ్రమై; విజిత= జయింపబడ్డ; మార్తాండము+ఐ= సూర్యుడు 
కలదై పాలిత+అజాండమై= పాలింపబడ్డ బ్రహ్మాండం గలదై; విజయప్రకాండము+అగుచున్‌= విజయపరంపరచే గ్రేష్టమైనది 
అవుతూ; దివ్యము+ఐ= లోకాతీతమైనదై; నిఖీల= అన్నిదిక్కులకు; గంతవ్యము+ఐ= పోగలిగిందై; సుజన = మంచివారిచే; 
సంభావ్యము+ఐ= సమ్మానింపదగిందై; సత్‌+భక్త= మంచిభక్తులకు; సేవ్యము+అగుచున్‌= 'సేవింపదగింది అవుతూ; 
నిత్యము+ఐ= శాశ్వతమైందై అవుతూ; నిగమసంస్తుత్యము +ఐ = వేదాలచే స్తుతించదగిందై; వినమిత= వినయంతో వంగిన; 
ఆదిత్యము+ఐ= ఆదిత్యుని కలదై; నిర్ణిత= జయింపబడ్డ; దైత్యము+అగుచున్‌= రాక్షసులుగలది అవుతూ; విలయసమయ = 
ప్రళయకాలంలో; సముద్భూత = పైకెగసిన; విపుల= విస్తారమైన; భాస్వత్‌= ప్రకాశించే; అళికలోచన= నుదిటి కన్నుగల 
శివుని లోచన +అనల= నేత్రాగ్నియొక్క సహస్రఘటితపటు సటాజ్వాలికా= వేలకొలదిగా గుబురుకొన్న జూలు అనెడి 
మంటలచేత; చటుల= తీక్టమైన; సత్వభయద:= ప్రాణులకు భయాన్ని కల్దించేదైన; చక్రంబు= సుదర్శనచక్రాన్ని కృత్యపైన్‌= 
కృత్యమీదికి; పంపెన్‌= పంపాడు. 

తా; కృష్ణుడు భయంకరమైన శత్రువులను చంపేట్టిదీ, సూర్యకాంతిని ధిక్కరించేకాంతి కలదీ, అన్ని దిక్కులకు పోగలిగినట్టిదీ, 
శాశ్వతమైందిీ, వేదాలచే స్తుతింపదగిందిీ, సుజనులచే స్తుతింపబడేదీ, భక్తులచేత 'సేవింపబడేదీ, దేవతలచే నమస్శరింపబడదేదీ, 
రాక్షససంహారం చేసేదీ, ప్రథ్రయకాలంలో శివునిఫాలనేత్రంనుంచి వెలువడిన మంటలవలె భయంకరమై తన జూలు అనెడి 
అగ్నిజ్వాలలతో ప్రాణులకు భయాన్ని కల్లించేదీ అయిన సుదర్శనచక్రాన్ని కృత్యపైకి పంపాడు. 

వ. అదియును బ్రళభయవేళాసంభూతజీమూతసంఘాత ప్రభూతఫబమవటమాటోపనినదాధరీకృత 
మహాదుస్సహకహకహ నిబీడనిస్వన నిర్దోషపరిపూరితబ్రహ్మాండకుహరంబును, నభ్రంలిహకీలాసముత్కట 
పటుచిటపటస్ఫుటద్విస్ఫులింగచ్చటాభీలంబును, సకలదేవతాగణ, జయ జయ, శబ్బకలితంబును, 
ననంతతేజోవిరాజితంబును నగుచుం గదిసినం బంటింపక కంటగించు కృత్యను గెంటి వెంట నంటిన 
నది తన తొంటి రౌద్రంబు విడిచి మరలి కాశీపురంబు సొచ్చి పౌరలోకంబు భయాకులతం బొంది వాపోవ, 
రోషభీషణాకారంబుతో నప్పుడు బుత్విజ్నికాయయుతంబుగ సుదక్షిణుని దహించె, నత్తజిం జక్రంబును 
దన్నగరంబు సౌధప్రాకారగోపురాట్టాలకాదివివిధవస్తువాహననికరంబుతో భస్మంబు గావించి మరలి 
యమరులు వెజంగందం గమలలోచనపార్వ్వవర్తియై నిజప్రభాపుంజంబు వెలుంగొందం గొల్బియుందడె నని 
చెప్పి మజియు నిట్లనియె. ర్‌తిత్‌ 


దశమస్కంధము - ఉత్తరభాగము 223 


ప్రతి : అదియును= ఆ సుదర్శనచక్రం; ప్రళయవేళా= ప్రళయకాలంలో; సంభూత = ఏర్పడిన; జీమూత = మేఘాలయొక్క 
సంఘాత= సంయోగంవల్లు ప్రభూత = పుట్టిన; ఘుమఘుమ+ఆటోప= ఘుమఘుమ అనే ధ్వనులయొక్క ఆటోప= 
ఆడంబరంచే కలిగిన; నినద= ధ్వనులచే; అధరీకృత = తక్కువగా చేయబడిన; మహా= గొప్పవైన; దుస్సహ= సహించలేని; 
కహకహ= గర్జనలవల్ల కలుగుధ్వనిచే; నిబవిడ= గాఢదైన; నిస్వన= ధ్వనియొక్క నిర్‌+ఘాషపరిపూరిత= మైోతచే బాగుగ 
నిందిన; బ్రహ్మాండకుహరంబును= బ్రహ్మాండాలనే బిలం(రంధ్రంికలదియు; అభ్రంలిహ= మేఘాల రాపిడివల్ల కలిగే; 
క్రీల్రా= మంటలయొక్క సముత్మట= ఆధిక్యంతో; పటు = దిటవుగల; చిటపట = చిటపటధ్వనులయొక్క స్ఫుటత్‌+విస్సులింగ+ 
ఛటా+ఆభీలంబున్‌= స్పష్టమైన అగ్నికణాలయొక్కక్రాంతిచే భయాన్ని కలిగించేది; సకల= సర్వ దేవతాగణ= దేవతలసమూహం 
యొక్క జయజయశబ్దకలితంబునున్‌= జయ, జయ అనే శబ్దాలచేత కూడింది; అనంత = అంతంలేని; తేజస్‌= తేజంచే; 
విరాజితంబునున్‌= ప్రకాశించబదేది; అగుచున్‌= అవుతూ; కదిసినన్‌= మీదకురాగా; పంటింపక= సంకోచింపక; 
కంటగించు= ద్వేషించే; కృత్యను= కృత్యను; గెంటి= నెట్టివేసి; వెంటన్‌+అంటినన్‌= అనుసరించి వెడలగాా? అది= ఆ కృత్య; 
తన= తనయొక్క తొంటి= పూర్వపు; రౌద్రము= కోపాన్ని విడిచి= వదలి; మరలి= వెనుకకు తిరిగి; కాశీపురంబున్‌+బొచ్చి= 
కాశీనగరం దూరి; పౌరలోకము= పురప్రజలు; భయ+ఆకులతన్‌= భయంతో వ్యాకులపాటు; పొంది= పొందినవారై; 
వాపోవన్‌= దుఃఖంతో అరుస్తుండగా; రోష= కోపంచే; భీషణ = భయంకరమైన; ఆకారంబుతో = రూపంతో; అప్పుడు= 
ఆ సమయంలో; బుత్విజ్‌+నికాయ = అభిచారహోమం చేయించే బ్రాహ్మణులసమూహంతో; యుతంబుగ= కూడిన; 
సుదక్షిణునిన్‌= సుదక్షిణుణ్లి; దహించెన్‌= కాల్చింది; ఆ+తటిన్‌= ఆ సమయంలో; చక్రంబును= సుదర్శనచక్రంకూడా; 
తద్‌+నగరంబు= ఆ పట్టణంలోని; సౌధ= భవనాల్ని ప్రాకార= చుట్టుగోడల్ని గోపుర +అట్టాలక +ఆది= గోపురాలు, 
బురుజులు మొదలగు; వివిధవస్తువాహననికరంబుతోన్‌= అనేకం అయిన వస్తు వాహనముల సమూహంతోపాటుగా; 
భస్మంబు కావించి= బూడిద చేసి; మరలి= వెనుకకు వచ్చి; అమరులు = దేవతలు; వెజగందన్‌= ఆశ్చర్యపడుతూండగా్గా; 
కమలలోచనపార్వ్వవర్తియై = కృష్ణునియొక్క సమీపంలో ఉన్నదై; నిజ= తనయొక్క ప్రభాపుంజంబు= కాంతి సమూహం; 
వెలుంగు+ఒందన్‌= ప్రకాశిస్తుండగా; కొల్చి= సేవించి; ఉండెన్‌+అని= ఉండెనని; చెప్పి మజియున్‌= ఇంకా ఇట్లు+ 
అనియెన్‌= ఈ విధంగా అన్నాడు - శుకమహర్షి 


తా :; ఆ చక్రాయుధం ప్రళభయకాలంనాటి మేఘాలనుంచి పుట్టిన ధ్వనివంటి భయంకర ధ్వనితో, ఆకాశాన్నంటుతున్న 
అగ్నిజ్వాలలతో, సకలదేవతలు జయ జయధ్వానాలు చేస్తుండగా, అమిత తేజస్సుతో వెలుగొందుతూ కృత్యను సమీపించింది. 
తనను చూచి తదబదకుండా కంటిగించుకుంటున్న కృత్యను గెంటివేసి వెంటబడింది. అప్పుడు కృత్య తన పూర్వప్ర రౌద్రరూపాన్ని 
వదలి తిరిగి కాశీపురంలో దూరింది. మరలి వచ్చిన కృత్యను చూచి పాొరులంతా భయపడి శోకిస్తుండగా ఆ కృత్య 
రోషభీషణమైన ఆకారంతో బుత్విజులతోపాటు సుదక్షిణుణ్జి దహించివేసింది. అప్పుడు శ్రీకృష్ణుని చక్రాయుధం సౌధగోపుర 
ప్రాకారాలతో పాటు ఆ నగరాన్ని భస్మీపటలం చేసింది. దేవతలంతా ఆశ్చర్యపడేట్లు శ్రీకృష్ణునిచెంతకు చేరింది అని 
శుకమహర్షి పరీక్షిత్తు మహారాజుతో చెప్పి, కృష్ణగాథను ఇంకా కొనసాగించాడు. 


క. మురరిపువిజయాంకితమగు, చరితము సద్భక్తిం దగిలి చదివిన వినినన్‌ 
దురితములం బాసి, జను లిహపరసౌఖ్యము లతనిచేతం బదయుదు రధిపా! 586 


ప్రతి : అధివా! = ఓరాజా!; మురరిపు= కృష్ణునియొక్క విజయ +అంకితము +అగు = 'శ్రీకృష్ణవిజయం'” అనే పేరుగల; 
చరితము= ఈ చరిత్రను; సత్‌+భక్తిన్‌= ఉత్తమ భక్తితో; చదివినన్‌= చదివినా? వినినన్‌= విన్నా జనులు= ప్రజలు; 


224 శ్రీ మహాభాగవతము 


దురితములన్‌+పాసి= పాపాల్ని పోగొట్టుకొని; అతనిచేతన్‌= ఆ భగవంతునివల్లు ఇహ= ఈలోకంయొక్క పర= 
పరలోకంయొక్క సౌఖ్యములు= సుఖాల్ని పడయుదురు= పొందుతారు. 
తా : పరీక్షిన్మహారాజా! శ్రీకృష్ణు విజయం అనే పేరుగల ఈ చరిత్రను చదివినా, విన్నా భగవంతుని కృపచే పుణ్యాత్ములై 
ఇహపరలోక సుఖాలను పొందుతారు. 
వ. అనిన శుకయోగికి రాజయోగి యిట్లనియె. రఫ్‌ 
ప్రతి : అనినన్‌= అనిచెప్పగా; శుకయోగికిన్‌= వ్యాసుని కుమారుడగు శుకునితో; రాజయోగి= రాజయోగి అయిన 
పరీక్షిన్మహారాజు; ఇట్లు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 
తా : రాజయోగియగు పరీక్షిన్మహారాజు శుకునితో ఇలా అన్నాడు. 

 బలరాముండు ద్వివిదు(డను వానరుని సంహరించుట 


క. బలభద్రుం డప్రమేయుం, డలఘుం డనంతుండు నతనియద్భుతకర్మం 

బులు వినియు, దనియ దింకను, దెలియంగ నా కాన తిమ్ము దివ్యమునీంద్రా! ర్‌తిలి 
ప్రతి : దివ్యముని+ఇంద్రా!= దైవత్వంగల ఓ ముని శ్రేష్టా!; బలభద్రుండు= బలరాముడు; న+ప్రమేయుండు = 
అప్రమేయుండు= ఇంతంత అని చెప్పడానికి వీలుకానివాడు; న+లఘముండు= అలఘుండు= గొప్పవాడు; న+ 
అంతుండున్‌= అంతంలేనివాడు(అయిన); అతని= ఆ బలరామునియొక్క అద్భుతకర్మంబులు= (అతదు)చేసిన అపురూషమైన 
పనులు; వినియున్‌= విన్నప్పటికీ తనియదు= తృప్తికలుగలేదు; ఇంకను = ఇంకా మరికొన్ని తెలియన్‌+కన్‌= తెలుసుకునేలా; 
నాకున్‌= నాకు; ఆనతి+ఇమ్ము= సెలవీయండి. 
తా : దైవత్వంగల ఓ శుకమహర్నీ! బలరాముడు ఎంతో గొప్పవాడు, సర్వాధికుడు, అంతంలేనివాడు. అతణ్సి 
గురించి, అతడుచేసిన అద్భుతమైన పనుల్ని గురించి ఎంత విన్నప్పటికీ నాకు తనివి తీరడంలేదు. ఆ బలరాముజ్జి గురించి 
మరికొన్నివిశేషాలు నాకు విశదీకరించి తెలియజేయండి - అని పరీక్షిన్మహారాజు కోరాడు. 
విశే : ఈ పద్యంలో బలరాముడికి - అప్రమేయుడు, అలఘుడు, అనంతుడు - అనే మూడువిశేషణాలు 
ప్రయోగించాడు - కవి. వీటిలో అనంతుడు అనేది సాభిప్రాయవిశేషణం. అనంతుడు అంటే శ్రీహరికి పాన్పుగా ఉన్న 
ఫణిరాజు అనికూడా అర్థం. బలరాముడు శేషునిఅవతారం. ఆ అర్జాన్నికూడా ఇక్కడ సమన్వయించుకోవాలి. 
మూలంలోని “అనంతస్యాప్రమేయస్య' - అనే ప్రయోగంలోని చమత్మారాన్ని గమనించి, పోతన యథాతథంగా 
అనుసరించారు. 


వ. అనిన రాజునకు శుకుం డిట్లనియె. 539 
ప్రతి : అనినన్‌= అనగా; రాజునకున్‌= రాజుతో; శుకుండు= శుకమహర్షి ఇట్లు+అనియెన్‌= ఇలా అన్నాడు. 
తా ; బలరాముని విశేషాలు మరికొన్ని చెప్ప్పుమన్న రాజుతో శుకమహర్షి ఇలా చెప్పాడు. 


క. జననాయక! విను సుగ్రీ, వుని సచివుండు మైందునకు సహోదరుం దనంగా 
వినుతికి నెక్కిన ద్వివిదుం, డను ప్రవగుండు నరకసఖ్యుం డతిదర్పితుందై. 540 


దశమస్కంధము - ఉత్తరభాగము 225 


ప్రతి ;: జననాయక!= ఓ రాజా!; విను= వినవయ్యా; సుగ్రీవుని సచివుండు= శ్రీరామునితో మైత్రినెరపిన సుగ్రీవుడనె 
వానరరాజుకు మంత్రియైన; మైందునకున్‌= మైందుడు అనేవానికి; సహోదరుండు= తోడబుట్టినవాడు; అనంగా= అని; 
వినుతికిన్‌ ఎక్కిన = ప్రసిద్ధికక్కిన; (ప్రశంసలు పొందినవాడు); ద్వివిదుండు+అను= ద్వివిదుడు అనే పేరుగల; ప్రవగుం 
డు= వానరుడు; నరకసఖ్యుండు= నరకాసురుని మిత్రుడు; అతిదర్పితుండు+ఐ= మిక్కిలి మదించినవాడై... 


తా : ఓ రాజా! సుగ్రీవునిమంత్రి, మైందునికి తోడబుట్టినవాడు అయిన ద్వివిదుడు అనే వానరక్రేష్టుడు నరకాసురునికి 
చెలికాడు కావడంతో మిక్కిలి గర్వితుడై 


విశే : ఈ పద్యంలో ప్రస్తావింపబడిన సుగ్రీవుడు - మైందుడు - ద్వివిదుడు - శ్రేతాయుగంలో శ్రీరాముని వానరసేనలోనివారే. 
సుగ్రీవుడు రామునికి ప్రియమిత్రుడు. 


సీ చెలికానిపగం దీర్చం దలంచి కృష్ణుం దేలు పురములు జనపదంబులు దహించి 
సరిదుపవనసరోవరములు గోరాడి మందలం గొందల మందంజేసి 
ప్రాసాదములు ద్రొబ్బి పరిఖలు మాయించి చతురంగబలముల సమయంజేసి 
పురుషుల సతులను భూధరగుహలలోం బెట్టి వాకిలి గట్టి బిట్టు నొంచి 


తే. ఫలితతరువులం ద్రుంచి సాధుల నలంచి, కోట లగలించి పడుచుల నీట ముంచి 
ధరణి నిబ్బంగిం బెక్కుబాధలం జలంబు, పరంగం జేయుచు నొకనాండు ప్రవగవరుండు. 541 


ప్రతి : చెలికానిపగన్‌= మిత్రుడైన నరకాసురునిపగను; తీర్చన్‌= తీర్చడానికి; తలంచి= ఆలోచించి; కృష్ణుండు +ఏలు= 
శ్రీకృష్ణుడు పరిపాలించే; పురములు = పట్టణాలు; జనపదంబులు= పల్లెపట్టులు; దహించి= కాల్ఫి; సరిత్‌+ఉపవన + 
సరోవరములు= నదులు, ఉద్యానవనాలు, కొలనులు; కోరాడి= మట్టిత్రవ్వి ఎగజల్లి;ి మందలన్‌= ఆవుల గుంపుల్ని 
కొందలము+అందన్‌= బాధపడేట్లు చేసి; ప్రాసాదములు= మెడలు; ద్రొబ్బి= పడగొట్టి పరిఘలు= అగడ్తల్ని మాయించి= 
పూడ్చివేసి; చతురంగబలములు = రథ, గజ, తురగ, పదాతులనే నాలుగుఅంగాలుగల సేనల్ని; సమయంన్‌+చేసి= చంపి; 
పురుషులన్‌= మగవారిని; సతులన్‌= ఆడువారిని; భూధరగుహలలోన్‌= కొండగుహలో; పెట్టి= బంధించి; వాకిలి= 
ఆ గుహల ద్వారాలు; కట్టి= మూసి; బిట్టు= మిక్కిలి; నొంచి= బాధించి; ఫలిత తరువులన్‌= పండినపళ్తతో నిండిన చెట్లను; 
క్రుంచి= విరిచి సాధులన్‌= ఎట్టిపాపకార్యాలు చేయనిసాధుల్ని అలంచి= (శ్రమపెట్టి; కోటలు= కోటలూ (ప్రాకారాలూ); 
అగలించి= పెల్లగించి; పడుచులన్‌= స్త్రీలను; నీటన్‌+ముంచి= నీళ్ళలో ముంచి; ధరణిన్‌= భూమిపై; ఈ+భంగిన్‌= 
ఈ విధంగా; పెక్కుబాధలన్‌= అనేకవిధాలయినబాధలతో; చలంబు పరంగన్‌+చేయుచున్‌= మాత్సర్యం వహిస్తూ 
ఒకనాండు= ఒకానొకనాడు; ప్ల్రవగవరుండు= ఆ వానరశ్రేష్టుడు... 


తా : ద్వివిదుడు తన స్నేహితుడైన నరకుణ్ణి శ్రీకృష్ణుడు చంపినందుకు శ్రీకృష్ణునిమీద పగదీర్చుకోదలచాడు. అందుకై 
కృష్ణుడు పరిపాలించే పట్టణాల్లోనూ, పల్లెల్లోనూ ప్రవేశించి వాటిల్ని పాడుచేస్తూ, దహించివేస్తూ, రాజులు నివసించే 
అంతపురాలను పదగొట్టి, అగడ్తలు పూద్చివేసి, నదుల్ని ఉద్యానవనాల్సి కొలనుల్ని తవ్విపోసి, ప్రీపురుషుల్ని పట్టుకుని 
తీసుకుపోయి కొండగుహల్లో బంధించి, గుహల వాకిళ్లు మూసివేసి నానావిధాలయిన బాధలుపెట్టి, బాగా పండినచెట్లను 
విరిచివేసి, సాధువుల్ని హింసించి - భూమినంతా బహురీతులుగా మాత్సర్యంతో బాధలుపెదుతూ ఆ వానరుడు ఒకనాడు 


226 శ్రీ మహాభాగవతము 


క. చతురమృదు గీతరవము, న్నతి వీతెంచినం జెలంగి నగచరుం డా రై 

వతగిరికందరమున కా, యతిగతిం జని యందు నెత్త మాదెడువానిన్‌. 542 
ప్రతి : చతుర= మనోజ్ఞమైన; మృదు= లలితమైన; గీతరవము= సంగీతధ్వని; ఉన్నతిన్‌= మేలిమిగా - పెద్దస్వరంతో; 
వీతెంచినన్‌= వినిపించగా; నగచరుండు= కొండలలో చరించేవానరుడు, (ద్వివిదుడు); ఆ+రైవతగిరి= ఆ రైవతమనే 
పర్వతంయొక్క కందరమునకున్‌= గుహలోనికి; ఆయతగతిన్‌= తొందర తొందరగా; చని= వెళ్ళి అందున్‌= ఆ గుహలో; 
నెత్తము+ఆడెదువానిన్‌= పాచికలు ఆడుతున్నవాణ్ణి (జూదం అని చెప్పవచ్చు... 


తా; మిక్షిలి మనోజ్ఞమయిన లలితగీతంయొక్క సవ్వడి వినబడగా, ఆ పాట వినబడిన దిక్కుగా రైవతపర్వతం గుహదగ్గరకు 
వడివడిగా వెళ్ళి, అక్కడ పాచికలాడుతున్నవాణ్ణి 


చ. లలితవినీలవస్తుని విలాసవతీయుతుం జంద్రచంద్రికా 
కలితమహోన్నతాంగు మణికాంచనదివ్యవిభూషణోన్నతున్‌ 
విలసితవారుణీసమదవిహ్వలలోచనుం గాంచె సీర ని 
ర్హళితరిపుక్షితీశనిజధాముని రాముని కామపాలునిన్‌. ర్‌48ి 


ప్రతి : లలితవినీలవస్తునిన్‌= సుకుమారమైన నీల వస్త్రంగలవాణ్ణి; విలాసవతీయుతున్‌ = శృంగారభావాలతో కూడిన 
యువతులతో కూడి ఉండేవాణ్ణీ; చంద్రచంద్రికా= చంద్రుని వెన్నెలతో; కలిత= కూడుకున్న మహా+ఉన్నత +అంగున్‌ = 
గొప్పదేహంగలవాళణ్ణి; మణి= మణులు పొదిగిన; కాంచన = బంగారంతో చేయబడిన; దివ్యవిభూషణ+ఉన్నతున్‌= దివ్యమైన 
నగలతో అధికుదైనవాణ్ణి; విలసిత= ప్రకాశిస్తున్న; వారుణీ= కాదంబరీ అనే మద్యంవల్ల సమద= మదంతోగూడిన; 
విహ్యల= తిరుగుడుపడుచున్న లోచనున్‌= కన్నులుగలవాణ్ణి; సీర= నాగటిచే; నిర్దలిత= చీల్చబడిన; రిపుక్షితి+ ఈశ= 
శత్రురాజులయొక్క నిజ= స్వకీయమైన; ధామునిన్‌= ఇండ్లుగలవాణ్ణి; కామపాలునిన్‌= మన్మథుని పాలించేవాడు అయిన; 
రామునిన్‌= బలరాముణ్ణి; కాంచెన్‌= చూశాడు. 

తా ; మనోహరమైన నీలపువస్తాలు ధరించినవాడూ, వేడుక కత్తెలయిన యువతులతో కూడుకున్నవాడూ, స్వచ్చమైన 
వెన్నెలకాంతివంటి కాంతిగల తెల్లనిదేహంగలవాడూ, మణిమయాలైన బంగారుసొమ్ములు అలంకరించుకొన్నవాడూ, 


కాదంబరీ అనే మద్యపానంచేత తిరుగుడుపడుతున్న కన్నులుగలవాడూ, నాగలితో శత్రురాజుల పట్టణాలను ధ్వంసం 
చేసినవాడూ; మన్మథుణ్ణి పాలించినవాడూ అయిన బలరాముణ్ణి చూశాడు. 


సీ కనుంగొని తత్పురోగమభూమిరుహశాఖ, లెక్కి యూంచుచుం జాల వెక్కిరించుం; 
గికురించుచును బండిగిల్చి చూపుచు వెసం గొమ్మకొమ్మకు నుజఖుకుచు నదల్చ్పుం; 
దోంక నూరక మేను సోంకంగ నులివెట్టు; వెడవెడ నాలుక వెడలం బెట్టు; 
బరుల నఖంబుల గిరగిర గోంకుచుం బొరింబొరి ఫలములు గజచివైచు; 


తే. గోళ్ళు తెగ గొర్మి యుమియును; గుదము సూపు;, బలసి మర్మటజాతి యి ప్పగిదిం జేయం 
గోపమున హలధరుం డొక గుండు వైవ, దానిం దప్పించుకొని ప్రల్లదమున నతని. ర్‌క్తడ 


దశమస్మ్కంధము - ఉత్తరభాగము 227 


ప్రతి : కనున్‌+కొని= చూచి; తత్‌+పురోగమ= ఆ బలరామునికి ఎదురుగా ఉన్న భూమిరుహ= వృక్షాలయొక్క శాఖలు= 
కొమ్మలను; ఎక్కి ఊంచుచున్‌= ఊపుతూ; చాలన్‌= మిక్సిలి; వెక్కిరించున్‌= వెక్కిరిస్తూ కికురించుచున్‌= మోసంచెస్తూ 
పంద్లు+ఇగిల్చి+చూపుచున్‌= పండ్డికిలించి చూపుతూ; నవ్వుచున్‌= నవ్వుతూ; కొమ్మకొమ్మకున్‌ +ఉజుకుచున్‌= 
ఈ కొమ్మమీదనుండి ఆ కొమ్మమీదకు, ఆ కొమ్మమీదనుండి ఈ కొమ్మమీదకు దుముకుత్తూ అదల్బున్‌= గద్దిస్తూ తోంక= 
తోంకను; ఊరక= అదేపనిగా కారణంలేకుండా; మేనుసోంకంగన్‌= శరీరానికి తాకేట్లుగా; నులివెట్టు= మెలిపెడుతూ; 
వెడదవెదనాలుక = మధ్యమధ్యలో నాలుకను; వెళ్ళన్‌+పెట్టు= బయటకి చూపుతూ; బరులన్‌= శరీరంయొక్క పక్కభాగాల్ని 
నఖంబులన్‌= గోళ్లతో; గిరగిరన్‌= గిరగిర అనే ధ్వని కలుగునట్లు; గోంకుచున్‌= గోకుకొంటూ,; పొరిన్‌+పొరిన్‌= మాటిమాటికీ; 
ఫలములు= పండ్లు; కజిచివైచున్‌= కొరికి కిందపదేస్తూ గోళ్లు= గోళ్లను; తెగన్‌+కొర్మి= అదేపనిగా కొరికి ఉమియును= 
ఉమ్మేస్తూ గుదమున్‌= ముడ్డిని చూపున్‌= కనబరుస్తూంది; బలిసి= కొవ్వి; మర్మటజాతి= కోతిజాతికి చెందిన వానరుడు; 
ఈశ+పగిదిన్‌+చేయన్‌= ఈ రీతిగా చేస్తూండగా; హలధరుండు= బలరాముడు; కోపమునన్‌= కోపంతో; ఒకగుండు; 
వైవన్‌= వేయగా; దానిన్‌= ఆ గుండుదెబ్బను; తప్పించుకొని; ప్రల్లదమునన్‌= ధూర్తత్వంతో... 


తా; ఆ బలరాముణ్ణి చూచి, ఆయనకు ఎదుట ఉండే మాకులెక్కి దానికొమ్మల్ని ఊగులాడించడం, పంగ్షిగిలించి, 
యేమరించి ఏదో ఎత్తుకొనిపోవడం, ముడ్డిచూపడం, చెట్లపళ్లను కొటికి కొజికి పారవేయడం మొదలయిన కోతిచేష్టలు 
చేస్తూండగా బలరాముడు కోపించి ఒక గుందెత్తి ఆ కోతిపై వేశాడు. ఆ కోతి ఆ గుండుదెబ్బను తప్పించుకొని దుష్టత్వంతో 
బలరాముణ్సి 


క. నగి యాసవకలశముం గొని, జగతీరుహశాఖ యెక్కి చాపలమున న 

జ్ఞగతిపయి వైచెం దద్ధట, మగలగ; నది చూచి కోప మగ్గల మొదవన్‌. ర్‌డీర్‌ 
ప్రతి : నగి= నవ్వి - పరిహాసంచేసి (వెక్కిరించి); ఆసవకలశమున్‌+కొని= ఆ కల్గు ముంతను తీసుకొని; జగతీరుహశాఖ+ 
ఎక్కిా= చెట్టుకొమ్మనెక్కి చాపలమునన్‌= చపలత్వంతో; ఆ+జగతిపయిన్‌= ఆ భూమిమీద; తద్‌+ఘటము= ఆ ముంతను; 
అగలన్‌+కన్‌= పగులునట్లుగా; వైచెన్‌= పడవేశాడు; అది చూచి; కోపం; అగ్గలము+ఒదవన్‌= అధికంకాగా... 
తా : బలరాముణ్జి వెక్కిరిస్తూ ఆ ద్వివిదుడు అక్కడగల బలరాముని మద్యపుకుండను ఎత్తుకొని ఒక చెట్టుకొమ్మ మీదికిపోయి 


అక్కడనుండి నేలమీదకు పడవెసి పగులగొట్టాడు - కల్గుకుండ ఛిన్నాభిన్నమై పడిఉండటాన్ని చూచిన బలరాముడు మిక్షిలి 
కోపంతో 


వ. మజియును. ర్‌&ఓ6 
తా : ఇంకనూ 
క. సీరినిం దన మనమున నొక, చీరికిం గైకొనక కదిసి చీరలు చింపన్‌ 

వారక దా భువిజనములం, గారించుట మాన్పం దలంచి ఘనకుపితుందై. ర్‌డీ7 


ప్రతి : సీరినిన్‌= బలరాముణ్ణి; తన మనమునన్‌= తన మనస్సులో; ఒక చీరికిన్‌+కైకొనక= ఒక కొంచెమైన లెక్కసేయక; 
కదిసి= దగ్గరకు వచ్చి; చీరలు చింపన్‌= కట్టుకున్న వస్త్రాలు చింపగా;? వారక= తప్పక; తాన్‌= తాను; భువిజనములన్‌= 
భూమిమీద ప్రజలను; కారించుటన్‌= బాధించుటను; మాన్పన్‌+తలంచి= మాన్పింపతలచి; ఘనకుపితుండు+ఐ= మిక్షిలి 
కోపించినవాడై... 


228 శ్రీ మహాభాగవతము 


తా : ద్వివిదుడు బలరాముణ్ణి ఏ కొంచెంకూడా లక్ష్య పెట్టక, సమీపానికి వచ్చి, ఆయన ధరించిన వస్త్రాలు చింపాడు. 
ఆ చర్యకు బలరాముడు కోపించి, ఈ ద్వివిదునివలని బాధలు భూమిమీది ప్రజలకందరికీ లేకుండ చేయదలచినవాడై 
విశే : చీర= వస్త్రవిశేషం. ఒకప్పుడు పురుషులూ, ప్ర్రీలూ అనే భేదం లేకుండా అందరూ ధరించే పెద్దవన్తాన్ని చీర అనే 
పేర్ళొనేవారు. ఆధునికకాలంలో “చీరి - అనేది ప్రీలు ధరించే వస్తానికే పరిమితమయింది. 


వ. ఇట్లు కోపోద్దీపితమానసుండై కనుంగొని హలాయుధుం డప్పుడు. 548 


ప్రతి : ఇట్లు= ఈ విధంగా; కోప+ఉద్దీపిత మానసుందు +ఐ= కోపంతో ప్రకాశించే (మండుతున్న) మనస్సుకలవాదై; 
హల+ఆయుధుండు = బలరాముడు; కనున్‌+కొని= ఆ ద్వివిదుణ్సి చూచి; అప్పుడు= ఆ సమయంలో... 


చ. ముసలముం దీవ్రశాతహలమున్‌ ధరియించి సమస్తచేతన 

గ్రసనమునాండు పొంగు లయకాలునిభంగి నదల్చి నిల్వ; వా 

డసదృశవిక్రమక్రమవిహార మెలర్ప సమీపభూజమున్‌ 

వెసం బెకలించి మస్తకము వైేసెం జలంబు బలంబు చొప్పదన్‌. ర్‌శ్ష9 
ప్రతి : ముసలమున్‌= తన ఆయుధమైన రోకలిని; తీవ్రశాతహలమున్‌= తీవ్రమైన పదును కలదైన నాగేటిని; ధరియించి= 
చేతపుచ్చుకొని; సమస్తచేతన గ్రసనమునాండు= ఎల్లప్రాణులను మింగునట్టి ప్రళయకాలంలో; పొంగు= విజృంభించే; 
లయకాలునిభంగిన్‌= ప్రళథభయకాలంలోని యమునిలాగా; అదల్సి= అదలించి; నిల్వన్‌= నిలువగా; వాండు= ఆ ద్వివిదుడు; 
అసదృశ= సాటిలేని; విక్రమ= పరాక్రమంయొక్క క్రమ= తీరు; విహారము= మెలకువ; ఎలర్చన్‌= ప్రకాశింపగా; 
సమీపభూజమున్‌ = దగ్గరలోగల వృక్షాన్ని వెసన్‌= వేగంగా; పెకలించి= పెళ్లగించి; చలంబు= మాత్సర్యమూ; బలంబు= 
శక్తీ ఏర్పడన్‌= కలిసేట్లుగా? మస్తకమున్‌= బలరామునిశిరస్సును; వ్రేసెన్‌= కొట్టాడు. 
తా : బలరాముడు అప్పుడు తన ముసలాయుధాన్నీ హలాయుధాన్నీ ధరించి, సమస్తప్రాణికోటిని నశింపచేసే 
ప్రళయకాలంలోని యమునిలాగా ఆ వానరుణ్ణి అదిలించి, ఎదురు నిలిచాడు. ద్వివిదుడుకూడా బలరాముణ్ణి లక్ష్య పెట్టక 
పరాక్రమాతిశయంతో తనకు చేతివాటు దూరంలోని ఒక్క వృక్షాన్ని పెళ్లగించుకొని వచ్చి, బలరాముణ్జి తలమీద మోదాడు. 


వ. ఇట్లు వేయ బలుం డప్పుడు. 550 
ప్రతి : ఇట్లు= ఈ విధంగా; వ్రేయన్‌= మోదగా; బలుండు= బలరాముడు; అప్పుడు= ఆ సమయంలో... 
తా : ఈ విధంగా ఆ వానరుడు కొట్టగా బలరాముడు ఆ సమయంలో 


చ. ఉరవడి దండతాడితమహోరగుభంగిం గడంగి వీర సా 
గరమన నేంచి హేమకటకంబుల నొప్పు సునందనామ ఖీ 
కర ముసలంబునన్‌ ద్వివిదుకంఠము వ్రేసినంబొల్బె వాండు జే 
గురు గల కొండచందమునం గోయని యార్చి సురల్‌ నుతింపంగన్‌. ర్‌ర్‌ 1 


ప్రతి : ఉరవడిన్‌= మిక్కిలి వేగంగా; దందడతాడిత= కర్రతో కొట్టబడిన మహా+ఉరగుభంగిన్‌= పెద్దపామువలె; కదడంగి= 
పూని; వీరసాగరము +అనన్‌= వీరరస సముద్రమనేలా; ఏంచి= విజృంభించి; కో అని+ఆర్చి= “కో అనే ధ్వని కలిగేలా 


దశమస్కంధము - ఉత్తరభాగము 229 


కేకవేసి సురలు= దేవతలు; నుతింపన్‌+కన్‌= పొగడగా; హేమకటకంబులన్‌= బంగారుకట్లతో; ఒప్పు= అందంగా 
కనబడే; సునందనామ= సునందం అనే పేరుగల; భీకర= భయం కలిగించే; ముసలంబునన్‌= రోకటితో; ద్వివిదుకుఠమున్‌= 
ద్వివిదుని మెడమీద; వ్రేసినన్‌= కొట్టగ్యా వాండు= ఆ ద్వివిదుడనే వానరుడు; జేగురు గల కొండచందమునన్‌= ఎర్రని 
చారికలుగల కొండవలె; పొల్చన్‌= కనబడ్డాడు (చలించలేదు). 


తా : కర్రతో కొట్టబడిన పెద్దపాము మిక్షిలి వేగంగా ఒక్కసారిగా ఎగసిపడినట్లు, అంతులేని వీరరసం విజ్బంభించినట్లు 
బలరాముడు ప్రకాశిస్తూ, సునందం అనే పేరుగలది, బంగారపుకట్లువేసి తయారు చేయబడినదీ అయిన రోకలితో - 
ఒకవైపు దేవతలందరూ కోయని కేకలువేస్తూ, పొగడుతూ ఉండగా, ద్వివిదుని మెడమీద కొట్టాడు. ఆ దెబ్బతో వాడు ఎర్రని 
చారికలుగల కొండవలె ఒంటినిండా నెత్తురు క్రమ్మగా నేలమీద చదికిలబడ్డాడు. 


మత్త. అంత వాందొకయింత మూర్చిలి యంతలోం దెలివొంది దు 
ర్థాంతభూరిభుజావిజ్బంభణుందై మహీజము పూని ద 
త్యాంతకా[గ్రజు వైసె; వేసిన నాగ్రహంబున దాని నిం 
తింతలై ధర రాలం జేసె నహీనవిక్రమశాలియై. ర్‌ర్‌2ై 


ప్రతి : అంతన్‌= అంతట; వాండు= ఆ ద్వివిదుడు; ఒక+ఇంత= ఒక కొంచెం; మూర్చిలి= మూర్చపోయి; అంతలోన్‌= 
వెనువెంటన్వే తెలివి+పొంది= మూర్భనుండి తేరి దుర్ధాంత= అణచుటకు శక్యంగాని; భూరి= అధికమైన; భుజా= 
భుజబలంయొక్క విజ్బంభణుడు+ఐ= అతిశయంగలవాడై; మహీజమున్‌= చెట్టును; పూని= చేతపట్టుకొని; దైత్య= రాక్షసులను; 
అంతక= నశింపచే సేవాడైన వాణ్ణి; అగ్రజున్‌= అన్నను (కృష్ణుని అన్నగారయిన బలరాముని); వ్రేసెన్‌= కొట్టారు; 'వ్రేసినన్‌= 
వాడు అట్లుకొట్టగా; అహీన= తక్కువకాని; విక్రమశాలి+ఐ= పరాక్రమంతో ఒప్పుతున్నవాడై; దానినిన్‌= ఆ వృక్షాన్ని 
ఇంతింతలు+ఐ(ఇంతలు +ఇంతలు)= చిన్న చిన్న ముక్కలై; ధరన్‌= భూమిమీద; రాలన్‌+చేసెన్‌= రాలేటట్లుగా కొట్టాడు. 


తా ; అంతట ఆ ద్వివిదుడు కొంచెంసేపు మూర్చపొంది ఉంది, వెంటనే తేరుకొని అణపలేని ఆటోపంతో తన భుజబలం 
మెరసేటట్లు ఒక చెట్టును పెరికి బలరామునిపై వేశాడు. అంతట బలరాముడు ఆ మాను తనమీద పడకముందే అది 
తునాతునకలై నేలపడేటట్లుగాగొట్టి తనయొక్క పరాక్రమాతిశయాన్ని ప్రకాళశింపబేశాడు. 


క. మజథజియును జల ముడుగక వెసం, దరుచరుం డొకతరువు వేయం దాలాంకుం డనా 
దరమునం దునిమిన వెండియుం, దొరంగించెం గుజంబు లతండు దోదోం దునుమన్‌. 558 


ప్రతి ;: మజియునున్‌= ఇంకా చలము= పట్టుదల; ఉడుగక= మానక; వెసన్‌= వెంటనే; తరుచరుండు= వానరుదైన 
ద్వివిదుడు; ఒకతరువు= ఒక చెట్టు; వ్రైేయన్‌= ఎత్తుకొనివేయగా; తాల+అంకుండు= బలరాముడు; అనాదరమునన్‌= 
లెక్కచేయకుండా; తునిమినన్‌= నరకగా; వెండియున్‌= మరలా; అతండు= బలరాముడు; తోడోన్‌= వెంటవెంటనే; తునుమన్‌= 
నరకుచుందడగా; కుజంబులు= చెట్లు; తొరంగించెన్‌= (అదేపనిగా 'పెల్లగించి) పడగొట్టాడు. 


తా : అంతటితో తనపట్టుదలను వదలక ఆ వానరుడు ఒకచెట్టును పెరికి తనపై ప్రయోగించగా బలరాముడు దాన్ని 
లెక్కచేయక నరికేశాడు. వానరుడుకూడా ఆగక బలరాముడు విరగ గొట్టుతుందగా, అదేపనిగా మాకులు 'పెల్లగించి 
వేయసాగాడు. 


230 శ్రీ మహాభాగవతము 


విశే : తాలాంకుందు= తనజెండామీద “తాటిచెట్టు బొమ్మ గుర్తుగా ఉండేవాడు 


క. ఆ చందంబున వనచరుం, డేచి మహీరుహచయంబు లెల్లను హలిపై 

వైచి యవి శూన్య మగుటయుం, జూచి శిలావృష్టిం గురిసె సుర లగ్గింపన్‌. ర్‌ర్‌4 
ప్రతి : ఆ+చందంబునన్‌= ఆ విధంగా; వనచరుండు= వానరుడు; ఏచి= అతిశయించి; మహీరుహచయంబున్‌= 
చెటసముదాయాన్ని ఎల్లన్‌= అన్నిటినీ; హలిపై= బలరామునిప్రై; వైచి= వేసి; అవి= ఆ చెట్లు; శూన్యము +అగుటయున్‌= 
లేకుండదడం; చూచి; శిలావృష్టి= రాళ్ళవాన; కురిసెన్‌= కురిపించాడు; సురలు= దేవతలు; అగ్గింపన్‌= కొనియాడగా... 
తా : ఆ వానరుడు ఆ విధంగా చెట్లన్నీ పెరికివేసి, అన్నీ అయిపోగా ఒకసారి పరిస్థితిని గమనించి, బలరామునిపై 
రాళ్లవానను కురిపించాడు. దేవతలు పొగిడేలా 


క. బలుం డపుడు జాలు తుమురై, యిల రాలంగం జేసి యార్వ నే పుడుగక యా 

వలిముఖుండు తాలసన్నిభ, ము లయిన నిజబాహుదందముల నుగ్రుందై. ర్‌ర్‌ర్‌ 
ప్రతి : బలుండు+అపుడు= అప్పుడు బలరాముడు; జాలు= రాళ్లు తుమురు+ఐ= పొడియై; ఇలన్‌= నేలమీద; 
రాలన్‌+కన్‌= రాలేటట్లుగా; చేసి; ఆర్బెన్‌= పెద్దగా కేక పెట్టాడు; ఆ+వలిముఖుండు= ఆ వానరుడు; ఏపు= గర్వాన్ని 
ఉడుగక= మానక; తాలసన్నిభములు = తాటిచెట్టును బోలినవి; అయిన= అయినట్టి; నిజబాహుదందములన్‌= పెద్ద 
కర్రల్లాంటి తన బాహువులతో; ఉ[గ్రుండు+ఐ= భయంకరుడై... 
తా : అప్పుడు బలరాముడు ఆ రాళ్లన్నీ పొడిపొడియై నేలరాలేటట్లుగా చేసి, సింహనాదం చేశాడు. అది విని ఆ వానరుడు 
వెనుదీయక తాటిచెట్టునుబోలిన తన నిడుపాటి చేతులు రెండింటితోను భయంకరుదడై 


క. వడిం బిడుగుంబోనిపిడికిటం, బొడిచిన వడి సెదక బలుండు ముసలము హలమున్‌ 

విడిచి ప్లవంగుని మెడం గడు, వెడవెడ బిగియించె గ్రుడ్లు వెలి కుజుకంగన్‌. 556 
ప్రతి : వడిన్‌= వేగంతో; పిడుగున్‌+పోని+పిడికిటన్‌= పిడుగుతో సమానమయిన పిడికిటితో; పొడిచినన్‌= పొడువగా; 
బలుండు= బలరాముడు; ముసలమున్‌= రోకటిని; హలమున్‌= నాగలిని; విడిచి= విడిచిపెట్టి ప్రవంగునిన్‌= వానరుణ్ణి; 
మెడన్‌= మెడను; కడున్‌= మిక్కిలి; గ్రుడ్లు= కనుగుడ్లు; వెలికిన్‌= బయటికీ; ఉణుకన్‌+కన్‌= ఉబుకునట్లుగా; వెడవెదన్‌ 
(వెంటవెంటనే)= కొంచెం కొంచెంగా; బిగియించెన్‌= బిగించాడు. 
తా : ద్వివిదుడు పిడుగుతో సమానమయిన తన పిడికిటితో పొడువగా బలరాముడు ఏ మాత్రం వెనుకకు తగ్గక రోకటిని, 
నాగేటిని వదలివేసి, ఆ వానరునిమెడను పట్టుకొని కనుగుడ్లు ఉబికి బయటికి వచ్చేవిధంగా మెల్లమెల్లగా బిగించడం 
ప్రారంభించాడు. (కనుగ్రుడ్డు ఊడిపడేలా మెడను బిగించా డన్నమాట.) 


క. వదనమునం జెవుల రుధిరము, మెదడును దొరంగంగ వాండు మేదినిమీందం 

జదికిలం బడి యొక యింతయు, మెదలక మిడుకంగ లేక మృతిం బొందె నృపా! ర్‌5్‌7 
ప్రతి : నృపా!= ఓ పరీక్షిన్మహారాజా!; వదనమునన్‌= నోటినుండీ; చెవులన్‌= చెవులనుండీ; రుధిరము= నెత్తురూ; 
మెదడును= తలలోనుండు క్రొవ్వూ; తొరంగన్‌+కన్‌= కారుతుండగా; వాండు= ఆ వానరుడు; మేదిని మీందన్‌= భూమి 


దశమస్కంధము - ఉత్తరభాగము 231 


మీద; చదికిలంబడి= కూలబడి; ఒక +ఇంతయున్‌= ఒ కొంచెమయినాా;? మెదలక= కదలిక లేకుండ; మిడుకన్‌+కన్‌= 
కదలుటకు; లేక= శక్తిలేక; మృతిన్‌+పొందెన్‌= చనిపోయాడు. 


తా : ఓ రాజా! నోటినుండీ, చెవులనుండీ నెత్తురు, క్రొవ్వు అదేపనిగా కారుతుండగా ఆ వానరుడు నేలమీద చదికిలబడి 
తిరిగి లేవలేక చనిపోయాడు. 


తే. వానిపాటున కప్పుడు వనసమేత, మగుచు నా శైలరాజ మల్లల్ల నాదె; 

సురగణంబులు రాముపై సురభి కుసుమ, వృష్టి గురియించి రతుల సంతుష్టి మెజసి. ర్‌ర్‌8ి 
ప్రతి : అప్పుడు= ఆ సమయంలో; వానిపాటునకున్‌= ఆ ద్వివిదుడు అలా పడి మరణించడంచే; వనసమేతము+ 
అగుచున్‌= అడవితో కూడిందై; ఆ శ్రెలరాజము= ఆ గొప్పకొండ - ఆ రైవతకపర్వతం; అల్లల్లనాడెన్‌= చలించిపోయింది; 
సురగణంబులు = దేవతాసమూహాలు; అతుల సంతుష్టి= అధికసంతోషాన్ని మెజసి= వ్యక్తంచేసి (ప్రకాశింపచేసి); రాముపైన్‌= 
బలరామునిమీద; సురఖి కుసుమవృష్టి= సువాసనలతోకూడిన పూలవాన; కురియించిరి= కురిపించారు. 


తా; ఆ సమయంలో ద్వివిదుడు పడి మరణించినపుడు ఆ బరువుకు ఆ రైవతకపర్వతం తనమీది అడవులతోగూడ 
గదగదడవదకింది. దేవతలు మిక్కిలి సంతోషించి, సువాసనలతో నిండిన పూలవాన కురిపించారు. 


విశే ; లోకకంటకుడు ఒకడు మరణించినందుకు దేవతలు ఆనందించి - ఆ మహత్మార్యాన్ని నిర్వర్తించిన బలరాముని 
మీద సువాసనలతో కూడిన పూలవాన కురిపించి తమ ఆనందాన్ని వ్యక్తపరచారు. బలరాముణ్ణి అభినందించారు. 


వ. ఇ వ్విధంబున భువనకంటకుందడైన దుష్టశాఖామృగేంద్రుని వసుంధరకుం బలిచేసి సకల జనంబులుం 
బరమానందకందళితహృదయారవిందులై తన్నునందింపన య్యదునందనుండు నిజనగరంబున కరుదెంచె; 
నని శుకుండు వెండియు న మృనుజపతి కిట్లనియె. 559 


ప్రతి ; ఈ+విధంబునన్‌= ఈ రీతిగా భువనకంటకుండు = లోకానికి ముల్లు అయినవాడు (బాధించేవాడు); ఐన= 
అయినట్టి; దుష్టశాఖామృగ+ ఇంద్రున్‌= చెడ్డ వానర రాజును; వసుంధరకున్‌= భూమికి; బలిచేసి= బలియిచ్చి; 
సకలజనంబులు= జనులందరూ; పరమ+ఆనంద= అధికమైన ఆనందంతో; కందళిత= సంతసించే; హృదయ+ 
అరవిందులు+ఐ= మనస్సులు అనే కమలాలుకలవారై; తన్నున్‌= తనను (బలరాముని) నందింపన్‌= అభినందించగా; 
ఆ+యదునందనుండు = యాదవవంశంలో పుట్టిన ఆ బలరాముడు; నిజనగరంబునకున్‌= తన పట్టణానికి; అరుదెంచెన్‌= 
వచ్చాడు; అని= అని పలికి; అమ్మనుజ పతికిన్‌= ఆ రాజుతో; ఇట్లు+అనియెన్‌= ఇలా చెప్పాడు. 


తా ; ఈ విధంగా లోకంలోని జనులందరినీ బాధిస్తున్న ఆ వానరుణ్ణి భూమికి బలి ఇచ్చి, సకలజనులు తనను ఎంతో 
ఆనందంతో పొగడుతూండగా బలరాముడు తనపట్టణానికి విజయుడై వచ్చా డని శుకమహర్షి రాజుతో చెప్పాడు. 


$ బలరాముండు హస్తినాపురమును గంగలో ద్రోయఈ బూనుట 4 


సీ కోరి సుయోధనుకూంతురు సర్వలక్షణములు గల్లి లక్షణ యనంగ 
మహి నొప్పు కన్యకామణి వివాహంబునం జక్రహస్తునితనూజాతుండైన 


232 శ్రీ మహాభాగవతము 


సాంబుండు బలసాహసమున నెత్తుక పోవం గౌరవు లీక్షించి కడంగి క్రొవ్వి 
“పడుచువాం డొకం డదె బాలికం గొనిపోవుచున్నాండు గై కొన కుక్కు మిగిలి 


తే. యిట్టి దుర్మదుం గయిముట్టి పట్టి తెచ్చి, జనులు వెజంగందం జెజపెట్టి యునుతుమేని 
యదువులు మనల నేమి సేయంగంగలరొ, యనుచుం గురువృద్ధజనముల యనుమతమున. 560 


ప్రతి : చక్రహస్తుని తనూజాతుందు = శ్రీకృష్ణుని తనయుడైన; ఐన సాంబుండు= సాంబుడు అనేవాడు; కోరి= మనసుపడి; 
సుయోధను కూంతురు= దుర్యోధనుని కూతురు; సర్వలక్షణములు +కల్లి= అన్ని శుభలక్షణాల్ని కలిగి; లక్షణ +అనన్‌+కన్‌= 
లక్షణ అనే పేరు గల్గింది మహిన్‌= భూలోకంలో; ఒప్పు= ప్రకాశించే; కన్యకామణిన్‌= శ్రేష్టురాలైన కన్యకను - 
(అవివాహితను); వివాహంబునన్‌= ఆమె పెల్లిజరుగుతుండగా; బలసాహసమునన్‌= బలంతోను, సాహసంతోను; 
ఎత్తుకపోవన్‌= ఎత్తుకొనిపోగాా కౌరవులు= దుర్యోధనాదులు; ఈక్షించి= చూచి; కడంగి= పూనికతో; క్రొవ్వి= మదించి; 
పడుచువాండు+ఒకండు= ఒక యువకుడు; అది+ఎ= అదిగో; బాలికన్‌= మన అమ్మాయిని; కైకొనక= కొంచెమైనా 
మనల్ని లెక్కచేయక; ఉక్కుమిగిలి= అతిశయించిన బలంతో; కొనిపోవుచున్నాందు= ఎత్తుకొనిపోతున్నాడు; ఇట్టి దుర్మదున్‌= 
ఇట్టి దుష్టుణ్ణి; కయి= చేయి; ముట్టిపట్టి= అంటబట్టుకొని; తెచ్చి= తీసుకొనివచ్చి; జనులు= చూస్తున్నప్రజలు; వెజంగు+ 
అందన్‌= ఆశ్చర్యపడేలా; చెజన్‌+పెట్టి= చెజలో పెట్టి ఉనుతుము+ఏనిన్‌= ఉంచినట్లయితే; యదువులు= యదువంశస్ట్థ్రలైన 
శ్రీకృష్ణాదులు; మనలన్‌= మనందరిని; ఏమి+చేయన్‌ కన్‌+కలరా= ఏమి చేస్తారో చూద్దాం!) అనుచున్‌= అని; 
కురువృద్ధజనముల= వృద్ధులైన కౌరవులయొక్క అనుమతమునన్‌ = సమ్మతితో... 


తా; శ్రీకృష్ణుని కుమారుడైన సాంబుడు - (సాంబుడు జాంబవతి శ్రీకృష్ణుల తనయుడు) దుర్యోధనునికూతురు శుభ 
లక్షణములు గల లక్షణ అనే పేరుగల కన్యకను - ఆమెవివాహసమయంలో అతిసాహసంతో ఎత్తుకొని పోగా - 
దుర్యోధనాదులైన కౌరవులందజు ఒక కుర్రవాడు ఇలా వివాహమండపంనుండి మన కన్నెపిల్లను దొంగిలించుకొని 
పోతూఉంటే మనం చూస్తూ ఉపేక్షించడం పారుషం కాదు. కాబట్టి, ఆ కుర్రవాణ్ణి పట్టి తీసుకొనివచ్చి చెరలో పెడదాం. 
ఆ తరువాత యాదవులైన శ్రీకృష్ణాదులు ఏమి చేస్తారో చూద్దాం! అనే ఆలోచనతో తమపెద్దల అనుమతిని పొందినవారై 


వ. ఇట్లు గడంగి యుద్ధసన్నద్ధులై బలశౌర్యోపేతులగు కర్ణ శల్య భూరిశవో యజ్ఞకేతు సుయోధనాదులు 
సమున్నతరథారూఢులై కూడ నరిగిన వారలం గనుంగొని జాంబవతీనందనుండు మందస్మితవదనారవిందుం 
డగుచు సింగంబుభంగి గర్జించుచు మణిదీప్తం బైన చాపంబుం బూని నిల్చిన వారును సాంబు నదల్సి 
నిలునిలు మని పలికి. 561 
ప్రతి : ఇట్లు= ఈ రీతిగా? కడంగి= పూనుకొని; యుద్ధసన్నద్దులు+ఐ= యుద్దానికి సిద్ధపడినవార్రై; బలశౌర్య+ఉపేతులు= 
బలంతో, హూక్రమంతో; కూడినవారు; అగు= అయిన; కర్ణ శల్య; భూరిశ్రవ; యజ్ఞకేతు; సుయోధన +ఆదులు= దుర్యోధనుడు 
మొదలైనవారు; సమున్నత రథాధిరూఢులు+ఐ= ఎత్తెన రథాల్నిఎక్కినవారై; కూడ నరిగినన్‌= వెంబడిరాగ్యా వారలన్‌= 
ఆ కర్ణదుర్యోధనాదుల్ని; కనున్‌+కొని= చూచి; జాంబవతీనందనుండు= జాంబవతికొడుకైన సాంబుడు; మందస్మితవదనార 
విందుండు= చిరునవ్వతోకూడిన ముఖపద్మంకలవాడు; అగుచున్‌= అవుతూ; సింగంబుభంగిన్‌= సింహంవలిె; గర్జించుచున్‌= 
గర్జిస్తూ; మణిదీప్తంబు+ఐన= మణులతో కాంతిమంతమైన; చాపంబున్‌= ధనుస్సును; పూని నిల్చినన్‌= చేతపట్టి నిలువగా; 
వారున్‌= వారూ; ఆ సాంబునిన్‌= ఆ కృష్ణుపుత్రుడైనసాంబుణ్జి; అదల్స్చి= అదిలించి; నిలునిలుము+అని పలికి= ఆగుమాగుమని 
పలికి... 


దశమస్కంధము - ఉత్తరభాగము 233 


తా; ఇలా ప్రయత్నంతో యుద్దానికి సిద్ధపడిన బలవంతులు, పరాక్రమవంతులు అయిన కర్ణుడు, శల్యుడు, భూరిశ్రవసుడు, 

యజ్ఞకేతుడు, దుర్యోధనుడు మొదలైన కౌరవులు మిక్కిలి ఎత్తైన రథాల్ని అధిరోహించి, సాంబుని సమీపానికి వెళ్లి అతణ్ణి 

అదిలించి, నిలువు నిలువు మంటూ చుట్టుముట్టినా - వీరిని చూచి సాంబుడు భయపడక రత్నఖచితమై ప్రకాశిస్తున్న 

వింటిని ధరించి సింహంలా గర్జిస్తూ 

తే. చందకోదందముక్తనిశాతవిశిఖ, జాల మందంద వణప యాభీలముగను 
నందనందననందనస్యందనంబు, ముంచి రచలేంద్రమును ముంచు మంచుషగిది. 562 


ప్రతి: చండకోదండ= భయంకరమైన వింటినుండి, ముక్త= విడువబడిన, నిశాత= మిక్షిలి వాడి గల; విశిఖజాలము = 
బాణాల సమూహం; అందన్‌+అందన్‌= మీదమీద; వజపి= ప్రయోగించి; ఆభీలముగను= భయంకరంగా; నందనందన 
నందన= నందుని కొడుకైన శ్రీకృష్ణుని తనయుడైన సాంబుని; స్యందనంబున్‌= రథాన్ని, అచలేంద్రమును= పర్వతరాజాన్ని; 
ముంచు= ముంచివేసేే మంచుపగిదిన్‌= మంచువలె; ముంచిరి= ముంచివేశారు. 


తా : అట్లు ఎదిరించిన సాంబునిమీద కౌరవులు తీక్షములైన బాణాలూ ఎడతెగక ప్రయోగించి కొండపై మంచుకమ్మినట్లు 
ణా 
సాంబుని రథాన్ని బాణాలతో కప్పివేశారు. 


వ. మజథజియును. 5638 
తా ; ఇంకనూ 


శా. శౌర్యాటోపవిజ్బృంభణంబుల సరోజాతాక్షసూనున్‌ సురా 
హార్యస్టైర్యుని మీంద నేయ నతం దుద్యద్భూరిబాహాబలా 
వార్యుందై శితసాయకాలి నవి మాయం జేసినన్‌ దేవతా 
తూర్యంబుల్‌ దివి మోసెం; నంత నతం డస్తోకప్రతాపోన్నతిన్‌. 564 


ప్రతి : శార్య= శూరత్వంతోను; ఆటోప= వేగిరపాటుతో; విజ్బంభణంబులన్‌ = మిక్కిలి అతిశయించుటలతో; 
సరోజాత+అక్షసూనున్‌= శ్రీకృష్ణుని కుమారుణ్జి, సుర +అహార్య + స్టెర్యునిన్‌= మేరుపర్వతంవలె చలింపక నిలిచిన సాంబుఖ్సి; 

రు ణి త్‌ ణ్‌ 
మీందన్‌= పైన; ఏయన్‌= ప్రయోగించగా (బాణాల్ని; అతండున్‌= ఆ సాంబుడూ; ఉద్యత్‌= ప్రకాశిస్తున్న భూరి= 
అధికమైన; బాహా= భుజాలయొక్క బల= బలంచేత; అవార్యుండు+ఐ= అడ్డగించడానికి వీలు కానివాడై) శితసాయక+ఆలిన్‌= 
వాడియైన బాణాల పరంపరచే; అవి= వాటిని; మాయన్‌+చేసినన్‌= నశించేట్లు చేయగా; దేవతాతూర్యంబులన్‌= దేవతల 
వాద్యాలు; దివిన్‌+మోోసెన్‌= ఆకాశంలో (మోగాయి; అంతన్‌= అంతట; అతండు= ఆ సాంబుడు; అసోక= అధికమైన; 
ప్రతాప= ప్రతాపంయొక్క ఉన్నతిన్‌= అతిశయంతో... 


తా : ఉత్సాహంతో కూడినశూరత్వంతో విజ్బంభీంచి మేరుపర్వతమా అన్నట్లు చలింపక నిలిచి ఉన్న సాంబునిమీద లెక్కలేనన్ని 
బాణాలు ప్రయోగించారు. కానీ, సాంబుడు శక్యంగాని పరాక్రమోపేతుడై విజృంభించి వాడియైన బాణాలు గుప్పించి 
శత్రువుల బాణాలనన్నింటినీ ధ్వంసం చేశాడు. అతనివీరకృత్యాన్ని ఆకాశంనుంచి చూస్తున్న దేవతలు ఆనందంతో వాద్యాలను 
వాయించి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆ సాంబుడు ఇంకా అతిశయించిన శౌర్యంతో 


234 శ్రీ మహాభాగవతము 


విశే : సురాహార్యము (సుర+అహార్యము,. సురలు అంటే దేవతలు. అహార్యము అంటే పర్వతము. సురలు నివసించే 
పర్వతం -- సురాహార్యం ఆ మేరుపర్వతం (బంగారుకొందు. శివుడు త్రిపురాసురసంహారసమయంలో మేరుపర్వతాన్ని 
విల్లుగా ధరించినట్లు పురాణ కథనం. అహార్యము= హరించడానికి వీలుకానిది - పర్వతాన్ని ఎవరూ హరించలేరు 
కనుక - అహార్యం అనే పేరు కొండకు ఏర్పడింది. హర్తుం అశక్యః= హరింపశక్యంకానిది అని వ్యుత్పత్తి. 


వ. ఇట్లు గడంగి బాణజాలంబులు పరంగించి యందజ కన్నిరూపులై రథసూతధ్వజపతాకాతపత్రంబులు 
చూర్ణంబులు గావించి, విరథులం జేసి వారల మెయిమణవు లజువుళ్ళు గావించి, యొక్కొక్మనిం బెక్కుబాణంబుల 
నుచ్చిపో నేసిన వారలు శోణితదిగ్భాంగులైకుసుమితకింశుకంబులం బోలియుండి రంత. 565 


ప్రతి : ఇట్లు ఈ తీరుగా; కడంగి= పూనుకుని; బాణజాలంబులు= బాణసమూహాలు; పరంగించి= ప్రయోగించి; 
అందజకున్‌= యుద్ధరంగంలో ఉన్నవారందరికీ; అన్నిరూపులు+ఐ= తానొక్కడే అన్నిరూపాలతో ఎదిరించినవాదై) రథ = 
రథాలు; సూత= సారథులు; ధ్వజ= టెక్కెపు కంబాలు (జెండాకర్ర); పతాక= జెండాలు; ఆతపత్రంబులు= ఎండనుండి 
రక్షించేవి (గొడుగులు); చూర్ణంబులు = పొడులు; కావించి= చేసి; వారల మెయమటజివు లజువుళ్లు గావించి - వారల = 
ఆ యుద్ధవీరుల యొక్క మెయిమజవు= మెయి= శరీరం; మజవులు= కవచాలు - శరీరానికి గల యుద్ధవీరుల 
కవచాలు; అజవుళ్లు= శిథిలాలు; కావించి= చేసి; విరథులన్‌+చేసి= రథాలు లేనివారిగా చేసి; ఒక్కనిన్‌ +ఒక్కనిన్‌= 
ఒక్కొకృణ్ణీ; పెక్కుబాణంబులన్‌= అనేకబాణాలతో; ఉచ్చిపోనేసిన = దూసుకొని పోయేటట్లు వేయగా; వారలు= ఆ బాణాలు 
గుచ్చుకొన్నవారు (కౌరవులు); శోణిత = నెత్తుటిచే; దిగ్ధ= పూయబడిన; అంగులు+ఐ= శరీరాలు గలవారై; కుసుమిత 
కింశుకంబులన్‌= పూచిన మోదుగపూలలాగా; పోలి+ఉండిరి= పోలి ఉన్నారు; అంతన్‌= అటు పిమ్మట... 


తా; ఈ తీరుగా యుద్ధరంగంలో ఉందేవారినందర్నీ తానొక్కడే ఎదిరించడానికి పూనుకొని (అనేకబాణాలతో) వారి 
రథాలు, సారథులు, జెండాక(రలు, జెండాలు, గొడుగులు అన్నింటినీ నుగ్గుచేసి, వారు ధరించిన కవచాలన్నింటికీ చిల్లులు 
పడేలా చేయగా, కౌరవులు పూచినఎ(ర్రనిమోదుగులనుపోలిన నెత్తుటితో పూయబడిన దేహాలు కలవారయ్యారు. అటు 
పిమ్మట 
ఉ. వార లనేకులయ్యు బలవంతులు నయ్యు మహోగ్రసంగ రో 

దార పరాక్రమప్రకటదక్షులు నయ్యుం గుమారకున్‌ జగ 

ద్వీరుని నొక్కనిం జెనకి వ్రేలును వంపంగలేక సిగ్గునం 

గూరిన చింత నొండొరులం గూడుచు విచ్చుచు వెచ్చనూర్పుచున్‌. 566 


ప్రతి : వారలు= ఆ కౌరవులు; అనేకులు= ఎక్కువమంది; అయ్యున్‌= అయి ఉండీ; బలవంతులు= బలంగలవారూ; 
అయ్యున్‌= అయి ఉండీ; మహా+ఉగ్ర= మిక్కిలి భయంకరమైన; సంగర= యుద్ధంలో; ఉదార = గొప్పదైన; పరాక్రమ= 
శత్రువుల్ని లోబరచుకొనే సామర్దాన్ని ప్రకట= అందరికీ తెలిసేట్లు చేయటంలో; దక్షులు అయ్యున్‌= సమర్థులైనప్పటికీ; 
జగత్‌ +వీరునిన్‌= లోకంలో వీరుడు అనదగినవాణ్ణి; కుమారకున్‌= పిన్నవాణ్ణి; చెనంకి= ఎదిరించి; వేలును వంపంగన్‌+ 
లేక= వాణ్ణి కొంచమైనా భయపడేటట్లు చేయలేక; సిగ్గునన్‌+కూరినచింతన్‌= సిగ్గుతోకూడిన విచారంతో; ఒండు+ఒరులు= 
ఒకరితోనాకరు; కూడుచున్‌= కలిసికొంటూ; విచ్చుచున్‌= విడిపోతూ; వెచ్చన్‌+ఊర్చుచున్‌= దుఃఖంతో వేడి నిట్టూర్పులు 
విడుస్తూ... 


దశమస్కంధము - ఉత్తరభాగము 235 


తా : ఆ కౌరవులు తాము సంఖ్యాబలంచే అనేకులుండికూడా, బలవంతులైనప్పటికీ, ఎన్నో యుద్దాల్లో నేర్చు ప్రదర్శించి 
గడితేరిన వారైనా, ఒంటివాడైన సాంబుణ్జి ఏమీ చేయలేక వానికి భయపడి, సిగ్గుపడి, ఎంతో విచారంతో ఒకరితో ఒకరు 
చేరి ఆలోచిస్తూ మనవల్ల కావటంలేదని తొలగిపోతూ, మళ్లీ కలుస్తూ దుఃఖంతో వేడి నిట్టూర్పులు విడుస్తూ ఏమి చేయాలి 
అంటూ ఆలోచిస్తూ 


విశే ; కౌరవుల బలము నూర్చురది. సాంబుని బలము ఒక్కనిది. *'సాంబుడు ఒక్కడు నూర్లురపెట్టు”. “వాడు ఒక్కడే 
వందమంది పెట్టు అనే తెలుగు నుడికారం సరిగా సరిపోయే సందర్భం ఇది. “వేలును వంపంగ లేకి - తెలుగు 
నుడికారం. 


వ మగిడి సమరసన్నద్దుబై సంరంభించి. 567 
ప్రతి : మగిడి= తిరిగి సమరసన్నద్దులై= యుద్దంచేయడానికి సిద్ధపడినవారై; సంరంభించి= తొందరపడి... 


యజా థి 


తా : ఆ కౌరవులు తిరిగి యుద్ధం చేయడానికి తొందరపడి 


ఉ. అందటు నొక్కపెట్ట దనుజాంతకనందనుం జుట్టు ముట్టి యం 
దంద నిశాతసాయకచయంబుల ముంచి రథంబు నుగ్ర లీ 
లం దునుమాడి చాపము చలంబునం ద్రుంచి హయాలిం జంపి సూ 
తుం దెగటార్చి యంత విరథుం డగుడున్‌ వెసం జొచ్చి పట్టినన్‌. 568 


ప్రతి : అందజున్‌= కౌరవులందర్నీ ఒక్కపెట్టన్‌= ఒక్కసారిగా? దనుజ+అంతకనందనున్‌= రాక్షసులను అంతమొందించే 
కృష్ణుని కుమారుడైన సాంబుణ్జ్ణి; చుట్టుముట్టి= నాల్టు వైపులా ముట్టడించి; అందున్‌ +అందున్‌+అ= మాటిమాటికి; నిశాత= 
మిక్కిలి వాడిమైన; సాయక చయంబులన్‌= బాణాలసమూహంతో; ముంచి= కప్పివేసి; రథంబున్‌= రథాన్ని ఉ(గ్రలీలన్‌= 
భయంకరమైన రీతితో), తునుము+ఆడి= ధ్వంసం చేసి; చాపమున్‌= వింటిని; చలంబునన్‌= పట్టుదలతో; త్రుంచి= 
విజిచి హయ+ఆలిన్‌= గుజ్జపు దండును; చంపి; సూతునిన్‌= రథసారథిని; తెగటార్చి= సంహరించి; అంతన్‌= అంతట; 
విరథుండు+అగుటన్‌= రథంలేనివాడు కావడంతో; వెసన్‌= వేగంగా? చొచ్చి= సమీపించి; పట్టినన్‌= పట్టుకొనగా... 

తా : కౌరవులందరూ ఒక్కసారిగా గుమిగూడి సాంబుణ్లి చుట్టుముట్టి వాడియైనబాణాలు అదేపనిగా ప్రయోగించి, 
ఎడతెరపి లేకుండా యుద్ధంచేసి అతణ్ణి ఆ బాణపరంపరలో ముంచివేశారు. అంతేకాక, వెంటవెంటనే వాడియైన బాణాలు 
ప్రయోగించి, రథాన్ని గుర్రాల్ని సారథిని, వింటినికూడా తెగనరికారు. రథం ధ్వంసం కావడంతో సాంబుడు ఎటూ 
వెళ్లలేక నిలిచి ఉండగా వాణ్ణి సమీపించి పట్టుకోగా 


తే. బాలకుండు చేయునది లేక పట్టువడియెం, గౌరవులు దమ మనములం గౌతుకంబు 
లొలయం సాంబునిం గన్యకాయుక్తముగను, బురమునకుం దెచ్చి రతులవిభూతి మెజసి. 569 
ప్రతి : బాలకుండు= ఆ చిన్నవాడు - సాంబుడు; చేయునది లేక= ఏవిధంగానూ ఎదిరించడానికి వీలులేక; పట్టు 


వడియెన్‌= వారికి పట్టుబడ్డాడు; కౌరవులు= కౌరవులుకూడా; తమ మనములన్‌= తమ తమ మనస్సుల్లో కాతుకంబులు = 
ఆనందాలు; ఒలయన్‌= అధికం కాగా; నాంబునిన్‌= సాంబుజణ్జి; కన్యకాయుక్తముగను= తమ ఆడపడుచు అయిన 


236 శ్రీ మహాభాగవతము 


లక్షణతో కూడా; అతులవిభూతిన్‌= సాటిలేని వైభవం; మెజసి= ప్రకాశించి; పురమునకున్‌= తమ నగరమైన హస్తినాపురానికి; 
తెచ్చిరి= తీసుకొనివచ్చారు... 

తా : కౌరవుల విజ్బంభణకు ఆ సాంబుడు ఏ విధంగానూ తప్పించుకోవడానికి గాని, ఏదైనా చేయడానికి గాని శక్యంగాక 
పోవడంతో వీరికి పట్టుబడ్డాడు. కౌరవులు ఆనందంతో వేడుకతో సాంబుడిని తమ ఆడపడుచు లక్షణతో పాటుగా 
హస్తినాపురానికి తీసుకొనివచ్చి తమ వైభవాన్ని ప్రకటిస్తూ 


వ. అంత ద్వారకానగరంబున. 570 
ప్రతి :; అంతన్‌= ఆ సమయంలో; ద్వారకా నగరంబున... 
తా :; ఇక్కడ సాంబుడి స్థితి ఇలా కౌరవులచే పట్టుబడి ఉండగా అక్కడ ద్వారకానగరంలో 


ఉ. జాంబవతేయువార్త యదుజాతులు నారదయోగిచే సమ 
స్తంబును విన్నవా రగుచు సంగరకాతుక ముప్పతిల్లం జి 
త్తంబులం గౌరవాన్వయకదంబము నొక్కట నుక్కడంచు క్ష 
పంబున నుగ్రసేనజనపాలుననుజ్ఞ ననూన సైన్యముల్‌. ర్‌71 


ప్రతి : జాంబవతేయు వార్త= జాంబవతికొడుకైన సాంబుడు కౌరవులచేత పట్టుబడిన సమాచారం; యదుజాతులు = 
యదువంశంలో పుట్టినయాదవులు; నారదయోగిచేన్‌= నారదమహర్షివల్లు సమస్తంబును= వివరమంతా; విన్నవారు+ 
అగుచున్‌= విన్నవారై) చిత్తంబులన్‌= మనస్సులలో; సంగరకౌతుకము = యుద్ధం చెయ్యాలి అనే కుతూహలం; ఉప్పతిల్లన్‌= 
పుట్టగా; కౌరవ +అన్వయకదంబమున్‌= కురువంశజుల సమూహాన్ని ఒక్కటన్‌= ఒక్కసారిగా; ఉక్కడంచు= సంహరించాలి 
అనే; కోపంబునన్‌= కోపంతో; ఉగ్రసేనజనపాలు= ఉగ్రసేనమహారాజుయొక్క అనుజ్ఞన్‌= అనుమతితో; సమస్త సైన్యముల్‌= 
సమస్త చతురంగ బలాలూ... 

తా : జాంబవతికుమారుడైన సాంబుడు కౌరవులచేత చిక్కాడనే విషయాన్ని త్రిలోకసంచారి అయిన నారదమహర్షి చెప్పగా 


విన్న యాదవులమనస్సులలో కౌరవులతో యుద్ధం చేయాలనే వేడుక పుట్టడమే కాదు - కారవకులాన్నంతా ఒకేసారి 
సంహరించాలి అన్నంత కోపంతో - ఉగసేనమహారాజుఅనుమతి తీసుకుని, సకలసైన్యాల్నీ 


తే. కూడి నదవంగం గని వారితోడ బలుండు, ధార్తరాష్లులు మనకు నెంతయును దాసి 

నట్టి బంధులు; వారిపై నిట్టి యలుక, నెత్తి చనుచుంట యిది నీతియే తలంప? 572 
ప్రతి : కూడినడవన్‌+కన్‌= సేన అంతా కలసి నడుస్తూండగా; కని= చూచి; బలుండు= బలరాముడు; వారితోడన్‌= 
ఆ సేనాసమూహంతో,; ధార్తరాష్ట్రులు= ధృతరాష్ట్రుని కొడుకులు; మనకున్‌= మనందరకు; ఎంతయును= మిక్షిలి; డాసినట్టి 
బంధులు= దగ్గరి చుట్టాలు; వారిపైన్‌= అట్టి చుట్టాలమీద; ఇట్టి+అలుకన్‌= ఇటువంటికోపంతో; ఎత్తిచనుచుంట = 
దండెత్తి వెళ్లుట; ఇది= ఈ పని; తలంపన్‌= ఆలోచిస్తే నీతి+ఏ= న్యాయమా? 
తా ; తమవారందరూ సేనను కూర్చుకొని ఆవిధంగా దండు వెడలదడం చూచి బలరాముడు - ధృతరాష్ష్రునికొడుకులు 
మనకు ఎంతో దగ్గరిచుట్టాలు కదా! వారిమీదికి మీరిలా కోపంతో దండెత్తి వెళ్లడం న్యాయమా? అని ప్రశ్నించాడు. 


దశమస్కంధము - ఉత్తరభాగము 23/7 


వ. అని వారల వారించి తత్‌క్షణంబ బంధు ప్రియుందైన బలరాముం డనలార్మ సంకాశంబగు కాంచనరథం 
బెక్కి యనురక్తులైన భూసురులును, నుద్ధవాదులగు కులవృద్ధులును 'సేవింపం గరిపురంబునకుం జని 
తత్పురోపకంఠవనంబున సురభికుసుమఫలభరితతరుచ్చాయావిరచితచంద్రకాంతశిలాతలంబునందు 
వసియించి, మహితగ్రహమధ్యగతుందైన పూర్ణచంద్రు ననుకరించి యుందె; నంతం గార్యబోధనంబు 
సేయుటకై కారవులకదకుం బ్రబుద్ధుందైన యుద్ధవునిం బనిచినం జని యతం దాంబికేయునకు ధనురాచార్యా 
పగాతనూభవసుయోధనులకుం బ్రణమిల్లి వారిచేత నభినందితుండై యిట్లనియె. ర5్‌78 


ప్రతి : అని= అట్లు పలికి వారలన్‌= ఆ యుద్ధసన్నద్ధులైనవారిని; వారించి= నిలిపి తత్‌+క్షణంబు+అ= వెంటనే; 
బంధుప్రియుండు+ఐన= చుట్టాలయందు ప్రీతిగలవాడైన; బలరాముండు= బలరాముడు; అనల +అర్మ-సంకాశంబు +అగు = 
అగ్నితోనూ, సూర్యునితోనూ సమానమైందిగా ఉన్న కాంచనరథంబు +ఎక్కి= బంగారు రథం ఎక్కి అనురక్తులు+ఐన = 
అనురాగంగల; భూసురులును = బ్రాహ్మణులూ; ఉద్ధవ+ఆదులు+అగు = ఉద్ధవుడు మొదలైనవారూ; కులవృద్భులును = 
తమ కులంలోని పెద్దలూ; 'సేవింపన్‌= తనను కొలుస్తుండగా; కరిపురంబునకున్‌= హస్తినాపురానికి; చని= వెళ్లి; 
తత్‌ +పుర+ఉపకంఠ+వనంబునన్‌= ఆ పట్టణం పొలిమెరలోగల తోటలో; సురభి= సువాసనగల; కుసుమ= పూలతోనూ; 
ఫలభరిత = పండ్లతోనూ నిండిన; తరు= చెటయొక్క భఛభాయా= నీడలలో; విరచిత = కట్టబడిన; చంద్రకాంత 
శిలాతలంబు +అందున్‌= చంద్రకాంత శిలలతో నిర్మించిన అరుగులమీద; వసియించి= ఉండి; మహిత= గొప్పదైన 
మహిమతో కూడుకున్న గ్రహ= [గ్రహాలయొక్క మధ్యగతుండు+ఐన= నడుమ ఉన్నవాదైన; పూర్ణచంద్రున్‌= పున్నమినాటి 
చంద్రుణ్ణి; అనుకరించి+ఉందెన్‌= పోలి ఉన్నాడు; అంతన్‌= అంతట; కార్యబోధనంబు+చేయుటకున్‌+ఐ = తామువచ్చిన 
పనిని ఎరిగించుటక్ర కౌరవుల కదకున్‌= దుర్యోధనాదులవద్దకు; ప్రబుద్దుండు+ఐన= మిక్కిలి తెలివితేటలుగల; ఉద్దవునిన్‌= 
ఉద్ధవుణ్ణి; పనిచినన్‌= పంపగా; చని = వెళ్లి అతండు= ఆ ఉద్ధవుడు; ఆంబికేయునకున్‌= అంబికాతనయుదైన ధృతరాష్త్రునికి; 
ధనుస్‌+ఆచార్య= ద్రోణాచార్యునికి; ఆపగాతనూభవ = గంగా తనయుడైన భీష్మునికి; సుయోధనులకున్‌= దుర్యోధనునికి; 
ప్రణమిల్లి= నమస్కరించి; వారిచేతన్‌= ఆ మువ్వురిచేత; అభినందితుండు +ఐ= ప్రశంసింపబడినవాదై; ఇట్లు +అనియెన్‌= 
ఈవిధంగా చెప్పాడు. 


తా :; బలరాముడు - దగ్గరబంధువులైన దుర్యోధనాదులమీద దండెత్తి పోవడం తగదని సైన్యాన్ని ఆపి, బంధుప్రీతిగలవాడై 
వెంటనే బయలుదేరి - అగ్నివలె, సూర్యునివలె ప్రకాశిస్తున్న బంగారురథాన్ని ఎక్కి తనకు ప్రియమైన బ్రాహ్మణులు, 
ఉద్ధవుడు మొదలైన కులవృద్దులునూ వెంటరాగా హస్తినాపురానికి వెళ్లి, ఆ పట్టణం పొలిమేరలో ఉన్న ఒక తోపులో విడిది 
చేశాడు. ఆ తోపులో - పరిమళభరితాలయిన పూలతో, పళ్లతో నిండినచెట్లనీడల్లో చంద్రకాంతశిలలతో నిర్మించిన 
అరుగులమీద విశ్రమించి, తాము వచ్చిన పనిని కౌరవులకు తెలియజేయడానికి బుద్ధిమంతుడైన ఉద్ధవుణ్ణి పంపాడు. 
ఉద్ధవుడు కౌరవులవద్దకు వెళ్లి, ముందుగా ధృతరాష్ట్రునికి నమస్కరించి, ఆ తరువాత ద్రోణునికి, భీష్మునికి, దుర్యోధనునికీ 
నమస్కరించి, మొక్కి వారి ప్రశంసలందుకొని ఇలా చెప్పాడు. 

విశే ; ఈ వచనంలో ఉద్ధవుడు చాలా బుద్ధిమంతుడు, తెలివిగలవాడు అనే విషయం చెప్పడానికే “ప్రబుద్దుడైని ఉద్ధవుడు 


అని ప్రయోగం. కొన్ని మాటలకు కాలక్రమాన అర్జాలు మారిపోతూ ఉంటాయి. ఆదిలో ఉన్న అర్ధం కంటె భీన్నమైన 
అర్ధాన్ని సంతరించుకుంటాయి. అలాంటి పదాలలో ఈ “ప్రబుద్దుడు” ఒకటి. ఈనాడు “ప్రబుద్దుడు” అంటే ఎందుకు 


238 శ్రీ మహాభాగవతము 


పనికిరాని వాడు అని వ్యవహారంలో స్థిరపడింది. కానీ దాని అసలు అర్థం - “విశేషమైన తెలివితేటలు కలవాడు” అని అర్థం! 
ప్రకృష్ణమైన జ్ఞానంలో మేల్కొన్నవాడు “జ్ఞానోదయం పొందినవాడు” అని అర్థం! 
సీ భూరియశోధనులార! తాలాంకుండు చనుదెంచి నగరోపవనమునందు 

నున్నవారిడనిన వా రుత్సాహమున బలుంబొడగను వేడుక బుద్ధిం దోంపం 

దనరారు కానికల్‌ గొని చని యర్ధ్యపాద్యాదిసత్భృతులు నెయ్యమునం జేసి 

ధేనువు నిచ్చి సమ్మానించి యందబజు నందందవందనం బాచరించి 


తే. యుచితభంగిని నచటం గూర్చున్నయెడను, గుశలమే మీకు? మాకును గుశల మనుచుం 
బలికి రాముండు కురునరపాలుం జూచి, యచటిజనములు వినంగ నిట్లనియెం దెలియ. 574 


ప్రతి : భూరియశస్‌+ధనులార!= అధికమైన కీర్తియే ధనంగా గల ప్రభువులారా!; తాల+అంకుండు= బలరాముడు -- 
(తాటిచెట్టు తన జెండామీద గుర్తుగా గలవాడు); చనుదెంచి= హస్తినాపురానికి వచ్చి; నగర +ఉపవనము+అందున్‌= 
పట్టణం సమీపాన గల తోటలో; ఉన్నవాడు = విడిసి ఉన్నాడు; అనినన్‌= అనగా వారు= ఆ కౌరవులు; ఉత్సాహమునన్‌= 
ఉత్సాహంతో; బలున్‌= బలరాముజణ్ణి; పొడగను వేదుకన్‌= చూడాలనే కోరిక; బుద్ధిన్‌ తోంపన్‌= మనస్సులో కలుగగా; 
తనరారు= గొప్పవైన; కానికల్‌+కొని చని= బహుమానాలు తీసుకొని వెళ్లి; అర్హపాద్య+ఆది= కాళ్లు చేతులు కడుగుకోవడానికి 
నీళ్లు ఇవ్వడం మొదలైన; సతృతుల్‌= మర్యాదలు; నెయ్యమునన్‌= ప్రీతితో; చేసి= నిర్వర్తించి; ధేనువును +ఇచ్చి= గోవును 
బహుమానంగా సమర్పించి; సమ్మానించి= గౌరవించి; అందజు= కారవులందరూ; అందున్‌+అందన్‌= మరల మరల; 
వందనంబు+ఆచరించి= నమస్కరించి; ఉచితభంగిన్‌= తగిన రీతితో)ో అచటన్‌= బలరాముడు విడిసినతావున; 
కూర్చున్న+ఎడను= కూర్చుని ఉండగా; కురునరపాలున్‌= దుర్యోధనుణ్ణి; చూచి; రాముడు= బలరాముడు; మీకున్‌= 
మీ అందరికీ; కుశలము+ఏ? = క్షేమమా?; మాకును= మాకు అందరికీ; కుశలము +అనుచు= కుశలమే అంటూ; పలికి= 
చెప్పి; అచటి జనములు= అక్కడకు వచ్చినవారు; వినన్‌+కన్‌= వినునట్లుగాా తెలియన్‌= స్పష్టంగా తెలిసేట్లుగా; 
ఇట్లు+అనియెన్‌= ఇలా అన్నాడు. 

తా: విశేషమైన కీర్తియే ధనంగాగల ప్రభువులారా! బలరాముడు మీ పట్టణం పొలిమేరలోగల తోటలో విడిది చేశాడు - 
అని ఉద్ధవుడు చెప్పగానే కారవులు చాలా ఉత్సాహంతో బలరాముణ్ణి చూడాలి అనే కుతూహలంతో తగిన కానుకలు 
పట్టుకొని, బలరాముణ్ణి చేరి ఆయనకు అర్హ్యపాద్యాదిమర్యాదలు చేసి, గోవును ఇచ్చి, సన్నానించి - అందరూ పదేపదే 
అతనికి నమస్మరించి, తగిన విధంగా కూర్చున్నారు. అప్పుడు బలరాముడు దుర్యోధనుణ్ణి చూచి - కుశలప్రశ్నలు 
అడిగాడు. మీరంతా క్షేమమేకదా! మేము క్షేమమే అని, అక్కడి జనులందరికీ స్పష్టంగా తెలిసేటట్లు ఇలా అన్నాడు. 


ఉ “మా నరనాథునాజ్ఞ నిజమస్తములన్‌ ధరియించి కౌరవుల్‌ 
మానుగం జేయు టొప్పగుం; గుమారకు నొక్కనిం బెక్కుయూథపుల్‌ 
పూనిన లావుమై నెదిరి పోర జయించుట మీంది తప్పు; త 
ప్పైనను గాచె బాంధవహితాత్మకుండదై మనుజాధినాథుందున్‌. ర్‌75 


దశమస్కంధము - ఉత్తరభాగము 239 


ప్రతి;:మా నరనాథు +ఆజ్ఞన్‌= మా రాజైన ఉగ్రసేనమహారాజుయొక్క ఆజ్ఞను; కౌరవులు= కురువంశజులైన మీరు; 
నిజమస్తములన్‌ ధరియించి= మీరు శిరసావహించి; మానుగన్‌= చక్కగా; చేయుట= ఆచరించుట; ఒప్పు+అగున్‌= 
తగిన విధమవుతుంది; కుమారకున్‌+ఒక్కనిన్‌= ఒక్క చిన్నకుర్రవాణ్ణి; పెక్కూ అనేకులయిన; యూధపుల్‌= సేనాధులు; 
పూనినలావుమైన్‌= అతిశయించిన బలదర్పంతో; ఎదిరి= ఎదిరించి; పోరన్‌= యుద్ధంలో; జయించుట= గెలవడం; 
మీందితప్పు= మీ నేరం; మనుజ+ఆధినాథుండున్‌= మనరాజైన ఉగ్రసేనుడు; తప్పు+ఐనను= మీరు చేసింది తప్పే 
అయినా; బాంధవహితా+ఆత్మకుండు+ఐ = చుట్టాల మేలుకోరే మనస్సుగలవాడై) కాచెన్‌= మన్నించాడు. 
తా : మీరు మా రాజైన ఉగ్రసేనుని ఉత్తరువును శిరసావహించి తప్పక ఆచరించాలి. మీరు ఎంతోమంది మహాయోధులు 
ఒక్కుమ్మడిగా ఒంటరిగాడైన మా పిల్లవానితో పోరి, చుట్టుముట్టి యుద్ధంలో గెలవడం మీ తప్పు. మీరు ఇంత ఆదర్శంగా 
చేసిన యుద్దాన్ని అది తప్పిదమే అయినా, మా రాజు మన్నించాడు. మా రాజు బంధుప్రీతి కలవాడు కావడం వల్ల 
మీ తప్పుల్ని సహించాడు - అన్నాడు - బలరాముడు. 
క. అను మాటలు విని కౌరవ, జననాయకుం దాత్మ నలిగి చాలుం బురే? యే 

మనం గలదు కాలగతి? చ, క్కనం గాలం దొడుగుపాదుకలు దల కెక్కెన్‌. 576 
ప్రతి ; అనుమాటలు, విని= బలరాముడు అన్నమాటలు విని; కౌరవజననాయకుండు= దుర్యోధనుడు; ఆత్మన్‌= మనస్సులో; 
అలిగి= కోపగించుకున్నవాడై; చాలున్‌= నీ మర్యాదలు చాలును; పురే?= బెరా?; కాలగతి= కాలం నడచేతీరు;ు ఏమనగలదు? = 
ఏమని చెప్పవచ్చు?; చక్కనన్‌= చక్కగ; కాలన్‌= కాలితో; తొడుగుపాదుకలు= తొడిగే పాదరక్షలు; తలకున్‌+ఎక్కాన్‌= 
తలమీదికి ఎక్కాయి. 
తా ; బలరాముడు చెప్పిన మాటలు విన్న దుర్యోధనుడు మనస్సులో చాల కోపించినవాడై యాదవులతో, “చాలును 


మీ మర్యాద బెరా! ఏమి ఈ కాలవైపరీత్యం! - దీన్ని వమనగలం! కాలికింద ఉండవలసిన పాదరక్షలు తమంతట తామే 
తలకెక్కాయి. మన సేవకులుగా ఉండవలసినయాదవులు మనల్నే హెచ్చరిస్తున్నారు - ఏమి కాలగతి?” అన్నాడు. 


ఆ. మనము బంధువరుస మన్నించు మన్ననం, గాదె రాజ్యభోగగరిమం బొదలి 

వసుధం బేరు గలిగి వాసికి నెక్కుటం, దమకు ననుభవింపం దగని యట్టి. ర్‌77 
ప్రతి ; మనము; బంధువరుసన్‌= చుట్టరికంతో; మన్నించు +మన్నన్‌+గాదె= ఆదరించి గౌరవించడంచేతనే కదా!; 
రాజ్యభోగగరిమన్‌= రాజ్య భోగం అతిశయంచేత; పొదలి= వర్ధిల్లి వసుధన్‌= భూమండలంలో; పేరు+కలిగి= పేరుగాంచి; 
వాసికిన్‌ +ఎక్కుటన్‌= ప్రసిద్ధి పొందుట; తమకున్‌= యాదవులకు; అనుభవింపన్‌= అనుభవించడానికి తగని+అట్టి= 
వీలుకానట్ని... 


తా; మనము బంధుప్రీతితో గౌరవించడంవల్లనే కదా యాదవులు రాజ్యభోగాలు అనుభవించదమూ, పేరుప్రతిష్టలు గల్లి 
ప్రసిద్ధి పొందడం జరిగింది. నిజానికి వారికి అనుభవించే అవకాశం లేనట్టి 


వః సితచ్చత్రచామరశంఖకిరీటచిత్రశయ్యాసౌధసింహాసనంబులు గైకొనుట మన మందెమేలంబునం గాదె? 


యిట్టిచో సరివారునుంబోలె నూరక గర్వించు యదుకులులతోడి సంబంధసఖ్యంబులు సాలుం; బాములకుం 
బాలు వోసి పెంచిన విషంబు దప్పునే? మమ్ముం దమపంపుసేయు మనుట సిగ్గులేకుంటం గాదె! 


240 శ్రీ మహాభాగవతము 


యదియునుంగాక దివ్యాస్తకోవిదులైన గంగానందన గురు కృపాశ్వత్ధామ కర్షాది యోధవీరులకున్‌ 
లోంబడ్డవానిని మహేంద్రునకైనను విడిపింపవచ్చునే? యహహ! వృథాజల్పంబుల కేమిపని?” యని 
దుర్భాషలాడుచు దిగన లేచి నిజమందిరంబునకుం జనియె; నప్పుడు హలాయుధుం దడమ్మాటల 
కదిరిపడి. ర్‌/8 


ప్రతి : సిత+ఛత్ర= తెల్లని గొడుగులు; చామర= వింజామరలు; శంఖ= శంఖాలు; కిరీట= కిరీటాలు; చిత్రశయ్యాసాధ 
సింహాసనంబులు = ఆశ్చర్యకరమైన పరుపులు, మేడలు, సింహాసనాలు; కైకొనుట= స్వీకరించుట; మన= మన కౌరవుల; 
మందెమేలంబునన్‌+కాదె= మనం పట్టించుకోకపోవడంచేతనే కదా; ఇట్టిచోన్‌= ఇట్లుండగా; సరివారును+పోలెన్‌= మనతో 
సమానులవలె; ఊరక= మిక్కిలి; గర్వించు= గర్వించే; యదుకులులతోడి= యాదవులతోడి; సంబంధసఖ్యంబులు= 
ఇచ్చిపుచ్చుకొనే బాంధవ్యాలు, స్నేహాలు; చాలున్‌= ఇంతమట్టుకు చాలు; పాములకున్‌= పాములకు; పాలు+పోసి 
పెంచినన్‌= పాలుపోసి పెంచినప్పటికి; విషంబు తప్పునే= దాని సహజ లక్షణమైన విషం లేకుండా ఉంటాయా?) 
మమ్మున్‌= కౌరవులమయిన మనల్ని తమ పంపు+చేయుము+అనుట= వారిఆనతులచొప్పున నడచుకోమనడం; 
సిగ్గులేకుంటన్‌= కొంచెమయినా సిగ్గు లేకపోవడం; కాదు+ఏ= కదా!; అదియునున్‌+కాక= అదీకాక; దివ్య+అస్తకోవిదులు+ 
ఐన= దివ్యమైన అస్రవిద్యయందు పండితులైన; గంగానందన= భీష్ముడు; గురు= ద్రోణుడు; కృప= కృపుడు; అశ్వత్థామ = 
ద్రోణపుత్రుడగు అశ్వత్థామ; కర్ణ+ఆది= కర్టుడు మొదలైన; యోధవీరులకున్‌= శూరులైన యుద్ధవీరులకు; లోంబడ్డవానిన్‌= 
పట్టుబడ్డవాణ్ణిి మహా+ఇంద్రునకున్‌+ఐనను= దేవేంద్రునికైనా!; విడిపింపవచ్చున్‌+ఏ! = విడుదలచేయుట శక్యమా అహహ! = 
బెరా!) వృథాజల్బంబులకున్‌= వట్టి పనికిరానిమాటలకు; ఏమిపని? = ప్రయోజనమేమి?; అని= అని; దుర్భాషలు+అడుచున్‌= 
నిందావాక్యాలు పల్ముత్తూ దిగ్గనన్‌= తటాలున; లేచి; నిజమందిరంబునకున్‌= తన ఇంటికి; చనియెన్‌= వెళ్లిపోయాడు; 
అప్పుడు= ఆ సమయంలో; హల+ఆయుధుండు= నాగలి ఆయుధంగా గలిగిన బలరాముడు; ఆ+మాటలకున్‌= దుర్యోధనుని 
ఆ మాటలకు; అదిరిపడి= ఉల్మికిపడి... 


తా; మనం బంధుప్రీతితో గౌరవించడం చేతనేకదా!, ఈ యాదవులు రాజ్యభోగాలు అనుభవించడం? తమకంటూ పేరు 
ప్రతిష్టలు ఏర్పడడం, వారికి అనుభవించడానికి తగిన తెల్లగొడుగులు, వింజామరలు, శంఖాలు, కిరీటాలు, పానుపులు, 
సింహాసనాలు, మేడలు పొంది సుఖిస్తుండదడం? మనం వారి విషయం పట్టించుకోక ఉపేక్షించడంవల్లనే వారు గర్వంతో 
ఈనాడు తమ స్దానం మరచి, మనతో సరిసమానులైన వారివలె ప్రవర్తిస్తున్నారు. యాదవులతో బంధుత్వాలు, సంబంధాలు, 
స్నేహాలు ఇంతమట్టుకు చాలు. పాములకు పాలుపోసి పెంచినా వాటివిషం పోదుకదా! అలాగే వీరు మనల్ని ఇప్పుడు 
వాళ్ల ఆజ్ఞను పాటించి నడుచుకోవాలంటున్నారు. సిగ్గు లేకపోబట్టే కదా ఆ మాటలు! పై పెచ్చు అస్తవిద్యల్లో ఆరితేరిన 
భీష్మదోణకృపాశ్వత్ధామకర్ట్దాదులయిన వీరవరులచేత చిక్కినవాణ్సి విడిపించడం మహేంద్రునికైనా సాధ్యమా? 
ఈ పనికిమాలినమాటలతో ప్రయోజనం లేదు అంటూ నిందావాక్యాలు పల్ముతూ దుర్యోధనుడు దిగ్గనలేచి తన మందిరానికి 
వెళ్లిపోయాడు. దుర్యోధనునిమాటలకు బలరాముడు ఉలికిపడి 


ఉ. కౌరవుం దాడి పోయిన యగౌరవభాషల కాత్మం గిన్మ దై 
వాజంగ నుల్ల సత్ర్రళయభానునికైవడి మండి చండ రో 
షారుణితాంబకుం డగుచు యాదవవృద్ధులం జూచి పల్మెం “బెం 
పారినరాజ్యవైభవమదాంధులమాటలు మీరు వింటిరే? 579 


దశమస్కంధము - ఉత్తరభాగము 241 


ప్రతి : కౌారవులు= దుర్యోధనుడు; ఆడి, పోయిన +అగౌరవభాషలకున్‌= మాట్లాడిన నిందావాక్యాలకు; ఆత్మన్‌= మనస్సులో; 
కిన్మ కోపం; దైవాజన్‌+కన్‌= అతిశయించగా; ఉల్లసత్‌+ప్రళభయభానుని కైవడిన్‌= మిక్కిలి ప్రకాశించే కాలమందలి 
సూర్యునివలె; మండి= కోపించి; చండరోష+అరుణిత +అంబకుందడు = భయంకరమైన కోపంతో ఎర్రబడిన నేత్రాలు కలవాడు; 
అగుచున్‌= అవుతూ; యాదవవృద్దులన్‌= యదువంశజులలోని పెద్దవారిని; చూచి; పల్మెన్‌= ఇట్లు చెప్పాడు; పెంపు+ఆరిన= 
అధికంగా వృద్ధి పొందిన; రాజ్యవైభవ= ప్రభుత్వ సంపదలయొక్క మద= క్రొవ్వుచే; అంధుల= కన్ను కానని వారైన 
కౌరవులయొక్క మాటలు= పలుకులు; మీరు వింటిరి+ఏ= మీరు విన్నారు కదా? 


తా : దుర్యోధనుడు అలా మంచీ మర్యాదా లేకుండా మాట్లాడిన మాటలకు బలరామునికి మనస్సులో పట్టరానికోపం వచ్చి 
- ప్రళయకాలసూర్యునిలాగా ఎర్రనైన కండ్లతో మండిపడుతూ - తనవారైన యాదవులలోని పెద్దవారిని చూచి - మించిన 
రాజ్యసంపదమదంతో; కన్నుమిన్ను కానక దుర్యోధనుడు వాగినవాగుడు మీరుకూడా చక్కగా విన్నారుకదా! అని అన్నాడు 
బలరాముడు. 


తే. శ్రీమదాంధులు సామంబుచేతం జక్కం, బడుదురే యెందు? బోయండు పసులం దోలు 
పగిది నుగ్రభుజావిజ్బంభణసమగ[గ్ర, సుమహితాటోప మనిలోనం జూపకున్న. 580 


ప్రతి : ఎందున్‌= ఎక్కడైనా; శ్రీ+శమద+అంధులు= సంపదలవల్ల మదించి కన్ను గాననివారు; బోయండు= బోయవాడు; 
పసులన్‌= జంతువుల్ని తోలుపగిదిన్‌= తరుమునట్లుు ఉగ్ర= భయంకరమైన; భుజా= భుజబలంయొక్క విజ్బంభణ= 
అతిశయంతో; సమ(గ= పూర్ణమైన; సుమహిత = మిక్కిలి కొనియాడదగిన; ఆటోపమున్‌= సంభ్రమాన్ని అనిలోనన్‌= 
యుద్ధరంగంలో; చూపక+ఉన్నన్‌= కనబరచకపోతే; సామంబుచేతన్‌= మంచితనంతో; చక్కంన్‌+*పడుదురు+ఏ? = 
బాగుపడుదురా? 


తా : ఎక్కడైనా ఐశ్వర్యంవల్ల కన్ను కానక కొవ్విఉండే దుష్టులు కేవలం మంచితనంతో బాగుపడతారా? వేటాడే బోయవాడు 
మృగాలమీద చూపే ఉగతవలె - యుద్ధంలో భుజబలం ప్రదర్శించి పరాక్రమం చూపవలసిందే! సామంతో చక్కబడే 
సందర్భం కాదిది. యుద్ధనైపుణి ప్రదర్శించి ఎదుటివారిపొగరు అణచవలసిందే! - అని బలరాముని భావం! 


క. కౌరవుల సమయం జేయ ను, దారత యదువీరవరులు దామోదరుండున్‌ 

రా రావల దని యచ్చట, వారించితిం గాదె బంధువత్సలయుక్తిన్‌. 581 
ప్రతి : బంధువత్సలయుక్తిన్‌= చుట్టాలమీద వాత్సల్యం కూడికున్నవాడినై; కౌరవులన్‌= కురువంశజులను; సమయన్‌+ 
చేయన్‌= సంహరించాలని; ఉదారతన్‌= గొప్పగా; యదువీరవరులు= యాదవ వీరులలో శ్రేష్టులు; దామోదరుందున్‌= 
శ్రీకృష్ణుడును; రాన్‌= బయలుదేరిరాగా; రాన్‌+వలదు +అని= మీరు రావద్దు అని; అచ్చటన్‌= ద్వారకలో; వారించితిన్‌+ 
కాదు+ఎ!= నివారించాను కదా!. 


తా : కౌరవులను చంపాలి అనే ఉత్సాహంతో యదువీరాగ్రగణ్యులూ శ్రీకృష్ణుడూ సన్నద్ధులై బయలుదేరుతుండగా, కౌరవులూ 
మనవాళ్లు బంధువులు అనే వాత్సల్యభావంతో నేను వారందరినీ నివారించి - నేను వచ్చాను గదా! 


వ. అదియునుం గాక. 582 


242 శ్రీ మహాభాగవతము 


ప్రతి : అదియునున్‌+కాక= అంతేకాక... 


సీ ఏ దేవు భృత్యులై యింద్రాదిదిక్సాలవరులు భజింతురు వరుసతోడ 
నే దేవు మందిరం బేపారు దేవతాతరుసభావిభవసుందరతం జెంది 
యే దేవుపదయుగం బేప్రొద్దు సేవించు నఖిలజగన్నాతయైన లక్ష్మి 
యే దేవుచారుసమిద్ధకళాంశసంభవులము పద్మజభవులు నేను 


తే. నట్టి దేవుండు దుష్టసంహారకుండు, హరి ముకుందుండు పంపుసేయంగ నొప్పు 
నుగ్రసేనునిరాజ్యసమ[గ్రగరిమ, యంతయును దార యిచ్చిన దంట! తలంప. 5838 


ప్రతి : తలంపన్‌= ఆలోచిస్తే ఏదేవుభృత్యులు +ఐ= ఏ దేవునికి సేవకులై; ఇంద్రాది దిక్సాలవరులు= ఇంద్రుడు మొదలైన 
దిక్సాలక శ్రేష్టులు; వరుసతోడన్‌= క్రమంగా; భజింతురు= సేవిస్తారో; ఏ దేవుమందిరంబు= ఏ దేవుని ఇల్లు; దేవతాతరు= 
కల్పవృక్షంయొక్కయు; సభా= సుధర్మమనే సభయొక్కయు (ఇంద్రుని కొలువుకూటానికి 'సుధర్మ అని పేరు); విభవ= 
సంపదలతో కూడిన; సుందరతన్‌= సౌందర్యంతో; చెంది= కూడి; ఏపారున్‌= అతిశయించిఉంటుందో; ఏ దేవు పదయుగంబు= 
ఏ దేవునియొక్క పాదాలజంటను; ఏ ప్రొద్దున్‌= ఎల్లప్పుడూ; అఖిల జగన్నాత+ఐన లక్షి= సకల జగాలకు తల్లియైన 
లక్ష్మీదేవి; 'సేవించున్‌= సేవిస్తూ ఉంటుందో; పద్మజ+భవులు +ఏను = బ్రహ్మ శివుడు, నేను (బలరాముడు); వదేవు= 
ఏ దేవునియొక్క చారుసమిద్ధకళా+అంశ= మనోహరమై ప్రకాశించే ఒక కళలోని భాగంగా; సంభవులము= అవతరించిన 
వారమో అట్టి దేవుండు= అటువంటి లక్షణాలుగల దేవుడు; దుష్ట సంహారకుందడు = దుష్టుల్ని చంపేవాడు; హరి= పాపాల్ని 
హరించే కృష్ణుడు; ముకుందుందడు= శ్రీకృష్ణుడు; పంపు+చేయన్‌+కన్‌= చెప్పిన పనులు చేస్తూ ఉండగా; ఒప్పు= ఉందే; 
ఉగ్రసేనుని రాజ్య సమగ్ర గరిమ= ఉగ్రసేనమహారాజుయొక్క కొరత లేని రాజ్యగౌరవం; అంతయున్‌= సమస్తం; 
తారు +అ+ఇచ్చిన +అది+అంట! = తామే ఇచ్చిందట! 

తా:ఏ దేవుణ్ణి ఇంద్రుడు మున్నగు దిక్పాలకులు వరుసగా 'సేవకులై సేవిస్తుంటారో, కోరిన కోర్మెల్ని తీర్చే కల్పవృక్షం, 
సుధర్మ అనే పేరుగల సుందరసభాసంపద ఏ దేవుని ఇంటిలో ఉందో, ఎల్ల లోకాలకు తల్లియైన లక్ష్మీదేవి ఏ దేవుని 
పాదపద్మాల్ని నిరంతరం సేవిస్తూ ఉంటుందో, ఏ దేవుని దివ్యకళలో అంశాలుగా బ్రహ్మ, రుద్రుడు, నేను ఉద్భవించామో, 
అటువంటి దేవుడు, దుష్టసంహారకుడు, పాపాలన్నింటినీ హరించే శ్రీకృష్ణుడు చెప్పిన పనులు ఉగ్రసేనమహారాజు చేస్తూండగా 
- ఆయన పాలించే సమస్తరాజ్యసంపద ఈ కౌరవులు దయతో మనకు ఇచ్చిందట! విన్నారా? - 

విశే : ఈ పద్యంలో బలరాముడు స్వయంగా శ్రీకృష్ణుని దైవత్వాన్ని వివరించాడు. 


చ. అదియును గాక యెవ్వని పదాంబుజచారురజోవితాన మా 
త్రిదివవరాదిదిక్పతికిరీటములందు నలంకరించు; భూ 
విదితపుందీర్ధముం గడు బవిత్రము 'సేయును; నట్టి కృష్ణుచేం 
బొదలిన రాజ్యచిహ్నములం బొందంగ రా దంట యేమి చోద్యమో! ర్‌8ిక 


ప్రతి : అదియును +కాక = అదిమాత్రమే కాక; ఎవ్వని= ఏ దేవదేవునియొక్క పదాంబుజ= పాదపద్మ్నాలలోని; చారు= 
అందమైన; రజస్‌= ధూళియొక్క వితానము= సమూహం; ఆ= ప్రసిద్ధమైన; త్రిదివవర+ఆది= దేవతలకు అధిపతియైన 


దశమస్కంధము - ఉత్తరభాగము 243 


ఇంద్రుడు మొదలైన; దిక్పతి= దిక్సాలకుల; కిరీటముల+అందున్‌= కిరీటాలలో; అలంకరించున్‌= అలంకరిస్తుందో; 
భూవిదితపున్‌= భూలోకంలో ప్రసిద్ధి చెందిన; తీర్థమున్‌= గంగానదీ జలాన్సీ పవిత్రము+చేయునున్‌= పవిత్రంగా 
చేస్తూందో; అట్టి కృష్ణుచేన్‌= అటువంటి కృష్ణదేవునిచే; పొదలిన= వృద్ధిపొందిన; రాజ్య చిహ్నములన్‌= ప్రభువుల బిరుదాల్ని 
పొందంగన్‌ రాదు+అంట= మేము పొందగూడదట; ఏమి చోద్యము+ఓ!= ఇది ఎక్కడి వింతయో!.. 
తా : అంతేగాక ఏ దేవునియొక్క పాదధూళిని ఇంద్రుడు మొదలగు దిక్పాలకులు తమ కిరీటాలకు అలంకారంగా 
గగ్రహిస్తున్నారో - (కిరీటాలు గల తలలు వంచి ఆయాదేవతలు శ్రీకృష్ణునికి పాదనమస్మారం చేయగా ఆ దేవుని పాదధూళి 
కిరిటాలకు మరింత సొంపుకూర్చిందని తాత్పర్యం). ఏ దేవుని పాదధూళి భూలోకంలోని నదుల్నిి నీటి కొలనుల్ని అత్యంత 
పవిత్రీకరిస్తుందో అట్టి శ్రీకృష్ణదేవునిఅనుగ్రహంవలన పొంది, అభివృద్ధి చెందుతున్న రాజ్యంగల మేము రాజ్యచిహ్నాల్ని 
ధరించకూడదు అనటం ఎంత ఆశ్చర్యంగా ఉందో! (చూచారా! యని బలరాముని మాట). 
క. తామంట తలంపపం దల లంట, యే మంట పాదుకల మంటగణింపంగ రాజ్య 

శ్రీమదమున ని ట్లాడిన, యీ మనుజాధమునిమాట కేమన వచ్చున్‌? 5్‌8ి5్‌ 
ప్రతి : తలంపన్‌= ఆలోచిస్తే తాము+అంట= ఆ కౌరవులేమో; తలలు +అంట= అంగాలలో శ్రేష్టమైన శిరస్సుల; ఏము+ 
అంట= మేము - యాదవులమైన మేమేమో; పాదుకలము+అంట = కాళ్లకు తొడుగుకొనే పావుకోళ్లమట; గణింపన్‌+కన్‌= 


చూడగా; రాజ్యశ్రీమదమునన్‌= రాజ్యసంపదవలన కలిగిన మదంతో; ఇట్లు+ఆడిన= ఇలా మాట్లాడిన; ఈ మనుజ+ 
అధముని= మానవులలో నీచుడైన ఈ దుర్యోధనుని; మాటకున్‌= పలుకులకు; ఏమి+అనన్‌+వచ్చున్‌? = ఏమి అనగలం? 


తా: ఈ నీచబుద్ధిగల దుర్యోధనుడు ఆడినమాటలు ఎట్లున్నాయో చూడండి! కౌరవులు తలలట! మేము కాళ్ళకు తొడుగుకొనే 
పాదరక్షలమట! రాజ్యసంపదతో క్రావ్వెక్కి ఈ అధముదైన ఈ దుర్యోధనుడు పలికిన మాటకు ఏమి అనగలం? 


వ. అని సక్రోధమానసుండై యప్పుడు. 586 
ప్రతి : అని= అంటూ సక్రోధమానసుండు+ఐ= కోపంతో కూడిన మనస్సు కలవాడై; అప్పుడు= ఆ సమయంలో... 
తా : ఆవిధంగా చెబుతూ కోపంతో కూడిన మనస్సుగలవాడై బలరాముడు అప్పుడు 


క. ధారుణి నిటమీందట ని, ష్కారవముగం జేయకున్నం గా దని యుగ్రా 
కారుందై బలభద్రుండు, సీరము వెసం బూన్చి లావుం జేవయు నెసంగన్‌. ర్‌87 


ప్రతి : ఇటమీందటన్‌= ఇకమీదట; ధారుణిన్‌= భూమిపై; నిష్కారవము+కన్‌= కౌరవులనే పేరు లేకుండా; చేయక+ఉన్నన్‌= 
చేయకపోతే; కాదు= కుదరదు; అని= అని నిశ్చయించుకుని; ఉగ్ర+ఆకారుండు+ఐ= భయంకరమైన ఆకారం కలవాడై; 
బలభద్రుండు= బలరాముడు; సీరము= నాగలిని; వెసన్‌= వేగంగా; పూన్చి= (గ్రహించి; లావున్‌= బలం; చేవయున్‌= 
గర్వమూ; ఎసంగన్‌= అతిశయించేటట్లుగా... 


తా : “ఇకపై భూమిమీద కౌరవులు అనే పేరు లేకుండ చేయక తప్పదు అని బలరాముడు నిశ్చయించుకొని, భయంక 
రాకారుడై అతి బలగర్వాలతో తన ఆయుధమైన నాగలిని గ్రహించి, అతిశయిస్తూ 


244 శ్రీ మహాభాగవతము 


వ. ఇట్లు పూని కౌారవరాజధానియైన కరినగరంబు కడతల హలాగ్రంబును జొనిపి య ప్పుటభేదన 
విస్తారంబగు గడ్డ భుజాగర్వ దుర్వారుండై పెకలించి, తిగిచి, గంగాప్రవాహంబునం బదడంద్రోయ గమకించిన 
నప్పుడు మహాజలమధ్యవిలోలంబగునావచందంబున నన్నగరంబు వడవడ వడంకుచు గోపురవప్ర 
ప్రాకారసౌధాట్టాలకతో రణధ్వజద్వారకవాటకుద్యవీథీయుతంబుగా నొడ్డగెడవైనం బౌరజనంబులు పుడమి 
నడుగు లిడంగ రాక తడంబడుచు, నార్హులై కుయ్యిడుచుండి; రట్టియెడ న మృహోత్పాతంబులు గనుంగొని 
తాలాంకుండు గినుక వొడమి కావించిన యుపద్రవంబుగా నెటింగి దానికిం బ్రతీకారంబు లేమిని గళవళంబున 
భయాకులమానసులై పుత్రమిత్రకళత్రబంధుభృత్యపారజనసమేతంబుగా భీష్మదుర్యోధనాది కౌరవులు వేగంబున 
నతని చరణంబుల శరణంబులుగాం దలంచి, సాంబునిం గన్యకాయుక్తంబుగా ననేక మణిమయభూష 
ణాంబరజాలంబుతోం గొనివచ్చి దండప్రణామంబు లాచరించి కరకమలంబులు మొగిద్చి యిట్లనిరి. 588 


ప్రతి : ఇట్లు పూని= నాగలిని ఆవిధంగా గ్రహించి; కౌరవరాజధాని+ఐన= కురువంశరాజుల ప్రధాన పట్టణమైన; 
కరినగరంబు= హస్తినాపురంయొక్క కడతల= కొనతట్టు (చివర); హల+ఆ[గ్రంబు = నాగలి కొనను; చొనిపి= చొప్పించి; 
ఆ+పుట భేదన విస్తారంబు= ఆ పట్టణపువిస్తీర్ణంగల; గద్డ= భూభాగాన్ని భుజాగర్వదుర్వారుండు +ఐ = వారింపశక్యంగాని 
భుజగర్వం కలవాడై; పెకలించి= పెల్లగించి; తిగిచి= లాగి; గంగా ప్రవాహంబునన్‌= నీటి ప్రవాహంలో; పడం+త్రోయన్‌= 
పదవేయడానికి; గమకించినన్‌= పూనుకోగా; అప్పుడు= ఆ సమయంలో; మహాజలమధ్య= అధికమైన జలమధ్యంలో; 
విలోలంబు+అగు= అల్లకల్లోలమైన; నావచందంబునన్‌= నావవలె; ఆ+నగరంబు= ఆ హస్తినాపురం; వదవడవడంకుచున్‌= 
కంగారుతో అల్లాడుతూ; గోపుర= గోపురాలు; ఎత్తెన కట్టడాలు; వప్ర= అగడ్తలోనుండి ఎత్తి, ప్రాకారానికి చుట్టూ 
బలంకోసం పోసే మట్టిదిబ్బలూ; ప్రాకార= కోట 'ప్రహరీలు; సౌధ= మేడలు; అట్టాలక= కోటలో ఎత్తెన ప్రదేశంలో 
కట్టబడిన అంతస్తులు; తోరణ = తలవాకిళ్లు; ధ్వజ= ధ్వజస్తంభాలు; ద్వార= ద్వారబంధాలు; కవాట = కలతలు కుద్య= 
గోడలు; వీధీ యుతంబు+కాన్‌= వీథులు మొదలగువాటితో కూడినపట్టణం; ఒడ్డగెడవు+ఐనన్‌= ఒక ప్రక్కకు ఒరిగిపోగా; 
పౌరజనంబులు= పురంలోని ప్రజలు; పుడమిన్‌= భూమిమీద; అడుగులు +ఇదడంగన్‌ +రాక= అడుగులు వేయడానికి 
వీలుకాక; తడన్‌+పడుచున్‌= తడబడుతూ (పడుతూ లేస్తూ); ఆర్హులు+ఐ= దుఃఖం పొందినవారై; కుయ్యిడుచుండిరి= 
మొజ పెట్టుతున్నారు; అట్టి+ఎడన్‌= ఆ సమయంలో; ఆ+మహా+ఉత్పాతంబులు= ఆ గొప్ప ఉపద్రాలు; కనున్‌+కొని= 
చూచి; తాల+అంకుందు= బలరాముడు; కినుక= కోపము; పొడమి= దహించి; కావించిన= చేసినట్టి; ఉపద్రవంబు+కాన్‌= 
ఆపదగా; ఎటింగి= తెలిసికొని; దానికిన్‌= బలరాముడు చేసిన ఆ పనికి; ప్రతీకారంబు= ప్రతిక్రియ లేమిని బదులు 
చేయగల్లింది లేకపోవడంవల్ల; కళవళంబునన్‌= కంగారు పడుతూ; భయ+ఆకుల మానసులు+ఐ= భయంచే చెదరిన 
మనస్సులు కలవారై; పుత్ర మిత్ర కళత్ర బంధు భృత్య పారజన= కొడుకులు, స్నేహితులు, భార్యలు, చుట్టాలు, సేవకులు, 
పురమందలి జనులతో; సమేతంబు+కాన్‌= కూడుకొని; భీష్మ దుర్యోధన +ఆది కౌరవులు = భీష్ముడు, దుర్యోధనుడు మొదలైన 
కౌరవులు; వేగంబునన్‌= తొందరగా; అతని= బలరాముని; చరణంబులు +అ= పాదాలే; శరణంబులు+కాన్‌= శరణంగా 
(రక్షగా) తలంచి= భావించినవారై; సాంబునిన్‌= సాంబుణ్జ్ణి; కన్యకాయుక్తంబు+కాన్‌= తమ కన్య అయిన లక్షణతోకూడా; 
అనేక= లెక్కలేనన్ని; మణిమయ భూషణ +అంబరజాలంబుతోన్‌= మణులతో కూడిన ఆభరణాలయొక్కయు, వస్ర్తాలయొక్క 
సమూహంతో; కొనివచ్చి= తీసుకువచ్చి; దండప్రణామంబులు= సాగిలపడి మొక్కుట (సాష్టాంగ నమస్మారం చేసి; 
ఆచరించి= నిర్వర్తించి కరకమలంబులు మోడ్చి= నమస్కరించి; ఇట్లు+అనిరి= ఇలా చెప్పారు. 


దశమస్కంధము - ఉత్తరభాగము 245 


తా ; ఈ విధంగా బలరాముడు తన హలాయుధపుమొనను హస్తినాపురానికి ఒక చివర, అడుగుదాకా చొప్పించి, 
ప్రయత్నపూర్వకంగా పట్టణం మొత్తం పెల్లగించి, గంగలో పడవెయ్యడానికి లాగి ఎత్తాడు. అతని ప్రయత్నానికి ఆ పట్టణం 
మొత్తం సముద్రమధ్యంలో చిక్కుకున్న ఓడలా అల్లాడిపోతూ -- గోపురాలు, ప్రాకారాలు, కోటలు, కోటలమీది కట్టడాలు, 
రాజుల మేడలు, వీథులు, గోడలు, తలుపులు, ద్వారబంధాలు సమస్తమూ ఒక పక్కకు ఒరిగిపోగా, పట్టణంలోని 
జనులకు నేలమీద కాలు నిలపడానికి వీలు లేకపోయింది. ప్రజలందరూ ఆందోళనతో, భయంతో 'కుయ్యోమొగరో' అని 
మొరపెట్టసాగారు. ఈ ఉపద్రవానికి బలరాముని కోపమే కారణమని తెలుసుకొని భీష్ముడు, దుర్యోధనుడు మొదలైన 
కౌరవులందరూ - ఏమీ ప్రతిక్రియ చేయలేక బలరాముని పాదాలనే శరణువేదడం మంచిదని నిర్ణయించుకొని - తమ 
కన్యతోకూడా సాంబునికి మణిమయ భూషణాలూ, వస్త్రాలు బహుమానంగా తీసుకొని బలరాముని సన్నిధికి చేరి, 
ఆయనకు సాగిలబడి మొక్కి చేతులు జోడించి ఇలా అన్నారు. 


విశే : ఈ ఘట్టంలో సంకర్షణుడైన బలరాముని దైవికమైన అతిమానుష శక్తిసామర్థ్యాలు మహాభాగవతపురాణం వెల్లడి 
చేసింది. పాంచరాత్ర ఆగమంలోని నాల్గువ్యూహాలలో రెండవ వ్యూహం సంకర్షణం ఆ సంకర్షణుదే బలరాముడు. ఆయన 
పేరులోనే “బలి ముంది. “బలదేవుడని” శ్రీవైష్ణవ సంప్రదాయం. సంకర్షణుడు లయకారకుడు. వేదాలు ఆయనవల్లనే 
నిలచి ఉన్నాయి. ఆయనే ఆదిశేషుడు. సృష్టిలో తొట్టతొలి జీవుడు. వేదవ్యాఖ్యాత. నారాయణతత్త్వం యొక్క మూలవీజం 
సంకర్షణ వ్యూాహగతమై ఉంది. 


క. “రామ! సమంచితముక్తా, దామ! యశఃకామ! ఘనసుధాధామరుచి 
స్తోమ! జయసీమ! జగదభి, రామ! గుణోద్దామ! నిఖిలరాజలలామా! 589 


ప్రతి : సమంచిత= మిక్కిలి మెరసే; ముక్తాదామ= మంచి ముత్యాలహారం కలవాడా!; యశఃకామ= స్వచ్చమైన కీర్తిని 
కోరువాడా; ఘన= గొప్పదైన; సుధాధామ= చంద్రునియొక్క రుచి= కాంతివంటి దేహకాంతి; సోమ= సముదాయం 
కలవాడా; జయసీమ!= జయానికి హద్దెనవాడా; జగత్‌ +అభిరామ! = అన్ని లోకాలలో ఒప్పిదమైన సౌందర్యం కలవాడా! 
గుణ = సద్దుణాలచేత; ఉద్దామ! = ఆధిక్యం గలవాడా!) నిఖీల రాజలలామా! = రాజులెల్లరకు భూషణమైనవాడా; రామ! = 
ఓ బలరామా!. 

తా : మేలైన మంచి ముత్యాల సరాల్ని పోలిన తెల్లని, కీర్తిగలవాడా! చంద్రుని కాంతివంటి స్వచ్చమైన, ఆహ్లాదకరమైన 
దేహకాంతి కలవాడా! జయానికి హద్దుగా కలవాడా! లోకంలోని ఉత్తమగుణాలకు నిలయమైనవాడా! రాజులలో 
శ్రేష్టుడైనవాడా! బలరామా!” 


క. నీ మహిమ యొజింగి పొగడంగం, నే మెంతటివార? మఖిలనేతవు; త్రిజగత్‌ 
క్షేమంకరుండవు; సుమతివి, తామసులము మమ్ముం గావం దగు హలపాణీ! 590 


ప్రతి : హలపాణీ= నాగలి అనే ఆయుధాన్ని చేత ధరించిన బలరామా!; నీ మహిమలు = నీ ప్రభావాలు; ఎటింగి= తెలిసి; 
పొగడన్‌+కన్‌= పొగడటానికి; ఏము= మేము; ఎంతటివారము= ఎంతటివాళ్లం; అభఖిలనేతవు= సర్వనియామకుడవు; 
త్రిజగత్‌= స్వర్ణ, మర్త్య, పాతాళ లోకాలకు; క్షేమంకరుండవు= క్షేమాన్ని కల్గించే; సుమతివి= మంచిబుద్ధి గలవాడివి; 
తామసులము= మేము ఏ మూధులం; మమ్మున్‌= మమ్ముల్ని కావన్‌+తగున్‌= ఈ ఆపదనుండి తొలగించి కాపాడాలి. 


246 శ్రీ మహాభాగవతము 


తా : ఓ బలరామా! నీవు అందరికీ నాయకుడవి. ముల్లోకాలకీ మేలు చేసేవాడివి. రాగద్వేషాలు లేని బుద్ధిమంతుడివి. 
ఇట్టి నీ మహిమలు తెలుసుకొని పొగడటానికి మేమెంత వాళ్లం? ఏ మాత్రం తెలివిలేని మమ్మల్ని ఈ ఆపదనుండి 
రక్షించవయ్యా! - అని ప్రార్థించారు. 


క. భూచక్ర మెల్లందాల్చిన, యా చక్రీశ్వరుండు దావకాంశుండు బలదే 
వా! చక్రికి నగ్రజుండవు, నీచ క్రియ లుడుపంజెల్లు నీకు జితారీ! 591 


ప్రతి : జిత+అరీ= ఎందరో శత్రువుల్ని జయించినవాడా!; బలదేవా! = బలరామా!; భూచక్రము+ఎల్లన్‌= ఈ భూమండలా 
న్నంతటినీ; తాల్చిన= ధరించిన; చక్రి+ఈశ్వరుండు= ఆ సర్పరాజగు ఆదిశేషుడు; తావక +అంశుండు= నీయంశ కలవాడు; 
చక్రికిన్‌= చక్రం ఆయుధంగా గల శ్రీకృష్ణునికి; అ([గ్రజుండవు= అన్నవు; నీకున్‌= అటువంటి నీకు; నీచ క్రియలు= 
అల్పకార్యాలు; ఉడుపన్‌+తగున్‌= మాన్పించడం సరైందే! 

తా; అంతశ్శత్రువుల్నీ, బాహ్యశత్రువుల్నీ జయించిన ఓ బలరామా! ఈ భూమండలాన్ని సదా మోసే ఆదిశేషునిఅంశలో 
పుట్టినవాడిని. విష్ణుమూర్తి అవతారమైన శ్రీకృష్ణునికి అన్నవు. కనుక, మాబోటి తెలివిమాలిన వాళ్లు చెసే నీచకార్యాలు 
మానటం నీకు తగిందే! 


క. రక్షింపుము రక్షింపు ము, పేక్షింపక నమితనిఖీలబ్బందారక! ఘో 
ర క్షణదాచరవిషనిట, లాక్ష్ష భయాతురుల మమ్ము నరయు మనంతా! 592 


ప్రతి : అనంతా= ఓ శేషావతారుడా!; ఉపేక్షింపక= అనాదరం చేయక; రక్షింపుము రక్షింపుము= మమ్మల్ని కాపాదవయ్యా, 
కాపాడు; నమిత= మొక్కబడిన; నిఖీల బృందారక!= సకల దేవతలుకలవాడా!; ఘోర= భయంకరులైన; క్షణదా చర= 
రాక్షసుల పాలిటి; విషనిటలాక్ష= విషంతో సమానమైన నొసటమూడవ కన్నుగల రుద్రుడా? భయ+ఆతురులన్‌= భయంచే 
పీడింపబడుతున్న మమ్మున్‌= మమ్మల్నందరినీ; అరయుము= ఆదరించి కాపాడవయ్యా! 

తా : ఆదిశేషుని అవతారంగా పుట్టిన ఓ బలరామా! నీవు ఎల్ల దేవతలచే మొక్కులందు కొనేవాడివి. రాక్షసులకు 


విషసదృశుడనై నొసట కన్నుగల రుదునివల భస్మం చేయగలవాడివైన దేవా! నీవలన మేము భయాతురులమై ఉన్నాం. 
మమ్మల్ని ఆదరించి కాపాదవయ్యా, కాపాడు అని ప్రార్ధించారు. 


వ. మజథియును దేవా! యీ సచరాచరంబు జగంబుల నీ లీలావినోదంబులం జేసి, దుష్టజనమర్దనంబును, 
శిష్ణ్టజనరక్షణంబునుం జేయుచు, జగదుత్పత్తిస్టితిలయ హేతువైన నీకు సమస్కరింతు” మని వెండియు నిట్లనిరి. 
5938 


ప్రతి : మజియును= ఇంకా; దేవా!= బలదేవా!; సచరాచరంబు= నడిచేవీ, నడకలేని ప్రాణులతో ఉండే; ఈ జగంబులన్‌= 
ఈ పధ్నాలుగు లోకాలలో; నీ లీలావినోదంబులన్‌+చేసి= నీవు వేడుకగా చేసే వినోదాలచే; దుష్ట జనమర్దనంబును= 
దుష్టులను దండించడమూ); శిష్టజన రక్షణంబును= ఉత్తమజనులను రక్షించడమూ; చేయుచున్‌= చేస్తూ జగత్‌ +ఉత్పత్తి 
స్థితి లయహేతువు+ఐన= ఈ ప్రపంచాన్ని పుట్టించి, పెంచి, నశింపచేయుటకు కారణమైన; నీకున్‌= నీకు; నమస్మరింతుము= 
మొక్కుతున్నాము; అని; వెండియున్‌= మరియు; ఇట్లు+అనిరి= ఇలా అన్నారు. 


దశమస్కంధము - ఉత్తరభాగము 247 


తా : ఓ! బలదేవా! స్వామీ! ఇదిగాక చరాచరజంతువులతో కూడి ఈ లోకాల్ని నీవు వేడుకగా సృష్టించి, వాటితో 
ఆట్లాడుతుంటావు. దుష్టజనుల్ని శిక్షించడం, సజ్జనుల్ని రక్షించడం నీ వినోదంలో భాగాలే. ఈ ప్రపంచం పుట్టడానికి, 
పెరగడానికి, నాశం కావడానికి నీవే మూలకారణభూతుడవు అటువంటి మహాత్ముడివైన నీకు మేము (మొక్కుతున్నాము. 
మమ్మల్ని కాపాడు అంటూ ఇంకా ఇలా చెప్పసాగారు. 


తే. “అవ్యయుండవు; సర్వభూతాత్మకుందవు; సర్వశక్తిధరుండవు; శాశ్వతుండవు 

విశ్వకరుండవు గురుండవు విమలమూర్తి, వైన నిన్ను నుతింప బ్రహ్మకును దరమె?” 594 
ప్రతి : న+వ్యయుండవు= అవ్యయుందవు= నాశనం లేనివాడివి; సర్వభూత +ఆత్మకుందవు = సర్వప్రాణులకునూ ఆత్మగా 
ఉందేవాడివి; సర్వశక్తిధరుండవు= సర్వమహాశక్తులను ధరించినవాడివి; శాశ్వతుడవు= ఎల్లప్పుడు ఉండేవాడివి; 
విశ్వకరుందవు= ఈ ప్రపంచాన్నంతటినీ చేసేవాడివి; గురుండవు= అజ్ఞానాన్ని పోగొట్టి భక్తులను జ్ఞానవంతులుగా చేసే 
గురువువి; విమల మూర్తివి+ఐన= స్వచ్చమైన మూర్తిగలవాడవు అయిన; నిన్నున్‌= నిన్ను, నుతింపన్‌= కొనియాడడం; 
బ్రహ్మకును= బ్రహ్మకైనాా తరము+ఎ= శక్యమా? 
తా ; ఓ బలరామదేవా! నీవు నాశనం లేనివాడివి, సకలజీవుల ఆత్మస్వరూపుడివి, సర్వశక్తులు గలవాడివి, సర్వకాల 
సర్వావస్థలలో ఉండేవాడివి, సృష్టిస్టతిలయాలనే క్రియలతో ప్రపంచాన్ని నడిపేవాడివి, భక్తుల అజ్ఞానాన్ని పోగొట్టే సద్దురుడివి, 
విమలమూర్తివి అయిన నిన్ను పొగడడం బ్రహ్మతరంకూడా కాదు. 
విశే : పద్యం 589 మొదలుకొని 594 వరకు గల ఆరు పద్యాలు కౌారవులైన దుర్యోధనాదులుచేసిన బలరామస్తోత్రం. 
విడిగా మనకు బలరామస్తోత్రాలు అరుదు. ఇక్కడ భాగవతపురాణంలో శ్రీకృష్ణునికి అన్న అయిన బలరాముని మహామహిమ 
వెల్లడిచేయబడింది. 


ఎ) అవ్యయుండవు ; న+వ్యయ= అవ్యయః, ఇది బలరామునికి, విష్ణువుకు సమానంగా ఉన్నపేరు. బలరాముడు 
ఆదిశేషుని అవతారం. ఆది-శేషుడంటే సృష్టియొక్క “ఆది లో పుట్టి, సృష్టి చివరి దాకా శేషించి ఉండేవాడు. 

బి) సర్వభూతాత్మకుడు : సర్వభూత+ఆత్భకుడు. సకల ప్రాణికోటిలో ఆత్మస్వరూపంగా ఉండేవాడు. పాంచరాత్ర ఆగమానుసారం 
వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న అనిరుద్ధ వ్యూహాలలో బలరాముడు రెండవదైన సంకర్షణవ్యూహానికి అధిపతి. 


ఎఫ్‌) విమలమూర్తి : నిర్మలమైన అంతఃకరణం గలవాడు. అక్కడే వాసుదేవతత్త్వం ప్రకాశిస్తుంది. దానికి ప్రతిజీవి 
హృదయాన్ని కర్షణం చేసేవాడే సంకర్షణుదైన బలరాముడు. 


చ. అని వినుతించినం బ్రముదితాత్మకుందై హలపాణి వారలం 
గనుంగొని 'యోడ కోడకుండు కార్యగతిం దగి లిట్లు మీరు సే 
సిన యవినీతిచేత నిటు చేసితి; నింక భయంబు దక్కి పొం” 
డనిన సుయోధనుండు వినయంబున నల్లునిం గూంతునుం దగన్‌. 5్‌9ిర్‌ 


ప్రతి : అని= ఆ విధంగ్యా వినుతించినన్‌= పొగడగా; హలపాణి= బలరాముడు; ప్రముదిత+ఆత్మకుండు+ఐ= ఆనందించిన 
మనస్సు గలవాడై వారలన్‌= ఆ కౌరవుల్ని కనున్‌+కొని= చూచి; ఓడకుండు +ఓదడకుండు= భయపడకండి భయపడకండి; 


248 శ్రీ మహాభాగవతము 


కార్యగతిన్‌= కార్యవశాన్ను తగిలి= పట్టుదల పెరిగి ఇట్లు= ఈ రీతిగా మీరు చేసిన అవినీతిచేతన్‌= మీరు చేసిన 
అవమానం; ఇటు చేసితిన్‌= నేను ఈ విధంగా మీ నగరాన్ని పెల్లగించాను; ఇంకన్‌= ఇక; భయంబు+తక్క్మి= భయాన్ని 
విడిచి; పొండు= వెళ్లండి; అనినన్‌= అని బలరాముడు చెప్పగా సుయోధనుండు= దుర్యోధనుడు; వినయంబునన్‌= 
అణకువతో; అల్లునిన్‌= అల్లుడయిన సాంబుణ్లీ; కూతునున్‌= తన కుమార్తె అయిన లక్షణన్తూ తగన్‌= ఒప్పునట్లుగా... 
తా : అని కౌరవులు భయభక్తులతో ప్రార్ధించగా బలరాముడు ప్రీతుడై ఆ కౌరవులతో మీరు ఇక భయపడవద్దు. మీరు 
మీ పనిలోని పట్టుదలతో మమ్మల్ని నిర్లక్ష్యంచేసి చిన్నచూపు చూడడం వల్ల నేను ఈ విధంగా ప్రవర్తించాను కాని, వేరే 
కాదు. “ఇక భయపడకుండా పొండి” అన్నాడు. ఆ మాటలు విని దుర్యోధనుడు వినయంతో తన అల్లుడగు సాంబుణ్లీ తన 
కూతురు లక్షణను ఒప్పునట్లుగా 
క. అనుపుచు నరణము దాసీ, జనముల వేయింటి లక్షసైంధవములం దా 

నినుమడి యేనుంగులం గాం, చన రథముల నాజువేల సమ్మతి నిచ్చెన్‌. 596 
ప్రతి :; అనుపుచున్‌= పంపుతూ, సాగనంపుచూ; దాసీ జనములన్‌= ఊడిగం చేసే పరిచారికల్ని వేయింటిన్‌= వేయి 
మందిని; సైంధవములన్‌= సింధుదేశపు శ్రేష్టమైన గుర్రాల్ని లక్ష= లక్ష సంఖ్యను; దానికిన్‌+ఇనుమడి = దానికి రెట్టింపు 
అనగా రెండు లక్షలు; ఏనుంగులన్‌= ఏనుగుల్ని కాంచనరథంబులన్‌= బంగారు తేరుల్ని ఆబువేలన్‌= ఆజువేలను; 
అరణము= సారెగా? సమ్మతిన్‌= ఇష్టంతో; ఇచ్చెన్‌= ఇచ్చాడు. 
తా ; తన కూతురు లక్షణను, అల్లుడు సాంబుణ్లీ బలరాముని వెంట పంపుతూ, దుర్యోధనుడు వేయిమందిపరిచారికల్సీ 
లక్షగుర్రాల్సి రెండులక్షల ఏనుగుల ఆరువేలబంగారు రథాల్ని - అరణంగా ఆనందంతో ఇచ్చాడు. 


వ. ఇట్లిచ్చి యనిచిన భద్రుండు గొడుకునుం గోడలిం దోడ్కొనుచుం బరమానందంబు నొందుచు, 
నక్కడక్కడి జనంబులు పదివేలవిధంబులం బొగడ, నిజపురంబున కరిగి యచ్చట యాదవులతోడం 
దాం గరిపురంబునకుం బోయినవిధంబును, వారలాడినదురాలాపంబులును, దా నందులకై యొనర్చిన 
ప్రతీకారంబును నెటజింగించి సుఖంబుందె; వారణపురంబు నేండును దక్షిణం బెగసి యుత్తరభాగం బొకించుక 
గంగకై క్రుంగి బలభద్రునిమాహాత్యంబుం దెలుపుచున్ను దని యమ్మహాత్మునిభుజవీర్యం బవార్యం బని 
చెప్పి, శుకయోగీంద్రుండు పరీక్షిన్నరేంద్రున కిట్లనియె. 597 


ప్రతి : ఇట్లు= ఈ విధంగా; ఇచ్చి= అరణం ఇచ్చి, అనిచిన= సాగనంపగా? భద్రుండు= బలరాముడు; కొడుకునున్‌+కోడలిన్‌= 
కొడుకు సాంబుజ్జి, కోడలు లక్షణని; తోడ్కొనుచున్‌= వెంటపిల్చుకొని;ి పరమ+ఆనందంబు+చెందుచున్‌= మిక్కిలి 
ఆనందపడుతూ; అక్కడక్కడి జనంబులు= తోవల్లో జనులు; పదివెలవిధంబులన్‌= అనేకరీతులుగా? పొగడన్‌= 
మెచ్చుకొంటుండగా? నిజపురంబునకున్‌= తన పురమైన ద్వారకకు; అరిగి= వెళ్లి అచ్చట యాదవులతోదన్‌= అక్కడ 
తమవారైన యాదవులతో; తాన్‌= తాను; కరిపురంబునకున్‌= హస్పినాపురానికి; పోయిన విధంబును= వెళ్లిన తీరూ; 
వారలు+ఆడిన= ఆ కౌరవులు పలికిన; దుర్‌+ఆలాపంబులూ= నిందా వాక్యములూ,; తాన్‌= తాను; అందులకున్‌+ఐ= 
వారట్లు నిందించడంచే; ఒనర్చిన= చేసిన; ప్రతీకారంబునున్‌= ప్రతిక్రియనూ; ఎటింగించి= తెలియపరచి; సుఖంబు +ఉందె= 
సుఖంగా ఉన్నాడు; వారణపురంబు= హస్తినాపురం; నేండును= నేటికీ; దక్షిణంబు+ఎగసి= దక్షిణపుదిక్కున ఎత్తుగా; 


దశమస్కంధము - ఉత్తరభాగము 249 


ఉత్తరభాగంబు= ఉత్తరపు దిక్కున; ఒక +ఇంచుక = కొంచెం; గంగక్రై= గంగకోసం, దిక్కుకు; క్రుంగి= మొగ్గి; బలభద్రుని= 
బలరాముని; మాహాత్యంబున్‌= మహిమను; తెలుపుతున్నది అని= తెలియజేస్తూ ఉంది అని; ఆ+మహా+ఆత్ముని= 
ఆ మహానుభావుని; భుజవీర్యంబు= భుజబలం; అవార్యంబు= వారింపశక్యముగానిది; అని= అంటూ; చెప్పి= వివరించి; 
శుకయోగి+ఇంద్రుందు= శుకమహర్షి పరీక్షిత్‌+నరేంద్రునకున్‌= పరీక్షిన్నహారాజుతో; ఇట్లు+అనియెన్‌= ఇలా అన్నాడు. 


తా : ఈ ప్రకారంగా దుర్యోధనుడు అరణమిచ్చి, కొత్త దంపతుల్ని పంపగా బలరాముడు కొడుకును కోడలిని వెంటబెట్టుకుని 
ద్వారకానగరానికి వచ్చి, అచటి తమవారితో తాను హస్తినాపురానికి వెళ్లడం, దుర్యోధనాదుల దుష్ప్రలాపాలూ చెప్పి, 
ఆ మాటలకు ప్రతిక్రియగా తాను హస్తినాపురాన్ని నాగలితో పెకలించి గంగలో పడవేయబోవడం, కౌరవులు ఆ దెబ్బకు 
గజగజలాది క్షమను కోరడం వివరించి చెప్పి, సుఖంగా కాలం గడపసాగాడు. నేటికీ హస్తినాపురంమాత్రం దక్షిణపుతట్టు 
ఎత్తుగాను, ఉత్తరపుతట్టు గంగవైపు మొగ్గి ఉండి, బలరామునిమహిమను తెలియజేస్తూ ఉంది. ఆ మహాత్ముని భుజబలం 
ఎదురులేనిది అని శుకమహర్షి పరీక్షిత్తు మహారాజుకు చెప్పి ఇంకా ఇట్లన్నాడు. 


విశే ; భారతదేశంలో భౌగోళికమైన ఈ మార్పు నేటికీ హస్పినాపురంలో కనబదదం - నాటిచర్యకు నిదర్శనం. 
లి షోడశసహస్రస్త్రే సంగతుండైన శ్రీకృష్ణుని మహిమ నారదుడు తెలిసికోవడం + 


చ. నరవర! యొక్కనాండు విను నారదసంయమి మాధవుండు దా 
నరకునిం ద్రుంచి వానిభవనంబున నున్న పదాజువేల సుం 
దరులను నొక్కమాటు ప్రమదంబున నంద కన్నిరూపులై 
పరిణయ మయ్యె నా విని శుభస్థితిం దద్విభవంబుం జూడంగన్‌. 598 


ప్రతి : నరవర!= ఓ పరీక్షిన్మహారాజా!; విను= వినుము; ఒక్కనాండు= ఒకరోజు; నారదసంయమి= నారదమహర్షి 
మాధవుండు= శ్రీకృష్ణుడు; తాన్‌= తాను; నరకునిన్‌= నరకాసురుణ్ణి; త్రుంచి= సంహరించి; వాని భవనంబునన్‌= 
ఆ నరకాసురుని ఇంటిలో; ఉన్నా ఉన్నట్టి; పదాజువేల= పదహారువేల; సుందరులను = అందగత్తెల్ని ఒక్కమాటు = 
ఒకేసారి; ప్రమదంబునన్‌= సంతోషంతో; అందజకున్‌= ఆ స్రీలందరికీ; అన్నిరూపులు+ఐ= ఎంతమంది స్రీలున్నారో 
అన్నిరూపాలు ధరించినవాడై (అనగా పదహారువేల మంది కృష్ణరూపాల్ని ధరించి; పరిణయము+అయ్యెన్‌= వివాహమాడాడు; 
నాన్‌= అనగా; విని= విన్నవాదై; శుభస్థితిన్‌= శుభమైనరీతితో; తద్‌+విభవంబున్‌= ఆ శ్రీకృష్ణుని పెండ్లివేడుకలను; 
చూడన్‌+కన్‌= చూడటానికి... 


తా : ఓ రాజా! శ్రీకృష్ణుడు నరకాసురుణ్ణి సంహరించి అతని భవనంలో బందీలుగా ఉన్న పదహారువేలమందిసుందరాంగుల్ని 
ఒకేమాటుగా తాను పదహారువేల రూపాలు ధరించి పెండ్లి చేసుకొన్న వృత్తాంతం ఒకనాడు నారదమహర్షి విని, ఆ వేడుక 
చూడాలి - అని 


వ. ఇట్లు దలంచి కృష్ణపాలితం బయిన ద్వారకానగరంబు డాయం జని ముందట. 599 


ప్రతి : ఇట్ల= ఈ విధంగా; తలంచి= వేడుక చూడగోరి; కృష్ణపాలితంబు +అయిన = కృష్ణునిచే రక్షింపబడుతున్న; 
ద్వారకానగరంబు= ద్వారకా పట్టణాన్ని డాయన్‌+చని= సమీపించి; ముందటన్‌= ఎదురుగా... 


250 శ్రీ మహాభాగవతము 


తా: శ్రీకృష్ణుని పెండ్లివేడుకలు చూడాలనే ఆలోచనతో నారదుడు కృష్ణుడు కాపాడుతున్న ద్వారకానగరానికి వెళ్లి ఎదుటగా 


శుకశారికాశిఖిపికకూజితప్రసవాంచితోద్యానవనాఘములను 
గలహంససారసకైరవకమలకహ్హారశోభితకమలాకరములం 
గలమాదిసస్యసంకులవరేక్షుక్షేత్రభూరిలసన్నదీతీరములను 
గిరిసానుపతితనిర్ణరకణసందోహసంతతహేమంతసమయములను 


బ్ర 


తే.  గమలసంభవకాంచనకార రచిత, చిరతరైశ్వర్యన గరలక్ష్మీకరాబ్ద 
ఘటితనవరత్నమయహేమకటక మనంగ, సొబగు మీతిన కోటయుం జూచె మౌని. 600 


ప్రతి : శుక= చిలుకల; శారికా= గోరువంకల; శిఖి= నెమళ్ల; పిక= కోకిలల; కూబిత= కలకలధ్వనులచే; అంచిత = 
ఒప్పుతున్న ఉద్యానవన= పూలతోటల; ఓఘములను= సమూహాల్ని కలహంస= ఉత్తమజాతికి చెందిన అందమైన 
హంసలచే; సారస= బెగ్గురుపక్షులచే; కైరవ= తెల్లకలువలచే; కమల= తామరపువ్వులచేతా; కహ్లార= ఎల్జికలువల చేతా; 
శోభిత= ప్రకాశింపబడిన; కమల +ఆకరములన్‌= సరస్సులను; కలము+ఆది= వరి మొదలైన; సస్య = పైరులతో; సంకుల= 
కూడి ఉన్న వర= శ్రేష్టమైన; ఇక్షుక్షేత్ర= చెరకుతోటలతోను; భూరి= మిక్కిలి లసత్‌= ప్రకాశించే; నదీతీరములను= 
ఏటిగట్లను; గిరిసాను= కొండచరియలనుండి; పతిత= పడుతున్న; నిర్ణర= సెలయేళ్లయందలి; కణ= నీటిబవిందువుల; 
సందోహ= సమూహంచే; సంతత= ఎడతెగని; హేమంత సమయములను= హేమంత బుతుకాలాన్న్సి కమలసంభవ = 
బ్రహ్మ అనే; కాంచనకార= కంసాలిచే; రచిత= చేయబడిన; చిరతర= మిక్కిలి పురాతనమైన; ఐశ్వర్య = కలిమితోకూడిన; 
నగరలక్ష్మీ= పురమనే లక్ష్మియొక్క కర+అబ్ద= హస్తాబ్బమందు (చేతియందు); ఘటిత= కూర్చబడిన; నవరత్నమయ = 
తొమ్మిది విధాలైన రత్నాలు పొదిగిన; హేమకటకము= బంగారు కడియం; అనన్‌+కన్‌= అనునట్లుగా; సాబగుమీజిన = 
అతిశయించిన అందంగల; కోటయున్‌= కోటను; మౌని= నారదమహర్షి చూచెన్‌= చూశాడు. 

తా : చిలుకలు, గోరువంకలు, నెమళ్లు, కోయిలలు అనే పక్షుల మనోహరమైన కలకలనాదాలతో, పువ్వులతో విలసిల్లే 
ఉద్యానవనాల సమూహాల్ని హంసలు, బెగ్గురుపక్షులువంటి నీటిపక్షులతోను, తామరలు, ఎ(ర్రతామరలు, తెల్లకలువలు 
మొదలగు పుష్పాలతోనూ ప్రకాశిస్తున్న కొలకులనూ, వరి మొదలైన పైరులతో, చెజికుతోటలతో అందంగా కనిపించే 
ఏటిఒడ్లను, కొండచరియలనుండి పదే సెలయేళ్ల నీటితుంపురులచే మంచుకురిసే హేమంతబుతువును తలపించే ప్రదేశాల్నీ 
బ్రహ్మ అనే కంసాలిచేత నవరత్నాలు పొదిగి చేయబడిన పురమనేలక్ష్మి చేతికి ఉండే బంగారుకడియమా? అనేట్లు ప్రకాశించే 
కోటగల ద్వారకాపట్టణాన్ని నారదుడు చూశాడు. 


వ. మతియును సముత్తుంగమణిసౌధ గవాక్షరంధ్రనిర్గతనీరంధ్రఘన సారచందనాగరుధూపధూమపటల 
విలోకనస౦జనితపయోధ రాఖి శంకాంగీకృతతాండ వకేళలీవిలోలపురకామినీజనోప లాలితనీలకంఠ 
సముదయంబును, జంద్రకాంతమణిసృటికస్తంభసంభృతమరకతపద్మరాగఘటితనవరత్నకాంచన ప్రాసాద 
శిఖరాగ్రవిన్యస్తబహుసూర్యవిభ్రమకృదంచితశాతకుంభకుంభనిచయంబును, సమస్తవస్తువిస్తార సమర్పిత 
వైశ్యాగారవీథీవేదికాకలితంబును, మహితాతపనివారణతరళవిచిత్రకేతనాబద్ధ మయూరశింజినీ నినదపూరితా 
శాంతరిక్షంబును, సరోజనాభపూతనాచేతనాపహారాదినూతన విజయసందేశలిఖితస్వర్ణవర్దావళీ విభాసిత 


దశమస్కంధము - ఉత్తరభాగము 251 


గోపురమణి విటంకప్రదేశంబును, యాదవేంద్రదర్శనోత్సవాహూయమానసమాగతనానాదేశాధీశ భూరివారణ 
దానజలప్రభూతపంకనిరసనైకగతాగతజన సమ్మర్ద కరకంకణకషణవికీర్యమాణరజఃపుంజంబును; వినూత్న 
రత్నమయమంగళరత్నవల్లీవిరాజిత ప్రతిగృహహప్రాంగణంబును, గుంకుమసలిలసిక్త విపణి మార్గంబును, 
వందిమాగధసంగీతమంగళారావ విలసితంబును, భేరీ మృదంగకాహళశంఖతూర్య రవాధరీకృత 
సాగరఘోషంబునునై, యమరావతీ పురంబునుం బోలె వసుదేవనందననివాసంబై, యనలపుట భేదనంబునుం 
బోలెం గృష్టమార్గసంచారభూతంబై, సంయమనీనామనగరంబునుంబోలె హరితనూభ వాభిరామంబై, నైర్భతి 
నిలయంబునుంబోలెం బుణ్యజనాకీర్ణంబై, వరుణనివాసంబునుంబోలె గోత్రరక్షణభువన ప్రశస్తంబై, 
ప్రభంజనపట్టణంబునుం బోలె మహాబలసమృదధ్ధంబై, యలకాపురంబునుంబోలె ముకుందవరశంఖ 
మకరాంకకలితంబై, రజతాచలంబునుంబోలె నుగ్రసేనాధిపార్యాలంకృతంబయి, నిగమంబునుంబోలె 
వివిధవర్ణక్రమవిధ్యుక్త సంచారంబయి, [గ్రహమండలంబునుంబోలె గురుబుధ విరాజమిత్రవిరాజితంబయి, 
సంతతకల్యాణ వేదియుంబోలె వైవాహికోపేతంబయి, బలిదానవకరతలంబునుంబోలె సంతతదానవారి 
యుక్తంబయి, యొప్పు నప్పురంబు ప్రవేశించి, యందు విశ్వకర్మనిర్మితంబైన యంతఃపురంబున నుండు 
షోడశసహస్ర హర్యంబులందు. 601 


ప్రతి ; మజియును= ఇంకా? సముత్తుంగ = మిక్కిలి ఎత్తెన; మణిసాధ= రత్నాలమేడల; గవాక్ష కిటికీలయొక్క రంధ్ర= 
కన్నాలనుండి; నిర్దత= వెడలిన; నీరంధ్ర= దట్టమైన; ఘనసార= కర్పూరాలతో; చందన +అగరుధూప= గంధంతో అగరులతో 
వేసిన ధూపాల; ధూమపటల= పొగలసముదాయాన్నిి విలోకన= చూడడంచే; సంజనిత= పుట్టిన పయోధర +అఖి 
శంకలు= మేఘాలనేసందేహాన్ని; అంగీకృత= పొందినవై; తాండవకేలీ= ఉద్ధతమైన తాండవమనే నృత్యంలో; విలోల= 
మిక్కిలి ఆసక్తి కలిగిన; పురకామినీజన = పట్టణంలోనున్న ప్రీలచేత; ఉపలాలిత= బుజ్జగింపబడిన; నీలకంఠ= నెమళ్లయొక్క 
సముదయంబును= గుంపుకలదియు; చంద్రకాంతమణి= చంద్రకాంతపు రాళ్లచేత; సృటిక= పటికపు రాళ్లతో చేయబడిన; 
సంభృత= బాగుగా నింపిన; మరకత= పచ్చలతో; పద్మరాగ= కెంపులతో; ఘటిత= కూర్చబడిన; నవరత్న= తొమ్మిదిరకాల 
రత్నాలతో; కాంచన= బంగారుమయమైన,; ప్రానాద= కట్టడాల; శిఖర +అ[గ్ర= పై అంతస్తులందు; విన్యస్త= అమర్చబడిన; 
బహుసూర్య= లెక్కకు మిక్కిలి సూర్యులా అన్నట్లు విభ్రమకృత్‌= భ్రమను కలగజేసే; అంచిత= ఒప్పుతున్నట్టి శాతకుంభకుంభ= 
బంగారు కుండలయొక్క నిచయంబును= సమూహం కలదియు; సమస్త వస్తు= సకల పదార్ద్ధాల్ని విస్తార= సమృద్ధిగా; 
సమర్పిత= అమర్చబడిన; వైశ్య+అగార= కోమట్లయొక్కఇండ్లతోనూ; వీథివేదికా= వీథి అరుగులతోనూ; కలితంబును= 
కూడుకొనిందీ; మహిత = గొప్పదైన; ఆతప= వేడిని; నివారణ = పోగొట్టగల; తరళ= చలిస్తున్న విచిత్ర= వివిధచిత్రాలతో 
కూడుకున్న కేతన= జెండాలయందు; ఆబద్ధ= అంతటా కట్టబడిన; మయూర= నెమళ్లయొక్క శింబినీ= వింటినారులయొక్క 
నినద= ధ్వనులచేత; పూరిత= నిండిన; ఆశా=దిక్కులును; అంతరిక్షంబును= ఆకాశం గలిగిందీ; సరోజనాభ= శ్రీకృష్ణునిపైన; 
పూతనా= పూతన అను రాక్షసియొక్క చేతన= ప్రాణాలను; అపహార+ఆది= అపహరించుట మున్నగు; నూతన = 
కొత్తవైన; విజయ= విజయాలయొక్క సందేశ= వార్తలు; లిఖీత= రాయబడిన; స్వర్ణవర్ధావలీ= బంగారు అక్షరాలవరుసలచే; 
విభాసిత= వెలుగొందుతున్న; గోపుర= గోపురంలోని; మణివిటంక= రత్నాలచూరు పట్టుల; ప్రదేశంబును= న్ధానాలుకలదియు; 
యాదవేంద్ర= శ్రీకృష్ణుని; దర్శన= చూచుట అనే; ఉత్సవ= వేడుకకోసం; ఆహూయమాన = ఆహ్వానింప బడినవారై; 
సమాగత= విచ్చేసిన; నానాదేశ= వివిధదేశాల; అధీశ= ప్రభువులైన రాజుల; భూరి= అధికమైన; వారణ దానజల= 


252 శ్రీ మహాభాగవతము 


ఏనుగుల మదజలంచే; ప్రభూత= పుట్టిన (ఏర్పడిన) పంక= బురద; నిరసన= అణచుటయందు; ఏక= ముఖ్యమైన; 
గత+ఆగత= రాకపోకలు చేస్తూ జనసమ్మర్ద= జనుల కూటమియొక్క ఒత్తిడిచేతు కరకంకణ నికర్షణ= చేతులకు గల 
కడియాల రాపిడివలన; వికీర్యమాణ = రాలుచున్ను రజస్‌+పుంజంబును= రాసులుగా పడిన ధూళి గలదియు; వినూత్న 
రత్నమయ= సరిక్రొత్త రత్నాలతో కూడిన; మంగళ రంగవల్లీ= శుభసూచకమైన 'ముగ్గులచేత; విరాజిత ప్రతిగృహ= 
ప్రకాశిస్తున్న ఇంటింటి; ప్రాంగణంబును= ముంగిళ్లు కలిగిందీ; కుంకుమ సలిల= కుంకుమ నీళ్లచేత; సిక్త విపణిమార్గంబును= 
తడుపబడిన అంగడి వీథులు కలిగినదీ; వందిమాగధ= వంశచరిత్రలను కీర్తించువారు; సంగీత మంగళారావ= మంగళ 
ప్రదమైన కీర్తనలతో; విలసితంబును = ఒప్పుచున్నట్టియు; భేరీమృదంగ= ధథంకా/నగారాలు, మడ్దెళ్లు; కాహళ, శంఖ= 
తూర్యములు, బాకాలు, శంఖాలు మొదలైన; తూర్య రవ= వాద్యాల ధ్వనులచేత; అధరీకృత సాగరఘోషంబును = 
అణగదొక్కబడిన సముద్రఘోష గలదియు; అయి= అయి; అమరావతీపురంబునన్‌+పోలెన్‌= ఇంద్రుని నగరమైన 
అమరావతిలాగా; వసుదేవనందన నివాసంబు +ఐ= వసువులకూ, దేవతలకూ, నందనవనానికీ న్థానమై (ద్వారకాపరంగా - 
వసుదేవుని కొడుకైన కృష్ణునికి ఉనికిపట్టె); అనలపుటభేదనంబునున్‌ +పోలెన్‌ = అగ్నిదేవుని పట్టణంవలె; కృష్ణమార్ల 
సంచారభూతంబు +ఐ= ధూమమార్గ్దంగల అగ్నియొక్క వ్యాప్తిచే పరిశుద్ధమయి (ద్వారక - కృష్ణదేవుని దారినదడకలవల్ల 
పావనంబై); సంయమనీ నగరంబునన్‌ +పోలెన్‌= యమునిపట్టణంవలె; హరితనూభవ +అభిరామంబు+ఐ= సూర్యుని 
కొడుకైన యమునివల్ల ఒప్పిందై (ద్వారక - కృష్ణుని కొడుకులవల్ల మనోజ్జమయిందై); నైర్భతిమందిరంబునున్‌ +పోలెన్‌ = 
నైర్భతి పట్టణంవలె; పుణ్యజన +ఆకీర్ణంబు+ఐ= రాక్షసులచేత నిండిందై (ద్వారక - పుణ్యాత్ములచేత నిండిందై); 
వరుణనివాసంబునున్‌+పోలెన్‌= వరుణుని పట్టణంవలె; గోత్రరక్షణ భువనప్రశస్తంబు +ఐ= కొండల్ని రక్షించునట్టి నీళ్లతో 
ప్రశమ్తికెక్కిందై (ద్వారక - తమవంశాన్ని రక్షించుకొనే జనులచేత ప్రసిద్ధాక్కిందై); ప్రభంజనపట్టణంబున్‌+పోలెన్‌= వాయుదేవుని 
పట్టణంవలె; మహాబలసమృద్ధంబు+ఐ = గాలియొక్క సమృద్ధిగలదై (ద్వారక - గొప్పసేనలయొక్క సమృద్ధిగలదై); 
అలకాపురంబునున్‌+పోలెన్‌= కుబేరుని పట్టణంవలె; ముకుందవరశంఖమకర +అంకకలితంబు +ఐ= ముకుందం, వరం, 
శంఖం, మకరం మొదలగు తొమ్మిది నిధులతో కూడిందై (ద్వారక - కృష్ణునియొక్క ఉత్తమశంఖంతోను, మొసలిటెక్కంగల 
ప్రద్యుమ్నునితోను కూడుకొనిందై); రజతాచలంబున్‌ +పోలెన్‌= వెండికొండవలె; ఉగ్ర సేనాధిపార్యా+అలంకృతంబు+ఐ= 
శివుడు, కుమారస్వామి, పార్వతీదేవి - వీరిచే అలంకరింపబడిందీ (ద్వారక - ఉ(గసేనుడనే మహారాజుచే యోగ్యులైన 
పెద్దలచే అలంకరింపబడిందీ); నిగమంబునున్‌+పోలెన్‌= వేదంవలె; వివిధవర్ణక్రమవిధ్యుక్తసంచారంబు +ఐ = అనేక 
అక్షరాలు, పదక్రమాలు, పదవిభాగాలూ అనే విధివిధానాలతో ప్రవర్తించేదై (ద్వారక - అనేకులైన 'బ్రాహ్మణాది వర్ణాలయొక్క 
క్రమమైన సంచారం కలదై); గ్రహమండలంబున్‌+పోలెన్‌= గ్రహాలుండే మండలంవలె; గురుబుధకవిరాజమిత్రవిరాజంబు + 
[= బృహస్పతి, బుధుడు, శుక్రుడు, చంద్రుడు, సూర్యుడు మున్నగు (గ్రహాలతో ప్రకాళించేదై (ద్వారక - పూజ్యులైన 
పండితులూ, కవిటశ్రేష్టులూ, స్నేహితులూ మున్నగువారితో ప్రకాశించేదై); సంతతకల్యాణవేదియున్‌+పోలెన్‌= శాశ్వతమైన 
పెండ్లి అరుగువలె; వైవాహిక+ఉపేతంబు+ఐ= పెండ్లింద్లతో కూడిందై (ద్వారక - పెద్దనగరం కనుక ఎన్నో వివాహాది 
మంగళకార్యాలతో కూడిందై) బలిదానవకరతలంబునున్‌+పోలెన్‌= బలిచక్రవర్తి అరచేతివలె; సంతతదానవారియుక్తంబు+ఐ= 
నిరంతరంగా దానం చేస్తున్నందున - దానజలంతో నిండిన అరచేయి కలదై (ద్వారక - నిరంతరం దానవులకు శత్రువైన 
కృష్ణునితో కూడిందై) ఒప్పు= ఒప్పునట్టి; ఆ+పురంబున్‌= ఆ పట్టణంలో; ప్రవేశించి; అందున్‌= ఆ ప్రధానస్థలంలో; 
విశ్వకర్శనిర్మితంబు = విశ్వకర్శచే కట్టబడిన; అంతఃపురంబునన్‌+ఉండు= లోపలి నగళ్లలో ఉందే; షోడశ సహ(హ్రహర్య్యంబుల+ 
అందున్‌= పదహారువేల మేడలలో... 


దశమస్కంధము - ఉత్తరభాగము 253 


తా : మిక్కిలి ఎత్తుగా కట్టబడిన రత్నాలమేడల కిటికీల నుండి బయటికి వ్యాపించే కర్పూరహారతుల అగరుధూపాల పొగల్ని 
చూచి మబ్బులనుకొని, ఆ పురమందలి స్రీలచేత 'పెంపబడి నృత్యం చేయడానికి సిద్ధమవుతున్న నెమళ్లగుంపులు గలదీ; 
చంద్రకాంతశిలలతోనూ, స్ఫటికాలతోనూ కట్టబడిన స్తంభాలతో నవరత్నాలు పొదిగి స్వర్ణమయంగా తీర్చి అంతస్తుల 
పైభాగం మీద పెట్టిన బంగారు కలశాలు - చాలామంది సూర్యులవలె ఒప్పుతున్నదీ; సమస్తమైన వస్తువులు పేర్చిన 
వైశ్యుల వీథులు అరుగులతో ఒప్పుచున్నదీ; తాపాన్ని పోగొట్టడానికి కట్టిన రంగు రంగుల టక్కెముల రెపరెపలు, వాటికి 
కట్టిన నెమళ్లు, వింటినారుల ధ్వనులతో దిక్కులన్నీ నిండినదీ; శ్రీకృష్ణుడు పూతన మొదలైన రాక్షసుల్ని చంపి, జయించిన 
విశేషాలు బంగారు రేకులమీద చెక్కబడిన అక్షరపంక్తులతో ప్రకాశిస్తున్న ద్వారబంధపు చూరులు గలదీ; కృష్ణుని దర్శనానికి 
ఆహ్వానించగా వచ్చిన రాజుల యేనుగులయొక్క మదజలం కారడంవల్ల బుదర బురదగా తయారైన ప్రదేశం - ఆ వచ్చిన 
రాజులు సమ్మర్దంతో వారి చేతుల కడియాలు ఒకరివి ఒకరికి ఒరుసుకుని ఆ కంకణాలలోని మణుల ధూళిరాలిపడడంవల్ల - 
ఈ బురద ఇంకి నేల బిగుసుకొన్నట్టిదీ, ఇళ్లముంగిళ్లన్నీ రత్నాలముగ్గులతో నిండి శుభసూచకాలతో ఒప్పునట్టిదీ, కంకుమాది 
పరిమళద్రవ్యాలు కలిపిన నీళ్లు చల్లుటచే తడిసిన అంగడివీథులు గలదీ, వంశచరిత్రల్ని కీర్తించే వందిమాగధుల; 
సంగీతగాయకుల - మేలైన ధ్వనులతో ఒప్పుతున్నద్రీ; సముద్రఘోషను తక్కువ చేయగల భేరీలు, నగారాలు, మద్దెలలు, 
మొదలైన తూర్యరావాల ధ్వనులతో కూడిందీ; ఇంద్రుడు మొదలగు దిక్పాలకుల పట్టణాలతో పోల్చదగిన గురుతులు 
గలిగి ఉ(గసేనునిచేత పాలింపబడుతూ, వేదంలాగా, గగ్రహమండలంలాగా, ప్రకాశిస్తూ, కల్యాణవేదికవలె, బలిచక్రవర్తి 
చేతివలె దానధారలతో కూడిందై ఒప్పుతున్న ఆ ద్వారకాపట్టణంలో ప్రవేశించి నారదుడు - ఆ నగరంలో విశ్వకర్మచే 
నిర్మింపబడిన పదియాజువేల శ్రీకృష్ణుని పత్నుల మేడలలో 


విశే : ఈ ద్వారకాపురవర్ణనలో పోతన మూలాన్ని అతిశయించి వర్ణించాడు. ముఖ్యంగా శ్లేషాలంకారంతో కూర్చిన వర్ణన 
పోతన ప్రతిభకు తార్మాణం. పోతన వర్ణనంలో శ్లేష విరోధాభాస అలంకారాల ప్రయోగం అధికంగా కానవస్తుంది. 


సీ పటికంపుంగంబముల్‌ పవడంపుంబట్టెలు మరకతరచితముల్‌ మదురు లమర 
వైడూర్యమణిగణవలభులం బద్మరాగంబులమొగడలకాంతు లొలయ 
సజ్ఞాతివజలసజ్ఞాలరుచులతో భాసిల్లునీలసోపానములును 
గరుడపచ్చలవిటంకములును ఘనరుచి వెలసిన శశికాంతవేదికలును 


తే. వజలు మౌక్తికఘటితకవాటములును, బ్రవిమలస్వర్ణమయసాలభంజికలును 
మించు కలరవ మెసంగం గ్రీడించుమిథున, లీల నొప్పు కపోతపాలికలుం గలిగి. 602 


ప్రతి : పటికము(0పు)= సృటికపురాళ్లతో చేయబడిన; కంబముల్‌= స్తంభాలు; పవడము(0పు) పట్టెలు= పగడాల 
అడ్డకర్రలుు మరకత రచితముల్‌= పచ్చలు తాపి తయారుచేసిన; మదురులు= గోడలమీది కప్పులు; అమరన్‌= ఒప్పగా; 
వైడూర్యమణిగణవలభులన్‌= వైడూర్యమణులతో ఒప్పుచున్న చూరులుగలిగి; పద్మరాగంబుల= పద్మరాగమణులయొక్క 
మొగదల= మొగ్గల; కాంతులు +ఒలయన్‌= కాంతులు ప్రకాశిస్తూ ఉండగా; సజ్ఞాతి= తన ఉత్తమజాతికి చెందిన; వజలసత్‌+ 
జాలరుచులతో= వజ్రాల కాంతుల సమూహంతో; భాసిల్లు= ప్రకాశంతో ఒప్పుతున్న; నీలసోపానములును= నీలమణులు 
తాపిన మెట్లును; గరుడపచ్చలు = శ్రేష్టమైన గరుడపచ్చలతో చేసిన; విటంకములును= చూరులును; ఘనరుచిన్‌= గొప్ప 
కాంతితో; వెలసిన= తయారుచేయబడిన; శశికాంత వేదికలును= చంద్రకాంత శిలలతో కట్టిన అరుగులును; వజలు= 


254 శ్రీ మహాభాగవతము 


ఒప్పుతున్న మౌక్తికఘటిత= ముత్యాలు పొదిగిన; కవాటములును= తలుపులును; ప్రవిమల= మిక్కిలి స్వచ్చమైన; స్వర్మమయ = 
బంగారుమయమైన; నసాలభంజికలును= బొమ్మలతో; మించుకలరవము= గొప్ప మనోహరమైన ధ్వనులు; ఎసంగన్‌ = 
అతిశయించగ్గా; క్రీడించు= వినోదించే; మిథునలీలన్‌+ఒప్పు= ఆలుమగల విలాసాలతో సుందరమైన; కపోతపాలికలున్‌+ 
కలిగి= పావురపుగూళ్లు కలిగి... 

తా; స్ఫటికాలతో చేసిన స్తంభాలు, పగడాలతో కుచ్చిన అడ్డక(ర్రలు, పచ్చలు తాపిన గోడలమీది కప్పులు ఒప్పగా 
వైడూర్యమణులతో, పద్మరాగమణులతో కూర్చిన బొగడలు అమరగా (గోడలమీద కోసుగా కట్టిన అలంకారాలు) జాతి 
వజ్రాల మేలైనకాంతితో ఒప్పే నీలాలు తాపిన మెట్లతో, గరుడపచ్చలతో ప్రకాశిస్తున్న చూరులు, అత్యంత 
కాంతిమంతాలైన చంద్రకాంతశిలామణులతో కట్టిన అరుగులు, ముత్యాలు తాపిన తలుపులు, మేలిమి బంగారంతో చేసిన 
సాలభంజబికలూ, అవ్యక్తమధురమైన ధ్వనులతో (క్రీడించే పావురాలజంటలగూళ్లు గలిగి 


తే. _చేటికానీక పదతులాకోటిమధుర, నినదభరితమై రుచిరమాణిక్య దీప 
మాలికయుం గల్లి చూపట్టంగ్రాలు నొక్క జలజలోచన నిజసౌధతలమునందు. 603 


ప్రతి : చేటికా+అనీక= పరిచారికల సమూహంయొక్క పద తులాకోటి= పాదాల అందెలయొక్క మధురనినదభరితము+ఐ= 

ఇంపైన ధ్వనిచేత నిండిందై; రుచిరమాణిక్యదీపమాలికయున్‌ కల్టి= కాంతిమంతమైన రత్నదీపాలవరుస కలిగి చూపట్టన్‌+ 

కన్‌= కనబడుతుండగా; ఒక్క జలజలోచన= ఒక తామర రేకులవంటి కన్నులు గల ప్రీయొక్క నిజసాధతలము+అందున్‌= 

తన భవనం పైభాగంలో; క్రాలు= ప్రకాశిస్తూ... 

తా : పరిచారికల సమూహంయొక్క కాలిఅందెల చప్పుళ్లు వ్యాపించిందీ; రత్నాలనే ద్వీపాలవరుసతో ్రకాళించేదీ అయిన 

ఒక స్త్రీ మెడపై విలాసంగా ప్రకాశిస్తూ 

తే. కనకకంకణరుుణరుణత్కారకలిత, చంద్రబింబాననాహస్తజలజఘటిత 
చామరోద్దూతమారుతచలితచికుర, పల్లవునిం గృష్టు వల్లవీపల్లవునిని. 604 


ప్రతి : కనక కంకణ = బంగారు కదియాలయొక్క రుణర్సుణత్మార కలిత = రుణరుణమనే మోతతో కూడిన; చంద్రబింబ+ 
ఆననా= చంద్రబింబంవంటి ముఖంగల స్రీలయొక్క హస్తజలజ ఘటిత చామర= తామరపూలవంటి అరచేతులలో 
పట్టుకొన్న వింజామరలచే; ఉద్దూత మారుత= ఎగసే గాలిచే; చలిత చికురపల్లవునిన్‌= కదలింపబడిన ముంగురులు 
గలవాణ్ణీ; వల్లవీ పల్లవునిన్‌ +కృష్ణునిన్‌= గోపికలకు విటుడైన శ్రీకృష్ణుణ్డీ... 

తా : పరిచారికలు తమ చేతులయందలి బంగారుగాజులు రుణర్తుణమని మోగుచుందడగా వీచే వింజామరలవల్ల బుట్టిన 
గాలిచేత కదలుతూండే ముంగురులుగలవాడూ, గోపికల ప్రియుడూ అయిన శ్రీకృష్ణుణ్లి 


వ. మజథజియు హాటకనిష్కంబు లఅజ్జులందు వెలుగొందం, గంచుకంబులు శిరోవేష్టనంబులుం గనక 
కుండలంబులు ధరించి, సంచరించు కంచుకులును, సమానవయోరూపగుణవిలాసవిభ్రమకలితలయిన 
విలాసినీసహ(స్రంబులును గొలువం గొలువున్న యప్పద్మలోచనుం గాంచనసింహాసనాసీనుం గాంచె; 
న ప్పుందరీకాక్షుండును నారదుం జూచి ప్రత్యుత్ధానంబు సేసి యప్పుడు. 605 


దశమస్కంధము - ఉత్తరభాగము 255 


ప్రతి ;: మజియున్‌= మరియూ; హాటక నిష్కంబులు= బంగారుకాసులు; అజ్టుల+అందున్‌= మెడలో; వెలుగొందన్‌= 
ప్రకాశించగా; కంచుకంబులు= చొక్కాలూ; శిరస్‌+వేష్టనంబులున్‌= తలపాగాలూ): కనక కుండలంబులు= బంగారు 
చెవిపోగులూ; ధరించి= పెట్టుకొని (అలంకరించుకుని); సంచరించు= తిరిగే) కంచుకులును= 'హెగ్గడివారు; సమాన 
వయస్‌+రూపగుణ విలాసవిభమ కలితలు+ఐన= ఒకే వయస్ఫూ, రూపమూ, గుణాలూ గల్లి వినోదచేష్టలతో కూదినవారైన; 
విలాసినీ సహస్రంబులును= వేలకొలదివేడుకకత్తెలు; కొలువన్‌= సేవిస్తుండగా; కొలువు+ఉన్న= కొలువుదీరియున్న 
ఆ+పద్మలోచనున్‌= పుండరీకాక్షుడైన ఆ శ్రీకృష్ణుణ్ణి కాంచనసింహ+ఆసన +ఆసీనున్‌= బంగారు సింహాసనంపై కూర్చున్నవాణ్ణి; 
కాంచెన్‌= చూచాడు; ఆ+పుండరీక +అక్షుండును= ఆ శ్రీకృష్ణుడూ; నారదున్‌= నారదమహర్షిని;ి చూచి= కనుగొని; 
ప్రత్యుత్ధానంబు+చేసి= ఎదురేగి; అప్పుడు= ఆ సమయంలో... 


తా :; బంగారుకాసులదండలు మెడలో వేసుకొని, తలపాగాలు ధరించి, చొక్కాలు తొడుగుకొని, చెవులకు బంగారం 
పోగులు పెట్టుకొని, అంతఃపురంలో కలియ తిరుగుచున్న కావలివాండ్రూ, సమానమైన వయస్సు, చక్కదనం, మంచిగుణాలు 
వినోదచేష్టలు గలిగి ఉత్సాహంతో మెలగునట్టి వేడుకకత్తెలూ సేవిస్తూ ఉండగా బంగారుసింహాసనంపై కూర్చుని 
కొలువుతీరియున్న శ్రీకృష్ణుణ్లి నారదుడు చూశాడు. ఆ కృష్ణుడును నారదుణ్ణి చూచి ఎదురేగి 


క. మునివరుపాదాంబుజములు, దన చారుకిరీటమణివితానము సోంకన్‌ 
వినమితుండై నిజసింహా, సనమునం గూర్చుండం బెట్టి సద్వినయమునన్‌. 606 


ప్రతి : మునివరు= నారదముని శ్రేష్టనియొక్క పాద+అంబుజములు= పాదపద్మాలు; తన= తనయొక్క చారుకిరీటమణి 
వితానము= అందమైన కిరీటంలోని మణుల సమూహం; సోకన్‌= తాకేట్లుగా; వినమితుండు+ఐ= వంగి నమస్మరించినవాడ్రై; 
నిజసింహ+ఆసనంబునన్‌= తనయొక్కసింహాసనం పై; కూర్చుండన్‌+ పెట్టి= కూర్చొనబెట్టి సత్‌+ వినయమునన్‌= మంచి 
అణకువతో... 


తా : ఆ మునిశ్రేష్టుడైన నారదుని పాదపద్మాలకు తన కిరీటంలో పొదగబడిన మణులు సోకునట్లుగా నమస్కరించి, తాను 
కూర్చున్న సింహాసనంమీద ఆ మహర్షిని కూర్చుండబెట్టి మిక్కిలి వినయంతో 


క. తన పాదకమలతీర్థం, బున లోకములం బవిత్రముగం జేయు పురా 
తనమౌని లోకగురుం ద, మ్మునిపదతీర్థంబు మస్తమున ధరియించెన్‌. 607 


ప్రతి: తన పాదకమలతీర్థంబునన్‌= తన పాదపద్మాల జలంచేత (గంగాజలంచేత); లోకములన్‌= పధ్నాలుగు లోకాలనూ; 
పవిత్రము+కన్‌= పావనంగా; చేయు= చేయగల; పురాతనమౌని= అతిప్రాచీనమైన బుషి (ఆదిబుపి అయిన నారాయణుడు; 
లోకగురుండు= సమస్త లోకాలకు గురువూ, తండ్రీ అయిన శ్రీకృష్ణుడు; ఆ+ముని= ఆ నారదమహర్షియొక్క పదతీర్ధంబు = 
పాదాలు కడిగిన నీటిని; మస్తమునన్‌= శిరస్సున; ధరియించెన్‌= తాల్పాడు. (చల్లుకొన్నాడు) 


తా : ఎల్ల లోకాలను తన పాదంలో పుట్టిన గంగాజలంతో పవిత్రంగా చేయునట్టి ఆదిముని అయిన నారాయణబుషి 
అవతారమైనవాడూ, ఎల్లలోకాలకు తండ్రియైనవాడూ, అయిన ఆ శ్రీకృష్ణుడు నారదమహర్షియొక్క కాళ్లుకడిగిన నీళ్లను తన 
శిరస్సున చల్లుకొన్నాడు. 


256 శ్రీ మహాభాగవతము 


వ. ఇట్లు బ్రహ్మణ్యదేవుండును నరసఖుండు నైన నారాయణుం దశేష తీర్దోపమానంబయిన మునీంద్రపాద 
తీర్థంబు ధరించినవాండయి సుధాసారంబులైన మితభాషణంబుల నారదున కిట్లనియె. 608 


ప్రతి : ఇట్లు= ఈ విధంగా; బ్రహ్మణ్యదేవుండును= వేదప్రతిపాదిత ధర్మాన్ని నిర్వర్తించే దేవుడూ; నర సఖుండును+ఐన = 
అర్జునునికి మీత్రుడూ అయిన; (నరనారాయణులు ప్రాచీన బుషిపుంగవులు - వారిలో నారాయణుడు శ్రీకృష్ణుడుగా, 
నరుడు అర్జునుడుగా అవతరించాడు); నారాయణుందు = శ్రీకృష్ణుడు; అశేషతీర్ధ+ఉపమానంబు+ఐన = ఎల్లతీర్థాలకు సాటి 
ఐనట్టి ముని+ఇంద్ర పాదతీర్ధంబు= నారదమహాముని కాళ్లు కడిగిన పవిత్రజలాన్ని ధరియించినవాండు +ఐ= శిరస్సున 
జల్లుకొన్నవాడై) సుధాసారంబులు+ఐన= అమృత రసంలాంటి రసవంతాలైన; మితభాషణంబులన్‌= పరిమితి గల మాటలతో; 
నారదునకున్‌= నారదునితో; ఇట్లు+అనియెన్‌= ఇలా పలికాడు. 

తా : ఈ విధంగా వేదోక్షప్రకారంగా ధర్మాన్ని నడుపునట్టివాడూ; అర్జునునిస్నేహితుడూ అయిన శ్రీకృష్ణుడు - లోకాలలోని 
తీర్ధాలన్నిటితో పోల్చదగినంతటి పవిత్రమైన నారదమహాముని పాదతీర్థాన్ని శిరసున ధరించి, అమృతతుల్యమైన, మితమైన 
మాటలతో నారదునితో ఇలా అన్నాడు. 


క. ఏ పని పంచినం జేయుదుం, దాపసవర! యనుడు నతండు దామోదర! చి 

ద్రూపక! భవదవతార, వ్యాపారము దుష్టనిగ్రహార్థము గాదే! 609 
ప్రతి : తాపసవర!= ఓ ముని్రేష్టుడా!; ఏ పనిపంచినన్‌= ఏ పని చెయ్యమని ఆజ్ఞాపించినా? చేయుదున్‌= ఆ పనిచేస్తాను; 
అనుండున్‌= అనగా; అతండు= ఆ నారదుడు; దామోదర! = శ్రీకృష్ణా; చిద్రూపక!= జ్ఞానస్వరూపా!; భవత్‌+అవతార 
వ్యాపారము = నీవు అవతరించిన కర్తవ్యం; దుష్టని[గ్రహ+అర్ధము= చెడ్డవారిని శిక్షించుటకొజకే; కాదు+ఏ!= కదా!. 
తా : ఓ మునిత్రేష్టా! మీరు ఏ పని చేయాలని ఆజ్ఞాపించినా ఆ పని చేస్తానని శ్రీకృష్ణుడు చెప్పగా, నారదుడు కృష్ణా! 
ఓ జ్ఞానస్వరూపా! నీవు అవతారమెత్తింది దుష్టుల్ని శిక్షించటానికే కదా! అన్నాడు. 


తే. అఖభిలలోకైకపతివి దయార్ధ్థమతివి, విశ్వసంరక్షకుండవు శాశ్వతుండవు 
వెలయనే పనియైనం గావింతు ననుట, యార్తబంధుండ విది నీకు నద్భుతంబె? 610 
ప్రతి : అఖిలలోక+ఏక పతివి= సర్వలోకాలకు ప్రధాన అధిపతివి; దయా+ఆర్ధమతివి= దయారసంతో నిండిన బుద్ధిగలవాదివి; 
విశ్వసంరక్షకుండవు= ఈ ప్రపంచాన్నంతా రక్షించేవాడివి; శాశ్వతుందవు= ఎల్లప్పుడూ ఉందేవాడివి; ఆర్తబంధుండవు = 
దుఃఖంలో ఉన్నవారికి చుట్టమైనవాడివి; వెలయన్‌= ప్రసిద్ధంగా; ఏ పని+ఐనన్‌= ఏ పని అయినా; కావింతున్‌= చేస్తాను; 
అనుట = అని చెప్పడం; ఇది నీకు= ఈ పద్ధతి నీయెడల; అద్భుతంబు+ఎ! = ఆశ్చర్యమా? 
తా: అన్న లోకాలకు ముఖ్య ప్రభుడివి. మిక్కిలి దయగలవాడివి. సర్వలోక సంరక్షకుడివి. శాశ్వతంగా ఉందేవాడివి. 
కష్టాల్లో మునిగి ఉన్న వారిదుఃఖాన్ని పోగొట్టె చుట్టానివి తెప్పడం ఉంది. 
తే. అబ్ద్బసంభవహరదేవతార్చనీయ!, భూరిసంసారసాగరోత్తారణంబు 
నవ్యయానందమోక్షదాయకము నైన, నీ పదధ్యాన మాత్మలో నిలువ నీవె. 611 


దశమస్కంధము - ఉత్తరభాగము 25/7 


ప్రతి : అబ్బసంభవ= పద్మంలో పుట్టిన బ్రహ్మచేత; హర= శివునిచేత్స దేవత+అర్చనీయ= ఇంద్రాది దేవతలచేత 
అర్చింపదగినవాడా; భూరి= అధికమైన; సంసార= సంసారమనే; సాగర= సముద్రాన్ని ఉత్తారణంబు= దాటించేదీ; 
అవ్యయ= నశింపనిదీ; ఆనంద= ఆనందాన్ని మోక్ష ముక్తిని దాయకమున్‌= ఇచ్చేదీ; ఐన= అయిన; నీ= నీయొక్క 
పదధ్యానము= నీ పాదపద్మాల్ని ధ్యానించడం; ఆత్మలోన్‌= మనస్సులో; నిలువన్‌+ఈవు +ఎ= నిలిచేటట్లు చేయవయ్యా! 


తా : బ్రహ్మరుద్రుడు, ఇంద్రాదిదేవతలచే పూజింపదగినవాడా! సంసారమనే మహాసముద్రాన్ని దాటించి, నాశనంలేని 
ఆనందాన్ని ముక్తిని ప్రసాదించే నీ పాదపద్మాల్ని ధ్యానించటాన్నే నా మనస్సులో ఎల్లప్పుడూ నిలిచేటట్లు చేయవయ్యా! 


వ. అని యభ్యర్థించి య ద్దేవునివలనం బ్రసన్నత వదసి, తన్మందిరంబు వెడలి మునివరుం డ మృహాత్ముని 
యోగమాయాప్రభావంబు దెలియం గోరి, వేజటొకచంద్రబింబాననాగేహంబునకుం జని, యందు 
నెత్తమాడుచున్న పురుషోత్తము నుద్ధ్రవయుతుం గని యద్భుతంబు నొందుచు నతనిచేత సత్కతుందై యచ్వోటు 
వాసి చని. 612 


ప్రతి : అని= అంటూ; అభ్యర్థించి= వేడుకొని; ఆ+దేవునివలనన్‌= ఆ కృష్ణదేవునివల్ల; ప్రసన్నతన్‌= అనుగ్రహాన్ని వడసి= 
పొంది; తద్‌+మందిరంబు వెడలి= ఆ యింటినుండి బయటకు వచ్చి; మునివరుండు= ఆ నారదమునిశ్రేష్టుడు; 
ఆ+మహ+ఆత్ముని= ఆ శ్రీకృష్ణమహాత్మునియొక్క యోగమాయాప్రభావంబున్‌= యోగమాయామహిమను; తెలియన్‌+కోరి= 
తెలుసుకోవాలని భావించి; వేలు+ఒక= మరొక్క చంద్రబీంబ+ఆననా గేహంబునకున్‌= మరొక చంద్రునివంటి ముఖంగల 
స్రీ ఇంటికి; చని= వెళ్లి అందున్‌= ఆ యింటిలో; నెత్తము+ఆడుచున్న= పాచికలాటనాడుతున్న పురుష+ఉత్తమున్‌ = 
పురుషులలో ఉత్తముడైన శ్రీకృష్ణుణ్ణి; ఉద్ధవయుతున్‌= ఉద్ధవునితో కలిసి ఉన్నవాజణ్ణి, కని= చూచి; అద్భుతంబున్‌ ఒందుచున్‌= 
ఆశ్చర్యాన్ని పొందుతూ; అతనిచేతన్‌= ఆ శ్రీకృష్ణునిచే; సత్‌+కృతుండు+ఐ= సన్నానింపబడినవాడై; ఆశ+చోటున్‌= 
ఆ యింటిని; వాసి= విడిచి; చని= వెళ్లి... 

తా : ఆ విధంగా శ్రీకృష్ణుని వేడుకొని ఆయన అనుగ్రహాన్ని పొంది, ఆ ఇల్లు విడిచి బయలుదేరి కృష్ణపరమాత్మ యోగమాయా 


మహిమను తెలుసుకోవాలనే కోరికతో మరియొక ఇల్లాలియింటికి వెళ్తాడు. అక్కడ ఉద్ధవునితో కలిసి జూదమాడుతున్న 
శ్రీకృష్ణుణ్ణి దర్శించి ఆశ్చర్యపడి శ్రీకృష్ణునిచే ఆ యింటిలో కూడా సన్మానం పొంది ఆ ఇంటినుండి బయలుదేరినవాడై 


క. మునివరుండు కాంచె నొండొక, వనజాయతనేత్ర నిజనివాసంబున నం 
దనయుతు జిష్టు సహిష్టున్‌, వినుతగుణాలంకరిష్టు విష్ణున్‌ గృష్టున్‌. 613 


ప్రతి : మునివరుండు= నారదముని; ఒండు+ఒక= మరియొక; వనజ+ఆయతనేత్ర= తామరపూలలాగా అందమైన 
కన్నులుగల స్రీయొక్క నిజనివాసంబునన్‌= (తన) ఇంటిలో; నందనయుతున్‌= కొడుకులతో కూడియున్న; బిష్ణున్‌= 
జయశీలుడైన వాణ్ణి; సహిష్టున్‌= సర్వదోషాలను సహించేవాణ్ణి; వినుత గుణ +అలంకరిష్ణున్‌= నుతింపదగిన గుణాలతో 
అలంకరించబదేవాణ్ణి; విష్ణున్‌= సర్వవ్యాపకుడైన వాణ్ణి; కృష్ణున్‌= శ్రీకృష్ణుణ్ణి; కాంచెన్‌= చూచాడు. 


తా; నారదమహర్షి మరియొక భార్య యింటికి పోయి, అచట జయశీలుడు, సర్వవిషయ సహనశీలుడు, కొనియాడబడిన 
గుణాలు కలవాడు, సర్వవ్యాపకుడునై కొడుకులతో కూడి వేడుకతోనున్న శ్రీకృష్ణుణి (నారదుడు) చూచాడు. 


258 శ్రీ మహాభాగవతము 


క. నారదుం డట చని కనె నొక, వారిజముఖియింట నున్నవాని మురారిన్‌ 
హారిన్‌ దానవకుల సం, హారిన్‌ గమలామనోవిహారిన్‌ శౌరిన్‌. 614 


ప్రతి :; నారదుండు+అటన్‌+చని= నారదుడు అటనుండి వెడలి; ఒక వారిజముఖీ+ఇంటన్‌= పద్మంలాంటి ముఖం గల 
ఒక స్రీ ఇంటిలో; ఉన్నవానిన్‌= ఉన్నటువంటి వాణ్ణి; ముర+అరిన్‌= మురాసురుణ్ణి సంహరించిన వాణ్ణి; హారిన్‌= 
ముత్యాలవారాలు ధరించిన వాణ్ణి; దానవకులసంహారిన్‌= రాక్షసకులాన్ని చంపేవాణ్సి; కమలామనోవిహారిన్‌ = 
లక్ష్మీదేవిమనస్సులో విహరించేవాణ్ణి; శౌరిన్‌= శూరసేనుని మనుమడైన శ్రీకృష్ణుణ్సి; కాంచెన్‌= చూచాడు. 


తా : నారదుడు ఆ ఇంటినుండి మరొక పద్మముఖీ ఇంటికి పోయి అచట ముత్యాలహారాలు ధరించినవాడూ, రాక్షసులను 
సంహరించేవాడూ, లక్ష్మిదేవి మనస్సులో విహరించేవాడూ, మురాసురుజణ్ణి సంహరించి మురారి అని ప్రసిద్ధి పొందినవాడూ, 
శూరునివంశజుడై శౌారిగా వ్యవహరింపబడేవాడూ అయిన శ్రీకృష్ణుణ్లి చూచాడు. 


వ. ఇట్లు కనుంగొనుచుం జనుచుండ నొక్కయెడ నమ్మునీంద్రునకు ముకుందుందడు ప్రత్యుత్ధానంబు 
చేసి మునీంద్రా! సంపూర్ణకాములయిన మిమ్ము నపూర్ణకాములమైన మే మేమిటం బరితృప్తి నొందం 
జేయంగలవారము? భవదీయదర్శనంబున నిఖిలశోభనంబుల నందెద మని ప్రియపూర్వకంబుగాం బలికిన 
నా నందనందనుమాటలకు నానందకందళితహృదయారవిందుండును, మందస్మితసుందరవదనారవిం 
దుండును నగుచు నారదుందు వెండియుం జని చని. 615 


ప్రతి :; ఇట్లు= ఈ విధంగా; కనున్‌+కొనుచున్‌= చూస్తూండగా; చనుచున్‌+ఉండన్‌= వెళ్లుతూండగాా ఒక్క+ఎదన్‌= 
ఒకచోట; ఆ+ముని+ఇంద్రునకున్‌= ఆ మునిశ్రేష్టుడైన నారదునికి; ముకుందుందడు= శ్రీకృష్ణుడు; ప్రతి+ఉత్భానంబుచేసి= 
ఎదురుకొని లేచి నిలుచుండి; ముని+ఇంద్రా! = ముని ్రేష్టుడా; సంపూర్ణకాములు = తీరిన కోరికలు కలవారు; అయిన 
మిమ్మున్‌= అయినట్టి మిమ్ములను; అపూర్జ్ణులము+ఐన= కోరికలు తీరనట్టి వారమైన; ఏము= మేము; ఏమిటన్‌= దేనితో; 
పరితృప్తిన్‌= పూర్ణమైన తృప్తిని; ఒందన్‌+చెయన్‌+కలవారము? = పొందునట్లు చేయగలము?; భవదీయదర్శనంబు= 
మిమ్ములను దర్శించుటచే; నిఖిలశోభనంబులన్‌= ఎల్ల శుభాల్ని అందెదము +అని= పొందెదమని; ప్రియపూర్వకంబు +కన్‌= 
ఆనందపడేట్లుగా; పలికినన్‌= పలుకగా; ఆ నందనందను= ఆ నందుని తనయుడైన శ్రీకృష్ణుని; మాటలకున్‌= మాటలకు; 
ఆనందకందళితహృదయ +అరవిందుండును= ఆనందం మొలకెత్తే హృదయకమలం కలవాడు; మందస్మిత 
సుందరవదన +అరవిందుందును = చిరునవ్వుతో అందంగా ఉందే ముఖకమలం కలవాడు; అగుచున్‌= అవుతూ; నారదుందు= 
నారదమహర్షి వెండియున్‌= ఇంకను; చని చని= ముందుకు వెళ్లి వెళ్లి... 


తా : నారదమహర్షి ఈ విధంగా ఒక్కొక్క సుందరాంగిగ్భృహంలో శ్రీకృష్ణుడు ఒక్కొక్క వినోదంతో ఉండగా చూస్తూ 
పోతుండగా ఒకచోట శ్రీకృష్ణుడు ఆ మునీంద్రునికి ఎదురువచ్చి నమస్కరించి - మునీంద్రా! మీరు కోరికలన్నియు దీరిన 
మహానుభావులు. మేము కోరికలు తీరక వాటికై వెంపరలాడేవాళ్లం. మీ వంటివారిని మేము ఏ విధంగా పరితృప్తుల్ని 
చేయగలం? మీవంటి మునీండ్రుల దర్శనంచే సకల శుభాలూ పొందుతున్నాము అని ప్రియపూర్వకంగా చెప్పగా - 
ఆ మాటలు విని నారదుడు మనసులో ఆనందిస్తూ చిరునవ్వుతో మరికొన్ని ఇండ్లకు వెళ్లాడు. 


విశే : ఇక్కడ శ్రీకృష్ణుడు నారదమహర్షికి చెప్పిన మాట నర్మగర్భితమైంది. నిజానికి, నారదుడు ఆ మాటలు శ్రీకృష్ణునికి 
చెప్పాల్సినవి కానీ, కృష్ణుడే ముందుగా చెప్పడం చూస్తే, అది పూర్ణకాముదైన ఆ శ్రీకృష్ణుని లీలావిశేషమే తప్ప వేరే కాదు. 


దశమస్కంధము - ఉత్తరభాగము 259 


క. అనఘాత్ముండు గనుంగొనె నొక, వనితామణిమందిరమున వనకేలీ సం 

జనితానందుని ననిమిష, వినమితచరణారుణారవిందు ముకుందున్‌. 616 
ప్రతి : అనఘ +ఆత్ముండు = పాపచింతలేని మనస్సుగల నారదుడు; ఒక వనితామణి= ఒక ప్రీరత్నంయొక్క మందిరమునన్‌= 
ఇంటిలో; వనకేళీ జనిత+ఆనందునిన్‌= వన విహారం చేయడంవల్ల ఆనందం పొందినవాళణ్ణి; అనిమిష= దేవతలచే; 
వినమిత= మొక్కబడిన; చరణ +అరుణ+అరవిందున్‌= ఎఖ్జిని పాదపద్మాలు గలవాజ్ణి ముకుందున్‌= మోక్షాన్ని ప్రసాదించే 
శ్రీకృష్ణుణ్ణి; కనుంగొనెన్‌= చూచాడు. 
తా : నారదమహాముని - మరో ఉత్తమ స్త్రీ ఇంట వనవిహారంతో ఆనందిస్తున్నవాడూ, దేవతలచే మొక్కులు గైకొనేవాడూ, 
ఎఖ్జిని పాదపద్మాలతో ప్రకాశించేవాడూ అయిన ఆ ముకుందుణ్ణి చూచాడు. 


క. పరమేష్టిసుతుండు గనె నొక, తరుణీభవనంబునందుం దను దాన మనో£_.౦ 

బురుహమునం దలంచుచుందెడి, నరకాసురదమనశూరు నందకుమారున్‌. 617 
ప్రతి: పరమేష్టిసుతుండు = 'బ్రహ్మకొడుకు - నారదుడు; ఒక తరుణీ భవనంబు+అందున్‌= మజొక ప్రియురాలి ఇంట; 
తనున్‌= తనను; తాను+ఎ= తానే) మనస్‌+అంబురుహమునన్‌= మనః కమలమున; తలంచుచున్‌= ధ్యానిస్తూ ఉందెడి= 
ఉన్నట్టి నరకాసుర దమనశూరున్‌= నరకాసురుణ్ణి సంహరించిన శూరుణ్ణి; నందకుమారున్‌= నందుని కొడుకైన శ్రీకృష్ణుణ్ణి; 
కనెన్‌= సందర్శించాడు. 
తా : నారదమహాముని మరో సుందరాంగి ఇంటిలో పరబ్రహ్మయైన తన్ను తానే హృదయంలో ధ్యానిస్తున్నవాడూ, 
నరకాసురుని సంహరించిన శూరుడూ నందకుమారుడూ అయిన శ్రీకృష్ణుణ్లి దర్శించాడు. 


వ. మథజియుం జని చని. 618 
ప్రతి : మజియున్‌= ఇంకను; చని చని= వెళ్ళి వెళ్ళి... 
తా : ఇంకనూ ముందుకు వెళ్ళగా 


సీ ఒకచోట నుచితసంధ్యోపాసనాసక్తు నొకచోటం జౌరాణికోక్తికలితు 
నొకచోటం బంచయజ్జోచితకర్ముని నొకచోట నమృతోపయోగలోలు 
నొకచోట మజ్ఞనోద్యోగానుషక్తుని నొాకచోట దివ్యభూషోజ్జ్వ్వలాంగు 
నొకచోట ధేనుదానోత్మలితాత్ముని నొకచోట నిజసుతప్రకరయుక్తు 


తే. నొక్క చోటను సంగీతయుక్తచిత్తు, నొక్కచోటను జలకేళియుతవిహారు 

నొక్కచోటను సన్మంచకోపయుక్తు నొక్కచోటను బలభద్రయుక్తచరితు. 619 
ప్రతి : ఒకచోటన్‌= ఒక ప్రదేశంలో; ఉచిత సంధ్యా+ఉపాసన +ఆసక్తున్‌= కాలోచితమైన సంధ్యావందనాది కార్యక్రమాల్లో 
ఆసక్తి గలవాణ్ణిి ఒకచోటన్‌= మరోచోట; పౌరాణిక +ఉక్తి కలితున్‌= పురాణాలు చెప్పేవారిమాటల్ని వినే వాణ్ణి ఒకచోటన్‌= 
ఇంకొకచోట; పంచయజ్ఞ+ఉచిత కర్మునిన్‌= పంచయజ్ఞాలనే కర్మలు నడిపేవాణ్ణి; ఒకచోటన్‌= ఒక తావున; అమృత+ 


260 శ్రీ మహాభాగవతము 


ఉపయోగలోలున్‌= అమృతాన్ని ఆస్వాదించేవాణ్ణి; ఒకచోటన్‌= మరొక తావున; మజ్జన +ఉద్యోగ +అనుషక్తునిన్‌= స్నానం 
చేయుటకు ప్రయత్నించేవాణ్ణి; ఒకచోటన్‌= మరొకచోట; దివ్యభూషా+ఉజ్వ్వల +అంగున్‌= దివ్యమైన ఆభరణాల్ని 
అలంకరించుకొన్న శరీరాంగాలు గలవాళణ్ణి; ఒకచోటన్‌= మరొకచోట; ధేనుదాన +ఉత్‌+కలిత +ఆత్మునిన్‌= లేగదూడతో 
ఉన్న ఆవును దానం చేయడంలో ఉత్కంఠ కలవాణ్ణి; ఒక చోటన్‌= ఒక ప్రదేశంలో; నిజసుత ప్రకరయుక్తున్‌= తన 
కుమారులతో గుమిగూడి ఉందేవాణ్ణి; ఒక్కచోటను= మరొకచోట; సంగీతయుక్తచిత్తున్‌= సంగీతంతో ఆనందించే 
మనస్సుగలవాణ్ణి; ఒక్కచోటను= ఒకచోటను; జలకేలీయుతవిహారున్‌= జలక్రీడదలతో విహరించేవాళణ్ణి; ఒకచోటను= మరొక 
తావున; సత్‌+మంచక+ఉపయుక్తున్‌= మంచి మంచెమీద కూర్చున్నవాణ్ణి; ఒక్కచోటను= ఒక్కచోట; బలభద్రయుక్తచరితున్‌= 
అన్నయగు బలరామునితో కూడి తిరుగాడే వాణ్ణి. 


తా ; ఒకచోట సంధ్యావందనం చేస్తూ, ఒక ఇంట పురాణం వింటూ, మరొక తావున పంచమహాయజ్ఞాలు చేస్తూ, 
ఇంకొకయింట అమృతం సేవిస్తూ మరొక్కచోట స్నానం ఆచరిస్తూ, వేరొక తావున ఆభరణాలు ధరిస్తూ, మరొకచోట 
లేగదూడ తోడి ఆవును దానమిస్తూ, మరొక యింట కొడుకులతో కూడి ఆనందిస్తూ, వేరొక యింట సంగీతం వింటూ, 
ఇంకొక్కచోట మంచెలపై ఎక్కి వినోదిస్తూ, మరోచోట బలరామునితో కూడి తిరుగుతున్న శ్రీకృష్ణుణి నారదుడు చూచాడు. 


విశే : శ్రీకృష్ణుడు పదహారువేల సతులతో ఎలా ప్రవర్తిస్తున్నాడో చూడాలనే కుతూహలంతో పనిగట్టుకొని నారదుడు 
ద్వారకకు వచ్చాడు. వచ్చి శ్రీకృష్ణభగవానుడు ఒకొక్క ఇల్లాలిఇంట ఒకొక్క కార్యంలో నిమగ్నుడై సవిలాసంగా గడపడం 
చూశాడు. 


శ్రీకృష్ణుడు - సర్వభూతాత్మకుడు. “వాసనాద్వాసుదేవస్య వాసితం తే జగత్రయమ్‌” అని కదా స్వామిని గూర్చిన వచనం. 
కావున, స్వామి సర్వవ్యాపకుడు అనే విషయాన్ని నారదుడు మరొక్కసారి నిర్ధారణ చేసికొన్నాడు. 


వ. మఠతియును. 620 
ప్రతి ;: మజియును= ఇంకను... 
స్‌ సకలార్థసంవేది యొకయింటిలోపలం జెలితోడ ముచ్చటల్‌ సెప్పుచుండు 


విపులయశోనిధి వేజొాకయింటిలో సరసిజాననం గూడి సరసమాడుం 
బుండరీకదళాక్షుం డొండొకయింటిలోం దరుణికి హారవల్లరులు [గ్రుచ్చుం 
గరుణాపయోనిధి మజియొక యింటిలోం జెలిం గూడి విడియము సేయుచుండు 


ఆ. వికచకమలనయనుం డొకయింటిలో నవ్వు, బ్రవిమలాత్ముం దొకటం బాడుచుండు 
యోగిజనవిధేయుం డొకయింట సుఖగోష్టి సలుపు ననఘుం దొకటం జెలంగుచుండు. 621 


ప్రతి : సకల +అర్థసంవేది= సర్వ విషయాలూ చక్కగా తెలిసిన శ్రీకృష్ణుడు; ఒక+ఇంటిలోపలన్‌= ఒక ఇంటిలో; చెలితోడన్‌= 
ప్రియురాలితో; ముచ్చటల్‌+చెప్పుచున్‌+ఉండున్‌= కబుర్లు చెబుతుంటాడు; విపులయశస్‌ +నిధి= విస్తారమైన క్షీర్తిశాలియెన 
శ్రీకృష్ణుడు; వేలు +ఒక+ఇంటిలోన్‌= మరియొక ఇంటిలో; సరసిజ+ఆననన్‌ +కూడి= కమలముఖీయగు ప్రియురాలితో 
కలసి సరసమాడున్‌= సరసంగా మాటలాడుతుంటాడు; పుండరీకదళ+అక్షుండు= తామరపూల రేకులవంటి కన్నులు 


దశమస్కంధము - ఉత్తరభాగము 261 


గలవాడు; ఒండు+ఒక+ఇంటిలోన్‌= మరో ఇంటిలో; తరుణికిన్‌= యౌవనాంగి అయిన ప్రేయసికి; హారవల్లరులు = 
పూలదండలు; [గ్రుచ్చున్‌= గ్రుచ్చుతుంటాడు (కొప్పున అలంకరిస్తూ); మథి+ఒక+ఇంటిలోన్‌= వేరొక యింటిలో; చెలిన్‌= 
ప్రియురాలితో; కూడి= కలిసి; విడియము= తాంబూలము; చేయుచున్‌+ఉందున్‌ = సేవిస్తూ ఉంటాడు; వికచకమల 
నయనుండు= విచ్చిన తామరలవంటి నేత్రాలు గల శ్రీకృష్ణుడు; ఒక+ఇంటిలోనవున్‌= ఒక ఇంటిలో నవ్వుతుంటాడు; 
ప్రవిమల+ఆత్ముండు= నిర్మలమైన మనస్సు గలవాడు; ఒకటన్‌= ఒకచోట; పాడుచున్‌+ఉండున్‌= పాడుతుంటాదు; 
యోగిజనవిధేయుండు= యోగిజనులకు లోబడి ఉండేవాడు; ఒక+ఇంటన్‌= ఒక యింటిలో; సుఖగోష్టి+సలుపున్‌= 
హాయిగా ఇష్టాగోష్టిలో ఉంటాడు; అనఘుండు= పుణ్యాత్ముడగు కృష్ణుడు; ఒకటన్‌= ఒకచోట; చెలంగుచున్‌+ఉందున్‌ = 
ఆనందిస్తూ ఉంటాడు. 


తా : సర్వవిషయాలు తెలిసినవాడు; మిక్కిలి కీర్తి కలవాడు, కరుణాసముద్రుడు, పుండరీకాక్షుడు, నిర్మలమైన మనస్సుగలవాడు, 
యోగీశ్వరులకు లోబడినవాడు, పాపము లేనివాడు అగు శ్రీకృష్ణపరమాత్మ ఆయా ఇండ్లలో ఉండే ప్రియురాళ్లతో తన 
ఇష్టానుసారం ఒకచోట ముచ్చటలాడుతూ, ఒకచోట సరసాలాడుతూ, ఒకచోట ప్రియురాలి కొప్పును పూలదండలతో 
అలంకరిస్తూ, ఒక (ప్రేయసితో కలసి తాంబూలం సేవిస్తూ ఒకచోట పాటలు పాడుతూ, ఒకచోట సుఖంగా ప్రొద్దుపుచ్చుతూ, 
ఒకచోట సంతోషంతో విహరిస్తుంటాడు. శ్రీకృష్ణుడు పదహారువేలమంది యువతీజనంతో కొత్త కాపురాలు నడిపేవిధాన 
మిది. 


వ. ఇట్లు సూచుచుం జని చని. 622 
ప్రతి : ఇట్లు= ఈ విధంగా; చూచుచున్‌= చూచుకుంటూ; చని= వెళ్ళి... 
క. చతురానననందనుం డం, చితమతిం జని కాంచె నొక్క చెలిగేహమునన్‌ 

[గ్రతుకర్మాచరణుని నా, శితభయహరణున్‌ సురేంద్రసేవితచరణున్‌. 628 


ప్రతి : చతుర్‌+ఆనననందనుండు= నాల్గు ముఖాలు గల బ్రహృ్నదేవునికి పుత్రుడగు నారదుడు; అంచితమతిన్‌= పూజ్యతోడి 
బుద్ధితో; చని= వెళ్లి ఒక్క చెలిగేహమునన్‌= ఒక ప్రియురాలి యింటిలో; (క్రతుకర్మాచరణునిన్‌= యజ్ఞసంబంధికర్మలు, 
నిర్వర్తించేవాణ్ణి; ఆశ్రిత భయహరణున్‌= తనను ఆశ్రయించినవారిభయాన్ని పోగొట్టేవాణ్ణి సురేంద్రసేవితచరణున్‌= 
దేవేంద్రునిచే సేవింపబడిన పాదాలు కలవాణ్ణి - శ్రీకృష్ణుణ్ణి; కాంచెన్‌= చూచాడు. 
తా : నాల్దుముఖాలుగల బ్రహ్మదేవునికి పుత్రుడైననారదుడు శ్రీకృష్ణునియెడ గౌరవప్రదమైన బుద్ధితో ఒక యిల్లాలి యింటికి 
పోయి - అచట యజ్ఞకర్మలు నడుపుతూ, ఆథ్రితుల్ని కాపాడుతున్నట్టి, ఇంద్రునిచే సేవింపబడే పాదపద్మాలతో ప్రకాశించే 
శ్రీకృష్ణుణ్సి చూచాడు. 
క. వృత్రారినుతునిం బరమ, పవిత్రుని నారదుండు గాంచె వేటొక యింటం 

బుత్రక పౌత్రక దుహితృ క, కత్రసమేతుని ననంతు లక్షణవంతున్‌. 624 


ప్రతి : వృత్ర+అరినుతున్‌= వృత్రాసురుని సంహరించిన దేవేంద్రునిచేత కొనియాడబదేవాడును; పరమ పవి్రునిన్‌= 
మిక్కిలి పరిశుద్ధుడైన వాణ్ణి; న+అంతున్‌= అనంతున్‌= అంతంలేనట్టి వాణ్ణి; లక్షణవంతున్‌= శుభలక్షణో పేతుణ్జి; పుత్రక= 


262 శ్రీ మహాభాగవతము 


కొడుకులతోను; పౌత్తక= పుత్రుల సంతానమగు మనుమలతోను; దుహితృ= కుమార్తెలతోను; కళత్ర= భార్యలతోను; 
సమేతునిన్‌= కూడియున్న వాణ్ణి; వేటొక+ఇంటన్‌= మరొక యింటిలో; కాంచెన్‌= చూచాడు. 


తా : దేవేంద్రునిచే కొనియాడబడెడువాడూ, పవిత్రుడూ, అంతంలేనివాడూ, సర్వశుభలక్షణో పేతుడూ అయిన శ్రీకృష్ణుడు _ 
కొడుకులతో, మనుమలతో, కూతుళ్లతో భార్యలతో కూడియుండగా నారదుడు మరొక యింటిలో చూచాడు. 


క. సుందరమగు నొకసుందరి, మందిరమునం బద్మభవకుమారుండు గాంచెన్‌ 
నందితనందున్‌ సుజనా, నందున్‌ గోవిందు నతసనందు ముకుందున్‌. 625 


ప్రతి : సుందరము+అగు ఒక సుందరి= అందమైన ఒక సుందరి; మందిరమునన్‌= ఇంటిలో; పద్మభవకుమారుండు = 
పద్మం నుండి పుట్టిన బ్రహ్మయొక్కతనయుడు (నారదుడు, నందితనందున్‌= నందుణ్ణి ఆనందింప చేసేవాడు; సుజన +ఆనందున్‌ 
(సుజనానందున్‌)= మంచివారైన భక్తులను సంతోషపెట్టువానిని; గోవిందున్‌= వేదాంతవాక్యాలకు లొంగేవాడిని; నత 
సనందున్‌= సనందునిచే నమస్మరింపబదేవాడు అయిన; ముకుందున్‌= మోక్షాన్ని ప్రసాదించే శ్రీకృష్ణుణ్ణి; కాంచెన్‌= 
చూచాడు. 


తా :; అందగత్తెయగు మజియొక ప్రియురాలి యింటిలో సజ్జనులైనవారికి సంతోషాన్ని కలుగచేస్తూ, వేదాలచే తెలియబడువాడు, 
నందుణ్ణి ఆనందింప చేయువాడు, సనందునిచే నమస్మరింపబడే వాడు అయిన ముకుందుణ్ణి నారదుడు చూచాడు. 


క. జలజభవసుతుండు గనె నొక, నలినాక్షినివాసమందు నతభద్రేభున్‌ 
జలదాభున్‌ గతలోభు, న్నలకాళిజితద్విరేఫు నంబుజనాభున్‌. 626 


ప్రతి : జలజభవసుతుండు= తామరయందు పుట్టిన బ్రహ్మకు కొడుకైన నారదుడు; ఒక నలిన +అక్షి నివాసము+అందున్‌= 
తామరలవంటి కన్నులు గల ఒక ప్రియురాలి యింటిలో; నతభద్ర+ఇభున్‌= మేలైన జాతి వనుగుచే మొక్కించుకొనే వాడు; 
జలద+ఆభున్‌= మేఘమును బోలిన శరీరకాంతివాడు; నీలమేఘశ్యాముడు; గతలోభున్‌= లోభంలేనివాడు; అలకాళి= 
ముంగురుల సమూహంచేత; జితద్విరేవున్‌= జయింపబదిన తుమ్మెదలు కలవాడు అయిన; అంబుజనాభున్‌= బొడ్డున 
తామరపువ్వుగల శ్రీకృష్ణుణ్సి; కనెన్‌= చూచాడు. 
తా :; నారదుడు మరియొక స్తే యింటిలో తుమ్మెదల్ని గెలువజాలిన నల్లని ముంగురులు గలవాణ్ణి, నీలమేఘశ్యాముణ్లి 
లోభములేనివాణ్ణి, పద్మనాభుణ్ధి, భద్రజాతి ఏనుగులచే నమస్కారములు అందుకొంటున్న శ్రీకృష్ణుణ్లి చూచాడు. 
విశే : ద్విరేఫము - వ్యుత్పత్తి - రెండు రేఫలు అనగా రకారాలు గలది అని అర్ధం. ఈ ద్విరేఫము అనేది - 'భమరము” 
అనే పదాన్ని బట్టి వచ్చింది. 1భమరము” - అంటే పూలచుట్టూ తిరుగుతూ ఉందేది - తుమ్మెద అని అర్ధం. భ్రమరంలో 
రెండు రకారాలు ఉన్నాయి. భ్ర - లో ఒకటి, ర - ఒకటి. రెండు రేఫలు గలది అని ఈ శబ్దాన్నిబట్టి తుమ్మెదకు “ద్విరేఫము” 
అనే పదం ఏర్పడింది. 
మ. ఒకయింటం గజవాజిరోహకుందునై యొక్కింట భుంజానుండై 

సకలాత్ముండు పరుండు షోడశసహస్రస్తీనివాసంబులం 

దొకబోటింటను దప్పకుండ నిజమాయోత్సాహుందై యుండ న 

య్యకలంకున్‌ వరదున్‌ మహాపురుషు బ్రహ్మణ్యున్‌ నతాబ్దాసనున్‌. 627 


దశమస్కంధము - ఉత్తరభాగము 263 


ప్రతి : ఒక+ఇంటన్‌= ఒక ఇంటిలో; గజవాజిరోహకుండున్‌+ఐ= ఏనుగులను, గుజ్జములను ఎక్కేవాడై; ఒక్కింటన్‌= ఒక 
ఇంటిలో; భుంజానుండు+ఐ= భోజనం చేస్తున్నవాడై; సకల+ఆత్ముండు= సకలమూ తనయందు కలవాదైన; పరుండు= 
పరమాత్మ, షోడశసహస్ర స్రీనివాసంబులన్‌= పదియారువేలస్రీల ఇళ్లలో; ఒకబోటి+ఇంటనున్‌= ఒక స్తీ ఇంటియందైన; 
తప్పకుండ= తప్పకుండ (లేకుండా ఉందక); నిజమాయా +ఉత్సాహుందు+ఐ= తనయొక్క మాయ వలని పొందిన ఉత్సాహం 
కలవాడై ఉండన్‌= ఉండగా; ఆ+అకలంకున్‌= ఆ కళంకం లేని స్వచ్చమైనవాజణ్ణి వరదున్‌= వరాలు ఇచ్చేవాళ్ణి మహాపురుషున్‌= 
విరాట్పురుషుణ్ణి; బ్రహ్మణ్యున్‌= వేదంలో చెప్పినధర్మాల్ని నిర్వర్తిస్తూ నత+అబ్ద+ఆననున్‌= బ్రహ్మచే నమస్సులు అందుకొనే 
శ్రీకృష్ణుణ్ణి - (చూచాడు)... 
తా : ఒక ఇంటిలో ఏనుగులను, గుజ్టాలను ఎక్కి వినోదించే వాణ్ణి, ఒక యింటిలో భోజనం చేస్తూ, పదహారువేల స్త్రీల 
గృహాలలో తన మాయా ప్రభావం వల్ల ప్రకాశిస్తున్న - పవిత్రుణ్ణి, వరప్రదాత, వేదధర్మ ప్రవర్తకుణ్ధి, విరాట్పురుషుణ్ణి, 
బ్రహ్మచే సేవింపబడేవాడైన శ్రీకృష్ణుణ్లి నారదుడు చూచాడు. 
క. అస్తోకచరితు నమిత స, మస్తసుధాహారు వేదమస్తకతల వి 

న్యస్తపదాంబుజయుగళు న, పాస్తాశ్రితనిఖీలపాపుం బరము ననంతున్‌. 628 
ప్రతి : అస్తోకచరితున్‌= గొప్ప నడవడి గలవాడు; నమిత సమస్తసుధా+ఆహారున్‌= సమస్త దేవతలచేత నమస్మరించబడేవాడు; 
వేదమస్తకతల= వేదాలకు చివర ఉండే ఉపనిషత్తులనే ప్రదేశాలలో; విన్యస్త= ఉంచబడిన; పదాంబుజయుగళున్‌= రెండు 
పాదకమలాలు గలవాడూ; అప+అస్త+ఆథ్రిత నిఖిలపాపున్‌= ఆశ్రితులయొక్క సమస్తపాపాలు తొలగించేవాడూ; పరమున్‌= 
సర్వోత్తముదైన; అనంతున్‌= శ్రీకృష్ణభగవానుణ్ణి - (చూచెను). 
తా : గొప్పప్రవర్తనకలవాడూ, ఎల్లదేవతలచే మైొక్కులందుకొనేవాడూ, ఉపనిషత్తుల్లో ప్రతిపాదింపబడిన పాదకమలాలు 
గలవాడూ, తనను ఆ(శయించినవారి పాపాలన్నీ తొలగించేవాడూ, సర్వోత్తముడైన శ్రీకృష్ణుణ్ణి నారదుడు చూచాడు. 


ఆ. పరమభాగవతుండు పరమేష్టితనయుండు, మనుజలీలం జెంది మహితసౌఖ్య 
చిత్తుండైన యా హృషీకేశు యోగ మా, యాప్రభావమునకు నాత్మ నలరి. 629 


ప్రతి ; పరమభాగవతుందడు= భగవద్భక్తులలో ఉత్తముడైన; పరమేష్టితనయుండు= బ్రహ్మకొడుకైన నారదుడు; 
మనుజలీలన్‌= సామాన్యమానవుడిలాగాా; చెంది= పొంది; మహితసాఖ్యచిత్తుండు+ఐన = గొప్ప సుఖాలలో మునిగిన 
మనస్సు గలవాడు; ఆ హృషీక+ఈశున్‌= సర్వేంద్రియాలకు అధిపతియైన శ్రీకృష్ణుడు; యోగ= నిశ్చల ధ్యానయోగంయొక్క 
మాయా ప్రభావమునకున్‌= జరగనిది జరిగినట్లుగా చూపించే మహిమకు; ఆత్మన్‌= మనసులో; అలరి= సంతోషించి. 
తా : పరమభాగవతుల్లో ద్వితీయుడైనా అద్వితీయస్టానాన్ని ఆక్రమించిన నారదుడు (ప్రహ్లాదునికి అసలు గురువు. నారాయణ 
మంత్రోపదేశం చేసినవాడు) బ్రహ్మమానసపుత్రుడు. ఆ పరమభక్తాగ్రేసరుడు, సకల ఇంద్రియాలకు అధిపతియైన 
శ్రీకృష్ణపరమాత్మ, సాధారణమైన నరజన్మను ధరించి, మానవాతీతమైన గొప్పసుఖాలలో యోగమాయాప్రభావంతో జీవితాన్ని 
గడపడం చూచి, ఆయన సామర్దానికి ఆత్మలో సంతోషించాడు. 

క. మాయురె? హరి! హరి! వరద! య, మేయగుణా! యనుచు నాత్మ మెచ్చి మునీంద్రుం 

డాయదునాయకు సుజన వి, ధేయుని కిట్లనియె “దేవ! త్రిజగములందున్‌. 630 


264 శ్రీ మహాభాగవతము 


ప్రతి ; మాయురి!= బెరా!; హరి= ప్రళయకాలంలో సర్వం నీలో లీనం చేసుకొనేవాడా!; హరి= భక్తుల పాపాలను 
హరించేవాడా!; వరద= నిన్ను ఆరాధించేవారికి సకల వరాలను ఇచ్చెవాడా!; అమేయగుణా!= మేర తెలియరాని కల్వ్యాణగుణాలు 
కలవాడా!; అనుచున్‌= అంటూ; ఆత్మన్‌= మనసులో; మెచ్చి= మెచ్చుకొని; ముని+ఇంద్రుందు= మునిశ్రేష్టుడైన నారదుడు; 
ఆ యదువంశనాయకున్‌= ఆ యదువంశానికి ప్రభువైన; సుజన విధేయునకున్‌= సత్పురుషులకు విధేయుడైన శ్రీకృష్ణునితో; 
ఇట్లు+అనియెన్‌= ఇట్లు చెప్పాడు; దేవ!= ఓ భగవానుడా!; త్రిజగములు+అందున్‌= స్వర్ణ్షమర్శ్య పాతాళాలనే 
మూడులోకాలలో... 
తా : బెరా! శ్రీహరీ! వరదా! అమేయగుణాకరా! అంటూ ఆశ్చర్యంతో శ్రీకృష్ణుణ్ణి తన మనస్సులో మెచ్చుకొంటూ నారదమహర్షి 
సజ్జనవిధేయుడైన శ్రీకృష్ణుణి చూచి ఓ దేవా! మూడులోకాలలో నీ మాయ తెలియగలవా రున్నారా? 
క. నీ మాయం దెలియువారలె, తామరసాసన సురేంద్రతాపసు లైనన్‌ 

ధీమంతులు నీభక్తిసు, ధా మాధుర్యమునం బొదలు ధన్యులు దక్కన్‌. 631 
ప్రతి : ధీమంతులు= బుద్దిమంతులైనవారు ఆ (ఆత్మకు ఆత్మకాని దానికి గల భేదం తెలిసినవారు); నిజ= తమయొక్క 
భక్తిసుధా మాధుర్యమునన్‌= భక్తి అనే అమృతంయొక్క తియ్యదనంచేత; పొదలు = వృద్ధిపొందునట్టి; ధన్యులు= కృతార్జులు; 
తక్కన్‌= తప్ప; తామరస+ఆసన= తామరపువ్వు ఆసనంగా గల బ్రహ్మ సుర+ఇంద్ర= సురేంద్ర= దేవతల నాయకుదైన 
ఇంద్రుడు; తాపసులు +ఐనన్‌= తపస్సంపన్నులైన మహాబుషులైనా; నీమాయన్‌= నీయొక్కమాయను; తెలియువారలు+ఎ? = 
తెలుసుకోగలరా? తెలుసుకోలేరు. 
తా : మూడు లోకాల్లో బుద్ధిమంతులై నీ మీది భక్తి అనే అమృతాన్ని సేవించి, వృద్ధిపొందే కృతార్జులు తప్ప, బ్రహ్మ 
ఇంద్రాదిదేవతలుగాని, మహర్షులుగాని న్స్‌ మాయాప్రభావాన్ని తెలుసుకోగలరా? (తెలిసికోలేరు అని తాత్పర్యం.) 
విశే ; ఈ భావాన్నే సద్దురు శ్రీత్యాగరాజస్వామివారు మాయామానుష విగ్రహుడైన శ్రీరామునిపై ఆరోపించి, “విమయ్య 
రామ! బ్రహ్మేంద్రాదులకు నైన నీమాయ తెలియవశమా!? అనే కృతి రచించారు. రామభక్తి సామ్రాజ్యాన్ని నిర్మించి 
స్థాపించారు. “మమ మాయా దురత్యయా! - గీత. *'నా మాయను ఎవ్వరూ దాటిపోలేరు?” అన్నాడు. గీతా ప్రవక్త. 


క. అని హర్షించుచు 'నింక నేం, బనివినియెద నిఖిలలోకపావనమును స 

జ్ఞనహితమునైన నీకీ, ర్తన మఖిలజగంబులందుం దగ నెటింగింతున్‌. 632 
ప్రతి : అని= అని; హర్షించుచున్‌= ఆనందిస్తూ; ఇంకన్‌= ఇక; ఏన్‌= నేను; పని వినియెదన్‌= బయలుదేరుతాను; నిఖిల 
లోకపావనమునున్‌= ఎల్ల లోకాలలో పవిత్రమైందీ; సత్‌+జనహితమున్‌+ఐన = మంచివారికి మేలు చేకూర్చేదీ అయిన; 
నీ క్షీర్తన్షము= నీ గొప్పతనాన్ని అభఖిలజగంబుల+అందున్‌= అన్నిలోకాల్లో, తగన్‌= ఒప్పునట్లుగా ఎటింగింతున్‌= 
తెలియపరుస్తాను. 
తా : ఇట్లు పలికి ఆనందిస్తూ దేవా! నేనిక మీనుండి సెలవు తీసుకొంటాను. ఎల్ల లోకాలను పావనంచేసేదీ, మంచివారికి 
హితం చేకూర్చేదీ అయిన నీ గొప్పతనాన్ని అన్నిలోకాల్లో తెలియపరుస్తాను అన్నాడు. 
క. అని తద్వచనసుధాసే, చనమున ముదితాత్ముం డగుచు సంయమి చిత్తం 

బునం దన్ఫ్మూర్తిం దగ నిడు, కొని చనియెను హరినుతైకకోవిదుం డగుచున్‌. 6838 


దశమస్కంధము - ఉత్తరభాగము 265 


ప్రతి : అని= అనిచెప్పి; తద్‌= ఆ శ్రీకృష్ణురమాత్మయొక్క వచనసుధాసేచనమునన్‌= మాటలనే అమృతపుచినుకులతో; 
ముదిత +ఆత్ముండు +అగుచున్‌= ఆనందించిన మనస్సుగల వాడై; సంయమి= మునీంద్రుడైన నారదుడు; చిత్తంబునన్‌= 
మనస్సులో; తద్‌+మూర్తిన్‌= ఆ శ్రీకృష్ణునిరూపాన్ని, తగన్‌= గౌరవంతో; ఇడుకొని= నిలుపుకొని; హరినుత+ఏక= శ్రీహరిని 
కీర్తించడమే జీవితాశయంగా భావించిన; కోవిదుండు +అగుచున్‌= పండితు దవుతూ; చనియెన్‌= వెళ్లారు. 


తా; శ్రీకృష్ణుని అమృతతుల్యమగు మాటలతో ఆనందాన్ని పొందినవాడై, ఆ దేవదేవునిరూపాన్ని మనసులో నిల్పుకొని, 
హరిని కీర్తించడమే జీవితధ్యేయమని భావించిన పాండిత్యంగలవాడై నారదుడు బయలుదేరాడు. 


క. ఈ పగిది లోకహితమతి, నా పరమేశ్వరుండు మానవాకృతిం ద్రిజగ 
ద్దీపితచారిత్రుండు బహు, రూపములం బొందె సుందరుల నరనాథా! 634 


ప్రతి : నరనాథా!= ఓ రాజా! ఈ పగిదిన్‌= ఈ రీతిగా లోకహితమతిన్‌= లోకానికి మేలు చేకూర్చాలనే ఆలోచనతో; 
ఆ పరమేశ్వరుండు= ఆ శ్రీకృష్ణుడు; త్రిజగత్‌+దీపిత చారిత్రుండు= మూడు లోకాలలో ఎంతో ప్రకాశవంత 
మైన నడవడి గలవాడు; మానవ +ఆకృతిన్‌= మానవరూపంతో; సుందరులన్‌= స్త్రీల విషయాలలో; బహురూపములన్‌= 
అనెకాలైనవివిధరూపాలను; పొందెను= ధరించాడు. 


తా : ఓ రాజా! ముల్లోకాలలో విశేషంగా ప్రకాశించే నడవడిగల శ్రీకృష్ణపరమాత్మ లోకాలకు మేలు చేయాలనే ఆలోచనతో 
మానవుడుగా జన్మించి పదహారువేల స్త్రీలను ఆనందింప చేయడానికి బహురూపాలు ధరించి ప్రవర్తించాడు. 


విశే : పరమాత్ముడు ఒక్కడే అయినా లోకకల్యాణంకోసం అందుకు తగిన ఎన్నెన్నో రూపాలు ధరిస్తూంటాడు. ఆయన 
సంకల్పంతోనే ఈ సృష్టి జరిగింది. నిజానికి ఆయనకు మనవంటి జన్మలేకున్నా - ఎన్నోజన్మలు కలవాడుగా ప్రకాళిస్తుంటాడు. 
ఇదంతా యోగమాయా ప్రభావం. 


చ. అని హరి యిట్లు షోడశసహ(స్రవధూమణులం బియంబునన్‌ 

మనసిజకేళిం దేల్చిన యమానుషలీల సమ[గ్రభక్తితో 

వినినం బఠించినం గలుగు విష్ణుపదాంబుజభక్తియున్‌ మహా 

ధనపశుపుత్రమిత్రవనితాముఖసౌఖ్యములున్‌ నరేశ్వరా!” 685 
ప్రతి : నర+ఈశ్వరా!= రాజా! (పరీక్షిత్తు; అని= ఇట్లని; హరి= శ్రీకృష్ణుడు; ఇట్లు= ఈ విధంగా? షోదశసహస్రవధూమణులన్‌= 
పదియారువేల స్తే రత్నాలను; ప్రియంబునన్‌= (ప్రేమతో; మనసిజకేలిన్‌ = మన్మథక్రీడలలో; తేల్చిన= ఆనందింపచేసిన; 
అమానుషలీల= మానవబుద్ధికి అతీతమైన విలాసాన్ని సమగ్రభక్తితో= కొజతలేని భక్తితో; వినినన్‌= విన్నాను; పఠించినన్‌= 
చదివినా; విష్ణపద+అంబుజ భక్తియున్‌= శ్రీమహావిష్ణపదకమలములందు భక్తిభావన; మహాధన= అధికమైన ధనసంపద; 
పశు= గోసంపద; పుత్ర= కొడుకులు; మిత్ర= స్నేహితులు; వనితా= స్త్రీలు; ముఖ= మొదలైనవారిచే; సౌఖ్యములును= 
సుఖాలు; కలుగున్‌= సమకూడుతాయి. 
తా : ఓ రాజా! ఈ రీతిగా శ్రీకృష్ణుడు పదియారువేల స్త్రీలను రతికేళి తేలించి సంతోషపెట్టిన మానవాతీతశక్తిని గూర్చి 
సమగ్రమైన భక్తితో ఎవరైతే విందురో, చదువుదురో వారికి శ్రీవిష్ణు పాదభక్తితోపాటు, వెలలేని ధనసంపద, గోసంపద, 
కొడుకులు, మిత్రులు, భార్యలు లభించి వారివలన అనేకసుఖాలు సమకూడుతాయి. (అని ఈ ఘట్టాన్ని విన్నా చదివినా 
లభించేదాన్ని ఫలథశుతిగా వివరించాడు శుకమహర్షి) 


266 శ్రీ మహాభాగవతము 


వ. అని చెప్పి యప్పారాశర్యనందనుం డభిమన్యునందనున కిట్లనియె. *నా నిశావసానంబునం 
బద్మబాంధవాగమనంబును గమలినీలోకంబునకు మునుకలుగ నెజింగించు చందంబునం గలహంస 
సారసరథాంగముఖజలవిహంగంబులరవంబులు సెలంగ నరుణోదయంబున మంగళపాఠకసంగిత 
మృదుమధురగాననినదంబును లలితమృదంగవీణావేణునినాదంబును ఏతేర మేలుకని తనచిత్తంబునం 
జిదానందమయుం బరమాత్ము నవ్యయు నవికారు నద్వితీయు నజితు ననంతు నచ్యుతు నమేయు నాధ్యు 
నాద్యంతవిహీనుం బరమటబ్రహ్మంబు నైన తన్నుం దా నొక్కింత చింతించి, యనంతరంబ విరోధిరాజన్య 
నయనకల్తారంబులు ముకుళింప భక్తజననయనకమలంబులు వికసింప నిరస్తనిఖిలదోషాంధకారుం దైన 
గోవిందుండు మెొొగిచిన లోచనసరోజంబులు వికసింపంజేయుచుం దల్పంబు డిగ్గి చనుదెంచి 
యంత. 686 


ప్రతి : అనిచెప్పి= పైవిధంగా చెప్పి; ఆ+పారాశర్యనందనుండు = వ్యాసుని పుత్రుడైన శుకమహర్షి అభిమన్యునందనునకున్‌= 
అభిమన్యుని కొడుకైన పరీక్షిన్మహారాజుతో; ఇట్లు+అనియెన్‌=ఈ విధంగా చెప్పెను; ఆ నిశ+అవసానంబునన్‌= నారదుడు 
వీడ్మొని వెళ్లిన ఆ రాత్రి తెల్లవారుతూండగా; పద్మబాంధవ+ఆగమనంబును= పదాలకు మిత్రుడైన సూర్యునిరాకను; 
కమలినీలోకంబునకున్‌= తామర తీగల సమూహానికి; మునుకలుగ నెజిగించు చందంబునన్‌= ముందుగా తెలియచెప్పే 
విధంగా; కలహంస= ఉత్తమజాతిహంసలు; సారస= బెగ్గురుపక్షులు; రథ+అంగముఖ= చక్రవాకపక్షులు మొదలైన; 
జలవిహంగంబుల రవంబులు= నీటిపక్షులకూతలు; చెలంగన్‌= అతిశయించగా; అరుణ +ఉదయంబునన్‌= అరుణుడు 
ఉదయించే సమయంలో; మంగళ= శుభం కల్గించే గీతాలను; పాఠక= పాడునట్టివారి; సంగీత= సంగీతమూ; మృదుమధురగాన 
నినదంబును= లలితంగా, శ్రావ్యంగాపాడే పాటలయొక్క ధ్వనులూ లలితమృదంగ వీణావేణు నినాదంబును= మనోజ్ఞమైన 
రాగ, తాళధ్వనులతో మద్దెలల, వీణల, వేణువుల ధ్వనులూ; ఏతేరన్‌= వినబడగా; మేలుకని= మేల్మొని; తన చిత్తంబునన్‌= 
తన మనస్సులో; చిత్‌+ఆనందమయున్‌= చిదానందమయున్‌= జ్ఞానానందస్వరూపుడైనవాడును; పరమాత్మున్‌= 
విరాట్స్వరూపుణ్ణి) న+వ్యయున్‌= అవ్యయున్‌= నాశం లేనివాణ్ణి; న+వికారున్‌= అవికారున్‌= ఎట్టి మార్పు లేనివాణ్ణి; 
న+ద్వితీయున్‌= అద్వితీయున్‌= తనకు సాటిరాగల రెండవ వాడు లేనివాడును; న+జితున్‌= అబితున్‌= జయింపబదనివాదును; 
న+అంతున్‌= అనంతున్‌= అంతం లేనివాడును; నళచ్యుతున్‌= అచ్యుతున్‌= చ్యుతిలేనివాడును; న+మేయున్‌= అమేయున్‌= 
కొలతకు అందనివాణ్ణి; ఆధ్యున్‌= సంపన్నుడైనవాణ్సి; ఆది+అంతవిహీనున్‌= ఆద్యంతవిహీనున్‌= మొదలు తుది లేనివాణ్ణి 
(జననమరణాలు లేనివాడు); పరబ్రహ్మంబున్‌+ఐన = పరబ్రహ్మ అయిన; తన్నున్‌+తాను= తనను తాను; ఒక్కింత చింతించి= 
కొంచెం సేపు ఆలోచించి; అనంతరంబు+అ= ఆ తరువాత; విరోధిరాజన్య= శత్రురాజుల;) నయన= కన్నులన్వే కల్లారంబులు= 
ఎజ్టి కలువలు; ముకుళింపన్‌= ముడుచుకొనగాా, భక్తజన = భక్తులయొక్క నయన కమలంబులు= తామరలవంటి కన్నులు; 
వికసింపన్‌= విచ్చుకొనగ్గా: నిరస్త= తొలగింపబడిన; నిఖిల= సమస్తమైన; దోష= పాపాలనే; అంధకారుండు+ఐ= చీకట్లు 
గలవాదడైన; గోవిందుండు= శ్రీకృష్ణుడు; మొగిచిన= మూసుకొని ఉన్న లోచన సరోజంబులు= కన్నులనే తామరల్నిి 
వికసింపన్‌= విచ్చునట్లు; చేయుచున్‌= చేస్తూ తల్పంబు= మంచం; డిగ్గి= దిగి; చనుదెంచి= వచ్చి; అంత= అంతటన్‌ - 
ఆ తరువాత... 


దశమస్కంధము - ఉత్తరభాగము 26/7 


తా ; అని ఈ విధంగా చెప్పి, శుకమహర్షి పరీక్షిన్మహారాజుతో ఇంకా ఇలా చెప్పసాగాడు. ఆ నారదుడు వచ్చి వెళ్లిన 
మరునాటి తెల్లవారుజామున తామరతీగలకు వికాసం కల్పిస్తూ ముందుముందుగా సూర్యభగవానుడు వస్తున్నాడు - 
అనేవార్తను తెలియజేస్తున్నయా? అన్నట్లు కలహంసలు, బెగ్గురుపక్షులు, చక్రవాకాలు వంటి నీటిపక్షుల కలధ్వనులు 
వినబడగా, అరుణోదయ సమయంలో మేలుకొలుపులు పాడేవారి పాటలు చెవులకు ఇంపు కొలుపుతూ ఉండగా, మద్దెలల, 
వీణల, వేణువుల వంటి వాద్యాల మనోహరమైన ధ్వనులు వినబడగా శ్రీకృష్ణుడు నిద్రలేచి - జ్ఞానానంద స్వరూపుడు, 
పరమాత్ముడు, నాశరహితుడు, అవికారుడు, అద్వితీయుడు, అజితుడు, తుదిలేనివాడు, జ్ఞానంనుండి జాఅనివాడు, 
ఏ కొలతలకు అందనివాడూ, చావు పుట్టుకలు లేనివాదైన పరబ్రహ్మ తనకు తాను ధ్యానించుకొని, కొంతసేపు గడపి 
పిమ్మట శత్రువులకు సంకోచం, భక్తులకు విరాగం కలిగేటట్లుగా, దోషాలనెడిచీకట్లను పోగొట్టే సూర్యునివంటి శ్రీకృష్ణుడు 
మూసినకన్నులు తెరచి మంచం దిగి వచ్చి తరువాత 


స్స్‌ మలయజకర్పూరమహితవాసిత హేమకలశోదకంబుల జలకమాడి 
నవ్యలసనృదుదివ్యవస్త్రంబులు వలనొప్ప రింగులువాజం గట్టి 
మకరకుండలహారమంజీరకేయూరవలయాదిభూషణావలులు దాల్చి 
ఘనసారకస్తూరికాహరిచందనమిళితపంకము మేన నలర నలంది 


తే. మహితసౌరభ నవకుసుమములు దుటిమి, పొసంగ రూపైన శృంగారరస మనంగ 
మూర్తిం గైకొన్న కరుణాసముద్ర మనంగ, రమణ నొప్పుచు లలితదర్పణము చూచి. 637 


ప్రతి : మలయజ= మంచి గంధముచేతను; కర్పూర= పచ్చకర్పూరముతోను; మహిత= గొప్పమహిమ గల; వాసిత= 
పరిమళిస్తున్న హేమకలశ+ఉదకంబులన్‌= బంగారు బిందెలలోని నీటితో; జలకము+ఆడి= స్నానంచేసి; నవ్యలసత్‌+మృదు= 
కొత్తవైన ప్రకాశిస్తున్న మెత్తని; దివ్యవస్తంబులను= మేలిమివస్తాలను; వలను+ఒప్పన్‌= నెర్పుతో; రింగులువాజన్‌= చుంగులు 
వ్రేలాడునట్లుగా; కట్టి= కట్టుకొని; మకరకుండల= మొసలి ఆకారంతో చేసిన చెవిపోగులు; హార= ముత్యాలహారాలు; 
మంజీర= అందెలు; కేయూర= భుజకీర్తులు; వలయ= కంకణాలు; భూషణ+ఆవలులున్‌= నగల వరుసల్ని తాల్చి= 
ధరించి; ఘనసార= పచ్చకర్పూరంతోను; కస్తూరికా= కస్తూరితోను; హరిచందన= మంచిగంధంతోను; మిళిత= కూర్చిన; 
పంకము= మెత్తని పూతను; మేనన్‌= దేహానికి; అలరన్‌= అందంగా; అలంది= పూసుకొని; మహిత= గొప్పవైన; సౌరభ= 
పరిమళంతో కూడిన; నవకుసుమములు= అప్పుడే కొత్తగా కోసి తెచ్చిన పువ్వులను; తుజిమి= తలలో అలంకరించుకొని; 
పొసంగన్‌= అందగించేటట్లు; రూపు+ఐన= రూపం ధరించిన; శృంగారరసము +అనన్‌+కన్‌= శృంగారరసమా అనేటట్టు; 
మూర్తిన్‌= ఆకృతిని; కైకొన్న= ధరించిన; కరుణాసముద్రము+అనన్‌+కన్‌= దయా సముద్రమా అనెటట్లు; రమణన్‌= 
మనోహరంగా; ఒప్పుచున్‌= ప్రకాశిస్తూ లలిత= సుకుమారమైన; దర్పణమున్‌= అద్దాన్ని చూచి= చూచుకొని... 


తా :; మంచి గంధం, కస్తూరి మొదలైన పరిమళద్రవ్యాలు కలపడంచే సువాసనా భరితాలైన బంగారుకలశాలలోని 
జలాలతో స్నానం చేసి, కొత్తవి, మెత్తనివి దివ్యాలైన మంచివస్తాలు కుచ్చెళ్లు అందంగా పెట్టుకొని, కట్టుకొని మకర 
కుందలాలు, అందెలు, హారాలు, భుజకీర్తులు, కంకణాలువంటి ఆభరణాలు అలంకరించుకొని, పచ్చకర్పూరంతో కలిపి 
తయారు చేసిన చందనాన్ని ఒడలి నిండా పూసుకొని, కొత్తగా కోసిన పువ్వులను తలలో ముడుచుకొని, ఆకృతి పొందిన 
శృంగారరసమో, దయాసముద్రమో అన్నట్లు ప్రకాశిస్తూ తనసౌందర్యాన్ని నిలువుటద్దంలో చూచుకొని 


268 శ్రీ మహాభాగవతము 


తే. కడంగి సారథి తెచ్చిన కనకరథము, సాత్యకి హితప్రియోద్ధవసహితుం డగుచు 
నెక్కి నిజకాంతి దిక్కులం బిక్కటిల్లం, బూర్వగిరిం దోంచు భానునింబోలి వెలింగె. 638 


ప్రతి : కడంగి= పూని; సారథి= రథం నడిపేవాడు; తెచ్చిన = తీసుకొనివచ్చిన; కనకరథమున్‌= బంగారురథాన్ని సాత్యకి= 
తమ్ముడైన సాత్యకి; హితప్రియ +ఉద్ధవ సహితుండు+అగుచున్‌= తనకు హితుడూ, ఇష్టుడూ అయిన ఉద్ధవునితో కూడినవాదై; 
ఎక్కి రథాన్ని ఎక్కి నిజకాంతి= తనయొక్క దేహకాంతి; దిక్కులన్‌= అన్ని దిక్కులందు; పిక్కటిల్లన్‌= వ్యాపించగా; 
పూర్వగిరిన్‌= తూర్పుకొండపై; తోంచు= కనబడునట్టీ; భానునిన్‌+పోలెన్‌= సూర్యభగవానునిలాగా; వెలింగెన్‌= ప్రకాశించాడు. 


తా : సారథి పూనికతో తెచ్చిన బంగారు రథం మీద శ్రీకృష్ణుడు సాత్యకి తోడను తనకు హితుడూ, ఇష్టుడూ అయిన 
ఉద్ధవునితోను ఎక్కి తన శరీరకాంతి దిక్కులన్నిట వ్యాపించగా తూర్పుకొందడపై ప్రకాశించే సూర్యునివలె ప్రకాశించాడు. 


స్ప అభినవనిజమూర్తి యంతఃపురాంగనానయనాబ్దములకు నానంద మొసంగ 
సలలితముఖచంద్రచంద్రికాతతి పౌరజనచకోరముల కుత్సవము సేయ 
మహనీయకాంచనమణిమయభూషణదీప్తులు దిక్కులం దేజరిల్ల 
నల్ల నల్లన వచ్చి యరదంబు వెస డిగ్గి హలకులిశాంకుశజలజకలశ 


తే. లఅలలితరేఖలు ధరణి నలంకరింప, నుద్ధవుని కరతల మూని యొయ్య నడచి 
మహితగతి దేవతాసభామధ్యమునను, రుచిరసింహాసనమునం గూర్చుండె నెలమి. 689 


ప్రతి : అభినవ నిజమూర్తి= క్రొత్తగా అలంకరించుకొన్న తనరూపం; అంతఃపుర +అంగనా= అంతఃపుర స్రీలయొక్క 
నయన +అబ్బములకున్‌= కనులనెడి తామరలకు; ఆనందము +ఒసంగన్‌= ఆనందాన్ని కలుగజేయగా (శ్రీకృష్ణుడు భాస్మరునివలె 
ప్రకాశించడంచే ఈ అంతఃపురస్ర్రీలకన్నులనే తామరలకు ఆనందం కల్దజేయగా); సలలిత ముఖచంద్ర= మిక్కిలి మనోహరమైన 
చంద్రునియొక్క చంద్రికాతతి= వెన్నెలల సమూహం; పౌరజన చకోరములకున్‌= పురజనుల కన్నులకు; ఉత్సవము+చేయన్‌= 
పండుగ చేయగా (వెన్నెల చకోరాలకు ఆహారమని కవిసమయం) మహనీయ = గొప్పదైన; కాంచన మణిమయభూషణ = 
బంగారము, మణులు కూర్చి తయారుచేసిన ఆభరణాల; దీప్తులు= కాంతులు; దిక్కులన్‌= అన్ని దిక్కుల్లో) తేజరిల్లన్‌= 
వెలుగొందగా; అల్లన్‌ +అల్లనన్‌+వచ్చి= మెల్లమెల్లగా వచ్చి; అరదంబు= రథాన్ని వెసన్‌= తొందరగా; డిగి= దిగి హల 
కులిశ= నాగలివంటి వజ్రాయుధంవంటి; అంకుశ= అంకుశంవంటి (ఏనుగును లొంగదీయడానికి వాదే ఆయుధము); 
జలజ= తామరపువ్వులాంటి; కలశ= అమృతకలశంవంటి; లలిత= మనోజ్ఞమైన; రేఖలు= గీతలు; ధరణిన్‌= భూమిని; 
అలంకరింపన్‌= అలంకరించగా (పరమాత్మయగు శ్రీకృష్ణునిపాదాలలో - నాగలి, వజ్రాయుధం, అంకుశం, తామరపుష్పం, 
అమృతకలశం మున్నగు చిహ్నాల రేఖలు గలవని); ఉద్ధవునిన్‌= తనకు హితుడగు ఉద్ధవుణ్ణి; కరతలము +ఊని= చేతిని 
ఊతగా పట్టుకొని; ఒయ్యన్‌+నడచి= నెమ్మదిగా నడచి; మహితగతిన్‌= గంభీరమైన రీతితో; దేవతాసభామధ్యముననున్‌= 
దేవతల సభామధ్యంలో; రుచిరసింహాసనమునన్‌= గొప్పగా ప్రకాశిస్తున్న సింహాసనం ప్రై ఎలమిన్‌= సంతోషంతో; కూర్చుందెన్‌= 
కూర్చున్నాడు. 


తా : కొత్త అలంకారాలతో ప్రకాశిస్తూ తన శరీరకాంతులు అంతఃపురస్రీల కన్నులనే తామరలకు ఆనందాన్ని కూర్చగా, 
మనోహరమైన తన ముఖమనే చంద్రుని కాంతులు అనగా వెన్నెలలు పురజనులనే చకోరాలకు పండుగ చేస్తుండగా, 


దశమస్కంధము - ఉత్తరభాగము 269 


మణులతో ప్రకాశించే తన బంగారుఆభరణాల కాంతిదిక్కులన్నిట వ్యాపిస్తుండగా, మెల్లమెల్లగా వచ్చి రథం దిగి - తన 
పాదాలందు గల - హలరేఖ, కులిశరేఖ, అంకుశరేఖ, జలజరేఖ, కలశరేఖలు భూదేవికి అలంకారాలుగా చేసి ఉద్ధవుని 
చేయి ఊతగా చేసుకొని నెమ్మదిగా నడచి 'సుధర్శి అను సభామధ్యంలో సింహాసనంపై సంతోషంతో కూర్చున్నాడు. 


విశే : ఇంద్రునిసభకు 'సుధర్మ అని పేరు. దీన్ని శ్రీకృష్ణుడు ఇంద్రుని నుండి పొందాడు. 


చ. అతివిభవంబునం దనరి యాత్మతనుద్యుతి తేజరిల్లంగా 

హితులు పురోహితుల్‌ వసుమతీశులు మిత్రులు బాంధవుల్‌ బుధుల్‌ 

సుతులును మాగధుల్‌ కవులు సూతులు మంత్రులు భృత్యులున్‌ శుభ 

స్థితిం గొలువంగం నొప్పె నుడుసేవితుందైన సుధాంశుండో యనన్‌. 640 
ప్రతి : అతివిభవంబునన్‌= అధికమైన వైభవంతో; తనరి= ఒప్పి; ఆత్మతనుద్యుతి= తన శరీరకాంతి; తేజరిల్లన్‌+కాన్‌= 
ప్రకాశింపగా; హితులు = మేలుకోరే ఆప్తులు; పురోహితుల్‌= బ్రాహ్మణులు; వసుమతి+ఈశులు = భూపాలకులైన రాజులు; 
మిత్రులు= మిత్రులు; బాంధవుల్‌= చుట్టాలు; బుధుల్‌= పండితులు; సుతులును= కొడుకులును; మాగధుల్‌= స్తుతిపాఠకులు; 
కవులు= కవులు; సూతులు= రథసారథులు; మంటత్రులు= మంత్రులు; భృత్యులున్‌= 'సేవకులును; శుభస్థితిన్‌= మేలగు 
రీతితో; కొలువన్‌+కన్‌= కొలువై ఉండగా; ఉడుసేవితుండు +ఐన= నక్షత్రాలతో కొలువైయున్న సుధా+అంశుడు +ఓ +అనన్‌= 
చంద్రుడా అనునట్లు; ఒప్పెన్‌= ప్రకాళించెను. 
తా; మిక్కిలి వైభవంతో తన శరీరకాంతి వెలుగగా - ఆప్తులు, పురోహితులు, రాజులు, స్నేహితులు, చుట్టాలు, పండితులు, 
తనయులు, స్తుతిపాఠకులు, మంత్రులు, సారథులు భక్తితో పరివేష్టించి 'సేవింపగా - నక్షత్రాలచే సేవింపబడుతున్న ఆ 
చుక్కల్లో చంద్రుడా అన్నట్లు శ్రీకృష్ణుడు ప్రకాశిస్తున్నాడు. 
క. కరుణార్దదృష్టిం బ్రజలం, బరిరక్షించుచు వివేకభావకళా చా 

తురి మెజసి యిష్టగోష్టిం, బరమానందమున రాజ్యభారకుం డగుచున్‌. 641 


ప్రతి : కరుణార్ధదృష్టిన్‌= దయతోకూడిన చల్లనిచూపుతో; 'ప్రజలన్‌= జనులను; పరిరక్షించుచున్‌ = చక్కగా కాపాడుతూ; 
వివేక భావకళాచాతురిన్‌= వివేకంతో కూడి ఆలోచనల్ని వర్తింపచెసే నేర్పుతో; మెజసి= ప్రకాశించి; ఇష్టగోప్టిన్‌= తనకు 
ప్రియమైన ముచ్చటలాడుతూ; పరమ+ఆనందమునన్‌= మిక్కిలి సంతోషంతో; రాజ్యభారకుండదు= రాజ్యపరిపాలన భారాన్ని 
వహించినవాడు; అగుచున్‌= అవుతూ. 

తా : ప్రజలందరినీ దయతో కూడిన చల్లనిచూపులతో లెస్సగా పరిరక్షిస్తూ తన తెలివితో, చాతుర్యంతో వివిధ వ్యాపారాలు 
నిర్వర్తించే కళను ప్రదర్శిస్తూ, ఇష్టగోష్టి చేస్తూ ఎంతో ఆనందంతో రాజ్యభారాన్ని వహించి పరిపాలన సాగించే వాడవుతూ. 
వ. ఇ వ్విధంబునం బ్రతిదివసంబును నుండు నవసరంబున నొక్కనాం డపూర్వదర్శనుందైన భూసురుం 
డొక్కరుండు సనుదెంచి సభామధ్యంబునం గొలువున్న ముకుందునిం బొడగని దండప్రణామం బాచరించి 
వినయంబునం గరంబులు మొగిచి యిట్లనియె. 6412 


270 శ్రీ మహాభాగవతము 


ప్రతి : ఈ+విధంబునన్‌= ఈ తీరుగా; ప్రతి దివసంబును= ప్రతిరోజును; ఉండున్‌= ఉన్న అవసరంబునన్‌= సమయంలో; 
ఒక్కనాండు= ఒకానొకరోజున; అపూర్వదర్శనుండు+ఐన = మునుపెన్నడూ చూడని; భూసురుండు = బ్రాహ్మణుడు; ఒక్కరుందడు = 
ఒకడు; చనుదెంచి= వచ్చి; సభామధ్యంబునన్‌= సభామధ్యంలో; కొలువున్న= కొలువు తీరియున్న ముకుందునిన్‌= 
శ్రీకృష్ణుని; పొడగని= దర్శించి, చూచి; దండప్రణామంబు ఆచరించి= సాగిలబడి, నమస్మారం చేసి; వినయంబునన్‌= 
మిక్షిలి అణకువతో; కరంబులు మొగిచి= చేతులు జోడించి; ఇట్లు+అనియెన్‌= ఇలా చెప్పాడు. 
తా: ఈ ప్రకారం శ్రీకృష్ణుడు కొలువు చేస్తుండగా ఒకనాడు మున్నెన్నడు చూచి ఎరుగని ఒక బ్రాహ్మణుడు వచ్చి, కొలువు 
కూటంలో కొలువున్న శ్రీకృష్ణుణ్లి జూచి సాగిలబడి మొక్కి అతివినయంతో చేతులు జోడించి, ఇలా పలికాడు. 
క. కంజవిలోచన! దానవ, భంజన! యోగీంద్రవిమలభావలసద్బో 

ధాంజన! దీప్తినిదర్శన!, రంజితశుభమూర్తి! కృష్ణ! రాజీవాక్షా! 648 
ప్రతి : కంజవిలోచన! = తామరపూవులవంటి కన్నులుగలవాడా! దానవభంజన!= రాక్షసులను సంహరించినవాడా! 
యోగి+ఇంద్ర= యోగీశ్వరులయొక్క విమల= స్వచ్చమైన; భావల= మనస్సునందు; సద్బోధ= మంచితెలివి అనే; అంజన! = 
అంజన (అంజనం వేసి చూస్తే రహస్యమైన విషయాలు తెలుసుకోబడుతాయి); దీప్తినిదర్శన! = ప్రకాశానికి నిదర్శనమైనవాడా!; 
రంజిత= విరాజిల్లుచున్ను శుభమూర్తి! = మేలయిన ఆకృతి గలవాదా!; కృష్ణ! = శ్రీకృష్ణా; రాజీవ +అక్షా! = తామరపువ్వలవంటి 
కన్నులు గలవాడా! 


తా : తామరలవంటి కన్నులుగలవాడా! రాక్షసులను నాశనం చేసేవాడా! యోగీశ్వరుల మనస్సులకు జ్ఞానాంజనమైన 
వాడా! కాంతికి నిదర్శనమై “వెలుగు” వాడా! బలరాముని తమ్ముడా! శ్రీకృష్ణా! 


తే. అవధరింపు జరాసంధుం దడతులబలుండు, దనకు (మొక్కని ధారుణీధవుల నెల్ల 

వెదకి తెప్పించి యిరువదివేల నాంకం, బెట్టినాండు గిరివ్రజపట్టణమున. 614 
ప్రతి : అవధరింపు= వినవయ్యా; జరాసంధుండు= జరాసంధుడు; అతులబలుండు = ఈడులేని బలం గలవాడు; తనకున్‌ 
యమొక్కని= తనకు నమస్మరించని; ధారుణీధవులన్‌+ఎల్లన్‌= రాజులందరినీ; వెదకి తెప్పించి= వెదకి తీసుకొని వచ్చేటట్లుగా 
చేసి ఇరువదివేలన్‌= ఇరువది వేలమందిని; గిరివజపట్టణమునన్‌= గిరివజపట్టణంలో; ఆంకన్‌= చెజలో; పెట్టినాండు= 
బంధించాడు. 


తా: ఓ కృష్ణా! వినవయ్యా! జరాసంధుడు మిక్కిలిబలాధ్యుడు. తనకు సాటి లేనివాడు; తన ఆజ్ఞకు అణగి తనకు 
నమస్మరించని రాజుల్ని వెదకి తెప్పించి గిరివజమనే పట్టణంలో ఇరువది వేలమందిని చెళసాలలో బంధించాడు. 


తే. వారు పుత్తేర వచ్చినవాండ నేను, నరవరోత్తమ! నృపులవిన్నపము గాంగ 

విన్నవించెద నామాట వినినమీంద, ననఘః! నీ దయ!, వీరిభాగ్యంబుకొలంది. 615 
ప్రతి : వారు= జరాసంధునిచే బంధింపబడిన రాజులు; పుత్తేరన్‌= పంపగ్గా; వచ్చినవాడన్‌= వచ్చినట్టి వాణ్ణి; నేను; 
నరవర+ఉత్తమ! = రాజ్రేష్టా!; నృపుల= రాజుల; విన్నపము కాన్‌+కన్‌= మనవి అగునట్లు; విన్నవించెదన్‌= వివరించి 
చెబుతాను; నామాట వినిన మీందన్‌= నా మాటలు విన్న తరువాత; అనఘ = పుణ్యాత్ముడా!; నీదయ, వారిభాగ్యంబు 
కొలంది= నీకు వారిపై కలిగే దయ, వారిఅదృష్టం ఎంతో అంతే కదా! 


దశమస్కంధము - ఉత్తరభాగము 2/71 


తా : ఓ పుణ్యాత్ముడా! రాజగ్రేష్టుడా! శ్రీకృష్ణా! ఆ రాజులు పంపగా వచ్చినవాణ్ణి నెను. వారు మనవి చేయుమన్న 
విషయాలు నేను నీకు విన్నవిస్తాను. నా మాటలు విన్న మీదట వారి అదృష్టానికి తగిన రీతిలో నీదయ వారికి లభించునుగాక! 


విశే : 'నీదయ! మా అదృష్టం” అనే మాట తెలుగు నుడికారం. 'మీ చిత్తం మాప్రాప్తం) అనే వాడుక కూడా కలదు. 
వ. అని ధరాధిపుల విన్నపంబుగా నిట్లనియె. 646 
ప్రతి : అని; ధరా+అధిపుల విన్నపంబు+కాన్‌= రాజుల మనవిగా ఇట్లు+అనియెన్‌= ఇలా అన్నాడు. 

తా ; అని చెప్పి, ఆ రాజులందరూ వచ్చి, మనవి చేసుకొన్నట్లే ఆ (బ్రాహ్మణుడు వారిమాటలను విన్నవించాడు. 


ఉ. వారిజనాభ! భక్తజనవత్సల! దుష్టమదాసురేంద్ర సం 
హార! సరోరుహాసనపురారిముఖామరవంద్యపాద పం 
కేరుహ! సర్వలోకపరికీర్తితదివ్యమహాప్రభావ! సం 
సారవిదూర! నందతనుజాత! రమాహృదయేశ! మాధవా! 617 


ప్రతి : వారిజనాభ! = బొడ్డున తామరపుష్పం గలవాడా!; భక్తజనవత్సల= భక్తజనుల ఎడల వాత్సల్యం గలవాడా]; 
దుష్టముద+అసుర+ఇంద్ర సంహార! = క్రొవ్వెక్కిన దుష్ట రాక్షసరాజులను సంహరించినవాడా!; సరస్‌+రుహ+ఆసన= పద్మం 
ఆసనంగా గల బ్రహ్మ పుర+అరి= త్రిపురాసురసంహారుడైన శివుడు; ముఖ+అమర= మొదలైన దేవతలచే; వంద్య= 
నమస్మరింపదగిన; పాదపంకేరుహ= పాదపద్మాలు గలవాడా!; సర్వలోక = అన్నిలోకాలలో; పరికీర్తిత = బాగుగా 
శ్లాఘింపబడిన; దివ్య= దేవతాసంబంధమైన; మహాప్రభావ= గొప్పమహిమ గలవాడా!; సంసారవిదూర!= సంసారానికి 
మిక్కిలి దూరంగా ఉండేవాడా!; నందతనూజాత!= నందుని తనయుడదా!; రమాహృదయ+ఈశ! = లక్ష్మీదేవి హృదయానికి 
నాయకుడా!; మాధవా!= ఓ శ్రీకృష్ణా! 


తా; బొడ్డున పద్మంగలవాడివి, భక్తజనులయందు (ప్రమగలవాడివి, దుష్టరాక్షసులను సంహరించినవాడివి, బ్రహ్మ, 
శివుడు మున్నగు దేవతలచే నమస్మరింపదగిన పాదపద్నాలు గలవాడివి, ఎల్లలోకాలలో కీర్తింపబడిన దివ్యప్రభావం 
గలవాడివి, సంసార సంబంధం లేనివాడివి, నందుని కుమారుడివి, లక్ష్మీదేవి ప్రాణనాయకుడవైన శ్రీకృష్ణా! మాధవా! 


ఆ. అఆర్తజనుల మమ్ము నరసి రక్షింపు మ, హాత్మ! భక్తజనభయాపహరణ! 
నిన్ను మది నుతించి నీకు (మైొక్కెదము నీ చరణయుగము మాకు శరణ మనఘ! 648 


ప్రతి : మహా+ఆత్మ! = గొప్ప మహిమగలదేవా!; భక్తజన భయ +అపహరణ! = భక్తుల భయాలను పోగొట్టేవాడా; అనఘ = 
పాపం లేనివాడా!; ఆర్త్హజనులన్‌ మమ్మున్‌= సాంసారికబాధలచే దుఃఖితులైన మమ్ము అరసి= చూచి; రక్షింపుము= 
కాపాడవయ్యా!; నిన్ను మదిన్‌+నుతించి= నిన్ను మనస్సులో స్తుతించి; నీకు (యొక్కదము= నీకు నమస్కరిస్తాము; 
నీ చరణయుగము= నీ రెండు పాదాలే మాకున్‌ శరణు= మాకు రక్షకమైనవి. 


తా : గొప్ప మహిమగలవాడా! భక్తుల భయాన్ని తొలగించేవాడా! పుణ్మాత్ముడా! సాంసారికబాధలచే దుఃఖీతులమైన 
మమ్మల్ని కాచి రక్షించవయ్యా! నిన్ను మదిలో స్తుతించి, నీకు (యమొక్కుతున్నాము. నీ రెండుపాదాలే మాకు దిక్కు 


272 శ్రీ మహాభాగవతము 


క. బలియుర దండింపంగ దు, రృలులను రక్షింప జగతిపై నిజలీలా 
కలితుండవై యుగయుగమున, నలవడ నుదయింతు కాదె? యభవ! యనంతా! 6419 


ప్రతి : అభవ= పుట్టుక లేనివాడా!; అనంతా!= అంతంలేని ఓ దేవా!; బలియురన్‌= బలవంతుల్సి దండిపన్‌+కన్‌= 
శిక్షించడానికి; దుర్చలులను= బలహీనుల్నిి రక్షింపన్‌= కాపాడటానికి; జగతిపైన్‌= భూమిమీద; నిజలీలాకలితుండవు+ఐ= 
నీదైన లీలతో కూడినవాడివైై యుగయుగమునన్‌= ప్రతియుగంలో; అలవడన్‌= తగినరీతిలో;, ఉదయింతు కాదు+ఎ? = 
పుడుతుంటావు కదా! 


తా ; జనన మరణాలు లేని ఓ శ్రీకృష్ణా! దుష్టులైన బలవంతుల్ని శిక్షించడానికి సాధువులైన బలహీనుల్ని రక్షించడానికి 
ఈ భూమిపై నీ లీలావిలాసాలకు తగిన రీతిలో యుగయుగంలో అవతరిస్తుంటావు కదా! 


క. _నీమదిం దోంపని యర్థం, బీ మేదిని యందుం గలదె యీశ్వర! భక్త 
స్తోమసురభూజ! త్రిజగత్‌, క్షేమంకర ! దీనరక్షసేయు మురారీ! 650 


ప్రతి : ఈశ్వర!= ఓ భగవానుడా!; భక్తస్తోమసురభూజ! = భక్రజనసమూహానికి కల్పవృక్షం అయిన వాడా! త్రిజగత్‌ 
క్షేమంకర!= మూడు లోకాలకు మేలు చేసేవాడా!; ముర+అరీ!= మురాసురుణ్ణి సంహరించినవాడా! శ్రీకృష్ణ; నీమదిన్‌+ 
తోంపని= నీ మనసుకు తోచని; అర్ధంబు= విషయము; ఈ మేదిని+అందున్‌= ఈ భూమిలో; కలదు+ఎ= ఉన్నదా?; 
దీనరక్ష+ చేయు(ము)= దీనుల్ని రక్షింపవయ్యా! 


తా : సర్వరక్షకుడవై ఈశ్వరా! భక్త్షజనులపాలిటికల్పవృక్షమా! ముల్లోకాలను రక్షించే కృష్ణా! నీ మనస్సుకు తోచని విషయం 
ఈ భూమిపై ఉందా? నీవన్నీ తెలిసినవాడివి. దీనుల్ని రక్షించవయ్యా! 


క. నీ పంపు సేయకుండంగ, నా పద్మభవాదిసురలకైనను వశమే? 

శ్రీపతి! శరణాగతులం, జేపట్టి నిరోధ ముడుగం జేయుము కృష్ణా! 651 
ప్రతి : శ్రీపతి= లక్ష్మీనాథుడవైన శ్రీకృష్ణా; నీ పంపు+చేయక +ఉండన్‌ +కన్‌= నీ ఆజ్ఞ నిర్వర్తింపకుండా; ఆ పద్మభవ+ఆది 
సురలకున్‌+ఐనను= బ్రహ్మ మొదలైన దేవతలకైనా? వశము+ఏ? = శక్యమా?; శరణ+ఆగతులన్‌= శరణంటూ నిన్ను 
చేరవచ్చినవారిని; చేపట్టి= స్వీకరించి; కృష్ణా; నిరోధమున్‌= నిర్బంధాన్ని ఉడుగన్‌= మానేటట్లుగా చేయుము= చేయవయ్యా!; 
కృష్ణా! 
తా: లక్ష్మీనాథుడవైన ఓ శ్రీకృష్ణా! నీవు చెప్పిన పనిని చేయక పోవడం బ్రహ్మాదిదేవతలకైనా శక్యంకాదు. కాబట్టి, నిన్ను 
శరణు జొచ్చినవారిని చేపట్టి, వారిని నిర్చంధంనుండి విముక్తుల్ని చేసి, కాపాడవయ్యా! 
క. అభవుండ వయ్యును జగతిం, బ్రభవించుట లీల గాక భవ మందుటయే 

ప్రభువులకుం బ్రభుండవు మము, సభయాత్ముల నరసి కావం జను నార్తిహరా! 652 
ప్రతి : ఆర్తిహరా!= దుఃఖాలను పోగొట్టెవాడా!; అభవుండవు+అయ్యునున్‌= పుట్టుక లేనివాడవైనాా జగతిన్‌= భూమిపై; 
ప్రభవించుట= పుట్టుట; లీల+కాక= వేడుకగాక; భవము+అందుట +ఏ= నిజంగా పుట్టడమా?; ప్రభువులకున్‌= దేవతా 
ప్రభువులకు; ప్రభుండవు= ఏలికవు; మమున్‌= మమ్ము స భయ+ఆత్ములన్‌= భయంతో కూడి ఉన్నవారిని అరసి= 
విచారించి; కావన్‌= రక్షింప; చనున్‌= తగును. 


దశమస్కంధము - ఉత్తరభాగము 2/73 


తా : అందరి దుఃఖములను పోగొట్టేవాడివైన శ్రీకృష్ణా! నీవు పుట్టుక లేనివాడవైనా భూమిపై పుట్టడం కేవలం ఒక వేడుక 
కోసం మాత్రమే. నిజానికి ఇది పుట్టడం కాదు. కాబట్టి, (బ్రహ్మాది దేవతా ప్రభువులందరికీ రాజువైన నీవు భయాత్ములమైన 
మమ్మల్ని కాచి రక్షించాలి. మా భయం తొలగించి తీరాలి! ఎందుకంటే నీవు ఆర్తిహరుడివి కదా! 


క. కదనమున నీ భుజావలి, కెదిరింపంగ లేక పాజండే విక్రమ సం 
పద సెడంగ జరాసంధుండు, పదునెనిమిదిసార్లు ధరణిపాలురు నవ్వన్‌. 653 


ప్రతి : కదనమునన్‌= యుద్ధంలో; నీ భుజావలికిన్‌= నీ భుజసమూహానికి; ఎదిరింపన్‌+కన్‌+లేక= ఎదిరించి పోరాడలేక; 
విక్రమసంపద చెడన్‌+కన్‌= పరాక్రమ సంపద చెడిపోగా; జరాసంధుండు= జరాసంధుడు (జరయను రాక్షసిచే కూర్చబడిన 
వాడు); పదునెనిమిదిసార్లు= పద్దెనిమిది తడవలు; ధరణిపాలురు= భూపాలకులు; నవ్వన్‌= పరిహసింపగా; పాఅండు+ 
ఏ= పరుగెత్తిపోలేదా! 


తా ; ఇంతకుముందు జరాసంధుడు యుద్ధంలో నిన్ను నిలువరించలేక తన పరాక్రమం తగ్గిపోగా నీ భుజబలానికి 
తట్టుకోలేక రాజులందరు నవ్వుతుండగా భయంతో పాఠిపోలేదా? 


వ. ఇట్లు తనపడినబన్నములం దలంపక సింహంబు సమదదంతావళంబుల నరికట్టి కావరించు 
చందంబున మమ్ముం జెజపట్టీ బాధించుచున్న్నయ ప్పాపాత్ముని మర్దించి కారాగృహబద్ధుల మగు 
మా నిర్చంధంబులు వాపి, సుతదారమిత్రవర్గంబులం గూర్చి యనన్యశరణ్యులమైన మమ్ము రక్షింపు” మని 
విన్నవించి రని బ్రాహ్మణుండు విన్నపంబు సేయు సమయంబున. 654 


ప్రతి : ఇట్లు= ఈ విధంగా తనపడిన బన్నములన్‌= తానుపొందిన పరాభవాల్ని తలంపక= గుర్తుంచుకోకుండా; 
సింహంబు= సింహము; సమద దంతావళంబులన్‌ = మదపుటేనుగుల్ని అరికట్టి= అడ్డగించి; కావరించు చందంబునన్‌= 
బాధించే విధంగా; మమ్మున్‌= మమ్మల్ని; చెజపట్టి= చెజలో పెట్టి; బాధించుచున్న= బాధపెడుతూఉన్న; ఆ+పాప+ఆత్మునిన్‌= 
పాపాత్ముడైన ఆ జరాసంధుణ్ణి మర్దించి= మదం అణిగేటట్లు హింసించి; కారాగృహబద్భులము +అగు = చెరసాలలో 
బంధింపబడిన; మా నిర్చంధంబులు= మా బంధనాలు; వాపి= పోగొట్టి; సుతదారమిత్ర వర్ణంబులన్‌= కొడుకులతో, 
భార్యలతో, మిత్రసమూహాలతో; కూర్చి= కలిపి; న +అన్యశరణ్యులము+ఐన మమ్మున్‌= వేరొక దిక్కులేక భగవంతుడవైన 
నీవే దిక్కని శరణు పొందినవారమైన మమ్మల్ని రక్షింపుము= కావవయ్యా, అని= అంటూ విన్నవించిరి+అని= మనవి 
చేసిరని; బ్రాహ్మణుండు= బంధితులైనవారు పంపగా వచ్చిన విప్రుడు; విన్నపంబు+చేయు సమయంబున్‌= మనవి 
చేస్తున్న వేళలో... 


తా : తాను పొందిన అవమానాన్ని గుర్తుంచుకోక, జరాసంధుడు మదించిన ఏనుగుల్ని నిర్బంధించి హింసించే సింహంలాగా 
మమ్మల్ని చెరసాలలో పెట్టి బాధిస్తున్నాడు. ఈ పాపాత్ముణ్ణి సంహరించడానికి నీవు తప్ప వేరెవరూ రక్షకులు లేని 
మమ్మల్ని రక్షించి, మా పుత్రులతో, భార్యలతో, మిత్రులతో మమ్ము చేర్చవలసిందని ఆ రాజులు మనవి చేసుకొన్నారని వారు 


ఆ 


పంపగా వచ్చిన బ్రాహ్మణుడు చెప్పుచుండగా 


274 శ్రీ మహాభాగవతము 


$ నారదుండు శ్రీకృష్ణునితో ధర్మజు రాజసూయము నెరవెర్పుమని చెవ్వట 1 


బొ 


శారదచంద్రికాసారంగరుచితోడ జడముడికెంపు చేంజజచి నవ్వ 
శరదంబుదావృతసౌదామనీలతాశోభం గాంచనకటిసూత్ర మలర 
లలితపూర్ణేందుమండలకలంకముగతి మృదుమృగాజినరుచి మించుంజూపం 
గల్పశాఖాగ్రసంగతపుష్పగుచ్చంబు లీలం గేలను నక్షమాల యమర 


తే. భూరిపుణ్యనదీతోయపూరణమునం, దగు కమండలు వొక్క హస్తమునం దనర 
వెల్ల జన్నిద మజుత శోభిల్ల వచ్చె, నారదుండు వివేకవిశారదుందు. 655 


ప్రతి : వివేకవిశారదుండు= మంచి చెడులను వేర్ప్చరచే విషయంలో నేర్పరి అయిన; శరద= శరత్మాలంలోని; చంద్రికా= 
చంద్రకిరణాలతోడి; సారంగ= జింకయొక్క రుచితోడన్‌= ప్రకాశంతో; జదముడి= జదడలయొక్క ముడి; కెంపున్‌= ఎర్రని 
కెంపురాయిని; చేన్‌+చఅచి= చేతితో తట్టి; నవ్వన్‌= పరిహాసం చేస్తుండగా? శరత్‌ అంబుద= శరత్మాల మేఘాలతో; 
ఆవృత= చుట్టబడిన; సౌదామనీలతా= మెరుపుతీగ యొక్క శోభన్‌= కాంతితో; కాంచనకటిసూత్రము= బంగారు మొలతాడు; 
అలరన్‌= ప్రకాశించగా; లలిత= అందమైన; పూర్ణ+ఇందుమండల = నిందుచంద్రబింబంలోని; కలంకము గతిన్‌= మచ్చవలె 
(చంద్రునిలోని జింకవలఠె); మృదు= మెత్తనైన; మృగ+అజిన = జింకతోలు; రుచి= కాంతి; మించన్‌= అతిశయించి; 
చూపన్‌= చూపగా; కల్పశిఖా+అ[గ్ర= కల్పవృక్షపుకొమ్మల చివరిభాగంలో; సంగత = కూడియున్న; పుష్పగుచ్చంబు= 
పూలగుత్తి లీలన్‌= వలె; కేలను= చేతిలో; అక్షమాల= జపమాల; అమరన్‌= ఒప్పుతుండగాా భూరి= గొప్పదైన; 
పుణ్యనదీతోయపూరణమునన్‌= పుణ్యనదుల నీటితో నింపబడి; తగు= ఒప్పుతున్న కమండలువు= పాత్ర; ఒక్క హస్తమునన్‌= 
ఒక చేతిలో; తనరన్‌= ఒప్పుతూ ఉండగా? వెల్లజన్నిదము= తెల్లని జందెము; అజుతన్‌= మెడలో; శోఖిల్లి= ప్రకాశిస్తూండగా; 
నారదుండు= నారదమహర్షి వచ్చిన్‌= వచ్చాడు. 


తా : వివేకవిశారదుడగు నారదుడు - శరత్మాలపువెన్నెలలో వెలుగే జింకలాగా ప్రకాశించే ఎర్రని జదముడితోను, 
శరత్మాలమేఘాలచే ఆవరింపబడిన మెరుపుతీగయా అన్నట్లున్న బంగారుమొలతాడుతోను, మనోహరమైన నిండు చుద్రునిలోని 
మృగచిహ్నమా అన్నట్లున్న జింకతోలు ప్రకాశించగా, కల్పవృక్షప్రు చిటారుకొమ్మన పూచి వేలాడుతూ ఉన్న పూలగుత్తివలె 
ఒప్పుతున్న జపమాల చేతిలో ధరించి, ఒక చేతిలో పుణ్యనదుల్లోని జలాలు నింపిన కమండలువు ఒప్పుతూ ఉండగా 
శ్రీకృష్ణుని సభామండపానికి వచ్చాడు. 


క. చనుదెంచె నట్లు ముని నిజ, తనుకాంతుల నఖీలదిగ్వితానము వెలుంగన్‌ 
వనజాప్తుంబోలి యయ్యదు, జనములు గృష్టుండు లేచి సంప్రీతిమెయిన్‌. 656 


ప్రతి : అట్లు= ఆ విధంగా; ముని= నారదమహాముని; నిజతనుకాంతులన్‌= తన దేహకాంతులచేత; అఖిల దిక్‌+వితానము= 
ఎల్లదిక్కుల సమూహం); వెలుంగన్‌= ప్రకాశిస్తుండగాా వనజ+ఆప్తున్‌= తామరలకు మిత్రుడైన సూర్యుణ్ణి, పోలి= పోలినట్సు; 
చనుదేరన్‌= రాగా; ఆ+*శయదు జనములు= ఆ సభలోనున్న యాదవులు; కృష్ణుండు= శ్రీకృష్ణుడు; లేచి= ఆసనముల నుండి 
లేచినవారై; సంప్రీతిమెయిన్‌= ఆనందంతో... 


దశమస్కంధము - ఉత్తరభాగము 2/5 


తా :; ఆ విధంగా నారదమహాముని “సూర్యుడే విచ్చేసినాడా!” అన్నట్లు జనులు (భ్రాంతిపడే విధంగా తన దేహకాంతులచే 
దిక్కులన్నింటిని ప్రకాళశింపజేస్తూ రాగా - ఆ సభామండపంలో ఉన్న యాదవులు, శ్రీకృష్ణుడు గౌరవంతో తమ తమ 
ఆసనాలనుండి లేచి ఆనందంతో 


క. వినయమున మొక్కి కనకా, సనమునం గూర్చుండంబెట్టి సముచితవివిధా 
రృనములం దనిపి మురాంతకుం, డనియెన్‌ వినయంబు దోపన మ్మునితోదన్‌. 657 


ప్రతి ; వినయమునన్‌ మొక్కి= అదడకువతో నమస్కరించి; కనక+ఆసనమునన్‌= బంగారు ఆసనంమీద; కూర్చుందన్‌+ 
పెట్టి= కూర్చొనబెట్టి; సముచిత వివిధ+అర్చనములన్‌= తగినట్టి నానావిధాలైన పూజలతో; తనిపి= తృప్తి గలిగించి; 
ముర+అంతకుండు= శ్రీకృష్ణుడు; ఆ+మునితోడన్‌= ఆ నారదమహర్షిత్రో; వినయంబుతోంపన్‌= అణకువ కనబడేటట్లుగా; 
అనియెన్‌= అన్నాడు. 

తా; శ్రీకృష్ణుడు, యాదవజనులు మిక్కిలి వినయంతో నారదునికి నమస్కరించి, బంగారు ఆసనంపై కూర్చుండబెట్టి 
ఆ మహాముని గౌరవానికి తగిన రీతిలో అనేక విధాలైన అర్చనలు చేసి, తృప్తి పరిచాడు. ఆ తరువాత శ్రీకృష్ణుడు 
అణకువతో నారదమహామునితో ఇలా అన్నాడు. 


తే. ఇప్పు డెందుండి వచ్చితి విందులకును?, నఖిలలోకైకసంచారి వగుటంజేసి 
నీ యెజుంగని యర్ధంబు నిఖిలమందు, నరయ లేదండ్రు; మి మొకం డడుగవలయు. 658 


ప్రతి :; ఇప్పుడు+ఎందుండి= ఇప్పుడు ఎక్కడనుండి; ఇందులకును = ఇక్కడికి; వచ్చితివి= వచ్చావు; అఖీల లోక+ఏక 
సంచారివి= అన్ని లోకాల్లో ముఖ్యంగా తిరిగేవాడివి నీవాక్కడివే) అగుటన్‌+చేసి= కావడంవల్ల; నీ+ఎజుంగని= నీకు 
తెలియని; అర్థంబు= విషయం; నిఖిలము +అందున్‌= ఈ ప్రపంచమంతటిలో; అరయన్‌= విచారించగా; లేదు +అం(డ్రు= 
లేదని పెద్దలు చెబుతారు; మిమ్మున్‌+ఒకండు= మిమ్మల్ని ఒక విషయం; అడుగవలయున్‌= అడగాలి! 


తా:ఓ మహార్నీ! ఇప్పుడు మీరు ఎక్కడ నుండి ఇక్కడకు వచ్చారు? మీరు అన్నిలోకాలలో సంచరించేవారు - కాబట్టి 
ఈ ప్రపంచంలో మీకు తెలియని సంగతులు ఏవీ ఉండవని పెద్దలంటారు. కాబట్టి, మిమ్మల్ని ఒక విషయం అడగాలి. 


తే. పాండునందను లిప్పు దేపగిది నెచట, నున్నవారలొ మెజణింగింపు మన్న మౌని 
కరసరోజాతములు మోడ్చి కడంకతోడం, బలికెం గమలాక్షుం జూచి సద్భక్తి మెజసి. 659 


ప్రతి : పాండునందనులు= పాండవులు; ఇప్పుడు; ఏషగిదిన్‌= ఏ విధంగా ఎచ్చటన్‌+ఉన్నవారలు+ఒ= ఎక్కడ ఉన్నారో; 
ఎథటింగింపుము= తెలియజేయండి; అన్నన్‌= అనగా మౌని= నారదమహాముని; కరసరస్‌+జాతములు = కమలాలనేచేతులు; 
మోద్చి= ముకుళించి (నమస్కరించి); కదడంకతోడన్‌= పూనికతో; కమల +అక్షున్‌+చూచి= శ్రీకృష్ణుణ్లి చూచి; సత్‌+భక్తి 
మెజసి= అనన్యమైన భక్తితో ప్రకాశిస్తూ; పలికెన్‌= పలికాడు. 


తా : పాండవులు ఇప్పుడు ఎక్కడ ఏ విధంగా ఉన్నారో తెలియజేయవలసిందిగా శ్రీకృష్ణుడు అడుగగా నారదుడు సద్భక్తితో 
చేతులు జోడించి నమస్కరించి పుండరీకాక్షునితో ఉత్సాహంగా ఇలా చెప్పసాగాడు. 


276 శ్రీ మహాభాగవతము 


వ. దేవా! విశ్వనిర్మాణకర్తవై, మాయివై, సకలకార్యోత్సాదనాదిశక్తి యుక్తుండవై, పావకుండు దారువులందు 
నంతర్జితప్రకాశుందై యున్నచందంబున వర్తించుచున్న నీదు దురత్యయంబయిన మాయాశతంబులం బెక్కు 
మాజులు పొడగంటి నిదియు నాకు నద్భుతంబుగా; దదియునుం గాకనీ సంకల్పంబున జగంబుదృ్భవంబై 
భవత్పరతంత్రంబు నగు; నట్టి నీ కిష్టంబైన వస్తువు సాధుతరంబుగాం దెలియ నెవ్వండు సమర్భ్థుం? 
డే పదార్థంబు ప్రమాణమూలంబునం దోంచు నదియును లోకవిచక్షణుండవైన నీదు రూపంబు; మజియును 
ముక్తిమార్గంబు నెజబుంగక సంసారపరవశులైన జీవుల మాయాంధకారంబు నివర్తింపంజేయ సమర్థంబగు; 
నీ దివ్యలీలావతారంబులం గలుగు కీర్తి యను ప్రదీపంబు ప్రజ్వలింపంజేసి కృపసేయు దట్టి నీకు 
నమస్మరించెద; నది గావున న్స్‌ ప్రపంచంబున నీ యెజుంగని యర్ధంబు గలదె? యని కృష్ణునకు నారదుం 
డిట్లనియె. 660 


ప్రతి : దేవా!= శ్రీకృష్ణా! విశ్వనిర్మాణకర్తవు +ఐ= ఈ ప్రపంచాన్నే నిర్మించినవాడివై; మాయివి+ఐ= మాయావివై; సకల= 
సమస్తమైన; కార్య= పనులు, కార్యక్రమాలు; ఉత్పాదన +ఆది= పుట్టించుట, పెంచుట మొదలగు; శక్తియుక్తుండవు+ఐ= 
సామర్థ్యంతో కూడుకొన్నవాదై; పావకుండు= అగ్ని దారువుల+అందున్‌= దుంగలందు; అంతర్జిత ప్రకాశుండు+ఐ = 
కనబడని ప్రకాశం కలవాడవై; ఉన్న చందంబును= ఉన్నరీతిగా; వర్తించుచున్న= ప్రవర్తిస్తూ దురత్యయంబు+అయిన = 
దాటుటకు శక్యం కానిదైన; నీదు= నీ యొక్క మాయాశతంబులన్‌= అనేకాలైన మాయల్ని, పెక్కుమాజులు= అనేక 
పర్యాయాలు; పొడగంటిన్‌= చూశాను; ఇదియున్‌= ఇదికూడ్వా నాకున్‌= నాకు; అద్భుతంబు+కాదు= వింతకాదు; 
అదియునున్‌+కాక= అదీకాక; నీ సంకల్పంబున= నీ తలంపుచే; జగంబు= ఈ లోకం; ఉద్భవంబు+ఐ= పుట్టిందై; భవత్‌ 
పరతంత్రంబు= నీ యధీనంలో నడిచేది; అగున్‌= అగును; అట్టి నీకున్‌= అటువంటి శక్తియుక్తుడవగు నీకు; ఇష్టంబు+ఐన 
వస్తువు= ప్రియమైన వస్తువు; సాధు తరంబు+కాన్‌= మిక్కిలి బాగుగా, తెలియన్‌= తెలుసుకోడానికి; ఎవ్వండు= ఎవ్వడు; 
సమర్థుండు? = శక్తిగలవాడు?; ఏ పదార్థంబు= ఏ వస్తువు; ప్రమాణమూలంబునన్‌= వేదశాస్తాల ప్రధానఆధారాలతో; 
తోంచున్‌= కనబడుతుందో; అదియును = అదికూడా; లోకవిచక్షణుండవు+ఐన= లోకంలో నేర్పరివైన; నీ+రూపంబు= 
న్స్‌ స్వరూపం; మజియును= అదీగాక; ముక్తిమార్గంబున్‌ = మోక్షాన్ని పొందేదారిని; ఎజుంగక= తెలియలేక; 
సంసారపరవశులు+ఐన = సంసారంలో ఎంతో ఆసక్తి కలిగినా; జీవుల= ప్రాణుల; మాయా+అంధకారంబు= అజ్ఞానమనే 
చీకటిని; నివర్తింపన్‌+చేయన్‌= విడిపోయేటట్లుగా చేయగల; సమర్థంబు+అగు = శక్తిమంతమైన; నీ= నీయొక్క 
దివ్యలీలా+అవతారంబులన్‌= దేవతాసంబంధమైన రామకృష్ణాది అవతారాలవలన; కలుగు= లభించే; కీర్తి-+అను= యశస్సు 
అనే; ప్రదీపంబు= మిక్కిలి కాంతిమంతమైన దీపాన్ని; ప్రజ్బలింపన్‌+చేసి= బాగుగా వెలుగునట్లు చేసి; కృప+చేయుదు(వు)= 
అనుగ్రహించెదవు; అట్టి నీకున్‌= అటువంటి నీకు; నమస్మరించెదన్‌= మొక్కుతున్నాను; ; అది+కావునన్‌= విషయమంతా 
అలాంటిది కాబట్టి; ఈ ప్రపంచంబునన్‌= ఈ సృష్టిలో; నీ+ఎజుంగని= నీకు తెలియని; అర్ధంబు+కలదు+ఎ? = సంగతి 
ఉందా? అనీ; కృష్ణునకున్‌= కృష్ణునితో; నారదుండు+ఇట్లనియెన్‌= నారదుడు ఇలా చెప్పాడు. 

తా : దేవా! నీవు సృష్టికర్తవు. మాయాస్వరూపుడివి. కార్యములను పుట్టించువాడివి. కలిలో దాగిన అగ్నివలె కనబడకుండ 
ప్రకాశించువాడివి. సర్వమాయాస్వరూపుడవైన నీ మాయాకలాపాలు ఎన్నోసార్లు చూశాను. ఇది నాకు కొత్త కాదు. 
వింతకాదు. నీ సంకల్పంచేత పుట్టింది. నీ అధీనంలో ఉంది. నీకు ప్రియమైన వస్తువు ఇట్టిదని తెలియగల సమర్థు దెవరు? 


దశమస్మ్కంధము - ఉత్తరభాగము 277 


ఏ పదార్థం వేదశాస్త్రప్రమాణంగా తోస్తుందో అది సర్వలోకాల్లో సమర్భుడవైన నీ రూపమే! అదిగాక ముక్తిమార్గం తెలియక 
సంసారసాగరంలో బడి కొట్టుమిట్టాడే జీవుల అజ్ఞానమనే చీకటిని పోగొట్టగల సమర్హ్దుడివి. నానావిధాలైన లీలలను 
చూపునట్టి నీ అవతారాలలో నీకు గలిగిన యశస్సు అనే దీపాన్ని వెలిగించి అనుగ్రహించినట్టి నీకు మొక్కెదను. 
ఈ సర్వసృష్టియందు నీకు తెలియని విషయం ఒకటి మిగిలి ఉందని నేను చెప్పగలవాడనా? అని నారదుడు శ్రీకృష్ణ 
స్వామితత్వాన్ని ప్రశంసించి - ఇంకను ఇలా చెప్పసాగాడు. 


సీ “అయినను వినిపింతు నవధరింపుము దేవ! పాండుతనూజుండు పారమేస్ట్ర 
కామానుమోదియై కావింప నున్నాండు రాజసూయమహాధ్వరంబు నిష్ట 
ఠవణింప లోకవిడంబనార్థము గాక, పరికింపం దన కాత్మబంధువుండవు 
భక్తవత్సలుండవు పరమపూరుషుండవు యజ్ఞరక్షకుండవు యజ్ఞభోక్త 


తే. వగు భగవత్సేవ చాలదే సుగతి వదయ)?, నైన నీ మేనబావ ధర్మాత్మజుండు 
అతనియజ్ఞంబు రక్షింప నంబుజాక్ష! వలయు విచ్చేయు మచటికి వలను మెజసి. 661 


ప్రతి : దెవ!= శ్రీకృష్ణా; అయినను = అన్ని విషయములు నీకు తెలిసినవే అయినా వినిపింతున్‌= చెప్పెదను; అవధరింపుము= 
వినుము; పాండుతనూజుండు= పాండురాజుకొడుకైన ధర్మరాజు; పారమేస్ట్ర= పరమేష్టి అయిన బ్రహ్మ సంబంధమైన 
లోకాన్ని పొందవలెననే; కామ= కోరికలలో; అనుమోది+ఐ= ఇష్టంగలవాడద్రై రాజసూయమహా+ అధ్వరంబు= రాజసూయమవనే 
గొప్ప యజ్ఞాన్ని కావింపనున్నాండు = చేయనున్నాడు; నిష్ట యజ్ఞయాగాదులందు గల శ్రద్ధ; రఠరవణింప= కనబడేటట్లు 
చేయడం; లోకవిడంబన +అర్ధము= లోకంలో ప్రసిద్ధికోసం; కాక= అంలేకాని; పరికింపన్‌= చూడగా; తనకున్‌= ధర్మరాజుకు; 
సుగతి+పడయన్‌= సద్దతిని పొందటానికి; ఆత్మబంధువుండవు= దగ్గరి చుట్టమైనవాడివి; భక్తవత్సలుండవు= భక్తుల ఎడ 
(ప్రమగలవాదివి; పరమపూరుషుందవు= యజ్ఞాలను రక్షించేవాడివి; యజ్ఞభోక్తవు+అగు= యజ్ఞంలో అర్పించే హవిర్భాగాలను 
స్వీకరించేవాడివైన; భవత్‌+సేవ= నిన్ను సేవించడం; చాలదు+ఏ= చాలదా? ఐనన్‌= అయినప్పటికి; ధర్మ+ఆత్మజుండు= 
ధర్మాత్మజుండు= యమధర్మరాజు కుమారుడు ధర్మరాజు; నీ మేనబావ= నీ మెనత్త కొడుకు; అతని యజ్ఞంబు= ఆ ధర్మరాజు 
చేసే యజ్ఞం; రక్షింపన్‌= కాపాడటానికి; అంబుజ +అక్ష! = తామరలవంటి కన్నులుగల కృష్ణా; అచటికిన్‌= ఆ యజ్ఞానికి; 
వలనుమెఅిసి= నీ వైభవాన్ని ప్రకాశింపచేసి; విచేయవలయున్‌= రావలెను. 

తా: నీకు సర్వం తెలిసియున్నప్పటికీ నన్ను అడిగావు కాబట్టి చెబుతాను విను. పాండురాజు కొడుకైన ధర్మరాజు యజ్ఞం 
చేసి బ్రహ్మలోకాన్ని పొందాలనే కోరికతో రాజసూయ మహాయాగాన్ని చేయబోతున్నాడు. అట్లు ఆ యజ్ఞం చేయతలపెట్టడం 
లోకంలో ప్రసిద్ధి పొందడానికే గాని, సద్దతిని పొందడానికి నిన్ను సేవిస్తే చాలుగదా? నీవు దగ్గజ చుట్టానివి, భక్తవత్సలుడవు, 
పరమపురుషుడవు, యజ్ఞరక్షకుడవు, యజ్ఞంలోని హవిస్సును స్వీకరించే కర్తవు కావున, నీ మెనత్తకొడుకగు ధర్మరాజు చేసే 
యజ్ఞానికి సర్వవైభవంతో నీవు తప్పక రావాలి సుమా! 


క. నీ పేరు వినిన నొడివినం, బాపంబులు దూలిపోవు పద్మాక్ష్స జగ 
ద్దీపక! నీ దర్శనమున, నేపారవె భక్తజనుల కిహపరసుఖముల్‌. 662 


ప్రతి: పద్మ+అక్ష! = తామరలవంటి కన్నులుగల కృష్ణ జగత్‌+దీపక = జగత్తును ప్రకాశింపచేసేవాడా; నీపేరు; నొడివినన్‌= 
పలికితే) పాపంబులు= పాపాలన్నీ; మాసిపోవున్‌= నశించిపోతాయి; నీ దర్శనమునన్‌= నిన్ను చూడడంవలన; భక్త 


278 శ్రీ మహాభాగవతము 


జనులకున్‌= నిన్ను 'సేవించేవారికి; ఇహపరసుఖములు= ఈ లోకంలోను పరలోకంలోను సుఖాలు; ఏపారవు+ఎ= 


అతిశయింపవా? (అతిశయింప పని భావం) 


తా:ఓ శ్రీకృష్ణా! లోకాన్ని ప్రకాశింపబేసేవాడా! పద్మాలవంటి కన్నులుగలవాడా! నీ పేరు విన్నను, నీరూపానికన్నను 
పాపాలన్ని పటాపంచలైపోతాయి. నిన్ను భక్తితో కొలిచేవారికి ఈ భూలోకంలో పరలోకంలో సుఖాలు అధికంగా లభింపవా? 
(లభిస్తుంది!) 


మ. భవదీయోజ్వలకీర్తిదిగ్వితతులన్‌ భాసిల్లు యుష్మత్పదో 

దృవనైర్మల్యజలంబు లుత్మలికం బాతాళంబునం బాజు భో 

గవతీనామమునం దనర్చి ధరణిం గంగానదీపూరమై 

దివి మందాకినియై జగత్రయమునం దీపించుం గాదే? హరి! 6638 
ప్రతి : హరీ!= ఓ శ్రీకృష్ణా భవదీయ +ఉజ్జ్వలకీర్తి= ప్రకాశవంతమైన నీదైన కీర్తి దిక్‌-వితతులన్‌= దిక్కుల సమూహాలలో - 
పది దిక్కులందు; భాసిల్లున్‌= ప్రకాశిస్తాయి; యుష్మత్‌= నీ; పద+ఉద్భవ= పాదాలనుండి పుట్టిన; నైర్మల్య= నిర్మలమైన; 
జలంబులు = నీళ్లు; ఉత్మలికన్‌= తహతహతో; పాతాళంబునన్‌= పాతాళ లోకంలో; భోగవతీ నామమునన్‌= భోగవతి 
అను పేరుతో; తనర్చి= ప్రసిద్ధిపొంది; పాజున్‌= ప్రవహిస్తూంది; ధరణిన్‌= భూలోకంలో; గంగానదీపూరము+ఐ= 
గంగానదీజలాలై; దివిన్‌= ఆకాశంలో, స్వర్ణలోకమందు; మందాకిని+ఐ= మందాకిని అనే పేరుతో; జగత్రయమునన్‌= 
స్వర్ణమర్శపాతాళలోకాలు మూడింటిలో; దీపించున్‌= ప్రకాశిస్తూంది; కాదు+ఏ= కదా! 
తా : ఓ శ్రీకృష్ణా! నీ నిర్మలమైన కీర్తి దశదిశలలో ప్రకాశించేటట్లుగా నీ పాదాలయందు పుట్టిన నీళ్లు మిక్కిలి నిర్మలత్వంతో 
పాతాళలోకంలో భోగవతి అనే పేరుతో, భూలోకంలో గంగానది అనే పేరుతో, స్వర్గలోకంలో మందాకిని అనే 
పేరుతో - ముల్లోకాల్లో ప్రకాశిస్తున్నాయి కదా? 
క. అఆ మఖవేళ సమస్త ధ, రామండలిం గల్లు మేటిరాజులు మౌని 

స్తోమంబును భవదీయ మ, హామహిమముం జూచి సత్భతార్థ్ధతం బొందన్‌. 664 
ప్రతి : ఆ మఖవేళన్‌= ఆ రాజసూయయాగ సమయంలో; సమస్త ధరామండలిన్‌= ఈ భూమండలమంతటా; కల్గు 
మేటిరాజులు = ఉన్నట్టి గొప్పరాజులు; మౌనిస్తోమంబును= మునుల సమూహమూ; భవదీయ = నీయొక్క 
మహామహిమమున్‌+చూచి= గొప్ప మహిమను గాంచి; సత్భతార్థత = ఎంతో ఉత్తమమైన ఫలసిద్దిని; పొందన్‌= 
పొందేటట్లుగా... 
తా ; జరుగబోయే రాజసూయయజ్ఞంలో ఈ భూమిమీది గొప్పరాజులు, మునుల సమూహం స్‌ గొప్ప మహిమను చూచి, 
ఉత్తమస్థితి పొంద (గలరు) 
క. కలరని చెప్పిన న మ్ముని, పలుకులకు ముదంబు నొంది పంకజనాభుం 

దెలనవ్వు మొగమునకుం జెలు, వొలయంగం బాటించి యుద్ధవున కిట్లనియెన్‌. 665 
ప్రతి : కలరు= ఉన్నారు; అనిచెప్పిన= అని చెప్పినట్టి ఆ+ముని పలుకులకున్‌= ఆ నారదమహాముని మాటకు; ముదంబు+ 
ఒంది= ఆనందాన్ని పొంది; పంకజనాభుండు = శ్రీకృష్ణుడు; ఎలనవ్వు= చిరునవ్వు మొగమునకున్‌= ముఖానికి; 


దశమస్కంధము - ఉత్తరభాగము 2/9 


చెలువు+ఒలయన్‌+కన్‌= అందాన్ని చేకూర్చగా; పాటించి= నారదుని మాటను అంగీకరించి; ఉద్ధవునకున్‌= ఉద్ధవునితో; 
ఇట్లు+అనియెన్‌= ఇలా చెప్పాడు. 


తా :; అని నారదుడు పలుకగా శ్రీకృష్ణుడు ఆనందించి, చిరునవ్వు ముఖానికి కొత్త అందాన్ని చేకూర్చగా, నారదుని మాట 
మన్నించి ఉద్ధవునితో ఇలా చెప్పాడు. 


ఫి .శ్రీకృష్ణు డుద్ధవుని యాలోచన చొప్పన ధర్మరాజు పాలికి.బోవుట * 


క. “ఉద్ధవ! మహితవివేక స, మిద్ధవచోవిభవ! కార్య మేగతి నడచున్‌ 

వృద్ధవరానుమతంబుగ, బోద్ధవ్యము గాంగం జెప్పు పురుషనిధానా! 666 
ప్రతి : పురుషనిధానా!= పురుషులలో శ్రేష్టమైన నిధివంటివాడా! మహిత= గొప్పదైన; వివేక= తెలివితో కూడిన; 
సమ్‌+ఇద్ధ= సమిద్ధ= కొనియాడతగిన; వచస్‌+విభవ! = మాటనేర్చరితనం గలవాడా!) ఉద్ధవ!= ఉద్ధవుడా!; కార్యము= 
ఇప్పుడు మనం చేయవలసినపని; ఏ గతిన్‌= ఏ విధంగా; నడచున్‌= నడుపవలసి ఉందో; వృద్ధవర+అనుమతంబుగ= 
శ్రేష్టులైన పెద్దలు సమ్మతించేటట్లుగా. బోద్ధవ్యము= బోధింపదగిందిగా; కాన్‌+కన్‌= అగునట్లుగ్వా చెప్పు= చెప్పుము. 
తా; పురుషశ్రేష్టుడా! గొప్పతెలివితేటలతో పదిమంది మెచ్చుకొనేవిధంగా మాటల నేర్చు పుష్కలంగా ఉన్న ఉద్ధవా! 
శ్రేష్టులైన పెద్దలు అంగీకరించే విధంగానూ, వాళ్లు మెచ్చుకొనేరీతిలోనూ కార్యం ఎలా నడపాలో దాన్ని చెప్పవయ్యా! 
తే. అనఘచారిత్ర ! నీవుమా యక్షియుగము, వంటివాండవు మనకు నవశ్య మగుచుం 

జేయం దగినట్టి కార్యంబుం జెప్పు నీవు, ఏమి పంచినం గావింతు నిద్ధచరిత!” 667 


ప్రతి : ఇద్ధ చరిత= కొనియాదడదగిన నదవడిగల ఉద్ధవా!; అనఘచారిత్ర= దోషరహితమైన నడవడి గలవాడా!; నీవు= 
నీవు; మా+అక్షియుగమువంటివాడవు= మా రెండు కన్నులవంటివాడివి; మనకున్‌= మనందరకు; అవశ్యము+అగుచున్‌= 
తప్పనిదై చేయన్‌ +తగినట్టి= చేయతగినట్టి; కార్యంబున్‌= పనిని; చెప్పు= చెప్పుము; నీవు= నీవు; ఏమి పంచినన్‌= ఏ పని 
చేయమన్నా; కావింతున్‌= తప్పక చేసెదను. 

తా : పుణ్యచారిత్రుడవై కొనియాడదగిన నడవడి గలవాడా! ఉద్ధవా! నీవు మాకు రెండు కన్నులవంటివాడివి. కాబట్టి నీవు 
చెప్పిన పని చేయడానికి సిద్ధంగా ఉన్నాను. చేయవలసిన పని చెప్పు. 

వ. అని సర్వజ్ఞుందైన హరి యజ్ఞుండపోలెం దన్ను నడిగినం బురుషోత్తమునిభాషణంబులకు మనంబున 
సంతసిల్లి, యతనిపాదంబులు దన మనంబున నిడికొని, “'వృద్దానుమతంబుగా నా యెణటింగిన తెజంగు 
విన్నవించెద నవధరింపుము; దేవా! దేవముని చెప్పినట్లు భవదీయభక్తుందైన యుధిష్టిరుయాగపాలనంబు 
సేయం గైకొనుట కార్యం; బదియునుం గాక నిఖీలదిగ్విజయమూలంబగు రాజసూయకృత్యంబునందు 
జరాసంధమర్దనంబును, నతనిచే బద్భులైన రాజులం గారాగృహవిముక్తులం గావించుటయుం జేకూరు; 
నదియునుం గాక నాగాయుతసత్తుండును, శతాక్షౌహిణీబలాన్వితుందును నగు మాగధుని వధియింప 
మన ప్రభంజననందనుండు గాని యొందడొరులు సమర్భులుగా; రట్లగుట నతండు భూసురులేమి గోరిన, 
నయ్యర్థంబు వృథసేయక యిచ్చుం; గపటవిప్రవేషంబునం జని యాజరాసంధుని నాహవభిక్ష వేండి, 


280 శ్రీ మహాభాగవతము 


భవత్సన్నిధానంబున న ప్పవమానతనయుం డతని వధియించు నట్టి కార్యంబు 'సేంత బహుళార్థసాధనం 
బగు నని పలికిన నారదుండును యాదవజనంబులును సభ్యులునుం బొగడి; రంత. 668 


ప్రతి : అని= అంటూ; సర్వజ్ఞుడు+ఐన హరి= సర్వం తెలిసిన శ్రీకృష్ణుడు; అజ్జుండు +పోలెన్‌= ఏమీ తెలియనివానివలె; 
తన్నున్‌+అడిగినన్‌= తనను అడగ్గా; పురుషోత్తముని = శ్రీకృష్ణునియొక్క భాషణంబులకున్‌= మాటలకు; మనంబునన్‌= 
మనస్సులో; సంతసిల్లి= ఆనందించి; అతనిపాదంబులు= శ్రీకృష్ణునిపాదాలు; తన మనంబునన్‌= తన మనస్సులో; ఇడికొని= 
స్థాపించుకొని; వృద్ధ+అనుమతంబుగా = పెద్దలు అంగీకరించేటట్లుగా; నా+ఎలఅింగిన తెజంగు= నాకు తెలిసిన విధం; 
విన్నవించెదన్‌= చెబుతాను; అవధరింపుము= వినవయ్యా; దేవా!= శ్రీకృష్ణా! దేవముని= నారదుడు; చెప్పినట్లు= చెప్పిన 
విధంగా; భవదీయ = మీయొక్క భక్తుండు+ఐ= 'సేవకుడై; యుధిష్టిరు = ధర్మరాజుయొక్క యాగపాలనంబు+ చేయన్‌= 
యజ్ఞాన్ని పాలించడానికి; కైకొనుట= స్వీకరించడం; కార్యంబు = చేయదగింది; అదియునున్‌ +కాక= అదీగాక; 
దిక్‌+విజయమూలంబు+అగు= సాటి రాజులనందరినీ జయించడం (ప్రధానంగాగల); రాజసూయకృత్యంబునందు = 
రాజసూయ కార్యంలో; జరాసంధ మర్దనంబునున్‌= జరాసంధుని సంహరించుట; అతనిచే బద్భులు+ఐన = జరాసంధునిచే 
బందీలుగా చేయబడిన; రాజులన్‌= రాజులను; కారాగ్భహ విముక్తులం గావించుటయున్‌ చేకూరున్‌= చెరసాలనుండి 
విడిపించడమూ కలసివస్తుంది; అదియునున్‌+కాక= అదిమాత్రమేగాక్క నాగాయుతసత్తుండును= పదివేల యేనుగుల 
బలం గలవాడూ; శత +అక్షౌహిణీబల+అన్వితుండును= నూరు అక్షాహిణీల సేనాబలంతో కూడుకొన్నవాడూ; అగు= 
అయినట్టి; మాగధునిన్‌= మగధరాజగు జరాసంధుణ్జి; వధియింపన్‌= సంహరించడానికి; మన ప్రభంజన నందనుడు +కాని= 
వాయు తనయుడైన భీముడుతప్ప; ఒండు+ఒరులు= ఇతరులు; సమర్థులు గారు= శక్తులుగారు; అట్లు+అగుటన్‌ అందువలన; 
అతండు= ఆ జరాసంధుడు; భూసురులు= భూమిమీద సంచరించే దేవతలు - (బ్రాహ్మణులు; ఏమి+కోరినన్‌= ఏమి 
అడిగినా ఆ+అర్థంబు= ఆ అడిగిన దాన్ని వృథ+చేయక +ఇచ్చున్‌= కాదనక తప్పక ఇస్తాడు; కపట విప్రవేషంబునన్‌= 
కపటమైన బ్రాహ్మణవేషంతో; చని= వెళ్లి; ఆ జరాసంధునిన్‌= ఆ జరాసంధుని; ఆహవఖిక్షవేండి = యుద్ధం భిక్షగా కోరి; 
భవత +సన్నిధానంబునన్‌= నీ సమక్షంలో; ఆ+పవమానతనయుండు= ఆ వాయుపుత్రుడైన భీముడు; అతనిన్‌= 
ఆ జరాసంధుణ్సి; వధియించు +అట్టి కార్యంబుసేత= చంపడంచేత; బహుళార్థసాధనంబు +అగున్‌= చాలాపనులు 
సాధించినట్లవుతుంది; అని పలికినన్‌= అని చెప్పగా? నారదుండును= నారదమహర్షియు; యాదవజనంబులును= సభలోని 
యాదవులును; సభ్యులునున్‌= సభలోగల వారందరును; పొగడిరి= ఉద్ధవుణ్ణి మెచ్చుకొన్నారు; అంతన్‌= ఆ తరువాత... 
తా ; ఈ విధంగా సర్వమూ తెలిసిన శ్రీకృష్ణుడు ఏమియు తెలియనివాడిలాగా ఉద్ధవుణ్ణి అడగ్గా ఉద్ధవుడు శ్రీకృష్ణుని 
మాటలకు ఆనందించి ఆ స్వామి పాదపద్మాలు మనస్సులో నిలుపుమని - పెద్దలందరూ మెచ్చే ఆలోచనను చెబుతాను 
విను. ఓ శ్రీకృష్ణా! నారదమహర్షి చెప్పినట్లు నీ ప్రియభక్తుడైన ధర్మరాజు చేసే రాజసూయయాగాన్ని రక్షించటం ముఖ్యకర్తవ్యం. 
రాజసూయయాగంలో అన్నిదిక్కుల్నీ జయించదం ప్రధానకార్యంగా ఉంటుంది. కాబట్టి, ఆ దిగ్విజయసందర్భంలోనే 
జరాసంధుణ్జి సంహరించి వాని చెరలో నున్న రాజుల్ని విడిపించడం కూడా సమకూడుతుంది. పదివేలయేనుగుల బలమూ; 
నూరు అక్షాహిణుల సైన్యమూ గల జరాసంధుణ్లి జయించడం వాయుపుత్రుడైన మన భీమునికి తప్ప ఇతరులకెవరికీ 
సాధ్యంకాదు. ఇక ఆ జరాసంధుడు బ్రాహ్మణులు ఏది కోరినప్పటికీ సందేహించకుండా ఇస్తాడు. కాబట్టి, బ్రాహ్మణవేషంతో 
వెల్లి జరాసంధుణ్ణి యుద్ధమే భిక్షగా వేడినట్లయితే నీ సన్నిధానంలో భీముడు జరాసంధుని సంహరించడమూ; దానివలన 
చాలా పనులు కలిసిరావడమూ జరుగుతుంది అని ఉద్ధవుడు చెప్పగా, నారదుడు యాదవులు, సభాసదులు అందరూ 
అతణ్సీ మెచ్చుకొన్నారు. ఆ తర్వాత 


దశమస్కంధము - ఉత్తరభాగము 281 


బ్ర 


తరలవిచిత్రకస్థగితప్రభావలిం దనరారు గరుడకేతనము వెలుంగం 
గాంచనచక్రసంఘటితఘంటాఘణ ఘణనినాదముల దిక్కరులు బెదర 
సలలితమేఘపుష్పకవలాహకతశైబ్యసు గ్రీవతురగవిస్ఫురణ దనర 
బాలసూర్యప్రభాభాసమానద్యుతిదిగ్వితానం బెల్ల దీటుకొనంగం 


తే. బ్రకటరుచి నొప్పు తేరు దారుకుండు దేర, నెక్కి వెడలెడు నపుడు పెంపెనయం జెలంగె 
శంఖకాహళపటహనిస్సాణడిండి, మాదిరవములు భరితదిగంతములుగ. 669 


ప్రతి : తరల= చలిస్తున్ను విచిత్రక= చిత్రాలచేత; (బొమ్మలచేత); స్థగిత= కూర్చబడిన; ప్రభావలిన్‌= కాంతి సమూహంచేత; 
తనరారు= ఒప్పుచున్న గరుదకేతనము= గరుడధ్వజం; వెలుంగన్‌= ప్రకాశించగా; కాంచనచక్ర= బంగారు చక్రాలతో; 
సంఘటిత= కూర్చబడిన; ఘంటా= గంటలయొక్క ఘణఘణనినాదములన్‌= ఘణఘణమను చప్పుళ్లచేత; దిక్కరులు= 
అష్టదిగ్గజాలు; బెదరన్‌= భయపడగా; సలలిత = మిక్కిలి అందమైన; మేఘ, పుష్పక, వలాహక, శైబ్య, సుగ్రీవ తురగ= 
మేఘం, పుష్పకం, వలాహకం, శైబ్యం, సుగ్రీవం అను పేర్లుగల ఐదు గుజ్టాల; విస్ఫురణ= విశేషమైన ప్రకాశం; తనరన్‌= 
ఒప్పుగాా బాలసూర్యప్రభా= ఉదయిస్తున్న సూర్యునికాంతివల; భాసమాన= వెలుగుతున్న ద్యుతి= కాంతి; 
దిక్‌+వితానంబు +ఎల్లన్‌= అన్ని దిక్కులలో; దీటుకొనన్‌+కన్‌= వ్యాపించగా; ప్రకటరుచిన్‌= మిక్కిలి కాంతితో; ఒప్పు= 
ఒప్పుతున్న; తేరు= రథం; దారుకుండు= శ్రీకృష్ణరథసారథియగు దారుకుడు; తేరన్‌= తీసుకొనిరాగా; ఎక్కి= ఆ రథమెక్కి 
వెడలెడు +అపుడు= శ్రీకృష్ణుడు వెళ్లేటప్పుడు; పెంపు+ఎనయన్‌= గౌరవం సమకూడేవిధంగా; శంఖ= శంఖాలు; కాహళ= 
బూరాలు; పటహ= తప్పెటలు; నిన్సాణ= చర్మవ్యాధులు; డిండిమ= పెద్దధక్క ఆదిరవములు= ఆయావాద్వాల ధ్వనులు; 
భరితదిక్‌ +అంతములు+కన్‌= దిక్కులచివర్లవరకు వ్యాపించి దిక్కులను నింపే విధంగా; చెలంగెన్‌= మోగాయి. 


తా : మిక్కిలి చలిస్తూ, రంగురంగులతో చిత్రింపబడిందై ప్రకాశిస్తున్న గరుడధ్వజాలూ, దిగ్గజాలు బెదరిపోయేటట్లుగా 
ఘణఘణధ్వనులతో (మోగుతున్న రథచక్రాలకు కట్టిన గంటలును, అందమైనమేఘం, పుష్పకం, వలాహకం, శైబ్యం, 
సుగ్రీవం అనే ఐదు గుజ్టాలను గల్లి ఉదయకాలసూర్యకాంతివలె ప్రకాశిస్తున్న బంగారురథాన్నిి దారుకుడనే సారథి 
తీసుకొని రాగా శ్రీకృష్ణుడు ఆ రథాన్ని అధిరోహించి బయలుదేరి వెళుతుండగా - శ్రీకృష్ణుని గౌరవానికి తగినట్లు, శంఖాలు, 
బూరాలు, తప్పెటలు, పెద్ద ధక్కలు, డోలులు మున్నగు వాద్యములు ఒక్కుమ్మడి ('మోగసాగాయి. వాటి ధ్వనులు దిక్కులు 
పిక్కటిల్లేటట్లు వ్యాపించాయి. 
క. మనుజేశ్వరునకుం దాలాం, కునకును గురువృద్ధజనులకును జెప్పి ప్రియం 

బున ననుపం గాంచన స్యం, దనసామజవాజిభటకదంబము గొలువన్‌. 670 
ప్రతి : మనుజ+ఈశ్వరునకున్‌= మహారాజైన ఉ(గ్రసేనునికి; తాల+అంకునకును= తాటిచెట్టు ధ్వజంగా గల బలరామునికి; 
గురువృద్ధజనులకును= పూజ్యులకు వృద్ధులకును; చెప్పి= చెప్పి; ప్రియంబునన్‌= (ప్రేమతో; అనుపన్‌= వారు పంపగ్గా; 
కాంచనస్యందన= బంగారు రథాలు; సామజ = ఏనుగుల; వాజి= గుజ్జముల; భట= భటుల; కదంబము = సమూహం; 
కొలువన్‌= కొలువగా... 


తా: శ్రీకృష్ణుడు ఉగ్రసేనమహారాజుకు, బలరామునికి, పూజ్యులైన పెద్దలకు చెప్పి, వారియనుమతి తీసుకొని బంగారుతేరులు, 
ఏనుగులు, గుర్రాలు, భటులు మున్నగు చతురంగబలములు కొలువగా 


282 శ్రీ మహాభాగవతము 


తే. వందిమాగధసూతకైవారరవము, వసుమతీసురకోటిదీివనల ('మోంత 

లనుగమింపంగ సతులు సౌధాగ్రశిఖర, సీమలందుండి ముత్యాలసేస లొలుక. 671 
ప్రతి :; వందిమాగధ= రాజుగారి పూర్వికుల్ని చెప్పే వంశవృక్ష కీర్తనలు చేసేవారు; సూత= తమ పోషకుడైన రాజుయొక్క 
ఘనకార్యాలను కీర్తించేవారు; కైవార= స్తోత్రములు చేసేవారు; రవము= ధ్వనియును; వసుమతీ సురకోటి= బ్రాహ్మణుల 
సమూహంయొక్క దీవనల మైోంతలన్‌= ఆశీర్వచనములయొక్క ధ్వనులతో; అనుగమింపన్‌+కన్‌= వెంబడింపగ; సతులు = 
స్త్రీలు; సౌధ+అగ్ర శిఖర సీమల+అందున్‌+ఉండి= మేడల పైభాగాలనుండి; ముత్యాలసేసలు = ముత్యాల తలంబ్రాలు; 
ఒలుకన్‌= చల్లగా. 
తా :; వందిమాగధాదుల స్తుతులు, స్తోత్రపాఠాలధ్వనులు, బ్రాహ్మణుల ఆశీర్వాదవచనాల ధ్వనులు పరస్పరం కలిసి 
సందడిగా నుండగ మేడల పైభాగాలనుండి స్త్రీలు ముత్యాల తలంబ్రాలు పోయగా 
క. లీలం జని కృష్ణుండు వా, హ్యాలిన్‌ నవకుసుమఫలభరానతశాఖా 

లోల ఘనసారసాల ర, సాల వనస్థలములందుం జతురత విడిసెన్‌. 672 
ప్రతి: కృష్ణుండు= శ్రీకృష్ణుడు; లీలన్‌+చని= విలాసంగా వెళ్లి నవకుసుమ = క్రొత్తగా వికసించిన పువ్వుల; ఫల= పంద 
భరానత= బరువుచే వంగిన; శాఖాలోల= చలించుచున్న కొమ్మలుగల; ఘనసార= కర్పూరపు చెట్లు సాల= మద్దిచెట్లు; 
రసాల= తియ్యమామిడి చెట్లుగల; వనస్థలముల+అందున్‌= తోటలలో; వాహ్యాలిన్‌= (విహారాన్నిగూర్చి) విహారంక్రై; 
చతురతన్‌= చాతుర్యంతో; విడిసెన్‌= దిగెను. 
తా; శ్రీకృష్ణుడు వినోదంగా వాహ్యాళికై వెళ్లి, కొత్తపూల పండ్ల బరువుచే వంగిన కొమ్మలు గల కర్పూరపు చెట్లు, మద్దిచెట్టు, 
తియ్యమామిడి చెట్లుగల తోటలలో విడిదిచేశాడు. 
వః అట్టి యెడ సరోజనాభుశుద్ధాంతంబున. 673 
ప్రతి : అట్టియెడన్‌= ఆ సమయమున; సరోజనాభు= శ్రీకృష్ణునియొక్క శుద్దాంతంబున = అంతఃపురంలో... 
తా: ఆ సమయంలో శ్రీకృష్ణుని అంతఃపురంలో 


నా వికచమరందనవీనసౌరభలస న్మందారకుసుమదామములు దుణిమి 
చారుసుగంధకస్తూరికాఘనసారమిళితచందనపంకమెలమి నలంది 
కనకకుండలరణత్మంకణనూపురముద్రికాభూషణంబులు ధరించి 
యంచితముక్తాఫలాంచలమృదులదివ్యాంబరమ్ములు సెలువారంగట్టి 


తే. యర్ధచంద్రుని నెకసక్కె మాడునట్టి, యలికఫలకలం దిలకము లలరం దీర్చి 
పెంపు దీపింప నుడురాజబింబముఖులు, నవచతుర్విధశృంగార మవధరించి. 6774 


ప్రతి : వికచ= విచ్చుకొన్న మరంద= తేనెలతోను; నవీనసౌరభ= కొత్త పరిమళాలతోను; లసత్‌= ఒప్పుతున్న మందార 
కుసుమదామములు= మందార పూలమాలలు; తుథిమి= తలలో ధరించి; చారు= అందమైన; సుగంధ= పరిమళంతో 


దశమస్కంధము - ఉత్తరభాగము 283 


కూడిన; కస్తూరికా= కస్తూరి; ఘనసార= కర్పూరం; మిళిత= కలిపినట్టి;, చందనపంకము= మంచి గంధపుపూతలు; 
ఎలమిన్‌= సంతోషంతో; అలంది= పూసుకొని; కనకకుందల= బంగారుచెవిపోగులు; రణత్‌= (మోగుతున్న కంకణ = 
కడియాలు; నూపుర= కాలిఅందెలు; ముద్రికా= ఉంగరాలు మున్నగు; భూషణంబులు= ఆభరణాలు; ధరించి= 
అలంకరించుకొని; అంచిత= మనోహరమైన; ముక్తాఫల +అంచల= ముత్యాలపూసలు గుచ్చిన చెంగులుగల; మృదుల= 
మెత్తని; దివ్య+అంబరములు= దివ్యాలైన వస్త్రాలను; చెలువారన్‌= అందం ప్రకటితమయ్యెటట్లు; కట్టి= కట్టుకొని; 
అర్ధచంద్రునిన్‌= అర్ధచంద్రబింబాన్నిి ఎకసెక్కమాడున్‌+అట్టి= పరివాసం చేసే, అలికఫలకలన్‌= నొసటి భాగాల్లో తిలకములు = 
అలంకరించుకొనే రకరకాల బొట్టు; అలరన్‌= ఒప్పునట్లుగా; తీర్చి= దిద్దుకొని; పెంపు= ఆధిక్యం; దీపింపన్‌= ప్రకాశించగా; 
ఉదురాజ బింబముఖులు= చంద్రబింబాలవంటి ముఖాలు గల ఆ అంతఃపుర స్త్రీలు; నవ= క్రొత్తదైన; చతుర్‌+విధ = 
నాలుగు విధాలైన (వస్త్రభూషణ మాల్య అనులేపనాలనే నాల్టురకాలు,; శృంగారము= అలంకారాలను; అవధరించి= 
చేసుకున్నవారై... 

తా : విరిసి పూదేనెలతో, పరిమళంతో అలరారుతున్న మందారపుష్పాలను కొప్పులో తురుముకొని, కస్తూరి, పచ్చకర్పూరం 
మొదలైన పరిమళద్రవ్వాలు కలిపి తయారుచేసిన చందనపు మైపూతను పూసుకొని, బంగారు కుండలాలు, ధ్వనిస్తున్న 
కంకణాలు, అందెలు మొదలైన ఆభరణాలు ధరించి, ముత్యాలు అంచులందు కుట్టిన మెత్తని దివ్యాలంకారాలైన 
చీరలు కట్టుకొని, అరచందమామను బోలిన నొసటియందు కస్తూరితిలకాలను దిద్దుకొని, చంద్రుణ్ణిబోలిన ముఖబింబాలు 
గల ఆ అంతఃపురకాంతలు - వస్తభూషణ మాల్య అనులేపనాలనే నాల్దువిధాలైన అలంకారాలతో ఒప్పినవారైనారు. 


తే. జలజలోచనుకదకు నుత్మలికతోడం, దనరు శిబికల నెక్కి నందనులుం దాముం 
గనంగ నేతేరం బ్రతిహారజనులు వేత్ర, కలితులై పౌరులను నెడగలుగ జడియ. 67/75 


ప్రతి : జలజలోచనుకడకున్‌= శ్రీకృష్ణుని వద్దకు; ఉత్కలికతోడన్‌= తహతహతో; తనరు శిబికలన్‌= ఒప్పునట్టి పల్లకీలను; 
ఎక్కి= ఎక్కినవారై; నందనులున్‌= కొడుకులును; తామున్‌= తామును; కనన్‌+కన్‌= చూచుటకు; ఏ తేరన్‌= రాగా; 
ప్రతిహారజనులు= ద్వారపాలకులు; వేత్రకలితులు +ఐ= బెత్తాలు పట్టుకొన్నవార్రై; వీరులను= పురజనుల్సి ఎడగలు+కన్‌= 
ఎడంగా జరిగేటట్లు; జడియన్‌= త్రోయగా... 

తా : కృష్ణునివద్దకు పోవాలనే తహతహతో అంతఃపురాంగనలు తగు పల్లకీలనెక్కి ద్వారపాలకులు చేత బెత్తాలు పట్టుకొని 


దారికి అడ్డంగా ఉంటూ చూడవచ్చిన పురజనుల్ని దూరంగా తొలగజేస్తూ ఉండగా పుత్రులతో సహా వస్తూ ఉండగా కృష్ణుని 
దగ్గరకు రాసాగారు. 


క. అసమాస్తుండు పులు గడిగిన, కుసుమాస్తములను హసించుకోమలతనువుల్‌ 

మిసమిస మెజవంగ వేశ్యా, విసరము దాసీజనంబు విభవ మెలర్చన్‌. 676 
ప్రతి : అసమ+అ'స్తుండు= మన్మథుడు; పులు+కడిగిన= మురికి పోయేటట్లు కడిగిన; కుసుమ+ఆస్తములను= పూల 
బాణాలను; హసించు= వెక్కిరించే; కోమల తనువుల్‌= సుకుమారమైన శరీరాలు; మిసమిస మెజవన్‌+కన్‌= మిసమిసమని 
మెజఅసిపోతూ ఉండగా; వేశ్యావిసరము= వేశ్యాసమూహం; దాసీజనంబు= దాసీజనం; విభవము+ఎలర్పన్‌= ఐశ్వర్యం 


అతిశయింపగా... 


284 శ్రీ మహాభాగవతము 


తా : మన్మథుడు ముథికి పోవునట్లు కడిగిన పూలబాణాలను వెక్కిరించేలా సుతిమెత్తవైన, తళతళలాడుతున్న శరీరాలు గల 
వేశ్యల సమూహం, పరిచారికల గుంపు తమ సంపద ప్రకటమగునట్లుగా 
ఆ. హరుల వేసడములం గరులను నెక్కి తో, నరుగుదేర బహువిధాయుధములు 

దాల్చి సుభటకోటి దగిలి రా నంతఃపు, రాంగనలు సితాంబుజాక్షుకడకు. 677 
ప్రతి :; హరులన్‌= గుజ్టాలను; వేసడములన్‌= కంచర గాడిదల్స్సి కరులన్‌= ఏనుగుల్ని ఎక్కి= ఎక్కి తోన్‌= తనతోకూడ; 
అరుగుదేరన్‌= బయలుదేరిరాగా? బహువిధ +ఆయుధములు = వివిధాలైన ఆయుధాలను; తాల్చి= ధరించి; సుభటకోటి= 
శ్రేష్టులైన భటుల సమూహం; తగిలిరాన్‌= వెంటరాగా; అంతుపుర +అంగనలు= అంతఃపుర స్త్రీలు; సిత +అంబుజాక్షు 
కడకున్‌= తెల్లతామరల రేకులవంటి కన్నులు గల శ్రీకృష్ణుని దగ్గరకు... 


తా; గుజ్టాలను, కంచరగాడిదలను, ఏనుగులను ఎక్కి వేశ్యలు, దాసీజనాలు బయలుదేరగా, వివిధాలైన ఆయుధాలను 
ధరించి, నమ్మకమైన భటులు వెంటరాగా అంతఃపురస్రీలు శ్రీకృష్ణుని వద్దకు వచ్చారు. 
వ. వచ్చి రంత. 67/78 
ప్రతి : వచ్చిరి+అంతన్‌= వచ్చారు... 
తా ; అంతట అంతపురాంగనలు రాగా 
క. నారదుని, మాధవుండు స, త్య్మారంబున వీడుకొలుప నతండును హృదయాం 

భోరుహమునం గృష్షునకును, వారక (మొక్కుచును వెస దివంబున కరిగెన్‌. 679 
ప్రతి ; మాధవుండు= శ్రీకృష్ణుడు; నారదునిన్‌= నారదమహర్షిని; సత్మారంబునన్‌= గౌరవంతో; వీడుకొలుపన్‌= సాగనంపగా; 
అతండును= ఆ నారదుడును; హృదయ +అంభోరుహమునన్‌= మనః కమలంలో; కృష్ణునకును= శ్రీకృష్ణునికి; వారక= 
ఆలస్యం చేయక; (మొక్కుచును= నమస్కరిస్తూ, వెసన్‌ = వేగంగా; దివంబునకున్‌= స్వర్గలోకానికి; అరిగెన్‌= వెళ్లాడు. 
తా ; అంతట శ్రీకృష్ణుడు నారదమహర్షిని సన్మానించి వీడ్కొల్పగా అతడును తన మనఃకమలంలో శ్రీకృష్ణుణ్లి తలచుకొని 
నమస్కరిస్తూ ఆలస్యం చేయకుండా దేవలోకానికి వెళ్తాడు. 
క. నరవరుల దూతయును ముర, హరుచే నభయటప్రదాన మంది ధరిత్రీ 

వరుల కడ కేగి పద్యో, దరువచనము సెప్పి సమ్మదంబునం దేల్చెన్‌. 680 
ప్రతి : నరవరుల దూతయును= జరాసంధునిచే బంధింపబడిన రాజులు పంపిన దూతకూడా; మురహరుచేన్‌= మురాసురుజణ్ణి 
సంహరించిన శ్రీకృష్ణునిచే; అభయప్రదానము+అంది= భయంలేదు నేను రక్షిస్తాననే మాటను స్వీకరించి; ధరిత్రీ వరుల 
కదకున్‌= రాజోత్తములవద్దకు; ఏగి= వెళ్లి పద్మ+ఉదరువచనము= శ్రీకృష్ణుడు అభయహస్తంతో చెప్పిన మాటను; చెప్పి= 
చెప్పి; సమ్మదంబునన్‌= ఆనందంలో; తేల్చెన్‌= తేలేటట్లు చేశాడు. 
తా ; జరాసంధునిచెరలో ఉన్న రాజోత్తములచే పంపబడిన దూతకూడా శ్రీకృష్ణునిచే భయపదవలసినపనిలేదనే నమ్మకమైన 
మాటను గ్రహించి, ఆ రాజుల వద్దకు వెల్లి శ్రీకృష్ణుడిచ్చిన అభయాన్ని గూర్చి చెప్పి ఆ రాజుల హృదయాలకు సంతోషం 
కలిగించాడు. 


దశమస్కంధము - ఉత్తరభాగము 285 


వ. అంతం గృష్టుండు నిజకాంతాతనయబంధుసుహృజ్జనసమేతుందై కదలి చనునెడ. 681 


ప్రతి : అంతన్‌= అంతట; కృష్ణుండు = శ్రీకృష్ణుడు; నీజ= తనయొక్క కాంతా తనయ బంధు సుహృత్‌+జన= భార్యలతో, 
కొడుకులతో, బంధువులతో, మిత్రులతో; సమేతుండు+ఐ= కూడుకున్నవాడై; కదలి= ప్రయాణమై; చను+ఎడన్‌= 
వెళ్లుచుండగా... 


తా : అంతట శ్రీకృష్ణుడు తన భార్యలు, కొడుకులు, బంధువులు, మిత్రులు వెంటరాగా ప్రయాణమై పోతూ ఉండగా 


చ. కటపటరత్నకంబళనికాయకుటీరము లుల్లసిల్ల ను 
తృటపటుచామరధ్వజపతాకకిరీటసితాతపత్ర వి 
స్పుటఘనహేతిదీధితి నభోమణిం గప్పంగం దూర్యఘోషముల్‌ 
చటులతిమింగిలోర్మిరవసాగరఘోషము నాక్రమింపంగన్‌. 682 


ప్రతి ;: కట= చాపలు; పట= వస్త్రములు; రత్న కంబళ నికాయ= రత్నాలు తాపిన కంబళ్ల సమూహాలుగల; 
కుటీరములు= కుటీరాలు; ఉల్లసిల్లన్‌= ఒప్పుతూ ఉండగా; ఉత్మట= హెచ్చెన; పటు= దృఢమైన; చామర= వింజామరలు; 
ధ్వజ= జెండాలస్తంభాలు; పతాక= జెండాల వస్త్రాలు; కిరీట = క్రరిహాలు; సిత+ఆతపథత్ర= తెల్ల గొడుగుల; విస్ఫుట= 
బాగుగ ప్రకాళశించునట్టి; ఘనహేతి= గొప్ప కత్తులయొక్క దీధితి= కాంతి; నభస్‌+మణిన్‌ = సూర్యుణ్జి; కప్పన్‌+కన్‌= 
ఆవరించివేయగా; తూర్యఘాషముల్‌= వాద్యాలధ్వనులు; చటుల = తీవ్రంగా చలిస్తున్న తిమింగల= తిమింగలాలనే 
పెద్దచేపలతోకూడిన; ఊర్మిా=- అలలయొక్క రవ= సవ్వడి; సాగరఘాషమున్‌= సముద్రంయొక్క ధ్వనిని; ఆక్రమింపన్‌+కన్‌= 
లోబరచుకోగా... 


తా : చాపలు, వస్త్రాలు, రత్నకంబళ్లు, దేరాలు మొదలైనవి గల్గిన కుటీరాలు, మిక్షిలి ఉన్నతాలైన వింజామరల యొక్క 
ధ్వజాలూ, ధ్వజాలకు కట్టిన వస్త్రాలు, కిరీటాలు, తెల్లగొడుగులు, తళతళలాడే కత్తుల కాంతులు సూర్యకాంతిని అణచి 
వేస్తూ ఉండగా, వాద్యాల ధ్వనులు - తిమింగలాలు మొదలైన పెద్ద పెద్ద చేపలతో ఎగిసిపడుతున్న చప్పుళ్లూ, అలల 
సవ్వడులూ కలిసి సముద్రం రణగొణధ్వనులతో విస్తరించగా 


క. _కరిహరిరథసుభటసము, త్మరములు సేవింప మురవిదారుండు గడచెన్‌ 
సరిదుపవనదుర్గసరో, వరజనపదపురపుళిందవనగోష్టములన్‌. 683 


ప్రతి : కరిహరిరథ= ఏనుగుల, గుజ్టాల, రథాల; సుభట= సుశిక్షితులైన సైనికుల; సముత్మరములు= సమూహాలు; 
'సేవింపన్‌= కొలువగా; మురవిదారుండు= మురాసురుణ్ణి సంహరించిన శ్రీకృష్ణుడు; సరిత్‌= సెలయేళ్లను; ఉపవన= 
ఉద్యానవనాల్నిి దుర్గ= కోటలను; సరోవర = సరస్సులను; జనపద= జనులు నివసించే ఊళ్ళను; పుర= పట్టణాలను; 
పుళలిందవన= కిరాతులు నివసించే వనాల్ని గోష్టములన్‌= పశువుల కొట్టాలను; కడచెన్‌= దాటి వెళ్ళాడు. 


తా: శ్రీకృష్ణుడు చతురంగబలాలు తనను కొలిచిరాగా ఏరులు, ఉద్యానవనాలు, దుర్గప్రదేశాలు, కొలంకులు, 
పల్లెపట్టులు; పట్టణాలు; కిరాతకులు నివసించే అడవులు, పశువుల కొట్టాలు దాటి వెళ్లాడు. 


286 శ్రీ మహాభాగవతము 


వ. ఇట్లు గడచి చనుచు నానర్తకసౌవీరమరుదేశంబులు దాటి ఇందుమతిని దర్శించి, దృషద్వతి నుత్తరించి, 
సరస్వతీ నది దాంటి మత్స్యవిషయంబులు లోనుగాంగడచి యింద్రప్రస్థ నగరంబు డాయం జని, 
తత్పురోపకంఠవనంబున విడిసిన. 684 
ప్రతి : ఇట్లు+కడచి= ఈ విధంగా దాటి; చనుచున్‌= వెళ్లుతూ; ఆనర్తక సౌవీర మరుదేశంబులు= ఆనర్తకము, సౌవీరము, 
మరు అనే దేశాలు; దాటి= కడచి; ఇందుమతిని= ఇందుమతి అనే నదిని; దర్శించి= చూచి; దృషద్వతిన్‌= దృషద్వతి అనే 
నదిని; ఉత్తరించి= దాటి; సరస్వతీనది= సరస్వతీ నదిన్సి దాంటి= దాటుకొని; మత్స్య విషయంబులు= మత్స్య దేశం; 
లోను+కాన్‌= మొదలైనవి; కడచి= దాటి; ఇంద్రప్రస్థనగరంబు= ఇంద్రప్రస్థమనే పట్టణము; డాయన్‌+చని= సమీపించి; 
తత్‌ +పురోపకంఠ= ఆ పట్టణపు వెంబడి ఉన్న వనంబునన్‌= తోటలో; విడిసినన్‌= దిగగానే... 

తా : ఈ విధంగ ప్రయాణం చేస్తూ శ్రీకృష్ణుడు ఆనర్తక సౌవీర మరుదేశాలు దాటి, ఇందుమతి, దృషద్వతి, సరస్వతి అనే 
నదులను దాటి, మత్స్య దేశం మీదుగా ఇంద్రప్రస్థనగరంపొలిమేరల్లోని తోటలో దిగగా 


$ పాండవులు శ్రీకృష్లు నెదుర్కొని తోడ్కొనిపోవుట * 

క. హరిరాక యొటింగి ధర్మజు, డజలేని ముదంబుతోడ ననుజులు బంధుల్‌ 

గురుజనసచివపురోహిత, పరిచారకకరిరథాశ్వభటయుతుం డగుచున్‌. 685 
ప్రతి : హరిరాక= శ్రీకృష్ణుడు వచ్చాడనే విషయాన్ని ఎటింగి= తెలుసుకొని; ధర్మజుండు = ధర్మరాజు; అజలేని= కొజతలేని; 
ముదంబుతోడన్‌= ఆనందంతో; అనుజులు= తమ్ములు; బంధుల్‌= బంధువులు; గురుజన= పూజ్యులగు పెద్దలతోడను; 
సచివ= మంత్రులతోను; పురోహిత= పురోహితుదైన ధౌమ్యునితోడను; పరిచారిక= సేవకులతోను; కరి రథ+ 
అశ్వభటయుతుండు +అగుచున్‌= ఏనుగులు, రథాలు, గుటజ్టాలు, పదాతి దళాలతో కూడినవాదై... 
తా; శ్రీకృష్ణుడు ఇంద్రప్రస్థనగరం పొలిమేరలోని వనాలలో విడిసె నని తెలిసి ధర్మరాజు ఆ తమ్ములు, చుట్టాలు, 
కుటుంబములోని పెద్దలు, పురోహితుడగు ధౌమ్యుడు, పరిచారక జనులు, చతురంగబలాలు తన వెంటరాగా 
క. చిందములు మొరయ గాయక, బృందంబుల నుతులు సెవుల బెరయంగ భక్తిన్‌ 

దెందము దగులంగం బరమా, నందంబున హరి నెదుర్కొనం జనుదెంచెన్‌. 686 
ప్రతి : చిందములు= శంఖములు; మొరయన్‌= (మైోగగ్యా గాయక బృందంబుల= పాటలు పాదేవారి సమూహముల 
యొక్క నుతులు= స్తుతి పాటలు; చెవుల బెరయన్‌+కన్‌= చెవుల్లో వ్యాపిస్తుండగా; భక్తిన్‌= భక్తిలో; దెందము= మనస్సు; 
తగులన్‌+కన్‌= లగ్నంకాగా; చనుదెంచెన్‌= వచ్చెను. 


తా ; శంఖాలు మైోయగా, గాయకులు పాదే పాటలు వింటూ కృష్ణుణ్ణి 'సేవించాలనుకొనే కోరిక మనస్సును నింపగా 
మిక్కిలి ఆనందంతో శ్రీకృష్ణుణ్లి ఎదురేగి స్వాగతించుటకు ధర్మరాజు వచ్చాడు. 


వ. ఇట్లు చనుదెంచి ధర్మనందనుండు సమాగతుందైన సరోజనాభునిం బెద్దతడవు గాధాలింగనంబు 
చేసి, రోమాంచకంచుకితశరీరుందై యానందబాప్పధారాసిక్త కపోలుందై నిర్భరానందకందళితహృదయుందై 


దశమస్కంధము - ఉత్తరభాగము 25/7 


బాహ్యంబు మజచియుందె; నప్పుడు హరిని వాయునందనవాసవతనూభవులు గౌంగిటం జేర్చి సమ్మదంబు 
నొందిరి; మాద్రేయులు దందడప్రణామంబు లాచరించి; రంతం బుండరీకాక్షుండు విప్రవృద్ధజనంబులకు 
నమస్మ్కారంబు చేసి, వారలు గావించు వివిధార్చనలం బరితుష్టుందై కేకయసృంజయాదిభూవిభుల 
మన్నించి సూతమాగధాదుల కనేకపదార్థంబు లొసంగి, చతురంగబలసమేతుందై వివిధమణితోరణాది 
విచిత్రాలంకృతంబు నతివైభవో పేతంబునైన పురంబు ప్రవేశించి రాజమార్గంబునం జనుచుండం బౌరకామిను 
లట్టి యెడ. 687 


ప్రతి : ఇట్లు= ఈ విధంగా; చనుదెంచి= వచ్చి; ధర్మనందనుండు = ధర్మరాజు; సమాగతుందడు +ఐన= తమ పట్టణానికి 
వచ్చిన; సరోజనాభునిన్‌= శ్రీకృష్ణుణ్ణి; పెద్ద తడవు= చాలాసేపు; గాఢ+ఆలింగనంబుచేసి= గట్టిగా కౌగలించుకొని; రోమాంచ= 
గగుర్పాటుచేత; కంచుకిత= కవచంగా చేయబడిన; శరీరుండు+ఐ= శరీరం కలవాడై; ఆనందబాప్పుధారాసిక్త= ఆనందముతో 
వచ్చిన కన్నీటిధారలతో తడిసిన; కపోలుందు+ఐ= చెక్కిళ్లు కలవాడై; నిర్భర+ఆనంద= భరింపలేని సంతోషంతో; కందలిత 
పహృదయుండు+ఐ= వికాసం పొందిన హృదయం కలవాడై బాహ్యంబు= బయటి ప్రపంచాన్ని మజచి+ఉందెన్‌= మరచి 
ఉన్నాడు; అప్పుడు= ఆ సమయంలో; హరినిన్‌= శ్రీకృష్ణుణ్సి; వాయునందన వాసవ తనూభవులు= వాయునందనుదైన 
భీముడూ, ఇంద్రతనయుదైన అర్జునుడూ; కౌంగిటన్‌ +చేర్చి= కౌగిటిలో చేర్చుకొని; సమ్మదంబున్‌ = మిక్షిలి 
ఆనందాన్ని ఒందిరి= పొందారు; మాద్రేయులు= మాద్రికొడుకులయిన నకులసహదేవులు; దండప్రణామంబులు = 
సాగిలబడి మొక్కుటలు; ఆచరించిరి= చేశారు; అంతన్‌= అంతట; పుండరీక +అక్షుండు= శ్రీకృష్ణుడు; విప్రవృద్ధజనంబులకున్‌= 
బ్రాహ్మణులకు, పెద్దలకు; నమస్మారంబు చేసి= నమస్మరించి; వారలు+కావించు= ఆ పెద్దలు (బ్రాహ్మణులు చేసే; 
వివిధ+అర్చనలన్‌= బహువిధాలయిన మర్యాదలచే; పరితుష్టుందు+ఐ= మిక్కిలి ఆనందించినవాడ్రై; కేకయ సృంజయ" 
ఆది= కేకయ, సృంజయాది దేశాల; భూవిభులన్‌= రాజులను; మన్నించి= ఆదరించి; సూత మాగధ+ఆదులకున్‌= 
సూతులు, మాగధులు మొదలైనవారికి; అనేకపదార్థంబులు +ఒసగి= చాలవస్తువుల్ని ఇచ్చి; చతురంగబలసమేతుండు + 
ఐ= రథ గజ తురగ పదాతిబలాలతో కూడినవాడై; వివిధ మణితోరణ+ఆది= నానావిధాలయిన రత్నమయములైన 
తోరణాలు మున్నగు; విచిత్ర +అలంకృతంబున్‌= వింత వింత అలంకారాలు చేయబడి; అతివైభవ+ఉపేతంబును+ఐన = 
మిక్షిలి వైభవంతో కూడుకున్న పురంబు= పట్టణంలోనికి; ప్రవేశించి= చొచ్చి; రాజమార్గంబునన్‌= రాజవీథులలో; 
చనుచుందడన్‌= వెళ్లుచుండగా; పౌరకామినులు= పురంలోని స్త్రీలు; అట్టి+ఎడన్‌= ఆ సమయంలో... 


తా: ఆ రీతిగా ధర్మరాజు తమ్ము చూడవచ్చిన శ్రీకృష్ణునికి ఎదుర్మోలు చేసి, చాలసేపు గట్టిగా కాగలించుకొని పులకించిన 
శరీరం గలవాడై, ఆనందబాష్పాలచే చెక్కిళ్లు తడిసిపోగా, మనస్సు సంతోషంతో సర్వాన్ని మరచిపోయిన స్థితిలో ఉన్నాడు. 
భీమార్జునులును శ్రీకృష్ణుణ్లి కౌగలించుకొని సంతసం పొందారు. నకుల సహదేవులు శ్రీకృష్ణునికి సాగిలబడి మొక్కి వారి 
దీవెనలు పొంది కేకయుడు, సంజయుడు మున్నగు రాజులను సన్మానించి, తనతో కూడా వచ్చిన సూతులకు, మాగధులకు 
వివిధ బహుమానాలిచ్చి చతురంగబలాలతో కదిలి, వివిధరత్నతోరణాలతో అలంకరించిన ఆ ఇంద్రప్రస్థపట్టణంలో 
ప్రవేశించి రాజమార్దంలో ప్రయాణిస్తూ ఉండగా ఆ పట్టణంలోని స్త్రీలు - ఆ సమయంలో 


స్‌ కొజనెలపైం దోచు నిరులునాం జెలువొంది నొసలిపైం గురులు తుంపెసలు గునియ 
హాటకమణిమయతాటంకరోచులు గండభాగంబుల గంతు లిడంగ 


288 శ్రీ మహాభాగవతము 


స్పురితవిద్రుమనిభాధరబింబరుచితోడ దరహాసచంద్రిక సరసమాడ 
నొండొంటితో రాయు నుత్తంగకుచకుంభములు మొగంబులకును బుటము లెగయ 


తే. బడుగునడుములు వడంకంగ నడుగు లిడంగ, రవళిమెట్టెలు మణినూపురములు మొరయం 
బొలుచు కచబంధములు భుజంబుల నటింపం, బయ్యెదలు వీడి యాడ సంభ్రమముతోడ. 688 


ప్రతి : కొజనెలపైన్‌= అరచందమామమీద; తోంచు= కానవచ్చునట్టి; ఇరులునాన్‌= చీకట్లు అనునట్లు; చెలువు+ఒంది= 
అందగించి; నొసలిపైన్‌= నుదుటిపై కురులు= (ముంగురులు) తుంపెసలు గునియన్‌= అల్లలాడుతుండగా; వీటకమణిమయ = 
బంగారమూ, మణులతో చేసిన; తాటంక = చెవికమ్మల; రోచులు= కాంతులు; గందడభాగంబులన్‌= చెక్కిళ్ల ప్రై 
గంతులు +ఇడన్‌+కన్‌= గంతులు వేస్తుండగా; స్ఫురిత= ప్రకాశించే; విద్రుమనిభ= పగడాల్ని పోలిన; అధరబింబ= 
దొండపండు వంటి పెదవుల; రుచితోడన్‌= కాంతితో; దరహాస చంద్రిక= చిరునవ్వు వెన్నెల; సరసము+ఆదన్‌= వినోదించగా; 
ఒండు+ఒంటితోన్‌= ఒకదానితో ఒకటి; రాయు= ఒరసుకొనునట్టి; ఉత్తుంగ కుచకుంభములు = ఎత్తయిన కుండలవంటి 
స్తనాలు; మొగంబులకును= ముఖాలపైకి; పటములు +ఎగయన్‌= పైకి ఎగురుతుండగా; బడుగు= సన్నని; నడుములు = 
నడుములు; వడంకంగన్‌= వణకుతుందడగా; అడుగులు +ఇదన్‌+కన్‌= అడుగులు వేయగా; రవళి మట్టెలు= మువ్వల 
మట్టెలు; మణినూపురములు = మణులు తాపిన అందెలు; మొరయన్‌= మ్రయగా; పొలుచు = ఒప్పినట్టి; కచబంధములు = 
జుట్టుముడులు; భుజంబులన్‌ +నటింపన్‌= భుజాలమీద నాట్యమాడగా; పయ్యెదలు= పైటలు; వీడియాడదన్‌= 
జారివ్రేలాడుతుండగా; సంభ్రమముతోడన్‌= తొట్రుపాటుతో... 


తా : అరచందమామను ఆవరించిన చీకట్లవలె నొసళ్లపై అలకలు అల్లలాడగా, రత్నాలకమ్మలకాంతులు చెక్కిళ్లపై వ్యాపించగా; 
ఎల్జిని పగడాలవలి, దొండపంద్లవలె 'పెదవులకాంతులతో చిరునవ్వు వెన్నెలలు వినోదింపగా, గప్బీగుబ్బలు ముఖంవైపునకు 
నిక్కుతుండగ, కాలిమట్టెలఅందెలరవళులు మనోజ్ఞంగా ధ్వనిస్తూ ఉండగా, సన్నని నడుములు అల్లాడగా నడిచేటప్పుడు 
పైటలు జారుతుండగా, భుజాలపై వారి జుట్టు ముడులు నాట్యమాడగా తొందరతో 


వ. ఇట్లు కృష్ణసందర్శన కుతూహల పరస్పరాహాయమానటబై గురుపతి సుతబంధుజనంబులు వారింప 
నతిక్రమించి సమున్నతభర్శ్మహర్వ్వశిఖరాగ్రంబు లెక్కి కృష్ణుం జూచి తమలో నిట్లనిరి. 689 
ప్రతి : ఇట్లు= ఈ విధంగా; కృష్ణసందర్శన = శ్రీకృష్ణుణ్సి దర్శించే; కుతూహల= తొందరతో కూడిన కోరికతో; 
పరస్పర+ఆహూయమానలు+ఐ= ఒకరిని ఒకరు పిలుచుకున్నవారై) గురు= తల్లిదండ్రులు; పతి= భర్తలు; సుతా కొడుకులు; 
బంధుజనంబులు = చుట్టాలు; వారింపన్‌= వద్దన్నను; అతిక్రమించి= వారిమాటను నిరాకరించి; సమున్నత = మిక్కిలి 
ఎత్తెన; భర్మ= బంగారంతో నిర్మించిన; హర్మ్య= మేడలయొక్క శిఖర +అ[గ్రంబులు= పై భాగాలు; ఎక్కి= ఎక్కి కృష్ణున్‌= 
శ్రీకృష్ణుణ్ణి చూచి= దర్శించి; తమలోన్‌= తమలో తాము; ఇట్లు+అనిరి= ఈ విధంగా అనుకున్నారు. 
తా :; ఆ విధంగా పురస్రీలు శ్రీకృష్ణుణ్జి చూడాలనే వేడుకతో ఒకరిని ఒకరు పిలుచుకొంటూ కదలి - తలిదండ్రులు, భర్తలు, 
కాడుకులు, చుట్టాలు మొదలైన తమవారంతా పోవద్దన్నా వినక వారిమాటను త్రోసిపుచ్చి, ఎత్తయిన బంగారు సౌధాల 
పై భాగాలపైకి ఎక్కి శ్రీకృష్ణుణ్సి చూచి తమలో తాము ఇట్లు అనుకోసాగారు. 
ప్‌ విశ్వగర్భుండునా వెలయు వే ల్పిల యశోదానందులకుం బ్రియసూనుం డయ్యె; 

బ్రహ్మాదిసురలకు భావింపంగా రాని బ్రహ్మంబు గోపాలబాలుం డయ్యె; 


దశమస్కంధము - ఉత్తరభాగము 289 


వేదశాస్త్రంబులు వెదకి కానంగలేని గట్టి వ్రేతల జోలం గట్టుపడియె; 
దివిజుల కమృతంబు దవిలి యిచ్చిన భక్తసులభుండు నవనీతచోరుం డయ్యె 


తే. నెనయం గమలాసతికిం జిత్తమీని వేల్పు, గొల్లయిల్లాండ్ర యుల్లముల్‌ పల్లవింపం 
జేసె నని కామినులు సౌధశిఖరములను, గూడి తమలోన ముచ్చటలాడి రధిప! 690 


ప్రతి : అధిప!= ఓ రాజా!) విశ్వగర్భుండు నాన్‌= ఈ ప్రపంచమంతా కడుపులో గలవాడు; వెలయు వేల్పు= ప్రసిద్ధి 
పొందిన భగవానుడు; ఇలన్‌= ఈ భూమిపై, యశోదానందులకున్‌= యశోదాదేవి నందమహారాజులకు; ప్రియసూనుండు + 
అయ్యెన్‌= ప్రియమైన కొడుకయ్యాడు; బ్రహ్మ+ఆది సురలకున్‌= బ్రహ్మ మొదలయిన దేవతలకు; భావింపన్‌+కాన్‌= 
తెలుసుకొనుటకు; రాని= శక్యంకాని; బ్రహ్మంబు= పరబ్రహ్మం; గోపాలబాలుండు +అయ్యెన్‌= గోవులను కాచే బాలుడుగా 
అయ్యాడు; వేదశాస్తంబులు = వేదాలు, శాస్త్రాలు; వెదకి= శ్రద్ధగా పరికించి; కానన్‌+కన్‌+లేని= తెలుసుకోలేనట్టి; గట్టి= 
గొప్పవాడు; (వేతల= గొల్లవాళ్లయొక్కఇల్లాండ్రు; జోలంన్‌= అోటికి; కట్టుపడియెన్‌= కట్టివేయబడ్డాడు; దివిజులకున్‌= 
దేవతలకు; అమృతంబు= అమృతము; తవిలి= ప్రయత్నంతో పూనుకొని; ఇచ్చిన = ఇచ్చినట్టి; భక్తసులభుండు= భక్తుల 
యొడల వాత్సల్యంతో సులభంగా లభించేవాడు; నవనీతచోరుండు +అయ్యెన్‌= వెన్నలు దొంగలించే వాడయ్యాడు; ఎనయన్‌= 
లెక్కింపగా; కమలాసతికిన్‌ = లక్ష్మిదేవికికూడా; చిత్తము+ఈని= మనస్సు అర్పించని; వేల్పు= భగవానుడు; 
గొల్ల +ఇల్లాండ్రు+అ= గొల్ల కుటుంబినుల, ఉల్లముల్‌= మనస్సులు; పల్లవింపన్‌= చిగురింపగ్గా: చేసెన్‌+అని= చేశాడు 
అని; కామినులు= పురస్రీలు; సౌధశిఖరములను +కూడి= మేడల పై భాగంపై కలుసుకొని గుంపుగా కూడి; తమలోనన్‌= 
తమలో తాము; ముచ్చటలాడిరి= ముచ్చటించుకోసాగారు. 

తా; ఓ పరీక్షిన్మహారాజా! ఇతడు ఈ విశ్వమునంతా తనగర్భంలో ఉంచుకున్నవాడైనా యశోదకు, నందునికి ప్రియపుత్రుడై 
మెలగాడు. బ్రహ్మ మొదలుగా గల దేవతలకు కూడా ఇట్టివాడని తెలియరానివాడు గొల్లపిల్లడై తిరుగాడాడు. వేదాలు, 
శాస్త్రాలు పరిశోధించికూడా కనుగొనలేని ఈ ఘనుడు గొల్లవారియింట రోటికి కట్టుబడ్డాడు. దేవతలకు పూనికతో 
అమృతము తెచ్చియిచ్చిన భక్తసులభుడైన దేవుడు వెన్నదొంగగా ప్రసిద్ధిపొందాడు. లక్ష్మీదేవికి కూడా మనస్సు ఈయని 
ఈ మహానుభావుడు గోపికా స్త్రీల మనస్సులు రంజింప చేశాడు గదా అంటూ ఆ పురస్రీలందరూ మేడలపై చేరి గుమిగూడి 
శ్రీకృష్ణుని గూర్చి ఒకరితో ఒకరు చెప్పుకోసాగారు. 

వ. మఠజియును. 691 

తి ; మజియును= ఇంకనూ... 


గోపాలబాలురం గూడి యాదెడివాండు వ్రేపల్లెలోపల నేపు రేంగి, 

చల్ల లమ్మగం బోవుసతులకొంగులు పట్టి మెజుంగుంజెక్కిళ్ళను మీటి మీటి, 
కలికియై ముద్దాడిం గౌంగిటం జేర్చిన పూంబోండికుచములు పుణికి పుణికి 
పాయనియనురక్తి డాయం జీరిన యింతి యధరసుధారసం బాని యాని 


తే. యురుసమాధిపరాష్టాంగయోగయుక్తు, లైన యోగీశ్వరులు గాననట్టి జెట్టి 
వల్లవీజనవనకల్పవల్లి యయ్యె, ననుచుం బొగడిరి కృష్ణు న య్యబ్దముఖులు. 692 


గి 


బ్ర 


290 శ్రీ మహాభాగవతము 


ప్రతి : గోపాలబాలురన్‌= గోపబాలురతో; కూడి+ఆడెడివాండు= కలిసి క్రీడించేవాడు; వ్రేపల్లె లోపలన్‌= గొల్లపలైలో; 
ఏపు రేంగి= మిక్కిలి అతిశయించి; చల్లలు +అమ్మగన్‌+పోవు= మజ్జిగలు అమ్ముకోవడానికి పోతున్న సతుల= స్రీలయొక్క 
కొంగులు పట్టి= కొంగులు పట్టుకొని; మెజంగు+చెక్కిళ్ళను= తళతళలాదే చెక్కిళ్లను; మీటి మీటి= నిమిరి నిమిరి; కలికి+ఐ= 
మనసుపడిందై; ముద్దాడి= ముద్దుపెట్టుకొని; కౌంగిటన్‌+చేర్చిన= కాగలించుకోగా; పూవు+పోండి= పువ్వువంటి శరీరంగల 
ఆ స్తీ కుచములు= గుబ్బలు; పుణికి పుణికి= తడిమి తడిమి; పాయని+అనురక్తిన్‌= తొలగని అనురాగంతో; డాయన్‌= 
దగ్గరకు రాగా; చీరిన= పిలిచిన; ఇంతి= ఆ స్త్రీ యొక్క అధరసుధారసంబు= మోవి అమృతాన్ని ఆని+ఆని= త్రాగి త్రాగి; 
ఉరు= గొప్పవైన; సమాధిపర= సవికల్ప, నిర్వికల్పాలనే సమాధులయందాసక్తి గలగి; అష్టాఅంగయోగ= యమం, 
నియమం మున్నగు ఎనిమిది యోగాలతో; యుక్తులు +ఐన = కూడుకొన్నవారైన; యోగీశ్వరులు = యోగులలో శ్రేష్టులు; 
కానన్‌ +అట్టి= దర్శించలేని; జెట్టి= శూరుడు; వల్లవీజన= గోపికాజనముల; వనకల్పవల్లి +అయ్యెన్‌= వనానికి కల్పలత 
అయ్యాడు; అనుచు= అంటూ; ఆ+అబ్దముఖులు = ఆ పద్మాలవంటి ముఖాలు గల గోపికలు; కృష్ణున్‌= శ్రీకృష్ణుణ్ణి; 
పొగడిరి= కొనియాడారు. 
తా : వ్రేపల్లెలో గోపబాలురతో కలసి ఆడుకొనే బాలకృష్ణుడు మజ్జిగలు అమ్ముకోవడానికి వెళ్లే గొల్లపడుచుల పైటలను 
లాగి, వారి చెక్కిళ్లను నొక్కి అందగత్తె అయిన గోపిక తనను ముద్దులాడ చేరబిలిచి కౌగిలించగా ఆమె స్తనాలను పుణికి, 
ఎంతో ప్రేమతో చేరబిలిచిన ప్రీని ముద్దాడి - బహుకాలం (శ్రమకోర్చి అవ్టాంగయోగం అభ్యసించి, సమాధి నిష్టులై ఉండే 
యోగీశ్వరులకు చిక్కని పరబ్రహ్మం గోపికల వనంలో కల్చ్పవృక్షమా అనేటట్లు వర్తించాడని ఆ పురంలోని ప్రీలు శ్రీకృష్ణుణ్లి 
ప్రశంసించారు. 
మ. అని యిబృంగి సరోజలోచనలు సౌధాగ్రంబు లందుండి య 

వ్వనజాతాక్షుని దివ్యమూర్తిం దమభావంబందుం గీలించి సం 

జనితానందరసాబ్ధిమగ్న లగుచున్‌ సంప్రీతిం దద్భవ్య కీ 

ర్తనలై చల్లిరి నవ్యలాజములు మందారప్రసూనావలుల్‌. 693 
ప్రతి : అని; ఈ+భంగిన్‌= ఈ విధంగా; సరోజలోచనలు= తామరలవంటి కన్నులుగల ఆ స్త్రీలు; సౌధ+అగంబుల+అందున్‌+ 
ఉండి= మేడలపై భాగంపై చేరి ఆ+వనజాత+అక్షుని= ఆ పుండరీకాక్షుని; దివ్యమూర్తిన్‌= దివ్యమైన రూపాన్ని తమ 
భావంబు +అందు= తమ తమ మనస్సులలో; కీలించి= నిలుపుకొని; సంజనిత= పుట్టినట్టి; ఆనందరస +అబ్టిమగ్నలు+ 
అగుచున్‌= ఆనందరస సాగరంలో మునిగిన వారవుతూ; సంప్రీతిన్‌= మిక్షిలి అనురాగంతో; తద్‌= ఆ శ్రీకృష్ణునికి 
సంబంధించిన; భవ్యకీర్తనలు+ఐ= గొప్పవైన కీర్తనలు గలవారై; నవ్య లాజములు= కొత్త పేలాలను; మందార 
ప్రసూన+ఆవలుల్‌= మందార కుసుమాలను; చల్లిరి= చల్లారు. 
తా :; ఈ విధంగా ఆ గోపికాస్త్రీలు మేడల పైభాగాలనుండి శ్రీకృష్ణుని దివ్యమైన స్వరూపాన్ని చూచి, ఎంతో అనురాగంతో 
ఆ మూర్తిని మనసులో నిలుపుకొని, సంతోషసాగరంలో మునిగి తేలుతూ, చాలా ప్రీతితో శ్రీకృష్ణచరిత్రను గానం చేస్తూ, 
క్రొత్తపేలాలను, మందారకుసుమాలను అతనిపై చల్లారు. 
వ. తదనంతరంబ శోభనపదార్థంబులు కొనివచ్చి ధరామరధరావరవణిక్పుంగవులు దామోదరునకు 
కానుక లిచ్చిరి. పుణ్యాంగనాజనంబులు పసిండిపళ్లెరంబులం గర్పూరనీరాజనంబులు నివాళింప నంతః 


దశమస్కంధము - ఉత్తరభాగము 291 


పురంబు సొత్తెంచె; నంతం గుంతిభోజనందనయుం గృష్టునిం గని పర్యంకంబు డిగ్గి కాంగిలింప 
నా యదువల్లభుండు మేనత్తకుం 'బ్రణామం బాచరించెం; బాంచాలియు ముకుందునకు నభివందనం 
బొనరించి కుంతిపంపున గోవిందుభామినులగు రుక్కిణి మొదలగువారికి గంధాక్షతకుసుమతాంబూలంబు 
లిడి లలితదుకూలమణిభూషణంబులం బూజించె; యుధిస్టిరుండును గమల నయనుని వధూజనుల ననుగత 
బంధుమిత్రపుత్రస చివపురోహితపరిచారకసముదయంబుల నుచితంబులగు స్థలంబుల విడియింప 
నియమించి దినదినంబును నభినవంబులగు వివిధోపచారంబులు గావించుచుందె. 694 


ప్రతి : తద్‌+అనంతరంబు +అ= ఆ తరువాత; ధరా+అమర= బ్రాహ్మణులు; ధరావర= రాజులు; వణిజ్‌(కు+పుంగవులు = 
వ్యాపారం చేయడంలో శ్రేష్టులైన వైశ్యులు; శోభనపదార్థంబులు = మంగళద్రవ్యాలను; కొనివచ్చి= తీసుకువచ్చి; 
దామోదరునకున్‌= శ్రీకృష్ణునికి; కానుకలు= బహుమానాలు; ఇచ్చిరి= సమర్పించారు; పుణ్య+అంగనాజనంబులు = 
ముత్తెదువలు; పసిండి పకళ్లెరంబులన్‌= బంగారు పకళ్లెరాలలో; కర్పూర నీరాజనంబులు = కర్పూరపు హారతులు; నివాళింపన్‌= 
సమర్పించగా, అంతఃపురంబు +చొత్తెంచెన్‌= అంతఃపురంలోనికి వచ్చాడు; అంతన్‌= అప్పుడు; కుంతి భోజనందనయున్‌= 
కుంతీదేవియు; కృష్ణునిన్‌+కని= శ్రీకృష్ణుణ్ణి చూచి; పర్యంకంబు= మంచము; డిగి= దిగి; కౌగిలింపన్‌= ఆలింగనం 
చేసుకోగా ఆ యదువల్లభుండు= ఆ యదువంశప్రభువగు శ్రీకృష్ణుడు; మేన+అత్తకున్‌= మేనత్త అయిన కుంతికి; 
ప్రణామంబు+ఆచరించెన్‌= నమస్కారం చేశాడు; పాంచాలియున్‌= పాంచాలరాజపుత్రిమైన (దాపదికూడా; 
ముకుందునకున్‌ = శ్రీకృష్ణునికి; అభివందనంబు +ఒనరించి= నమస్మరించి; కుంతిపంపునన్‌= అత్తగారగు కుంతీదేవి 
ఆదేశంమేరకు; గోవిందు భామినులు +అగు = శ్రీకృష్ణుని భార్యలైన; రుక్ళిణి మొదలగువారికిన్‌= రుక్మిణీదేవి మొదలగువారికి; 
గంధ+అక్షత కుసుమతాంబూలంబులు= చందనం; అక్షతలు, పువ్వులు, తాంబూలాలు; ఇడి= ఇచ్చి; లలిత దుకూల 
మణిభూషణంబులన్‌= మనోహరమైన వస్రాలతోను, రతాభరణాలతోను; పూజించెన్‌= గౌరవించారు; యుధిష్టిరుండును= 
ధర్మరాజుకూడా; కమలనయనుని వధూజనులన్‌= శ్రీకృష్ణునిభార్యలను; అనుగత= కృష్ణునితో కూడా వచ్చిన; బంధు= 
బంధువుల; మిత్ర= స్నేహితుల; పుత్ర= కొడుకుల; సచివ= మంత్రుల; పురోహిత= పురోహితుల; పరిచారక = సేవకుల; 
సముదయంబులన్‌= సమూహాలను; ఉచితంబులు +అగు స్థలంబులన్‌= తగినట్టి తావులలో; విడియింపన్‌= ఉండడానికి; 
నియమించి= ఏర్పాటు గావించి; దినదినంబును= రోజురోజుకు; అభినవంబులు +అగు = క్రొత్తక్రాత్తవయిన; వివిధ+ 
ఉపచారంబులు = రకరకముల సేవలు; కావించుచున్‌+ఉండెన్‌= చేస్తూ ఉన్నాడు. 


తా : ఆ తరువాత - బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు తమతమ న్థాయికి తగురీతిలో మంగళకరమగు వస్తువులను 
తెచ్చి, శ్రీకృష్ణునకు కానుకలుగా సమర్పించారు. ముత్తైదువలు బంగారుపళ్లెరాలలో కర్పూరపుహారతుల్ని ఇచ్చారు. కృష్ణుడు 
ఆ మర్యాదలను ప్రీతితో స్వీకరిస్తూ అంతఃపురంలోనికి ప్రవేశింపగా అచట పానుపుపైనున్న కుంతీదేవి లేచి పాన్పుదిగి 
వచ్చి మేనల్లుని కౌగలించుకొని ఆదరింపగా శ్రీకృష్ణుడును మేనత్తయగు కుంతికి సాగిలపడి మొక్కాడు. ద్రౌపది శ్రీకృష్ణునికి 
నమస్కరించింది. తన అత్తగారగు కుంతీదేవి చెప్పిన విధంగా రుక్కిణి మొదలైన శ్రీకృష్ణుని భార్యలకు గంధపుష్పాదులు, 
మనోహరాలైన వస్త్రాలు, రత్నమయాలైన ఆభరణాలు ఇచ్చి అర్చించింది. ధర్మరాజుకూడా శ్రీకృష్ణునిభార్యలను, కృష్ణునితో 
కూడా వచ్చిన చుట్టాలను, మిత్రులను, పరిచారకలను గౌరవించి, వారివారికి తగిన విడిదిగదులు ఏర్పాటుచేసి, 
ఏ రోజుకారోజు వారందరికీ క్రొత్తక్రొత్తవైన సేవలు చేయిస్తూ వచ్చాడు. 


292 శ్రీ మహాభాగవతము 


క. హరియు యుధిష్టిరుసముచిత, పరిచర్యల కాత్మ నలరి పార్గుండు దానున్‌ 

సరసవిహారక్రియలను, సురుచిరగతిం గొన్నినెలలు సుఖ ముండె నృపా! 695 
ప్రతి : నృపా!= ఓరాజా!; హరియున్‌= శ్రీకృష్ణుడునుు యుధిష్టిరుసముచితపరిచర్యలకున్‌= ధర్మరాజు చేసిన తగిన 
ఉపచారాలకు; ఆత్మన్‌= మనస్సులో; అలరి= సంతోషించి; పార్టుండున్‌= అర్జునుడూ; తానున్‌= తానును; సరస 
విహారక్రియలను= సరసమైన వినోద కార్యక్రమాలతో; సురుచిరగతిన్‌= మనోజ్ఞమైన విధంగా? కొన్ని నెలలు= కొన్ని 
నెలలు; సుఖము+ఉందడెన్‌= సుఖంగ అక్కడ ఉన్నాడు. 
తా:ఓ పరీక్షిన్మహారాజా! శ్రీకృష్ణుడుకూడా ధర్మరాజు చేసే వివిధాలైన ఉపచారాలకు మనసులో ఆనందించి, అర్జునుడితో 
పాటు తాను వినోదంగా సంచరిస్తూ కొన్నినెలలు సుఖంగా ఇంద్రప్రస్థపురంలో గడిపాడు. 


వ. అంత 696 
తా ; అంతట 
$ ధర్మరాజు శ్రీకృష్ణు ననుమతంబున భీమాదుల దిగ్విజయమునకు(బంపుట + 


ధరణీశ! యొకనాండు ధర్మతనూజుండు ప్రవిమలనిజసభాభవనమందు 

హితులు మంత్రులు పురోహితులును సుతులును మిత్రులు బంధువుల్‌ క్షత్రవరులుం 
బరిచారకులు సూత పాఠక కవి బుధవరులును మునులును వరుసం గొలువం 
జిరలీల నవరత్నసింహాసస్టుందై గొలువుంది వినతుందై నలిననాభు 


తే. భువనరక్షణదక్షు నద్భుతచరిత్రు, యదుకులేశ్వరు మురదైత్యమదవిఖేది 
నాప్త నయవెేదిం జతురుపాయప్రవీణుం, జూచి, యిట్లని పలికె నస్తోకచరిత! 6977 


బ్ర 


ప్రతి : ధరణి+ఈశ= ఓ మహారాజా!) అస్తోకచరిత్ర= గొప్పనడవడి కలవాడా!; ఒకనాండు= ఒకరోజు; ధర్మతనూజుండు= 
ధర్మరాజు; ప్రవిమల నిజసభాభవనము +అందు= నిర్మలమైన తన సభామండపంలో; హితులు= హితంగోరే ఆప్తులు; 
మంత్రులు= మంత్రులు; పురోహితులును= పురోహిత (బ్రాహ్మణులును; సుతులును= కొడుకులు; మిత్రులు= స్నేహితులు; 
బంధువుల్‌= చుట్టాలు; క్షత్రవరులున్‌= రాజగ్రేష్టులు; పరిచారకులు = సేవకులు; సూత= వంశావళిని చెప్పేవారు; పాఠక= 
పాటలు, బిరుదుగద్యలు పాడేవారు; కవిబుధవరులును = కవివరులూ, పండితోత్తములును; మునులును= మునులును; 
వరుసన్‌= వరుసగా? కొలువన్‌= సేవింపగా; చిరలీలన్‌= శాశ్వతమైన విలాసంతో; నవరత్నసింహ+ఆసనస్థుండు+ఐ = 
నవరత్నాలు తాపిన సింహాసనం పై కూర్చున్నవాడై; కొలువు+ఉండి= కొలువుదీరి; వినతుండు+ఐ= మిక్షిలి అణకువతో; 
నలిననాభున్‌= నాభియందు కమలంగలవాణ్లి (శ్రీకృష్ణుణ్ణి); భువనరక్షణదక్షున్‌= పదునాల్గు భువనాలను రక్షించగల 
శక్తిమంతుణ్ణి; అద్భుత చరిత్రున్‌= ఆశ్చర్యాన్ని గొల్పే నడవడి గలవాణ్ణి; యదుకుల+ఈశ్వరున్‌= యదువంశ ప్రభువును; 
మురదైత్యమదవిఖేదిన్‌= మురాసురుని మదాన్ని కూల్చినవాణ్ణి; ఆప్పున్‌= తమకు మిక్కిలి కావలసినవాళణ్ణి; నయవెేదిన్‌= 
నీతిని బాగుగ తెలిసినవాణ్ణి; చతుర్‌+ఉపాయ ప్రవీణున్‌= సామదానభేదదండాలనే నాల్గురకాలైన ఉపాయాలలో నేర్పరిని; 
చూచి= అయిన కృష్ణుణ్ణి చూచి; ఇట్లు+అని పలికెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


దశమస్కంధము - ఉత్తరభాగము 293 


తా : గొప్ప నడవడిగల ఓ పరీక్షిన్మహారాజా! ఒకనాడు ధర్మరాజు నిర్మలమైన తన సభామండపంలో ఆప్పులు, పురోహితులు, 
చుట్టాలు, మంత్రులు, మునులు, కవీశ్వరులూ, పండితోత్తములు వచ్చి ఉండగా - కమలనాభుడు, అద్భుతచరిత్రుడు, 
మురారి, యదువంశ్రేష్టుడు, నీతిమంతుడు, సామదానభేద దండోపాయాలను ప్రయోగించటంలో నేర్పరి అయిన కృష్ణుడు 
కొలువుదీని ఉన్నాడు. అపుడు తమకు అత్యంత ఆప్తుడైన శ్రీకృష్ణుణ్లి చూచి ఇలా పలికాడు. 
తే. అనఘచారిత్ర! రాజసూయాధ్వరంబు, నెమ్మిం గావించువేడుక నెమ్మనమున 

నెనయుచున్నది యది నిర్వహింప నీవ, కాకనా కాత్మబంధువుల్‌ గలరత యొరులు? 698 
ప్రతి :; అనఘచారిత్ర! = పాపంలేని చరిత్రగలవాడా! పుణ్యాత్ముడా!; రాజసూయ +అధ్వరంబున్‌= రాజసూయమనే గొప్ప 
యాగాన్ని నెమ్మిన్‌= ప్రీతితో; కావించు= చేయాలనే; వేదుక= కోరిక; నెజ+మనమునన్‌= నిండు మనస్సులో; 
ఎనయుచున్‌+ఉన్నది= కలుగుతూంది; అది= ఆ యాగం; నిర్వహింపన్‌= నడిపించడానికి; నీవు+అ+కాక= నీవుకాక; 
నాకున్‌= నాకు; ఆత్మబంధువుల్‌= ఆల్మీయులైనచుట్టాలు; ఒరులు= ఇతరులు; కలర?= ఉన్నారా? (లేరని భావం) 
తా : పుణ్యచరిత్రుడవైన ఓ కృష్ణా! నాకు రాజసూయయాగం చేయాలనే కోరిక మనస్సులో కలిగింది కనుక, యాగం 
నెజవేర్చుటకు నీవు కాక నాకు కావలసినచుట్టాలు మరెవరు లేరుకదా! నీవే దాన్ని నడిపించాలి. 


ఉ. ఎవ్వరు నీ పదాంబుజము లెప్పుడుం గొల్తురు భక్తినిష్టులై 

యెవ్వరు నిన్నుం బ్రేమ నుతియింతురు భూరివివేకశాలురై 

యవ్విమలాత్ము లందుదు రుదంచితశోభననిత్యసౌఖ్యముల్‌ 

నివ్వటిలంగం గృష్ట! నిను నేర్చి భబించిన రిత్తవోవునే? 699 
ప్రతి : కృష్ణ= ఓ శ్రీకృష్ణా!; ఎవ్వరు= ఏ జనులు; నీ పద+అంబుజములు= నీ పాదపద్మాలు; భక్తినిష్టులు+ఐ= అనన్యమైన 
భక్తి కలవార్ర ఎప్పుడున్‌= సర్వకాలాల్లో కొల్తురు= సేవించెదరో!; ఎవ్వరు= ఏ జనులు; నిన్నున్‌= నిన్ను భూరివివేకశాలురు+ 
ఐ= అధికమైన వివేకంతో కూడినవారై; 'ప్రేమన్‌= డ్రేమతో; నుతియింతురు= పొగడుతారో!; ఆ+విమల +ఆత్ములు = 
అటువంటి నిర్మలమైన మనస్సు ఉండేవాళ్లు; ఉత్‌+అంచిత శోభన= మిక్కిలి గొప్పవైన శుభాలూ; నిత్యసాఖ్యముల్‌= 
శాశ్వతమైన సుఖాలూ; నివ్వటిలన్‌+కన్‌= నెరవేరేటట్లుగాా అందుదురు= పొందుతారు; నినున్‌= నిన్ను నేర్చి= కాలువదగిన 
విధాన్ని తెలుసుకుని; భజించినన్‌= కొలిచిన ఎడల; రిత్త+పోవునె? = వృథాగా పోవునా? (పోదని భావం) 
తా; శ్రీకృష్ణా! ఏ జనులు నీ పాదకమలసేవ నిత్యమూ చేస్తుంటారో, ఏ మానవులు నిన్ను సదా పొగడుతుంటారో; అట్టి 
నిర్మలమనస్ములు అధికమైన శుభాలూ, సుఖాలూ కొరత లేకుండ పొందుతారు. నిన్ను గూర్చి తెలిసి, నిన్ను అర్చించేవారికి 
ఫలాలు లభించకుండా ఆ అర్చన వృథాగా పోతుందా? (పోదని భావం) 


వ. అనినం గృష్టుండు ధర్మనందనున కిట్లనియె 700 


ప్రతి : అనినన్‌= అని చెప్పగా; కృష్ణుండు= శ్రీకృష్ణుడు; ధర్మనందనునకున్‌= ధర్మరాజుతో; ఇట్లు +అనియెన్‌= ఈ విధంగా 
చెప్పాడు. 


తా; ధర్మరాజు ఆ విధంగా చెప్పగా శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఇలా అన్నాడు. 


294 శ్రీ మహాభాగవతము 


చ. నయగుణశాలి! పాండున్నపనందన! నీ తలం పొప్పు నీ క్రతు 
క్రియ మునిదేవతాపితృసుకృత్యమునై నిఖిలోగ్రశాత్రవ 
క్షయమును బాంధవప్రియము సంచితపుణ్యము నిత్యకీర్తియున్‌ 
జయము నొసంగు దీనిం గురుసత్తమ! వేగ యుపక్రమింపవె! 701 


ప్రతి : నయగుణశాలి! నీతిచేతను, గుణములచేతను ఒప్పునట్టివాడా!; కురుసత్తమ! = కురువంశ శ్రేష్టుడవైన ఓ ధర్మరాజా]; 
పాండు నృపనందన! = పాండురాజపుత్రుడదవయిన ధర్మరాజా]; నీతలంపు+ఒప్పున్‌= నీవు తలంచిన పని తగినట్టిది; 
ఈ క్రతుక్రియ= నీవు చేసే ఈ యాగ కార్యక్రమం; ముని దేవతా పిత్భృ= మునులకు, దేవతలకు, పితృదేవతలకు; 
సుకృత్యమును+ఐ= ఉత్తమమయిన పనియై; నిఖిల +ఉగ్రశాత్రవ= భయంకరమైన శత్రువులందరియొక్క క్షయమునున్‌= 
నాశనాన్ని బాంధవప్రియమునున్‌= బంధువులకు ప్రీతిని; సంచితపుణ్యమున్‌= కూడబెట్టిన పుణ్యాన్ని నిత్యకీర్తియున్‌= 
శాశ్వతమయిన కీర్తిని; జయమున్‌= గెలుపును; ఒసంగున్‌= ఇస్తుంది; వేగ= శీఘ్రంగా; దీనిన్‌= దీన్ని (ఈ యాగాన్ని; 
ఉపక్రమింపుము+ఏ= ప్రారంభించుమా! 


తా : మేలైన నీతిశాస్త్ర విషయాలు తెలిసిన, గుణవంతుడవైన, కురుశ్రేష్టుడవైన, పాండురాజు తనయుడవైన ఓ ధర్మరాజా! 
నీవు తలపెట్టిన ఈ యజ్ఞం మునులకు, దేవతలకు, పితృదేవతలకు మంచి కార్యక్రమమై, భయంకరమైన శత్రువులకు 
నాశకారకమై, బంధువులకు ప్రీతికరమై, పుణ్యవంతమై, జయకరమై, నీకు యశస్మరమై నట్టిది కనుక ఈ కార్యాన్ని వెంటనే 
ప్రారంభించవలసింది. 


క. మనుచరిత! నీ సహోదరు, లనుపమదివ్యాస్తవేదు లాహవభూమిం 
జెనకిన వైరిన్సపాలురం, దునుమంగం జాలుదురు శౌర్యదుర్దమభంగిన్‌. "702 


ప్రతి : మనుచరిత!= మనువు నడవడిక వంటి నడవడిక గలవాడా!; నీ సహ+ఉదరులు= నీ తోడబుట్టిన మీ తమ్ములు; 
అనుపమ = సాటిలేని; దివ్య+అస్త్రవేదులు= దివ్యమైన అస్త్రవిద్య తెలిసినవారు; ఆహవభూమిన్‌= యుద్ధరంగంలో; చెనకిన = 
ఎదిరించిన; వైరినృపాలురన్‌= శత్రురాజులను; శౌర్యదుర్దమభంగిన్‌= శూరత్వం చేత అణప శక్యంగాని రీతిలో, తునుమన్‌+ 
కన్‌= చంపడానికి; చాలుదురు = సమర్జులు అవుతారు. 


తా:ఓ ధర్మరాజా! స్‌ తమ్ములు సాటిలేని దివ్యమైన అస్త్రవిద్యలు తెలిసినవారు. యుద్ధభూమిలో ఎదిరించిన శత్రురాజుల్ని 
తమ శౌర్యంతో అనాయాసంగా సంహరించి నీకు విజయాన్ని చేకూర్చగల సమర్థులు. 


క. గెలువుము విమతనృపాలుర, వెలయుము బుధవినుతమైన విశ్రుతకీర్తిన్‌ 
నిలుపుము నిఖీలధరా మం, డలిని భవచ్చాసనము దృఢంబుగం జెల్లన్‌. "7703 


ప్రతి: విమతనృపాలురన్‌= శత్రురాజుల్ని గెలువుము= జయించుము; బుధ= దేవతలచేత; వినుతము+ఐన = 
కొనియాడబడునట్టి; విశ్రుతకీర్తిన్‌= ప్రసిద్ధికక్కిన యశస్సుతో; వెలయుము= ప్రకాశించుము; నిఖిల ధరామండలినిన్‌ = 
ఈ భూమండలాన్నంతటినీ; భవత్‌+శాసనము= నీయొక్క ఆజ్ఞ దృఢంబు+కన్‌= గట్టిగా చెల్లన్‌= చెల్లేటట్లుగా; నిలుపుము= 
న్థాపించుము. 


దశమస్కంధము - ఉత్తరభాగము 295 


తా;ఓ ధర్మరాజా! నీవు నీ శత్రురాజుల నందరిని జయించి, దేవతలు ప్రశంసించే విధంగా నిర్మలమైన కీర్తి లోకమంతటా 
వ్యాపింపజేసి, ఈ భూమండలం అంతటా నీ ఆజ్ఞ చెల్లుబడి అయ్యెటట్లుగా స్థిరపరచు. 
క. నీ పంచుకార్య మొరులం, జూపక యేం జేయ నిన్ను జుట్టన వైలం 

జూపంగ వచ్చునె! సకల ధ, రాపతులకు నీకుం జేయరానిది గలదే!. "704 
ప్రతి : నీ పంచుకార్యము= నీవు నియోగించే కార్యం; ఒరులన్‌= ఇతరుల్ని చేయవలసిం దని; చూపక= చూపకుండా 
(చెప్పకుండా); ఏన్‌= నేనే చేయన్‌= చేస్తూండగా; సకల ధరాపతులకున్‌= రాజులందరికి; నిన్నున్‌= నిన్ను) చుట్టనవైలన్‌= 
చూపుడు వేలితో; చూపన్‌+కన్‌ వచ్చున్‌+ఎ? = ఇత డిలాంటివాడని వేలెత్తి చూపగలరా? 
తా;ఓ ధర్మరాజా! నీవు చెప్పిన పనిని ఇతరులకు చెప్పక ననే స్వయంగా చేస్తుండగా, లోకంలోని రాజులలో ఎవ్వరు నిన్ను 
ఏ విషయంలోనైనా వేలెత్తి చూపగలరా? నీకు చేయశక్యంగాని పని ఏముంది గనుక? 
వ. కావున. "705 
ప్రతి :; కావున= అందువలన... 
క. విమలమతి నిట్టి మఖ రా, జమునకుందెప్పింపవలయు సంభారంబుల్‌ 

సమకూర్చుము; నీ యనుజుల, సమదగతిం బంపు నిఖిలశత్రుల గెల్వన్‌. 706 
ప్రతి : విమలమతిన్‌= నిర్మలమైన బుద్ధితో; ఇట్టి మఖరాజమునకున్‌= ఇటువంటి శ్రేష్టమైన యజ్ఞానికి; తెప్పింపవలయు = 
తెప్పించవలసిన; సంభారముల్‌= వివిధ వస్తువుల్ని సమకూర్పుము = తెప్పించి ఉంచండి; నీ అనుజులన్‌= నీ తమ్ముళ్లను; 
నిఖిలశత్రులన్‌= పగవారినందరను; గెల్వన్‌= జయించునట్లు) సమదగతిన్‌= అమిత (దర్చంతో); పంపు= పంపుము. 
తా : నిర్మలమైన మనస్సుతో ఈ గొప్ప యజ్ఞాన్ని చేయడానికి కావలసిన అనేక వస్తుసంభారాలను తెప్పించు. నీ తమ్ముళ్లను 
లోకంలోని శత్రురాజులందరినీ (దర్చంతో) జయించి రమ్మని పంపు. 


క. అను మాటలు విని కుంతీ, తనయుండు మోదమునం బొంగి తామరసాక్షున్‌ 
వినుతించి శౌర్యకలితుల, యనుజుల దెసం జూచి పలికె హర్షముతోదన్‌. "707 


ప్రతి ; అను మాటలు, విని= శ్రీకృష్ణుడు చెప్పిన ఆ మాటలు విని; కుంతీ తనయుండు = ధర్మరాజు; మోదమునన్‌= 
ఆనందంతో; పొంగి= ఉప్పాంగినవాదై; తామరస +అక్షన్‌= కమలనేత్రుడైన కృష్ణుణ్ణి వినుతించి= పొగడి; హర్షముతోడన్‌= 
సంతోషంతో; శౌర్య కలితుల= శూరులైన; అనుజుల దెసన్‌= తమ్ములవైపు; చూచి పలికెన్‌= చూచి ఇలా చెప్పాడు. 


తా; శ్రీకృష్ణుడు చెప్పిన మాటలు విని ధర్మరాజు ఆనందంతో ఉప్పాంగి, కృష్ణుణ్ణి పొగడి, సంతోషితస్వాంతుడై మిక్కిలి 
శూరులైన తన తమ్ములవైపు చూచి ఇలా పలికాడు. 


క. సృంజయభూపాలకులును, గుంజరరథవాజిసుభటకోటులు నినుం గొ 
ల్వం జను మని సహదేవుని, నంజక పొ మృనియె దక్షిణాశ జయింపన్‌. "708 


296 శ్రీ మహాభాగవతము 


ప్రతి : సృంజయ భూపాలకులును = సృంజయదేశపురాజులును; కుంజర రథ వాజి సుభటకోటులు= ఏనుగులు, రథాలు, 
గుజ్టాలు, కాలిబంట్ల సమూహం; నినున్‌= నిన్ను, కొల్వన్‌+చనుము +అని= సేవిస్తూ నీ వెంటరాగా బయలుదేరుము అని; 
సహదేవునిన్‌= తన చిన్నారితమ్ముడైన సహదేవుణ్ణి; అంజక= వెనుకాడక; దక్షిణ+ఆశన్‌= దక్షిణదిక్కును; జయింపన్‌= 
జయించడానికి పొమ్ము+అనియెన్‌= పంపించాడు. 


తా; సృంజయ దేశపురాజులు తగిన చతురంగ బలాలతో నిన్ను సేవిస్తుండగా, నీవు దక్షిణ దిక్కును జయించి రమ్మని 
ధర్మరాజు తన చిన్న తమ్ముడైన సహదేవుణ్ణి పంపించాడు. 


క. ప్రకటచతుర్విధసేనా, ప్రకరంబులు గొలువం బంచెం బడమటిదిశకున్‌ 

నకులున్‌ విదళితరిపుభూ, పకులున్‌ శౌర్యంబు మెజసి పార్థివముఖ్యా! 709 
ప్రతి : పార్ధివముఖ్యా!= ఓ రాజగ్రేష్టుడా!; ప్రకట= ప్రసిద్ధమైన; చతుర్‌+విధసేనా ప్రకరంబులు= నాల్లు విధాలైన 
రథ -గజ-అశ్వ-పదాతి సేనాసమూహాలు; కొలువన్‌= సేవింపగా; పడమటి దిశకున్‌= పదమటి దిక్కునకు; విదళిత= 
నరకబడిన; రిపు భూపకులున్‌= శత్రురాజులు గల; నకులున్‌= నకులుదనే; సోదరునిన్‌ = తమ్ముణ్ణి, శౌర్యంబు= శూరత్వం; 
మెజసి= ప్రకాశించేటట్లుగా? పంచెన్‌= పంపాడు. 


తా: ఓ పరీక్షిన్మహారాజు! ధర్మరాజు ఏనుగులు, రథాలు, గుజ్టాలు, కాలిబంట్లు అనే నాల్టు విధాలైన సేనలతో శత్రువులనందరినీ 
నజికివేయగలవాదైన నకులుణ్జ్లి శూరత్వం మెటిసేటట్లుగా పడమటి దిక్కును గెలువమని పంపాడు. 


క. _దుర్దనభంజను శౌర్యో, పార్ణితవిజయప్రకాండు నాహవనిపుణు 

న్నర్ణునమహితయశోనిధి, నర్జును నుత్తరపుదిశకు ననిచె నరేంద్రా! "710 
ప్రతి : నర+ఇ౦ద్రా!= రాజులలో శ్రేష్టుడవైన పరీక్షిన్మహారాజా!; దుర్దనభంజనున్‌= దుర్శ్మార్గుల్ని సంహరించేవాడు; 
శౌర్య+ఉపార్ణిత= తన శూరత్వంచేత సంపాదించుకున్న విజయ ్రకాండున్‌= గెలుపుల సమూహాలు కలవాడు; ఆహవనిపుణున్‌= 
యుద్ధం చేయుడంలో నేర్పరి అయిన; అర్జున మహిత యళశోనిధిన్‌= స్వచ్చమైనది తెల్లనిది అయిన గొప్ప కీర్తికి నిధియైన; 
అర్జునున్‌= అర్జునుణ్ణి; ఉత్తరపుదిశకున్‌= ఉత్తరదిక్కుకు; అనిచెన్‌= పంపాడు. 
తా: ఓ రాజా! దుష్టులను భంగపెట్టేవాడు, తన శౌర్యంతో ఆర్జించిన విజయపరంపరలు గలవాడు, యుద్ధవిద్యయందు 
నేర్పరి. స్వచ్చమైన గొప్పకీర్తి గలవాడు అయిన అర్జునుణ్ణి ఉత్తరదిక్కు జయించడానికి పంపాడు. 


ఆ. మహితశౌర్యనిధులు మత్స్యకేకయ మద్ర, భూతలేంద్రబలసమేతముగను 
దర్పమొప్పం బంచెం దూర్చుదిక్కునకు ను, ద్దామనిహతవైరిధాము భీము. 711 


ప్రతి ; మహిత శౌర్యనిధులు = గొప్పశౌర్యానికి నిధులైనవారు; మత్స్య = మత్స్యదేశంయొక్క కేకయ = కేకయ దేశంయొక్క 
మద్ర= మద్రదేశంవారైన; భూతల+ఇంద్ర= రాజులయొక్క బలసమేతముగను= బలాలతో కూడి; దర్పము= గర్వం; 
ఒప్పన్‌= ఒప్పునట్లుగా; ఉద్దామ= ఎక్కువగా? నిహత= చంపబడిన; వైరి= శత్రువులయొక్క ధథామున్‌= తేజస్సులు 
గలవాణ్ణి; భఖీమున్‌= భీమసేనుణ్ణి; తూర్పుదిక్కునకున్‌= తూర్పుదిక్కుకు; పంచెన్‌= పంపాడు. 


దశమస్కంధము - ఉత్తరభాగము 29/7 


తా: గొప్ప శౌర్యోపేతులైన మత్స్య, కేకయ, మద్రదేశపు రాజులయొక్క సేనలను కూడుకొని, తన శౌర్య వీర్య ప్రతాపాలకు 
తగినట్లుగా - అనేక వీరులను చంపి, వారి తేజస్సు హరించిన భీమసేనుణ్ణి తూర్పుదిక్కులోని రాజులను జయించడానికి 
పంపాడు. 


చ. పనిచిన వార లేగి ఘనబాహుపరాక్రమవిక్రమంబుల 
న్ననుపమశౌర్యులైన చతురంతమహీశుల నోర్చి కప్పముల్‌ 
కనకవినూత్నరత్నతురగప్రముఖాఖిలవస్తుజాతముల్‌ 
గొని చనుదెంచి ధర్మజునకుం బ్రణమిల్లి యుదాత్తచిత్తులై., 712 


ప్రతి : పనిచినన్‌= పంపగా; వారలు+ఏగి= వారువెళ్లి ఘన బాహుషరూక్రమ= గొప్పదెన భు జహూక్రమంచేత; విక్రమంబులన్‌= 
విశేషమైన ప్రతాపంతోను; అనుపమ= సాటిలేని; శౌర్యులైన= పరాక్రమంగల వారైన; చతుర్‌+అంత మహీ+ఈశులన్‌= 
నాల్గు దిక్కులలోని రాజులను; ఓర్చి= జయించి; కనక= బంగారు; వినూత్న= మిక్కిలి కొత్తవైన; రత్న= రత్నాలు; తురగ= 
గుజ్టాలు; ప్రముఖ= మొదలైన ప్రసిద్ధి పొందిన; అఖిల వస్తుజాతముల్‌= సమస్త వస్తువుల సముదాయాలను; కప్పముల్‌= 
కప్పములుగ్గా; కొని= తీసుకొని; చనుదెంచి= వచ్చి; ఉదాత్తచిత్తులు +ఐ= గంభీరమైన మనస్సులు గలవారై ధర్మజునకున్‌= 
ధర్మరాజుకు; ప్రణమిల్లి= నమస్కరించి... 


తా : అట్లు పంపగా ధర్మజుని తమ్ములైన భీమార్జున నకులసహదేవులు తమ తమ భుజబలాల్నీ ప్రతాపాన్నీ ప్రకాశింపబేసి, 
ఎంతో శూరులైన నాల్గుదిక్కుల్లోని రాజుల్ని గెలిచి వారినుండి ధనం, రత్నాలు, గుజ్టాలు మొదలైన ప్రముఖవస్తువుల 
నన్నింటినీ కప్పములుగా స్వీకరించి, గాంభీర్యంతో కూడిన మనస్సు గలవారై వచ్చి, ధర్మరాజుకు నమస్కరించారు. 


చ. తమతమ పోయి వచ్చినవిధంబుల భూపతులన్‌ జయించుటల్‌ 
క్రమముగం జెప్ప నందుల జరాతనయుం డదరివెట్టం దయ్యె నం 
చమరవరేణ్యనందనుం దడహంకృతి దక్కంగ విన్నవించినన్‌ 
యమసుతుం డూరకుండె వికలాత్మకుండై విని యంతం గృష్టుండున్‌. 7718 


ప్రతి; తమతమ పోయివచ్చిన= తమయొక్క దిగ్విజయాలకు వెళ్లి వచ్చిన; విధంబులు= విధానాలూ; భూపతులన్‌= 
రాజులను; జయించుటల్‌= గెలవడం; క్రమమునన్‌= వరుసగా; చెప్పన్‌= చెప్పగా అందులన్‌= ఆ రాజులలో; జరా 
తనయుండు= జరాసంధుడు; అరివెట్టండు +అయ్యెన్‌= కప్పము కట్టనివాడయ్యాడు; అంచున్‌= అంటూ; అమరవరేణ్య 
నందనుండు = దేవతా శ్రేష్టుడైన ఇంద్రుని కొడుకైన అర్జునుడు; అహంకృతి= గర్వము; తక్కంగ= అణగునట్లు విన్నవించినన్‌= 
మనవి చేయగా; విని= విని యమసుతుండు= యమధర్మరాజు కొడుకైన ధర్మరాజు; వికల+ఆత్మకుందు +ఐ= వికలమైన 
మనస్సుతో ఏమీ తోచనివాడై) ఊరక+ఉండెన్‌= ఏమీ మాట్లాడకుండా ఉండిపోయాడు; అంతన్‌= అంతట; కృష్ణుండున్‌= 
శ్రీకృష్ణుడు... 

తా : నాల్డుదిక్కులకు వెళ్లినవారు తాము ఆయా ప్రాంతాలకు వెళ్లి, రాజుల్ని జయించి వచ్చిన విశేషాలు వరుసగా చెప్పారు. 


జరాసంధుడు ఓటమిని అంగీకరించినప్పటికీ కప్పం కట్టలేదనే విషయాన్ని అర్జునుడు అహంకారాన్ని తగ్గించుకొని మనవి 
చేశాడు. ఆ విషయాన్ని విని, ధర్మరాజు ఏమి చేయడానికీ తోచకుండా ఊరికే ఉండిపోయాడు. అప్పుడు శ్రీకృష్ణుడు 


298 శ్రీ మహాభాగవతము 


తే. ధర్మనందనుం జూచి యుత్కలికతోడం, బలికె మాగధుం బోరం జంపంగ నుపాయ 

మొకటి గల దది సెప్పెద నుద్ధవుండు, నాకుం జెప్పినచందంబు నయచరిత్ర! 714 
ప్రతి: ధర్మనందనున్‌= ధర్మరాజును; చూచి= చూచి; ఉత్మలిక తోదడన్‌= కుతూహలంతో; పలికెన్‌= చెప్పాడు; నయచరిత్ర= 
నీతియుక్తమైన నదవడిక గలవాడా (ధర్మరాజా!); మాగధున్‌= జరాసంధుణ్సి; పోరన్‌= యుద్ధంలో; చంపన్‌+కన్‌= 
సంహరించడానికి; ఉపాయము+ఒకటి= ఒక ఉపాయం; కలదు= ఉంది; నాకున్‌= నాతో; ఉద్ధవుండు = ఉద్ధవుడు; 
చెప్పిన చందంబు= చెప్పిన విధం; చెప్పెదన్‌= చెబుతాను. 
తా; ధర్మరాజును చూచి శ్రీకృష్ణుడు కుతూహలంతో ఓ రాజా! జరాసంధుణ్ణి చంపడానికి ఉపాయం ఒకటి ఉంది. అది 
నాకు ఉద్ధవుడు చెప్పింది. నీకు వివరంగా చెప్తాను - వినుము. 


చ. విను మగధేశ్వరుం డెపుడు విప్రజనావళఠియందు భక్తియున్‌ 

వినయముం గల్లి యొద్దియును వేండినచో వృథసేయ కిచ్చుం గా 

వున విజయుండునుం బవనపుత్రుండు నేనును బ్రాహ్మణాకృతిం 

జని రణభిక్ష వేండిన వశంవదుందై యతం డిచ్చుం గోరికల్‌. "715 
ప్రతి : విను= వినుము; మగధ+ఈశ్వరుండు= జరాసంధుడు; ఎపుడున్‌= ఎల్లప్పుడు; విప్రజన +ఆవళి+అందున్‌= 
బ్రాహ్మణజనసమూహంపట్ల భక్తియున్‌= భక్తియు; వినయమున్‌= అణకువయు; కల్లి= కలిగి, ఎద్దియును= ఏదైనా; 
వేండినచోన్‌= అడిగినట్లయితే; వృథ+చేయక= కాదనక (కోరిక వ్యర్థముచేయక); ఇచ్చున్‌= ఇచ్చాడు; కావునన్‌= కాబట్టి; 
విజయుండునున్‌= అర్జునుడును; పవనపుత్రుండున్‌= భీముడును; ఏనును= నేనును; బ్రాహ్మణ+ఆకృతిన్‌= బ్రాహ్మణుల 
వేషాలతో; చని= వెళ్లి రణభిక్ష వేండినన్‌= యుద్దాన్ని భిక్షగా కోరినట్లయితే; అతందు= ఆ జరాసంధుడు; వశంవదుండు+ ఐ= 
అనుకూలుడై; కోరికల్‌= మా కోరిన కోరికలు; ఇచ్చున్‌= ఇస్తాడు. 
తా; ఉద్ధవుడు చెప్పింది చెబుతాను విను! అని శ్రీకృష్ణుడు ధర్మరాజుతో - రాజా! జరాసంధుడు ఎల్లప్పుడు బ్రాహ్మణలయందు 
భక్తిగలవాడు. అణకువగలవాడు. బ్రాహ్మణులు ఏది కోరినా కాదనక ఇచ్చేవాడు. కనుక, అర్జ్హునుడూ, భీముడూ, నేనునూ 
బ్రాహ్మణవేషధారులమై వెళ్లి, యుద్దాన్నే భిక్షగా కోర్తాము. బ్రాహ్మణుల పట్లగల గౌరవంతో మాకు అనుకూలుడై మేము 
కోరిన కోరికను మన్నించి తప్పక రణభిక్షను ఇస్తాడు. 


వ. అట్టియెడ. 716 
ప్రతి : అట్టి+ఎడన్‌= అట్టి సందర్భంలో... 
శ శ్రీకృష్ణ భీమార్దునులు జరాసంధుని వధింప€బోవుట * 
తే. తవిలి యప్పుడు మల్లయుద్ధమున వానిం, బిలుకుమార్చింప వచ్చును భీముచేత! 
ననిన ధర్మజుం “డదిలెస్స” యనిన విప్ర, వేషములు దాల్చి యరిగిరి విశదయశులు. 717 


ప్రతి : అప్పుడు= ఆ యుద్ధభిక్షను ఇచ్చినప్పుడు; తవిలి= పూని; మల్లయుద్ధమునన్‌= మల్లయుద్ధంలో; భీముచేతన్‌= 
భీమునిచేత; వానిన్‌= ఆ జరాసంధుణ్ణి; పిలుకుమార్చింపవచ్చును= చంపింప వచ్చును; అనినన్‌= అని చెప్పగా; 


దశమస్కంధము - ఉత్తరభాగము 299 


ధర్మజుండు= ధర్మరాజు అది లెస్స +అనినన్‌= ఈ ఆలోచన బాగుందని చెప్పగా? విశదయశులు= శుద్ధమైన కీర్తిగల 
వారయిన ఆ శ్రీకృష్ణథీమార్దునులు; విప్రవేషములు= బ్రాహ్మణ వేషాలు; తాల్చి= వేసుకొని; అరిగిరి= వెళ్లారు. 

తా ; జరాసంధుడు యుద్ధభిక్షను సమర్పించినప్పుడు మేము పూనికతో భీమునిచేత జరాసంధుణ్ణి చంపించగలం అని 
శ్రీకృష్ణుడు చెప్పగా ధర్మరాజు ఈ ఆలోచన బాగుంది అన్నాడు. ఆ తర్వాత, శుద్ద్భయశోవంతులైన శ్రీకృష్ణుడు, భీముడు, 
అర్జునుడు బ్రాహృ్మణవేషాలు వేసుకొని, జరాసంధుని నగరానికి వెళ్లారు. 


వ. ఇట్లు కృష్ణథీమార్జునులు బ్రాహ్మణవేషంబులు దాల్చి త్రేతాగ్నులుం బోలెం దమ శరీరతేజోవిశేషంబులు 
వెలుంగ, నతిత్వరితగతిం జని గిరివ్రజంబు సొచ్చి యందు నతిధిపూజలు (శద్దాగరిష్టచిత్తుందై కావించుచున్న 
జరాసంధునిం గనుంగొని యిట్లనిరి. 718 
ప్రతి : ఇట్లు= ఈ విధంగా; కృష్ణథీమ +అర్జునులు= శ్రీకృష్ణుడు, భీముడు, అర్జునుడు; బ్రాహ్మణ వేషంబులు +తాల్చి= 
బ్రాహ్మణ వేషాలు వేసుకొని; శ్రేతాగ్నులున్‌+పోలెన్‌= మూడు అగ్నులవలె; తమశరీర తేజస్‌+విశేషంబులు= తమ తమ 
దేహాలలోని విశేషమైన తేజస్సులు; వెలుంగన్‌= ప్రకాశించగా; అతి త్వరితగతిన్‌+చని= ఎంతో వేగంతో వెళ్లి గిరివ్రజంబు= 
జరాసంధుని పట్టణమైన గిరివజమనే నగరంలో; చొచ్చి= ప్రవేశించి; అందున్‌= ఆ నగరులో; అతిధిపూజలు= అతిథులకు 
గావించే పూజలు; (శ్రద్దా గరిష్టచిత్తుండు+ఐ= చాల (శ్రద్ధతో పెంపొందిన చిత్తంగలవాడై) కావించుచున్‌+ఉన్న= చేస్తున్న 
జరాసంధునిన్‌= జరాసంధుణ్జి; కనున్‌+కొని= చూచి; ఇట్లు+అనిరి= ఈ విధంగా అన్నారు. 

తా: శ్రీకృష్ణఖీమార్జునులు బ్రాహ్మణవేషాలు ధరించి, ముగ్గురిశరీరాలు తేజోవంతాలై మూడగ్నులవలె ప్రకాశిస్తూ ఉండగా 
అతివేగంగా గిరివ్రజ పట్టణానికి వెళ్లి ఆ పట్టణంలో చాల (శ్రద్ధతో అతిథులను పూజిస్తూన్న జరాసంధుణ్ణి చూచి 
ఇట్లన్నారు. 

విశే : త్రేతాగ్నులు - 1. గార్హపత్యం 2. ఆహవనీయం 3. దక్షిణాగ్ని. 


క. “ధరణీశ! యతిథిపూజా, పరుందవు నీ వనుచు దిశలం బలుకంగ విని మే 

మరుదెంచితిమి మదీప్ప్సిత, మజసేయక యిమ్ము సువ్రతాచారనిధీ! "719 
ప్రతి : ధరణి+ఈశ= ఓ రాజా!; నీవు= నీవు; సువ్రతాచారనిధీ! = మంచి వ్రతాలను ఆచరించుటకు ఆశ్రయమైనవాడా!; 
అతిథిపూజాపరుండవు= అతిథుల్ని పూజించడంలో నిష్ట ఉండేవాడివి; అనుచున్‌= అంటూ; దిశలన్‌= అన్ని దిక్కులలో; 
పలుకన్‌+కన్‌= జనులంతా చెప్తుంటే; విని= విన్నవారమై; మేము= మేము ముగ్గురం; అరుదెంచితిమి= వచ్చాము; 
మత్‌+ఈప్సితము= మా యొక్క కోరికను; అజ+చేయక= తక్కువ చేయక (కాదనక); ఇమ్ము ఒసగుము. 
తా ; ఓ రాజా! సదాచార సంపన్నా! నీవు అతిథి పూజలు అతి నిష్టతో చేసేవాడివని దశదిశలలో నిన్ను గూర్చి జనులు 
చెప్పగా విని మేము వచ్చాం. మా మనస్సులోని కోర్మెను మన్నించి కాదనక ఇవ్వాలి అన్నారు. 


క. అతిథిజనంబుల భక్తిన్‌, సతతముం బూజించి యుచితసత్మారము లు 
న్నతి నడపు సజ్జనులు శా, శ్వతకీర్తులు ధరణిం బడయం జాలుదు రనఘా! 720 


300 శ్రీ మహాభాగవతము 


ప్రతి : అనఘా!= పాపము లేనివాడా!; సతతము = ఎల్లప్పుడు; పూజించి= పూజలుచేసి; ఉచిత సత్మారములు= తగినట్టి 
సన్మానాలు; ఉన్నతిన్‌= గౌరవభావంతో; నదుపు= నిర్వహించే; సత్‌+జనులు= ఉత్తమ జనులు; ధరణిన్‌= భూమిపై; 
శాశ్వతకీర్తులు= నాశనంలేని యశస్సులు; పడయన్‌+చాలుదురు= పొందగలుగుతారు. 

తా: ఓ పుణ్యాత్ముడా! ఎల్లకాలం అతిథుల్ని తగిన రీతిలో భక్తిగౌరవాలతో సన్నానించేవారు, పూజించేవారు అయిన 
ఉత్తములు ఈ భూమిపై శాశ్వతమైన కీర్తిని పొందుతారు. 


క. పరికింపంగ దేహం బ, స్థిర మని నిజబుద్ధిం దలంచి చిరతరకీర్తి 

స్పురణం టబ్రస్తుతి కెక్కని, పురుషుండు జీవన్ఫతుండు భూరివివేకా! 721 
ప్రతి : భూరివివేకా!= అధికమైన వివేకం గలవాడా!; పరికింపన్‌+కన్‌= చూడగా; దేహంబు= ఈ శరీరం; అస్థిరము+ 
అని= స్థిరం కానిది అని; నిజబుద్ధిన్‌= తన మనస్సున; తలంచి= భావించి; చిరతర కీర్తిస్సురణన్‌= మిక్కిలి శాశ్వతమైన కీర్తి 
యొక్క ప్రకాశంచేత; ప్రస్తుతికిన్‌= పొగడ్తకు; ఎక్కని= గణనకు రానట్టి; పురుషుండు= మానవుడు; జీవత్‌+మృతుండు= 
బ్రతికీ చచ్చినవాడే అవుతాడు. 
తా : మహావివేకంగల జరాసంధుడా! చక్కగా పరిశీలించి చూడగా ఈ శరీరం స్థిరమైంది కాదని తెలిసి, శాశ్వతమైన కీర్తిని 
పొందడానికి ప్రయత్నం చేయని మానవుడు బ్రతికీ చచ్చినవాదే అవుతాడు. 
క. _ ధారుణిలోన వదాన్యుల, కీ రాని పదార్థ మొక్కటేనిం గలదే 

కోరినం దన మేయెముకలు, ధీరుండై యిచ్చె నని దధీచిని వినమే? 722 
ప్రతి : ధారుణిలోనన్‌= భూమిలో; వదాన్యులకున్‌= దానం చేయటంలో ప్రీతిగలవారికి; ఈరాని= ఇయ్యరాని; పదార్ధము = 
వస్తువు; ఒక్కటి+ఏనిన్‌= ఒక్కటైనా కలదు+ఏ= ఉన్నదా?; కోరినన్‌= కోరగా? తన= తనయొక్క మే= శరీరంలోని; 
ఎముకలు = ఎముకలు; ధీరుండు+ఐ= ధైర్యవంతుడై; ఇచ్చెన్‌+అని= ఇచ్చాడని; దధీచిని= దధీచి అనుమహర్షిని గూర్చి; 
వినము+ఏ= వినలేదా? (విన్నాం కదా!) 
తా : లోకంలో దాతలకు ఇది ఇవ్వదగిందీ కాదు, ఇది అనే వస్తువు ఒక్కటికూడా లేదు. ఏది కోరినా ఇస్తారు. దధీచి అనే 
మహర్షి దేవతలు కోరగా తన శరీరంలోని ఎముకలను అతి ధైర్యంతో సమర్పించిన విషయం విన్నాం కదా! 


విశే : దధీచి ఇచ్చిన వెన్నెముకతోనే ఇంద్రునివజ్రాయుధం చేయబడింది. 


క. అడిగిన వృథసేయక తన, యొడ లాంకలిగొన్న యెజుకు కోగిరముగ నే 

రడ నిచ్చి కీర్తిం గనె నని, పుడమిన్‌ మును వినమె యల కపోతము ననఘా! 728 
ప్రతి : అనఘా!= పాపం లేనివాడా!; పుడమిన్‌= ఈ నేలమీద; మును= పూర్వం; అడిగినన్‌= తనను కోరగా; వృథ+చేయక= 
వ్యర్థం చేయకుండా (కాదనక); తన+ఒడలు= తన శరీరం; ఆకలిగొన్న= ఆకలితో నున్న ఎజుకుకున్‌= బోయవానికి; 
ఓగిరము+కన్‌= భోజనంగా; ఏర్పడన్‌= ప్రసిద్ధంగా; ఇచ్చి; క్రీర్తిన్‌= కీర్తిని; కనెన్‌+అని= పొందిందని; అల కపోతమున్‌= 
ప్రసిద్ధి చెందిన పావురాన్ని గురించి; వినము+ఎ= విన్నాం కదా! 
తా : ఓ పుణ్యపురుషా! పూర్వం ఈ భూమిపై ఒక పావురం తనను యాచించిన బోయవాని కోరికను కాదనక అతని ఆకలి 
తీర్చుటకు దేహాన్నే ఆహారంగా అర్పించి శాశ్వతమైన కీర్తిని పొందిందనే కథను విన్నాం కదా! 


దశమస్కంధము - ఉత్తరభాగము 301 


క. ఆ యింద్రాగ్నులు శ్యేనక, వాయస రూపములం దన్ను వలంతిగ వేండన్‌ 

ధీయుతుండై మును శిబి తన, కాయము గోసిచ్చె నన జగంబుల వినమే! 2డీ 
ప్రతి :; మును= పూర్వకాలంలో; ఆ+ఇంద్ర+అగ్నులు= ప్రసిద్ధమైన ఇంద్రుడు, అగ్నిదేవుడు; శ్యేనక= దేగయొక్కయు; 
వాయస= కాకియొక్కయు; రూపములన్‌= రూపాలతో; తన్నున్‌= తనను; వలతిగన్‌= నేర్పుగా; వేండన్‌= అర్జించగా; 
శిబి= శిబిచక్రవర్తి ధీయుతుండు+ఐ= బుద్ధి విశేషం గలవాడై) తన కాయమున్‌= తన శరీరాన్ని కోసి +ఇచ్చెన్‌+అనన్‌= 
కోసి ఇచ్చాడని; జగంబులన్‌= లోకంలో; వినము+ఏ!= వినలేదా? (విన్నాం కదా!) 
తా : పూర్వకాలంలో శిబి చక్రవర్తి తనను పరీక్షించడానికై ఇంద్రుడు దేగగా, అగ్ని కాకిగా రూపాలు ధరించి వచ్చి 
మాంసాన్ని కోరగా శిబి ధీయుతుడై తన శరీరాన్ని తెగువతో కోసి యిచ్చిన విషయం మనం విని ఉన్నాం కదా! 


ఆ. ధీరమతులు రంతిదేవహరిశ్చంద్ర, బలులు నుంఛవృత్తి బ్రాహ్మణునిని 

మున్ను సెప్ప వినమె? సన్నుతచరితులు, సన్న నైన నేండు నున్నవారు. "7205 
ప్రతి : ధీరమతులు= మానసికమైన ధైర్యం గల; రంతిదేవ= రంతిదేవుడు; హరిశ్చంద్ర= హరిశ్చంద్రుడు; బలులున్‌= బలి 
చక్రవర్తి మున్నగు చక్రవర్తులు; ఉంఛవృత్తిన్‌= తిరిపమెత్తి జీవించే; బ్రాహ్మణునినిన్‌= ఒక బ్రాహ్మణుణ్ణి గురించి; మున్ను= 
పూర్వం; చెప్పన్‌+వినము+ఎ? = చెప్పగా విన్నాం కదా సన్నుత చరితులు= కొనియాడదగిన నడవడిక గల ఆ మహాత్ములు; 
చన్నన్‌+ఐనన్‌= చనిపోయినప్పటికీ; నేండున్‌= నేటికిని; ఉన్నవారు= జీవించి ఉన్నవారే కదా! 
తా; మానసిక ధైర్యంగల రంతిదేవుడు, హరిశ్చంద్రుడు, బలి అనే చక్రవర్తులు, బీిచ్చమెత్తుకొని జీవించే ఒక బ్రాహ్మణుడు 
పూర్వకాలంలో చేసిన దానవిశేషాలు మనం విని ఉన్నాం కదా! సన్నుతచరితులైన ఆ మహాత్ములు చనిపోయినప్పటికీ 
జీవించియున్నవారివలెనే నేటికినీ ప్రజలు చెప్పుకొంటున్నారు. (యశఃకాయులై జీవించి ఉన్నారు అని తాత్పర్యం.) 


వ. అనిన విని జరాసంధుండు వారల రూపంబులును, మేఘగంభీరభాషణంబులును, గుణకిణాంకం 
బులును మవాప్రభావంబులును జూచి తన మనంబున 'వీరలు బ్రాహ్మణవేషధారులైన రాజేంద్రులు 
గానోపుదు; ర, ని తలంచి “యిమ్మహాత్ములు గోరిన పదార్థ్ధంబ కాదు; ప్రాణంబు లేనియు నిత్తు;ు నదియునుం 
గాక తొల్లి బలీంద్రుండు విప్రవ్యాజంబున నడిగిన విష్ణుదేవునకు నాత్మపదథభ్రష్టత్వం బెజింగియు విచారింపక 
జగత్రయంబు నిచ్చి కీర్రిపరుం డయ్యె; క్షత్రబంధుం దడనువాండు బ్రాహ్మణార్థంబు నిజప్రాణపరిత్యాగంబు 
సేసి నిర్మలంబగు యశంబు వడసె; నది గావున ననిత్యంబైన కాయంబు విచారణీయంబు గాదు; కీర్తి 
వడయుట లెస్స యని తలంచి యుదారుండై కృష్ణార్జునభీములం గని యిట్లనియె. 726 

ప్రతి : అనినన్‌= శ్రీకృష్ణాదులు దాతల గాథలు వివరింపగా?, విని= (శ్రద్ధగా విని వారల= ఆ మువ్వరియొక్క 
రూపంబులును= ఆకారములున్సు మేఘగంభీర= మేఘంవలె గంభీరంగా ఉన్న భాషణంబులును= మాటలును; 
గుణకిణ+అంకంబులు= వింటినారి ఒరయడంచేత ఏర్పడిన కాయల గుర్తులును) మహా ప్రభావంబులును= గొప్ప 
మహిమతో ఒప్పుతూ ఉండడం; చూచి= గమనించి; తన మనంబునన్‌= తన మనస్సులో; వీరలు= ఈ ముగ్గురు; 
బ్రాహ్మణ వేషధారులు +ఐన= బ్రాహ్మణ వేషాలను ధరించిన; రాజ+ఇంద్రులు= రాజగ్రేష్టులు; కాన్‌+ఓపుదురు= అయి 


302 శ్రీ మహాభాగవతము 


ఉండవచ్చును; అని తలంచి= అని అనుకొని; ఈ+మహా+ఆత్ములు = ఈ మహానుభావులు; కోరిన పదార్థంబు+అ+కాదు = 
కోరినట్టి వస్తువుమాత్రమే కాదు; ప్రాణంబులు+ఏనియున్‌= నా ప్రాణాలనైనా ఇత్తును= తప్పక ఇస్తాను; అదియునున్‌+కాక= 
అదీగాక; తొల్లి= పూర్వం; బలి+ఇంద్రుండు= బలిచక్రవర్తి విప్రవ్యాజంబునన్‌= బ్రాహ్మణవేషారిల్లై; అడిగిన= అడిగినప్పుడు; 
విష్ణుదేవునకున్‌= సాక్షాత్తూ ఆ నారాయణునికి; ఆత్మ= తనయొక్క పదభష్టత్వంబు= పదవి పోతుందనే విషయం; 
ఎటింగియున్‌= తెలిసికూడా; విచారింపక = ఆలోచించక; జగత్రయంబున్‌= మూడు లోకాల్సి ఇచ్చి= సమర్పించి; కీర్తి 
పరుండు +అయ్యెన్‌= యశస్వి అయ్యాడు; క్షత్రబంధుండు +అనువాడు = క్షత్రబంధుడు అనువాడు; బ్రాహ్మణ +అర్ధంబు= 
బ్రాహృణునికోసం; నిజప్రాణపరిత్యాగంబు +చేసి= తన ప్రాణాలను విడిచి; నిర్మలంబు+అగు= స్వచ్చమైన; యశంబు+ 
పడసెన్‌= కీర్తిని పొందాడు; అది కావునన్‌= అట్ల కాబట్టి అనిత్యంబు+ఐన= శాశ్వతం కాని కాయంబు= శరీరం; 
విచారణీయంబు కాదు= ఆలోచింపదగింది కాదు; కీర్తిశపడయుట = కీర్తిని పొందడమే; లెస్స= మంచిది; అని తలంచి= 
అని ఆలోచనచేసి; ఉదారుండు+ఐ= దానం చేయడంలో గంభఖీరుడై; కృష్ణ+అర్జ్హున భీములన్‌+కని= శ్రీకృష్ణ, అర్జున, 
భీముల్ని చూచి; ఇట్లు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 

తా : అనగా విని వారి ఆకారాల్నీ మబ్బు ఉజిమినట్లు గంభీరంగా ఉండే వారిమాటల్నీీ వింటినారిఒరపిడిచే కాయలు 
కాచిన వారిచేతుల్స వారి తేజస్సునూ చూచి మనస్సులో “వీరు (బ్రాహ్మణ వేషధారులైన రాజోత్తములై ఉంటారు. ఇట్టి వీరు 
అడిగిన వస్తువులే కాదు నా ప్రాణాలనైనా ఇస్తాను. అదీగాక పూర్వం బలిచక్రవర్తి బ్రాహ్మణవటువురూపంలో ఆ విష్ణువే 
వచ్చి యాచింపగా, తన పదవి పోతుందని తెలిసికూడా సంకోచించక ముల్లోకాల్నీ దానమిచ్చి కీర్తిదేహుదైనాడు. 
క్షత్రబంధుడనేవాడు బ్రాహ్మణునికొరకు తన ప్రాణాలు విడిచి, కీర్తిని పొందాడు. కాబట్టి, ఈ అశాశ్వతమైన శరీరాన్నిగూర్చి 
విచారించడం మాని, కీర్తిని పొందడం మేలు అని తలచి కృష్ణభఖీమార్దునులను చూచి ఇలా చెప్పాడు. 


క. భూరిగుణులార! మీ మది, కోరిక యెటింగింపుం దేమి కోరిన నైనన్‌ 

ధీరత నొసంగుటయే కా, దారయ నా శిరము ద్రుంచి యైనను నిత్తున్‌. 727 
ప్రతి :; భూరిగుణులార!= గొప్పగుణాలు గల సత్పురుషులార!; మీ మది కోరిక= మీ మనస్సులోని కోరికను; 
ఎటింగింపుండు= తెలియపరచండి; ఏమి కోరినన్‌+ఐనన్‌= మీరు ఏమి కోరినా; ధీరతన్‌= ధైర్యంతో; ఒసగుటయే కాదు= 
ఇవ్వడమే కాదు; ఆరయన్‌= ఆలోచించగా; నా శిరమున్‌= నా శిరస్సునైనా సరే; త్రుంచి+ఐనను= తెగగొట్టి అయినా; 
ఇత్తును= సమర్పిస్తాను. 
తా : గొప్ప గుణవంతులైన సత్పురుషులారా! మీ కోరిక ఏమో తెలియచెప్పండి. మీరు ఏమి కోరినప్పటికీ తప్పక ధైర్యంతో 
ఇస్తాను. అంతేకాదు, కావాలంటే నా తలను తెగగొట్టియైనా మీకు సమర్పిస్తాను. 
ఉ. నావుడుం గృష్టుం డమ్మగధనాథున కిట్లను భూవరేణ్య! న్స్‌ 

భావము సూన్ఫతవ్రతశుభస్థితిం జెందు టెజుంగవచ్చె మా 

కీవలె నాజిభిక్ష యితం డింద్ర తనూభవుం డే నుపేంద్రుండం 

బావని యీతం డిం దొకనిం బైకొని యెక్కటి పోరంగాం దగున్‌ "728 
ప్రతి : నావుడున్‌= జరాసంధుడు అట్లు చెప్పగా; కృష్ణుందు = శ్రీకృష్ణుడు; ఆ+మగధనాథునకున్‌= ఆ మగధరాజగు 
జరాసంధునితో; ఇట్లు+అనున్‌= ఈ విధంగా అన్నాడు; భూవరేణ్య! = ఓ రాజగ్రేష్టుడా!; నీ భావము= నీ మనస్సు; 


దశమస్కంధము - ఉత్తరభాగము 303 


సూన్ఫతవ్రతశుభస్థితిన్‌= సత్యం పలకడమే [వ్రతంగా గల్గిన మేలిమి స్థితిని చెందుట = పొందడం; ఎజుంగన్‌+ 
వచ్చిన్‌= తెలియవచ్చింది; మాకున్‌= మాముగ్గురికీ; ఆజిభిక్ష= యుద్ధమనే భిక్షను; ఈవలెన్‌= ఇవ్వాలి; ఇతండు+ 
ఇంద్రతనూభవుందు= ఈతడు ఇంద్రునికొడుకు - అర్జునుడు; ఏన్‌= నేను; ఉపేంద్రుండన్‌= కృష్ణుణ్ణి ఈతందు= ఈతడు; 
పావని= పవనుని తనయుడైన భీముడు; ఇందున్‌+ఒకనిన్‌= మా ముగ్గురిలో ఒకణ్ణి; పైకొని= ఎదుర్కొని ఎక్కటి= 
ఒంటరిగా; పోరంగాన్‌= యుద్ధము చేయటం; తగున్‌= తగును. 


తా ; అనగా, ఆ శ్రీకృష్ణుడు జరాసంధుణ్ణి చూచి “ఓ రాజోత్తమా! నీవు సత్యవాక్యపాలనంలో (శద్ధగలవాడవై ఉండటం 
మాకు స్పష్టంగా తెలియవచ్చింది. మాకు నీవు యుద్దాన్ని భీక్షగా ఇవ్వాలి. నేను కృష్ణుణ్ణి. ఇతడు అర్జునుడు. ఈతడు 
పవనపుత్రుదైన భీముడు. మా ముగ్గురిలో ఎవరితోనైనా ఒక్కరితో, ఒక్కడవే యుద్ధం చేయడం మాకు కావాలి” అన్నాడు. 


చ. అన విని వాండు నవ్వి యహహా! విన వింతలు పుట్టె మున్నున 
న్ననిమొన నోర్వం జాలక భయంబునం బాటితి పెక్కుమార్లు; వం 
చన మధురాపురిన్‌ విడిచి సాగరమధ్యమునందు డాంగవే? 
వనరుహనాభ! నీ బిరుదు వాందితనంబును నాకు వింతయే? "729 


ప్రతి : అనన్‌= అని కృష్ణుడు చెప్పగా; విని= విన్నవాదై; వాండు= ఆ జరాసంధుడు; నవ్వి= నవ్వి, అహహా! = ఆహా! ఆహా); 
వినన్‌ వింతలు పుట్టెన్‌= వినడానికి వింతలైనమాటలు పుట్టాయి; మున్ను మునుపు; నన్నున్‌= నన్ను అని మొనన్‌= 
యుద్ధరంగంలో; ఓర్వన్‌+చాలక = భరించి జయించలేక; 'పెక్కుమార్లు= అనేక పర్యాయాలు; భయంబునన్‌= భయంతో; 
పాటితి= పారిపోయితివి; వనరుహనాభా తామరపుష్పం బొడ్డున గలవాడా (శ్రీకృష్ణా); వంచనన్‌= మోసంతో; మధుూూపురిన్‌= 
మధురానగరాన్నిి విడిచి= వదలి; సాగరమధ్యము+అందున్‌= నట్టనడిసంద్రంలో; డాంగవు+ఏ? = నీవు దాక్కొనలేదా?; 
నీ విరుదు= నీ శూరత్వం; వాండి తనంబును= పరాక్రమం; నాకున్‌= నాకు; వింత+ఏ= క్రొత్తయా! 


తా : అని కృష్ణుడు చెప్పగా జరాసంధుడు నవ్వుతూ “బెరా! ఓ కృష్ణా! ఈనాడు నీ నోటి నుండి కొత్త కొత్త మాటలు 
విన్పిస్తున్నాయి. మునుపు నీవు యుద్ధంలో నాతో పోరాడలేక అనేకపర్యాయాలు పారిపోలేదా? కపటమార్దంలో మధురా 
పట్టణాన్ని విడిచి, సముద్రమధ్యంలో దాక్కొనలేదా? నీ శౌర్యం, పరాక్రమం నేనెజబుగనివా?అని పరిహాసం చేశాడు. 


క. ఇన్నేల సెప్ప?ు మాయలం, బన్నినం బో విడువ గోపబాలక! బల సం 
పన్నుని మాగధభూవరు, న న్నెజుంగవె తొల్లి నందనందన! పోరన్‌? "780 


ప్రతి : గోపబాలక!= ఓ గోవులను కాచే గోపకుల బాలుడా!; నందనందన = నందుని కొడుకైన కృష్ణా; ఇన్ని+ఏల+చెప్ప? = 
ఇన్ని మాటలు చెప్పనేల? మాయలన్‌= కపటనాటకాలను; పన్నినన్‌= వేసినట్లయితే; పో విడువన్‌= పోనివ్వను; 
బలసంపన్నునిన్‌= బలసంపద గలవాళణ్ణి; మాగధభూవరున్‌= మగధదేశపు రాజునైన; నన్నున్‌= నన్ను తొల్లి= పూర్వం; 
పోరన్‌= యుద్ధంలో; ఎజుంగవు+ఎ= ఎట్టి వాడనో నీవు ఎరుగవా? 


తా : నందునికొడుకువైన ఓ గోపాల బాలుడా! నీతో ఇన్ని మాటలెందుకు? నీ వెన్ని కపటవేషాలు వేసినా నిన్ను 
విడిచిపెట్టేది లేదు. బలాధ్యుడదై ఈ మగధరాజుయుద్ధరంగంలో ఎంతటి వీరుడో! నీవు ఇది వరలో చూచి అనుభవ 
పూర్వకంగా తెలుసుకొన్నదే కదా! 


304 శ్రీ మహాభాగవతము 


ఉ. కాన రణోర్వి న న్నెదురం గష్టము గాన తలంగు; గోత్ర భి 
తూనుండు భూరిబాహుబలదుర్దముం డయ్యును బిన్న యీ మరు 
త్సూనుండు మామకప్రకటదోర్చలశక్తికిం జూడం దుల్యుండౌ; 
వీని నెదుర్తు నంచుం జెయివీచె జరాసుతుం డుగ్రమూర్తియై. 731 


ప్రతి : కానన్‌= కావున; రణ +ఉర్విన్‌= యుద్ధభూమిలో; నన్ను+ఎదురన్‌= నన్ను ఎదిరించడం; కష్టము+కానన్‌= చాల 
కష్టం కాబట్టి; తలంగు= తొలగిపో!; గోత్రభిత్సూనుండు= పర్వతాలను ఖండించిన ఇంద్రునికొడుకగు అర్జునుడు; భూరి 
బాహుబల దుర్దముండు +అయ్యునున్‌= అధికమైన భుజబలం అణచ శక్యం కానివాడు అయినప్పటికి; పిన్న చిన్నవాడు; 
ఈ మరుత్సూనుండు= ఈ వాయునందనుడయినభీముడు; చూడన్‌= చూడగా; మామక= నాయొక్క ప్రకటదోస్‌ +బలశక్తిన్‌= 
ప్రసిద్ధమైన భుజసామర్దానికి; తుల్యుండు+బె= సమానుడగును; వీనిన్‌= ఈ భీముణ్ణి; ఎదుర్హున్‌= ఎదిరిస్తాను గాక; 
అంచున్‌= అంటూ; జరాసుతుండు= జరాసంధుడు; ఉగ్రమూర్తి+ఐ= భయంకరమైన రూపం గలవాడై; చెయివీచెన్‌= ఇటు 
రమ్మని చేయి విసరి ఆహ్వానించాడు. 


తా: అనేక పర్యాయాలు నీవు నాతో పోరాదజాలక ఓడిపోయినవాడివి - కనుక నీకు నన్నెదిరించడం కష్టసాధ్యం కాబట్టి 
నువ్వు తప్పుకో. అర్జునుడు భుజబలంలో అధికుడే అయినప్పటికి పసివాడు. ఈ వాయుతనయుడైన భీముడు నాకు 
సరియైన యోధుడుగా నా బలాన్ని సహింపగలవాడుగా కన్పిస్తున్నాడు. కాబట్టి, ఈ భీముళ్లే ఎదిరిస్తానని భయంకర 
రూపుడై జరాసంధుడు భీముణ్ణి యుద్దానికి రమ్మని చేయి విసరి పిలిచాడు. 
క. కరువలిసుతునకు నొక ఖీ, కరగద నిప్పించి యొక్కగదం దనకేలన్‌ 

ధరియించి నలువురును గ్ర, చ్చజం బురివెలి కేగి యచట సమతలభూమిన్‌. "792 
ప్రతి : కరువలిసుతునకున్‌= వాయుపుత్రుడైన భీమునికి; ఒక భీకరగదన్‌= ఒక పెద్ద భయంకరమైన గదను; ఇప్పించి= 
ఇప్పించి; ఒక్క గదన్‌= ఒక గదను; తనకేలన్‌= తన చేతియందు; ధరియించి= పూని; నలువురును= శ్రీకృష్ణుడు, 
అర్జునుడు, భీముడు, జరాసంధులు; 'క్రచ్చఅన్‌= ప్రయత్నపూర్వకముగ; పురివెలికి+ఏగి= పట్టణము వెలుపలికి వెళ్లి; 
అచట= అక్కడ; సమతలభూమిన్‌= ఎత్తు పల్లములు లేని చదునుగా ఉన్న భూమిపై... 
తా : అప్పుడు జరాసంధుడు ఒక భయంకరమైన గదను భీమునికి ఇప్పించి, తానూ ఒక గదను పూని, కృష్ణార్దునులను 
వెంటబెట్టుకొని నలుగురు నగరము బయటికి పోయి అచట ఎత్తుపల్లములు లేని చదునుగా గల ప్రదేశంలో 


ఫి శ్రీకృష్ణ సహాయుం డగు భీముండు జరాసంధునితో యుద్ధము సేయుట + 


బొ 


పర్వతద్వంద్వంబు పాథోధియుగళంబు మృగపతిద్వితయంబు వృషభయుగము 
పావకద్వయము దంతావళయుగళంబు దలపడు వీంక నుద్దండలీలం 

గదిసి యన్యోన్య భీకరగదాహతుల నుగ్రంబుగ విస్ఫులింగములు సెదరం 
గెరలుచు సవ్యదక్షిణమండలభ్రమణములను సింహచంక్రమణములను 


దశమస్కంధము - ఉత్తరభాగము 305 


తే. గదిసి పాయుచు దాసి డగ్గజణచు మింటి, కెగసి క్రుంగుచుం గ్రుంగి వే యెగసి భూమి 
పగుల నార్చి ఛటచ్చటోదృటమహోగ్ర, ఘనగదాఘట్టనధ్వని గగన మగల. "733 

ప్రతి : పర్వతద్వంద్వంబు= రెండు కొండలు; పాథోధి యుగళంబు= రెండు సముద్రాలు; మృగపతి ద్వితయంబు= 
సింహాల జంట; వృషభయుగము= ఎర్లజత; పావక ద్వయము= ఇరువురు అగ్నులు; దంతావళ యుగళంబు= రెండు 
ఏనుగులు; తలపదువీంకన్‌= పోరాడే విధంగా; ఉద్దండలీలన్‌= అతిశయించినతీరున; కదిసి= చేరి; అన్యోన్యభీకర 
గదాహతులన్‌= ఒకరినొకరి భయంకరమైన గదల తాకిడిచేతు ఉగ్రంబునన్‌= భయంకరంగా; విస్ఫులింగములు= నిప్పు 
కణికలు; చెదరన్‌= రాలగా; కెరలుచున్‌= రేగుతు; సవ్య దక్షిణమండల భమణములను= ఎడమనుందడి కుడికి, కుడినుండి 
ఎడమకు గుండ్రంగా తిరుగుతూ; సింహ చంక్రమణములను= సింహం కుప్పించి దూకినట్లుగా; కదిసి= సమీపిస్తూ 
పాయుచున్‌= దూరంగా పోతూ; డాసి= మరల సమీపించి; డగ్గజచున్‌= దగ్గరగా వస్తూ మింటికిన్‌+ఎగసి= ఆకాశానికి 
ఎగిరి; క్రుంగుచున్‌= నేలబారుగా వంగుతూ; క్రుంగి= అణగి; వే= వేగంగా? ఎగసి= మీదికి ఎగిరి భూమి పగులన్‌= 
నేల బద్దలగునట్లుగ్యా ఆర్చి= కేకవేసి; ఛటచ్చట+ఉద్భట = ఛటఛటమనే, అధికమైన; మహా+ఉ(గ్ర= మిక్కిలి భయంకరమైన; 
ఘన= గొప్పదియైన; గదా= గదలయొక్క ఘట్టన= తాకిడిచేతవచ్చిన; ధ్వనిన్‌= మైతలచేత; గగనము= ఆకాశం; 
అగలన్‌= ఖేదిల్లగా... 


తా : రెండుపర్వతాలు, రెండుసముద్రాలు, రెండుసింహాలు, రెండుఆబోతులు, రెండుఅగ్నులు, రెండువనుగులు - ఒకదానితో 
ఒకటి తలపడి పోరాడుతున్నట్లుగా మిక్కిలి భయంకరంగా, ఒకరిగద మరొకరి గదకు తగులుటచే నిప్పు కణికలు 
రాలుతుండగా, పెచ్చురేగి కుడినుండి ఎడమకు, ఎడమనుండి కుడికి తిరుగుతూ, సింహంవలె ఎగిరి దూకుతూ, దగ్గరకు 
పోయి, వెనక్కు వస్తూ, దూరంగా పోయి దగ్గరగా వస్తూ, ఎంతో పైకి, భూమికి మొగ్గుతూ, నేలమీదకు వంగి పైకి 
ఎగురుతూ భూమి అదరునట్లు కేకలు వేస్తూ, భయంకరాలైన గదల తాకిడిచే పుట్టిన ధ్వని ఆకాశాన్ని బ్రద్ధలు చేస్తుండగా 
జరాసంధుడు, భీముడు పోరాడారు. 


వ. పోరునంత. "784 
ప్రతి : పోరు+అంతన్‌= యుద్ధం చేయగా... 


మ. గద సారించి జరాతనూభవుండు హుంకారప్రఘోషంబులం 
జద లల్లాడంగం బాదఘట్టనములన్‌ సర్వంసహాభాగముం 
గదలన్‌ వాయుజు వేసె; వేయ నతం డుగ్రక్రోధదీషప్తాస్యుండై 
యది తప్పించి విరోధిమస్తకము వ్రేయన్‌ వాండు వోందట్టుచున్‌. 7/35 


ప్రతి : జరాతనూభవుండు= జరాసంధుడు; గదన్‌+సారించి= గదను విసరి; హుంకార ప్రఘోషంబునన్‌= హుం అను 
గొప్ప ధ్వనిచేత; చదలు= ఆకాశం; అల్లాడన్‌ +కన్‌= చలింపగా; పాదఘట్టనములన్‌= కాలిచే అదమదడంచేత; సర్వంసహా 
భాగమున్‌= ఈ భూభాగమంతా; కదలన్‌= అదిరేటట్లుగా; వాయుజువ్రేసెన్‌= భీముణ్ణి కొట్టాడు; వ్రేయన్‌= ఆ విధంగా 
కొట్టగా; అతందు= ఆ భీముడు; ఉగతక్రోధ దీప్త+ఆస్యుడు+ఐ= భయంకరమైన కోపంతో ఎజ్జిగా వెలుగుతున్న ముఖం 


306 శ్రీ మహాభాగవతము 


కలవాడై; అది= ఆ దెబ్బను; తప్పించి= తప్పించుకొని; విరోధిమస్తకము= పగవాడగు జరాసంధునితలను; వేయన్‌= 
కొట్టగ్యా వాండున్‌= ఆ జరాసంధుడుకూడ; పోందట్టుచున్‌= ఆ దెబ్బను తప్పించుకొంటూ... 


తా : జరాసంధుడు గదసారించి భీముని తలమీద భూమి అల్లలాడునంతటి తీవ్రంగా కొట్టగా, ఆ దెబ్బను తప్పించుకొని 
ఉగ్రమైన కోపంతో, ఎల్జిబడిన ముఖంతో శత్రువుయొక్క తలపై భీముడు కొట్టగా, జరాసంధుడుకూదడ ఆ దెబ్బను 
తప్పించుకొన్నాడు. 


చ. మడవక భీమసేనుండును మాగధరాజు గడంగి బెబ్బులుల్‌ 
విడివడులీల నొండొరుల వీంపులు మూయపులునుం బ్రకోష్టముల్‌ 
నడితల లూరుజానుజఘనప్రకరంబులు బిట్టు వ్రయ్యంగాం 
బిడుగులంబోలు పెన్లదల బెట్టుగ వ్రేయుచుం బాయుచున్‌ వెసన్‌. 736 


ప్రతి : భీమసేనుండును= భీముడుకూడ; మడవక= వెనుదీయక; మాగధరాజు= జరాసంధుడు; కడంగి= పూనికతో; 
బెబ్బులుల్‌= పెద్దపులులు; విడివడులీలన్‌= అడ్డూ, ఆపూ లేక విజ్బంభించినట్లుు ఒండొరుల= ఒకరికొకరియొక్క 
వీంపులు= వీపులు; మూపులునున్‌= భుజాల మీది భాగాలూ; ప్రకోష్టముల్‌= ముంజేతులూ; నడితలలు= తలలమీది 
నడిమి భాగాలు, మాడుపట్లు; ఊరు= తొడలు; జాను= మోకాళ్లు; జఘన= మొల 'ప్రదేశములయొక్క ప్రకరంబులు= 
సముదాయములు; బిట్టు= మిక్కిలి వ్రయ్యన్‌+కాన్‌= పగిలిపోగాా పిడుగులన్‌= పిడుగులతో; పోలు= పోల్చదగిన; 
పెన్‌+గదలన్‌= పెద్ద గదలతో; బెట్టుగన్‌= గట్టిగా; 'వ్రేయుచున్‌= కొట్టుతూ; వెసన్‌= వేగంగ; పాయుచున్‌= ఆ దెబ్బలు 
తగలకుండా తప్పించుకొంటూ యుద్ధం చేస్తున్నారు. 

తా : భీమసేనుడు, జరాసంధుడు ఒకరికొకరు తీసిపోక, పూనికతో పెద్దపులులు విజ్బంభించి, పోరాడేటట్లు ఒకరికొకరి - 
వీపులు, మూపులు, తొడలు, మొలలు, మోకాళ్లు, ముంజేతులు మాడుపట్టులు - మొదలగు అవయవాలు విరుగునట్లుగా 
కొట్టుకొంటూ, పిడుగులలాంటి ఆ గదల దెబ్బలు ఒకరు కొట్టినవి మరొకరికి తగులకుండ తప్పించుకొంటూ పోరాడారు. 


లయవిభాతి! 


బెడ గడరు పెన్లదలు పొడిపొడిగం దాంకం బెనుపిడుగు లవనిం దొరంగ నుడుగణము రాలన్‌ 
మిడుంగుజులు పోరి చెదలడర హరిదంతములు వడంక జడధుల్‌ గలంగ బుడమి చలియింపన్‌ 
వెడచజువ మొత్తియును దడంబడంగ నత్తియును నెడమగుడు లాంచి తిరుగుడు పడంగ వ్రేయన్‌ 
వడవడ వడంకుచును సుడివడక దాసి చల ముడుగ కపు డొండొరుల వడి చెడక పోరన్‌. 7387 


ప్రతి : బెడంగు= బాగు; అడరు= అతిశయించు; పెన్‌+గదలు= పెద్ద గదలు; పొడిపొడి+కన్‌= పొడిపొడియగునట్లుగా; 
తాంకన్‌= ఒకదానితో ఒకటి కొట్టుకొనగ; పెను పిడుగులు= పెదపెద్ద పిడుగులు; అవనిన్‌= భూమిపై; తొరంగన్‌= 
పడగా ఉడుగణములు= నక్షత్ర సమూహాలు; రాలన్‌= రాలగ్యా మిడుంగుజులు= నిప్పురవ్వలు; పోరిన్‌= మిక్కిలిగా; 
చదలన్‌+అడరన్‌= ఆకాశమంతా వ్యాపించగా; హరి+అంతములు= దిక్కుల అంచులు; వడంకన్‌= వణికిపోగా; జడధుల్‌= 
సముద్రాలు; కలగన్‌= అల్లకల్లోలంకాగా; పుడమి= భూమి; చలియింపన్‌= కంపింపగ్గా; వెడ చజువన్‌= సారహీనమయ్యేటట్టు 


దశమస్కంధము - ఉత్తరభాగము 307 


మొత్తియును= కొట్టియును; తడంబడన్‌+కన్‌= కంగారుపడేటట్లు; అత్తియును= గట్టిగా నొక్కిపెట్టియు; ఎడమగుడు 
లాంచి= దూరంగా వెళ్లి వేగంగా వచ్చి కొట్టియు; తిరుగుడు పదన్‌+కన్‌= వెనక్కు ముందుకు తిరుగుడు పాటు పొందేటట్లు; 
వ్రేయన్‌= కొట్టగా; వదవదడవడంకుచును= వడవడ వణుకుచు; సుడివడక= నీరసపదక,; డాసి= సమీపించి; చలము +ఉదుగక= 
పట్టుదల వదలక; అపుడు= అప్పుడు; ఒండ+ఒరులన్‌= పరస్పరం; వడి చెడక= వేగం తగ్గక, (ఉత్సాహంతో); పోరన్‌= 
పోరాడగా... 


తా : భీమజరాసంధులు నేర్చుతో పెద్దగదలు పొడిపొడి అగునట్లుగా తాడిస్తూ, ఆకాశంనుండి పిడుగులు 
పడుతున్నట్లుగాను, నక్షత్రాలు రాలిపడేటట్టు, గదలు కొట్టుకొనే వేగానికి పుట్టిన నిప్పురవ్వలు ఆకాశాన్ని కప్పివేసేటట్టు, 
దిక్కులు చలించగా, సముద్రాలు పొంగేటట్లు, భూమి బ్రద్దలయ్యేటట్లు - ఒకరొకరి సత్తువలు తగ్గేటట్లు కొట్టుతూ, తడబడే 
విధంగా నొక్కి పట్టి, దూరానికి వెళ్లి దగ్గరకు వచ్చి, వెనుకముందులకు తిరుగుడు పడునట్లు కొట్టుతూ, వదవడ వణికేటట్లు 
చేసి ఇద్దరిలోను గల పట్టుదల తగ్గక, వేగం తగ్గక ఉత్సాహంతో పోరాడుతుండగా 


వ. ఇ వ్విధంబునం బోరుచుండ నొండొరుల గదాదండంబులు దుమురులైనన్‌ బెండు వదక సమద 
దిగ్వేదండశుండాదండదమండితప్రచండంబు లగు బాహుదండంబు లప్పగించి ముష్టియుద్ధంబునకు 
డగ్గథి. "738 
ప్రతి : ఈ+విధంబునన్‌= ఈ విధంగా; పోరుచున్‌+ఉందన్‌= యుద్ధం చేస్తూ ఉండగా; ఒండొరులు= ఇరువురి; 
గదాదండంబులు= గదలు; తుమురులు+ఐనన్‌= పొడిపొడియైనను; బెండువడక= సారహీనులుకాక; సమద= మదించిన; 
దిక్‌+వేదండ= దిక్కులనుండే ఏనుగు - దిగజము; శుండాదండ= సాపుగానున్న తొండాలను; మండిత= అలంకరింపబడే; 
ప్రచండంబులు+అగు= మిక్కిలి భయంకరాలయిన; బాహుదండంబులు= భుజాలను; అప్పళించి= చచి; ముష్టి 
యుద్ధంబునకున్‌= పిడికిళ్లతో చేసే యుద్దానికి డగ్గజీ= కలియబడి. 

తా : ఈ విధంగా యుద్ధం చేస్తూ ఉండగా ఇద్దరిగదలు ఒకదాని తాకిడికి ఒకటి విజిగి పొడిపొడియై పోగా, నిరుత్సాహపడక 
మదించిన దిగజముల తొండాలను పోలే నిడుపాటి భుజాలను చజచుకొంటూ పిడికిటి పోట్లతో పోరాడటానికై కలియబడ్డారు. 


లయగ్రాహి! 

కాల వెస డాచియును గీ లెడలం ద్రోచియును దాలుములు దూలం బెడకేల వడి వ్రేయన్‌ 

ఫాలములు గక్షములుం దాలువులు వక్షములు వీలు నెముకల్‌ మెదడు నేలం దుమురై వే 

రాల విపులక్షతవిలోలమగు నెత్తురులు జాలుగొని యోలిం బెనుంగాలువలుగం బే 

తాలమదభూతములు ఖేలనలం జేతులను దాళములు తట్టుచు సలీలగతి నాదన్‌. "789 
ప్రతి : కాలన్‌= కాలితో; వెసన్‌= వేగంగా; డాచియును= తన్నియు; కీలు +ఎడలన్‌= కీళ్లు సడలిపోయేటట్స్లు: త్రో చియును= 
త్రోసియు; తాలుములు= ఓపికలు; తూలన్‌= నళశించగా; పెడకేలన్‌= చేతిప్రక్కల; 'వ్రేయన్‌= కొట్టగా; ఫాలములు= 
నుదుటి భాగాలు; కక్షములున్‌= చంకలును; తాలువులు= దవడలు; వక్షములు= ఉజొమ్ములు; వ్రీలున్‌= వ్రేలాడు; ఎముకల్‌= 
ఎముకలను; మెదడు= తలలోని మాంసము; నేలన్‌= నేలయందు; తుమురు+ఐ= పొడియై; వే= వేగంగా రాలన్‌= 
రాలగాా; విపులక్షత విలోలము= పెద్ద గాయంచేత చాల వేగంగా చలిస్తున్నది; అగు= ఐన; నెత్తురులు= నెత్తురులు; 


308 శ్రీ మహాభాగవతము 


జాలుగొని= ప్రవాహమై; ఓలిన్‌= క్రమంగా; పెను+కాలువగన్‌= పెద్దకాలువగా; బేతాళమదభూతములు= బేతాళము 
మున్నగు మదించినపిశాచాలు; కభేలనలన్‌= వేడుకతో ఆట్లాడగా; చేతులను = చేతులతో; తాళములు= తాళములు; తట్టుచున్‌= 
వేయుచు; సలీలగతిన్‌= విలాసమైనపద్ధతితో; ఆడన్‌= నాట్యమాడగా... 
తా: కాళ్లతో తన్నుతూ, క్రీళ్లు సడలునట్లు పదద్రోసి, ఓపికలు నశింప చేస్తూ, 'పెడకేల వేస్తూ, నుదురులు, చంకలు, 
దవడలు, గుండెలు దెబ్బలు తగిలి ఎముకలు వ్రేలాడగా, మెదడునందలి మాంసము పిండియై నేలపై రాలగా, ఆయా 
అవయవాలకు తగిలిన పెద్దపెద్ద దెబ్బలనుండి రక్తము ఏరులై పారగా, బేతాళాది పిశాచాలు తాళాలు తట్టుతూ నృత్యం 
చేయగా భీమజరాసంధులు పోరాడారు. 
విశే ; వృత్తము - లయగ్రాహి. ఇదియు లయ ప్రధానమైనది. పాదానికి ముప్పై అక్షరాలు. వరుసగా - భజసనభజసనభయ' 
అనే గణాలు ఉంటాయి. 1, 9, 14, 25 - ప్రాసయతిస్థానాలు. 
ఉ. ప్రక్కలుం జెక్కులున్‌ మెడలుం బాణితలంబులచేం బగుల్చ్బుచున్‌ 

ముక్కులు నక్కులుం జెవులు ముష్టిహతిన్‌ నలియంగ గ్రుద్దుచున్‌ 

దొక్కలుం బిక్కలున్‌ ఘనకఠోరపదాహతి నొంచుచున్‌ నెజుల్‌ 

దక్కక '్రుక్క కొండొరులం దార్శొని పేర్కొని పోరి రుగ్రతన్‌. 740 
ప్రతి : ప్రక్కలున్‌= రెండు వైపులా; చెక్కులున్‌= చెక్కిళ్లును; మెడలున్‌= మెడలును; పాణితలంబులచేన్‌= అరచేతులతో; 
పగుల్చుచున్‌= విరగ్గొట్టుతూ; ముక్కులున్‌= ముక్కులు; అక్కులున్‌= రొమ్ములును; చెవులు= చెవులు; ముష్టిహతిన్‌= 
పిడికిలి దెబ్బచేత; నలియన్‌+కన్‌= నలిగి పోయేటట్లు; గ్రుద్దుచున్‌= మోదుతూ; డొక్కలున్‌= కడుపు పక్క భాగాలు; 
ఘనకలోర= గొప్పదైన, కఠినమైన; పద+ఆహతిన్‌= కాలితో తన్నిన దెబ్బలతో; నొంచుచున్‌= నొప్పిస్తూ నెఖుల్‌= క్రమాలు; 
తక్కక= మానక; స్రుక్కక= అలసిపోకుండా; ఒండు+ఒరులన్‌= ఒకర్నొకర్చి దార్మాని= ఎదుర్మ్శొని; పేర్మాని= పేర్లు చెప్పుకొని; 
ఉగ్రతన్‌= భయంకరంగా; పోరిరి= పోరాడారు. 
తా : ప్రక్కలు, చెక్కిళ్లు, మెడలు అరచేతితో విరగగొట్టుతూ, ముక్కులు, రొమ్ములు, చెవులు, పిడికిళ్లతో (గుద్దుకుంటూ, 
డొక్కలు, పిక్కలు కఠినమైన కాలిదెబ్బలతో నొప్పిస్తూ, యుద్ధక్రమాలు మానక, ఒకరికొకరు తగ్గక ఎదుర్శొని, పేర్లు 
చెప్పుకొని కొట్టుకుంటూ భయంకరంగా భీమ జరాసంధులు పోరాడారు. 
ఉ. హుమ్మని మైంగుచుం బెలుచ హుంకృతు లిచ్చుచుం బాసి దాసి వ 

కొమ్మనుచు న్నాడ ళ్ళగల గుల్లల తిత్తులుగాం బదంబులం 

గ్రుమ్ముచు ముష్టిఘట్టనల (స్రుక్కుచు నూర్చులు సందండింపంగా 

సొమ్మలు వోవుచుం దెలియుచున్‌ మదిం జేవయుం లావుం జూపుచున్‌. "/డ్మ1 
ప్రతి : హుమ్మని మైోగుచున్‌= హుమ్‌ అని చప్పుడు చేస్తూ పెలుచన్‌= గట్టిగా హుంకృతులు= హుంకారాలు; ఇచ్చుచున్‌= 
చేస్తూ పాసి= దూరంగా తొలగి; డాసి= మరల సమీపించి; కోకొమ్ము= ఇదిగో తీసుకో; అనుచున్‌= అంటూ; ఒదళ్ళు= 
శరీరాలు; అగలన్‌= విరిగిపోవునట్లు; గుల్లలతిత్తులుగాన్‌= గుల్లలుపోసిన సంచులవలె కాగా పదంబులన్‌= కాళ్లతో; 
క్రుమ్ముచున్‌= అణగద్రొక్కుతూ) ముష్టిఘట్టనలన్‌= పిడికిటి పోట్లతో; '్రుక్కుచున్‌= అలసట పొందుతు; ఊర్పులు 


దశమస్కంధము - ఉత్తరభాగము 309 


సందడింపన్‌ +కాన్‌= పెద్దగా ఊపిరులు తీసుకొంటూ; సొమ్మలు+పోవుచున్‌= మూర్చిల్లుతు; మదిన్‌= మనస్సులో; 
తెలియుచున్‌= అంతలో తేరుకొంటూ; చేవయున్‌= శూరత్వాన్ని లావున్‌= బలాన్ని చూపుచున్‌= ప్రదర్శిస్తూ... 

తా : హుంకారధ్వనులు చేస్తూ, దూరంగా పోతూ, మరల దగ్గరికి వస్తూ, ఇదిగో ఈ దెబ్బ కాచుకోమంటూ, దేహాలు నలిగి 
పోయేటట్లు మోకాళ్లతో క్రుమ్ముతూ, పిడికిళ్లతో శరీరంలోని ఎముకలన్నీ విరిగేటట్లుగా పొడుస్తూ - శరీరం ఆ ముక్కలతో 
గుల్లలతో నిండిన సంచివలె ఉండగా, నిట్టూర్పులు విడుస్తూ, మూర్చపోతూ, అంతలోనే తెప్పరిల్లుతూ, తమ శౌర్యం 
బలపరాక్రమాలు ప్రదర్శిస్తూ పోరాడినారు. 

విశే : గుల్లల తిత్తులు - పూర్వం సున్నం తయారు చేయడానికి నత్తగుల్లలను వాడేవారు. ఆ గుల్లలు తేలికగా డొంకల వలె 
ఉంటాయి. ఈ వీరులు ఎముకలు గుల్లలయ్యేటట్లుగా కొట్టుకోవడంలో వారిశరీరాలు గుల్లలతో నింపిన సంచులవలె 
గలగలలాడుతున్నాయని వర్ణనం. 


వ. ఇవ్విధంబున వజ్రివజసన్నిభంబగు నితరేతరముష్టిఘట్టనంబుల భిన్నాంగులై, రక్తసిక్త్షశరీరంబుల 
తోడం బుప్పితాశోకంబుల వీంకను, జేగుజుంగొండలచందంబునను జూపట్టి పోరుచుండం గృష్టుండు 
జరాసంధుని జన్మమరణప్రకారంబు లాత్మ నెజబుంగుటం జేసి వాయుతనూభవున కలయికలేక లావును 
జేవయుం గలుగు నట్లుగాం దద్దాత్రంబునందు దనదివ్యతేజంబు నిలిపి యరినిరసనోపాయం బూహించి 
సమీరనందనుండు సూచుచుండ నొక్కశాఖాగ్రంబు రెండుగాం జీల్చివైచి వాని నట్ల చీరి చంపుమని సంజ్ఞగాం 
జూపిచెప్పిన నతండు నాకీలు దెలిసి యవక్రపరాక్రముందడై మాగధుం బడంద్రోచి వానిపదంబు పదంబునం 
ద్రొక్కి బాహుయుగళంబున రెండవపదంబుం గదలకుండం బట్టి మస్తకపర్యంతంబుం బెళ బెళమని చప్పు 
ళ్ళుప్పతిల్ల మత్తదంతావళంబు దాళవృక్షంబు సీరుచందంబునం బాద జాను జంఘోరుకటి మధ్యోదరాంస 
కర్ణ్షనయనంబులు వేజువేజుభాగంబులుగా వ్రయ్యలు వాపి యార్చినం బౌరజనంబులు గనుంగొని 
భయాకులులై హాహాకారంబులు సేసి రంత. "7/42 

ప్రతి : ఈ+విధంబునన్‌= ఈ రీతిగా; వజ్రివజసన్నిభంబు+అ= ఇంద్రుని వజ్రాయుధంతో పోలినట్టి ఇతర+ఇతర= 
పరస్పరం; ముష్టి ఘట్టనంబులన్‌= పిడికిటి దెబ్బలచేత; భిన్న+అంగులు+ఐ= విరిగిన శరీరావయవాలు కలవారై; రక్తసిక్త 
శరీరంబులతోదన్‌ = రక్తంతో తడిసిన శరీరంతో; పుష్పిత +అశోకంబుల= పూచిన అశోక వృక్షాల; వీంకను= వలెను; 
జీగుజు= ఎజ్టిని; కొందల చందంబునను = కొండలవలెను; చూపట్టి= కనబడుతు; పోరుచున్‌+ఉందన్‌= యుద్ధం చేస్తుండగా; 
కృష్ణుండు = శ్రీకృష్ణుడు; జరాసంధుని= జరాసంధుని; జన్మమరణ ప్రకారంబులు= పుట్టుక, చావు విధానాలు; ఆత్మన్‌+ 
ఎజుంగుటన్‌+చేసి= తనకు తెలిసిన వాడగుట చేసి; వాయుతనూభవునకున్‌= భీమునికి; అలయిక లేక= శ్రమ లేకుండునట్టి; 
లావును= బలమును; చేవయున్‌= ధైర్యమూ; కలుగునట్లు+కాన్‌= కలటిగేటట్లు; తద్‌+గాత్రంబు +అందున్‌= అతని 
శరీరమునందు; తన దివ్యతేజంబు= తనయొక్క దైవ సంబంధమైన తేజస్సును; నిలిపి= ఉంచి; అరినిరసన +ఉపాయంబు= 
శత్రువును అణచే ఉపాయాన్ని ఊహించి= ఆలోచించి; సమీర నందనుండు= భీముడు; చూచుచుందడున్‌= చూస్తుండగా; 
ఒక్క శాఖా+అ[గ్రంబు= ఒక రెమ్మను; రెండు+కాన్‌= రెండుభాగాలుగా; చీల్చివైచి= నిలువుగాచీల్చి; వానిన్‌ +అట్లు+అ= 
జరాసంధుణ్ణి కూడ ఆ విధంగానే; చీరిచంపుము+అని= నిలువుగ చీల్చి చంపుమని; సంజ్ఞ+కాన్‌= సైగచేసి; చూపి 


310 శ్రీ మహాభాగవతము 


చెప్పినన్‌= రెమ్మను చీల్చి చూపి చెప్పగా? అతండున్‌= ఆ భీముడును; ఆ కీలు= ఆ మర్మం; తెలిసి= గ్రహించి; 
అవక్రపరాక్రముండు+ఐ= తిరుగులేని పరాక్రమం గలవాడై; మాగధున్‌= జరాసంధుణ్సి; పదన్‌+త్రోచి= పడగొట్టి; వాని 
పదంబు= వానికాలు; పదంబునన్‌+త్రాక్మి= తనకాలితో తొక్కిపట్టి; బాహుయుగళంబునన్‌= రెండు భుజాలతోను; రెందవ 
పదంబున్‌= రెండవకాలిని; కదలకుండన్‌+పట్టి= కదలకుండా పట్టుకొని; మస్తకపర్యంతంబున్‌= తలవరకు; పెళపెళమని= 
'పెళపెళమను; చప్పుళ్లు= శబ్దములు; ఉప్పతిల్లన్‌= పుట్టగా; మత్తదంతావళంబు= మదించిన ఏనుగు; తాళవృక్షంబు = 
తాటి చెట్టును; చీరు చందంబున్‌= చీల్చేవిధంగా; పాద= కాళ్లు; జాను= మోకాళ్లు; జంఘా= పిక్కలు; ఊరు= తొడలు; 
కటి= పిరుదులు; మధ్య= నడుము; ఉదర= కడుపు; అంస= మూపులు; కర్ణ= చెవులు నయనంబులు= కన్నులు; 
వేజువేజలు భాగంబులు+కాన్‌= వేరువేరుగా విడదీసినట్లు; వ్రయ్యలువాపి= చీలికలుచేసి; ఆర్చినన్‌= పెద్దగా నాదం 
చేయగా; పొరజనంబులు= పురజనులు; కనున్‌+కొని= చూచి; భయాకులులు+ఐ= భయంతో కలతచెందిన వారె; 
హాహాకారంబులు= అయ్యో అయ్యో అను అరపులు; చేసిరి= అరిచారు; అంతన్‌= అంతట... 


తా : ఈ విధంగా భీమజరాసంధు లిద్దరూ వజ్రాయుధం దెబ్బలవంటి పిడికిటిపోట్లచేతను, ఒకరినాకరు గట్టిగా 
కొట్టుకోవడంవల్ల నెత్తురులు కారుతూ వారిశరీరం నెత్తురుతో తడిసి, పూచిన అశోకపు చెట్లవలెను, ఎజ్జినికొండలవలెను 
ఒప్పుతుందగా తీవ్రంగా పోరాడుతుండగా, శ్రీకృష్ణుడు జరాసంధుని జన్మరహస్యం, మరణవిధానం తెలిసినవాడు కనుక, 
భీముడు అలసిపోకుండా శౌర్యం చెడి నీరసపదకుండ తనదివ్యతేజాన్ని అతనిదేహంలో చొప్పించి, దేహబలాన్ని చేకూర్చాడు. 
ఒక రెమ్మను తీసుకొని నిలువుగా చీల్చి, రెండుభాగాలుగా చేసి చూపి ఈ విధంగా చంపమని సైగ చేశాడు. భీముడు 
శ్రీకృష్ణుని సైగలోని రహస్యాన్ని గ్రహించి, జరాసంధుణ్ణి నేలమీద పడవేసి తనకాళ్లతో వాని ఒకకాలిని గట్టిగా కదలకుండ 
తొక్కిపెట్టి, రెండుచేతులతోను రెందవకాలిని కదలకుండ పట్టుకొని - ఒక పక్కకాలు, చేయి, కన్ను, ముక్కు తొడలు, 
మీగాళ్లు, కడుపు మొదలైన అవయవాలన్నీ రెండుచీలికలుగా చీల్చి పడవైచి సింహనాదం చేయగా పౌరులు ఆ దృశ్యాన్ని 
చూచి భయపడి హాహాకారాలు చేశారు అప్పుడు 


$ కారాగృహవిముక్తులగు రాజులు శ్రీకృష్ణుని స్తుతించుట * 
క. అనిలజుని దేవపతినం, దనుండును బద్మాక్షుండును నుదారత నాలిం 
గనములు సేసి పరాక్రమ, మున కద్భుతమంది మోదమునం బొగడి రొగిన్‌. "7/43 


ప్రతి :; అనిలజుని= భీమసేనుణ్ణి; దేవపతి నందనుండును= ఇంద్రుని కుమారుడైన అర్జునుడు; పద్మ+అక్షుండును = 
శ్రీకృష్ణుడూ; ఉదారతన్‌= గొప్పగా; ఆలింగనములు +చేసి= కౌగలించుకొని; పరాక్రమమునకున్‌= అతని పరాక్రమానికి; 
అద్భుతము+అంది= ఆశ్చర్యపడి; మోదమునన్‌= ఆనందంతో; ఒగిన్‌= క్రమంగా; పొగడిరి= పొగడారు. 


తా : అర్జునుడు, శ్రీకృష్ణుడు భీమ సేనుణ్ణి గౌరవంతో కౌగలించుకొని అతని పరాక్రమానికి ఆశ్చర్యపడి ఆనందంతో పొగడారు. 


క. వనజాక్షుం డంత గరుణా, వననిధియును భక్తలోకవత్సలుండును గా 
వున మాగధసుతు సహదే, వునిం బట్టము గట్టెం దన్నవోన్నతపదవిన్‌. "/డడ 


ప్రతి : అంతన్‌= ఆ తరువాత; వనజ+అక్షుందు= శ్రీకృష్ణుడు; కరుణా వననిధియును= కరుణాసముద్రుడూ; భక్తలోక 
వత్సలుండును= భక్రజనులయందు వాత్సల్యంగలవాడూ; కావునన్‌= అగుటచే; మాగధసుతున్‌= జరాసంధుని కొడుకైన; 


దశమస్కంధము - ఉత్తరభాగము 311 


ర్త 
ము 
థో 
ర 
౬ 
|| 
ల 
ర్త 


స దేవుడనేవాణ్ణి; తద్‌+నవ+ఉన్నతపదవిన్‌= ఆ జరాసంధునిరాజ్యానికి కొత్తదైన ఉన్నతపదవికి; 
పట్టము+కట్టెన్‌= పట్టాభిషేకం చేశాడు. 

తా: శ్రీకృష్ణుడు దయాసముద్రుడు, భక్తజనులపట్ల వాత్సల్యం కలవాడు కాబట్టి, జరాసంధునికొడుకైన సహదేవుణ్ణి 
ఆదరించి ఆ రాజ్యానికి అధిపతిగా నూత్నపదవి నిచ్చి స్వయంగా పట్టాభి షేకమహోత్సవం జరిపించాడు. 


క. మగధాధినాథునకు ము, న్నగపడి చెజసాలలను మహాదుఃఖములన్‌ 
నొగులుచుం దన పాదాంబుజ, యుగళము చింతించుచున్న యుర్వీశ్వరులన్‌. "745 


ప్రతి ; మగధ+అధినాథునకున్‌= జరాసంధునికి; మున్ను= పూర్వం; అగపడి= చిక్కి చెజసాలలను= కారాగారాల్లో; 
మహాదుఃఖములన్‌= అధికమైనబాధలతో; నాగులుచున్‌= దుఃఖపడుచు; తన పాద+అంబుజ యుగళము= తన పాదపద్మముల 
జంటను; చింతించుచున్న తలంచుతున్న; ఉర్వీ+ఈశ్వరులన్‌= భూపతులగు రాజులను... 


తా : జరాసంధునిచేత చిక్కి చెజసాలలలో అధికమైన దుఃఖంతో బాధపడుతూ, శ్రీకృష్ణుని పాదపద్నాలనే స్మరిస్తున్న 


రాజులను 


వ అ య్యవసరంబునం గృష్టుండు దన దివ్యచిత్తంబున మఖజవ నవధరింపక చెజలు విడిపించిన 
వారలు పెద్దకాలంబు కారాగృహంబులం బెక్కుబాధలంబడి కృశీభూతశరీరు లగుటం జేసి రక్తమాంస 
శూన్యంబులై త్వగస్థిమాత్రావశిష్టంబులును, ధూళిధూసరంబులు నైన దేహంబులు గలిగి కేశపాశంబులు 
మాసి జటాబంధంబులైన శిరంబులతో మలినవస్తులై చనుదెంచి యప్పుడు. "46 


ప్రతి : ఆ+అవసరంబునన్‌= ఆ సమయంలో; కృష్ణుందు= శ్రీకృష్ణుడు; తన దివ్యచిత్తమ్మునన్‌= తన దివ్యమైన అంతరంగంలో; 
మజవన్‌+అవధరింపక= చెజలోని రాజులు పంపిన (బ్రాహ్మణుని మాటలను మరచిపోక; చెఖిలు= బంధనాలను; 
విడిపించిన = విడిపించగా; వారలు = ఆ రాజులు; పెద్దకాలంబు= బహుదినములు; కారాగ్భృహంబులన్‌= చెరసాలలలో; 
పెక్కు బాధలన్‌+పడి= అనేకమయిన బాధలు అనుభవించి; కృశీభూతశరీరులు = చిక్కిపోయిన శరీరాలు కలవారు; 
అగుటన్‌+చేసి= అగుటచే; రక్తమాంస శూన్యంబులు+ఐ= రక్తం, మాంసం లేనివై; త్వక్‌ +అస్థిమాత్ర+అవశిష్టంబులును = 
తోలు, ఎముకలు మాత్రం మిగిలినవీ; ధూళిధూసరంబులును= దుమ్ముకొట్టుకున్నవీ; ఐన= అయినట్టి; దేహంబులు+కలిగి = 
శరీరాలు కలిగి; కేశపాశంబులు = సిగలముడులు; మాసి= మాసినవై; జటాబంధంబులు+ఐన = జదలముళ్లతో కూడిన; 
శిరంబులతోన్‌= తలలతోను; మలినవస్తులు+ఐ= మాసిపోయిన బట్టలతోను; చనుదెంచి= వచ్చి; అప్పుడు= ఆ సమయంలో... 
తా; శ్రీకృష్ణుడు చెజిలోనిరాజులు పంపిన బ్రాహ్మణునిమాటలు తన మనస్సున గుర్తుపెట్టుకొని ఉండడంచేత - 
ఆ రాజులను వెంటనే విడుదల చేయించాడు. ఆ రాజులంతా చిరకాలంగా చెరసాలలో ఉండటంచే చిక్కిపోయి 
రక్తమాంసాలు లేక ఎండిపోయారూ, దుమ్ము కొట్టుకుపోయిన దేహం గలవారూ, జుట్టు చిక్కులు పడి జడలు కట్టి 
ఉండగా, బట్టలు మాసిపోయి సంస్కారహీనమైన స్థితిలో శ్రీకృష్ణునివద్దకు వచ్చారు. 

సీ, నవపద్మలోచను భవబంధమోచను భరితశుభాకారు దురితదూరుం 

గంగణకేయూరుం గాంచనమంజీరు వివిధశోభితభూషు విగతదోషుం 


312 శ్రీ మహాభాగవతము 


బన్నగాంతకవాహు భక్తమహోత్సాహు నతచంద్రజూటు నున్నతకిరీటు 
హరినీలనిభకాయు వరపీతకౌశేయుం గటిసూత్రధారు జగద్విహారు 


తే. హారవనమాలికామహితోరువక్షు, శంఖచక్రగదాపద్మశార్‌బ్లహస్తు 
లలిత శ్రీవత్సశోభితలక్షణాంగు, సుభగచారిత్రు దేవకీసుతునిం గాంచి. 747 


ప్రతి: నవపద్మలోచనున్‌= అప్పుడే విచ్చుకున్న పద్మాలవంటి కన్నులు గలవాడూ; భవబంధమోచనున్‌= జన్మ బంధాలను 
పోగొట్టెవాడూ; భరితశుభ+ఆకారున్‌= నిండైన శుభాలే ఆకారంగా గలవాడు; దురితదూరున్‌= పాపాలకు దూరమైనవాడు; 
కంకణ కేయూరున్‌= కంకణాలు భుజకీర్తులు ధరించినవాడు; కాంచన మంజీరున్‌= బంగారు అందెలు గలవాడు; 
వివిధశోభితభూషున్‌= నానావిధాలైన ప్రకాశించే ఆభరణాలు కలవాడు; విగతదోషున్‌= పాపరహితుడు; పన్నగ+ 
అంతకవాహున్‌= పాముల్ని సంహరించే గరుత్మంతుడు వాహనంగా గలవాడును; భక్తమహా+ఉత్సాహున్‌= భక్తులకు 
మిక్కిలి ఉత్సాహాన్ని కలిగించేవాడు; నత చంద్రజూటున్‌= నమస్కరించిన శివుడు కలవాడు; ఉన్నతకిరీటున్‌= ఎత్తయిన 
కిరీటం గలవాడు; హరినీలనిభకాయున్‌= ఇంద్రనీలమణులకాంతివంటికాంతిగల శరీరం గలవాడు; వరపీత కౌశేయున్‌= 
శ్రేష్టమైన పసుపుపచ్చని పట్టువస్తం గలవాణ్ణి; కటిసూత్రధారున్‌= మొలనూలు ధరించినవాణ్ణి;ి జగత్‌ +విహారున్‌= 
లోకమందంతటా విహరించేవాణ్ణి; హార వనమాలికా మహిత +ఉరువక్షున్‌= ముత్యాలహారాలతో, వనమాలతో ఒప్పుచున్న 
గొప్పవక్షస్థలం గలవాళణ్ణి; శంఖచక్రగదాపద్మశార్‌బ్బహస్తున్‌= శంఖం, చక్రం, గద, పద్మం, శార్శలను ధరించిన చేతులు 
గలవాణ్ణి్‌; లలిత శ్రీవత్సశోభిత లక్షణ +అంగున్‌= మనోజ్ఞమైన శ్రీవత్సమనే పేరుగల ప్రకాశించే గురుతు గల దేహం 
గలవాణ్ణి; సుభగచారిత్రున్‌= మంచి నడవడిక గలవాడూ; దేవకీ సుతునిన్‌= దేవకీదేవి కుమారుడైన శ్రీకృష్ణుణ్ణి కాంచి= 
దర్శించి... 

తా; అప్పుడే వికసించిన తామరలవంటి కన్నులుగలవాడూ, సంసారబంధాలను విడిపించేవాడూ, శుభమైన 
ఆకారంగలవాడును, పుణ్యాత్ముడూ, కంకణాలు, భుజకీర్తులు, బంగారుఅందెలు కలవాడూ, ప్రకాశిస్తున్న వివిధ ఆభరణాలు 
కలవాడూ, దోషరహితుడూ, గరుడవాహనుడూ, భక్తులకు మేలైన ఉత్సాహాన్ని కలుగజేసేవాడూ, శివునిచే నమస్మరింపబడే 
వాడు, మేలయిన కిరీటం గలవాడు, ఇంద్రనీలంవంటి దేహంగలవాడు, మేలైన పసుపు పచ్చని పట్టుబట్ట కలవాడు, 
మొలనూలు దాల్చినవాడు, జగత్తునందంతట విహరించేవాడు, హారాలు వనమాల మున్నగువాటిచే ప్రకాశించేవక్షస్సలం 
గలవాదడూ, శంఖచక్రాదిఆయుధాలుగల హస్తాలుగలవాడు, వక్షస్సలంపై శ్రీవత్సమనే గుర్తు గలవాడూ, మంచి నదడవేడిక 
గలవాడూ, దేవకీదేవి కుమారుడూ అయిన శ్రీకృష్ణుణ్సి రాజులు చూచి 


చ. భరితముదాత్ములై విగతబంధనులై నిజమస్తముల్‌ మురా 
సురరిపుపాదపద్మములు సోంకంగ జాంగిలి మొక్కి నములై 
కరములు మోడ్చి యో పరమకారుణికోత్తమ! సజ్జనార్సి సం 
హరణవివేకశీల! మహితాశితపోషణ! పాపశోషణా! 748 


ప్రతి : భరితముత్‌ +ఆత్ములు +ఐ= సంతోషంతో నిండిన మనస్సుకలవారై; విగతబంధనులు+ఐ = పోయిన బంధనాలు 
కలవారై నిజమస్తముల్‌= తమయొక్క శిరస్సులు; ముర+అసురరిపు= మురు డనే రాక్షసుని శత్రువగు శ్రీకృష్ణుని; పాదపద్మములు 


దశమస్కంధము - ఉత్తరభాగము 313 


సోంకన్‌+కన్‌= పాదపద్మాలకు తగిలేటట్లుగా; చాంగిలి= సాష్టాంగపడి; మొక్కా నమస్కరించి; నములు+ఐ= వంగినవార్రై; 
కరములు= చేతులు; మోడ్చి= ముకుళించుకొని; ఓ పరమకారుణిక+ఉత్తమ!= కరుణ గలిగినవారిలో ఉత్తముడా!; 
సజ్జన +ఆర్తి సంహరణవివేకశీల! = మంచివారియొక్కదుఃఖాన్ని పోగొట్టే విషయంలో ఉచితానుచిత జ్ఞానం కలవాడా!; 
మహితా(శితపోషణ! = ఉన్నతులైన ఆశితుల్ని పోషించేవాడా!; పాపశోషణా! = పాపాన్ని నశింపచేసేవాడా! 


తా :; ఆ రాజులందరు మిక్కిలి సంతోషించిన మనస్సులు కలవారై అన్ని బంధాలను తొలగించుకొని, తమ తలలు శ్రీకృష్ణుని 
పాదకమలాలకు తాకేటట్లు సాగిలబడి మొక్కి వినయంతో వంగి, చేతులు జోడించుకొని మంచికరుణగలవాడూ, సజ్జనుల 
దుఃఖాన్ని పోగొట్టెవాడూ, వివేకవంతుడైనవాడూ, ఆఢభ్రయించినవారిని పోషించడంలో గొప్పవాడూ, పాపాలను పోగొట్టేవాడూ 
అయిన ఓ స్వామీ! - అని 


ఆ. వరద! పద్మనాభ! హరి! కృష్ణ! గోవింద, దాసదుఃఖనాశ! వాసుదేవ! 
యవ్యయాప్రమేయ! యనిశంబుం గావింతు, మిందిరేశ! నీకు వందనములు "749 


ప్రతి : వరద! = కోరిన వరాలు ఇచ్చేవాడా!; పద్మనాభ! = పద్మనాభుడా!; హరి!= పాపాలను హరించేవాడా!; కృష్ణ! = 
కృష్ణా; గోవింద!= గోవింద!; దాసదుఃఖనాశ= సేవకుల దుఃఖాన్ని పోగొట్టేవాడా; వాసుదేవ! = సర్వప్రాణుల్లో నివసించేవాడా!; 
అవ్యయ! = నాశనం లేనివాడా!; అప్రమేయ= ఇంతటివాడవని చెప్పశక్యముగాని వాడా!; ఇందిర+ఈశ! = లక్ష్మీనాథా!; 
అనిశంబు= ఎల్లప్పుడు; నీకున్‌= నీకు; వందనములు = నమస్మారాలు; కావింతుము= చేస్తున్నాము. 


తా : కోరిన కోరికలన్నీ తీర్చేవాడూ, పద్మం బొడ్డున కలవాడూ, పాపాలను హరించేవాడూ, సర్వాన్ని సృష్టించేవాడూ, 
వేదవేద్యుడు, సేవకుల దుఃఖాలను నశింపజేసేవాడూ, సర్వప్రాణులలో వసించేవాదూ, నశించనివాడూ, మేర లేనివాడూ, 
శ్రీలక్ష్మీనాథుడూ అయిన నీకు మేము సర్వదా నమస్మరిస్తున్నాము. 


ఉ. ధీరవిచార! మమ్ము భవదీయ పదాశ్రయులన్‌ జరాసుతో 
దారనిబంధనో[గ్రపరితాపము నీ కరుణావలోకనా 
సారముచేత నార్చితివి; సజ్జనరక్షయు దుష్టశిక్షయు 
న్నారయ నీకుంగార్యములు యాదవవంశ పయోధిచంద్రమా! 750 


ప్రతి : ధీరవిచార!= ధీరులైనవారిచేత విచారణ చేయదగినవాడా!; యాదవ వంశపయోధి చంద్రమా! = యదువంశమనే 
సముద్రానికి చంద్రునివంటివాడా! (శ్రీకృష్ణా); భవదీయ= నీయొక్క పద+ఆశ్రయులన్‌= పాదాలను ఆశ్రయించి 
ఉన్న; మమ్మున్‌= మమ్మల్ని జరాసుత= జరాసంధుని; ఉదార= అధికమైన; నిబంధన= బంధించడంవలన; ఉగ్ర= 
తీవ్రమైన; పరితాపము= సంతాపాన్ని నీ= నీ యొక్క కరుణ+అవలోకన= దయతో కూడిననీ చూపులనే; సారముచేతన్‌= 
ఆ జడివానచేత; ఆర్చితివి= పోగొట్టినావు)ు ఆరయన్‌= చూడగా; సజ్జన రక్షయున్‌= సుజనులను రక్షించడం; దుష్ట 
శిక్షయున్‌= చెడ్డవారిని శిక్షించడం; నీకున్‌= నీకు; కార్యములు= చేయదగ్గ పనులు. 

తా: - యాదవవంశ్రేష్టుడవు అయిన - ఓ కృష్ణా! క్రూరుదైన జరాసంధుని నిర్బంధంలో మేము పొందుతున్న 
దుఃఖతాపాన్ని నీ కరుణావలోకమనే జడివానతో పోగొట్టి నీ పాదాలను ఆశ్రయించిన మమ్మల్ని ఆదరించావు. విచారింపగా 
మంచివారిని రక్షించుట, చెడ్డవారిని శిక్షించుట నీ పనులుకదా! అన్నారు. 


314 శ్రీ మహాభాగవతము 


బ్ర 


అవధరింపుము మాగధాధీశ్వరుండు మాకు బరమబంధుండు గాని పగయ కాండు 
ప్రకటితరాజ్యవైభవమదాంధీభూతచేతస్కులము మమ్ముం జెప్ప నేల? 
కమనీయజలతరంగములకైవడిదీపశిఖవోలెం జూడ నస్థిరములైన 

గురుసంపదలు నమ్మి పరసాధనక్రియాగమ మేది తద్చాధకంబు లగుచుం 


తే. బరంగ నన్యోన్య వైరానుబంధములను, బ్రజలం గారించుచును దుష్టభావచిత్తు 
లఅగుచు నాసన్నమృత్యుభయంబు దక్కి మత్తులై తిరుగుదురు దుర్మనుజు లంత. "751 


ప్రతి : అవధరింపుము = మేము చెప్పే విన్నపాలు వినవయ్యా!; మాగధ +అధీశ్వరుండు = జరాసంధుడు; మాకున్‌= 
మా కందరికీ; పరమ బంధుండు+కాని= మిక్కిలి ఆప్తుడైన చుట్టమే గాని, పగయ కాండు= శత్రువు కానేకాడు; ప్రకటిత = 
ప్రసిద్ధమైన; రాజ్యవైభవ= రాజ్యసంపదచేత కలిగిన మద+అంధీభూత= మదంచేత (గ్రుడ్డిగా చేయబడిన; చేతస్ములము= 
మనస్సులు గలవారం; మమ్మున్‌= మా విషయాలు; చెప్పన్‌+ఏల= చెప్పవలసిన పనియేమి; కమనీయ = మనోజ్ఞాలైన; 
జలతరంగముల= నీటి అలల; కైవడిన్‌= వలెను; దీపళశిఖ+పోలెన్‌= దీపజ్వాలవలెను; చూడన్‌= పరిశీలింపగా; 
అస్థిరములు+ఐన = స్థి్‌రాలు కాన్సీ గురుసంపదలు= గొప్ప సంపదలు; నమ్ము= నమ్ముకొన్నవారమై; పరసాధన క్రియా+ 
ఆగమము= పరలోకాన్ని చేరడానికి తగిన క్రియలను; ఏది= చేయక; తద్‌ +బాధకంబులు +అగుచున్‌= ఆ పరలోకానికి 
అడ్డు పెట్టునట్టి; పరంగన్‌= ఉండునట్టి; అన్యోన్యవైర +అనుబంధములను = ఒకరితో ఒకరికి గల పగతోడి అనుబంధంతో; 
ప్రజలన్‌= జనులను; కారించుచును= బాధిస్తూ దుష్టభావచిత్తులు+అగుచున్‌= చెడ్డ ఆలోచనలతో కూడిన మనస్సులు 
గలవారమౌతూ; ఆసన్న= సమీపించిన; మృత్యుభయంబు +తక్కి= మరణభయం లేక; మత్తులు+ఐ= ఒళ్లు తెలియని వారై; 
దుర్‌+మనుజులు = చెడ్డవారు; తిరుగుదురు= తిరుగుతారు; అంత= అంతట... 

తా; శ్రీకృష్ణా! మా విన్నపం చిత్తగింపవయ్యా! జరాసంధుడు మాకు దగ్గర చుట్టమేగాని పగవాడు కాడు. మేమును 
రాజ్యలక్ష్మిచేత కన్నుగానక ఉన్నవారం. ఇట్టి మా విషయాలు చెప్పే పని ఏముంది? లోకంలో దుష్టులగువారు నీటి 
అలలవలిను, దీపజ్వాలవలెను క్షణకాలంలో నశించే సంపదలనే గొప్పగా తలచి, ఆ సంపదలనే నమ్ముకొని పరలోకసాధనకై 
చేసే కార్యక్రమా లేవీ చేయడానికి ప్రయత్నించక, పరలోకసాధనకు అడ్డుపడే ఆ పరస్పరవిరోధ భావంతో ప్రజలను 
బాధించే ఆలోచనలతో తిరుగుతూ ఉంటారు. 


చ. కడపటిచేంత నైహికసుఖంబులుం గోల్పడి రిత్త కోర్కి వెం 

బడింబడి యెండమావులం బిపాసువులై సలిలాశ డాయుచుం 

జెడు మనుజుల్‌ భవాబ్ధిదరిం జేరంగలేక నశింతు; రట్టి యా 

యిడుమలం బొందం జాలము రమేశ! త్రిలోకశరణ్య! మాధవా! "752 
ప్రతి ;: రమా+ఈశ= ఓ లక్ష్మీనాథా!; త్రిలోకశరణ్య! = మూడు లోకాలకు శరణమైనవాడా!; మాధవా!= శ్రీకృష్ణా!; 
కడపటి+చేతన్‌= మానవునికి సంబంధించిన పనులలో చివరిదైన చావుచేత; ఐహిక సుఖంబులున్‌= ఈ లోకంలోని 
సుఖాలను; కోలు+పడి= పోగొట్టుకొని; రిత్తకోర్మె వెంబడిన్‌= వృథాయైన కోర్మెలవెంట; పడి= పడి; పిపాసువులు+ఐ= 
దాహంతో కూడినవారమై; ఎండమావులన్‌= నీళ్లు లేనివైన; సలిల+ఆశన్‌= నీరు అని ఆశపడి (భ్రాంతితో); డాయుచున్‌= 


దశమస్కంధము - ఉత్తరభాగము 315 


సమీపిస్తూ చెడు= చెడిపోవునట్టి మనుజుల్‌= మానవులు; భవ +అబ్బిదరిన్‌= జన్మలనే సముద్రం యొక్క ఆవలి గట్టును; 
చేరంగన్‌+లేక= చేరుకోలేక; నశింతురు= నాశనమవుతారు; అట్టి= ఆ విధమైన; ఆ+ఇడుమలన్‌= ఆ కష్టాలను; 
పొందంజాలము= పడలేము. 

తా; లక్ష్మీనాథా! తైలోక్యశరణ్యా! ఓ శ్రీకృష్ణా! ఈ లోకంలోని జనులు వ్యర్థమైనకోరికలు గలవారై దప్పిగొన్నవాడు 
ఎండమావుల్లో నీళ్లున్నాయని భ్రమపడి త్రాగవచ్చును అనే ఆశతో ముందుముందుకు పోతున్నట్లు మెలగుతూ ఈ జన్మమనెడి 
సముద్రం ఆవలి గట్టును చేరలేక నశిస్తుంటారు. కాబట్టి, మరణించి ఈ లోకంలోని సుఖాలను పొందనేరని ఈ కష్టాలను 
మేము పడలేము. మమ్మల్ని రక్షించు. 


ఉ. వేదవధూశిరోమహితవీథులం జాల నలంకరించు మీ 

పాదసరోజయుగ్మము శుభస్థితి మా హృదయంబులందు ని 

త్యోదితభక్తిమైం దగిలియుండు నుపాయ మెజుంగం బల్కుదా 

మోదర! భక్తదుర్భ్శవపయోనిధితారణ! సృష్టికారణా! "753 
ప్రతి : దామోదర!= తులసీమాలలు ఉదరంపై వ్రేలాడునట్టివాడా!; భక్త= భక్తుల; దుర్‌+భవ= చెడు జన్మలనెడు; పయస్‌+నిధి= 
సముద్రాన్ని తారణ! = దాటించేవాడా!; సృష్టికారణా!= ఈ ప్రపంచసృష్టికి హేతువైనవాడా!; వేదవధూశిరోమహితవీథులన్‌= 
వేదాలనే స్రీయొక్క శిరస్సు అనే గొప్పమార్దాల్చి చాలన్‌= మిక్కిలి చక్కగా అలంకరించు= అలంకరించే; మీ పాదసరోజ 
యుగ్మము= నీ అడుగు తామరల జంట; శుభస్థితిన్‌= మంచి ఉనికితో; మా పృదయంబుల+అందున్‌= మా మనస్సులలో; 
నిత్య+ఉదిత భక్తిమైన్‌= నిరంతరం పుట్టుతున్న భక్తితో; తగిలి= ఆసక్తులమై; ఉండు +ఉపాయము= ఉండునట్టి ఉపాయాన్ని 
ఎజుంగన్‌+పల్కు= తెలిసేటట్లు చెప్పవయ్యా! 
తా : భక్తజనులను సంసార సాగరంనుండి దాటించేవాడా! ఉదరంపై తులసి మాలలు వ్రేలాడుతూ ఉండేవాడా! ప్రపంచసృష్టికి 
హేతువైనవాడా! వేదాంతమార్తాన్ని చక్కగా అలంకరించే నీ అడుగుతామరలు మా మనస్సులలో శుభస్థితిని నిలచి ఉండేటట్లు 
చేసి, నిత్యము భక్తితో నీ పాదాలను సేవించే ఉపాయం మాకు తెలియబేయవయ్యా! 
క. అని తను శరణము వేండిన, జననాథులవలను సూచి సదమలభక్తా 

వన చరితుండు పంకజ లో, చనుం డిట్లను వారితోడ సదయామతియై. 754 
ప్రతి :; అని= అంటూ; తనున్‌= తనను; శరణము= రక్షణం; వేండిన= కోరిన; జననాథులవలను= రాజులవైపు; 
చూచి= చూచి; సత్‌+అమల= మిక్కిలి నిర్మలమైన; భక్త+అవన= భక్తులను రక్షించే; చరితుందు= చరిత్ర కలవాడు; 
పంకజలోచనుండు = శ్రీకృష్ణుడు; సదయామతి+ఐ= దయతో కూడిన మనస్సుగలవాదై; వారితోడన్‌= ఆ రాజులతో; 
ఇట్లు+అనున్‌= ఈ విధంగా చెప్పాడు. 
తా ; అంటూ ఈ విధంగా రక్షింపుమని తనను ప్రార్ధించినరాజులను చూచి, భక్తరక్షణశీలుదైన శ్రీకృష్ణుడు 
దయాంతరంగుడై ఆ రాజులతో ఇలా బదులు పలికాడు. 


చ. 'జనపతులార! మీ పలుకు సత్యము; రాజ్యమదాంధచిత్తులై 
ఘనముగ విప్రలం బ్రజలం గాజియంబెట్టుటంజేసి కాదె వే 


316 శ్రీ మహాభాగవతము 


న నహుషరావణార్జునులు నాశము నొందిరి; కాన ధర్మ పా 
లనమునం గాక నిల్చునె? కులంబు బలంబుం జిరాయురున్నతుల్‌. "755 


ప్రతి :; జనపతులార!= ఓ రాజులారా! మీ పలుకు= మీ మాట; సత్యము= నిజం; రాజ్యమద +అంధచిత్తులు +ఐ= 
ప్రభుత్వమువలన మదించి కన్నుగానని మనస్సు గలవారై ఘనముగన్‌= అధికముగ విప్రలన్‌= బ్రాహ్మణులను; ప్రజలన్‌= 
ప్రజలను; కాజీయన్‌+ పెట్టుటన్‌ +చేసికాదె= బాధలు పెట్టటంవలనే కదా!; వేన= వేనుడు; నహుష= నహుషుడు; రావణ= 
రావణుడు; అర్జునులు= కార్తవీర్యార్దునుడు మొదలైనవారు; నాశమున్‌= నాశనాన్ని ఒందిరి= పొందారు; కానన్‌= కాబట్టి; 
ధర్మపాలనమునన్‌= ధర్మం తప్పక పరిపాలించడంచేతనే; కాక= కాక; కులంబున్‌= వంశము; బలంబున్‌= బలమూ; 
చిర+ఆయుస్‌+ఉన్నతుల్‌ (చిరాయురున్నత్రుల్‌= దీర్చాయుస్సూ, గౌరవమూ; నిల్చున్‌+ఎ= నిలబడుతుందా? చెడిపోకుండా 
ఉంటుందా? 


తా : ఓ రాజులారా! మీరు చెప్పిన మాట నిజము. రాజ్యమదంచేత మంచిచెడ్డలు విచారించక మూఢబుద్దులై, బ్రాహ్మణులను, 
రాజ్యంలోని ప్రజలను మిక్కిలి బాధించడం చేతనే కదా! వేనుడు, నహషుడు, రావణుడు, కార్తవీర్యార్దునుడు అనేవారు 
మునుపు నశించారు. కాబట్టి, ధర్మం తప్పక పరిపాలించటంచేత వంశమూ, బలమూ, దీర్చాయుస్సూ, గౌరవమూ 
చెడకుండా ఉంటాయి. ధర్మపాలనమే సర్వాన్నీ రకిస్తుంద శ్రీకృష్ణుడు రాజులతో చెప్పాడు. 


వ. అది గావున మీ మనంబుల దేహం బనిత్యంబుగాం దెలిసి. "56 


ప్రతి : అది+కావునన్‌= విషయం అటువంటిది కాబట్టి; మీ మనంబులన్‌= మీ మనస్సులలో; దేహంబు= ఈ శరీరం; 
అనిత్యంబు+కాన్‌= శాశ్వతం కాదని; తెలిసి= తెలుసుకొని... 


తా ; కావున ఈ శరీరం శాశ్వతము కాదని మీరుమీ మనస్సులలో తెలుసుకొని 


ఉ. మీరలు ధర్మముం దగవు మేరయుం దప్పక భూజనాళిం బెం 
పారుచు సౌఖ్యసంపదల నందంగం బ్రోచుచు భూరియజ్ఞముల్‌ 
గౌరవవృత్తి మత్పరముగా నొనరింపుచు మామకాం[ఘి పం 
కేరుహముల్‌ భబించుచు నకిల్చిషులై చరియింపుం డిమ్ములన్‌. "757 


ప్రతి : మీరునున్‌= మీరు కూడా; ధర్మమున్‌= ధర్మాన్ని తగవు= నీతి మేరయున్‌= మర్యాదయును; తప్పక= మీరక; 
భూజన +ఆళిన్‌= భూమిమీది జనులను; పెంపు+ఆరుచున్‌ = వృద్ధి అతిశయింపగ్గా సౌఖ్యసంపదలన్‌= సౌభాగ్య సౌఖ్యాలను; 
అందన్‌+కన్‌= పొందునట్లుగ; ప్రోచుచున్‌= కాపాడుతు; భూరియజ్ఞముల్‌= గొప్పయజ్ఞాలు; గౌరవ వృత్తిన్‌= 
గౌరవము తోడి పనిగా మత్‌+పరము+కాన్‌= నాకు సమర్పణంగా; ఒనరింపుచున్‌= చేస్తూ మామక= నాయొక్క 
అం[ఘిపంకేరుహముల్‌= పాదపద్మాలు; భజించుచున్‌= సేవిస్తూ అకిల్చిషులు+ఐ= పాపాలు లేనివారై; ఇమ్ములన్‌= 
లెస్సగా చరియింపుండు = వర్తించండి. 

తా : ఓ రాజులారా! మీరు ధర్మం, నీత్తి, మర్యాద తప్పకుండా భూప్రజలకు సుఖాలు, సంపదలు, సమకూడేటట్లు 
కాపాడుతూ, విశేషాలైన యజ్ఞాలు గౌరవంతో నాకు సమర్పణగా చేస్తూ నా పాదపద్మాలను సేవిస్తూ పుణ్యాత్ములై లెస్సగా 
నదచుకోండి అని శ్రీకృష్ణపురమాత్మ చెప్పాడు. 


దశమస్కంధము - ఉత్తరభాగము 31/7 


వ. అట్లయిన మీరలు బ్రహ్మసాయుజ్యప్రాప్తు లయ్యెదరు; మదీయపాదారవిందంబులందుం జలింపని 
భక్తియుం గలుగునని యానతిచ్చి యా రాజవరుల మంగళస్నానంబులు 'సేయించి వివిధమణిభూషణ 
మృదులాంబరమాల్యానులేపనంబు లొసంగి, భోజనతాంబూలాదులం బరితృప్తులం జేసి యున్నత 
రథాశ్వసామజాధిరూఢులం గావించి నిజరాజ్యంబులకుం బూజ్యులం చేసి యనిచిన. "758 


ప్రతి : అట్లు+అయిన= ఆ విధంగా నడచుకొన్నట్లయితే; మీరలు= మీరందరు; బ్రహ్మసాయుజ్యప్రాప్తులు= బ్రహ్మెక్యాన్ని 
పొందగలవారౌతారు. మదీయ= నాయొక్క పాదారవిందంబుల+అందున్‌= నా పాదపద్మాలందు; చలింపని భక్తియున్‌= 
నిశ్చల భక్తీ కలుగున్‌+అని= కలుగ గలదని; ఆనతి+ఇచ్చి = చెప్పి; ఆ రాజవరులన్‌= ఆ రాజ [శ్రేష్టల్ని మంగళ స్నానంబులు+ 
చేయించి= పవిత్రమైనస్నానాలు కావింపించి; వివిధమణిభూషణ= వివిధములైనమణులు తాపిన ఆభరణాలు; మృదుల+ 
అంబర= మెత్తనివస్తాలు; మాల్య+అనులేపనంబులు = పూలమాలలు, శరీరానికి పూసుకొనే చందనాదులు; ఒసంగి= 
ఇచ్చి, భోజన తాంబూల +ఆదులన్‌= భోజనాలచేత, తాంబూలంచేత; పరితృప్తులన్‌+చేసి= మిక్కిలి తృప్పి పొందునట్లు 
చేసి; ఉన్నత రథ= ఎత్తైన రథాలనూ; అశ్వ= గుజ్టాలనూ; సామజ= ఏనుగులనూ; అధిరూఢులన్‌+కావించి= ఎక్కించి; 
పూజ్యులం చేసి= గౌరవించి; నిజ రాజ్యంబులకున్‌= వారివారిరాజ్యాలకు; అనిచినన్‌= పంపించగా... 

తా : అట్లు నడచుకొనిన మీరు మోక్షాన్ని పొందడమేగాక నా పాదాలయందు భక్తిగల్లినవారౌతారు అని చెప్పి శ్రీకృష్ణుడు 
ఆ రాజులందరికీ శుభప్రదమైన మంగళస్నానాలు చేయించి వారికి వివిధాలైన రత్నాభరణాలు, మెత్తని వస్త్రాలు, పూలదండలు, 


చందనాది మైపూతలు ఇప్పించి అలంకరింపచేసి మంచి భోజనతాంబూలాదులను ఇచ్చి మిక్కిలి తృప్పి పరచి వారివారికి 
తగినట్లు రథాలు, గుర్రాలు, ఏనుగులు వాహనాలుగా ఏర్పాటుచేసి, గౌరవించి వారివారిరాజ్యాలకు పాలకులుగా పంపాడు. 


క. నరవరు లీ చందంబున, మురసంహరుచేత బంధమోక్షణులై సు 

స్థిరహర్షంబులతో నిజ, పురములకుం జనిరి శుభవిభూతి తలిర్చన్‌. "759 
ప్రతి : నరవరులు= రాజులు; ఈ చందంబునన్‌= ఈ విధంగా; మురసంహరుచేతన్‌= మురాసురుణ్ణి సంహరించిన 
శ్రీకృష్ణుని చేతు బంధమోక్షణులు+ఐ= చెరసాలలనుండి విడుదల పొందినవార్రై; సుస్థిర హర్షంబులతోన్‌= స్థిరమైన ఆనందాలతో; 
నిజపురంబులకున్‌= వారివారి నగరాలకు; శుభవిభూతి= మంచి భాగ్యం; తలిర్చన్‌= అంకురించగా; చనిరి= వెళ్లారు. 
తా ; ఈ విధంగా రాజులు శ్రీకృష్ణునిచే చెరసాలలనుండది విడువబడి మిక్షిలి ఆనందంతో, మంచి సంపదలు కలుగగా 
వారివారి నగరాలకు వెళ్లారు. 


క. హరిమంగళగుణకీర్తన, నిరతముం గావించుచును వినిర్మలమతులై 

గురుబంధుపుత్రజాయా, పరిజన మలరంగం గృష్టుం బద్మదళాక్షున్‌. "760 
ప్రతి : హరిమంగళగుణకీర్తనన్‌ = శ్రీకృష్ణునికల్యాణగుణాల స్తుతిని; నిరతమున్‌= ఎల్లప్పుడును; కావించుచునున్‌= చేస్తూ; 
వినిర్మలమతులు+ఐ= మిక్షిలి స్వచ్చమైన మనస్సు గలవారై; గురు= తల్లిదండ్రులు; బంధు= చుట్టాలు; పుత్ర= కుమారులు; 
జాయా= భార్యలు; పరిజనము= సేవకులు; అలరన్‌+కన్‌= ఆనందింపగా; పద్మదళ+అక్షున్‌= తామర రేకులవంటి 
కన్నులుగల; కృష్ణున్‌= శ్రీకృష్ణుణ్ణి... 


318 శ్రీ మహాభాగవతము 


తా; శ్రీకృష్ణుని కల్యాణ గుణాలు సదా కీర్తిస్తూ ఎంతో స్వచ్చమైన మనస్సుగలవారై తల్లిదండ్రులు, బంధువులు, తనయులు, 
భార్యలు, సేవకులు ఆనందింప పద్మదళాక్షుడగు శ్రీకృష్ణుణ్లి 
వ. బహుప్రకారంబులం బొగడుచుం దమ తమ దేశంబులకుం జని. "761 


ప్రతి : బహుప్రకారంబులన్‌= అనేకరీతుల; పొగడుచున్‌= స్తుతిస్తూ తమతమ = తమతమ; దేశంబులకున్‌ +చని= దేశాలకు 
వెలి... 


తా; శ్రీకృష్ణుని బహువిధాలుగా స్తుతిస్తూ తమ తమ దేశాలకు వెళ్లి 


క. నళినదళలోచనుండు దముం, దెలిపిన సద్ధర్మపద్ధతినిం దగవరులై 
యిలం బరిపాలించుచు సుఖ, ముల నుండిరి మహితనిజవిభుత్వము లలరన్‌. "762 


ప్రతి : నలినదళలోచనుండు= తామర రేకులవంటి కన్నులుగల శ్రీకృష్ణుడు; తమున్‌= తమనుగూర్చి; తెలిపిన= తెలియ 
పరచిన; సద్ధర్మ పద్ధతినిన్‌= మేలైన ధర్మమార్దాన్ని తగవరులు+ఐ= న్యాయనిర్దేతలై; ఇలన్‌= భూమిని; పరిపాలించుచున్‌= 
పాలనం చేస్తూ మహితనిజవిభుత్వములు = గౌరవంతోడి తమ ప్రభుత్వాలు; అలరన్‌= ప్రకాశించగా; సుఖములన్‌= 
సుఖాలతో; ఉండిరి= ఉన్నారు. 

తా: ఆ రాజులు పద్మదళనెత్రుడైన శ్రీకృష్ణుడు తమకు బోధించిన ధర్మ్శ్మమార్గాల్లో క్రమంతప్పక నడచుకొంటూ తమ మేలైన 
పరిపాలనవిధానాలు ప్రకాశించగా భూమిని ఏలుతూ సుఖాలు అనుభవించసాగారు. 


వ. ఇట్లు కృష్ణుండు జరాసంధవధంబును, రాజలోకంబునకు బంధమోక్షణంబును గావించి, 
వాయునందనవాసవనందనులుం దానును జరాసంధతనయుండగు సహదేవుండు సేయు వివిధంబులగు 
పూజలు గైకొని, యతని నుండ నియమించి, యచ్చోటు గదలి కతిపయప్రయాణంబుల నింద్రప్రస్థ 
పురంబునకుం జనుదెంచి, తద్దారప్రదేశంబున విజయశంఖంబులు పూరించినం బ్రతిపక్షభయదంబును, 
బాంధవ(ప్రమోదంబును నగు న మృహాఘోషంబు విని, పొరజనంబులు జరాతనయుమరణంబు 
నిశ్చయించి సంతసిల్లిరి. వారిజాక్షుండును భీమసేన పార్థులతోం బురంబు ప్రవేశించి ధర్మనందనునకు 
వందనం బాచరించి, తమ పోయిన తెజంగును, నచ్చట జరాసంధుని వధియించిన ప్రకారంబును 
సవిస్తరంబుగా నెజింగించిన నతండు విసయవికచలోచనంబుల నానందబాప్పంబులు గురియ, న 
మ్మాధవుమాహాత్యంబునకుం దమయందలి భక్తి స్నేహదయాదిగుణంబులకుం బరితోషంబు నొందుచుం 
గృష్షునిం జూచి యిట్లనియె. 768 

ప్రతి : ఇట్లు= ఈ విధంగా; కృష్ణుండు = శ్రీకృష్ణుడు; జరాసంధ వధంబును= జరాసంధుణ్ణి చంపడం; రాజలోకంబునకున్‌= 
రాజుల సమూహానికి; బంధమోక్షణంబు= చెరనుండి విడుదల కలిగించడం; కావించి= చేసి; వాయునందన 
వాసవనందనులున్‌= = వాయునందన భఖీముడూ, అర్జునుడును; తానునున్‌= తానూ; జరాసంధతనయుండు +అగు 
సహదేవుండు= జరాసంధుని కొడుకైన సహదేవుడు; చేయు= చేసే) వివిధంబులు +అగు = అనేకవిధాలైన; పూజలు +కైకొని= 
పూజలను స్వీకరించి; అతనిన్‌= ఆ సహదేవుణ్ణిి ఉండన్‌= ఆగుమని; నియమించి= ఆజ్ఞాపించి; ఆ+చోటు+కదలి= 
ఆ ప్రదేశంనుండి బయలుదేరి కఠతిపయప్రయాణంబులన్‌= కొన్ని ప్రయాణాలు చేసి; ఇంద్రప్రస్థపురంబునకున్‌= 


దశమస్కంధము - ఉత్తరభాగము 319 


ఇంద్రప్రస్థనగరానికి; చనుదెంచి= వచ్చి; తత్‌+ద్వార 'ప్రదేశంబునన్‌= ఆ నగరి వాకిలి ముందట; విజయ శంఖంబులు = 
తమ గెలుపును వ్యక్తం చేసేశంఖాలు; పూరించినన్‌= ఊదగా; ప్రతిపక్ష భయదంబును= పగవారికి భయం కలుగబేసేదీ; 
బాంధవ ప్రమోదంబును= బంధుజనులకు ఆనందదాయకమూ; అగు= అయిన; ఆ+మహాఘోాషంబు విని= ఆ 'పెద్దధ్వనులను 
విని పారజనంబులు= పురజనులు; జరాతనయుమరణంబు= జరాసంధునిచావు; నిశ్చయించి= నిజమని నమ్మి; సంతసిల్లిరి= 
సంతోషించారు; వారిజ+అక్షుండును = శ్రీకృష్ణుడూ; భీమసేన పార్టులతోన్‌= భీమార్జునులతో; పురంబు ప్రవేశించి= పురంలోనికి 
వచ్చి; ధర్మనందనునకున్‌= ధర్మరాజుకు; వందనంబున్‌= నమస్మారాన్ని ఆచరించి= చేసి; తమ పోయిన తెజంగును= 
తాము వెళ్లిన విధం; అచ్చటన్‌= అక్కడ; జరాసంధునిన్‌= జరాసంధుణ్ణి; వధియించిన= చంపిన; ప్రకారంబును= విధానాన్ని 
సవిస్తరంబుగాన్‌= విపులంగా; ఎజింగించినన్‌= చెప్పగా? అతండు= ఆ ధర్మరాజు; విసయ= ఆశ్చర్యంతో; 
వికచలోచనంబులన్‌= విప్పారిన కన్నులలో; ఆనందబాప్పంబులున్‌= ఆనందంవల్ల వచ్చిన కన్నీరు; కురియన్‌= కురియగా; 
ఆ+మాధవు= ఆ శ్రీకృష్ణునియొక్క మాహాత్యంబునకున్‌= మహిమకు; తమ+అందలి= పాందవులయందుగల; భక్తిస్నేహ 
దయా+ఆది గుణంబులకున్‌= భక్తి స్నేహం, దయ మొదలైన గుణాలకు; పరితోషంబున్‌= చాల ఆనందాన్ని ఒందుచున్‌= 
పొందుతూ; కృష్ణునిన్‌+చూచి= శ్రీకృష్ణుణ్ణిచూచి; ఇట్లు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తా; ఈ విధంగా శ్రీకృష్ణుడు జరాసంధుణ్ణి చంపి, ఆయనచే చెరలో పెట్టబడిన రాజులను చెరనుండి విడిపించి, 
భీమార్జునులు తాను జరాసంధునికొడుకైన సహదేవుడు చేసిన మర్యాదలు స్వీకరించి, అతణ్ణి రాజ్యంలో నిలిపి, అందుండి 
బయలుదేరి కొన్నిప్రయాణాలు చేసి, ఇం(ద్రప్రస్థపురానికి వచ్చి, ఆ పురద్వారంలో నిలిచి, తమ విజయగాథను 
తెలియపరిచేతీరులో శంఖనాదం చేయగా ఆ పట్టణంలోని జనులు జరాసంధుడు మరణించాడని సంతోషించారు. 
ఆ మహాధ్వని శత్రువులకు భయం కలిగేటట్టు, బంధుజనులకు ఆనందాన్ని కలిగించేటట్లు ఉంది. శ్రీకృష్ణుడు భీమార్జ్దునులతో 
నగరంలోకి వచ్చి, ధర్మరాజుకు నమస్కరించి - తాము వెళ్లిన విధానం, జరాసంధుణ్ణి చంపిన పద్ధతీ, చెరసాలలోని 
రాజులందరను విడిపించిన విశేషాల్ని సవివరంగా తెలియజేశాడు. ఆ విషయాలు విని ధర్మరాజు శ్రీకృష్ణుని మహిమకు, 
తమ విషయంలో అతనికి గల భక్తి, స్నేహం, దయ మొదలైన గుణాలకు ఎంతో ఆనందిస్తూ శ్రీకృష్ణుణ్లి చూచి ఇలా 
చెప్పాడు. 
స్‌ “కమలాక్ష! సర్వలోకములకు గురుండవై తేజరిలైడు భవదీయమూర్తి 

యంశాంశసంభవు లగు లోకపాలురు నీ యాజ్ఞం దల మోచి నిఖీలభువన 

పరిపాలనిపుణులై భాసిల్లుచున్న వా రట్టి నీ కొక నృపునాజ్ఞ సేయు 

టరయ నీమాయ గాకది నిక్కమే? యేక మై యద్వితీయమై యవ్యయంబు 
తే. నైన నీ తేజమున కొక హాని గలదె?, చిన్మయాకార! నీ పాదసేవకులకు 

నాత్మపరభేదబుద్ధి యొందైనం గలదె? పుండరీకాక్ష! గోవింద! భువనరక్ష! "764 
ప్రతి : కమల +అక్ష! = పద్మాలవంటి కన్నులుగల ఓ శ్రీకృష్ణా!; చిద్‌+శమయ +ఆకార! = జ్డాన స్వరూపుడా!; పుండరీక +అక్ష! = 
తెలతామరలవంటి కన్నులు గల స్వామీ!; గోవింద!= వేదాలచే తెలియబదేవాడా!; భువనరక్ష! = రక్షించేవాడా!; 
సర్వలోకములకున్‌= అన్ని లోకాలకు; గురుండవు+ఐ= తండ్రివై; తేజరిలైడు= ప్రకాశించే; భవదీయమూర్తి= నీయొక్క 
మూర్తి అంశ+అంశసంభవులు= అంశ యొక్క కళనుండి పుట్టినవారు; అగు లోకపాలురు= అయిన లోకాలను పాలించేవారు 
(రాజులు); నీ+ఆజ్ఞన్‌= నీ ఉత్తరువును; తలమోచి= శిరసావహించి; నిఖిలభువన పరిపాల నిపుణులు+ఐ= ఎల్ల లోకాల్ని 


320 శ్రీ మహాభాగవతము 


ఏలగల నైపుణ్యం గలవారై; భాసిల్లుచున్న వారు = ప్రకాశిస్తున్నారు; అట్టి నీకున్‌= అటువంటి శక్తియుక్తుడవగు నీకు; ఒక 
నృపున్‌= ఒక రాజుయొక్క ఆజ్ఞ+చేయుట= చెప్పిన పనిచేయటం; అరయన్‌= చూడగా నీ మాయ+కాక= నీయొక్క 
మాయకాక; అది నిక్క్మము+ఏ= అది నిజమా?; ఏకము+ఐ= ఒక్కటే అయి; అద్వితీయము+ఐన = తనవంటిది మరొకటి 
లేనిదైన; అవ్యయంబును+ఐన= నాశనం లేనిదైన; నీ తేజమునకున్‌= నీ యొక్క ప్రకాశానికి ఒక హాని గలదు+ఎ= 
ఏ విధమైన చెరుపైనా కలదా?) నీ పాదసేవకులకున్‌= నీ సేవించేవారికి; ఎందున్‌+ఐనన్‌= ఎక్కడైనా? ఆత్మపర భేదబుద్ధి= 
నేను, ఇతరులు అనే ఆలోచన; కలదు+ఎ= కలదా? (ఉండదని భావం) 

తా : 'ఓ శ్రీకృష్ణా! నీ అంశతో బుట్టిన వారైన రాజులు నీ ఆజ్ఞను శిరసావహించి ఎల్ల లోకాలు ఏలుటకు సమర్దులై 
ఉన్నారు. అట్టి నీవు ఒక రాజు చెప్పిన పని చేయటం నీ మాయ కాక నిజమా? ఏక స్వరూపుడవు, అద్వితీయుడవు, నాశం 
లేనివాడవు అయిన నీ ప్రకాశానికి ఎప్పటికైన హాని ఉందా? లేదు. జ్ఞాన స్వరూపుడవు, పుండరీకాక్షుడవు, వేదాలచే 
తెలియబడేవాడవు, లోక రక్షకుడవు అయిన నీ అడుగులను నమ్మి కొలిచే వారికి తాను, ఇతరుడు అనే భేదబుద్ధి ఉంటుందా! 
(ఉండదు?) 


$ ధర్మరాజు చేసెడి రాజసూయమునందు శ్రీకృష్ణుండు శిశుపాలుని వధించుట * 


వ. అని గోవిందునిం బొగడి యద్దేవు ననుమతంబునం గుంతీసుతాగ్రజుండు పరతత్తవిజ్ఞానులైన 
ధరణీసురులను బుత్విజులంగా వరియించి. "765 
ప్రతిపదార్థం : అని= పైన తెల్పిన విధంగా; గోవిందునిన్‌= శ్రీకృష్ణుణ్ణి; పొగడి= ప్రశంసించి; ఆ+దేవున్‌= దివ్యమైన 
తేజస్సుతో ప్రకాశిస్తున్న ఆ శ్రీకృష్ణునియొక్క అనుమతంబునన్‌= అంగీకారంతో; కుంతీసుత+అగ్రజుందు= కుంతీదేవియొక్క 
కుమారులలో పెద్దవాడైన ధర్మరాజు; పరతత్త్వ విజ్ఞానులు+ఐన = ఉత్కష్టమయిన భగవంతుని నిజ స్వభావాన్ని విశదంగా 
తెలిసికొన్న వారైన; ధరణీసురులను= భూదేవతలను (బ్రాహ్మణులను); బుత్విజులన్‌+కాన్‌= యజ్ఞాన్ని చేయించేవారుగాా; 
వరియించి= (శాస్రోక్తరీతి ననుసరించి) ఏర్పరచుకొని... 
తాత్పర్యం : ధర్మరాజు జరాసంధుణ్జి జయించి భీమార్జునులతో ఇంద్రప్రస్థపురానికి వచ్చిన శ్రీకృష్ణుని గొప్పతనాన్ని పలుతెరగుల 
ప్రస్తుతించాడు. అటుపిమ్మట ఆ దేవదేవునిఅంగీకారంతో, వేదవిదులూ, (బ్రహ్మవేత్తలూ అయిన బ్రాహ్మణులను 
రాజసూయయాగానికి బుత్విక్కులుగా (నిర్వాహకులుగా) స్వీకరించాడు. 
సీ, సాత్యవతేయ కశ్యప భరద్వాజోపహూతి విశ్వామిత్ర వీతిహోత్ర 

మైత్రేయ పైల సుమంతు మధుచ్చంద గౌతమ సుమతి భార్గవ వసిష్ట 

వాసుదేవాకృతవ్రణ కణ్వ జైమిని ధామ్య పరాశరాథర్వ కవషు 

లసిత వైశంపాయ నాసురి భార్గవ క్రతు వీరసేన గర్గ త్రికవ్య 


ఆ. ముఖ్యులైన పరమమునులను గృపుని గాం, గేయ కుంభ జాంబికేయ విదుర 
కురుకుమార బంధుకులవృద్ధధారుణీ, సుర నరేంద్ర వైశ్యశూద్రవరుల. "766 


దశమస్కంధము - ఉత్తరభాగము 32] 


ప్రతి: సాత్యవతేయ= సత్యవతీ పరాశరుల తనయుడైన వేదవ్యాసుడు; కశ్యప= మొట్టమొదటి ప్రజాపతియైన కశ్యపుడు; 
భరద్వాజ+ఉపహూతి = వాల్మీకిశిష్యుడైన భరద్వాజుడూ, ఉపహూతి; విశ్వామిత్ర= గాధిపుత్రుడైన విశ్వామిత్రుడు; వీతిహోత్ర= 
వీతిహోత్రుడనే పేరుగల బుషి మైత్రేయ= మైత్రేయుడు; పైల= వేదవ్యాస శిష్యుడైన పైలుడు; సుమంతు= వేదవ్యాస 
శిష్యుడైన సుమంతుడు; మధుచ్చంద= విశ్వామిత్రుని పుత్రుడు (ఛందస్సు మధువువలె '్రవించేదిగనుక ఆ పేరు); గౌతమ= 
అహల్య భర్త - గౌతమధర్శ్మశాస్త్ర కర్త అయిన గౌతముడు; సుమతి; భార్గవ= భృగుమహర్షి కొమరుడైన చ్యవనుడు; వసిష్ట= 
వసిష్టుడు; వామదేవ +అకృతవ్రణ = వామదేవుడు, అకృతవ్రణుడు; కణ్వ= విశ్వామిత్రుడు మేనకకు పుట్టిన శకుంతలను 
పెంచి పెద్ద చేసినవాడైన కణ్వుడు; జైమిని= వ్యాస శిష్యుడు; ధామ్య= ధర్మరాజు పురోహితుదైన ధౌమ్యుడు; పరాశర +అథర్వ+ 
కవషులు = వ్యాసుని తండ్రి పరాశరుడు, అథర్వుడు, కవషుడు; అసిత= అసితుడు; వైశంపాయన +ఆసురి= వ్యాస శిష్యుడైన 
వైశంపాయనుడు, ఆసురి; భార్గవ = భృగువంశీయుడైన పరశురాముడు; క్రతు= క్రతువు; వీరసేన= వీరసేనుడు; గర్ద= 
శ్రీకృష్ణునికి నామకరణం చేసిన గర్జుడు; త్రికవ్యముఖ్యులు +ఐన = త్రికవ్యుడు మొదలగు ప్రసిద్దులయిన; పరమమునులను = 
తపోధనులైన ఉత్తమ మునీంద్రులను; కృపునిన్‌= కృపాచార్యుణ్ణి గాంగేయ= గంగానందనుడైన భీష్ముణ్ణి కంభజ+ఆంబికేయ = 
ద్రోణాచార్యుణ్జి, అంబిక కుమారుడైన ధృతరాఘ్రణ్ణి; విదుర= విదురుణ్ణి కురుకుమార= ధృతరాష్ష్ణో నూరుగురు కుమారుల్ని; 
బంధు= చుట్టాలను; కులవృద్ధ= కురువంశంలోని తదితరవృద్ధజనులను అందరినీ; ధారుణీసుర నర+ఇంద్ర వైశ్య 
శూద్రవరులన్‌= శ్రేష్టలయిన బ్రాహ్మణులను, క్షత్రియులను, వైశ్యులను, శూద్రులనూ (రప్పించాడు)... 


తా : ధర్మరాజు - వేదవ్యాసుడు, కశ్యపుడు, భరద్వాజుడు, వసిష్టుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, చ్యవనుడు, జైమిని, 
ధౌమ్యుడు, పరాశరుడు, వైశంపాయనుడు, పరశురాముడు మొదలుగాగల మహర్షి పుంగవులను, గురువులయిన కృపాచార్య, 
ద్రోణాచార్యులను, కురువృద్దులయిన భీష్మవిదురులను, పెదతండ్రి ధృతరా్రుని, ఆయన పుత్రులను, కులపెద్దలు మొదలైన 
సమస్తబంధువులను, (బ్రాహ్మణ, క్షత్రియ వైశ్య జనులలో ప్రముఖులైనవారలను రాజసూయయాగానికి సాదరంగా 
ఆహ్వానించాడు. 


క. రప్పింప వారు హర్షము, లుప్పతిలంగ నేంగుదెంచి యుచితక్రియలం 

దప్పక కనుంగొనుచుండంగ, నప్పుడు విధ్యుక్తనియతులై భూమిసురుల్‌. "767 
ప్రతి : రప్పింపన్‌= ఎంతో ఆదరంతో పిలిపించగా; వారు= ఆ పిలువబడినవాళ్లందరూ; హర్షములు= సంతోషాలు; 
ఉప్పతిలన్‌+కన్‌= కలుగగా? ఏంగు +తెంచి= వచ్చి, ఉచితక్రియలన్‌= చక్కగా జరుపబడుతున్న అక్కడి పనులను; తప్పక = 
విడువకుండా; కనున్‌+కొనుచున్‌ +ఉండన్‌ +కన్‌= ఆసక్తితో చూస్తూ ఉండగా; అప్పుడు= ఆ సమయంలో; భూమిసురుల్‌= 
యాగం చేయించటానికి వచ్చిన (బ్రాహ్మణులు; విధి+ఉక్త= శాస్త్రంలో పేర్ళొనబడ్డ; నియతులు+ఐ= నియమాలు 
అనుసరించినవారై... 
తా; ధర్మరాజుచే ఆహ్వానితులైన ఆ బుషులు, గురువర్యులు, బంధుజనులు, పురప్రముఖులు మొదలైనవాళ్లంతా 
ఆనందాతిశయంతో రాజసూయయాగం జరిగే ప్రదేశానికి తరలివచ్చి, అక్కడ జరుగుతున్న కార్యక్రమాలు కుతూహలంతో 
తిలకిస్తూ ఉందారు. ఆ సందర్భంలో బుత్విజులైన విప్రులు (యుధిస్టిరునికి యజ్ఞదీక్షను ఇచ్చేకార్యాన్ని చేపట్టారు) 
ఆ. కడంగి సవనభూమిం గనకలాంగలముల, నర్ధి దున్ని పాండవా[గ్రజునకు 

నచట దీక్షచేసి యంచితస్వర్ణ మ, యోపకరణముల నలోపముగను, "768 


322 శ్రీ మహాభాగవతము 


ప్రతి : కడంగి= పూనుకొని; సవనభూమిన్‌= యజ్ఞంచేసే ప్రదేశాన్ని కనక లాంగలములన్‌= బంగారు నాగళ్లచే; అర్ధిన్‌= 
ఆసక్తితో; దున్ని= చాళ్లుపడేలాగున చక్కగా దున్ని అందులో అపవిత్రమైన వస్తువులేవీ లేకుండా పరిశీలించి; 
పాండవ +అ(గ్రజునకున్‌= పాండవులలో పెద్దవాడైన ధర్శజునికిి అచటన్‌= దున్ని చదునుచేసి పవిత్రీకరించిన 
ఆ యజ్ఞభూమియందు; అంచిత= మిగుల ఒప్పియున్ననెన; స్వర్ణ్వమయ = బంగారుతో చేయబడిన; ఉపకరణములన్‌ = 
సాధనములచే; అలోపముగను చేసి= ఏలాంటి కొదువ లేకుండా; దీక్షచేసి= యజ్ఞకార్యాను విధి ప్రకారంగా పూనుకొనేట్టు 
చేసి... 

తా :; రాజసూయ యాగం నిమిత్తమై ఉద్దేశించిన ప్రదేశంలో బుత్విక్కులైన (బ్రాహ్మణులు బంగారునాగళ్లతో బాగా దున్ని 
శుద్ది కావించారు. అనంతరం బంగారు పరికరాలతో విధి విహితంగా ధర్మరాజును యజ్ఞకార్య దీక్షితుణ్సి కావించారు. 
విశే : యజ్ఞదీక్షితునికి నిత్యం నిర్వహింపవలసిన సంధ్యావందనాది కార్యాలతోపాటుగా బ్రహ్మచర్య నియమం, ఆహార 
నియమం, భూమిపై పరుండటం లాంటి నియమాలు నిర్దెశింపబడి ఉంటాయి. 'యజమాని అయిన వ్యక్తి యజ్ఞకార్యనిర్వహణకు 
సంకేతంగా దీక్షాకంకణాన్ని దీక్షావస్తాలను ధరించి ఉండాలి, ఆ యజ్ఞం పరిసమాప్తి అయ్యేంతవరకు అతడు యజ్ఞవాటికను 


విడిచి వెళ్లకూడదు. “యజ్ఞం” పవిత్రమయిన కార్యం కాబట్టి, యజ్ఞం చేసేవారూ, చేయించేవారూ నియమనిష్టలతో ఉండాలి - 
అనేది సారాంశం. 


వ. ఇట్లు నియమంబున సముచితక్రియాకలాపంబులు నడపుచుండి రప్పుడు. 769 
ప్రతి : ఇట్లు = ఈ రీతిగా నియమంబునన్‌= శాస్త్రంలో చెప్పబడిన విధంగా; సముచిత = మిక్కిలి తగియున్న; క్రియా 
కలాపంబులు= పనుల సమూహాలను; నడపుచున్‌+ఉండిరి= బుత్విజులు జరుపుతూ ఉండినారు; అప్పుడు= ఆ యాగం 
ప్రారంభిస్తూ ఉన్న వేళలో... 
తా : ఈ విధంగా బ్రాహ్మణులు నియమానుసారంగా ఆయా సముచిత కార్యాలను నిర్వహిస్తూ ఉండినారు. ఆ సమయంలో 
ధర్మరాజు 
క. సకలావనీశు లిచ్చిన, యకలంక సువర్దరత్న హయధనవస్త 

ప్రకరంబులు మొదలగు కా, నుక లందుకొనన్‌ సుయోధనుని నియమించెన్‌. 770 
ప్రతి : సకల= సమస్తమైన; అవని+ఈశులు= భూమండలంలోని ఆయా రాజ్యాలను పాలించే రాజులు; ఇచ్చిన= 
సమర్పించిన; న+కలంక= ఎలాంటి మచ్చలేని; సువర్ణ = బంగారం; రత్న= తొమ్మది రకాలైన రత్నాలు; హయ= మెలైన 
గుర్రాలు; వస్ర= పట్టువస్త్రాలు; ప్రకరంబులు= వీటన్నింటియొక్క సముదాయాలు; మొదలు+అగు= ఇలాంటి అనేకరకాలైన; 
కానుకలు= బహుమానాలను; అందుకొనన్‌= స్వీకరించటానికి; సుయోధనుని= ధృతరాష్రుని పెద్ద కుమారుడైన దుర్యోధనుణ్ణి; 
నియమించెన్‌= ఏర్పాటు చేశాడు. 


తా : ధర్మరాజు రాజసూయయాగంలో రాజులందరూ తనకు కానుకలుగా సమర్పించే ధన కనక వస్త్ర వాహనాది వస్తు 
సమూహాల నన్నింటినీ స్వీకరించే నిమిత్తంగా పెదతండ్రి కొడుకుల్లో పెద్దవాడైన సుయోధనుణ్ణి నియమించాడు. 


స్ప అర్ధిజాతము గోరినట్టి వస్తువు లెల్లం దగం బంచి యిడంగ రాధాతనూజు 
సరసాన్నపానాదిసకలపదార్థముల్‌ పాకముల్‌ సేయింపం బవనతనయుం 


దశమస్కంధము - ఉత్తరభాగము 323 


బంకజోదరు నొద్దం బాయక పరిచర్య దవిలి కావింప వాసవతనూజు 
సవననిమిత్తంబు సంచితద్రవ్యంబు పెంపుతో వేగం దెప్పింప నకులు 


తే. దేవగురువృద్ధధాత్రీసురావళులను, నరసి పూజింప సహదేవు నఖిలజనులం 
బొలుచు మృవ్టాన్నతతులం దృప్తులను జేయ, ద్రౌపదిని నియమించెను ధర్మసుతుండు. 771 


ప్రతి: ధర్మసుతుండు= ధర్మరాజు; అర్ధిజాతము= యాచకులగుంపు; కోరిన +అట్టి= కావాలని అడిగిన; వస్తువులు +ఎల్లన్‌= 
వస్తువుల నన్నింటిని; తగన్‌= చక్కగా; పంచి+ఇడంగన్‌= వేరువేరుగా తీసి ఇవ్వడానికి (దానం చేయడానికి); రాధాతనూజున్‌= 
కర్ణుణ్ణి సరస= రసవంతాలైన (రుచికరాలైన అన్నపాన+ఆది= ఆహారం, తాగేనీళ్లు మొదలైన; సకలపదార్థముల్‌= 
రకరకాలైన భోజనవస్తువుల్ని పాకంబు +చేయింపన్‌= తగినట్లు రుచికరంగా వండించటానికి; పవనతనయున్‌= భీమసేనుణ్ణి 
పంకజ+ఉదరుని+ఒద్దన్‌= శ్రీకృష్ణుని సన్నిధిలో, పాయక= విడువక; తవిలి= మక్కువ గలిగి; పరిచర్య= సేవ; కావింపన్‌= 
చేయడానికి; వాసవతనూజున్‌= అర్జునుణ్ణి; సవననిమిత్తంబు= రాజసూయయాగంకోసం; సంచితద్రవ్యంబున్‌= సేకరించి 
ఉంచిన ధనాన్ని; 'పెంపుతోన్‌= వైభవంతో; వేగన్‌ +తెప్పింపన్‌= యజ్ఞంచేస్తున్న చోటికు త్వరగా తెప్పించడానికి; నకులున్‌= 
నకులుణ్జి; దేవ= ఇంద్రాది దేవతలను; గురు= కృపాచార్య, ద్రోణచార్యాది గురువర్యులను; వృద్ధ= బాహ్లికుడు, భీష్ముడు 
మొదలుగాగల పెద్దలను; ధాత్రీసుర= వేదవ్యాస, కశ్యపాదిబ్రాహృణోత్తములయొక్క ఆవళులను= సమూహాలను; అరసి= 
చక్కగా తెలుసుకొని; పూజింపన్‌= అర్హతను అనుసరించి పూజించడానికి; సహదేవున్‌ = సహదేవుణ్ణి; అఖీలజనులన్‌= 
యజ్ఞం చూడడానికి వచ్చిన యావన్మందిని; పొలుచు= కంటికి ఇంపుగా ప్రకాశిస్తున్న మృష్ట+అన్నతతులన్‌= నిర్మలమైన 
వేర్వేరు భోజనపదార్థాల సముదాయాలచేత సంతోషింపచేయడానికి; ద్రౌపదిన్‌= పట్టపురాణియైన ద్రాపదీదేవిని; 
నియమించెను= ఏర్పాటు కావించాడు. 


తా : ధర్మరాజు యాగానికి విచ్చేసిన అందరినీ తగినట్లు ఆదరించేందుకు అనువుగా, తనకు ఆప్తలైనవారిని ఈ కింది 
విధంగా ఆయా ముఖ్య బాధ్యతల్లో నియమించాడు. 


యాచకబృ్బందాల కోరికలను తీర్చటానికి కర్షుణ్ణి, చతుర్విధాలైన ఆహారపదార్థాలను కమ్మగా వండించటానికి 
భీముణి, శ్రీకృష్ణుణ్లి 'సేవించటానికి అర్హునుణి, దకిణలు మున్నగువాటికోసం ధనాన్ని తెప్పించటానికి నకులుణ్సి, దేవ 

ణు ణు జ ణు న్య ణ 
బ్రాహ్మణులను, గురువులను, పెద్దలను అనుగుణంగా అర్చించి గౌరవించటానికి సహదేవుణ్ణి, సమస్త ప్రజానీకాన్ని 
రుచికరమైన ఆహారపదార్థాలతో సంతోషింపచేయడానికి ద్రౌపదీదేవిని నియమించాడు. 


వ. అ య్యవసరంబున. "772 
ప్రతి : ఆ+అవసరంబునన్‌= ఆ విధంగా రాజసూయయాగం కొనసాగుతూ ఉన్న సమయంలో... 
తా :; అలా ధర్మపుత్రునియాగం కొనసాగుతూ ఉండగా 
చ. హరి శిఖీ దండపాణి నికషాత్మజ పాళి సమీర గుహ్య కే 
శ్వర శశిమౌళి పంకరుహసంభవ చారణ సిద్ధ సాధ్యకి 
న్నర గరుడోరగామరగణంబులు వచ్చి మఖంబుం జూచియ 
చ్చెరువడి తొల్లి యెవ్వరును జేయుమఖంబులు నింత యొప్పునే? 7/8 


324 శ్రీ మహాభాగవతము 


ప్రతి : హరి= దేవేంద్రుడు; శిఖి= అగ్నిదేవుడు; దండపాణి= యమధర్మరాజు; నికష+ఆత్మజ = నైర్భతి; పాశి= వరుణుడు; 
గుహ్యక+ఈశ్వర= కుబేరుడు; శశిమౌలి= ఈశ్వరుడు; పంకరుహ సంభవ= బ్రహ్మదేవుడు; చారణ = దేవగాయకులు; సిద్ద 
సాధ్యకిన్నర= ఎనిమిది విధాలైన సిద్దులు (శక్తులు)గల దివ్యజాతీయులు; గరుడ= గరుడులనే పేరుగల దివ్యపక్షుల తెగకు 
చెందినవారు (గరుత్మంతుని వంశీయులు); ఉరగ= దివ్య సర్పాలు; అమరగణంబులు= దేవతలు- వీరందరియొక్క 
సమూహాలు; వచ్చి= ఆ ప్రదేశానికి చేరుకొని; మఖంబున్‌+చూచి= రాజసూయ యజ్ఞాన్ని కన్నులార కాంచి; అచ్చెరువు+పది= 
ఆశ్చర్యపడి; తొల్లి= పూర్వకాలంలో; ఎవ్వరునున్‌= ఎందరో గొప్పవారుకూడా; చేయు మఖంబులు= చేసిన రాజసూయ 
యాగాలు; ఇంత+బఒప్పున్‌+ఏ? = ఇంతటి వైభవంతో ప్రకాశించాయా? (లేదు - అని సారాంశం) 
తా ; అప్పుడు దేవేంద్రుడు మొదలైన దిక్పాలకులూ, బ్రహ్మాది దేవతలూ, కిన్నర సిద్ధ సాధ్య గరుడ చారణాది దేవబ్బందాలూ 
ధర్మజుడు నిర్వహిస్తూ ఉండిన యజ్ఞాన్ని చూచి, 'పూర్వం ఏ రాజన్యుడు కూడా ఇంత గొప్పగా రాజసూయాన్ని చెయ్యలేదు” 
- అని ఎంతగానో మెచ్చుకొన్నారు. 
క. అదిగాక యిందిరావిభు, పదములు సేవించునట్టి భాగ్యము గలుగం 

దుదిం బడయరాని బహు సం, పద లెవ్వియుం గలవె? యనుచుం బ్రస్తుతి సేయన్‌. 774 
ప్రతి : అది+కాక= అంతే కాకుండా; ఇందిరా విభు= లక్ష్మీదేవికి పతియైన శ్రీకృష్ణునియొక్క పదములు = చరణాలను; 
సేవించు +అట్టి= భక్తితో ఆరాధించే; భాగ్యము+కలుగన్‌= అదృష్టం లభించడంవల్ల; తుదిన్‌= అలా సేవించిన పిదప; 
పడయరాని= పొందరాని; బహుసంపదలు = అనేకవిధాలైన ఐశ్వర్యాలు; ఎవ్వియున్‌+కలవు+ఎ?= ఏవైనా ఉన్నాయా? 
(ఉందనే ఉండవు); అనుచున్‌= అంటూ; ప్రస్తుతి+చేయన్‌= ధర్మతనయుని భాగ్యాన్ని కొనియాడుతూ ఉండగా. 
తా ; అంతేగాక, లక్ష్మీనాథుడైన శ్రీకృష్ణుని పాదపద్మాలను భక్తితో సేవించే అదృష్టంకలవాళ్లకు (ధర్మరాజాదులకు) పొందలేని 
సంపదలేవీ ఉండవు కదా! - అని బ్రమ్మాదిదేవతలు, దిక్పాలకులు, తదితరదివ్యగణాలూ పెక్కురీతుల ప్రశంసించారు. 
విశే : ధర్మరాజు నిర్వహిస్తున్న రాజసూయయాగంయొక్క అపూర్వవైభవానికి కారణం - ఇందులో చక్కగా ఊహింపబడింది. 
శ్రీకృష్ణుని యెడల ధర్మరాజుకుగల అచంచలభక్తి అందరికీ తెలిసిందేనని ఇందువల్ల వెల్లడౌతూంది. 
వ. అప్పుడు. "775 
ప్రతి : అప్పుడు= ఆ విధంగా దేవతలప్రస్తుతులు కొనసాగుతూ ఉండగా... 
చ. అమరసమానులై తనరు యాజకవర్గము లోలి రాజసూ 

య మఖవిధానమంత్రముల నగ్నిముఖంబుగం జేసి ధర్మజుం 

[గ్రమమున వేలిపింపం గ్రతురాజసమాప్తి దినంబునన్‌ నృపో 

త్తముండు గడంగి యాజకసదస్యగురుద్విజకోటిం బెంపునన్‌. 7776 
ప్రతి : అమరసమానులు+ఐ= దేవతలతో సాటియైన వాళ్లయి; తనరు= విలసిల్లుతున్న; యాజకవర్గ్షములు= బుత్విజుల 
సముదాయాలు; అగ్నిముఖంబు+కన్‌+చేసి= అగ్నిదేవుణ్ణి ప్రతిష్టించి, ఆహ్వానించే కార్యం నిర్వహించి; ఓలిన్‌= వరుసగా; 
రాజసూయమఖ= రాజసూయయాగంయొక్క విధాన= ఆచరించే పద్ధతులను తెల్పునట్టి మంత్రములన్‌= వేదమంత్రాలచేత; 


దశమస్కంధము - ఉత్తరభాగము 325 


'క్రమమునన్‌= వరుస ప్రకారంగా; ధర్మజున్‌= ధర్మరాజుచేత; వేలిపింపన్‌= హోమం చేయించగా; క్రతురాజ= యజ్ఞాలన్నింటిలో 
గొప్పదయిన రాజసూయయాగంయొక్క సమాప్తి దినంబునన్‌= ముగింపు రోజున; నృప+ఉత్తముడు = రాజులలో శ్రేష్టుడైన 
ధర్మరాజు; కడంగి= పూనుకొని; యాజక= యజ్ఞం చేయించిన బుత్విక్కుల; సదస్య= యజ్ఞాన్ని తిలకిస్తూ ఉండిన 
ప్రధానసభ్యుల; గురు= పూజనీయులైన పెద్దల; ద్విజ= బ్రాహ్మణుల; కోటిన్‌= సమూహాలను; పెంపునన్‌= గొప్పగా... 
తా : దేవతలతో సమానమైన తేజస్సుగల బుత్విజులు అగ్నిప్రతిష్ట చేసి, రాజసూయయాగం ద్వారా ఆయా హోమద్రవ్యాలను 
ధర్మతనయునిచేత క్రమంగా వేలిపించి, యజ్ఞాన్ని పరిసమాప్తి కావించారు. ఆ ముగింపురోజున ధర్మరాజు ఆయా 
బుత్విజులనూ, 'పెద్దలయిన సభాసదులనూ సముచితమైన రీతిని పూజించాలని నిశ్చయించాడు. 


విశే : దేవతలకు అగ్నిముఖము - అని శాస్త్రప్రమాణం. 'అగ్నిముఖా వై దేవాః - అని ఆర్నోక్షి. ఇందువల్లనే యజ్ఞాలలో 
ఆ యా దేవతలను ఉద్దేశించి మంత్రపూర్వకంగా సమర్పించే హవిస్సులు అగ్నిలోనే హోమంచేయబడుతాయి. ఈ పద్యంలో 
“అగ్నిముఖంబుగంజేసి” - అనటంలో “అగ్నిదేవుణ్ణి దేవతలకు ముఖంగా ప్రవర్తించేట్టుగా ప్రార్థించి, హోమకుండంలో 
అగ్నిని వెలిగించి - అనే విశేషమైన భావం ఇమిడివుంది. 


వ. పూజించునప్పు డం ద(గ్రపూజార్హు లెవ్వ రని యదిగిన సదస్యులు దమకుం దోంచిన విధంబులం 
బలుక వారిభాషణంబులు వారించి వివేకశీలుందును, జతురవచనకోవిదుండును నగు సహదేవుండు 
భగవంతుండును, యదుకుల సంభవుండును నైన శ్రీకృష్ణునిం జూపి *'యి మహాత్ముని సంతుష్టుం జేసిన 
భువనంబు లన్నియుం బరితుష్టిం బొందు నని చెప్పి ధర్మజుం జూచి యిట్లనియె. "7/77 


ప్రతి : పూజించు +అప్పుడు= పైన చెప్పిన వాళ్లందరిని పూజించటానికి పూనుకొన్న వేళలో; అందున్‌= ఆ పూజింపదగిన 
వాటిలో; అగ్రపూజా+అర్హులు= మొదటగా పూజించడానికి తగినవారు; ఎవ్వరు= ఏ వ్యక్తి అని+అడిగినన్‌= అని ధర్మరాజు 
ప్రశ్నింపగా; సదస్యులు= సభలో ఉన్నవారు; తమకున్‌= వారికి; తోంచిన విధంబులన్‌= తలపులకు వచ్చిన విధంగా; 
పలుకన్‌= తెలియచేయగా; వారి భాషణంబులు = అట్లు పలికిన ఆ యా సభ్యుల మాటలను; వారించి= కాదని; వివేక 
శీలుండును= చక్కని తెలివితో ఆలోచించే స్వభావంకలవాడూ; చతురవచన కోవిదుండును= నేర్చుగా మాట్లాడటంలో 
నిపుణుడూ; అగు= అయిన; సహదేవుందడు= ధర్మజుని తమ్ములలో చివరివాడైన సహదేవుడు; భగవంతుండును= ఉత్తమ 
గుణగణాలచే పూజనీయుడు; యదుకులసంభవుండునున్‌= యదుమహీపతివంశంలో జన్మించినవాడు; ఐన = అయినట్టి; 
శ్రీకృష్ణున్‌= శ్రీకృష్ణదేవుణ్డి; చూపి= సభకు చూపించి; ఈ+మహా+ఆత్మునిన్‌= గొప్ప మహిమతో గూడిన ఈ పుణ్యాత్ముణ్ణి; 
సంతుష్టున్‌+చెసినన్‌= అగ్రపూజద్వారా సంతోషింపజేస్తే భువనంబులు +అన్నియున్‌= సమస్తలోకాలు; పరితుష్టిన్‌+పొందున్‌= 
మిక్షిలి సంతోషాన్ని పొందుతాయి; అని చెప్పి= అని పల్మి ధర్మజున్‌+చూచి= అన్నయగు ధర్మనందనునివైపు చూచి; 
ఇట్లు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 

తా :; ఈ విధంగా పూజకు ఉపక్రమించే సందర్భంలో ధర్మసూనుడు “ఇందులో అగపూజకు అర్ద్హులయిన వారెవరో? - 
అని సవినయంగా సభను ప్రశ్నించాడు. సభాసదులు తమకు తోచినట్లు తలకొక రీతిగా కొందరను సూచించారు. అప్పుడు 
బుద్ధిశాలీ, మాటల్లో నేర్పరీ ఐన సహదేవుడు వారీ మాటల్ని వారించి, భగవానుడైన శ్రీకృష్ణుణ్ణి చూపిస్తూ 'ఈ మహానుభావుణ్ణి 
అ(గ్రపూజచే ఆనందింపచేస్తే సకలలోకాలూ సంతోషిస్తాయి” - అని చెప్పి అన్నయైన ధర్మరాజుతో ఇలా పల్మినాడు. 


326 శ్రీ మహాభాగవతము 


ఉ. కాలము దేశమున్‌ గ్రతువుం గర్మముం గర్తయు భోక్తయున్‌ జగ 
జ్ఞాలము దైవమున్‌ గురువు సాంఖ్యము మంత్రము నగ్ని యాహుతుల్‌ 
వేళలు విప్రులున్‌ జననవృద్ధిలయంబుల హేతుభూతముల్‌ 
లీలలం దానయై తగ వెలింగెడు నెక్కటితేజ మీశుండున్‌. 778 


ప్రతి : కాలము = వసంతాది బుతువులతో గూడియున్న కాలం; దేశమున్‌= దేశమంతాను; క్రతువున్‌= (రాజసూయాది) 
యజ్ఞమూ; కర్మమున్‌= చేయబడే ప్రతిపనీ; కర్తయున్‌= ఆ పనిని చేసేవ్యక్తీ భోక్తయున్‌= ఆ పనియొక్క ఫలితాన్ని 
అనుభవించేవాడూ; జగత్‌+జాలము= లోకాలన్నీ దైవము= వాటిని నడపే దైవమూ; గురువు= ఉపదేశకుడైన ఆచార్యుడూ; 
సాంఖ్యము = తత్తజ్ఞానం; మంత్రము= (హోమాది సందర్భాల్లో) ఉచ్చరింపబడే వేదమంత్రం; అగ్ని= (హామకుండంలోని) 
అగ్నీ ఆహుతుల్‌= (ఆయా దేవతలను ఉద్దేశించి అగ్నిలో వేస్తే హోమద్రవ్యాలూ; వేళలు = కాలస్వరూపంలోని విభాగాలైన 
ఆయా సమయాలూ,; విప్రలు= (యజ్ఞయాగాది పవిత్ర కార్యాలు నిర్వహించే) బ్రాహ్మణులూ; జనన= జీవుల పుట్టుకకు; 
వృద్ధి= పెరుగుదలకు; లయంబుల= వినాశంయొక్క హేతుభూతముల్‌= మూలకారణాలు; లీలలన్‌= (వీటన్నింటియందు) 
వినోదంగా; తాన+ఐ= తన స్వరూపమే అయినవాడై; తగన్‌= బాగుగా; వెలింగెడు= ప్రకాశించే; ఎక్కటి తేజము= ఏకైక 
దివ్యతేజస్సు; ఈశుండున్‌= ఈ చెప్పిన అంతటికీ అధిపతియైనవాడూ; ఇతడు +ఎ= ఈ శ్రీకృష్ణుడే!... 


తా: యజ్ఞం చేసే కాలం, ఆ యజ్ఞం, అందలి క్రియాకలాపాలు, యజ్ఞంలో ఉచ్చరించేమంత్రాలూ, హోమకుండంలోని 
అగ్నీ అందులో వేల్వబడే ఆహుతులూ, యజ్ఞాన్ని చేయించే బ్రాహ్మణులూ, యజ్ఞకర్తా, యజ్ఞఫలభోక్తా, ఈ సమస్త 
జగత్తులూ, వాటిల్ని నడపే దైవమూ, సకల జీవుల సృష్టి స్థితి, లయాలూ, వాటి హేతువులూ, వేళలూ - వీటన్నింటిలోనూ 
అఖందంగానూ, అద్వితీయంగానూ ప్రకాశిస్తూవున్న తేజస్స్వరూపుడు ఈ శ్రీకృష్ణుడే! (అని తెలియదగింది) 


చ. ఇతండె యితండు గన్ను లొకయించుక మోద్చిన నీ చరాచర 
స్థితభువనంబు లన్నియు నశించు నితం డవి విచ్చిచూచినన్‌ 
వితతములై జనించుం బ్రభవిష్ణుండు విష్ణుండు నైన యట్టి యీ 
క్రతుఫలదుండుగా కొరుం డొకం డెటు లర్హుండు శిష్టపూజకున్‌? "779 


ప్రతి : ఇతడు+ఎ= (ఏక దివ్య స్వరూపుడైన) ఈ శ్రీకృష్ణుడైన; ఇతందు= ఈ శ్రీకృష్ణుడు; కన్నులు= నేత్రాలు; ఒక+ఇంచుక= 
కొంచెం సేపు; మోద్చినన్‌= మూసుకొంటే చర+అచరస్థిత= కదిలేవీ, కదలనివీ ఐన వస్తువులతో కూడిన; ఈ భువనంబులు+ 
అన్నియున్‌= ఈ (విశాల విశ్వంలోని) పదునాలుగు లోకాలూ; నశించున్‌= నశించిపోతాయి; ఇతండు= ఈ భగవానుడు; 
అవి= ఆ కన్నులను; విచ్చి చూచినన్‌= తెరచి చూచినట్లయితే; వితతములు +ఐ= విస్తరించినవై; జనించున్‌= పుడతాయి; 
ప్రభవిష్ణుండు= ప్రకాశీలుడు; విష్ణుండున్‌+ఐన +అట్టి= అంతటా వ్యాపించి ఉందే విష్ణువు అయినట్టి ఈ క్రతు ఫలదుండు+కాక= 
యజ్ఞాలకు ఫలితాలను ప్రసాదించే ఈ శ్రీకృష్ణుడుగాక; ఒరుండు+ఒకందు= వేరొక వ్యక్తి శిష్టపూజకున్‌= యజ్ఞంలో 
శ్రేష్టుడుగా పూజను స్వీకరించడానికి; ఎటులు +అర్హుండు? = ఏ రీతిగా యోగ్యు డవుతాడు? (మరొకడు అర్హుడు కాజాలడని 
అభిప్రాయం). 


దశమస్కంధము - ఉత్తరభాగము 32/7 


తా; విష్ణు స్వరూపుడూ, ప్రభావశాలీ అయిన ఈ శ్రీకృష్ణుడు కన్నులు మూసుకొంటే చరాచరాలైన ఈ లోకాలన్నీ 
నశిస్తాయి; కన్నులు విప్పి చూస్తే ఈ లోకాలన్నీ మళ్లీ జన్మించి విస్తరిస్తాయి. ఇంతేగాక, సమస్తయజ్ఞాలకు ఫలాన్ని 
ప్రసాదించే ఈ మహాత్ముడే ఇందులో అగ్రపూజకు అర్హుడు. మరొకడెవ్వడూ ఇందుకు యోగ్యుడు కాడు. 
ఉ. ఈ పురుషోత్తమున్‌ జగదధీశు ననంతుని సర్వశక్తుం జి 

ద్రూపకు నగ్రపూజం బరితోషితుం జేయ సమస్తలోకముల్‌ 

వే పరితుష్టిం బొందుం బృథివీవర! కావున నీవు కృష్ణునిన్‌ 

శ్రీపతిం బూజసేయు మెడసేయక మాటలు వేయు నేటికిన్‌? 780 
ప్రతి: పృథివీవర! = ఓ మహారాజా!; జగత్‌ +అధీశున్‌= సమస్తలోకాలకు అధిపతియైనవాణ్ణి; న+అంతునిన్‌= 
అంతములేనివాణ్ణి; సర్వశక్తున్‌= సకలశక్తులు గలవాణ్ణి; చిత్‌+రూపకున్‌= జ్ఞానమే తన స్వరూపంగా గలిగినవాణ్ణి; 
ఈ పురుష+ఉత్తమున్‌= పురుషులందరిలో (శ్రేష్టుడైన యా శ్రీకృష్ణుణ్ణి; అగ్రపూజన్‌= ప్రథమ పూజచేత; పరితోషితున్‌+చేయన్‌= 
చక్కగా సంతోషింపబడినవాడు కాగా సమస్తలోకముల్‌= అన్ని లోకాలూ; వే= వెంటనే; పరితుష్టిన్‌+పొందున్‌= సమగ్రంగా 
సంతృప్తి పొందుతాయి; కావునన్‌= అందువల్ల నీవు= యజ్ఞకర్తవైన నీవు; శ్రీపతిన్‌= లక్ష్మీదేవికి భర్తయైనవాణ్ణి; కృష్ణునిన్‌= 
ఈ శ్రీకృష్ణుణ్ణి; ఎద+చేయక= ఆలస్యం చేయకుండా; పూజ+చేయుము= పూజించు; మాటలు వేయున్‌= ఇక పెక్కు 
మాటలు; ఏటికిన్‌= ఎందులకు? (ఈ విషయమై ఇక పెక్కుపల్ములు చెప్పవలసిన పని లేదని అభిప్రాయం). 
తా : ఓ మహారాజా! సమస్త లోకాలకు అధీశుడూ, అనంతుడూ, సకల శక్తిమంతుడూ, జ్ఞాన స్వరూపుడూ, లక్ష్మీనాథుడూ 
అయిన ఈ పురుషోత్తముణ్ణి ఇందు అగ్రపూజద్వారా సంతోషింపజేస్తే అఖిలజగాలూ పరిపూర్ణంగా ఆనందిస్తాయి. కాబట్టి, 
ఆలస్యం లేకుండా ఆ పూజాకార్యాన్ని పూర్తి గావింపగోరుతున్నాను. 
క. అని సహదేవుండు పలికిన, విని యచ్చటిజనులు మనుజవిభులు బుషులున్‌ 

మునుకొని మనములు మోదము, దనుకంగ “నిది లెస్స) యనిరి ధర్మజుం డంతన్‌. "781 
ప్రతి : అని= అని పైరీతిగాా పలికినన్‌= పలుకగా; విని= వినినట్టి; అచ్చటిజనులు= ఆ రాజసూయయాగసభలోని 
ప్రజలు; మనుజవిభులును= రాజులూ; బుషులున్‌= మునీంద్రులూ; మునుకొని= మొదలుకొని క్రమంగా అందరియొక్క 
మనములు= వారివారి మనస్సులు; మోదము = సంతోషం; తనుకంగన్‌= అతిశయించగా; ఇది= ఇపుడు సహదేవుడు 
ప్రకటించిన అభిప్రాయం; లెస్స= మిక్కిలి తగి ఉంది; అనిరి= అన్నారు; అంతన్‌= అట్లు సభాసదులు వెల్లడించిన పిదప; 
ధర్మజుండు= ధర్మరాజు... 
తా : “కావున ఆలసింపక నీవు శ్రీకృష్ణుణ్ణి పూజించు - అని సహదేవుడు ధర్శజునితో చెప్పిన మాటలు వినిన ఆ సభలోని 
ప్రజలు, రాజులు, బుషులు మున్నగు వారందరూ మిగుల సంతోషించారు; 'సహదేవునిఅభిప్రాయం సముచితంగా ఉంది” 
- అన్నారు. అనంతరం ధర్మరాజు 


క. మునిజనమానసమధుకర, వనజాతములైన యట్టి వారిజదళ లో 
చను పదయుగళప్రక్షా, ళన మొగిం గావించి తజ్జలంబులు భక్తిన్‌. 782 


328 శ్రీ మహాభాగవతము 


ప్రతి : మునిజనమానస = మునీంద్రుల మనస్సులనె; మధుకర= తుమ్మెదలకు; వనజాతములు +ఐన = పద్మాలయిన; 
అట్టి= అటువంటి; వారిజదళలోచను= తామరపూరేకలను పోలిన (విశాలమైన, అందమైన) కన్నులుగల శ్రీకృష్ణుని; 
పదయుగళన్‌= పాదాల జంటను; ప్రక్షాళనము= బాగుగా కడగడం; ఒగిన్‌= విధి ప్రకారంగా; కావించి= (శ్రద్ధతో) చేసి; 
తద్‌+జలంబులు= అట్లు కడిగిన ఆ నీళ్లను; భక్తిన్‌= భక్తి భావంతో... 
తా : అప్పుడు ధర్మరాజు మునీశ్వరుల మనస్సులనే తుమ్మెదలకు పద్మాలవంటివయిన శ్రీకృష్ణునిచరణాలను (శ్రద్ధతో 
కడిగాడు. అట్లు కడిగిన ఆ జలాన్ని భక్తితో 
క. తానును గుంతియు ననుజులు, మానుగ ద్రుపదాత్మజయును మస్తకములం బెం 

పూనిన నియతి ధరించి మ, హానందము బొంది రతిశయప్రీతిమెయిన్‌. 788 
ప్రతి : తానును= ధర్మరాజు తానూ కుంతియున్‌= తల్లియైన కుంతీదేవి; అనుజులు= తమ్ములు (భీముడు, అర్జునుడు, 
నకులుడు, సహదేవుడు అనే నల్వురూ); (ద్రుపద+ఆత్మజయును= ద్రుపదుని కూతురైన ద్రౌపదియు; అతిశయప్రీతిమెయిన్‌= 
అధికమయిన ఆసక్తితో; పెంపు+ఊనిన= వైభవం ఉట్టిపడుతున్ను నియతిన్‌= నియమడక్రమంతో; మానుగన్‌= సొంపుగా; 
మస్తకములన్‌ ధరించి= శిరములపై ధరించి; మహా+ఆనందమున్‌= గొప్పదైన సంతోషాన్ని పొందారు. 
తా: ధర్మనందనుడు తానూ, తనతల్లి కుంతీదేవీ, నలుగురు సోదరులూ, పత్నిఅయిన (ద్రాపదిదేవీ అత్యంతఆసక్తితో, 
వైభవం విలసిల్లగా శ్రీకృష్ణునిపాదజలాన్ని తమ తమ శిరస్సులమీద చక్కగా చల్లుకొని, ఎంతో గొప్పగా ఆనందించారు. 


క. చంచత్కాంచనరుచిరో, దంచితవస్తముల నూతనార్మ ప్రభలన్‌ 

మించిన రత్నములం బూ, జించెన్‌ ధర్మజుండు కృష్ణు జిష్టు సహిష్టున్‌. "784 
ప్రతి : ధర్మజుండు= ధర్మనందనుడు; చంచత్‌= జిగేలుమని ప్రకాశించే; కాంచన= బంగారు (జలతారు)చేత; రుచిర= 
కాంతులుగలవైన; ఉత్‌+అంచిత వస్తములన్‌= మిక్కిలి పూజింపదగిన వస్తాలతోనూ, (పట్టు) వస్తాలచేతను; నూతన +అర్మ 
ప్రభలన్‌= కొత్తగా ఉదయిస్తున్న సూర్యుని కాంతులను; మించిన= అతిశయించిన కాంతులుగల; రత్నములన్‌= మణులచేతను; 
సహిష్టున్‌= సమస్తాన్ని సహించే శక్తి గలవాళణ్ణి; బిష్ణున్‌= జయించే స్వభావంకలవాణ్ణి; కృష్ణున్‌= శ్రీకృష్ణుణ్ణి; పూబించెన్‌= 
గొప్పగా పూజించాడు. 
తా :; బంగారు జలతారు కాంతులతో ఒప్పుతూ ఉన్న పట్టువస్తాలతోను, ఉదయిస్తున్న సూర్యునికాంతులను మించిన 
ప్రకాశమానమైన రత్నాలతోను ధర్మరాజు జయశీలుడయిన శ్రీకృష్ణదేవుణ్ణి (ప్రీతిగౌరవాలతో) పూజించాడు. 
వ. ఇట్లు పూజించి యానందబాష్పజలబిందుసందోహకందళిత నయనారవిందంబులం గోవిందుని 
సుందరాకారంబు దర్శింపం జాలకుందె; నట్లు పూజితుందై తేజరిల్లు పుండరీకాక్ష నిరీక్షించి హస్తంబులు 
నిజమస్తకంబుల ధరించి వినుతులు సేయుచు, నఖిలజనంబులు జయజయ శబ్దంబు లిచ్చిరి; దేవతలు 
వివిధతూర్య ఘోషంబులతోడం బుష్పవర్షంబులు గురియించిరి; అయ్యవసరంబున. "785 
ప్రతి : ఇట్లు= ఈ ప్రకారంగా; పూజించి= భక్తితో పూజచేసి; ఆనందబాప్పజల= సంతోషంవల్ల కలిగిన కన్నీళ్లయొక్క 
బిందుసందోహ = నీటిచుక్కలతో; కందళలిత= అంకురించిన (పొంగిన); నయన +అరవిందంబులన్‌= కమలములవంటి 


దశమస్కంధము - ఉత్తరభాగము 329 


కన్నులచేత; గోవిందుని= శ్రీకృష్ణునియొక్క సుందర +ఆకారంబు= మనోహరమయిన స్వరూపాన్ని దర్శింపన్‌+చాలక + 
ఉందెన్‌= స్పష్టంగా చూడలేకపోయాడు; అట్లు= ఆ విధంగా; పూజితుండు+ఐ= ధర్మరాజుచే పూజింపబదినవాడై; లేజరిల్లు= 
ప్రకాశిస్తున్న పుండరీక +అక్షున్‌= తెలతామరపూలవంటి అందమైన కనులు గలవాణ్ణి (శ్రీకృష్ణుని); అభీలజనంబులు= 
ఆ సభలోని ప్రజలందరు; నిర్‌+ఈక్షించి= చక్కగా దర్శించి; హస్తంబులు = రెండు చేతులును; నిజమస్తకంబులన్‌= తమ 
తమ తలలపై; ధరించి= ఉంచి (తలపై దోసిలి ఘటించి నమస్కరిస్తూ); జయజయశబ్దంబులు +ఇచ్చిరి= జయ, జయ అనే 
పలుకులను (బిగ్గరగా) పలికారు; దేవతలు= స్వర్ణలోక మందలి దేవతలు; వివిధ= అనేక విధాలయిన; తూర్య= (మంగళ) 
వాద్యాలయొక్క ఘోషంబులతోడన్‌= (ఇంపైన) ధ్వనులతో పాటుగా; పుష్పవర్షంబులు= పూలవానలను; కురియించిరి= 
పైనుండి కురిపించారు; ఆ+అవసరంబునన్‌= అట్టి (శుభు సందర్భంలో... 
తా : ఈ విధంగా పురుషోత్తముడైన శ్రీ కృష్ణుణ్ణి భక్తితో పూజించిన ధర్మజుని కంగ్రనిండా సంతోషబాష్ట్పాలు పొంగిపొరలినాయి. 
అందువల్ల ఆయన గోవిందునిమంగళకరమైన సుందరస్వరూపాన్ని స్పష్టంగా చూడలేకపోయాడు. ఇలా పూజించబడి 
ప్రకాశిస్తున్న పుండరీకాక్షుణ్ణి దర్శించి, అక్కడి సభలోని జనులందరూ శిరస్సులపై దోసిళ్లు చేర్చి స్తుతిస్తూ జయజయ 
ధ్వానాలు చేశారు. పైనుండి దేవతలు వివిధమంగళవాద్యాలను మోగిస్తూ పూలవానలు కురిపించారు. 
క. దమఘోషసుతుండు దద్విభ, వము సూచి సహింప కలుక వట్రిలంగాం బీ 

ఠము డిగ్గి నిలిచి నిజ హ, స్తము లెత్తి మనోభయంబు దక్కినవాందై. 786 
ప్రతి : దమఘోషసుతుడు= దమఘోషుడనే రాజుయొక్క కుమారుడు (శిశుపాలుడు); తద్‌+విభవము = శ్రీకృష్ణునికి 
ధర్మరాజు కావించిన ఆ సన్మానవైభవాన్ని చూచి= బాగుగా తిలకించి; సహించక= ఓర్వలేక; అలుక= కోపం; వట్రిలన్‌+కాన్‌= 
కలుగగా; పీఠము= (సభలో తాను కూర్చుండిన) పీఠంనుండి; డిగ్గి నిలిచి= దిగి నిలువబడి; నిజహస్తములు= తన రెండు 
చేతులను; ఎత్తి= పైకి చాపి) మనస్‌+భయంబు= మనస్సులో భీతి; తక్కినవాండు+ఐ= ఏమీ లేనివాడై... 
తా : అప్పుడు దమఘహాోషుని కుమారుడైన శిశుపాలుడు శ్రీకృష్ణునికి జరిగిన ఆ పూజావైభవాన్ని చూచి, సహించలేకపోయాడు. 
అసూయవల్ల కోపంతో ఆసనంనుండి దిగి, నిర్భయంగా రెండుచేతులను పైకి చాపినాడు. 
వ. అప్పు డప్పుందరీకాక్షుండు వినుచుండ సభాసదులం జూచి యిట్లనియె. 787 


ప్రతి :; అప్పుడు= ఆ సమయంలో; ఆ+పుండరీక +అక్షుండు = ఆ శ్రీకృష్ణుడు; వినుచున్‌+ఉండన్‌= వింటుండగా; 
సభాసదులన్‌+చూచి= (శిశుపాలుడు) సభలోఉన్నవారిని చూచి; ఇట్లు+అనియెన్‌= ఇలా అన్నారు. 


తా : శ్రీకృష్ణుడు వింటూ ఉండగా శిశుపాలుడు సభలోని వారిని తేరిపారజూచి ఇలా అన్నాడు. 


క. *చాలుం బురే యహహా! యీ, కాలము గడవంగ దురవగాహం బగు నీ 

తేలా తప్పెను నేం డీ, బాలకు వచనములచేతం బ్రాజ్ఞులబుద్ద్ధుల్‌? 788 
ప్రతి: ఈ కాలము= ఈ కాలంయొక్క ప్రభావం; కడవన్‌+కన్‌= దాటడానికి; దుర్‌+అవగాహంబు+అగున్‌= ఆ కళింపు 
చేసుకోరానిది అవుతుంది; చాలున్‌+పురే! = చాలబాగా ఉంది!; అహహా! = ఆహాహా!; నేందు= ఈనాడు; ప్రాజ్ఞులబుద్దుల్‌= 
బుద్ధిమంతులు; 'పెద్దలునయిన వాళ్ళ బుద్ధులు; ఈ బాలకు= ఈ బాలునియొక్క నీలి= న్యాయమార్గంనుండి; ఏలా= 
ఎందువల్ల; తప్పెను?= తొలగిపోయాయి? 


330 శ్రీ మహాభాగవతము 


తా :; కాలంయొక్క ప్రభావం అతిక్రమింప వీలు కానిది! ఇందుచేతనే ఈనాడు ఈ సభయందుగల మహర్షులు, మహారాజులు 
మొదలుగాగల బుద్దిమంతులైన పెద్దల బుద్ధులు ఒక బాలకుని (హదేవుని) మాటలు విని నీతిమార్గంనుండి ఎందువల్ల 
తొలగిపోయాయో కదా! 


వ. ఇట్లు దప్పిన తెజం గెట్లనినం బాత్రాపాత్రవివేకంబు సేయనేర్చిన విజ్ఞాననిపుణులు, నున్నతసత్త్వ 
గరిష్టులు, బహువిధతపోవ్రతనియమశీలురు, ననల్పతేజులు, మ హైశ్వర్యశక్తిధరులుం, బరతత్త్వవేదులు, 
నఖిలలోకపాలపూజితులు, విగతపాపులుం బరమయోగీంద్రులు నుండ వీరిం గైకొనక వివేకరహితులై 
గోపాలబాలునిం బూజ సేయుటకు నెట్లు సమ్మతించిరి; పురోడాశంబు సృగాలంబున కర్షం బగునే? 
యదియునుంగాక. "789 


ప్రతి : ఇట్లు= ఇప్పుడు చెప్పినరీతిగా; తప్పిన తెజంగు= నీతిమార్గంనుండి తొలగినవిధంగా; ఎట్లు +అనినన్‌= ఎలాగంటే; 
పాత్ర+అపాత్రవివేకంబు= ఇది అర్హతగలది; ఇది అర్హత లేనిది - అనే తెలివితోడి విభజనం; చేయన్‌+నేర్చిన= చేయజాలినట్టి; 
విజ్ఞాన నిపుణులు = విశేషమైన తెలివి గలిగిన నేర్పరులు; ఉన్నత= మిగుల గొప్పదైన; సత్వ సత్వ గుణంచేత; గరిష్టులు= 
గొప్పవారు; బహువిధ= పెక్కువిధాలైన; తపస్‌+వ్రత= తపస్సులయొక్క వ్రతాలయొక్క నియమ శీలురు= నియమాలను 
ఆచరించేస్వభావం కలవారు; న+అల్బతేజులు= తక్కువకాని (గొప్పు) తేజస్సు గలవారు; మహా+బఐశ్వర్యశక్తిధరులు = 
గొప్పసంపదతో గూడిన విశిష్టమైన శక్తిని ధరించినవారు; పరతత్త్వవేదులు = ఉత్కృష్టమైన పరబ్రహ్మయొక్క స్వభావాన్ని 
చక్కగా తెలిసినవారు; అభిలలోకపాలపూజితులు = లోకాలన్నింటిలోని పరిపాలకులైన ఇంద్రాదులచే పూజింపబడేవారు; 
విగతపాపులు= తొలగినపాపాలు గలవారు (పాపాలు లేనివారు); పరమయోగి+ ఇంద్రులున్‌= యోగంలో ఉత్కృష్టమైన 
స్థితిని అందుకొన్న యోగీశ్వరులును; ఉండన్‌= ఎందరో ఉండగా; వీరిన్‌= ఈ చెప్పిన వీరలలో ఒకరినైనా; కైకొనక= 
పూజింపదగిన వాణ్సిగా స్వీకరించక; వివేక రహితులు+ఐ= తెలివిలేనివారైై గోపాలబాలునిన్‌= గొల్ల పిల్లవాణ్సి; 
పూజ+చేయుటకున్‌= శ్రేష్టునిగా అ(గ్రపూజ చేయడానికి; ఎట్లు= ఏ విధంగా; సమ్మతించిరి? = ఈ బుద్ధిమంతులైన 
పెద్దలు అంగీకరించారు?; పురోడాశంబు= యజ్ఞంలో దేవతల్ని ఉద్దేశించి హోమం చేయబడే అప్పం; సృగాలంబునకున్‌= 
నక్కకు; అర్హంబు+అగునే? = ఇవ్వదగి ఉంటుందా? (ఇవ్వతగింది కాదు); అదియునున్‌+కాక= అంతేగాకుండా... 

తా; ఇక్కడి ప్రాజ్ఞులు న్యాయమార్దాన్ని తప్పిన విధం ఏలాగంటే, యోగ్యులను అయోగ్యులను నిర్ణయించగల నేర్పరులు, 
గొప్ప సత్వగుణసంపన్నులు, తపోనియమశీలురు, తేజస్వులు, ఐశ్వర్యయుక్తులు, పరబ్రహ్మ స్వరూపం తెలిసిన జ్ఞానులు, 
సమస్తలోకపాలకులచే పూజింపబడినవారు, పాపరహితులైన పరమయోగీశ్వరులు- అనేకులు ఈ సభలో ఉన్నారు. 
వీళ్లలో ఏ ఒక్కరినీ లక్ష్య పెట్టకుండా, ఒక గొల్ల పిల్లవాణ్ణి ఉత్తముణ్ణిగా పూజచేయటానికి వీళ్లంతా ఎలా అంగీకరించినారో? 
ఇలా చేయటం పవిత్రమైన యజ్ఞపురోడాశాన్ని నక్కకు వేయడం వంటిది! 


సీ గురుదేవ శూన్యుండు కులగోత్ర రహితుండు దలిదండ్రు లెవ్వరో తడవం గాన 
మప్పులం బొరలెడు నాదిమధ్యావసానంబులం దరయ మానంబు లేదు 
బహురూపియై పెక్కుభంగుల వర్తించు వావివర్తనములు వరుసలేవు 
పరికింప విగతసంబంధుండు తలపోయ మా నిమిత్తంబున మానిసయ్యెం 


దశమస్కంధము - ఉత్తరభాగము 331 


తే. బరంగ మున్ను యయాతిశాపమునం జేసి, వాసి కెకదు యాదవవంశమెల్ల 
బ్రహ్మతేజంబు నెల్లం గోల్పడిన యితండు, బ్రహ్మబుషి సేవ్యుం దగునె గోపాలకుండు? 790 


ప్రతి : గురుదేవ శూన్యుందు = గురువులుగాని, దేవుడుగాని లేనివాడు; కులగోత్రరహితుందు = కులంగాని, గోత్రంగాని 
లేనివాడు; తల్లి+తండ్రిలు +ఎవ్వరు+ఓ= ఈతని తల్లీ, తండీ ఎవరో; తదయన్‌= పేరుకొనుటకు; కానము= తెలియజాలము; 
అప్పులన్‌= నీళ్లలో; పొరలెదున్‌= నిత్యం పొరలాదడుతూ ఉంటాడు (చుట్టూ నీళ్లుగల సముద్రద్వీపం (ద్వారక)లో నిత్యం 
నివసిస్తూ ఉంటాడు) అరయన్‌= విచారిస్తే, ఆది మధ్య+అవసానంబుల+అందున్‌= మొదటగాని, నడుమగాని, చివరగాని; 
మానంబు= గౌరవం; లేదు; బహురూపి+ఐ= అనేక రూపాలను ధరిస్తున్నవాదై; పెక్కుభంగులన్‌= అనేకరీతులుగా; 
వర్తించున్‌= లోకంలో ప్రవర్తిస్తూ ఉంటాడు; వావి, వరుస, వర్తనములు= బంధుత్వపు క్రమాల్ని అనుసరించి నడచుళోవడాలు; 
లేవు= ఇతనికి లేనే లేవు; పరికింపన్‌= పరిశీలించినట్లయితే; విగత సంబంధుండు= తొలగిన సంబంధాలు కలవాడు, 
(ఎవ్వరితోను బంధుత్వాదిసంబంధాలు లేనివాడు); మానిమిత్తంబునన్‌= కారణంచేత (శ్రీకృష్ణునిమేనత్తయైన సాత్వతి 
శిశుపాలుని తల్లి. ఆ చుట్టరికంవల్ల - అని శిశుపాలుని అభిప్రాయం) మానిసి +అయ్యెన్‌= వ్యక్తిత్వం కలవాడయ్యాడు; 
పరంగన్‌= ప్రసిద్ధంగా; మున్ను పూర్వం; యయాతిశాపమునన్‌ +చేసి= యయాతి అనే రాజేంద్రునియొక్క శాపంవల్ల; 
యాదవవంశము +ఎల్లన్‌= 'యదువు” అనే వానివంశమంతా; వాసికిన్‌+ఎక్కదు= ప్రసిద్ధి పొందనిది అయింది; 
బ్రహ్మతేజంబున్‌+ఎల్లన్‌= బ్రహ్మవర్చస్సునంతటినీ; కోల్పడిన= కోల్పోయిన (యయాతి మహారాజుయొక్క శాపం కారణంగా 
బ్రహ్మర్షులు లేని సముద్రమధ్యంలోని దుర్గంలో నివసిస్తూ ఉండినందున యదువంశీయు లందరు బ్రహ్మతేజాన్ని కోల్పోయిన 
వారయ్యారు); గోపాలకుందు = గొల్లవాడైన; ఇతందడు= ఈ శ్రీకృష్ణుడు; బ్రహ్మబుషిసేవ్యుండు +అగునె? = ఈ సభలోని 
బ్రహ్మ్నర్షివర్యులచే పూజించదగినవాదయినాడా? (కాదని - అని శిశుపాలుని నిర్ణయం) 


తా ; గురువులూ, దేవుడూ లేనివాడు, అలాగే కులగోత్రాలూ లేనివాడు, తల్లిదండ్రులు ఎవరో తెలియనివాడు, నిత్యం 
నీళ్లలో పొరలాడేవాడు, మొదలు, నడుమ,చివరలు లేని మానహీనుడు, అనేక రూపాలు ధరించి, పెక్కు విధాల ప్రవర్తిల్లేవాడు, 
వావివరుసలు, సంబంధబాంధవ్వ్యాలు లేనివాడు అయిన ఈతడు మావల్ల ఒక మనిషిగా తయారయ్యాడు. వీళ్ల పూర్వుడైన 
యదువుకు యయాతిమహారాజు ఇచ్చిన శాపం కారణంగా యదువంశం రాజ్యార్దతను కోల్పోయి ప్రశస్తిలేని దయింది. 
అందుచేతనే వీళ్లకు బ్రహ్మవర్చస్సు నశించింది. ఇలాంటి ఈ గోపాలకుడు ఈ సభలోని బ్రహ్మర్చ్నులందరికి పూజింప 
దగినవాడెలా అయినాడు? (కాలేడు) 


క. జారుండు జన్మావధియును, చోరుండు ముప్పోకలాండు సుమహితపూజా 

చారక్రియలకు నర్హ్వుందె, వారక యితం డనుచు నశుభవాక్యస్ఫూర్లిన్‌. "791 
ప్రతి : ఇతండు= ఈ గోపాలబాలకుడు; జారుండు = వ్యభిచారి; జన్మ+అవధియునున్‌= పుట్టినప్పటినుండీ, చోరుండు= 
దొంగ; మూడు+పోకలు+ఆండు= మూడు త్రోవలలో నడచేవాడు; సుమహిత= మిక్కిలి గొప్పవిఅయిన; పూజా+ 
ఆచారక్రియలకున్‌= పూజా కార్యాలను సమర్పించడానికి; వారక= తప్పక; అర్హుడు +ఎ= యోగ్యతగలవాడా? (కాడు); 
అనుచున్‌= అని అంటూ అశుభవాక్యస్సూర్తిన్‌= అమంగళకరాలైన మాటలయొక్క తీవ్రతతో (నిలుచుండినాడు.... 


332 శ్రీ మహాభాగవతము 


తా : ఈ కృష్ణుడు పుట్టిననాటినుండీ చోరుడు. అటుపై జారుడు. ఒక మార్గంలోగాక, మూడుదారుల్లో నడిచేవాడు. 
అటువంటి ఈతడు మిగుల ఉత్తమమైన అగ్రపూజాకార్యానికి అవశ్యంగా ఎలా యోగ్యుడయ్యాడు? - అని ఆ శిశుపాలుడు 
తీవ్రంగా అమంగళకరమైన మాటలతో (నిందించాడు) 


చ. అని తను దూజనాడిన మురాంతకుం దా శిశుపాలువాక్యముల్‌ 
విని మదిం జీరికిం గొనండు విశ్రుతఫేరవరావ మాత్మం గై 
కొనని మృగేంద్రురీతి మునికోటియు రాజులుం బద్మనాభు నా 
డిన యవినీతిభాషలకు డెందమునం గడు వంత నొందుచున్‌. "702 


ప్రతి : అని= అని ఈ రీతిగా తనున్‌= తనను; దూజన్‌+ఆడిన= నిందిస్తూ పలుకగా? ముర+అంతకుండు= మురుడనే 
రక్కసుని అంతమొందించినవాడు (శ్రీకృష్ణుడు); ఆ శిశుపాలువాక్యముల్‌= శిశుపాలుని ఆ దూషణవాక్యాలను; విని= 
వినినప్పటికిని; విశ్రుతఫేరవరావము= నక్కయొక్క గొప్పఅరుపును; ఆత్మన్‌= తన మనస్సున; కైకొనని= స్వీకరించని; 
మృగ+ఇంద్రురీతిన్‌= మృగరాజగు సింహంవిధంగా; చీరికిన్‌+కొనండు= లక్ష్యపెట్టక ఉండినాడు; మునికోటియున్‌= 
ఆ సభలోని మునిబ్బందాలు; రాజులున్‌= అక్కడ చేరి ఉండిన రాజులు; పద్మనాభున్‌= పద్మం నాభియందు గలవానిని 
(శ్రీకృష్ణుని) ఉద్దేశించి; ఆడిన= పలికిన; అవినీతి భాషలకున్‌= నీతిలేని మాటలకు; దెందమునన్‌= హృదయంలో; కడు 
వంతన్‌= మిక్కిలిగా చింతను; ఒందుచున్‌= పొందుతున్నవారై. 


తా : శిశుపాలు డట్లు దూషించినప్పటికిని, నక్క కూతలను వినికూడా లెక్కపెట్టని సింహంవలె శ్రీకృష్ణుడు వాని మాటలను 
లక్ష్యపెట్టక, ధీరతతో ఉండదినాడు. సభలో ఉండిన బుషులు, రాజులుమాత్రం వాని పరుషవాక్కులకు చాలా బాధ పదినారు. 


ఉ. వీనులు మూసికొంచు విన విస్మయ మంచు “ముకుంద! మాధవా! 
శ్రీనిధి! వీని నేగతికిం జేర్చెదొ” యంచు దురాత్ముం దిట్టుచు 
న్నా నరనాథులున్‌ మునులు నచ్చట నిల్వక పోవం బాండు సం 
తానము లప్రమేయబలదర్పమహోద్ధతరోషచిత్తుటై. 793 


ప్రతి : ఆ నరనాథులున్‌= ఆ సభలోని భూపతులు; మునులున్‌= మహర్షులు; వినన్‌= వినడానికి; విసయము+అంచున్‌= 
“ఆశ్చర్యంగా ఉందంటూ); వీనులు= చెవులను; మూసికొంచున్‌= చేతులతో మూసుకొని; ముకుంద! = మోక్షం ఒసగేవాడా! 
(శ్రీకృష్ణా! ౫) మాధవా! = లక్ష్మీదేవికి పతియైనవాడా! (వాసుదేవా!) శ్రీనిధి!= సమస్త సంపదలకు నెలవైనవాడా! (శ్రీపతీ!); 
వీనిన్‌= దుష్టుడైన ఈ శిశుపాలుణ్ణి; ఏగతికిన్‌= ఏ దశకు; చేర్చెదు+ఒ?= చేరుస్తావో కదా!; అంచున్‌= అని అంటూ; 
దుర్‌+ఆత్మున్‌= దుర్మార్దుణ్ణి (శిశుపాలుని); తిట్టుచున్‌= తూలనాడుతూ; అచ్చటన్‌= ఆ సభలో; నిల్వక= నిలువకుండా; 
పోవన్‌= వెలుపలికి వెళ్లగా పాండు సంతానములు= పాండురాజుకుమారులు; అప్రమేయ = అపరిమితమైన; బలదర్ప= 
బలగర్వాలతో; మహా+ఉద్ధత= మిగుల పెల్లుబికిన; రోష+చిత్తులు+ఐ= కోపంతో నిండిన మనస్సులు కలవారై... 

తా : శిశుపాలుని పరుషవాక్కులను వినలేక సభలోని రాజులు, మునులు చెవులు మూసుకొంటూ, శ్రీ కృష్ణా! వీనిని 


ఏ గతికి చేరుస్తావో' - అని అంటూ ఆ శిశుపాలుణ్జి నిందిస్తూ - ఆ సభనుండి వెళ్ళిపోయారు. అప్పుడు పాండవులు 
అంతులేని ఆగ్రహానికి లోనయ్యారు. 


దశమస్కంధము - ఉత్తరభాగము 333 


విశే : భగవంతుణ్ణి నిందించిన వాడేగాక, ఆ నిందను విన్నవాళ్తుకూడ నరకంలో పడతారు- అనే విశ్వాసాన్ని అనుసరించి 
సభయందలి మహారాజులు, మహర్షులు చెవులు మూసుకొని సభనుండి వెలుపలికి వెళ్లారు. 


వ. అప్పుడు కేకయ సృంజయభూపతులుం దామును వివిధాయుధపాణులై యదల్చి నిల్చిన వాండును 
బిణుతివక యదలబ్చి పలకయు వాలునుం గైకొని భుజాగర్వదుర్వారుందై గోవిందునిం దదనువర్తులైన వారలం 
గుపితుండై నిందింప నమ్ముకుందుం డాగ్రహంబున లేచి తన కట్టెదుర నెదిర్చియున్న శిశుపాలుని 
రూక్షేక్షణంబుల వీక్షించుచు, నా క్షణంబ తన్మస్తకంబు నిశితధారా కరాళంబైన చక్రంబున నవక్రపరాక్రముండదై 
రుధిరంబు దొరంగం దునుమ, న మృహాకలకలం బాకర్ణించి చైద్యబలంబులు దదీయపక్షచరులైన 
భూపతులును గనుకనిం బజచి; ర య్యవసరంబున. "704 


ప్రతి :; అప్పుడు= ఆ సమయంలో; కేకయ సృంజయ భూపతులున్‌= కేకయ దేశీయులు, సృంజయదేశీయులుఅయిన 
రాజులు; తామును= పాండవులు; వివిధ+ఆయుధపాణులు +ఐ= అనేకవిధాలైన ఆయుధాలను చేతులలో ధరించినవారై; 
అదల్చి+నిల్చినన్‌= శిశుపాలుణ్ణి హెచ్చరిస్తూ నిలువగా వాడును= ఆ శిశుపాలుడుకూడ; పిజబుతివక= వెనకడుగు వేయక 
(జంకకుండా); పలకయున్‌= డాలును; వాలునున్‌= కత్తిని; కైకొని= చేతపట్టి; భుజాగర్వ= భుజబలగర్వంచేత; 
దుర్వారుండు+ఐ= నివారింప వీలుకానివాడై; గోవిందునిన్‌= శ్రీకృష్ణుణ్ణిి తత్‌+అనువర్తులు+ఐనవారలన్‌= ఆయనను 
అనుసరించి వర్తించే వారిని; కుపితుందు+ఐ = కోపంగలవాడైై; నిందింపన్‌= తిట్టగా; ఆ+ముకుందుందు= ఆ శ్రీకృష్ణుడు; 
ఆగ్రహంబునన్‌= క్రోధంతో; లేచి= తన పీఠంనుండి లేచి నిలువబడి; తన కడు+ఎదురన్‌= తనయొక్క ఎట్టఎదురుగా; 
ఎదిర్చి+ఉన్నా ధిక్కరించిఉండిన; శిశుపాలునిన్‌= శిశుపాలుణ్ణి; రూక్ష+ఈక్షణుంబులన్‌= తీక్షమైన చూపులతో; ఈక్షించుచున్‌= 
చూస్తూ న+వక్ర పరాక్రముందు+ఐ= మొక్కవోని శౌర్యం కలవాడై; ఆక్షణంబు+అ= ఆ నిమిషంలోనే; తద్‌+మస్తకంబు= 
ఆతని శిరస్సును; నిశితధారా= మిగులవాడియైన పదునుగల; చక్రంబునన్‌= సుదర్శన చక్రంతో; రుధిరంబు +తొరంగన్‌= 
రక్తం ప్రవహించేటట్లుగా; తునుమన్‌= ఖండింపగాా ఆ+మహాకలకలంబు= ఆ గొప్ప అలజడిని; ఆకర్ణించి= విని; 
చైద్యబలంబులును= చేది దేశంనుండి వచ్చిన సైన్యాలు, తదీయపక్ష్రాచరులు+ఐన= చేది దేశపు రాజైన శిశుపాలుని 
పక్షాన ప్రవర్తిల్లే భూపతులునున్‌= రాజులందరు; కనుకనిన్‌+పజచిరి= భీతితో గూడిన తొందరచేత పారిపోయారు; 
ఆ+అవసరంబునన్‌= ఆ సందర్భంలో... 


తా ; ఆ సమయంలో పాండవులు కేకయ, సృంజయ దేశాల రాజులతోపాటు ఆయుధాలు ధరించి వచ్చి శిశుపాలుణ్ణి 
హెచ్చరించారు. శిశుపాలుడు ఎవరినీ లెక్కపెట్టక, కత్తి, డాలు ధరించి శ్రీకృష్ణుని ఎదుటికి వచ్చి, వాళ్లనందరినీ 
నిందింపసాగాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఆగ్రహంతో లేచి, శిశుపాలుణ్జి తీవ్రంగా చూస్తూ ఎంతో వాడి గల భయంకరమైన 
సుదర్శనచక్రంతో శిశుపాలుని శిరస్సును ఖండించాడు. ఆ కోలాహలాన్ని విని శిశుపాలుని సైన్యాలు, అతని పక్షంలోని 
రాజులు తత్తరపాటుతో పారిపోయారు. 


క. మునివరులును జనపతులును, గనుంగొని వెజం గందం జైద్యు గాత్రమునందుం 
డనుపమ తేజము వెలువడి, వనజోదరు దేహమందు వడిం జొచ్చె నృపా! "7905 


ప్రతి : నృపా! = ఓ పరీక్షిన్మహారాజా!; మునివరులును= అక్కడుండిన మునీశ్వరులూ; జనపతులును= రాజులూ; 
కనుంగొని= చూచి; వెజంగు+అందన్‌= ఆశ్చర్యపడుతుండగా; చైద్యు= చేది దేశాధీశుడైన శిశుపాలునియొక్క 


334 శ్రీ మహాభాగవతము 


గాత్రము+అందున్‌+ఉండి= శరీరంనుండి; అనుపమతేజము = గొప్పకాంతి (జ్యోతి); వెలువడి= బయలువెదలి; 
వనజ+ఉదరు= నాభియందు కమలం కల విష్ణువైన శ్రీకృష్ణుని; దేహము+అందున్‌= శరీరంలో; వడిన్‌ = త్వరగ్గా చొచ్చెన్‌= 
ప్రవేశించింది. 


తా ; మహారాజా! అప్పుడు అక్కడుండిన మునీంద్రులు, రాజులు చూచి ఆశ్చర్యపడుతుందగా శిశుపాలుని శరీరంనుండి 
ప్రకాశమానమైన ఒక జ్యోతిపైకి వచ్చి శ్రీకృష్ణుని దేహంలో ప్రవేశించింది. 


వ. అనిన మునివరునకు భూవరుం డిట్లనియె. 706 
ప్రతి : అనినన్‌= అని చెప్పగా మునివరునకున్‌= ముని్రేష్టుడైన శుకయోగీశ్వరునికి; భూవరుండు= భూనాథుడైన 
పరీక్షిత్తు: ఇట్లు+అనియెన్‌= ఇలా అన్నాడు. 
తా : అని పల్మిన శుకయోగీంద్రునితో పరీక్షిన్మహీపతి ఇలా అన్నాడు. 
క. 'కమలాక్షుని నిందించిన, దమఘోషతనూభవుండు దారుణమల కూ 

పమునుం బొందక యే క్రియ, సుమహితమతిం గృష్షునందుం జొచ్చి మునీంద్రా! 707 
ప్రతి : ముని+ఇంద్రా! = మునులలో శ్రేష్టుడా!; కమల+అక్షునిన్‌= తామరలవంటి అందమైన కన్నులుగలవాజ్లి (శ్రీకృష్ణుణ్ణి); 
నిందించిన = తిట్టినటువంటి; దమఘోషతనూభవుండు= దమఘోషుని కుమారుడైన శిశుపాలుడు; దారుణ= కఠోరమైన; 


మలకూపమునన్‌= మలినంతో నిండిననూతిలో; పొందక= పడిపోవక; ఏక్రియన్‌= ఏ విధంగా (ఏ హేతువువల్ల); 
సుమహితమతిన్‌= మిగుల గొప్పదైన మనస్సు గలిగి; కృష్ణు+అందున్‌= శ్రీకృష్ణదేవునందు; చొచ్చెన్‌= ప్రవేశించినాడు? 
తా : ఓ మునిత్రేష్టా! శ్రీకృష్ణుణ్లి నిందించిన శిశుపాలుడు మలంతో నిండిన నరకకూపంలో పడిపోవక ఆ భగవానుని 
దివ్యదేహంలోని ఉదాత్తమనస్సుడై ఏ విధంగా ప్రవేశింపగలిగినాడో సెలవియ్యండి! 
వ. అనిన శుకయోగి రాజయోగి కిట్లనియె. "708 
ప్రతి : అనినన్‌= అని అడుగగా; శుకయోగి= శుకమునీంద్రుడు; రాజయోగికిన్‌= రాజర్నియైన పరీక్షిత్తుకు; ఇట్లు= ఈ 
చెప్పబోయేరీతిగాా అనియెన్‌= అన్నాడు. 
తా : అప్పుడు పరీక్షిత్తుయొక్క ప్రశ్నకు సమాధానంగా శుకుడు ఈ కిందివిషయం వెల్లడించాడు. 
మ. మధుదైత్యాంతకుమీంది మత్సరమునన్‌ మత్తిల్లి జన్మత్రయా 

వధియే ప్రొద్దుం దదీయరూపగుణదివ్యధ్యానపారీణ ధీ 

నిధి యౌటన్‌ శిశుపాలభూవిభుండు తా నిర్ణూతసర్వాఘుందై 

విధిరుద్రాదుల కందరాని పదవిన్‌ వే పొందె నుర్విశ్వరా! 799 
ప్రతి : ఉర్వీ+ఈశ్వరా!= భూమికి నాథుడైనవాడా; మధుదైత్య+అంతకుమీది= మధుడనే రాక్షసుణ్ణి అంతమొందించిన 
శ్రీమహావిష్ణునిపై గల) మత్సరమునన్‌= అసూయచేత; మత్తిల్లి= గర్వించినవాడై; జన్మత్రయ+అవధిన్‌= మూడు జన్మల 
వరకు; ఏ ప్రొద్దున్‌= ఏ కాలంలోనూ (నిరంతరం); తదీయ= ఆ దేవునియొక్క రూప= మనోహరమైన ఆకృతిని; గుణ= 


దశమస్కంధము - ఉత్తరభాగము 335 


గుణగణాలను; దివ్యధ్యాన = నిర్మలంగా ధ్యానించడంలో; పారీణ= ఆరితేరిన; ధీ= బుద్దికి నిధి+బజెటన్‌= నిధికావడంవల్ల; 
శిశుపాల భూవిభుండు = శిశుపాలుదనే రాజు; తాన్‌ = తాను; నిర్భూత= పూర్తిగా తొలగింపబడిన; సర్వ+అఘుండు+ఐ = 
సమస్తపాపాలు గలవాడై (పాపాలన్నీ తొలగిపోయినవాడై); విధి= బ్రహ్మ రుద్ర+ఆదులకున్‌= పరమేశ్వరుడు మొదలైన 
దేవతాధీశులకు కూడా; అందరాని= అందుకోవడానికి సాధ్యంకాని; పదవిన్‌= స్థానాన్ని (సాయుజ్యాన్ని; వే పొందెన్‌= 
వేగంగా పొందాడు. 

తా ; శిశుపాలుడు గతమూడు జన్మలనుండి వైరబుద్ధితో ఆ శ్రీమహావిష్ణుని రూపాన్నీ గుణాలను (నిందావ్యాజంతో) 


నిరంతరం ధ్యానించడంలో ఆరితేరి ఉండడంచేత సమస్తపాపాలనుండి విముక్తుడై బ్రహ్మరుద్రాదులకుకూడా అందరాని 
మోక్షపదవిని పొందాడు. 


వ. అంత ధర్మనందనుండు బుత్విగ్గణంబులను సదస్యులను బహుదక్షిణలం దనిపి వివిధార్చనలం 
బూజించి యవభృథస్నానక్రియాపరితోషంబున. 800 
ప్రతి : అంతన్‌= ఆ తరువాత; ధర్మనందనుండు= ధర్మ్శదేవుని వరపుత్రుదైన ధర్మరాజు; బుత్విక్‌+గణంబులను= యజ్ఞం 
చేయించిన బుత్విజుల బృందాలను; సదస్యులను = యజ్ఞానికి విశిష్టంగా విచ్చేసిన ముఖ్య సభ్యులైనవారిని; బహుదక్షిణలన్‌= 
ద్రవ్యరూపమైన అనేక సంభావనలతో; తనిపి= తృప్తి పొందించి; వివిధ+అర్చనలన్‌= పలుతెరగుల పూజలతో; పూజించి; 
అవభృథస్నాన= యజ్ఞంచివరలో యజమాని మంత్రపూర్వకంగా చేసే పవిత్రమైన స్నానాన్ని క్రియా= ఆచరించాలనే; 
పరితోషంబునన్‌= ఆనందంతో... 
తా; పిమ్మట ధర్మరాజు బుత్విక్కులను, సదస్యులను గొప్పగా దక్షిణల నిచ్చి సంతోషింపచేసి, అనేక విధాల పూజించి, 
అవభృథస్నానం చేయాలనే ఆనందంతో బయలుదేరాడు. 
స్ప మురజమృదంగగోముఖశంఖడిండిమపణవాదిరవము లఅంబరము నిండం 
గవిసూతమాగధగాయకవందివైతాళికవినుతు లఅందంద బెరయ 
వితతమర్దళవేణువీణారవంబుల గతులకు నర్తకీగతులు 'సెలంగం 
దరళవిచిత్రకధ్వజపతాకాంకితస్యందనగజవాజిచయము లెక్కి 


తే. సుతసహోదరహితపురోహితజనంబు, గటకకేయూరహారకంకణకిరీట 
వస్ర్త్రమాల్యానులేపనవ్రాతములను, విభవ మొప్పారం గైసేసి వెడల నంత. 801 


ప్రతి ; మురజ= ముర్ముర ధ్వనులు శే వాద్యవిశేషం; మృదంగ= మద్దెల; గోముఖ= ఆవు ముఖంవంటి ఆకారంగల 
చర్మవాద్యం; శంఖ= శంఖం; డిండిమ= గుమ్మడం; పణవ+ఆది= ఉడుక మొదలైన వాద్యాలయొక్క రవములు= 
మంగళవాద్యాల ధ్వనులు; అంబరము నిండన్‌= ఆకాశమంతా వ్యాపించగా; కవి= కవులు; సూత = రథములనడిపేవారు; 
మాగధ= వంశ, పరాక్రమాదులను కొనియాడేవారు; గాయక= గాయకులు (పాటకాండ్రు); వంది= స్తోత్రపాఠకులు; 
వైతాళిక= తెల్లవారు జామున మేలుకొలుపులు పాడేవారు; వినుతులు= వీరలందరియొక్క ప్రస్తుతులు; అందున్‌+అందున్‌+అ= 
అక్కడక్కడ; బెరయన్‌= వ్యాపించగ్యా వితత= విరివియైన; మర్దళ= మద్దెలల; వేణు= పిల్లనగ్రోవుల; వీణా= వీణల; 
రవంబుల= ఈ మంగళవాద్యాల మనోజ్ఞధ్వనులయొక్క గతులకున్‌= పోకడలకు; నర్తకీ= చక్కనినాట్య కత్తెలయొక్క 


336 శ్రీ మహాభాగవతము 


గతులు = నృత్యాలు (నడకలు) చెలంగన్‌= అతిశయించగా; తరళ= చలిస్తున్న విచిత్రక= చిత్రమైన రంగులుగల ధ్వజపతాకా= 
జండాలచేత; అంకిత= కూడియున్న స్యందన= తేరుల;ు గజ= ఏనుగుల; వాజి= గుర్రాల యొక్కయు; చయములు= 
సమూహాలను; ఎక్కి= మీద కూర్చొని; సుత= కుమారులు; సహ+ఉదర= తమ్ములు; హి్‌త= స్నేహితులు; పురోహితజనంబు= 
పురోహితులు; కటక= కాలికడియాలు; కేయూర = భుజకీర్తులు; హార= కంఠంలో ధరించే హారాలు; కంకణ= చేతికడియాలు; 
కిదీట= శిరస్సుపై ధరించు మకుటాలు; వస్త= పట్టుబట్టలు; మాల్య= మంచిమంచి పూలదండలు; అనులేపన వ్రాతములను= 
శరీరానికి పూసుకొనే శ్రీగంధ, చందనాది మైపూతలచేత; విభవము +ఒప్పారన్‌= గొప్పతనం గోచరించే విధంగా; కైసేసి= 
అలంకరించుకొని; వెడలన్‌= బయలుదేరగా; అంతన్‌= అటుపిదప.... 


తా; మృదంగం, శంఖం, గోముఖం, డిండిమం, పణము మంగళవాద్యాల ధ్వనులు మిన్నంటుతుండగా, కవులు సూతులు, 
మాగధులు, గాయకులు, వందులు, వైతాళికుల - పొగడ్తలు అడుగడుగన వినిపిస్తూ ఉండగా, వేణువీణా మురజాది 
వాద్యాల శబ్దాల కనుగుణంగా నట్టువకత్తెలు నాట్యాలు చేస్తుండగా, అందమైన పతాకలుగల రథాలను, ఏనుగులను, 
గుర్రాలను ఎక్కి ధర్మజుని తమ్ములు, మిత్రులు, పురోహితులు హారకేయూర కిరీటాది ఆభరణాలను చక్కగా అలంకరించుకొని 
వైభవంతో ధర్మజుని వెంట కదలినారు. 


వ మతజియుయదు సృంజయ కాంభోజ కురు కేకయ కోసల భూపాల ముఖ్యులు చతుర్విధ సేనాసమేతులై 
ధరణి గంపింప వెన్నంటి నడతేర బుత్విజ్నికాయంబును సదస్యులును బ్రహ్మఘోాషంబు లొలయ మున్నిదడికొని 
శోభమానానూన ప్రభా భాసమాన సువర్ష్మమయ మాలికాదివ్య మణిహారంబులు గంఠంబునం దేజరిల్ల నున్నత 
జవాశ్వంబులం బూస్పిన పుష్పరథంబు గళత్రసమేతుందై యెక్కి యతిమనోహర విభవాభిరాముందడై చనుదెంచు 
చుందె; నప్పుడు వారాంగనాజనంబులు తమవారలం గూడికొని. 802 


ప్రతి : మజియున్‌= అంతేగాక; యదు= యదువంశీయులైన; సృంజయ = సృంజయ వంశీయులైన; కాంభోజ= కాంభోజ 
దేశీయులైన; కురు= కురుదేశీయులైన; కేకయ = కేకయ దేశీయులైన; కోసల= కోసల దేశీయులయిన; భూపాలముఖ్యులు= 
శ్రేష్టలయిన రాజులు; చతుర్‌+విధ= తేరులు, ఏనుగులు, గుర్రాలు; కాలిబంట్లు - అనే నాలుగు విధాలయిన; సేనా= 
సైన్యంతో; సమేతులు= కూడుకొన్నవార్రై; ధరణి+కంపింపన్‌= భూమి కంపిస్తునట్లుగా; వెన్ను+అంటి= వెంబడించి; నడతేరన్‌= 
కదలిరాగా? బుత్విక్‌+నికాయంబును= యజ్ఞం చేయించిన పురోహితులను; సదస్యులను= యజ్ఞపర్యవేక్షణకావించిన 
వేదమూర్తులను; బ్రహ్మఘోాషంబులు+ఒలయన్‌= వేదనాదాలు ఒప్పారుతుండగా; మున్ను+ఇడికొని= వేదపారాయణ 
కావిస్తున్న బుత్విక్కులను, సదస్యులను ముందుభాగంలో ఉంచుకొని; శోభమాన= మిగుల ఒప్పిన; అనూన= తక్కువకాని 
(ఎక్కువైన) ప్రభా= కాంతులచే; భాసమాన = ప్రకాశిస్తున్న సువర్షమయ = బంగారుతో నిర్మితాలైన; మాలికా= దండలయొక్క 
దివ్య= దేవతా సంబంధమైన మహిమతో ఒప్పుతున్ను మణిహారంబులు= రత్నాలతో కూర్చబడిన మాలలును; కంఠంబునన్‌= 
మెడయందు; తేజరిల్లన్‌= ప్రకాశిస్తుండగా; ఉన్నత= ఎత్తెన; జవన +అశ్వంబులన్‌= వడిగల గుర్రాలను; పూన్చిన = కట్టినట్టి; 
పుష్పరథంబున్‌= పూలతో చక్కగా అలంకరింపబడినతేరును; కళత్రసమేతుండు+ఐ= ధర్మపత్నితో కూడుకొని; ఎక్కి 
అతిమనోహర= మిగుల ఇంపైన; విభవ= సంపదచే; అభిరాముండు+ఐ= మనోహరంగా విరాజిల్లుతున్నవాడై) చను+ 
తెంచుచున్‌+ఉందెన్‌= వస్తూ ఉండినాడు; అప్పుడు= ఆ సమయంలో; వార+అంగనా జనంబులు = వేశ్యలబృ్బందాలు; 
తమవారలన్‌ +కూడికొని= తమకు సహాయకులైన పరిజనులతోపాటుగా... 


దశమస్కంధము - ఉత్తరభాగము 337 


తా ; అంతేగాక, యదు, కాంభోజ, కురు, కేకయ, కోసల దేశాధిపతులైన రాజులు చతురంగబలాలతో వెంట నడువగా, 
బుత్విక్కులు, సదస్యులు వేద పారాయణం కావిస్తూ ముందు వెళ్లుతుండగా, సువర్ణ మాలికలు, దివ్య మణిహారాలు దేదీప్య 
మానంగా కంఠంలో ప్రకాళశిస్తూవుండగా, వేగంగల గుర్రాలను పూన్చిన రథాన్ని పల్నీసహితుడై అధిరోహించి, అమిత 
వైభవంతో ధర్మరాజు ప్రయాణం సాగించినాడు. 


సీ కనకాద్రిసానుసంగతకేకినులభాతిం [గ్రొమ్ముళ్ళు వీంపుల గునిపి యాడం 
దరళతాటంకముక్తాఫలాంశుద్యుతుల్‌ చెక్కుటద్దములతోం జెలిమిసేయం 
బొలసి యదృశ్యమైపోని క్రామ్మెబుంగులగతులం గటాక్షదీధితులు దనర 
మంచుపై నెగయ నుంకించు జక్కవ లనం జన్నులు జిలుంగు కంచెలల నజఖుమ 


తే. మహితకుచభారకంపితమధ్య లఅలగుచు, నర్ధి మొలనూళ్ళు మెజియం బయ్యదలు జారం 
గరసరోజాతకంకణక్వణనములును, జరణనూపురఘోషముల్‌ సందడింప. 808 


ప్రతి : కనక+అద్రిసాను= బంగారుకొండ (మేరువు;యొక్క చరియలలో చేరిన; కేకినుల భాతిన్‌= నెమళ్లవలె; క్రొత్త-ంముడులు= 
అందమైన జారుకొప్పులముడులు; వీంపులన్‌= ఆ వారంగనల వీపులమీద; గునిసి+ఆడన్‌= నర్తిస్తుండగా; తరళ= చలిస్తున్న; 
తాటంక= చెవికమ్మలయందలి; ముక్తాఫల= ముత్యాలయొక్క అంశుద్యుతుల్‌= కిరణాల కాంతులు; చెక్కు+అద్దములతోన్‌= 
అద్దాలవలె నునుపైన చెక్కిళ్లతో; చెలిమి+చేయన్‌= మైత్రిని పాటించగా (కదలుతూవున్న చెవికమ్మలందలి ముత్యాలకాంతులు 
వారల చెక్కిళ్లలో ప్రతిబింబిస్తూ ఉన్నాయని భావం); పొలసి= ఏర్పడి; అదృశ్యము +ఐపోని= అంతరించి పోనట్టి క్రొత్త+ 
మెజుంగుల గతులన్‌= కొత్త మెరుపులవలె; కటాక్ష కడగంటి చూపులయొక్క దీధితులు= కాంతులు; తనరన్‌= మిగుల 
ఒప్పుతుండగాా మంచుపైన్‌= మంచుమీదికి; ఎగయన్‌+ఉంకించు= ఎగరడానికి ప్రయత్నిస్తున్న జక్కవలు+అనన్‌= చక్రవాక 
పక్షులన్నట్లుగా; చన్నులు= పాలిండ్లు; జిలుంగుకంచలలన్‌= (కంచెల) సన్నని రవికలను; అజఖుమన్‌= ఆక్రమించగా; 
మహిత= అధికమైన; కుచభార= చన్నుల బరువువల్ల; కంపిత +మధ్యలు +అగుచున్‌= వణకుతున్న నడుములు గలవారై; 
అర్ధిన్‌= కోరికతో; మొలనూళ్లు= నడుములకు అలంకరించుకొన్న మొలతాళ్లు మెజియన్‌= భాసిస్తుండగా; పయి+ఎదలు= 
పైటలు (ఎదలపై ఒప్పుతున్న చెరగులు); జారన్‌= ఎదలపై నుండి పక్కకు జారుతుండగా; కరసరోజాత= కమలాలవంటి 
చేతులలోని; కంకణ = కడియాలయొక్క క్వణనములును= ఇంపగు ధ్వనులును; చరణ= కాళ్ళయందలి; నూపుర= 
అందెలయొక్క ఘోషముల్‌= సవ్వడులు; సందడింపన్‌= కలిసి శబ్టిస్తుండగా... 

తా : ఆవేళ వారవనితల బృందాలు బంగారుకొండ సానువుల్లోని నెమళ్లవలె వాళ్లజుట్టుముడులు వీపులపై నాట్యంచేస్తుండగా, 
కదలుతున్న చెవికమ్మలందలి మంచిముత్యాలకాంతులు అద్దాలవం టిచెక్కిళ్లపై ప్రతిబింబిస్తుండగా స్థిరమైన మెరుపు తీగలవంటి 
వాళ్ల కడగంటి చూపులు వెలుగులను వెదజల్లుతుండగా, మంచుపొరచాటునుండి పైకెగయడానికి యత్నించే గుండ్రని 
జక్కవపిట్టలవలె వాళ్ల చన్నులు తెల్లని రవికలనుండి పైకి ఉబుకుతూవుండగా, స్తనభారంచేత చలిస్తున్న నడుములు 
గలవారై, ఒడ్డాణాలు నడుమున మెరుస్తుండగా, పైటలు జీరాడుతుండగా, హస్తకంకణాల, కాలి అందెల ధ్వనులు ఇంపుగా 
నినదిస్తుండగా తమతమ పరివారాలతో కలిసి ముందుకు సాగారు. 


వ మఖణజియు నయ్యిందువదన లఅలందంద మందగమనంబునం జెందు ఘర్మజలబిందు సందోహకందలళిత 
మందహాసచంద్రికాసుందరవదనారవిందంబుల నిందిందిరరుచిరచికురబ్బందంబులు చిందజ వందఅలై 


338 శ్రీ మహాభాగవతము 


సందడిగొన, నమందానందహృదయలై, సువర్ణశ్చంగసంగతంబులైన సంకువమదవములయజముఖ 
సురభితోయంబులు సముదాయంబులై తమతోయంబుల వారిపయిం జల్లుచుం జెందొవలం గెందమ్మి 
విరుల రచియించిన చిమ్మనగ్రోవులం దావులు గల పూందేనియలు నించి, వావులు దెలిపి, ఠేవలు మీజం 
గ్రేవలనుండి యిమ్ములం గని చిమ్ముచుం, మృగమదకుంకుమపంకంబునుం గొంకక బింకముల జంకన 
లొలయం బంకజసన్నిభంబులగు మొగంబుల నేమథణించి చరుముచు నుల్లంబులు పల్లవింపం బెల్లడరి 
యందియలు గల్లుగల్లని మొరయం గ్రేళ్లు దాంటుచుం జారు చంద్రికాసారఘనసారధూళి మిళితరజనీపరాగంబు 
రాగంబు రంజిల్లం గరంబులం బుచ్చికొని శిరంబులం జల్లుచుం జిత్తంబుల నమ్మత్తకాశినుల వృత్తంబులగు 
కుచంబుల కెత్తు వత్తు మని బిత్తరించుపువ్వు గుత్తులం దత్తజంబున వ్రేయుచుం బరిహసించుచు నన్యోన్యకర 
కిసలయకనకకరండభరితంబగు పన్నీటం జెంగావిబజిలుంగుం బుట్టంబులు దట్టంబుగాం దోంగి మర్శంబులు 
బయలు పడిన నగ్గలంబు లగు సిగ్గులకు నొప్పిదంబులగు తమకనుటిప్ప లడ్డంబు 'సేయుచుం బురుషులుం 
దాము నారామ లభిరామలీలారసోక్తు లెనయ నంతరంగంబుల సంతసంబునం బంతంబు లిచ్చుచు 
వసంతంబు లాదిరి. అవ్వేళ నతులవిమానారూధఢులైన యింద్రపురంధ్రీజనంబులుంబోలె హాటకళశిబిక లెక్కి 
నిజచేటికాజనంబులు సేవింపం జనుదెంచు భూకాంతకాంతాజనంబులుం దమ సరసంబులకు నర్హంబులైన 
ధరణీపాలవధూలలామంబు లాదరించు చెలులపైం దమ సభఖీజనంబులం బురికొల్పి చల్లించుచు 
భావగర్భితంబు లగువారి చతురసరసోక్తుల మందహాసచంద్రికలు ముఖకమలలీలావిలాసలక్ష్మిం బ్రోదిసేయం 
జని; రవ్విధంబున నిజసామ్రాజ్యవిభవంబు పూజ్యంబుగా నజాతశత్రుండు గంగాప్రవాహంబున కరిగి యందు 
నిజవధూయుక్తుందై శాస్రోక్తప్రకారంబున నవభృథస్నానం బాచరించె; నా సమయంబున. 804 


ప్రతి : మజియున్‌= అంతేగాక; ఆ+ఇందువదనలు= చంద్రబింబంవంటి ముఖాలుగల ఆ వారకాంతలు; అందున్‌+అందున్‌+ 
అ= అక్కడక్కడే; మందగమనంబునన్‌= మెల్లగా నదచుటవల్ల; చెందు= కల్గిన; ఘర్మజల= చెమటనీటియొక్క బిందు 
సందోహ= చుక్కల సమూహంచేత; కందళిత= అంకురించిన; మందహాస= చిరునగవు అనెడి; చంద్రికా= వెన్నెలచే; 
సుందర= అందగించి ఉన్న వదన +అరవిందంబులన్‌= తామరపువ్వులను పోలిన ముఖాలయందు; ఇందిందిర రుచిర= 
తుమ్మెదల కాంతులవంటికాంతులు గలిగి మనోహరంగా ఉన్న చికుర బృందంబులు= ముంగురుల సమూహాలు; 
చిందజవందజలు+ఐ= అటూ ఇటూ చెదిరినవై; సందడి+కొనన్‌= కలిసిపోగా; అమంద +ఆనందహృదయలు +ఐ = 
అతిశయించిన సంతోషంతోగూడిన మనస్సులు గలవారై; సువర్ణశ్చంగ సంగతంబులు +ఐన = బంగారుతో చేయబడిన 
పొడుగాటి కొమ్ములయందు కూర్ప్చబడిఉన్న సంకుమద= జవ్వాజి; మలయజముఖ= శ్రీగంధం మొదలైన సువాసన 
ద్రవ్యాలచేత; సురభి తోయంబులు= పరిమళభరితాలైన నీళ్లను; సముదాయంబులు+ఐ= గుంపులుగా గూడి; తమ 
తోయంబులవారిపయిన్‌= తమ పరివారంలోనివారిమీద; చల్లుచున్‌= కలయజల్లుతూ; చెన్‌+తొవలన్‌= ఎర్రకలువ 
పూవులచేతను; కెంపు+తమ్మివిరులన్‌= ఎర్ర తామరపూవులచేతను; రచియించిన= తయారు చేసినట్టి; చిమ్మన +క్రోవులన్‌= 
నీళ్లు చిమ్మెడు గొట్టాలతో; తావులు+కల= సువాసనలు గలిగిన; పూవు+తేనియలు= ఆయా పూవులనుండి సేకరించిన; 
తేనెలను; నించి= నింపి; వావులు +తెలిపి= చుట్టరికపు వరుసలను పేర్కొంటూ, లేవలు మీఅన్‌= సాగసులు అతిశయించగా; 


దశమస్కంధము - ఉత్తరభాగము 339 


కేవలన్‌+ఉండి= పక్కలలో (దాగుకొని) ఉండి; ఇమ్ములన్‌+కని= శరీరాలలో సరియైన చోట్లను గురిచూచి; చిమ్ముచున్‌= 
సూటిగా చిమ్ముతూ; బింకములన్‌= గర్వంతోకూడిన; జంకెనలు= బెదరింపులు; ఒలయన్‌= విలసిల్లగా? ఏమథించి= 
ఏమార్చి (మోసగించి) మృగమద= కస్తూరితో తయారుచేసిన (బురదవలె చిక్కని) లేపమును; కుంకుమ పంకంబునున్‌= 
కుంకుమపువ్వుతో చేసిన (బురదవంటి) మైపూతను; పంకజసన్నిభంబులు +అగు= పద్మాలను పోలినట్టి; మొగంబులన్‌= 
తమ పరివారంలోని వారిముఖాలపై; కొంకక= ఏలాంటిసంకోచం లేకుండ; చరుముచున్‌= ఒక్కుమ్మడిగా చేతితో పూస్తూ 
ఉల్లంబులు= మనస్సులు; పల్లవింపన్‌= చిగురించగా (వికసించగా); పెల్లు+అడరి= మిగుల అతిశయించి; అందియలు = 
కాళ్లయందు ధరించే చిరుగజ్జెల (అందెలు); గల్లు గల్లు+అని= గల్లుగల్లుమనెడి ధ్వనులతో; మొరయన్‌= శబ్దించగా; 
క్రేళ్లుదాంటుచున్‌= వేగంగా గంతులు వేస్తూ పాజఖుచున్‌= పరువెత్తుతూ; చారు= మనోజ్ఞమైన; చంద్రికా+ఆసార = 
వెన్నెాలసోనవంటి; ఘనసారధూలళి= పచ్చకప్పురపుదుమ్ముచే; మిళిత= కలసియున్న రజనీపరాగంబు= పసుపుపొడిని; 
రాగంబు= మనస్సులలోని అనురాగం; రంజిల్లన్‌= ఒప్పారగా; కరంబులన్‌= చేతులతో; పుచ్చికొని= తీసుకొని; శిరంబులన్‌= 
తలలపై; చల్లుచున్‌= వెదజల్లుతూ; చిత్తంబులన్‌= మనస్సులలో; ఆ+మత్తకాశినుల= మదించినటువంటి ఆ యువతులయొక్క 
వృత్తంబులు +అగు= గుంద్రనివైన; కుచంబులకున్‌= పాలింద్లకు; ఎత్తువత్తుము+అని= సమానంగా తులతూగగలమని; 
బిత్తరించు= సరసమాడుతున్న, పువ్వుగుత్తులన్‌= పూలచెండ్లను; తత్తజఖంబునన్‌= త్వరత్వరగా; వ్రేయుచున్‌= (చన్నులమీద) 
విసరివేస్తూ పరిహసించుచున్‌= పరియాచకాలాడుతూ; అన్య+అన్య= ఒకరొకరియొక్క కరకిసలయ = చిగురాకులవంటి 
చేతులయందలి; కనకకరండ = బంగారు బరిణలయందు; భరితంబు +అగు = నిండి ఉన్నట్టి; పన్నీటన్‌= సువాసనగలిగిన 
చల్లని నీటిచేత; చెన్ను+కావి= ఎర్రని (కావురంగు గల; జిలుగు పుట్టంబులు = సన్నని (పలుచని) వస్త్రాలు (చీరలు); 
దట్టంబు+కాన్‌= అధికంగా; తోంగి= తడిసిపోయి; మర్శంబులు= లోపల రహస్యంగా ఉండే అంగాలు; బయలుపడినన్‌= 
(తడసిన వస్తములనుండి బయటికి గోచరిస్తూ ఉన్నందున; అగ్ధలంబులు+అగు = అధికమైనట్టి, సిగ్గులకున్‌= లజ్జించుటలనెడి 
అనేభావాలకు; ఒప్పిదంబులు +అగు= అనుగుణాలయిన; తమ కనుజిప్పలు= (ఆ వారవనితలు) తమ తమ కన్నుల 
రెప్పలను; అడ్డంబు+చేయుచున్‌= మూసుకొంటూ; పురుషులున్‌= ఊరేగింపునందలి (రసికులగు) మగవారును; తామున్‌+ఆ 
రామలు= ఆ వారయువతులు; అభిరామ= మిగుల మనోహరమైన; లీలారస +ఉక్తులు +ఎనయన్‌= హాస్యరసంతో కూడిన 
పలుకులు ఇంపొందగా, అంతరంగంబులన్‌ = పృదయసీమలయందలి; సంతసంబునన్‌= సంతోషంచేత; 
పంతంబులు +ఇచ్చుచున్‌= (ఒకరిని మించి మరియొకరు) పంతపు మాటలు పల్ముతూ; వసంతంబులు +ఆడిరి= (అనురాగ 
సూచకాలైన) ఎర్రనీళ్లను పరస్పరం చల్లుకొన్నవారైరి; ఆ+వేళన్‌= ఆ సంతోష సమయంలో; అతుల విమాన+ఆరూదలు +ఐన= 
గొప్పవైన విమానాలను ఎక్కినవారై; ఇంద్ర= దేవేంద్రునియొక్క పురంధ్రీ జనంబులున్‌+పోలెన్‌= ఇల్లాండ్రవలె; 
హాటకశిబికలు+ఎక్కి= బంగారు పల్లకీలను అధిరోహించి; నిజ= తమ తమయొక్క చేటికాజనంబులు= చెలికత్తెలు; 
సేవింపన్‌= సేవాభావనతో వెంట నడుస్తుండగా; చను+తెంచు= వస్తున్న భూకాంత కాంతాజనంబులున్‌= రాజపత్సులు 
(మహారాణులు); తమ సరసంబులకున్‌= తమ పరివాసాలకు; అర్హంబులు+ఐన= తగినవారైన; ధరణీపాల 
వధూలలామంబులు= ఉత్తములయిన మహారాణులు; ఆదరించు= మన్నించే; చెలులపైన్‌= చెలికత్తెలమీద; తమ 
సభీజనంబులన్‌= తమవద్ద నున్న చెలికత్తెలను; పురికొల్పి= ప్రేరేపించి; చల్లించుచున్‌= (ఎదుటి మహారాణులయొక్క 
చెలికత్తెలపై వసంతాలను చల్లిస్తూ: భావగర్భితంబులు +అగు= సుకుమారభావాలతో కూడియున్న వారి= ఎదుటి 
రాణులయొక్క వారిచెలులయొక్క చతురసరస+ఉక్తులన్‌= నేర్పుతో గూడిన పరిహాసపు పలుకులవలన కలిగిన; మందహాస 


340 శ్రీ మహాభాగవతము 


చంద్రికలు= చిరునగవు వెన్నెలలు; ముఖకమల= పద్మాలను పోలిన మోములయొక్క లీలావిలాసలక్ష్మిన్‌= సహజంగా 
ఉన్న సౌందర్య శోభను; ప్రోది+చేయన్‌= పెంపొందించగా; చనిరి= ముందుకు సాగారు; ఆ విధంబునన్‌= ఆ ప్రకారంగా; 
అజాతశత్రుండు= ధర్మరాజు; నిజ= తనయొక్క సామ్రాజ్య విభవంబు= గొప్పరాజ్యముయొక్క వైభవం; పూజ్యంబు +కాన్‌= 
గౌరవింపదగిందై ప్రకాశిస్తూ ఉండగా; న+జాతశత్రుండు (అజాతశత్రుండు)= పుట్టని శత్రువులుగలవాడు (శత్రువులు 
లేనివాడు ధర్మరాజు) గంగాప్రవాహంబునకున్‌= గంగానదివద్దకు; అరిగి= వెళ్లి అందున్‌= పవిత్రమైన ఆ గంగానదియందు; 
నిజవధూయుక్తుండు+ఐ= తన ధర్మపత్నితో గూడినవాడై) శాస్త్ర+ఉక్తప్రకారంబునన్‌= శాస్త్రంలో చెప్పబడిన విధంగా; 
అవభృథస్నానంబు= యజ్ఞం పూర్తి అయిన పిదప మంత్ర పూర్వకంగా చేసే పవిత్ర స్నానం; ఆచరించెన్‌= చేశాడు; 
ఆ సమయంబునన్‌= ఆ విధంగా పవిత్రస్నానంచేసిన వేళయందు... 


తా : ధర్మనందనుని పరివారంలోని మందగమనలైన ఆ వారవనితలు చిరునగవులు తొణికిసలాడే తమ ముఖపద్మాలపై 
తుమ్మెదలవంటి ముంగురులు చలిస్తుందగా ఆనందంతో ప్రక్కనున్న తమవారిపై చిమ్మనగ్రోవులతో పన్నీరు చిమ్ముతూ 
కస్తూరి, కుంకుమ లేపనాలను వారిముఖాలమీద పూస్తూ, పూల చెండ్లను విసరుతూ, వరసైనవారితో పరిహాసాలాడుతూ 
వసంతకేళి జరుపసాగారు. 


దేవకాంతలవంటి రాజపత్సులు చెలికత్తెలు వెనువెంట సేవిస్తూ నడువగా, బంగారుపల్లకీల నెక్కివస్తూ తమ సరసాలకు 
యోగ్యురాందడైన రాజకాంతల చెలికత్తెల పైకి తమ చెలికత్తెలను పురికొల్పి వసంతాలు చల్లిస్తూ, చమత్కార సంభాషణలతో 
చిరునవ్వులు చిందిస్తూ పయనం సాగించారు. ఈ రీతిగా గొప్ప సామ్రాజ్యవైభవంతో ధర్మరాజు గంగానదికి వెళ్లి, 
ధర్మపత్నీసమెతంగా పవిత్ర అవభృథస్నానం చేశాడు. 


క. అనిమిషదుందుఖి ఘన ని, స్వనములు వీతెంచెం బుష్పవర్షము గురిసెన్‌ 

మునిదేవపితృమహీసుర, వినుతుల రవ మెసంగె నపుడు విమలచరిత్రా! 805 
ప్రతి : విమలచరిత్రా! = స్వచ్చమైన చరిత్రగల పరీక్షిన్మహారాజా!; అపుడు= ఆ విధంగా ధర్మరాజు అవభృథస్నానం చేసిన 
వేళలో; అనిమిష= దేవతలయొక్క దుందుఖి= భేరులయొక్క ఘననిస్వనములు = గొప్పధ్వనులు; వీచు+తెంచెన్‌ - వీతెంచెన్‌= 
వినవచ్చాయి (వినిపించాయి) పుష్పవర్షము= పూలవాన; కురిసెన్‌= ఆకసంనుండి కురిసింది; ముని= మునీంద్రులయొక్క 
దేవ= దేవతలయొక్క పిత్భ= పితృదేవతలయొక్క మహీసుర= బ్రాహ్మణులయొక్క వినుతుల= స్తోత్రాలయొక్క రవము= 
శబ్దం; ఎసంగెన్‌= అతిశయించింది. 
తా : నిర్మలచరిత్రుడవైన పరీక్షిద్రాబేంద్రా! ధర్మరాజు సతీసమేతుడై అవభృథస్నానంచేసిన ఆ సమయంలో దేవతలు భేరులు 
మొదలైన మంగళవాద్యాలను మోగించి, పూలవాన కురిపించారు. మహర్షులు, దేవతలు, పితృదేవతలు ధర్మరాజుయొక్క 
ఆ యజ్ఞ అవభృథకార్యాన్ని ప్రశంసించారు. 


క. నరు లెట్టి పాపులైనను, గర మర్థిని నెద్ది సేసి గతకల్మషులై 
చరియింతు రట్టి యవభృథ, మరుదుగం గావించి రెలమి నఖిలజనంబుల్‌. 806 


ప్రతి : నరులు= మానవులు; ఎట్టిపాపులు+ఐనను= ఎటువంటి పాపాలు చేసినవారైనా; కరము+అలర్ధినిన్‌= మిక్షిలి 
ప్రీతితో; ఎద్ది+చేసి= ఏ అవభృథస్నానం చేసి; గతకల్మషులు+ఐ= పాపాలు తొలగిపోయినవారై; చరియింతురు = జీవిస్తూ 


దశమస్కంధము - ఉత్తరభాగము 341 


ఉంటారో; అట్టి= అటువంటి మహిమగల్లిన; అవభృథము= అవభృథస్నానాన్ని అఖిలజనంబుల్‌= ఆ పరివారంలోని 
జనులందరూ; అరుదుగన్‌= ఆశ్చర్యకరంగా; ఎలమిన్‌+కావించిరి= ప్రీతితో చేశారు. 


తా :; మానవులు ఎంతటిపాపాత్ములయినా ఏ స్నానం చేసి, సకలపాపాలనుండి విముక్తులౌతుంటారో, అట్టి ప్రభావంగల 
ఆ అవభృథస్నానాన్ని అక్కడ చేరిన జనులందరూ ఆసక్తితో ఆచరించారు. 


ఆ. అంత ధర్మతనయుం డభినవమృదుల దు, కూల సురభికుసుమమాలికాను 

లేపనములు రత్నదీపితభూషణా, వళులు దాల్చి వైభవమున నొప్పె. 807 
ప్రతి : అంతన్‌= ఆ పవిత్రస్నానానికి తరువాత; ధర్మతనయుండు= ధర్మరాజు అభినవ= నూతనమైన; మృదుల= మిగుయొత్తనైన; 
దుకూల= పట్టువస్త్రాలను; సురభి= పరిమళయుతమైన; కుసుమమాలికా= పూలదండలను; అనులేపనములు = శ్రీగంధం, 
జవ్వాజిమొదలైన వస్తువులతో తయారుచేసిన మైపూతలను; రత్నదీపిత= నవరత్నాలచే ప్రకాశింపజేయబడిన; 
భూషణ +ఆవళులు = సువర్జ్ణాభరణసమూహాలను; తాల్చి= ధరించి; వైెభవమునన్‌= సంపదతో రీవితో గూడిన శోభావిశేషంతో; 
ఒప్పెన్‌= విలసిల్లాడు. 
తా; ధర్మరాజు కొత్తవైన పట్టువస్త్రాలను, పరిమళభరితమైన పూలమాలలను ధరించి, అనేక రత్నమయతఆభరణాలను 
అలంకరించుకొని మహావైభవంతో ప్రకాశించాడు. 


వ. అంత నవభృథస్నానానంతరంబున మరలి చనుదెంచి, 808 
ప్రతి : అంతన్‌= తరువాత; అవభృథస్నాన +అనంతరంబునన్‌= గంగానదిలో అవభృథస్నానం చేసిన పిమ్మట; మరలి= 
తిరిగి చను+తెంచి= ఇంద్రప్రస్థపురానికి వచ్చి... 

తా : గంగానదీలో అవభృథస్నానం కావించిన తరువాత ధర్మరాజు మరల ఇంద్రప్రస్థనగరానికి వచ్చి 


ఉ. పాండుతనూభవాగ్రజుండు పాండుయశోనిధి భాసమాన మా 
ర్తాండనిభుండు యాజకసదస్యమహీసురమిత్రబంధు రా 
ణృండలిం బూజ సేసి బుధమాన్యచరిత్రుడు వారి కిచ్చె నాం 
డొండ దుకూలరత్నకనకోజ్వలభూషణముఖ్యవస్తువుల్‌. 809 


ప్రతి : వాండుయశస్‌+నిధి= తెల్లని (స్వచ్చమైన) కీర్తికి నిలయమైనవాడు; భాసమాన= మిగుల ప్రకాశిస్తున్న మార్తాండ 
నిభుండు= సూర్యుణ్జి పోలినవాడు; బుధమాన్యచరిత్రుడు = సజ్జనులచే కొనియాదడదగిన చరిత్రగలవాడు; 
పాండుతనూభవ +అ([గజుందు = పాండురాజు పుత్రులలో పెద్దవాడు అయిన ధర్మరాజు; యాజక= యజ్ఞం చేయించినవారు; 
సదస్య= యజ్ఞకార్యాన్ని పర్యవేక్షించినవారు; మహీసుర= (బ్రాహ్మణులు; మీత్ర= 'స్నేహితులైనవారు; బంధు = చుట్టాలు; 
రాట్‌= తదితరులైన రాజులు; మండలిన్‌= వీరందరియొక్క సమూహాన్ని పూజ+చేసి= తగినట్లుగా పూజించి; వారికిన్‌= 
వారలందరికీ; ఒండు+ఒండు+అ= వరుసగా ఒక్కొక్కరికి; దుకూల= పట్టువస్త్రాలు; రత్న= నవరత్నాలతో గూడిన; 
కనక +ఉజ్వుల భూషణ= బంగారుచే చేయబడి మిగుల ప్రకాశిస్తున్న ఆభరణాలు; ముఖ్య= మొదలయిన; వస్తువుల్‌= 
మిగుల విలువైన వస్తువులను; ఇచ్చెన్‌= ఆదరంతో బహుమానంగా ఇచ్చాడు. 


342 శ్రీ మహాభాగవతము 


తా : ప్రకాశిస్తున్న సూర్యుణ్ణి బోలిన పరాక్రమశాలి, నిర్మలకీర్తికి నిలయుడు, సజ్జనులచే నిత్యం కొనియాడబడుతూ 
ఉండేవాడు అయిన పాండవజ్యేష్టుడు (ధర్మరాజు) రాజసూయ యాగాన్ని నిర్వహింపజేసిన బుత్విజులను, సదస్యులను, 
బ్రాహ్మణోత్తములను, బంధువులను, మిత్రులను రాజులను అందరినీ సముచితంగా పూజించి, వారలకు ఒక్కొక్కరికి 
వరుసగా పట్టువస్త్రాలు, మణిమయాలయిన బంగారుఆభరణాలు మొదలైన అమూల్యవస్తువులను బహుమానంగా ఇచ్చాడు. 


విశే : ఈ పద్యంలో ధర్మరాజు కీర్తి, పరాక్రమం, సచ్చరిత్రం, బెదార్యగుణం - ఉదాత్తంగా ఆవిష్మరింపబడినాయి. 


వ. అట్లు నారాయణపరాయణులై దేవసమాన ప్రకాశప్రభావంబుల సకలనరనారీలోకంబు లనర్ధ్యరత్నమయ 
భూషణమాల్యానులేపనంబులు ధరించి పరమానందభరితాత్ములై యొప్పియుండి; రంత. 810 


ప్రతి : అట్లు= ఆ విధంగా; సకలనరనారీలోకంబులు = ఇంద్రప్రస్థపట్టణమందలి ప్రీలు, పురుషులూ అందరూ; నారాయణ 
పర+అయనులు +ఐ = శ్రీమన్నారాయణుని (శ్రీకృష్ణుని) యందే నిమగ్నమైన బుద్దిగలవార్రై; దేవ సమాన= దేవతలతో 
సమానమైన; ప్రకాశ+ప్రభావంబులన్‌= తేజస్సు, మహిమ - ఈ రెండు విశిష్ట లక్షణాలను గలిగినవారైై న +అర్హ్య 
(అనర్ధ్య)= అమూల్యమై (మిగుల విలువైన) రత్నమయ= మణులతోగూడిన; భూషణ = సొమ్ములు; మాల్య= పూలమాలలు; 
అనులేపనంబులు = మైపూతలు; ధరించి= తాల్చి; పరమ+ఆనందభరిత +ఆత్ములు +ఐ= గొప్ప సంతోషంతో నిండిన మనస్సులు 
గలవారై; ఒప్పి+ఉండిరి= ఆనందంగా ఉన్నారు. 


తా: ఆ ప్రకారంగా ఇంద్రప్రస్థరాజధానియందలి ప్రీపురుషులు అందరూ శ్రీకృష్ణదేవునియందు భక్తి తాత్పర్యాలు గలవారై, 
దైవీ తేజస్సుతో ప్రకాశిస్తూ, రత్నాభరణాలను, గంధమాల్యాదులను ధరించి పరమానందభరితులై ఉండారు. 


చ. సునిశితభక్తిం దన్మఖముం జూడంగ వచ్చిన యట్టి దేవతా 
ముని ధరణీసుర ప్రకరభూవరవిడ్డనశూద్రకోటి య 
జ్ఞనవరచంద్రుచే నుచితసత్కృతులం బరితోషచిత్తులై 
వినయముతోడ ధర్మజుని వీడ్కొని పోవుచుం బెక్కుభంగులన్‌. 811 


ప్రతి : సునిశిత భక్తిన్‌= మిగుల తీవ్రమైన భక్తిభావనతో; తద్‌+మఖమున్‌= ఆ రాజసూయయాగాన్నిి 
చూడన్‌+కన్‌+వచ్చిన +అట్టి= సందర్శించేందుకై విచ్చేసినట్టి; దేవతా= దేవతలు; ముని= మునీంద్రులు; ధరణీసురప్రకర= 
బ్రాహ్మణసంఘాలు; భూవర= భూపతులు; విట్‌+జన= వైశ్యులు; శూద్రకోటి= శూద్రుల సమూహాలు; ఆ+జనవర 
చంద్రుచేన్‌= ఆ రాజ శ్రేష్టునిచేత (ధర్మజునిచేత); ఉచిత సత్కృతులన్‌= వారివారికి తగినట్లుగా ధర్మరాజు కావించిన 
సన్నానాలతో; పరితోషచిత్తులు+ఐ= సంతోషంతో నిండిన పహృదయాలుగలవారై; వినయముతోడన్‌= రాజుగారి యెడల 
అణకువ గలిగినవార్రై; ధర్మ్శజునిన్‌= మహారాజైన ధర్శనందనుణ్ణి; వీడ్శొని పోవుచున్‌= వీడొలుపు చెప్పి వెళ్లుతూ; పెక్కుభంగులన్‌= 
అనేక రీతులుగా... 


తా : మహారాజైన ధర్మజుడు నిర్వహిస్తూ ఉన్న రాజసూయయజ్ఞాన్ని చూడాలని భక్తితత్పరులై ఏతెంచిన దేవతలు, మునులు, 
బ్రాహ్మణులు, రాజులు, వైశ్యులు, శూ(ద్రులు ధర్మరాజుచే సముచితంగా సన్మానింపబడినవారైనారు. అలా 
సమ్మానింపబడినవారందరూ పరమసంతోషిత హృదయులై వినయంతో మహారాజువద్ద సైలవుగైకొని వెళ్లిపోయారు. 


దశమస్కంధము - ఉత్తరభాగము 343 


విశే : మహారాజు ఎడల ఆనాటి ప్రజలకుగల భక్తి ప్రపత్తులు ఈ పద్యంలో చక్కగా వెల్లడవుతున్నాయి. 


చ. హరిచరణాంబుజాతయుగళార్చకుండై పెనుపొందు పాండు భూ 
వరసుతరాజసూయమఖవైభవమున్‌ నుతియించుచున్‌ సమా 
దరమున నాత్మభూముల కుదారత నేంగిరి ధర్మసూనుందున్‌ 
సరసిజనేత్రుం దా ననుపంజాలక యుండు మటంచు వేండినన్‌. 812 


ప్రతి : హరిచరణ +అంబుజాతయుగళ= పద్మాలను పోలిన శ్రీకృష్ణుని పాదాల జంటను; అర్భకుండు +ఐ= పూజించేవాడై; 
'పెనుపు+ఒందు= అభివృద్ధి పొందుతున్న పాండు భూవరసుత= రాజగ్రేష్టుడైన పాండురాజు పుత్రుడైన ధర్మరాజు చేసిన; 
రాజసూయ మఖవైభవమున్‌= రాజసూయయజ్ఞంయొక్క గొప్పతనాన్ని సమాదరమునన్‌= మిగుల ప్రీతితో; 
నుతియించుచున్‌= అనేకవిధాలుగా కొనియాడుతూ; ఉదారతన్‌= ఘనంగా; ఆత్మభూములకున్‌= తమతమ ప్రదేశాలకు; 
ఏంగిరి= వెళ్లారు; ధర్మసూనుడున్‌= ధర్మతనయుడు; తాను; సరసిజనేత్రున్‌= కమలాలనుపోలిన కన్నులు గలిగిన శ్రీకృష్ణదేవుణ్ణి; 
అనుపన్‌+చాలక= (ద్వారకకు) సాగనంపుటకు ఇష్టంలేక; ఉండుము+అటు +అంచున్‌= ఇచ్చటనే కొంతకాలము 
ఉందడవలసిందని; వేండినన్‌= ప్రార్ధింపగా... 


తా: శ్రీకృష్ణదేవుని పాదపద్మాల్ని ఆరాధించే ధర్మరాజు నిర్వహించిన రాజసూయ యాగవైభవాన్ని ప్రశంసిస్తూ, యజ్ఞానికి 
విచ్చేసినవాళ్లందరూ తమతమ నివాసభూములకు వెళ్లారు. ఆ సమయంలో ధర్మజుడు శ్రీకృష్ణుణ్ణి సాగనంపేందుకు ఇష్టపడక, 
ఇంకా కొన్నాళ్లు ఉండమని ప్రార్థించాడు. 
వ. ఇట్లు పాండవా[గ్రజు ప్రార్ధనం గైకొని దామోదరుండు సమస్తయాదవులను గుశస్థలికిం బోవం బనిచి 
కతిపయ పరిజనంబులుం దానును నతనికిం బ్రియంబుగాం దన్నగరంబునం బ్రమోదంబున నుందెనని 
చెప్పి మజియు నిట్లనియె. 813 
ప్రతి : ఇట్లు= ఈ విధంగా; పాండవ+అ[గ్రజు= పాండవుల్లో పెద్దవాడగు ధర్మరాజుయొక్క ప్రార్ధనన్‌+కైకొని= వేడికోలును 
స్వీకరించి (అంగీకరించి); దామ+ఉదరుండు = శ్రీకృష్ణుడు; సమస్త యాదవులను= ద్వారకనుండి తనవెంట యాగానికి 
వచ్చిన యాదవులందరిని; కుశస్థలికిన్‌= ద్వారకానగరానికి; పోవన్‌+పనిచి= వెళ్లడానికి ఆదేశించి, కఠిపయ 
పరిజనంబులున్‌= కొంతమంది సేవకులూ; తానునున్‌= శ్రీకృష్ణుడు తానుకూడా; అతనికిన్‌= ఆ ధర్శజునికి; ప్రియంబు+కాన్‌= 
ప్రీతి కలుగునట్లుగా; తద్‌+నగరంబునన్‌= ఆ ఇంద్రప్రస్థ పురంలో; ప్రమోదంబునన్‌= మిగుల సంతోషంతో; ఉందెన్‌= 
ఉన్నాడు; అని చెప్పి= అని శుకయోగి ఈ విధంగా వివరించి; మజియున్‌= మరల; ఇట్లు+అనియెన్‌= ఈ విధంగా 
అన్నాడు. 
తా : ధర్మనందనుని ప్రార్ధనను మన్నించి శ్రీకృష్ణుడు తనవెంట వచ్చిన యాదవుల నందరినీ కుశస్థలీనగరానికి (ద్వారకకు) 
పంపించాడు. తానుమాత్రం కొంతమంది పరిజనులతో పాందవాగ్రజునికి ప్రియంగా ఇంద్రప్రస్థంలో ఉండినాడు - అని 
చెప్పి, శుకయోగీంద్రుడు పరీక్షిత్తుతో మళ్లీ ఇలా అన్నాడు. 
చ. “జనవర! పాండుభూపతనుజాతుండు దుస్తరమౌ మనోరథా 

బ్ధిని సరసీరుహాక్షుందను తెప్పకతంబున దాంటి భూరి శో 


344 శ్రీ మహాభాగవతము 


భనయుతుందై మనోరుజయుం బాసి ముదాత్మకుందై వెలింగెన 

వ్వనరుహనాభుదాసజనవర్యులకుం గలవే యసాధ్యముల్‌? 814 
ప్రతి ; జనవర!= నరనాథా! (పరీక్షిద్రాబేంద్రా!) పాండుభూపతనుజాతుండు= పాండురాజ తనయుడైన ధర్మరాజు; 
దుస్తరము+బె= దాట వీలుకానిదైన; మనస్‌ +రథ +అబ్బినిన్‌= రాజసూయయాగసంకల్పమనే సముద్రాన్ని; సరసీరుహ+ 
అక్షుండు+అను= కమలాక్షుదైన శ్రీకృష్ణదేవుడనే; తెప్పకతంబునన్‌= ఓడవల్ల; దాంటి= ఆవలికి దాట్సి మనస్‌+రుజయున్‌= 
మనస్సులోని రోగాన్ని (దిగులును); పాసి= తొలగజేసికొని; ముద+ఆత్మకుడు +ఐ= ప్రీతితోగూడిన మనస్సు గలవాడై; 
భూరి శోభనయుతుడు +ఐ = గొప్ప గొప్ప శుభపరంపరతో గూడుకొన్నవాడైై; వెలింగెన్‌= భాసించాడు; ఆ+వనరుహనాభు = 
పద్మం బొడ్డునందు గలిగిన ఆ శ్రీమహావిష్ణువుయొక్క (శ్రీకృష్ణదేవునియొక్క; దాసజనవర్యులకున్‌= శ్రేష్టులైన భక్తజనులకు; 
న+సాధ్యముల్‌= నెరవేరని పనులు; కలవు+ఏ? = ఉంటాయా? (ఉండవు -అనిసారాంశం) 
తా; శ్రీకృష్ణదేవుని భక్తాగ్రగణ్యుడైన ధర్మజుడు రాజసూయాన్ని నిర్వహించాలనే కాంక్ష అనే సముద్రాన్ని ఆ దేవదేవుడనే 
ఓడద్వారా దాటి, మానసిక చింతను అధిగమించి, ఘనమైన సంతోషంతో ప్రకాశించాడు. పద్మనాభుని దాసులకు సాధింపజాలని 
మహాకార్యాలు ఉండవుకదా! 


వ. అట్టియెడ. 815 
ప్రతి : అట్టి+ఎడన్‌= అటువంటి సందర్భంలో... 
తా : రాజసూయం నిర్వహించిన ధర్మరాజు నెమ్మదిగా, సంతోషంగా ఉండిన ఆ సందర్భంలో 
ఆ. రాజసూయమఖవరప్రభావమునకు, నఖీలజనులు మోదమంది రపుడు 
కలుషమానసుండు కులపాంసనుండు సుయో, ధనుం డొకండు దక్క ధరణినాథ?! 816 


ప్రతి : ధరణినాథ!= ఓ భూపతీ! (పరీక్షిద్రాజా!); అపుడు= ఆ వేళలో; రాజసూయ మఖవర= రాజసూయమనే పేరులో 
శ్రేష్టమైన యజ్ఞంయొక్క ప్రభావమునకున్‌= మహిమతో గూడిన వైభవానికి; కలుషమానసుండు= చెడుతలంపుగలవాడు; 
కులపాంసనుందు = వంశానికి చెడు కలిగించేవాడు అయిన; సుయోధనుందు +ఒకండు+తక్క ఒక్క దుర్యోధనుడు తప్ప; 
అభిలజనులు = జనులందరు; మోదము +అందిరి= సంతోషం పొందినారు. 


తా : పరీక్షిద్రాబేంద్రా! కల్మషమైన మనస్సుగలవాడు, కులదూషకుడు - అయిన దుర్యోధనుడు తప్ప, తక్కిన సమస్త ప్రజలు 
శ్రేష్టమైన ఆ రాజసూయయజ్ఞంయొక్క వైభవానికి ఎంతో ఆనందించారు. 

వ. అనిన విని శుకయోగీంద్రునకుం బరీక్షిన్నరేంద్రుం డిట్లనియె. 817 
ప్రతి : అనినన్‌= శుకయోగి అట్లు పల్మగ్గా; విని= ఆలకించి; పరీక్షిద్‌+నర+ఇంద్రుండు= పరీక్షిన్మహారాజు; శుకయోగి+ 
ఇంద్రునకున్‌= యోగులలో శ్రేష్టడయిన శుకమునీంద్రునికి; ఇట్లు= ఈ దిగువ చెప్పబోయే విధంగా? అనియెన్‌= 
అన్నాడు. 

తా : అని చెప్పగా, వినిన పరీక్షిత్తు శుకమహర్షితో మళ్లీ ఇలా అన్నాడు. 


దశమస్కంధము - ఉత్తరభాగము 345 


ఆ. “అఖీలజనుల కెల్ల నానందజనకమై, యెనయు మఖము కురుకులేశ్వరునకుం 
గర మసహ్యమైనకారణ మెయ్యది, యెజుంగం బలుకు నాకు నిద్ధచరిత! 818 


ప్రతి : ఇద్ధచరిత! = పవిత్రమైన చరిత్రగల మునీంద్రా!; అభిలజనులకున్‌ +ఎల్లన్‌= జనులందరికీ; ఆనందజనకము+ఐ= 
సంతోషాన్ని కలిగించేద్రై ఎనయు మఖము= సమకూడినదైయున్న రాజసూయయాగం; కురుకుల+ఈశ్వరునకున్‌= కౌరవ 
వంశానికి అధిపతియై ఉన్నవానికి (దుర్యోధనునికి); కరము= మిక్షిలి; న+సహ్యము(అసహ్యము)+ఐన = సహింహూనిదయిన; 
కారణము= హేతువు; ఏ+అది= ఏది (అది); నాకున్‌= నాకు; ఎజుంగన్‌+పలుకు = తెలియునట్లుగా చెప్పగోరుతున్నాను. 


తా : ప్రశస్తమైన చరిత్రగల మునీంద్రా! సమస్త జనులకు సంతోషాన్ని కలిగించిన ధర్మజుని రాజసూయయాగం దుర్యోధనునికి 
మాత్రం ఏ కారణంచేత సహింపరానిదైంది? ఈ విషయం నాకు వివరించండి! 


చ. అనిన మునీంద్రుం డిట్లను ధరాధిపుతోం గురురాజు పాండు నం 
దనులదెస న్ననేకదురితంబులు నిచ్చలుం జేయుచుండు నై 
నను నొకనాండు పంకరుహనాభదయాపరిలబ్ధభూరి శో 
భన జితదేవదైత్యనరపాలకరాజ్యరమామహత్తమై. 819 


ప్రతి : అనినన్‌= అని అడుగగా? ముని+ఇంద్రుండు= మునులలో శ్రేష్టుడైన శుకయోగి; ధరా+అధిపుతోన్‌= భూనాథుడైన 
పరీక్షిత్తుతో; ఇట్లు+అనున్‌= ఈ రీతిగా అన్నాడు; కురురాజు= కురువంశపు రాజైన దుర్యోధనుడు; పాండునందనుల 
దెసన్‌= పాండవులవైపున (పాండవుల యెడల); నిచ్చలున్‌= ఎల్లప్పుడు; అనేక దురితంబులు = 'పెక్కుపాపాలు (అహూారాలను); 
చేయుచున్‌+ఉండున్‌= చేస్తూ ఉన్నాడు; ఐననున్‌= అలా నిత్యం అపకారాలు చేస్తూ ఉండినప్పటికిని పంకరుహనాభ= 
పద్మనాభుని (శ్రీకృష్ణునియొక్క దయా పరిలబ్ధ= అనుగ్రహంచేత చేకూరినట్టి; భూరిశోభన = గొప్పవైన శుభాలచేత; 
జిత= జయింపబడిన; దేవ= దేవతలయొక్క దైత్య= రాక్షసులయొక్క నరపాలక= రాజులయొక్క రాజ్యరమామహత్నము+ఐ= 
రాజ్యసంపదల మహిమతో కూడియున్నదైనందువలన; ఒకనాండు = నిత్యము... 

తా : అని ప్రశ్నించిన పరీక్షిన్మహారాజుతో శుకమహర్షి ఇలా అన్నాడు. “దుర్యోధనుడు ఎల్లవేళల పాండవులకు అనేక 
అపకారాలు చేస్తూ ఉండినప్పటికీ శ్రీకృష్ణదేవుని దయావిశేషంచేత లభించిన రాజ్యలక్ష్మీమాహాత్యంచేత ధర్మరాజు నిత్యమూ 
విరాజిల్లుతున్నాడు. ఆయనకు లభించిన రాజ్యలక్ష్మీవైభవం ఎటువంటిదంటే - అది దేవ, దానవ, మానవ పరిపాలకుల 
రాజ్యలక్ష్మీ విభవాలను మించిన శోభావిశేషం గలిగి ప్రకాశిస్తూ ఉండేది. 


చ. వెలయు ననూనసంపదల విశ్రుతకీర్తుల మిన్ను ముట్టం బెం 

పలరిన పాండుభూవరసుతాగ్రజుం డంతిపురంబులోన ను 

జ్వలమణి భూషణాంశురుచిజాలము బర్వం బయోజనాభు ను 

తృలిక భజించుచున్‌ ఘనసుఖస్థితి భూరిమనోహరాకృతిన్‌. 820 
ప్రతి : వెలయు+అనూన సంపదలన్‌= తనకు లభించి ప్రసిద్ధికక్కిన సిరిసంపదలచేతను; విశ్రుతకీర్తులన్‌= మిగుల 
ప్రసిద్ధిగాంచిన కీర్తులచేతను; మిన్నుముట్టన్‌= ఆకసాన్ని తాకునటువంటి; పెంపు+అలరిన= గొప్పతనంతో విలసిల్లినట్టి; 


346 శ్రీ మహాభాగవతము 


పాండుభూవరసుత +అ(గజుండు= పాండుభూనాథునిపుత్రులలో పెద్దవాడైన ధర్మరాజు; ఉజ్వల మణిభూషణ +అంశురుచి 
జాలము= తాను ధరించిన ప్రకాశవంతమైన రత్నాభరణాల కిరణాల కాంతుల సమూహం; పర్వన్‌= అంతట ప్రసరిస్తుండగా; 
భూరి మనోహర +ఆకృతిన్‌= మనస్సును మిగుల ఆకర్షించునట్టి సుందరమైన స్వరూపంతో; అంతిపురంబులోనన్‌= 
మయసభాభవనంలోని అంతఃపురంలో; పయోనాభున్‌= పద్మనాభుణ్ణి (శ్రీకృష్ణుని); ఉత్మలికన్‌= కుతూహలంతో; భబించుచున్‌= 
సేవిస్తూ: ఘన సుఖస్థితిన్‌= మిక్కిలి అతిశయమైన సౌఖ్యాన్ని అనుభవిస్తూ (ఉండగా- అని)... 

తా : తనకు చేకూరిన ప్రసిద్ధమైన, అనంతమైన సంపదలతోను గొప్పకీర్తితోను ధర్మరాజు అంతఈపురంలో తన రత్నాలంకారాల 
కాంతులు అంతటా ప్రకాశిస్తూ ఉండగా, మనోజ్ఞమైన ఆకారంగలవాడై, శ్రీకృష్ణదేవుణ్ణి మిగుల కుతూహలంతో, ఆసక్తితో 
సేవిస్తూ అధికమైన ఆనందంతో ఉన్నాడు. 

వ. ఉండం గనుంగొని యదియునుంగాక యొక్కనాండు లలితాష్టమీశశాంకబింబంబుల విడంబించుచు 
నింద్రనీలరుచినిచయంబు నపహసించు కుటిలకుంతలంబులు నటనంబు సలుపం దనరు నిటల 
ఫలకంబులును, బుష్పచాపుచాపంబు రూపునేపుమాపు భూయుగోపాంతంబులై సౌదామనీదామరుచి 
స్తోమంబులై, కర్ణాంతసీమంబులై యంజనంబులతోడ రంజిల్లు నేత్రకంజంబులును, నవమల్లికాముకుళ 
విభాసితదంతమరీచికానిచయోద్దీపిత మందహాసచందికాధవళితంబులును ముకురోపమితంబులై 
కర్ణకుండలమణిమరీచిజాలంబులు బెరసి బహుప్రకారంబులం బర్వం బొలుచు కపోలపాలికలును, 
విలసిత గైవేయకముక్తాఫలహారనిచయంబుల కిమ్ము చూపక మిసమిసని పసగల మెజుంగులు గిజికొనమీటినం 
బగులు ననం బొగడం దగి మొగంబులకుం బుటంబు లెగయు నుత్తుంగపీనకుచభారంబుల వంగు 
లాంగ లేక తూంగాడుచుం గరతల పరిమేయంబు లగు మధ్యభాగంబులును, ఘనజఘనమండలావతీర్ణ 
కాంచనకాంచీకలాపకింకిణీకలకలనినాదోల్లసితంబులగు కటిప్రదేశంబులును, సల్లలితహల్లకపల్లవకాంతుల 
మొల్లంబులం గొల్లలు గొని యభిరామంబులై శోభిల్లు పదపాణితలంబులును, నలసగతులం బదంబులం 
దనరు మణినూపురంబులు గోపురంబులం బ్రతిస్వనంబు లొలయ మొరయ నలరు చరణారవిందంబులును, 
రత్నవలయకంకణాంగులీయకాదివివిధభూషణద్యుతి నిచయంబు లుష్టమరీచికరనిచయంబుల ధిక్కరింప 
వెలుంగు కరకంజంబులును, మృగమదఘనసార హరిచందనాగరుకుంకుమపంకంబుల భాసురంబులగు 
వాసనలు నాసారంధ్రంబులకు వెక్కసంబులై పొలయు సౌభాగ్యంబులు గలిగి చైతన్యంబు నొందిన 
మాణిక్యపుబొమ్మలవిధంబున గగనమండలంబు నిర్గమించి, వసుధాతలంబున సంచరించు చంద్రరేఖల 
చెలువున శృంగార రసంబు మూర్తీభవించిన జగంబుల మోహపజచు మోహినీదేవతల చందంబున, విలసించు 
మాధవవధూసహ(స్రంబుల సంగతిని సౌదామనీలతయునుం బోలె నొప్పుచుందెడు ద్రుపదరాజనందన 
విభవంబును రాజసూయమహాధ్వరోత్సవంబునం జూచి చిత్తంబుత్తలపడ సుయోధనుండు సంతాపానలంబునం 
(గ్రాంగుచుందె; నంత నొక్కనాండు ధర్మనందనుండు నిర్మలం బగు సభాభవనంబునకుం జని. 821 


ప్రతి : ఉందన్‌= ధర్మజుడు మహావైభవంతో గూడిన ఆనందంతో ఉంటుండగా; కనున్‌+కొని= చూచి; అదియున్‌+కాక = 
అలా చూడడమేగాకుండా; ఒకనాడు= ఒకరోజు; లలిత= మనోహరమైన; అష్టమీ శశ+అంకబింబంబులన్‌= అష్టమి 


దశమస్కంధము - ఉత్తరభాగము 34/7 


నాటిరాత్రి గోచరించే సగం గుంద్రనైయుండే చంద్రునిఆకారాలను; విడంబించుచున్‌= సరిపోలుచున్నవై; ఇంద్రనీల 
రుచినిచయంబున్‌= ఇంద్రనీల మణులయొక్క కాంతుల సమూహాన్నీ అపహసించు= పరిహసించునట్టి; కుటిల 
కుంతలంబులు= వంకరలైన ముంగురులు; నటనంబు సలుపన్‌= నాట్యం చేస్తున్న విధంగా కదలాడుతుండగా; తనరు= 
ఒప్పుతున్ను నిటలఫలకంబులును= ఫలకాలను బోలిన ఫాలభాగాలును; పుష్పచాపు= పూలవింటివాడైన మన్మథుని; 
చాపంబు= ధనుస్సుయొక్క రూపున్‌= ఆకారాన్ని వఏపున్‌+మాపు= ఆధిక్యాన్ని తగ్గించివేస్తున్న భూయుగ= కనుబొమల 
యొక్క ఉప+అంతంబులు+ఐ= సమీపానికి వ్యాపించియున్నవై; సౌదామనీదామ= మెరుపుతీవలవరుసలయొక్క 
రుచిస్తోమంబులు +ఐ= కాంతుల సమూహాలు గలవై (ఆ కాంతుల సమూహాలను వెదజల్లుచున్నవియై); కర్ణ+ 
అంతసీమంబులు+ఐ= చెవుల చివరలే హద్దుగా విస్తరించినవై; అంజనంబులతోడన్‌= కాటుకలచే; రంజిల్లు= 
అందగించియున్న నేత్రకంజంబులును= కమలాలనుపోలిన కన్నులును; నవమల్లికాముకుళ= విరజాజి మొగ్గలవలె; 
విభాసిత= ప్రకాశిస్తున్న దంత= పలువరుసయొక్క మరీచికానిచయ= కాంతుల సముదాయంచిే; ఉద్దీపిత= అధికంగా 
ప్రకాశింపజేయబడిన; మందహాసచంద్రికా= వెన్నెలలవంటి చిరునగవులచేత; ధవళితంబులును = తెల్లగా చేయబడినవియును; 
ముకుర+ఉపమితంబులు+ఐ = అద్దాలను సరిపోలుచున్నవై; కర్ణకుండల= చెవి కమ్మలయందలి; మణిమరీచి జాలంబులు= 
మణుల కాంతుల సముదాయాలు; బెరసి= కూడుకొన్నవైె (చిరునవ్వుల తెల్లనికాంతులతో కలసిమెలసి); బహు 
ప్రకారంబులన్‌+పర్వన్‌= అనేక రీతులుగా ప్రసరింపగా; పొలుచు= (మిగుల) ఒప్పుచున్నటువంటి; కపోలపాలికలును = 
మంగళకరాలైన వెడల్పాటి పాలికలవంటి అందమైన చెక్కిళ్లును; విలసిత= ప్రకాశమానమైన; (గైవేయక= బంగారు 
కంఠసరములు; ముక్తాఫల= మంచిముత్యాలదండలు మొదలుగాగల; హార నిచయంబులకున్‌= కంఠహారాల సమూహాలకు; 
ఇమ్ము చూపక= ఎడము (చోటు) ఇయ్యకుండా; మిసమిసని పస+కల:= నిగనిగ మెరస్తూ పరిపుష్టి గలవై; మెజుంగులు 
గిజికొన= కాంతులు చుట్టూ ప్రసరించగా; మీటినన్‌= వేలితో అలవోకగా తాకిన మాత్రాననే; పగులును +అనన్‌= విచ్చుకొని 
పోవునేమో - అని; పొగదన్‌+తగి= మెచ్చుకొనదగియున్నవై; మొగంబులకున్‌= (చను) మొనలకు; పుటంబులు +ఎగయు= 
పైకి ఉబ్బెడు; ఉత్తుంగ = ఎత్తెన; పీన= బలిసియున్న కుచభారంబుల= భారమైన చన్నులయొక్క వ్రేంగులు= బరువులకు; 
ఆగలేక= తాళజాలక; తూంగు+ఆదుచున్‌= తూలి ఆడుచున్నట్టి వారలయొక్క కరతలపరిమేయంబులు +అగు= అరచేతితో 
(పట్టుకొని) కొలువజాలియున్నటువంటి; మధ్యభాగంబులును= నడుము ప్రదేశాలును; ఘనజఘనమందడల= గుంద్రని 
గొప్పవైన మొలప్రదేశములనుండి; అవతీర్ణ= (ఇంచుక) జారిన; కాంచన= బంగారుతో చేయబడిన; కాంచీ కలాప= 
మొలనూలియందలి; కింకిణీ = చిరుమువ్వలయొక్క కలకల నినాదా మధురములైన కలకలధ్వనులచే; ఉత్‌ + 
లసితంబులు +అగు= ప్రకాశించుచున్నవైన; కటిప్రదేశంబులును= నడుము కింది ప్రదేశాలును; సత్‌+లలిత= మిగుల 
సుందరములైన; హల్లక= ఎరకలువలయొక్యయు; పల్లవకాంతుల= చిగురుటాకుల కాంతులయొక్క మొల్లంబులన్‌= 
సంపదలను; కొల్లలు +కొని= దోచుకొని (అతిక్రమించి) అభిరామంబులు+ఐ= మిగులమనోజ్ఞాలై శోభిల్లు= ప్రకాశిస్తున్న 
పదపాణితలంబులును = అరికాళ్లును, అరిచేతులను; అలసగతులన్‌= మెల్లనినదకలవల్ల; పదంబులన్‌= పాదాలయందు; 
తనరు= ఒప్పుతున్న మణి నూపురంబులు= మణులు లోపలపొదిగిన అందెలు; గోపురంబులన్‌ = ద్వారప్రదేశాలలో; 
ప్రతిస్వనంబులు= ప్రతిధ్వనులు; ఒలయన్‌= కలుగునట్లు; మొరయన్‌+అలరు= ఒప్పుచున్నటువంటి; చరణ+ 
అరవిందంబులును= పద్మాలను సరిపోలుతున్న పాదాలును; రత్నవలయ = రత్నాలు చెక్కిన బంగారుభుజకీర్తులు; కంకణ = 
చేతికడియాలు; అంగులీయక+ఆది= ఉంగరాలు మొదలుగాగల; వివిధ= పెక్కురకాలైన; భూషణ = సొమ్ములయొక్క 
ద్యుతినిచయంబులు= కాంతుల సమూహాలు; ఉష్ణమరీచి= సూర్యునియొక్క కరనిచయంబులన్‌= కిరణాల సముదాయాన్ని 


348 శ్రీ మహాభాగవతము 


ధిక్కరింపన్‌= తిరస్మరించగా; వెలుంగు= ప్రకాశించే; కరకంజంబులును= పద్మాలవంటి చేతులును; మృగమద= కస్తూరి; 
ఘనసార= పచ్చకప్పురం; హరిచందన= శ్రీగంధం; అగరు= అగరు చెట్టునుండి తీసిన పరిమళద్రవ్యం; కుంకుమ = 
కుంకుమపువ్వు) పంకంబుల= ఈ సుగంధవస్తువులతో తయారుచేసిన మైపూతల (ద్రవంబుల,) చేత; భాసురంబులు +అగు = 
మిగుల వ్యాపించి ప్రకాశిస్తున్నవైన; వాసనలు= సువాసనలు; నాసారంధ్రంబులకున్‌= ముక్కుపుటాల ద్వారాలకు; 
వెక్కసంబులు+ఐ= అతిశయించినవై; పొలయు= అంతటా విస్తరించునట్టి; సౌాభాగ్యంబులు కలిగి= సుగంధ పరిమళాల 
సంపదలతో ఒప్పుతున్నవారై; చైతన్యంబున్‌+ఒందిన= ప్రాణాలు పొందినటువంటి; మాణిక్యము +బొమ్మల విధంబునన్‌= 
మాణిక్యాలతో నిర్మింపబడినబొమ్మలవలె; గగనమండలంబు= ఆకాశప్రదేశంనుండి; నిర్ణమించి= వెలువడి; వసుధా 
తలంబునన్‌= భూమండలంమీద; సంచరించు= తిరుగాడుతున్న; చంద్రరేఖల చెలువునన్‌= చంద్రబింబపు కళలయొక్క 
సౌందర్యంతో; శృంగారరసంబు= శృంగారరసం; మూర్తీభవించిన= (అందమైన) స్వరూపాలను ధరించిన; జగంబులన్‌= 
లోకాలను; మోహపజచు= సౌందర్యంచేత ఆకర్షించి తబ్బిబ్బుపడజేయునట్టి; మోహినీదేవతల చందంబునన్‌= మోహినీ 
దేవతలవలె; విలసించు = (సహజమైన సాత్పికశ్ళంగారచేష్టలతో) విలసిల్లుతున్న మాధవవధూసహస్రంబుల సంగతిని = 
శ్రీకృష్ణునియొక్క పదునారువేలమంది పత్నులతో కూడుకొన్నదై; సౌాదామనీలతయున్‌ +పోలెన్‌= మెరుపుతీగవలె; 
ఒప్పుచున్‌+ఉందడెడు= విరాజిల్లుతున్నట్టి; ద్రుపదరాజనందన= ద్రాపదీదేవియొక్క విభవంబును= శోభగలిగి ప్రకాశిస్తున్న 
సమున్నతదశను; రాజసూయమహా+అధ్వర + ఉత్సవంబునన్‌= ఆనందప్రదమైన 'రాజసూయి మనెడి గొప్పయాగంయొక్క 
వైభవాన్ని చూచి= తిలకించి; చిత్తంబు= హృదయం; ఉత్తలము+పడన్‌= కలవరపడగా; సంతాప+అనలంబునన్‌= 
చింతఅనెడిఅగ్నిలో; క్రాగుచున్‌+ఉందెన్‌= మరగిపోతూ ఉండినాడు; అంతన్‌= అట్లుండగా; ఒక్కనాండు= ఒక దినం; 
ధర్మనందనుండు= ధర్మరాజు; నిర్మలంబు +అగు= మిగుల స్వచ్చమయిన; సభాభవనంబునకున్‌+చని= సభను నిర్వహించెడి 
కొలువు కూటానికి వెళ్లి... 


తా: దుర్యోధను డొకనాడు మయసభా భవనంలో శ్రీకృష్ణునిపదునారువేలమంది పత్నులతో కలసిమెలసియున్న ద్రౌపదిని 
చూచాడు. ఆ పదహారువేలమంది పత్నులు ప్రాణంగల మాణిక్యపు బొమ్మలవలె, దివినుండి భువికి దిగివచ్చిన చంద్రోఖలవలె, 
శృంగారరసస్వరూపిణులైన మోహినీదేవతలవలె భాసిస్తూ ఉన్నారు. ద్రౌపది వారినడుమ మెరుపుతీగవలె ప్రకాశిస్తూ 
ఉంది. అలా వెలుగొందుతూ ఉన్న ద్రుపదనందన యొక్క వైభవాన్సీ, రాజసూయయజ్ఞంయొక్క మహోత్సవాన్ని కన్నారా 
కాంచిన సుయోధనుడు మనస్సులో ఎంతో కలతపడి, పరితాపమనే అగ్నిలో తపించిపోసాగినాడు. 


ద్రౌాపదీదేవి అంతఃపురంలో విలసిల్లుతూవున్న పదహారువేలమంది శ్రీకృష్ణుని పత్నులు అష్టమినాటిచంద్రునిపోలిన 
అందమైన ఫాలభాగాలుగలవారై, ఇంద్రనీలమణుల కాంతులను పరిహసించే ముంగురులతో ప్రకాశిస్తూ ఉన్నారు. వారి 
కనుబొమలు మన్మథునిధనుస్సును తిరస్మరించేవిగా ఉండగా, కన్నులు కర్ణాంతవిశాలాలై కాటుకతో తళతళమెజుస్తూ 
ఉన్నాయి. విరజాజిమొగ్గలవంటి పలువరుసలు గల వారిచిరునగవు వెన్నెలలు, కర్ణాభరణాల్లోని మణులకాంతులు 
విశాలమైనవాళ్ల చెక్కిళ్లలో కమనీయంగా కలిసిమెలసి ప్రతిఫలిస్తూ ఉన్నాయి. 


ముత్యాలహారాలకు సైతం సందీయకుండా మిసమిసలాడుతున్న ఉన్నత వక్షోజాలతో, అరచేతిలో ఇమిడిపోతాయేమో 
అనిపించే సన్నని నెన్నడుములతో; చిజుగంటల ఇంపైన సవ్వడులుగల బంగారు ఒద్దాణాలు, మొలనూళ్లు గల కటిప్రదేశాలతో, 
చెంగలువపూరేకులవంటి లేలేత పాణిపాదతలాలతో, ఘల్లుఘల్లున మధురంగా ప్రతిధ్వనిస్తూవున్న కాలి అందెలతో, 
అంతటా కాంతులీనుతున్న భుజకీర్తులు, కంకణాలు, ఉంగరములు అలంకరించుకొన్న కరకమలాలతో, నలుదెసల అపూర్వ 


దశమస్కంధము - ఉత్తరభాగము 349 


పరిమళాలను వెదజల్లుతూవున్న కస్తూరి, శ్రీగంధం, పచ్చకప్పురం మొదలైన ద్రవ్యాలతో తయారుచేసిన మైపూతలతో 
అపూర్వంగా ప్రకాశిస్తూ ఉన్నారు. వారు ప్రాణంతో ఉండే మాణిక్యాలబొమ్మల్లాగా, దివినుండి భువికి దిగివచ్చిన చంద్రోఖవలె, 
శృంగారసం మూర్తీభవించిన మోహినీదేవతల్లాగా విరాజిల్లుతూండే మహాసౌందర్యవతులైన శ్రీకృష్ణుని పదునారువేల 
భార్యలమధ్య మెరపుతీగలాగా ప్రకాళిస్తూన్న ద్రౌపదీదేవి సౌభాగ్యాన్నీ రాజసూయయాగ మహావైభవాన్నీ చూచి, దుర్యోధనుడు 
అసూయతో లోలోపల బాధపడసాగాడు. ఇలా ఉండగా ఒకనాడు ధర్మరాజు నిర్మలమైన ఆ సభాభవనానికి వచ్చి 


సీ. సుతసహోదరపురోహితబాంధవామాత్యపరిచారభటకోటి బలసి కొలువం 
గలితమాగధమంజుగానంబుం బాఠరకపఠనరవంబును బ్రమద మొసంగం 
గంకణరుణరుణత్కారంబు శోభిల్ల సరసిజాననలు చామరము లిడంగ 
మయవినిర్మితసభామధ్యంబునను భాసమానసింహాసనాసీనుం డగుచు 


తే.  నమరగణములు గొలువం బెంపారు ననిమి, షేంద్రుకైవడి మెజసి యుపేంద్రుం డలర 
వరుసం గొలువున్న య త్తజి దురభిమాని, క్రోధమాత్సర్యధనుండు సుయోధనుండు. 822 


ప్రతి : సుత= కుమారులు; సహ+ఉదర= తమ్ములు; పురోహిత= శుభాశుభవైదిక కర్మలను చేయిస్తూ మేలుకీడులను 
తెలిపే ఆచార్యులు; బాంధవ= చుట్టాలు; అమాత్య= మంత్రులు; పరిచార= సేవకులు; భటకోటి= సైనికుల సమూహం; 
బలసి= చుట్టుకొని; కొలువన్‌= సేవిస్తూ ఉండగా; కలిత= సమకూడిన; మాగధ= స్నోతపాఠకులయొక్క మంజుగానంబున్‌= 
ఇంపైనగానం; పాఠక= (బిరుదగద్యలు మొదలైనవానిని) చక్కగా చదివెడివారియొక్క్స పఠనరవంబును= చదువుతూ 
ఉందే శబ్బాలును; 'ప్రమదము+ఒసంగన్‌= సంతోషం కలిగిస్తూ ఉండగా; కంకణ = చేతికడియాలయొక్క ఘణ 
రుణత్‌+కారంబు = రుణరుణమనెడి మనోహరధ్వని; శోభిల్లన్‌= విలసిల్లుతుండగా; సరసిజ+ఆననలు= కమలాలవంటి 
అందమైన ముఖాలుగలిగిన పరిచారికలు; చామరములు+ఇడన్‌+కన్‌= చమరీమృగములకేశాలతో తయారైన తెల్లని 
వింజామరలతో (రాజుకు) వీస్తూ ఉండగా; మయ= మయుదను దానవ శిల్పిచే; వినిర్మిత= బాగుగా నిర్మింపబడియున్న; 
సభామధ్యంబునకున్‌ = కొలువుకూటమునడిమిప్రదేశంలో; భాసమాన = వెలుగొందుచున్న సింహ+ఆసన +ఆసీనుండు + 
అగుచున్‌= సింహాసనంమీద చక్కగా కూర్చున్నవాదడై; అమరగణములు= దేవతల బృందాలు; కొలువన్‌= సేవిస్తూ ఉండగా; 
పెంపు+ఆరు= గొప్పగా ప్రకాశించే) అనిమిష+ఇంద్రుకైవడిన్‌= దేవతల అధిపతియగు దేవేంద్రునివలె మెజసి= గొప్పగా 
ప్రకాశిస్తూ ఉప+ఇంద్రుండు= ఇంద్రునితమ్ముడు (శ్రీకృష్ణుడు); అలరన్‌= సంతసిస్తూ ఉండగా; వరుసన్‌= క్రమమైన 
రీతిలో; కొలువున్న+ఆ+తటిన్‌= సభదీరిన ఆ వేళలో; దుర్‌+అభిమాని= తనవిషయమై (అంతులేని) చెడ్డదైన అభిమానం 
కలవాడు; క్రోధ= కోపం; మాత్సర్య= ఓర్వలేనితనం; ధనుందు= ఈ రెండు దుర్గుణాలను ధనంగా గలవాడు; సుయోధనుందు= 
(అయిన) దుర్యోధనుడు... 


తా ; ఒకనాడు ధర్మరాజు మయుడు నిర్మించియిచ్చిన సభాభవనంలోని సింహాసనంమీద ఆసీనుడై కొలువు దీరాడు. 
కాదుకులు, తమ్ముళ్లు, పురోహితులు, బంధువులు, మంత్రులు, "సేవకులు ఆయన్ను సేవిస్తున్నారు. వందిమాగుల స్మోత్రపాఠాలు 
సంతోషాన్ని కలిగిస్తున్నాయి. చేతి కడియాలు కమనీయంగా ధ్వనిస్తూ ఉండగా యువతీలలామలు వింజామరలను 
వీస్తున్నారు. వివిధ దేవతాబ్బందాలచేత సేవింపబడుతున్న దేవేంద్రునివలె విరాజిల్లుతూ ఉన్న ధర్మనందనుజణ్ణి తిలకించి 
సంతోషిస్తూ శ్రీకృష్ణుడు ఆ సభలో అలరారుతున్నాడు. ఆ సమయంలో కోపం, అసూయ, దురభిమానం - ఈ దుర్షుణాలే 
ధనంగా గలవాదైన దుర్యోధనుడు ఆ సభకు వచ్చాడు. 


350 శ్రీ మహాభాగవతము 


విశే ; తాను ఎదుటివారితో సుఖంగా యుద్ధంచేయగలవాడు గనుక 'సుయోధనుడు” అలాగే అతికష్టంతోనే ఎదుటివాళ్లు 
తనతో యుద్ధంచేయడానికి శక్యమైనవాడు గనుక “దుర్యోధనుడు”. ఈ రీతిగా కురురాజుకు ఈ రెండుపేర్లు సాభిప్రాయంగా 
ఏర్పడ్డాయి. 
ఉ. కాంచనరత్నభూషణనికాయముం దాల్చి సముజ్వలప్రభో 

దంచితమూర్తి నొప్పి ఫణిహారులు ముందటం గ్రందు వాయవా 

రించి సహోదరుల్‌ నృపవరేణ్యులు పార్వములన్‌ భబింప నే 

తెంచెను రాజసంబున యుధిష్టిరుపాలికి వైభవోన్నతిన్‌. 8238 


ప్రతి : కాంచన రత్నభూషణ నికాయమున్‌= బంగారంతోను, రత్నాలచేతను నిర్మింపబడిన ఆయా ఆభరణాల సముదాయాన్ని 
తాల్చి= (అనువైన రీతిని) ధరించి; సమ్‌+ఉత్‌+జ్వల ప్రభా= చక్కగా ప్రకాశిస్తున్న కాంతులతో గూడిన; ఉత్‌+అంచిత 
మూర్తిన్‌= మిక్కిలి ఒప్పిదమైన ఆకారంతో; ఒప్పి= అందగించి;ి ముందటన్‌= ముందు భాగంలో; ఫణిహారులు = 
ద్వారపాలకులు; క్రందు+పాయన్‌= సందడి ప్రక్కకు తొలగిపోవునట్లుగా వారించన్‌= అడ్డగిస్తుండగ్యా సహ+ఉదరుల్‌= 
తమ్ములు; నృపవరేణ్యులు = రాజగ్రేష్టులు; పార్వ్వములన్‌= ఇరువైపుల) భజింపన్‌= సేవిస్తుండగా; వైభవ+ఉన్నతిన్‌= 
అధికమయిన మహిమతో; రాజసంబునన్‌= రాచరీవితో; యుధిష్టిరుపాలికిన్‌= ధర్మరాజు వద్దకు; ఏ+తెంచెను= వచ్చాడు. 
తా; స్వర్ణమయాలైన మణిభూషణాలు ధరించి, రాజసం ఉట్టిపడే తేజస్సుతో దుర్యోధనుడు తమ్ములు, రాజులు ఇరువైపుల 
తనను సేవిస్తూ రాగా, ముందుభాగంలో కాపలాదారులు జనుల్ని అడ్డగించి, దారి కల్పిస్తూ ఉండగా, మహావైభవంతో 
ధర్మరాజు సమక్షానికి విచ్చేశాడు. 
వ. అట్లు సనుదెంచి మయమాయామోహితంబైన సభాస్థలంబునందు. 824 
ప్రతి : అట్లు= ఆ రీతిగా చను+తెంచి= వచ్చి మయ= మయుడనే శిల్సియొక్క మాయా= మాయా శక్తిచేత; మోహితంబు+ 
ఐన= భ్రమింపచెయబడిందైన; సభాస్థలంబు +అందున్‌= (మిక్కిలి విశాలమైనదైన) ఆ సభాస్థలంలో... 
తా: దుర్యోధనుడు ఆ విధంగా మహావైభవంతో ధర్మరాజు కొలువు దీరియున్న మయసభా భవనంలోనికి విచ్చేశాడు. 
ఆ సభాభవనం అంతటా దానవశిల్పాచార్యుడైన మయుని మాయాశక్తిచేత భ్రమింపజేస్తూంది. 
క. సలిలములు లేనిఠావున, వలువలు వెస నెగయం దిగిచి వారక తోయం 

బులు గల చోటను జేలం, బులు దడియంగం బడియె నిజవిభుత్వము దజుంగన్‌. 825 
ప్రతి : సలిలములు లేని ఠావునన్‌= నీళ్లు లేనిచోట; వలువలు= కట్టుకొన్న దుస్తులు; వెసన్‌= శీఘ్రంగా; ఎగయన్‌+తిగిచి= 
(నీళ్లున్నవనే (భ్రాంతితో) పైకిలాగుకొని; వారక= అవశ్యం (తప్పక); తోయంబులు= నీళ్లు; కలచోటను= ఉన్నటువంటి 
చోట; చేలంబులు= కట్టుకొన్న బట్టలు; తడియన్‌+కన్‌= ఆ చోటగల నీళ్లలో తడిసిపోగా? నిజ విభుత్వము= తన 
గొప్పతనం; తజుగన్‌= తగ్గిపోగాా పడియెన్‌= నీటిలో పడిపోయాడు. 
తా : ఆ విధంగా సభకేతెంచిన సుయోధనుడు నీళ్లు లేని స్థలంలో నీళ్లున్నవని (భ్రమపడి, కట్టుకొన్న వస్త్రాలు పైకి 
లాగుకొన్నాడు. అలాగే, నీళ్లున్నవోట నీళ్లు లేవనుకొని మామూలుగా వెళ్ళినందువల్ల వస్త్రాలు తడిసిపోయి, తడబడి 
ఆ నీటిపట్టులో చతికిలపడ్డాడు. 


దశమస్కంధము - ఉత్తరభాగము 351 


క. ఆ విధ మంతయుం గనుంగొని, పావని నవ్వుటయు నచటి పార్థివులును గాం 
తావలియును యమతనయుండు, వావిరిం జేసన్నం దమ్ము వారింపంగన్‌. 826 


ప్రతి : ఆ విధము+అంతయున్‌= ఆ రీతిగా భ్రాంతివల్ల సుయోధనుడు పడిన అవస్థనంతటినీ; కనున్‌+కొని= చూచి; 
పావని= వాయువుయొక్క వరసుతుడైన భీమసేనుడు; నవ్వుటయున్‌= నవ్వగా యమతనయుండు= యమునివరపుత్రుడయిన 
ధర్మరాజు; చేసన్నన్‌= చేతిసైగతో; వావిరిన్‌= మిక్కిలిగా (స్పష్టంగా); వారింపన్‌+కన్‌= నివారిస్తున్నప్పటికీ!; అచటి పార్థివులును= 
ఆ సభలో ఉండిన రాజులును; కాంతా+ఆవలియును= యువతుల సమూహం... 


తా : ఆ విధంగా భ్రాంతికి గుజియైన దుర్యోధనుణ్ణి చూచి భీముడు నవ్వాడు. ధర్మరాజు సైగచేసి వారిస్తున్నా లెక్క చేయక 
అక్కడున్న రాజులు, ప్రీలూ 


వ. దామోదరానుమోదితులయి మహారవంబుగాం బరిహాసంబులు చేసిన సుయోధనుండు లజ్ఞావనత 
వదనుందై కుపితమానసుం డగుచు నయ్యెడ నిలువక వెలువడి నిజపురంబున కరిగె; నయ్యవసరంబున 
ధీవిశాలురైన సభాసదులగు నచ్చటిజనంబుల కోలాహలంబు సంకులంబైన నజాతశత్రుండు చిత్తంబున 
విన్ననై యుందె; న ప్పుండరీకాక్షుండు భూభారనివారకారణుం డగుటం జేసి దుర్యోధను నపహాసంబునకుం 
గాదనం డయ్యె; నంత. 827 


ప్రతి ; దామ +ఉదర +అనుమోదితులు +అయి= శ్రీకృష్ణునిచే అంగీకరింపబడినవారై (అనుమతించటంచేత ప్రోత్సాహపరుప 
బడినవార్ర] మహారవంబు+కాన్‌= గొప్ప శబ్దం కలిగే విధంగా; పరిహాసంబులు +చేసినన్‌= వేళాకోళం చేయగా; సుయోధనుండు= 
దుర్యోధనుడు; లజ్ఞా+అవనతవదనుండు +ఐ = సిగ్గుతో ముఖం వంచినవాదై; కుపితమానసుందడు +అగుచున్‌= కోపంతో 
గూడిన మనస్సుకలవాడౌతూ; ఆ+ఎడన్‌= అక్కడ; నిలువక= ఉండక; వెలువడి= వెలుపలికి వచ్చి; నిజపురంబునకున్‌= 
తన పట్టణానికి (హస్తినాపురానికి); అరిగెన్‌= వెళ్లాడు; ఆ+అవసరంబునన్‌= ఆ సందర్భంలో; ధీవిశాలురు+ఐన = విశాలమైన 
బుద్దిగలవారైనట్టి సభాసదులు+అగు= ఆ సభలోనివారైన; ఆచ్చటిజనంబుల= అక్కడున్న జనులయొక్క కోలాహలంబు= 
సందడిధ్వని; సంకులంబు+ఐనన్‌= వ్యాపించిందికాగా; న +జాతశత్రుండు(అజాతశత్రుడు)= పుట్టని శత్రువులుగలవాడు 
(శత్రువులు లేనివాడు) ధర్మరాజు; చిత్తంబునన్‌= మనస్సులో; విన్నన్‌+ఐ+ఉందెన్‌= చిన్నబోయి ఉండినాడు (విచారంతో 
ఉండినాడు); ఆ+పుండరీక +అక్షుండు = తెలదామరపూలవంటి విశాలమైన కన్నులుగల ఆ శ్రీకృష్ణుడు; భూభార నివార 
కారణుండు= భూమిభారాన్ని నివారించేనిమిత్తమై అవతరించినవాడు; అగుటన్‌+చేసి= అయినందువల్ల; దుర్యోధను+ 
అపహాసంబునకున్‌= భీమాదులు దుర్యోధనుణ్జిగూర్చి అపహాస్యంచేసినందుకు; కాదు+అనండు +అయ్యెన్‌= ఆ రీతిగా 
పరిహసించరాదని వాళ్లను నిషేధించకుండా మౌనంవహించి ఉండినాడు; అంతన్‌= అటు పిమ్మట... 


తా; దుర్యోధనుడు మయసభాభవనంలో తనకు జరిగిన అవమానానికి సిగ్గుతో తలవంచుకొని, కోపంతోతన నగరానికి 
వెళ్లాడు. అప్పుడు బుద్ధిమంతులైన సభ్యుల వేళాకోళంతో కూడిన సందడిధ్వని వినిపించింది. అందుచేత ధర్మరాజు చింతతో 
చిన్నబోయాడు. ఆ సమయంలో శ్రీకృష్ణుడు భూభారాన్ని నివారించటానికి అవతరించినవాడు కావడంచేత ఆ పరిహాసకులను 
నివారించక మౌనం వహించాడు. 


352 శ్రీ మహాభాగవతము 


క. హరి ధర్మసుతుని వీడ్కొని, తరుణీహితబంధుజనకదంబము గొలువం 
బరితోషమునం గుశస్థల, పురమునకుం జనియె మోదమున నరనాథా! 828 


ప్రతి : నరనాథా!= నరేశ్వరా! (పరీక్షిన్మహారాజా! ౫) హరి= శ్రీకృష్ణుడు; ధర్మసుతునిన్‌= ధర్మనందనుణ్ణి; వీడ్మొని= వెళ్లుటకు 
అనుమతిగైకొని; తరుణీ= యువతులు; హిత= మిత్రులు; బంధుజనకదంబము= చుట్టాల సమూహం; పరితోషమున్‌= 
మిగుల సంతోషంతో; కొలువన్‌= సేవిస్తుండగా; కుశస్థలపురమునకున్‌= కుశస్థలీ (ద్వారకా) నగరానికి; మోదమునన్‌= 
ఆనందంతో; చనియెన్‌= వెళ్లాడు. 


తా : పరీక్షిన్మహారాజా! ఆ తరువాత శ్రీకృష్ణదేవుడు ధర్మనందనుణ్ణి వీడ్మాని, సతీసుతహితబంధుసమూహసమేతంగా సంతోషంతో 
ద్వారకాపురికి వెళ్లాడు. 


చ. జనవరబంధమోక్షణముం జైద్యవధంబును బాందురాజ నం 
దన మఖరక్షణంబును నుదారతం జేసిన యట్టి దేవకీ 
తనయుచరిత్రభాసురకథాపఠనాత్ములు గాంతు రిష్ట శో 
భన బహుపుత్రకీర్తులును భవ్యవివేకము విష్ణులోకమున్‌. 829 


ప్రతి : జనవరబంధ= రాజులయొక్క చెరను; మోక్షణము = తొలగించడం; బైద్యవధంబును= శిశుపాలుణ్ణి సంహరించడం; 
పాందురాజనందన = పాండురాజు కుమారుడగు ధర్మరాజుయొక్క మఖ రక్షణంబునున్‌= రాజసూయ యాగాన్ని చక్కగా 
పూర్తి అయేటట్లు కాపాడడం; ఉదారతన్‌= గొప్పమనస్సుతో; చేసిన +అట్టి= నెరవేర్చినటువంటి; దేవకీతనయుచరిత్ర= 
దేవకీదేవి కుమారుడైన శ్రీకృష్ణునియొక్క పవిత్రమైనచరిత్రకు సంబంధించిన; భాసురకథా= ప్రకాశిస్తున్నటువంటి; గాథలను; 
పఠన+ఆత్ములు= (శ్రద్ధతో) చదివేవారు; ఇష్టళోభన = కోరిన శుభాలను; బహుపుత్ర= అనేకులైన కుమారుల్నీ కీర్తులును= 
(నిర్మలమైన) యశస్సుల్నీ; భవ్యవివేకము= శ్రేష్టమైన జ్ఞానాన్నీ విష్ణులోకమున్‌= (చివరకు) శ్రీమహావిష్ణుదేవని వైకుంఠలోకాన్ని 
కాంతురు= చూస్తారు (పొందుతారు. 


తా : జరాసంధునిచెరలో ఉన్న ఇరవైవేల ఎనిమిదివందలమంది రాజులను బంధవిముక్తులను కావించడం; శిశుపాలుణ్ణి 
సంహరించడం, ధర్మనందనుని రాజసూయ యజ్ఞాన్ని సంరక్షించటం - ఈ ఘనకార్యాలను ఉదారబుద్ధితో చేసిన శ్రీకృష్ణదేవుని 
పవిత్ర చరిత్రలోని విజయ గాథలను అభినివేశంతో చదివేవాళ్లు సకలసౌభాగ్యాల్నీ, బహుపుత్రసంతతిని, మంచి తెలివితేటల్ని 
స్వచ్చమైన కీర్తిని, తుదకు విష్ణుసాయుజ్యాన్ని (మోక్షాన్ని) పొందుతారు. 
క. అని శుకయోగీంద్రుం డద, మృనుజేంద్రునిం జూచి పలికె మజియును శ్రీకృ 

ష్టుని యద్భుతకర్మంబులు, వినిపింతుం జిత్తగింపు విమలచరిత్రా! 830 
ప్రతి : అని= అని చెప్పి; శుకయోగి+ఇంద్రుండు= యోగీశ్వరులలో శ్రేష్టడయిన శుకమహర్షి ఆ+మనుజ+ఇంద్రునిన్‌= 
ఆ మానవనాథుణ్ణి; చూచి; పలికెన్‌= ఇలా అన్నాడు; విమలచరిత్రా!= నిర్మలమైన నడవడి గలిగిన పరీక్షిత్‌ రాజేంద్రా!; 
శ్రీకృష్ణుని= (అవతారమూర్తియైన) శ్రీకృష్ణదేవుని;ి అద్భుతకర్మంబులు= ఆశ్చర్యకరమైన పనులు; మజియును= ఇంకా 
కొన్నిటిని; వినిపింతున్‌= మీకు చెపుతాను; చిత్తగింపు(ము)= మనస్సు పెట్టి ఆలకించండి! 


దశమస్కంధము - ఉత్తరభాగము 353 


తా : శ్రీకృష్ణుని కథలను పఠిస్తే కలిగే సత్‌ఫలితాలను గూర్చి చెప్పిన అనంతరం, శుకయోగీశ్వరుడు పరీక్షిత్తును చూచి, 
“ఆ అవతారపురుషుడు కావించిన అద్భుతకార్యాలను వినిపిస్తాను; ఆసక్తితో ఆలకించమని - అన్నాడు. 


+ సాల్పుండు శివప్రసాదంబున సాభకవిమానంబు వడసి ద్వారకాపవురిపై దండెత్తుట 4 


సీ _వసుధేశ! విను; మును వైదర్భిపరిణయవేళ దుర్శదశిశుపాలభూమి 
వరునకుం దోద్చడ నరుదెంచి సైనికావలితోడం దొడరి దోర్చలము దూలి 
హరిచేత నిర్ణితులైన రాజులలోనం జైద్యుని చెలికాండు సాల్వభూమి 
పతి జరాసంధాదిపార్థివప్రకరంబు విన మత్సరానలవిపులశిఖల 


తే. ధాత్రి నిటమీంద వీతయాదవము గాంగం, గడంగి సేయుదు నని దురాగ్రహముతోడం 
బంతములు పల్మి యటం జని భరితనిష్టం, దపము కావింపం బూని సుస్థలమునందు. 831 


ప్రతి : వసుధా+ఈశ!= భూమిపతీ! (రాజా!) విను= వినవయ్యా!; మును= పూర్వం; వైదర్భి= విదర్భదేశ రాజకుమారి 
అయిన రుక్కిణియొక్క పరిణయవేళన్‌= వివాహసమయంలో; దుర్‌+శమద= చెడ్డ (తగని) గర్వంకలవాడైన; శిశుపాల 
భూమివరునకున్‌= శిశుపాలుడనే భూనాథునికి; తోడు+పదన్‌= సహాయం చేయడానికి; అరుదెంచి= వచ్చి; సైనిక+ 
ఆవలితోడన్‌= సైనికులగుంపుతో; తొడరి= ఎదిరించి; దోస్‌-+బలము= భుజ బలం; తూలి= నళించి (పూర్తిగాతగ్గిపోయి); 
హరిచేతన్‌= శ్రీకృష్ణునిచేత; నిర్దితులు+ఐన= జయింపబడ్డవారైన; రాజులలోనన్‌= రాజులలో; చైద్యుని చెలికాడు= చేదిదేశపు 
రాజగు శిశుపాలుని స్నేహితుడు; సాల్వభూమిపతి= సాల్వుడనే రాజు; జరాసంధ+ఆది= జరాసంధుడు మొదలయిన; 
పార్థివప్రకరంబు= రాజుల బృందము; వినన్‌= వింటుండగా; మత్సర+అనల= ఈర్ష్య అనే అగ్నియొక్క విపులశిఖలన్‌ = 
దీర్హ కోపమనే గొప్ప మంటలచేత; ఇటమీదన్‌= ఇంకమీదట; ధాత్రిన్‌= ఈ భూమండలాన్ని వీతయాదవముకాన్‌ +కన్‌= 
తొలగిన యాదవుల సమూహములు కలది అగునట్లుగా (యాదవ కులమనేది లేకుండా ఉందే విధంగా); 
కడగి+చేయుదున్‌+అని= పూనుకొని చేస్తానని; దుర్‌+ఆగ్రహముతోడన్‌= చెడు (అధికమైన) కోపంతో; పంతములు = 
పట్టుదలతో గూడిన పారుష వాక్యాలు పల్మి= (గొప్పగా) పలికి; అటన్‌+చని= అలా పల్మిన వెంటనే వెళ్లి; భరితనిష్టన్‌= 
పరిపూర్ణమైన శ్రద్ధతో; సుస్థలము+అందున్‌= మంచి (ప్రశాంతమైన) ప్రదేశంలో; తపమున్‌+కావింపన్‌= తష్ఫు చేయడానికి; 
పూని= నిశ్చయించి... 

తా : పరీక్షిన హీపతీ! వినండి. ఇంతకు ముందు రుక్మిణీవివాహసమయంలో శిశుపాలునికి సహాయంగా సేనలతో వచ్చి, 
శ్రీకృష్ణునిచే ఓడింపబడ్డ రాజులలో సాళ్వుడనేవాడు ఒకడు కలడు. వాడు శ్రీకృష్ణనియందు ఈర్ష్మ్యను పెంచుకొని, ఈర్య్యాగ్ని 
జ్వాలలతో “యాదవుల నందరిని నాశనం చెస్తానని జరాసంధాది రాజుల సమక్షంలో మొండిగా ప్రతిజ్ఞ చేశాడు. 
వెనువెంటనే అత్యంతనిష్టతో ఒకానొక ప్రశాంత ప్రదేశాన్ని చేరుకొని పరమేశ్వరుణ్ణిగూర్చి తపస్సు చేయటానికి పూనుకున్నాడు. 
క. ధృతి వదలక యుగ్రస్థితిం, బ్రతిదినమును బిడికెం డవనిరజ మశనముగా 

నతినియమముతో నా పశు, పతి శంకరు ఫాలనయను భర్లు నుమేశున్‌. 832 

ప్రతి : ధృతి= ధైర్యాన్ని వదలక= విడువక; ఉగ్రస్థితిన్‌= తీవ్రమయిన పద్ధతితో; ప్రతిదినమును= ప్రతిరోజూ; పిడికెడు = 
పిడికిలి పరిమాణంకల; అవనిరజము= భూమియొక్క ధూళి (దుమ్ము; అశనము+కాన్‌= ఆహారంగా; అతినియమముతోన్‌= 


354 శ్రీ మహాభాగవతము 


కఠినమైన కట్టుబాటుతో; ఆ పశుపతిన్‌= పశువులకు (జీవరాసులకు) అధిపతియెనవాణ్ణి; శంకరున్‌= శుభాలు గలిగించేవాణ్ణి; 
ఫాలనయనున్‌= నొసటియందు కన్నుగలవాణ్ణి; భర్గున్‌= సర్వసంహారకుణ్ణి; ఉమా+ఈశున్‌= పార్వతీదేవికి పతియెన 
శివుణ్ణి... 


తా : సాల్వుడు ధైర్యంవిడువక, తీవ్రమైన పట్టుదలతో, ప్రతిరోజూ పిడికడు దుమ్మును మాత్రమే ఆహారంగా తీసుకొంటూ 
కఠినమైన నియమాన్ని అవలంబించి ఫాలలోచనుడు, పశుపతి, ఉమానాథుడు స్వరసంహారకుడూ అయిన పరమశివుణ్ణి 
ఉద్దేశించి తపస్సు చేయడం ప్రారంభించాడు. 


క. చెదరని నిజభక్తిని ద, త్పదపద్మము లాత్మ నిలిపి పాయక యొక యేం 
డుదితక్రియ భజియించిన, మదనారియు వానిభక్తి మహిమకు వశుందై. 833 


ప్రతి : చెదరని= చలించని; నిజభక్తినిన్‌= తన భక్తిభావనతో; తత్‌+పదపద్మములు= ఆ పరమేశ్వరుని చరణ కమలాలు; 
ఆత్మన్‌= మనస్సులో; నిలిపి= స్థిరంగా ఉంచుకొని; పాయక= తొలగిపోకుండా; ఒక+ఏండు= ఒక సంవత్సరకాలం; ఉదిత 
క్రియన్‌= శాస్త్రంలో చెప్పబడిన విధంగా; భజియించినన్‌= శ్రద్ధతో 'సేవించగా మదన +అరియున్‌= మన్మథునికి శత్రువయిన 
ఈశ్వరుడును; వాని భక్తిమహిమకున్‌= ఆ సాల్వుని గొప్ప దైవభక్తి ప్రభావానికి; వశుడు+ఐ= స్వాధీనపడినవాడ్రై... 


తా:;ఆ సాల్వుడు దృథమైన నిశ్చలభక్తిభావంతో పరమశివుని పదపద్మాలపై మనస్సు నిలిపి, సంవత్సరంపాటు నిర్వమంగా 
తపస్సు చేశాడు. అందువల్ల వానిభక్తిమహిమకు పరమేశ్వరుడు వశుడై 


క. బోరనం బ్రత్యక్షంబై, కోరినవర మేమి యైనం గొసరక యిత్తున్‌ 
వారక వేండు మ టన్నను, నా రాజతపోధనుండు హరునకుం బ్రీతిన్‌. 834 


ప్రతి : బోరనన్‌= శీఘ్రంగా; ప్రత్యక్షంబు+ఐ= ఎదుట సాక్షాత్మరించినవాడై; కోరినవరము= నీవు కోరుకునే వరం; 
ఏమి+ఐనన్‌= ఏదైనప్పటికినీ: కొసరక= సందేహించకుండా; ఇత్తున్‌= ఇస్తాను; వారక= తప్పకుండా; వేండుము= కోరుకో; 
అటు+అన్ననున్‌= అని పలుకగా; ఆ రాజతపస్‌+ధనుండు= తపస్వియైన ఆ రాజు; హరునకున్‌= శంకరునికి; ప్రీతిన్‌= 
ప్రేమతో... 


తా : పరమేశ్వరుడు ప్రత్యక్షమై “నీవు ఏ వరం కోరినా ఇస్తాను వేడుకో' - అనగా అప్పుడు ఆ సాల్వుడైన రాచతపసి 
శంకరునికి ప్రీతితో 


తే. వందనం బాచరించి యానందవికచ, వదనుండై నొస లంజలిం గదియం జేర్చి 
బ్రితదయాసార! నన్ను రక్షించెదేని, నెజుంగ వినిపింతు వినుము మదీప్పితంబు. 83న్‌ 


ప్రతి ; వందనంబు+ఆచరించి= (సాక్షాత్కరించిన శంకరునికి) భక్తితో నమస్మారం చేసి; ఆనంద వికచవదనుండు +ఐ = 
(సాల్వుడు) సంతోషంతో వికసించిన ముఖంకలవాదై; నొసలన్‌= నుదుటిపైన; అంజలిన్‌ = దోసిలిని; కదియన్‌+చేర్చి= 
తాకునట్లుగా పెట్టుకొని; గ్రిత= (తనను) ఆశ్రయించినవాళ్లకు; దయా+ఆసార! = కృపాగుణమనే జడివాన అయినవాడా! 
(దయను జడివానవలె కురిపించేవాడా!) నన్నున్‌= (నీ భక్తుడనైన) నన్ను రక్షించెదు(వు)+ఏనిన్‌= కాపాడేవాడివైతే; 
మత్‌+ఈప్సితంబు= నా కోరికను; ఎజుంగన్‌+వినిపింతున్‌= (నీకు) తెలిసేటట్లు వినిపిస్తాను; వినుము= వినవలసింది. 


దశమస్కంధము - ఉత్తరభాగము 355 


తా ; తాను కావించిన తపస్సుకు వశుడై, ప్రత్యక్షమయిన పరమేశ్వరునికి సాల్వుడు భక్తిభావంతో నమస్కరించాడు; 
నొసటిమీద అంజలిని చేర్చి, ఆనందంతో విప్పారినముఖంతో ఇలా విన్నవించాడు. 'శరణాగతులపై దయావర్నాన్ని కురిపించే 
శంకరా! నీ భక్తుదనగు నన్ను రక్షింపదలంచినట్లెతే, నా కోరికను నీకు వినిపిస్తున్నాను, వినుము!” - అన్నాడు. 


తే... గరుడ గంధర్వ యక్ష రాక్షస సురేంద్ర, వరులచే సాధ్యపడక నా వలయు నెడల 
నభ్రపథమునం దిరిగెడు నట్టి మహిత, వాహనము నాకు దయసేయు వరద! యీశ! 836 


ప్రతి ; వరద!= వరాలు ఇచ్చేవాడా!; ఈశ! = పరమేశ్వరా!; గరుదడ= గరుడులయొక్క గంధర్వ= గంధర్వులయొక్క 
రాక్షస= రాక్షసులయొక్క సుర= దేవతలయొక్క ఇంద్రవరులచేన్‌= నాయకోత్తములచేత; సాధ్యపడక = సాధించడానికి 
వీలుగాక (వాళ్లలో ఏ ఒక్కరికైనా లొంగనిదై ఉంటూ) నా వలయు+ఎడలన్‌= నా కిష్టముయిన చోటలో; అభ్రపథమునన్‌= 
ఆకాశమార్గంలో; తిరిగెడు +అట్టి= సంచరింపగలిగినట్టి మహిత= గొప్ప మహిమగలిగిన; వాహనము= ప్రయాణసాధనం 
(విమానము); నాకున్‌= నాకు; దయ+చేయు(ము)= అనుగ్రహించుము. 


తా ; భక్తులకు వరాలు ప్రసాదించే పరమేశ్వరా! గరుడులు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు, దేవతలు - ఈ దేవజాతుల 
నాయకుల కెవ్వరికీ సాధ్యంకానిదై, నా ఇష్టమైన చోట్లకు ఆకాశమార్గంలో స్వేచ్చగా సంచరించగల వాహనాన్ని నాకు 
ప్రసాదించు. 


వ. అని అభ్యర్థించినం బ్రసన్నుండై హరుండు వానికోర్కి కనురూపంబైన పురంబు నిర్మింప మయుని 
నియోగించిన నతండును '“నట్ల చేసెది నని కామగమనంబును నతివిస్పృతంబునుగా లోహంబున నిర్మించి 
సౌభకం బను నామం బిడి సాల్వున కిచ్చిన వాండును బరమానందంబునం బొంది తద్విమానారూధుండై యాదవుల 
వలని పూర్వవైరంబుం దలంచి దర్పాంధచేతస్కుండై ద్వారకానగరంబుపైం జని నిజసేనాసమేతంబుగాం 
దత్పురంబు నిరోధించి. 887 


ప్రతి : అని= పై విధంగా; అభి+అర్ధించినన్‌= గొప్పగా వేడుకోగా? హరుండు= పరమశివుడు; ప్రసన్నుండు +అయి= 
సంతోషంతో అనుగ్రహించినవాడ్రె వాని కోర్మికిన్‌= ఆ సాల్వుడు కోరిన కోరికకు; అనురూపంబు+ఐన= మిగుల తగియున్నదైన; 
పురంబు= (కామగమనం కలిగి, వాహనంగా ఉపయోగపడునట్టి) పట్టణాన్ని నిర్మింపన్‌= తయారుచేయడానికి, మయుని= 
దానవళిల్పాచార్యుడైన మయటబ్రహ్మను; నియోగించినన్‌= ఆజ్ఞాపించగా; అతండును= ఆ మయుడు; అట్లు+అ చేసెదన్‌= 
ఆ ప్రకారంగానే చేస్తాను; అని= అని చెప్పి; కామగమనంబును= తలచిన చోటికి వెళ్లగలిగింది; అతివిస్పృతంబును +కాన్‌= 
చాలా విశాలమై ఉండేదిగాా లోహంబునన్‌= ఇనుముచేత; నిర్మించి= తయారుచేయించి; సౌభకంబు +అను= 'సాభకం) - 
అనే నామంబు+ఇడి= పేరుపెట్టి; సాల్వునకున్‌+ఇచ్చినన్‌= సాల్వుని కీయగా; వాండును= ఆ సాల్వుడూ; పరమ+ 
ఆనందంబునన్‌+పొంది= అమితమైన సంతోషాన్ని పొందినవాడై; తత్‌+విమాన+ఆరూఢుండు+ఐ= వెంటనే పట్టణరూపంలో 
ఉన్న ఆ విమానాన్ని ఎక్కి యాదవులవలని= యాదవ వంశీయులపై నున్న; పూర్వవైరంబున్‌= (తనకు గల) వెనుకటి 
శత్రుత్వాన్ని తలంచి= భావించి; దర్చ్శ+అంధ+చేతస్ముండు+ఐ= గర్వంచేత గుడ్డిదైన మనస్సుగలవాడై; ద్వారకానగరంబు పైన్‌= 
(శ్రీకృష్ణుడు నిర్మింపజేసిన) ద్వారక అనే పట్టణం మీదికి; చని= దాడివెడలి; నిజసేనా సమేతంబు+కాన్‌= తన సైన్యాలతో 
గూడుకొన్నవాడై; తత్‌+పురంబున్‌= ఆ పట్టణాన్ని నిరోధించినన్‌= అడ్డగించగా (ముట్టడించగా... 


356 శ్రీ మహాభాగవతము 


తా : సాల్వుని కోరికమేరకు శంకరుడు అనువైన ఒక పట్టణాన్ని నిర్మించి ఇమ్మని మయుణ్ణి ఆజ్ఞాపించాడు. తదనుగుణంగా 
మయశిల్పి ఇనుముతో ఒక పట్టణాన్ని తయారుచేసి, 'సౌాభకుమనే పేరుపెట్టి సాల్వునికిచ్చాడు. అతడు ఆనందంతో దాన్ని 
అధిరోహించి, యాదవులమీద తనకున్న శత్రుత్వాన్ని తలచి, గర్వంతో కన్ను మిన్ను గానక వెళ్లి, సేనలతో ద్వారకను 
ముట్టడించాడు. 


సీ సరిదుపవనసరోవరములు మాయించి బావులు గలంచి కూపములు సెటిచి 
కోటలు వెస వీటతాటముల్‌ గావించి పరిఖలు పూడ్చి వప్రములు ద్రొబ్బి 
యట్టళ్లు ధరం గూల్చి యంత్రముల్‌ దునుమాడి కాంచనధ్వజపతాకములు నకి 
భాసురగోపురప్రాసాదహర్శ్యేందు శాలాంగణములు భస్మములు చేసి 


తే. విమలకాంచనరత్నాదివివిధవస్తు, కోటినెల్లను నందంద కొల్లపుచ్చి 
ప్రజలం జెణిపట్టి దొరలను భంగపెట్టి, తతిమి యి బృంగిం బెక్కుబాధల నలంచి. 838 


ప్రతి : సరిత్‌= నదులను; ఉపవన= ఉద్యానవనాలను; సరస్‌+వరములు= కొలనులను; మాయించి= రూపు మాయబేసి; 
బావులు= దిగుడు బావులను; కలంచి= కలియబెట్టి, కూపములు= చేదుడు బావులను (నూతులను); చెలిచి= చెడగొట్టి; 
కోటలు= పట్టణపు కోటల గోడలను; వెసన్‌= శీఘ్రంగా; వీటతాటముల్‌+కావించి= తారుమారు పదజేసి; పరిఖలు= 
(కోటవెలుపల చుట్టునుండు) అగడ్తలను; పూద్చి= నీళ్లులేకుండా పూడిపించి; వఫప్రములు= కోటకొమ్మలను; ద్రొబ్బి= 
పదదోసి; అట్టళ్లు= కోట వాకిలిమీదను, బురుజులమీదను రక్షణకోసం నిర్మించి ఉండిన గదులను; ధరన్‌= భూమిపైన; 
కూల్చి= పడగొట్టి యంత్రముల్‌= (రక్షణకొరకు ఏర్పరచియుంచిన) యంత్రములను; తునుము+ఆడి= (తుంటలుగా) 
తుంటలుచేసి; కాంచన = బంగారమైన; ధ్వజ పతాకములు= జండాల కర్రలను, ఆయాగురుతులుగల పతాకవస్తాలను; 
నఖథికి= ఖండించివెసి; భాసుర= ప్రకాశించే; గోపుర= వాకిళ్లను; ప్రాసాద= రాజభవనాలను; హర్య్య= గృహాలను; ఇందుశాలా= 
(ఉన్నతాలైన) చంద్రశాలలను; అంగణములు = ముంగిటి ప్రదేశాలను; భస్మములు+చేసి= బూడిద కావించి; విమల= 
స్వచ్చమైన; కాంచన రత్న+ఆది= బంగారు మయమైన, రత్నాలు పొదిగిన; వివిధవస్తుకోటిన్‌+ఎల్లను= సమస్త వస్తువుల 
సమూహాలనన్నిటిని, అందున్‌ +అందున్‌+అ= అక్కడక్కడ (అడుగడుగున); కొల్లపుచ్చి= దోపిడి చేసి; ప్రజలన్‌= పారులను; 
చెఅపట్టి= బంధించి; దొరలను= రాజోద్యోగులను, అధికారులను; భంగపెట్టి= అవమానపరచి; తటిమి= భయపెట్టి 
పారదోలి; ఈ+భంగిన్‌= ఈ ప్రకారంగా; పెక్కుబాధలన్‌= అనేక బాధలచేత; నలంచి= నలుగవేసి (నొప్పించి... 

తా : సాల్వుడు సౌభకంపై వచ్చి ద్వారకను ముట్టడించాడు. ఆ ముట్టడిలో నదులను, ఉద్యానవనాలను ధ్వంసం కావించాడు. 
సరస్సులను, బావులను, కందకాలను గజివిజిచేసి పూద్చించాడు. కోటగోడలను, బురుజులను కూలద్రోయించినాదు. 
రక్షణయంత్రాలను, పతకాలను తునుకలుగా నరికించాడు. గోపురాలను, మిద్దెలను, మేడలను, చం[ద్రశాలలను 
కాల్చివేయించాడు. సువర్ణరత్నాది అమూల్య వస్తుసముదాయాన్ని పూర్తిగా కొల్లగొట్టినాడు. ప్రజలను చెరపట్టి అధికారులైన 
వారిని అవమానించాడు. ఈ రీతిగా ద్వారకలోని ప్రజానీకాన్ని పెక్కు బాధలకు గురిచేశాడు. 


చ. మదమున నంతం బోవక విమానయుతంబుగ నభ్రవీథికిన్‌ 
గొదకొని యేపుమై నెగసి కొంకక శక్తిశిలామహీరుహ 


దశమస్కంధము - ఉత్తరభాగము 357 


ప్రదరము లోలిమైం గురిసి బంధురభూమిపరాగశర్మ్కరల్‌ 

వదలక చల్లుచున్‌ వలయవాయువుచే దిశ లావరించుచున్‌. 839 
ప్రతి : అంతన్‌+పోవక= అంతటితో ఆగకుండా; విమానయుతంబు+కన్‌= తన సౌభకవిమానంతో; అభ్రవీథికిన్‌= 
ఆకాశమార్తానికి; గొదగొని= విజ్బృంభించి; ఏపుమైన్‌= బలంతో; ఎగసి= ఎగిరి, కొంకక= వెనుదీయక; శక్తి= శక్తి అనే 
పేరుగల ఆయుధాలను; శిలా= బండరాళ్లను; మహీరుహ= చెట్లను; ప్రదరములు= బాణాలను; ఓలిమైన్‌= వరుసగా; 
కురిసి= విమానంనుండి కురిపించి; బంధుర = దట్టంగా; భూమిపరాగ= మట్టిదుమ్మును; శర్మరల్‌= ఇసుక రేణువులను; 
వదలక= ఎడతెరపి లేకుండా; చల్లుచున్‌= విమానంనుండి పట్టణంమీద చల్లుతూ] వలయవాయువుచేన్‌= సుడిగాలులనే 
(సృజించిన; దిశలు +ఆవరించుచున్‌ = అన్ని దిక్కులూ కమ్ముకొనజేస్తూ... 
తా :; అంతటితో ఆగక, సాల్వుడు విమానంతో ఆకాశంలోకి ఎగిరిపోయి, అక్కడనుండి శక్షాయుధాలను, బండలను, 
వృక్షాలను, బాణాలను వరుసగా ద్వారకపై కురిపించాడు; దుమ్మును, ఇసుకను దట్టంగా వర్షింపజేస్తూ, సుడిగాలుల 
ద్వారా ద్వారకను అమితంగా కల్లోల పరుపసాగాడు. 


వ. అట్టియెడ. 840 
ప్రతి : అట్టి+ఎడన్‌= ఆ విధంగా యుద్ధం చేస్తూ ఉండగా... 
తా : ఆ ప్రకారంగా సాల్వుడు అకస్మాత్తుగా ద్వారకాపురిని ముట్టడించి యుద్ధం సాగిస్తూ ఉండగా 


క. చటులపురత్రయదనుజో, తృటదుష్క్మరబాధ్యమానధారుణిగతి న 

ప్పుటభేదన మెంతయు వి, స్ఫుటపీడం జెంది వగల సుడివడుచుండన్‌. 841 
ప్రతి : చటుల= (తీవ్రంగా) చలిస్తున్న పురత్రయ= మూడు పట్టణాలుగల; దనుజ+ఉత్క్మట= మదించిన రాక్షసులవల్ల; 
దుస్తర= నివారింప వీలుకాని రీతిగా; బాధ్యమాన = నొప్పించబడుతున్న; ధారుణిగతిన్‌= భూమివల (భూమండలంవలె); 
ఆ+పుటభేదనము= ఆ పట్టణం (ద్వారకాపురం); ఎంతయున్‌= మిక్షిలి; విస్ఫుటపీడన్‌+చెంది= విశేషమైన బాధను 
పొంది; వగలన్‌= ఇకృట్టులచే; సుడి+పడుచున్‌+ఉందన్‌= తిరుగుడుపడుతుందగా... 


తా : ఆ సమయంలో త్రిపురాసురులనే భయంకరులైన రక్క్మసులవల్ల మిగుల బాధింపబడిన భూలోకంవలె ఆ ద్వారకానగరం 
సాల్వునిచేత అమితమైన ఇక్కట్టులకు పాల్పరుపబడి తల్లడిల్లుతూ ఉండగా 


చ. కని భగవంతుండున్‌ రథిశిఖామణియు న్నగు రౌక్మిణేయుం డ 

జ్ఞనముల “నోడ కుండులి దని సంగరకౌతుక మొప్ప దివ్యసా 

ధనములుం బూని సైనికకదంబము గొల్వ ననూనమీన కే 

తన రుచి గ్రాల నున్నతరథస్థితుందై వెడలెన్‌ రణోర్వికిన్‌. 842 
ప్రతి : భగవంతుండున్‌= భగవంతుడు; రథి శిఖామణియున్‌= రథంమీదనుండి యుద్ధం చేయగలవారిలో శ్రేష్టుడైనవాడూ; 
అగు= అయిన; రౌక్మిణేయుండు= రుక్కిణీదేవి కుమారుడయిన ప్రద్యుమ్నుడు; ఆ+జనములన్‌= ద్వారకలోని ప్రజలను; 
ఓడక+ఉండుడు +అని= భయపడకుండా ధైర్యంగా ఉండండి - అని పల్ముతూ; సంగర కౌతుకము+ఒప్పన్‌= యుద్ధం 


358 శ్రీ మహాభాగవతము 


చేయటంలో తనకున్నట్టి ఉత్సాహం ఆతిశయిస్తుండగా; దివ్యసాధనములన్‌= శక్తిమంతాలైన యుద్ధ సాధనాలను (దివ్యశక్తితో 
గూడిన ఆయుధాలను); పూని= ధరించి; సైనిక కదంబము= సైనికుల సమూహం; కొల్వన్‌= వెంట నడుస్తూ ఉండగా; 
న+నూన= తక్కువకాని (గొప్పదయిన); మీనకేతనరుచి= చేపగుర్తుగల జెండాయొక్క కాంతి; క్రాలన్‌= ప్రకాశిస్తూ ఉండగా; 
ఉన్నతరథస్థితుండు +ఐ= ఎత్తైన (గొప్పు) రథంలో ఉన్నవాదై; రణ+ఉర్వికిన్‌= యుద్ధభూమికి; వెడలెన్‌= బయలుదేరాడు. 
తా; ద్వారకలోని జనుల కలతపాటును గమనించి, భగంతుడూ, రథికశ్రేష్టుడూ అయిన ప్రద్యుమ్నుడు 'భయపడకండి! 
- అని ప్రజలను ధైర్యపరుస్తూ మహోత్సాహంతో దివ్యములైన అనేకాయుధాలను దాల్చి, సైన్యాలు సేవిస్తుండగా, మత్స్యధ్వజం 
ప్రకాశిస్తూ ఉన్న గొప్పతేరు నెక్కి యుద్ధభూమికి బయలుదేరాడు. 


వ. అ య్యవసరంబున. 8438 
ప్రతి : ఆ+అవసరంబునన్‌= (ప్రద్యుమ్నుడు రథారూఢుడై యుద్ధభూమికి వెడలిన) ఆ సందర్భంలో... 
తా; శ్రీకృష్ణునికుమారుడైన ప్రద్యుమ్నుడు ప్రజానీకానికి ధైర్యం చెపుతూ, రణోత్సాహంతో సమరభూమికి వెళ్లుతున్న 
సమయంలో 
చ. సమధికబాహుశౌర్యజితచండవిరోధులు వెళ్లి రున్నత 
క్షమగదభానువిందశుకసాత్యకిసారణచారుదేష్ట సాం 
బ మకరకేతనాత్మజశ్వఫల్క్మతనూభవతత్సహోదర 
ప్రముఖయదూత్తముల్‌ విమతభంజనులై కృతవర్శ మున్నుగన్‌. 844 
ప్రతి : సమ్‌+అధిక= మిక్కిలి అతిశయించిన; బాహుశౌర్య= భుజబలపరాక్రమంచేత; జిత= జయింపబడిన; చండవిరోధులు = 
తీవ్రమైన శత్రువులుగలవారు (తమబాహువుల పరాక్రమంతో భీకరశత్రువుల్ని జయించిన వారు కృతవర్మ మున్నుగన్‌= 
కృతవర్మ మొదలుకొని గద= గదుడు; భానువింద= భానువిందుడు; శుక= శుకుడు; సాత్యకి= సాత్యకి; సారణ= 
సారణుడు; చారుదేస్ట= చారుదేష్ణుడు; సాంబ= సాంబుడు; మురకేతన +ఆత్మజ= మొసలి జండాగల మన్మథుని (ప్రద్యుమ్నుని) 
కుమారుడైన అనిరుద్దుడు; శ్వఫల్క్మ తనూభవ = శ్వఫల్ముని కుమారుడైన అక్రూరుడు; తత్‌+సహ+ఉదర= ఆయన తమ్ముడు; 
ప్రముఖ= మున్నగు ప్రసిద్దులైన; యదు+ఉత్తముల్‌= యాదవ శ్రేష్టులు; విమత భంజనులు+ఐ= విరోధులను సంహరించగల 
సోమతతో గూడినవారై; ఉన్నతక్షమన్‌= గొప్పదైన ఓరిమితో (సహనశక్తితో); వెళ్లిరి= రణరంగానికి పోయారు. 
తా : ఆ విధంగా ప్రద్యుమ్నుడు యుద్ధభూమికి బయలుదేరినసమయంలో అతిశయించిన తమ బాహువుల బలపరాక్రమాలచేత 
శత్రువులను సంహరించే సామర్థ్యంగలవారైన కృతవర్మ, గదుడు, భానువిందుడు, శుకుడు, సాత్యకి, సారణుడు, చారుదేష్టుడు, 
సాంబుడు, అనిరుద్దుడు, అక్రూరుడు మొదలయిన యాదవవీరులందరూ యుద్ధరంగానికి పయనమయినారు. 
విశే ; గదుడు= బలరాముని తమ్ముడు (రోహిణి ఆరుగురుకుమారులలో ఒకడు). 
భానువిందుడు = ఒకానొక యాదవవీరుడు. 
శుకుడు = ద్వారకాపురిలోని యదువీరులలో ఒకడు. 
సాత్యకి = సత్యకుడను యాదవరాజుయొక్క కుమారుడు. 'యుయుధానుడు” అనేది ఇతని నామాంతరం. 


దశమస్కంధము - ఉత్తరభాగము 359 


సారణుడు = బలరాముని సోదరులలో ఒకడు (గదుని తమ్ముడు). 
చారుదేష్టుడు = శ్రీకృష్ణునికి రుక్మిణియందు కలిగిన కుమారుడు. 
సాంబుడు = శ్రీకృష్ణునికి జాంబవతియందు కలిగిన కుమారుడు. 


మకరకేతనాత్మజుడు = అనిరుద్దుడు (ప్రద్యుమ్నునికొడుకు). 
శ్వఫల్మ తనూభవుడు = శ్వఫల్ముని పుత్రుడు (అక్రూరుడు). 
కృతవర్మ = వృష్టివంశంలో జన్మించిన ఒక రాజు. ద్వారకాపురివాస్తవ్యుడు. మహారథియైన వీరుడు. శ్రీకృష్ణభక్తుడు. 


క. వారణవాజిస్యందన, వీరభటావలులు సనిరి విశ్వము వడంకన్‌ 

ఘోరాకృతి వివిధాయుధ, భూరిద్యుతు లర్మబింబముం గబలింపన్‌. 845 
ప్రతి :; వారణ= ఏనుగులు; వాజి= గుర్రాలు; స్యందన = రథాలు; వీరభట +ఆవలులు = వీరులైన సైనికుల సమూహాలు; 
వివిధ+ఆయుధ= పెక్కుతెరగులైన యుద్ధ ఆయుధాలయొక్క భూరిద్యుతులు= గొప్పకాంతులు; అర్మబింబమున్‌ = 
సూర్యమండలాన్ని కబళింపన్‌= మింగివేయగా (పూర్తిగా ఆవరింపగా); విశ్వము= ప్రపంచం; వడంకన్‌= దద్దరిల్లగా; 
ఘోర+ఆకృతిన్‌= భీకరమైన ఆకారాలతో; చనిరి= (రణస్థలికి) వెళ్లారు. 
తా :; భూమి కంపిస్తూ ఉండగా, అనేకాయుధాల మితిమీరిన కాంతులు సూర్యబింబాన్ని కప్పివేయగా, చతురంగబలాలతో 
కూడినవారై, యాదవవీరులందరు శత్రువులకు భయం కలిగించే స్వరూపాలతో యుద్దరంగాని కేగినారు. 
వ చనియా గోవిందనందనస్యందనంబుం బలసందోహంబునుం దలకడచి, యదుసైన్యంబులు 
సాల్వబలంబులతోడం దార్మాని బెరయునప్పుడు దేవదానవసంకులసమరవిధంబునం దుములం బయ్యె; 
న య్యొుడ. 8416 
ప్రతి : యదుసైన్యంబులు = యాదవులసేనలు; చని= (ఆ ప్రకారంగా రణరంగానికి) వెళ్లి ఆ గోవిందనందన = శ్రీకృష్ణుని 
కుమారుడైన ప్రద్యుమ్నునియొక్క స్యందనంబున్‌= రథాన్ని బలసందోహంబునున్‌= (యొదట ప్రద్యుమ్నుని వెంట వెళ్లిన) 
సైన్యసమూమాన్ని తల+కదచి= (శత్రుసేనలతో యుద్ధం చేయాలన్న ఉత్సాహంతో) అతిక్రమించిపోయి; సాల్వబలంబుల 
తోడన్‌= సాల్వునియొక్కసేనలతో; తారు+కొని= పైబడి ఎదిరించి; బరయు+అప్పుడు= కమ్ముకొనిన సమయంలో; దేవ 
దానవ= దేవతలయొక్క రాక్షసులయొక్క సంకుల సమరవిధంబునన్‌= సందడి (దొమ్మి యుద్ధంవలె; తుములంబు+అయ్యెన్‌= 
దట్టమై సాగింది; ఆ+ఎడన్‌= ఆ సందర్భంలో... 
తా : ఆ విధంగా అరివీరభయంకరంగా బయలువెడలిన యదువీరుల చతురంగబలాలు, తొలుత వెళ్లిన ప్రద్యుమ్నుని 
రథాన్నిసైతం దాటిపోయి, సమరోత్సాహంతో సాల్వుని సేనలను కమ్ముకొన్నట్లుగా ఎదిరించాయి. అప్పుడు ఆ యిరు 
పక్షాలనడుమ సాగినసమరం (పూర్వపు) దేవదానవులయుద్ధంవలె ఎదతెరపిలేనిదిగా గోచరించింది. 
మ. వితతజ్యాచయటంకృతుల్‌ మదజలావిర్భూతశుండాల ఘం 

కృతు లుద్యదృటహుంకృతుల్‌ మహితభేరీభాంకృతుల్‌ భీషణో 

ద్ధతనిస్సాణధణంకృతుల్‌ ప్రకటయోధవ్రాతసాహంకృతుల్‌ 

కుతలంబున్‌ దివి నిండ (మోసె రిపుసంక్షోభంబుగా భూవరా! 847 


360 శ్రీ మహాభాగవతము 


ప్రతి : భూవరా!= ఓ పరీక్షిన్మహారాజా!; వితత= విస్తారమైన; జ్యాచయ= (వీరుల చేతులలోని) విల్లుల అల్లెత్రాళ్లయొక్క 
టంకృతుల్‌= ఎక్కుపెట్టి బాణాలను విడిచేటప్పుడు కలిగే 'ఠాం” అనే శబ్దాలు; మదజల= (చెక్కిళ్హయందు స్రవించే) 
మదజలధారలవల్ల (మదజలధారల (గ్రేరణలవల్ల); ఆవిర్భూత= (గొప్పగా) కలిగిన; శుండాల= మదపుటేనుగులయొక్క 
ఘీంకృతులు = కుం) అనే శబ్దాలు (ఘీంకారాలు); ఉద్యత్‌+భట = ఉత్సాహంతో సంసిద్ధులైయున్న యుద్ధ భటులయొక్క 
హుంకృతుల్‌= పరాక్రమసూచకాలైన హుంకారాలు; మహిత= గొప్పవియైన; భేదీ= యుద్ధభేరులయొక్క భాంకృతుల్‌= 
“భాం అనే శబ్దాలు; భీషణ +ఉద్ధత = భయం కలిగించే కఠినమైన; నిస్సాణ= చర్మవాద్యాల (తప్పెటల)యొక్క ధణంకృతుల్‌= 
ధణధణమనే శబ్దాలు; ప్రకట= స్పష్టమయిన; యోధవ్రాత= వీరుల సమూహాలయొక్క స+అహంకృతుల్‌= గర్వంతో 
కూడినట్టివి (పౌరుషవాక్కులు); కుతలంబున్‌= భూమండలాన్ని దివిన్‌= ఆకాశాన్ని నిండన్‌= నిండునట్లుగా; రిపు= 
శత్రువులకు; సంక్షోభంబు+కాన్‌= కలవరపరచునవిగా; మోసెన్‌= ధ్వనించాయి. 
తా : రాజేంద్రా! ఆ సైన్యాల్లోని విలుకాండ్రయొక్క అలైత్రాళ్లటంకారాలు, మదపుటేనుగుల ఘీంకారాలు, వీరభటుల 
హుంకారాలు, యుద్ధభేరుల భాంకారాలు, తప్పెటలవంటి చర్మవాద్యాల భయంకరధణధణధ్వనులు, వీరవరుల పౌరుషవాక్యాలు 
- ఈ శబ్దాలు విరోధులను కలవరపరుస్తూ భూమ్యాకాశాలు నిండిపోయాయి. 
మ. హరిరింఖారథనేమిసదృటపదవ్యాఘట్టనోద్ధూత దు 

స్తరధూళీపటలప్రభూతనిబిడధ్వాంతప్రవిధ్వంస కృ 

తృరశాతాసిగదాదిహేతిరుచు లాకాశంబు నిండన్‌ వియ 

చ్చరదృక్కుల్‌ మిజుమిట్లు గొల్ప్బ్ప సమరోత్సాహంబు సంధిల్లంగన్‌. 818 
ప్రతి : హరిరింఖా= గుర్రాల గిట్టలయొక్క రథనేమి= తేరుచక్రాల కమ్ములయొక్క సత్‌+భటపద= శ్రేష్టులైన (బలిష్టులైన) 
సైనికుల పాదాలయొక్క వి+ఆఘట్టన= అధికమగు రాపిడిచేత; ఉత్‌+ధూత= (భూమినుండి) పైకి లేచిన; దుస్తర= 
దాటుటకు వీలుగాని; ధూలీపటల= దుమ్ముల సమూహంవల్ల; ప్రభూత = బాగుగా ఏర్పడిన; నిబిడధ్వాంత= దట్టమైన 
చీకట్లను; ప్రవిధ్వంసకృత్‌= పూర్తిగా ధ్వంసం గావిస్తున్న (పూర్తిగా తొలగిస్తున్న; శాత+అసి= పదునుగల కత్తులయొక్క 
గదా+ఆది= గద మొదలైన; హేతిరుచులు= ఆయుధాలకాంతులు; ఆకాశంబు నిండన్‌= గగన భాగమందంతటా వ్యామించగ్గా; 
వియత్‌+చర= ఆకాశంలో సంచరించేవాళ్లయొక్క దృక్కుల్‌= చూపులు; మిట్లు+మిట్లు(మిరుమిట్లు)+కొల్పన్‌= కన్నులనుండి 
చెదరిపోతుండగా; సమర+ఉత్సాహంబు= యుద్ధం చేయాలనే ఆసక్తి సంధిల్లన్‌+కన్‌= కలుగుతుండగా... 
తా : గుర్రాల గిట్టలవల్ల, రథచక్రాలవల్ల, సైనికుల పాదాలవల్ల భూతలంనుండి లేచిన ధూళీ సమూహం ఆకాశాన్ని 


చీకట్లతో నింపింది. ఆ చీకట్లను పొగొడుతూ సైనికుల చేతులలోని కత్తులు మున్నగు ఆయుధాల కాంతులు ఆకాశసంచారులైన 
దేవజాతులకు కన్నులు మిజుమిట్లు గొల్పుతూ ఆకాశమంతటా విస్తరించాయి. 


చ. తలకొని సైనికుల్‌ గవిసి తార్మొని పేర్కొని పాసి డాసి యం 
కిలి గొన కెమ్ము లమ్ములం బగిల్చి నొగి ల్పితరేతరుల్‌ తలల్‌ 
నలియంగ మొత్తి యొత్తి నయనంబుల నిప్పులు రాల లీలనౌం 
దలలు లలాటముల్‌ ఘనగదాహతి నొంచి కలంచి పోరంగన్‌. 849 


దశమస్కంధము - ఉత్తరభాగము 36] 


ప్రతి : సైనికుల్‌= ఆ యుద్ధరంగమందలి సైనికులు; ఇతర+ఇతరుల్‌= పరస్పరం (ఒకరి నొకరు) కవిసి= కమ్ముకొని; 
తారు+కొని= కవిసి; పేరు+కొని= (ఎదుటిసైనికుని) గట్టిగా పేర్కొని; పాసి= పక్కకు తొలగి; డాసి= మరల సమీపించి; 
అంకిలి+కొనక= కలత చెందక; అమ్ములన్‌= బాణాలచేత; ఎమ్ములు= శత్రువుల ఎముకలను; పగిట్బ్చి= పగులగొట్టి 
(విరిచి); నొగిల్చి= నొప్పించి; తలల్‌= తలలను; నలియన్‌+కన్‌= నలిగిపోవునట్లుగా; మొత్తి= (గదవంటి ఆయుధంతో)కొట్టి 
ఒత్తి= (ఆయుధంతో) దగ్గరపడునట్లుగా ఒత్తిడి కలిగించి నయనంబులన్‌= కన్నులనుండి; నిప్పులు రాలన్‌= రోషాధిక్యంచేత 
నిప్పురవ్వలు రాలిపడుతుండగాా; ఘనగదా+ఆహతిన్‌= గొప్పగదలతో గట్టిగా కొట్టడంచేత; బె+తలలు= తలలపై (నడిమి) 
భాగాలను; లలాటముల్‌= నొసళ్లను; నొంచి= బాగుగా నొప్పించి; కలంచి= కలవరపరచి; పోరన్‌+కన్‌= యుద్ధం 
చేస్తుండగా... 

తా : యాదవ, సాల్వసేనలు పరస్పరం భీకరంగా ఎదిరించి, బాణాలచే విరోధుల ఎముకలను పగులగొట్టుతూ, గొప్ప 
గదలతో నడితలలపైన, నొసళ్లమీద గట్టిగా బాదుతూ, కోపంవల్ల కన్నులనుండి నిప్పురవ్వలు రాలుతూ ఉండగా, రణోత్సాహం 


రంజిల్లగా పోరాడాయి. 
వ. అ య్యవసరంబునం బ్రద్యుమ్నుండు గనుంగొని. 850 


ప్రతి : ఆ+అవసరంబునన్‌= ఆ సమయంలో; ప్రద్యుమ్నుండు= శ్రీకృష్ణుని కుమారుడైన ప్రద్యుమ్నుడు; కనున్‌+కొని= 
ఉభయసైన్యాలు భీకరంగా పోరాడుతూ ఉండగా చూచి... 


తా : ఆ తీరున యాదవ, సాల్వసేనలు హోరాహోరిగా యుద్ధంచేస్తుండగా ప్రద్యుమ్నుడు చూచి 


మ. అనయంబుం గలుషించి సాభపతి మాయాకోట్లు చంచచ్చరా 
సన నిర్ముక్తనిశాతదివ్యమహితాస్తశ్రేణిచేం దత్‌క్షణం 
బున లీలాగతి నభగుల్‌ మనములన్‌ భూషించ మాయించె న 
వ్వనజాతాప్తుండు భూరిసంతమసమున్‌ వారించుచందంబునన్‌. 851 


ప్రతి : అనయంబున్‌= మిక్కిలి కలుషించి= కోపగించుకొని; సౌభపతి= సౌభకమనెడు విమానానికి అధిపతియగు 
సాల్వునియొక్క మాయాకోట్లు= కోట్లకొలది (అనేక) మాయలను; చంచత్‌= మెజయుచున్నటువంటి శర+ఆసన = వింటినుండి; 
నిర్ముక్త= చక్కగా విడువబడిన (ప్రయోగింపబడిన్య నిశాత= మిగుల వాడియైన; దివ్య= దైవీసంబంధమైనశక్తితో గూడియున్న; 
మహిత= గొప్ప మహిమ గలిగినవైన; అస్త్రశ్రేణిచేన్‌= మంత్ర పూర్వకాలైన బాణాల వరుసచేత ఆ+వనజాత+ఆప్ప్తుడు = 
పద్మాలకు నెచ్చెలియైన సూర్యభగవానుడు; భూరి= గొప్పదైన; సంతమసమున్‌= దట్టమైన చీకటిని; వారించు చందంబునన్‌= 
తొలగజేసే విధంగా; తత్‌+క్షణంబునన్‌= ఆ నిమిషంలోనే; అభ్రగుల్‌= ఆకసంలో పయనించేవారు (దేవతాబ్బందాలు); 
మనములన్‌= తమతమమనస్సులందు; భూషింపన్‌= ప్రశంసించగా; లీలాగతిన్‌= క్రీడవలె (అనాయాసంగా) మాయించెన్‌= 
నశింపజేశాడు. 


తా; ఆ సమయంలో ఆ సంకులసమరాన్ని తిలకించిన ప్రద్యుమ్నుడు వీరావేశంతో విజృంభించి, సూర్యభగవానుడు తన 
కిరణాలతో కారుచీకట్లను పటాపంచలు కావించినట్లు, మహిమగల తన దివ్యాస్తజాలంతో సాల్వుడు పన్నిన మాయాజాలాన్ని 
విలాసంగా భేదించి నశింపజేశాడు. 


362 శ్రీ మహాభాగవతము 


వ. మథఠజియును. 852 
తా : అంతేగాక 


చ. అతిరథికోత్తముం దన నుదంచితకాంచనపుంఖపంచ విం 
శతి విశిఖంబుల న్నతనిసైనికపాలుని నొంచి యుగ్రుండై 
శత శతకోటికోటినిభసాయకముల్‌ పరంగించి సాల్వభూ 
పతి కకుదంబు నొంచి లయభఖైరవుకైవడిం బేర్చి వెండియున్‌. 853 


ప్రతి : అతిరథధిక+ఉత్తముండు +అనన్‌= (ఈతడు) ఉత్తములయిన రథికులను (రథంపైనుండి యుద్ధముచేయు వీరవరులను) 
మించిపోయాదని (చూచేవారు) కొనియాడేటట్లుగా; ఉత్‌+అంచిత= మిగుల తగినవైన; కాంచనపుంఖ= బంగారు జఅక్కలుగల; 
పంచవింశతి= ఇజువదియైదు; విశిఖంబులన్‌= బాణాలచేత; అతనిసైనికపాలునిన్‌= ఆ సాల్వునిసేనాధిపతిని; నొాంచి= 
నొప్పించి; ఉగ్రుడు+ఐ= మిక్షిలి భీతిని గొల్పుతున్నవాదై; శత= నూరు; శతకోటి కోటి నిభ= దేవేంద్రుని నూరుకోట్ల 
వజాయుధములకు సమానమైన; సాయకముల్‌= బాణాలను; పరగించి= ప్రయోగించి; నాల్వభూపతి= సాల్వుడనే 
రాజుయొక్క కకుదంబున్‌= వీపు పైభాగాన్ని (మూపును) నొంచి= నొప్పించి; లయఖైరవుకైవడిన్‌= ప్రళయకాలంలో 
సర్వప్రాణులను సంహరించే కాలభైరవునివలె; పేర్చి= విజృంభించి; వెండియున్‌= మరల... 


తా : అతిరథుల్లో శ్రేష్టడయిన ప్రద్యుమ్నుడు బంగారుజిక్కలు గలిగిన ఇజువదియైదు బాణాలు ప్రయోగించి, సాల్వుని 
సేనాపతిని బాగా నొప్పించాడు. ఇంకా, కోట్లకొలదీ ఇంద్రునివజ్రాయుధంల్లాంటి బాణాలను అనేకంగా ప్రయోగించి, 
సాల్వుని మూపును గొప్పగా గాయపజచాడు. అంతటితో విరమింపక, ప్రళభయకాలంలోని భైరవునివలె విజృంభించి 
యుద్ధం చేయసాగినాడు. 


విశే : భారతం - ఉద్యోగ, భీష్మ - అతిరథాదుల వివరాలు. 


చ. పదిపది యమ్ములన్‌ మనుజపాలవరేణ్యుల నొంచి రోషముం 
గదురంగ మూండుమూండు శితకాండములన్‌ రథదంతివాజులం 
జదియంగ నేసి యొక్కొక నిశాతశరంబున సైనికావలిన్‌ 
మదము లడంచి యిట్లతం దడమానుషలీలం బరాక్రమించినన్‌. 854 


ప్రతి : అతదు= అతిరథ(శ్రేష్టుడైన ఆ ప్రద్యుమ్నుడు; రోషమున్‌+కదురన్‌+కన్‌= కోపముతోగూడిన ఉద్రేకము అతిశయింపగ్గా; 
పదిపది+అమ్ములన్‌= రెండు పదల వాడిబాణాలచేత; మనుజపాలవరేణ్యులన్‌= సాల్వునికి బాసటగా వచ్చినట్టి రాజ(శ్రేష్టులను; 
నొంచి= బాధపజచి; మూడు మూడు శితకాందములన్‌= వాడిగల మూడుమూడు బాణాలను; రథదంతి వాజులన్‌= 
రథాలను, ఏనుగులను, గుర్రాలను; చదియంగన్‌+ఏసి= నలిగి పడునట్లుగా ప్రయోగించి; ఒక్క+ఒక నిశాత శరంబునన్‌= 
వాడిగల ఒక్కొక్క బాణంచేత; సైనిక+ఆవళిన్‌= సైనికుల గుంపుల యొక్క మదము+అడగించి= వాళ్ల బలగర్వాన్ని 
అణచివేసి; ఇట్లు= ఈ రీతిగా న+మానుషలీలన్‌= సాధారణ మానషశక్తికి అతీతమైన విలాసంతో; పరాక్రమించినన్‌= 
శౌర్యముతో విజ్బంభించగా... 


దశమస్కంధము - ఉత్తరభాగము 363 


తా : ప్రద్యుమ్నుడు పదిపదిబాణాలతో సాల్వునిమిత్రులైన మహారాజులను నొప్పించాడు. మూడు మూడు బాణాలు 
ప్రయోగించి రథ, గజ తురగాలను నేలగూల్చినాడు. ఒక్కొక్క బాణంచేత సైనికుల బలగర్వాన్ని అణచివేశాదు. ఈ రీతిగా 
ఎదురులేని విధంగా పరాక్రమించినాడు. 


క. దుర్మానవహరు నద్భుత, కర్మమునకు నుభయ సైనికప్రకరంబుల్‌ 
నిర్మలమతి నుతియించిరి, భర్మాచలథైర్యు విగతభయుం బ్రద్యుమ్నున్‌. 8ర్‌ర్‌ 

ప్రతి : ఉభయసైనికప్రకరంబుల్‌= ఇరువైపుల ఉన్న సైనికుల సమూహాలు; భర్మ+అచలధైర్యున్‌= బంగారుకొండ (మేరుపర్వతము) 
వంటి సుస్థిరమైన ధైర్యము గలవాణ్ణి, విగతభయున్‌= పోయిన భయము గలవానిని (ఏ మాత్రము భీతి లేనివానిని); 
ప్రద్యుమ్నున్‌= ప్రద్యుమ్నుణ్ణి; అద్భుతకర్మమునకున్‌= యుద్ధరంగములో ఆతడు చేసిన గొప్పకార్యానికి; నిర్మలమతిన్‌= 
(పక్షపాతంలేని) స్వచ్చమైన మనస్సుతో; నుతియించిరి= కొనియాడారు. 

తా : మెరునగధీరుడు, నిర్భయుడు, శత్రువుల్ని సంహరించేవాడు నయిన ప్రద్యుమ్నుణ్ణి, ఆశ్చర్యకరమయిన ఆతని పరాక్రమ 
నైపుణ్యానికి మెచ్చి, స్వపక్షమందలి సైనికులతోపాటు, శత్రుపక్షంలోని సైనికులుసైతం పక్షపాతంలేని నిర్మల బుద్ధితో 


ప్రశంసించారు. 

వ. అ య్యవసరంబున. 856 
ప్రతి : ఆ+అవసరంబునన్‌= ఆ సమయంలో... 

తా : ఆ రీతిగా ఇరువైపుల సైనికులు ప్రద్యుమ్నుని పరాక్రమాన్ని ప్రశంసిస్తూవున్న సందర్భంనందు 


ఉ. సాంబుని సాల్వభూవిభుండు సాయకజాలము లేసి నొంచినన్‌ 
జాంబవతీతనూభవుండు చాపము సజ్యము సేసి డాసి సా 
ల్వుం బదియేను తూపుల నవోన్నతవక్షము గాండ నేసి శా 
తాంబకవింశతి న్నతనిసౌభక మల్లలనాడ నేసినన్‌. 857 


ప్రతి : సాల్వభూవిభుడు= సాల్వభూపతి; సాంబునిన్‌= (జాంబవతియందు) శ్రీకృష్ణుని పుత్రుడైన సాంబుణ్ణి(పై); సాయక 
జాలములు = బాణాల సమూహములు; ఏసి= ప్రయోగించి; నొంచినన్‌= నొప్పింపగా; జాంబవతీతనూభవుడు= జాంబవతీ 
కుమారుడు (సాంబుడు); చాపము= విల్లును; సజ్యము+చేసి= సిద్ధము చేసి (ఎక్కుపెట్టి); సాల్వున్‌+డాసి= సాల్వుణ్లి 
సమీపించి; పది+ఏను తూపులన్‌= పదునైదు బాణాలను; నవ+ఉన్నత వక్షమున్‌= క్రొంగొత్తగా ప్రకాశిస్తున్న ఎత్తెన 
వక్ష్యస్థలాన్ని; కాండన్‌+ఏసి= నాటుకొనేట్లుగా ప్రయోగించి; అతని= ఆ సాల్వునియొక్క సౌభకము= సౌభకమనే విమానం; 
అల్లనన్‌+అల్లనన్‌+ఆదన్‌= మిక్కిలి చలించునట్లుగాా శాత+అంబకవింశతిన్‌= మిక్కిలి వాడిగల ఇజువదిబాణాలను; 
ఏసినన్‌= వేయగా. 


తా : ప్రద్యుమ్నుని పరాక్రమాన్ని ఉభయ సైన్యాలు కొనియాడుతూ ఉన్న ఆ సమయంలో సాల్వుడు శ్రీకృష్ణుడి మఖతియొక 
కుమారుడైన సాంబునిపై ఎన్నో బాణాలను ప్రయోగించి మిక్కిలి నొప్పించాడు. వెంటనే సాంబుడు విల్లెక్కిడి సాల్వుని 
టొమ్ముపై పదునైదు బాణాలను వేసి, ఇజువదివాడిగల బాణాలు వేసి వాడి సౌభకవిమానం అల్లాదేటట్లు చేసినాడు. 


364 శ్రీ మహాభాగవతము 


చ. గదుండు మహోగ్రవృత్తి నిజకార్ముక నిర్గతవిస్ఫురద్విధుం 
తుద వదనాభబాణవితతుల్‌ పరంగించి విరోధిమస్తముల్‌ 
గుదులుగ (గ్రుచ్చి యొత్తుచు నకుంఠితవిక్రమకేళి లోలుండై 
చదల సురల్‌ నుతింప రథిసత్తముం డొప్పె నరేంద్రచంద్రమా! 858 


ప్రతి : నర+ఇంద్ర చంద్రమా!= రాజ ్రేష్టులలో చంద్రునివలె ఉత్తముడవైన పరీక్షిన్మహీపతీ!; రథిసత్తముండు= రథమునందుండి 
యుద్ధమొనరించువారిలో శ్రేష్టుడు; గదుడు= శ్రీకృష్ణుని తమ్ముడైన గదుడు; మహా+ఉ([గ్రవృత్తిన్‌= మిగుల భయం గొలిపే 
విధంగా; నిజకార్ముక= తనయొక్క వింటినుండి; నిర్ణత= వెలువడుచున్న; విస్ఫురత్‌= మిగులప్రకాశించే; విధుంతుద= 
రాహువుయొక్క వదన +అభ= నోటిని పోలియున్న; బాణవితతుల్‌= అమ్ముల సమూహాలను; పరగించి= ప్రసరించజేసి; 
విరోధిమస్తముల్‌= శత్రువుల శిరస్సులను; గుదులుగన్‌= గుత్తులుగా; గ్రుచ్చి= బాణాలకు కూర్చి; ఎత్తుచున్‌= (అందరకు 
కనబడులాగున) శత్రువుల శిరస్సుల గుత్తులు [గ్రుచ్చిన బాణాలను అందరికీ కనబడేటట్లు పైకెత్తుతూ; న+కుంఠరిత= మొక్క 


వోవని; విక్రమ కేళిలోలుడు+ఐ= పరాక్రమమనెడి ఆటయందు ఆసక్తిగలవాడై; చదలన్‌= ఆకాశంలో; సురల్‌= దేవతలు; 
సుతింపన్‌= కొనియాడుచుండగా; ఒప్పెన్‌= విలసిల్లాడు. 


తా : పరీక్షిద్రాజేంద్రా! రథికులలో ఉత్తముడైన గదుడు రాహుముఖాన్నిపోలిన భీకరబాణసమూహాలను ప్రసరింపజేసి, 
శత్రువుల శిరస్సులను ఆ బాణాలకు గుత్తులుగా గూర్చి పైకెత్తి చూపుతూ, పరాక్రమప్రదర్శనమనే ఆటలో ఆసక్తుడై 
ఉండినాడు. ఆ సమయంలో ఆకాశంలో దేవతాబ్బందాలు అతనిపరాక్రమకేళిని తిలకిస్తూ ప్రశంసించసాగారు. 


ఉ.. సాత్యకి చండరోషమున సాల్వమహీవరు భూరిసాౌాభ నాం 
గత్య చతుర్విధోగ్రబలగాఢతమఃపటలంబు భూసు రా 
దిత్య మయూఖపుంజరుచితీవ్రశరంబులం జూపి సైనిక 
స్తుత్యపరాక్రమప్రకటదోర్చలుండై విలసిళల్లై భూవరా! 859 


ప్రతి : భూవరా!= రాజా!) సాత్యకి= శ్రీకృష్ణుని మథజియొక తమ్ముడైన సాత్యకి; చండరోషమునన్‌= తీవ్రమైన కోపంతో; 
సాల్వమహీవరు= సాల్వ భూనాథునియొక్క భూరి= గొప్పదయిన; సౌభసాంగత్య= సౌభక విమానంతో కూడి ఉన్న; 
చతుర్‌+విధ= రథాలు; ఏనుగులు; గుర్రాలు, కాల్బలం అనే నాలుగు విధాలై ఉందే; ఉగ్రబల= భయం కల్గించే సైన్యాలు 
అనే; గాధ= దట్టమయిన; తమస్‌+పటలంబున్‌= చీకటుల సమూవాన్న్సి భాసుర= బాగుగా ప్రకాళిస్తున్నట్టి; ఆదిత్య= 
సూర్యునియొక్క మయూఖపుంజ= కిరణాల సమూహాలయొక్క రుచి= కాంతులవంటి కాంతులుగలవైన; తీవశరంబులన్‌= 
మిజుమిట్లుగొల్చే వాడిబాణాలచేత; మాపి= రూపు మాపి (నశింపజేసి); సైనికస్తుత్య= ఇరువైపుల యందలి సైనికులచే 
ప్రశంసింపబడుతున్న పరాక్రమ = యుద్ధం చేయడంలోని శౌర్యంచేత; ప్రకట= వెల్లడి అవుతున్న దోస్‌+బలుడు+ఐ= 
భుజములయందలి బలంకలవాడై; విలసిల్లెన్‌= మిగుల ప్రకాశించాడు. 

తా : భూనాథా! శ్రీకృష్ణునిసోదరుడైన సాత్యకి తీవ్రమైనకోపంతో చతురంగబలసహితమై యున్న సాల్వుని సౌభక విమానమనే 
చీకట్లను మిజుమిట్లుగొల్పుచున్న సూర్యకిరణాలను పోలిన వాడిబాణాలచే పటాపంచలు కావించాడు. ఆతని పరాక్రమాన్ని 
ఇరువైపులనున్న సైనికులు మిగుల ప్రశంసించినారు. 


దశమస్కంధము - ఉత్తరభాగము 365 


ఉత్సాహము 

భానువిందుం డుద్ధతిన్‌ విపక్షపక్షసైన్యదు 

ర్మాన కాననానలోపమానచండకాండసం 

తాన మూన నేసి చూర్ణితంబు చేసెం జాప వి 

ద్యా నిరూఢి దేవతావితాన మిచ్చ మెచ్చంగాన్‌. 860 
ప్రతి : భానువిందుడు= భానువిందుడనే యాదవవీరుడు; ఉద్ధతిన్‌= గర్వంతో; విపక్ష పక్షసైన్య= శత్రుపక్షంలోని సేనలనెడి; 
దుర్‌+మాన= చెడ్డ (తగని) అహంకారంగల; కానన= అడవికి అనల+ఉపమాన = అగ్నివంటి (దావాగ్నివంటి); చంద= 
వాడిగల; కాండ సంతానము= బాణాల సముదాయాన్ని ఊనన్‌+ఏసి= నాటుకొనేటట్లుగా ప్రయోగించి; దేవతావితానము= 
(ఆకాశంలోని) దేవతల గుంపు; ఇచ్చన్‌= తమతమ మనస్సులయందు; చాపవిద్యానిరూఢిన్‌ = విలువిద్యలోని 
(భానువిందునియొక్క నేర్పరితనాన్ని; మెచ్చంగన్‌= మెచ్చుకొంటుండగాా; చూర్ణితంబు -+చేసెన్‌= (వారలందరిని) పొడిపొడిగా 
చేశాడు. 


తా : భానువిందుడు అహంకరించియున్న శత్రుషక్షసైన్యమనే అరణ్యాన్ని తీక్టమైన దావానలంవంటి తన బాణసముదాయంతో 
దహించి, చూర్ణంచేసి వైచాడు. అలాంటి ఆతని ధనుర్విద్యాకౌశలాన్ని తిలకించిన ఆకాశంలోని దేవతలసమూహం తమ 
తమ మనస్సులలో ఎంతగానో మెచ్చుకొన్నారు. 
ఉత్సాహము 

చారుదేష్టుం డాగ్రహించి శత్రుభీషణో[గ్ర దో 

స్సారదర్చ మేర్పడన్‌ నిశాత బాణకోటిచే 

దారుణ ప్రతాపసాల్వదండనాథమండలిన్‌ 

మారి రేంగినట్లు పిల్ముమార్చి పేర్చి యార్చినన్‌. 861 
ప్రతి: చారుదేష్ణుడు= శ్రీకృష్ణుని కుమారుడైన చారుదేష్ణుడు; ఆ(గ్రహించి= కోపగించి; శత్రుభీషణ= విరోధులకు భయం 
కల్చేటట్లు; ఉగ్ర= భయంకరమైన; దోస్‌+సార= భుజబలంవల్ల ప్రకాశించే; దర్పము= ఉత్సాహగర్వం; ఏర్పడన్‌= 
ప్రకటమయ్యేటట్లు; నిశాత= చాల పదునైన; బాణకోటిచేన్‌= అమ్ముల సమూహంచేత; దారుణ ప్రతాప= తీక్టమైన 
పరాక్రమం గలిగిన; సాల్వ= సాల్వునియొక్క దండనాథమండలిన్‌= సేనాపతుల బృందాన్ని మారి= మృత్యుకారకమైన 
మశూచికాది వ్యాపకరోగం (అంటుజాద్యం); రేగిన +అట్లు= విజృంభించిన రీతిగా; పేర్చి= అతిశయించి; పిల్ముమార్చి= 
నశింపజేసి; ఆర్చినన్‌= ఉత్సాహంతో బిగరగా అరవగా. 
తా; రుక్మిణీతనయుడైన చారుదేష్టుడు కోపంతో విజృంభించి, వాడియైన బాణ పరంపరను ప్రయోగించి సాల్వుని సేనానుల్ని 
అందరినీ మారిరేగిన రీతిగా సంహరించి, ఉత్సాహంతో గట్టిగా సింహగర్జన చేశాడు. 


క. శుకుం దాయోధన విజయో, త్సుకమతి బాహాబలంబు సొప్పడ విశిఖ 
ప్రకరంబులం దను శౌర్యా, ధికుం డన విద్వేషిబలతతిం బరిమార్చిన్‌. 862 


366 శ్రీ మహాభాగవతము 


ప్రతి : శుకుడు= శుకుడనే యాదవవీరుడు; ఆయోధన= యుద్ధంలో; విజయ= విజయాన్ని పొందాలనే పట్టుదలతో; 
ఉత్సుకమతి= మిక్కిలి కుతూహలంతో కూడిన మనస్సుగలవాదై; బాహాబలంబు= భుజ బలం; చొప్పు+పడన్‌= అందరికీ 
తెలిసేటట్లుగ్యా విశిఖప్రకరంబులన్‌= బాణాల సమూహాలను; తను= తాను; శౌర్య+అధికుడు+అనన్‌= పరాక్రమ విజ్బంభులో 
గొప్పవాదని (ఇతరులు, పొగడగా; విద్వేషిబలతతిన్‌= శత్రుసేనల గుంపులను; పరిమార్చిన్‌= చంపివేశాడు. 


తా : శుకుడు సమరవిజయకాంక్షగలవాదడై, తన భుజబలాన్ని చూపరులు పొగిడే విధంగా శౌర్యాతిశయంతో బాణాలు 
ప్రయోగిస్తూ, శత్రువులబలాలను (సేనలను) నశింపజేశాడు. 


ఉ. సారణుం దేపుమైం గదిసి శాత్రవవీరులు సంచలింప దో 
స్సార మెలర్పం గుంతశరశక్తిగదాక్షురికాది హేతులన్‌ 
వారక వాజిదంతిరథవర్గములం దునుమాడి కాల్వురన్‌ 
వీరముతోడం బంపె జమువీటికిం గాంపుర ముగ్రమూర్తియై. 8638 


ప్రతి : సారణుడు= బలరాముని తమ్ముళ్లలో ఒకడైన సారణుడు; ఉగ్రమూర్తి+ఐ= భయంకరమైన ఆకారంగలవాడైె; 
శాత్రవవీరులు= ఎదుటి పక్షమందలివీరులు; సంచలింపన్‌= భీతితో తడబడగా; ఏపుమైన్‌= రణోత్సాహంతో; కదిసి= 
శత్రుసేనలను సమీపించి; దోస్‌+సారము= బాహువుల శక్తి ఎలర్బన్‌= ప్రకాళశించేటట్లుగా; కుంత= బల్లెములు; శర= 
అమ్ములు; శక్తి= బలిష్రాలైన ఈటెలు; క్షురికా= చురకత్తులు; ఆది= మొదలుగాగల; హేతులన్‌= ఆయుధాలచేత; వారక = 
ఎడతెగకుండా; వాజి= గుజ్టాలు; దంతి= ఏనుగులు; రథ= తేరులు; వర్ణములన్‌= వీటిన్నిటియొక్క వర్ణములన్‌= 
సముదాయాలను; తునుము+ఆడి= చిన్న ముక్కలుగా ఖండించివైచి; కాల్వురన్‌= కాలిబంట్లను; వీరముతోడన్‌= శౌర్యంతో; 
జమువీటికిన్‌= సంయమనీ పురమనేపేరు గల యముని పట్టడానికి; కాపురము= నివాసముగా (ఉండుటకై); పంపెన్‌= 
పంపివేసినాడు. 

తా :; బలభద్రుని తమ్ముడైన సారణుడు శత్రుసైన్యాలు భీతిల్లేటట్లుగా ఉగ్రరూపుడై ఉత్సాహంతో సమీపించి, బల్లెములు, 
బాణాలు, ఈటెలు, గదలు, కత్తులు మొదలైన ఆయుధాలను నిరంతరం ప్రయోగిస్తూ సాల్వుని 'సేనలోని గుజ్టాలను, 
ఏనుగులను, రథాలను ఖండించి వేశాడు; సైనికులను సంహరించి యమపురికి పంపివేశాడు. 


క. అక్రూరుండు దదనుజులు న, వక్రపరాక్రమము మెజసి వైరుల బాహా 
విక్రమమున వధియించిరి, చక్రప్రాసాదివివిధసాధనములచేన్‌. 864 


ప్రతి : అక్రూరుడున్‌= యాదవులలో గొప్ప సేనాపతియైన అక్రూరుడూ; తద్‌+అనుజులున్‌= ఆయన తమ్ముళ్లూ 
న+వక్రపరాక్రమము= మొక్కవోని శౌర్యంతో; మెజసి= ప్రకాశించి; వైరులన్‌= విరోధుల్ని, బాహా విక్రమమునన్‌= భుజాల 
శక్తిచేత; చక్ర= చక్రాలు; ప్రాస+ఆది= ఈటెలు మొదలయిన; వివిధసాధనములచేన్‌= పలురకాలైన యుద్ధ సాధనాలచేత; 
వధియించిరి= చంపారు. 


తా : మహావీరుడైన అక్రూరుడూ ఆయన సోదరులూ గొప్ప భుజబల పరాక్రమంతో మెరసి, చక్రప్రాసాది అనేక ఆయుధాలను 
ప్రయోగించి విరోధులను వధించారు. 


దశమస్కంధము - ఉత్తరభాగము 367 


మ. కృతవర్శక్షితినాయకుండు విశిఖశ్రేణిం బ్రమత్తార్యధి 

శిత వర్మంబులం జించి మేనుల శతచ్చిద్రంబులం చేయన 

ద్భుతకర్మం బని సైనికుల్‌ వాగడ శత్రుల్‌ దూలుచో సంగర 

క్షితి ధర్మంబుం దలంచి కాచె రథికశ్రేష్టుండు భూమీశ్వరా! 865 
ప్రతి : భూమి+ఈశ్వరా! = భూపతివైన పరీక్షిన్మహారాజా!; రథికశ్రేష్టుండు= రథంనుండి యుద్ధంచేసే వారలలో ఉత్తముడయిన; 
కృతవర్మ క్షితినాయకుండు = కృతవర్మ అనే పేరుగల యాదవరాజు; విశిఖశ్రేణిన్‌= బాణాల సమూహాలచేత; ప్రమత్త+అరి= 
మిక్కిలిగా మదించిన శత్రువులచే; అధిశిత= పొందబడిన (ధరింపబడిన); వర్మంబులన్‌= కవచాలను; చించి= భేదించి; 
మేనులన్‌= దేహాలను; శత +భిద్రంబులన్‌ +చేయన్‌= నూరు (అనేక) రంధ్రాలుగా చేయగా; సైనికుల్‌= రెండువైపులాగల 
సైనికులు; అద్భుతకర్మంబు+అని= ఆ రీతిగా లెక్కలేనన్ని గాయాలతో శత్రువుల్ని హడలగొట్టడం ఆశ్చర్యకరమైన కార్యమని; 
పొగడన్‌= పొగడుతుంటే; శత్రులు= మదించిన విరోధివీరులు; తూలుచోన్‌= వణకుతూ పాజిపోతుండగా; సంగరక్షిత్రి 
ధర్మంబున్‌= యుద్ధ భూమిలో అనుసరించదగిన న్యాయాన్ని తలంచి= ఆలోచించి; కాచెన్‌= అటువంటి వారిని చంపకుండా 
కాపాడాడు. 


తా : పరీక్షిన్మహారాజు! రథికోత్తముడైన కృతవర్మభూపతి బాణాలచే శత్రువీరుల కవచాలను భేదించి వాళ్లశరీరాలను 
పెక్కుగాయాలు గావించి, ముక్కలు ముక్కలుగా నరికివేయసాగాడు. అది అద్భుతకృత్యమని శత్రుసైనికులు సైతం 


పొగడసాగారు. వారిలో కొందరు విరోధులు భయంచేత పారిపోతూవుండగా, యుద్ధధర్మాన్ని అవలంబించి కృతవర్మ 
వారిని చంపక విడిచిపెట్టాడు. 


వ. అ య్యవసరంబున సాల్వుండు గోపోద్దీపిత మానసుందై యుండ మాయావిడంబకంబైన సౌభకం 
బప్పుడు. 866 
ప్రతి : ఆ+అవసరంబునన్‌= ఆ సమయంలో; సాల్వుండు= సాల్వరాజు; కోప+ఉద్దీపితమానసుండు +ఐ= కోపంచేత 
అతిశయంగా వెలిగింపజేయబడిన మనస్సుగలవాడై) ఉండన్‌= ఉంటుండగా మాయావిడంబకంబు+ఐన= మాయను 
అనుసరించే; సౌభకంబు= సౌాభకమనెడి విమానం; అప్పుడు= సాల్వుడు కోపంతో ఉండగా... 

తా : కృతవర్మ చేసిన తీవ్రమైన యుద్ధంవల్ల సాల్వునికి ఆగ్రహం కలిగింది. తదనుసారం ఆతడి సాభకవిమానం మాయా 
ప్రభావంతో విజృంభించింది. 


సీ ఒకమాటు నభమునం బ్రకటంబుగాం దోంచు, నొకమాటు ధరణిపై నొయ్య నిలుచు 
నొకమాటు శైలమస్తకమున వర్తించు నొకపరిం జరియించు నుదధినడుమ 
నొక్క తోయంబున నొక్కటియై యుండు నొక్కెడం గనుంగొనం బెక్కు లగును 
నొకమాటు సాలసంయుక్తమై పొడసూపు నొాకతోయ మన్నియు నుడిగి తోంచు 


ఆ. నొక్కతేప కొణవి యుడుగక త్రిప్పిన, గతి మహోగ్రవృత్తిం గానవచ్చు 
మజియుం బెక్కు గతుల నరివరుల్‌ గలంగంగం, దిరిగి సౌభకంబు ధీవరేణ్య! 867 


368 శ్రీ మహాభాగవతము 


ప్రతి: ధీవరేణ్య! = బుద్ధిమంతులలో శ్రేష్టుడా! (పరీక్షిన్మహారాజా!); సౌభకంబు= సౌభక విమానం; ఒకమాటు= ఒక 
పర్యాయం; నభమునన్‌= ఆకాశంలో; ప్రకటంబు+కాన్‌= స్పష్టంగా; తోచున్‌= గోచరిస్తుంది; ఒకమాటు= మజొక 
మాజు; ధరణిపైన్‌= భూమిమీద; ఒయ్యన్‌+నిలుచున్‌= తిన్నగా నిలుస్తుంది; ఒకమాటు= ఇంకొక పర్యాయం; 
శెలమస్తకమునన్‌= కొండ శిఖరంపైన; వర్తించున్‌= ఉంటుంది; ఒకపరిన్‌= ఇంకొక వేళు ఉదధినడుమన్‌= సముద్రం 
మధ్యలో; చరియించున్‌= తిరుగుతుంది; ఒక తోయంబునన్‌= ఒక తదవను; ఒక్కటి+ఐ+ఉందడున్‌= ఒక్కటిగా ఉంటుంది; 
ఒక్క+ఎడన్‌= ఇంకొక సమయాన; కనున్‌+కొనన్‌= చూడగా; పెక్కులు+అగును= అనేకవిమానాలుగా ఏర్పడి గోచరిస్తుంది; 
ఒకమాటు= మభజియొక మారు; సాలసంయుక్తము+ఐ= కోటగోడతో కూడి ఉండేదై; పొడ+చూపున్‌= కనిపిస్తుంది; ఒక 
తోయము= ఇంకొకమాటజు; అన్నియున్‌+ఉడిగి= ఏమియు లేకుండగనే; తోచున్‌= గోచరిస్తుంది; ఒక్కతేప= ఒకానొక 
తడవ; కొజవి= నిప్పు కొజవిని; ఉడుగక= విరమింపక; త్రిప్పిన గతిన్‌= గుండ్రంగా త్రిప్పినట్లుగాా మహా+ఉగ్రవృత్తిన్‌= 
ఎంతో భయంకరమయిన విధంగా; కానవచ్చున్‌= కనబడుతుంది; అరివరుల్‌= వైరులైన యాదవులు; కలగన్‌+కన్‌ = 
కలవరపడేటట్లుగాా మజియున్‌= ఇంకను; పెక్కుగతులన్‌= అనేక విధాలైనసంచారాలతో; తిరిగెన్‌= తిరిగింది. 


తా : పరీక్షిన్మహారాజా! ఆ సౌభకవిమానం తన మాయాబలంచేత ఒక పర్యాయం ఆకాశంలో కనపడుతుంది. ఒకమారు 
భూమిమీద నిలుస్తుంది. ఒకమారు కొండశిఖరంమీద వర్తిస్తుంది. ఒకసారి సముద్రమధ్యంలో విహరిస్తుంది. ఒకవేళలో 
ఒక్కటిగానూ, మరుక్షణంలో అనేక రూపాలుగానూ కనబడుతుంది. ఒకమారు చుట్టూ ప్రాకారంతో చూపట్టుతుంది. 
మరియొకమారు ఏమీ లేకుండగా కనిపిస్తుంది. ఒక మాటు గొప్పకొఅవిని గిరగిర త్రిప్పినట్లు భయంకరంగా దర్శనమిస్తుంది. 
ఈ విధంగా మాయావిమానం యాదవులు కలవరపడేలాగున అనేకవిధాలుగా తిరిగింది. 


వ. ఇ వ్విధంబున సౌభకంబు వర్తించుటం జేసి యదుసైన్యంబులచే దైన్యంబు నొందిన నిజసైన్యంబుల 
మరలం బురికొల్పి సాల్వుం డప్పుడు. 868 


ప్రతి : సాభకంబు= సౌభకమనెడి మాయావిమానం; ఈ+విధంబునన్‌= ఈ రీతిగా వర్తించుటన్‌+చేసి= తిరుగుతున్నందున; 
సాల్వుండు= సాల్వుడు; అప్పుడు= ఆ వేళలో; యదు సైన్యంబులచేన్‌= ద్వారకలోని యాదవుల సేనలచేత; దైన్యంబున్‌+ఒందిన= 
దీనత్వాన్ని పొందినట్టి; నిజసైన్యంబులన్‌= తన సేనలను; మరల= మళ్లీ; పురికొల్పి= యుద్దానికి ప్రోత్సహించి... 


తా :; ఈ రీతిగా సౌాభకవిమానం విజ్బంభించేసరికి, అంతవరకు యాదవుల సేనలవల్ల జాలినొందియున్న తన సైన్యాన్ని 
సాల్వభూపతి మళ్లీ యుద్దానికి ప్రేరేపించి 


క. స్పురదనలాభశరంబులు, పొరిం బొరిం బుంఖానుపుంఖములుగా నేయం 
దెరలియు మరలియు మురిసియు, విరిసియుం బిజుతివక పోరె వెస యదుబలముల్‌్‌ 869 


ప్రతి : స్ఫురత్‌+అనల+ఆభశరంబులు= ప్రకాశించే అగ్ని జ్వాలలవంటి బాణాలు; పొరిన్‌+పొరిన్‌= మాటిమాటికి 
(వరుసగా); పుంఖ= బాణము చివరి జక్క అనుపుంఖములుగాన్‌= పుంఖమును అనుసరించిన బాణాలుగా (ఒకబాణాన్ని 
అనుసరించి మజొక బాణముగా ఎడతెగని విధంగా ఏయన్‌= వేయగా; యదుబలముల్‌= యాదవుల సైన్యాలు; తెరలియున్‌= 
వెనుకకు చలించియు; మరలియున్‌= మరల ముందుకు వచ్చియు; మురిసియున్‌= సంతోషంతో చేరియు; విరిసియున్‌= 
చెదరిపోయియు; పిరుతివక= వెనకంజవేయక; వెసన్‌= శీఘ్రంగా; పోరెన్‌= యుద్ధంచేశాయి. 


దశమస్కంధము - ఉత్తరభాగము 369 


తా : అప్పుడు సాల్వుడు ఎడతెగకుండా అగ్నిశిఖలలాంటి బాణాలను యాదవ సైన్యంపై ప్రయోగించాడు. అయినప్పటికీ 
యాదవుల బలాలు వెనుకంజ వేయకుండా ధైర్యంతో యుద్ధం సాగించాయి. 


క. అయ్యెడ మానము వదలక, డయ్యక మగపాడితో దృఢంబుగం బోరన్‌ 
దయ్య మెజుంగును నెక్కటి, కయ్యం బపు డయ్యెం బేరుగల యోధులకున్‌. 870 


ప్రతి : ఆ+ఎడన్‌= ఆ రీతిగా యుద్ధం కొనసాగుతున్న సందర్భంలో; మానము= రోషం; వదలక= విడువక; డయ్యక= 
అలసిపోవక; మగపాడితోన్‌= మగతనంతో; దృఢంబు+కన్‌= స్థిరంగా; పోరన్‌= పోరు చేస్తుండగా; పేరు+కల యోధులకున్‌= 
రెండువైపులా పేరెక్కిన పేరుమోసిన ప్రసిద్ధవీరులకు; అపుడు= అప్పుడు; ఎక్కటి కయ్యంబు= ఒకనితో ఒకడే పోరునట్టి 
యుద్ధం (ద్వంద్వయుద్ధము); అయ్యెన్‌= ఏర్పడ్డది దయ్యము = దైవానికి ఎజఖుంగును= తెలుసు. (ఆ ద్వంద్వయుద్ధంయొక్క 
తీవ్రత ఆదైవాని కొక్కనికే తెలియును అనగా అంతటి హోరాహోరిగా సాగినదని అభిప్రాయం) 

తా ; ఆ సమయాన ఇరు పక్షాల యోధులూ అలసిపోకుండా పౌరుషంతో పోరాడసాగారు. అప్పుడు వాళ్లలో పేరుమోసిన 
యోధులమధ్య ద్వంద్వయుద్ధం ఆరంభమయింది. 


క. మును ప్రద్యుమ్న కుమారుని, ఘననిశితాస్తములచేతం గడు నొచ్చినసా 

ల్వుని మంతిరి ద్యుమనాముండు, సునిశిత గదచే నమర్చి సుమహితశక్తిన్‌. 871 
ప్రతి ; మును= మునుపు (యుద్ధప్రారంభంలో); ప్రద్యుమ్న కుమారుని= శ్రీకృష్ణుని కొమరుడైన ప్రద్యుమ్నునియొక్క 
ఘన= గొప్పవియైన; నిశిత+అస్రములచెతన్‌= వాడిగల బాణాలచేత; కడునొచ్చిన= మిగుల బాధను పొందినట్టి; సాల్వుని 
మంతిరి= సాల్వుని మంత్రి; ద్యుమనాముడు = “ద్యుముడు” - అను పేరుగలవాడు; చేన్‌= చేతియందు; సునిశితగదన్‌ = 
మిగులవాడిగల గదను; అమర్చి= చక్కగా ధరించి; సుమహిత శక్తిన్‌= ఎంతో అధికమైన బలంతో... 


తా; యుద్ధ ఆరంభమైన సమయంలో ప్రద్యుమ్నుడి బాణజాలంచేత బాధింపబడిన ద్యుముదనే పేరుగల సాల్వుని మంత్రి 
గొప్పగదను ధరించి అధికమైన బలంతో (ప్రద్యుమ్ను కుమారుణ్ణి ఎదుర్కొన్నాడు) 
చ. వెరవును లావుం జేవయును వీరముం బీరము గల్లి దాసియా 

సరసిజనాభనందను విశాలభుజాంతరముం బగిల్చినన్‌ 

విరపిరవోయి; మేను సిడువెలద్రుక వెట్టంగం జేతిం సాధనో 

తృరములు దేరిపై వదలి కన్నులు మూయుచు మూర్భనొందినన్‌. 872 
ప్రతి : వెరవును= ఉపాయం; లావున్‌= బలము; చేవయును= అంతశ్శక్తియును; వీరము= పరాక్రమాన్ని; వీరము= 
గర్వం; కల్లి= ఇవియన్నియు కలవాడై; డాసి= సమీపించి; సరసిజనాభనందను = శ్రీకృష్ణుని తనయుదైన ప్రద్యుమ్నునియొక్క 
విశాల= వెడల్పైన; భుజ+అంతరమున్‌= రెండు భుజాల మధ్యభాగాన్ని (వక్షస్థలాన్ని; పగిల్చినన్‌= పగిలేటట్లుగా 
(గదతో) కొట్టగా; విరవిర+పోయి= విలవిలలాడుతు పరవశత నొంది; మేను= దేహం; నిడువెండ్రుక +పెట్టగ= గగుర్పాటు 
కలుగగా; చేతి= చేతిలోని సాధన +ఉత్మరములు= యుద్దానికి సంబంధించిన శస్త్ర అస్త్రాల సముదాయం; తేరిపైన్‌= 
రథం మీద; వదలి= జారవిడిచి; కన్నులు మూయుచున్‌= కన్నుల్ని మూసుకొంటూ; మూర్చ్భన్‌+ఒందినన్‌= మూర్చిల్లగా... 


370 శ్రీ మహాభాగవతము 


తా : నైపుణ్యం, పరాక్రమం, గర్వం వెల్లడి అవుతుండగా ద్యుముడు ప్రద్యుమ్నుణ్ణి సమీపించి వక్ష్యస్థలం పగిలేటట్లు గదతో 
కొట్టినాడు. ఆ దెబ్బతో అతడు విలవిలలాడిపోయి, మేనెల్ల గగుర్పాటు నొందగా, చేతిలోని ఆయుధాల్ని జారవిడిచి, 
కనులు మూడలుపడగా, రథంమీద మూర్చపోయాడు. 


ఆ. సమరధర్మ్శవేది సమధికనయవాది, దారుకునిసుతుండు ధైర్యయుతుండు 
రథముం దోలికొనుచు రణభూమి వెడలి వే, చనియె మూర్చదేజి శంబరారి. 878 


ప్రతి : సమరధర్శవేది= యుద్ధ ధర్మాన్ని తెలిసినవాడు; సమ్‌+అధిక నయవాది= నీతి శాస్త్రంలో మిగుల నేర్చుగలవాడు; 
భైర్యయుతుండు= ధైర్యంగలవాడు; దారుకుని సుతుందు= శ్రీకృష్ణుని రథసారథియయిన దారుకుని కొడుకు; రథమున్‌= 
ప్రద్యుమ్నుడు ఉందే తేరును; తోలికొనుచు= తోలుకొని పోవుచూ; వే= వేగముగా; రణభూమి వెడలి= యుద్ధభూమినుండి 
వెలికి వచ్చి; చనియెన్‌= వెళ్లినాడు; శంబర +అరి= శంబరుదనే రక్కసునికి శత్రువు (మన్మథుడు- అనగా ప్రద్యుమ్నుడు); 
మూర్భ+తేజీ= మూర్చనుండి తేరుకొని... 


తా : యుద్ధధర్మం చక్కగా తెలిసినవాడు, నీతి కోవిదుడు, ధైర్యశాలి అయిన దారుకతనయుడు ప్రద్యుమ్నుని రథాన్ని 
యుద్ధరంగంనుండి వేగంగా ప్రక్కకు తోలుకొని వెళ్లాడు. అంతలో ప్రద్యుమ్నుడు మూర్చనుండి తేజుకొనినాడు. 


విశే : సనత్ముమారుని అంశతో రుక్మిణీ కృష్ణులకు జన్మించిన తనయుడు ప్రద్యుమ్నుడు. ఇతడు పూర్వజన్మంలో మన్మథుడు. 
ప్రద్యుమ్నుడు శంబరుదనే రాక్షసుణ్ణి సంహరించడంచేత ఈతనికి 'శంబరారి అను పేరు ఏర్పడింది. 


ఉ. సారథిం జూచి యిట్లనియె శాత్రవవీరులు సూచి నవ్వంగాం 
దేరు రణక్షితిన్‌ వెడలం దెచ్చితి తెచ్చితి దుర్యశంబు పం 
కేరుహనాభుండున్‌ హలియు గేలికొనన్‌ యదువంశసంభవుల్‌ 
బీరము దప్పి యిప్పగిదిం బెల్కుణి పోవుదురే రణంబునన్‌. 874 


ప్రతి : సారథిన్‌+చూచి= తన రథాన్ని దోలే దారుకునియొక్క కుమారుణ్ణి చూచి; ఇట్లు+అనియెన్‌= ప్రద్యుమ్నుడు 
ఈ రీతిగా పల్మినాడు; శాత్రవవీరులు= శత్రుపక్షమందలి వీరులు; చూచి= చూచి; నవ్వన్‌+కాన్‌= నవ్వుతుండగా; తేరు= 
నా రథాన్ని రణక్షితిన్‌= యుద్ధభూమినుండి; వెడలన్‌= తొలగునట్లుగా తెచ్చితి(వి)= తీసుకొని వచ్చినావు; దుర్‌+శయశంబు= 
(నాకు) చెడుకీర్తిని; తెచ్చితి(వి)= తెచ్చి పెట్టినావు; పంకేరుహనాభుడున్‌= నాభియందు పద్మముగలవాడును (శ్రీకృష్ణుడును); 
హలియున్‌= హలము (నాగలి) ఆయుధంగా గలవాడును (బలరాముడును); గేలి+కొనన్‌= పరిహాసము చేయునట్లుగా; 
యదువంశసంభవుల్‌= ప్రసిద్ధమైనయాదవవంశంలో జననమందినవారు; వీరము+తప్పి= శార్యమును కోల్పోయి; 
ఈశ+పగిదిన్‌= ఈ రీతిగా? రణంబునన్‌= యుద్ధంలో; పెల్కుటి= భీతిచేత కలవరపడి; పోవుదురు+ఏ? = పోవుదురా? 
(పోవరుకదా!) 

తా: మూర్చనుండి తేరుకొనిన ప్రద్యుమ్నుడు సారథిని మందలించినాడు. “శత్రువీరులు నవ్వుకొనేటట్లుగా, శ్రీకృష్ణుడు, 


బలరాముడు ఎగతాళిచేసేటట్లుగా యుద్ధభూమినుండి నా రథాన్ని ప్రక్కకు తప్పించి అపకీర్తి తెచ్చావు. యదువంశంలో 
జన్మించిన వీరవరులు శౌర్యాన్ని విడనాడి, ఈ విధంగా యుద్ధరంగంనుండి ఎన్నటికీ తొలగిపోరు.” 


దశమస్కంధము - ఉత్తరభాగము 3/71 


వ. అనిన నతం దడతని కిట్లనియె. 8/5 
ప్రతి : అనినన్‌= అని ప్రద్యుమ్నుడు పల్మగ్గా అతండు= ఆ సారథి; అతనికిన్‌= ఆప్రద్యుమ్నకుమారునికి; ఇట్లు+అనియెన్‌= 
చెప్పబోవు రీతిని పల్మినాడు. 

తా : ప్రద్యుమ్నుడు పై విధంగా సారథిని మందలించగా, సారథి రథియైన ప్రద్యుమ్నకుమారునితో ఇలా పల్మినాడు. 


క. 'రథి రిపుచే నొచ్చిన సా, రథియును సారథియు నొవ్వ రథియును గావం 
బృథుసమరధర్మ; మింకన, వ్యథచిత్తుండ వగుచుం గడంగు వైరుల గెలువన్‌. 876 


ప్రతి : రథి= రథికుడు (రథంపై నుండి యుద్ధం చేసేవాడు); రిపుచేన్‌= శత్రువుచేత; నొచ్చినన్‌= బాధను పొందినచో; 
సారథియును= రథాన్ని నడిపేవాడూ; సారథియున్‌= ఆ సారథియే; నొవ్వన్‌= యుద్ధంలో బాధనొందినయెడల; రథియును= 
రథికుడును; కావన్‌= కాపాడుట; పృథు = గొప్పదైన; సమరధర్శ్మము= యుద్ధధర్మం; ఇంకన్‌= ఇకమీదట; న+వ్యథచిత్తుడవు+ 
అగుచున్‌= విచారానికి లోనుగానటువంటి మనస్సు గలవాడవై; వైరులన్‌= విరోధులను; గెలువన్‌= జయించడం కోసం; 
కడగు(ము)= ఉత్సాహంతో ప్రయత్నించు. 

తా :; శత్రువులచేత రధికుడు బాధింపబడినపుడు సారథీ, సారథి దెబ్బతిన్నప్పుడు రథికుడూ సమయానుకూలంగా 
పరస్పరం సంరక్షించుకోవటం గొప్పదైనయుద్ధధర్శ్మం. కాబట్టి, నేను రథాన్ని ప్రక్కకు మరలించినాను అందుకు నీవు 
చింతింపక, శత్రువుల్ని జయించడానికి ప్రయత్నించు. 


వ. అనిన విని. 8్‌7/ 
ప్రతి :; అనినన్‌= సారథి అట్లు పల్మగ్గా; విని= ప్రద్యుమ్నుడు విన్నవాడై... 
తా; సమరధర్మాన్నిగూర్చి సారథి ఆవిధంగా వివరించగా వినిన రథి (ప్రద్యుమ్నకుమారుడు) సంతోషించాడు. 


ఉ. సంచితభూరిబాహుబలశౌర్యుండు సారథిమాట కాత్మ మో 
దించి యుదాత్తకాందరుచిదీపితచాపముం దాల్చి మౌర్విసా 
రించి గుణధ్వనిన్‌ బృహదరిప్రకరంబుల భీతి ముంచి తో 
లించె రథంబు మేదిని చలింపంగ నా ద్యుముమీంద నేర్పునన్‌. 878 


ప్రతి : సంచిత= సమకూడియున్న్య భూరి= గొప్పదైన; బాహుబల= భుజశక్తితో గూడిన; శౌర్యుడు= పరాక్రమం గలవాడు 
(ప్రద్యుమ్నుడు); సారథిమాటకున్‌= యుద్ధ ధర్మాన్ని గుజించి సారథి చెప్పిన వాక్యానికి; ఆత్మన్‌= మనస్సునందు; మోదించి= 
సంతసించి; ఉదాత్తకాంద= శ్రేష్టాలైన బాణాలయొక్క రుచి= కాంతులచే; దీపిత = ప్రకాశింపజేయబడునట్టి; చాపమున్‌= 
వింటిని; తాల్చి= ధరించి; గుణధ్వనిన్‌= వింటిని ఎక్కుపెట్టి, అల్లెత్రాటిని లాగినందున కలిగిన శబ్దంచేత; బృహత్‌+ 
అరిప్రకరంబులన్‌= గొప్పగొప్ప శత్రువుల సమూహాలను; భీతిన్‌= భయంలో; ముంచి= మునుగునట్లు చెసి; మేదిని= 
భూమి; చలింపన్‌+కన్‌= కదలునట్లుగా; రథంబున్‌= తన తేరును; నేర్పునన్‌= నేర్చుతో; ఆ ద్యుముమీదన్‌= సాల్వుని 
మంత్రియగు ద్యుమునిపైకి; తోలించెన్‌= వేగంగా నడిపించినాడు. 


372 శ్రీ మహాభాగవతము 


తా : గొప్పగా భుజబలం సమకూడిన వీరుడైన ప్రద్యుమ్నుడు సారథధిపలికిన సమరనీతి వాక్యాలకు సంతోషించాడు. 
వెంటనే విల్లెక్కుపెట్టి, ధనుష్టంకారంతో శత్రుసమూహాలను భయభ్రాంతుల్ని చేస్తూ, ద్యుమునిపైకి తన రథాన్ని నేర్పుతో 
వేగంగా తోలించాడు. 


వ. అట్లు డగ్గటి. 879 
ప్రతి : అట్లు= ఆ విధంగా; డగ్గజి= సమీపించి... 
తా : ఆ రీతిగా నిపుణతతో రథముమీద వేగంగా ద్యుముణ్శి సమీపించినవాడై 


చ. అరితను వష్టబాణముల నాగ్రహవృత్తిం బగిల్చి నాల్లిటం 
దురగములన్‌ వధించి యొకతూపున సారథిం ద్రుంచి రెంటని 
ష్టురతర కేతుచాపములు చూర్ణముచేసి యొకమ్మునన్‌ భయం 
కరముగం ద్రుంచె నా ద్యుమునికంఠ మకుంఠిత విక్రమోద్ధతిన్‌. 880 


ప్రతి : అరి తనువు= శత్రువుయొక్క (ద్యుమునియొక్క శరీరాన్ని ఆగ్రహవృత్తిన్‌= తీవ్రమైన కోపంతో; అష్టబాణములన్‌= 
ఎనిమిది బాణాలతో; పగిల్చి= పగిలిపోయేటట్లుగా గాయపజచి; సారథిన్‌= ద్యుమునియొక్క రథసారథిని; ఒక తూపునన్‌= 
ఒకేయొక బాణంచేత; త్రుంచి= తుంటలు కావించి; తురగములన్‌= (ఆతని రథానికి కట్టిన) గుజ్టాలను; వధించి= చంపి; 
నిష్టురతర = మిక్కిలి కఠినాలైయున్న కేతు+చాపములు = పతాకాన్ని వింటిని; రెంటన్‌= రెండు బాణాలచే; చూర్ణము 
చేసి= పొడిపొడి చేసి; ఆ ద్యుముని కంఠము= ఆ ద్యుముడనే మంత్రియొక్క కంఠాన్ని న+కుంఠిత= మొక్కవోనట్టి; 
విక్రమ= శౌర్యంయొక్క ఉద్ధతిన్‌= అతిశయంచేత; ఒక+అమ్మునన్‌= ఒకే యొక బాణంచేత; భయంకరముగన్‌= 
(చూపరులకు) భయం కలిగేటట్లుగా; (త్రుంచెన్‌= ఖండించి వేశాడు. 


తా : ప్రద్యుమ్నుడు రథంమీద ద్యుముణ్శి సమీపించినాడు. రోషంతోగూడిన శౌర్యంతో వానిశరీరాన్ని గాయాలపాలు 
గావించాడు. నాలుగు బాణాలతో (నాలుగు) గుజ్టాలను, ఒకబాణంచేత సారథిని సంహరించాడు. రెండమ్ములచే పతాకాన్ని 
ధనుస్సును పొడిపొడి కావించాడు. చివరగా ఒకేయొక పదునైనబాణంతో ద్యుముని కంఠాన్ని ఖండించాడు. 


మ. కని సాంబ ప్రముఖాదియోధవరు లుత్మంఠాత్ములై మీన కే 

తను నగ్గించి సువర్ణపుంఖనిశితాస్త శ్రేణి సంధించినా 

ల్వుని సైన్యావలిమస్తముల్‌ వెరవు లావున్‌ మీజంగా నొాక్కయె 

త్తున వే త్రుంచిరి తాటిపంద్లు ధరం దోడో రాల్చు చందంబునన్‌. 881 
ప్రతి :; సాంబప్రముఖ+ఆది= ప్రసిద్ధుడైన సాంబుడు మొదలుగాగల; యోధవరులు= వీరశ్రేష్టులు; కని= ప్రద్యుమ్నుని 
పరాక్రమ కృత్యాన్ని తిలకించి; ఉత్కంఠ+ఆత్ములు+ఐ= కుతూహలంతో గూడిన మనస్సులుగలవారై; మీనకేతనున్‌= చేపగుర్తు 
జెండాపై గలవాణ్ణి, (ప్రద్యుమ్నుని); అగ్గించి= ప్రశంసించి; సువర్ణపుంఖ= బంగారు జిక్కలు గల; నిశిత +అస్రన్రేణిన్‌= 
మిక్కిలివాడియైన; మంత్రపూర్వకమైనబాణాల వరుసను; సంధించి= వింటిపై ఎక్కుపెట్టి; వెరవు= నైపుణ్యం; లావున్‌= 
బలం; మీఅన్‌+కాన్‌= అతిశయింపగా; సాల్వుని= సాల్వునియొక్క సైన్య+ఆవలి= సైనికుల సమూహాలయొక్క మస్తముల్‌= 


దశమస్కంధము - ఉత్తరభాగము 3/3 


తలలను; తాటిపండ్లు= తాటి చెట్లకుండే పండ్లను; తోడోన్‌= వెంటవెంటగా; ధరన్‌= భూమిపైన; రాల్చు చందంబునన్‌= 
రాల్పురీతిగా; ఒక్క+ఎత్తునన్‌= ఒక్కుమ్మడిగా; వే+త్రుంచిరి= వేగంగా ఖండించి వేశాడు. 

తా : ప్రద్యుమ్నుని వీరవిజ్బంభణం చూచి, సాంబుడు మొదలయిన యోధవర్యులు ప్రద్యుమ్నుణ్ణి ఎంతో కొనియాడి, 
పదునైన బాణజాలంతో తాటిపండ్లను నెలమీద ఒక్కుమ్మడిగా రాల్చిన విధంగా సాల్వుని సైనికుల శిరస్సులను వేగంగా 
ఖండించి వేశాడు. 


వ. అట్టి యొడ. 882 
ప్రతి : అట్టి+ఎడన్‌= అటువంటి సమయంలో... 


తా : ఆ విధంగా సాంబుడు మొదలైన యోధవరులు సాల్వునిసేనలను సంహరించిన వేళయందు 
స్రగ్ధర 

కూలున్‌ గుట్దింబు లేనుంగులు ధరం గెడయున్‌ గుప్పలై; నుగ్గునూచై 

వ్రాలున్‌ దేరుల్‌; హతంబై వడింబడు సుభటవ్రాతముల్‌; శోణితంబుల్‌ 

గ్రోలున్‌, మాంసంబు నంజుం గొఅకు, నెముకలన్‌ గుంపులై సోలుచున్‌ బే 

తాలక్రవ్యాదభూతోత్క్మరములు; జతలై తాళముల్‌ దట్టి యాడున్‌. 8838 
ప్రతి : గుజ్జములు= గుర్రాలు; కూలున్‌= కూలిపడ్డాయి; ఏనుంగులు= ఏనుగులు; ధరన్‌= భూమిమీద; కుప్పలు+ఐ= 
ప్రోగులై) కెడయున్‌= ఒరిగిపడ్డాయి; తేరుల్‌= రథాలు; నుగ్గునూచ+ఐ= పొడిపొడియయి; వ్రాలున్‌= పడిపోయాయి; 
సుభటవ్రాతముల్‌= మంచి సైనికుల గుంపులు; హతంబు+ఐ= చంపబడ్డవైై వడిన్‌= వేగంగా? పడున్‌= పడినాయి; 
బేతాళ= పిశాచాలయొక్క క్రవ్యాద= రాక్షసులయొక్క భూత= దయ్యాలయొక్క ఉత్మరములు= గుంపులు; శోణితంబుల్‌+ 
(కోలున్‌= రక్తాన్ని త్రావదొడిగినాయి; మాంసంబు= మాంసాలను; నంజున్‌= ఆసక్తితో నంచుకొంటున్నాయి; గుంపులు+ఐ= 
గుంపులుగా కూడి; సోలుచున్‌= విలాసంగా వాలుచున్నవై; ఎముకలన్‌= ఎముకలను; కొజకున్‌= కొజుకుతున్నాయి; 
జతలు+ఐ= జతలు జతలుగా ఏర్పడినట్టివై] తాళముల్‌+తట్టి+ఆడున్‌= చేతులతో లయానుకూలంగా చప్పట్లు తట్టుతూ 
ఆడుతున్నాయి. 
తా : సాల్వుని సేనలకు, యాదవ సైన్యాలకూ జరిగిన ఆ భీకరసంగ్రామంలో గుర్రాలు కూలిపడినాయి. ఏనుగులు 
కుప్పలుగా భూమిపై పడిపోయాయి. రథాలు పొడిపొడి అయిపోయాయి. భటులు నేలపై పడిపోయారు. ఆ సమయంలో 


భూతాలు, రక్కసులు, పిశాచాలు గుంపులై ఆనందంతో రక్తపానం చేస్తూ, మాంసాలను నంజుకొంటూ, ఎముకలు 
కొరుకుతూ, జతలుగా కూడి చప్పట్లు తట్టుతూ మైమరచి నాట్యం చెయ్యసాగాయి. 


విశే : ఇది ప్రగ్ధర అనే వృత్తం. ్రగ్ధరలో ప్రతిపాదంలో మరభనయయయ - అనే గణాలు ఉంటాయి. ప్రతిచరణంలో 
8, 15 అక్షరములు యతిమైత్రి స్థానాలు. ప్రాసనియమం ఉంటుంది. 


వ. మజియు నొక్కయెడ. 881 
ప్రతి : మజియున్‌= అంతేగాక; ఒక్క+ఎడన్‌= ఇంకొకవైపున... 


374 శ్రీ మహాభాగవతము 


తా: ఆ యుద్ధరంగంలో మజోవైపున 


సీ ఖండితశుండాలగండముల్‌ నక్రముల్‌; భూరితుండంబులు భుజగసమితి; 
పదతలంబులు గచ్చపంబులు; దంతముల్‌ శక్తులు; గుంభనిర్ముక్తమౌక్తి 
కములు రత్నములు; వాలములు జలూకముల్‌; మెడలు భేకంబులు; మెదడు రొంపి; 
ప్రేవులు పవడంపుం దీవెలు; నరములు నాంచు; మజ్జ్ఞంబు 'ఫేనంబు; లస్థి 


ఆ. సైకతములు; రక్తచయము తోయంబులు;, నొరగు నెడల నొరలు మొజలు ఘనత 
రంగరవముగా మతంగజాయోధన, స్థలము జలధిం బోల్ప్బం దగె నరేంద్ర! 885 


ప్రతి : నర+ఇంద్ర!= ఓ రాజా; ఖండిత= నజకివేయబడిన; శుండాల గండముల్‌= ఏనుగుల చెక్కిళ్ల ప్రదేశాలు; 
నక్రముల్‌= మొసళ్లు; భూరితుండంబులు= మిగుల పొడుగాటి తొండాలు; భుజగసమితి= సర్పాల సముదాయాలు; 
పదతలంబులు= ఏనుగుల అరికాళ్లు కచ్చపంబులు= తాబేళ్లు; దంతముల్‌= ఏనుగుల దంతాలు; శుక్తులు= ముత్యపు 
చిప్పలు; కుంభనిర్ముక్త= ఏనుగుల కుంభస్థలాలనుండి వెలువడ్డటువంటి్సి మౌక్తికములు= ముత్యాలు; వాలములు= ఏనుగుల 
శరీరానికిగల తోకలు; జలూకముల్‌= జలగలు; మెడలు= ఏనుగుల మెడల భాగాలు; భఖేకంబులు = కప్పలు; మెదడు= 
ఏనుగుల మెదడులు; రొంపి= బురద; పేవులు= ఏనుగులడ్రేగులు; పవడము+తీవలు= సముద్రమందలి పగడపుతీగలు; 
నరములు= ఏనుగుల శరీరంలోని నరాలు; నాచు= సముద్రపుపాచి; మజ్జంబు= ఏనుగుల యెముకల మధ్య ఉందే 
సారం; ఫేనంబు= సముద్రమందలి నురుగులు; అస్థి= ఏనుగుల (పొడిపొడియైన) యెముకలు; సైకతములు= ఇసుక 
తిన్నెలు; రక్తచయము= నెత్తుటి సమూహాలు; తోయంబులు= సముద్రమందలి నీళ్లు; ఒరగు+ఎదలన్‌= పడిపోయే సమయంలో; 
ఒరలు= వెలువడునట్టి; మొఅలు= బాధను వ్యక్తం చేసే ధ్వనులు; ఘన తరంగరవము+కాన్‌= గొప్పగొప్ప సముద్రపు 
టలల హోరుమనే శబ్ద్బంగా; మతంగజ+ఆయోధనస్థలము = గజసేనలు ఉండే యుద్ధభూమి; జలధిన్‌= సముద్రాన్ని; 
పోల్చన్‌+తగెన్‌= సరిపోల్పదగియుండినది. 


తా:ఆ యుద్దరంగంలోని గజసైన్యాలుందే ప్రదేశం ఒక సముద్రంలాగా గోచరిస్తూ ఉన్నది. ఖండించబడ్డ ఏనుగుల 
గండభాగాలే మొసళ్లు, పొడవైన తొండాలే సర్పాల సమూహాలు, ఏనుగుల అరికాళ్లే తాబేళ్లు, ఏనుగుల దంతాలే ముత్యపు 
చిప్పలు. కుంభస్థలాలనుండి జారిపడిన ముత్యాలే సముద్రమందలి రత్నాలు. ఏనుగుల తెగిపడ్డతోకలే జలగలు; విడివడిన 
ఏనుగులమెడలభాగాలే కప్పలు ఏనుగులమెదడుసమూహం సముద్రంలోని బురద. ఏనుగుల శరీరాలనుండి బయల్పడిన 
(రక్తంతో తడిసి యొజ్జిబడిన) (డ్రేవులే సముద్రమందలి పవడపు తీగలు. ఏనుగుల శరీరాలనుండి వెలువడిన నరాలే 
సముద్రపు పాచి తీగలు. ఎముకల నడుమ నుండు మూలుగే నురుగుల గుంపులు. పొడిపొడియైన ఎముకలే ఇసుక 
దిబ్బలు; ఏనుగుల శరీరాలనుండి పారిన రక్తస్తమూహములే సముద్రజలములు. ఏనుగులు ఒరిగి పడుచూ కావించిన 
ఆర్తనాదాలే సముద్రతరంగాలు గొప్ప ధ్వనులు. ఈ రీతిగా ఆ యుద్ధభూమి ప్రాంతం సముద్రంతో సరిపోలినదై గోచరించింది. 


వ. ఇ వ్విధంబున యదుసాల్వబలంబులు చలంబునం బరస్పరజయకాంక్షలం దలపడి పోరు పూర్వ 
పశ్చిమసముద్రంబులవడువున నిరువదియేడుదినంబు లతిఘోరంబుగాం బోరునెడ నింద్రప్రస్థ పురంబునుండి 


ద్వారకానగరంబునకు నగధరుండు సనుదేర ముందటం గానవచ్చు దుర్నిమిత్తంబులం గనుంగొని కృష్ణుండు 
దారుకునిం జూచి యిట్లనియె. 886 


దశమస్కంధము - ఉత్తరభాగము 3/5 


ప్రతి ; ఈ+విధంబునన్‌= ఈ రీతిగా (పైన వర్ణించిన ప్రకారంగా) యదు సాల్వబలంబులు= యాదవులయొక్క 
సాల్వునియొక్క సైన్యాలు; చలంబునన్‌= పట్టుదలతో; పరస్పర జయకాంక్షలన్‌= ఒకరినొకరు జయించాలనే కోరికలతో; 
తలపడి= ఎదుర్మొని; పోరు= పోరాడుచున్న పూర్వ పశ్చిమసముద్రంబుల వడువునన్‌= తూర్పు, పడమర సముద్రాలలాగ్గా; 
ఇరు+పది+ఏడు దినంబులు= ఇరువదియేడురోజులు; అతిఘోరంబు+కాన్‌= చాలా భయంకరంగా; పోరు+ఎదన్‌= 
యుద్ధం చేస్తూవుండగా; నగధరుండు= శ్రీకృష్ణుడు; ఇంద్రప్రస్థపురంబునుండి= పాండవ రాజధానియగు ఇంద్రప్రస్థమనెడి 
నగరంనుండి; చనుదేరన్‌= వస్తుండగా; ముందటన్‌= ఎదుటి భాగాన; కానవచ్చు= కానిపించుచున్న దుర్‌+నిమిత్తంబులన్‌= 
చెడు శకునాలను; కనున్‌+కొని= చూచి; కృష్ణుడు= శ్రీకృష్ణుడు; దారుకునిన్‌+చూచి= తన రథసారథియైన దారుకుణ్ణి 
వీక్షించి; ఇట్లు+అనియెన్‌= ఈ విధంగా పలికినాడు. 

తా :; ఈ విధంగా యాదవులసేనలు, సాల్వుని సేనలు ఒకరినిమజొకరు జయించాలనే పట్టుదలతో గూడిన కోరికతో 
తూర్ప్చుపడమరసముద్రాలు పోరాడినట్లు ఇరువదేడు దినాలు అతిభీకరరీతిని యుద్ధంచేశాయి. ఆ సమయంలో ఇంద్రప్రస్థ 
పురినుండి ద్వారకకు వస్తూ మధ్యమార్దంలో కానవచ్చిన అపశకునాలను పరికించి, శ్రీ కృష్ణుడు సారథియైన దారుకునితో 
ఇలా అన్నాడు. 


శా. కంటే దారుక! దుర్నిమిత్తము లనేకంబుల్‌ మహాభీలముల్‌ 

మింటన్‌ మేదినిం దోంచుచున్న యవి; నెమ్మిన్‌ ఖాండవప్రస్థ మే 

నుంటం జైద్యహితక్షితీశ్వరులు మాయోపాయులై మత్స్పురి 

న్లెంటింపం జనుదేరం బోలుదురు; పోనీ తేరు వేగంబునన్‌. 887 
ప్రతి : దారుక!= సారథియైన దారుకా!; మహా+ఆభీలముల్‌= మిగుల భయంకరాలైనట్టివి న+ఏకంబుల్‌= పెక్కులు; 
దుర్‌+నిమిత్తములు= చెడ్డవైనశకునాలు; మింటన్‌= ఆకాశంలో; మేదినిన్‌= భూమిమీదను; తోచుచున్‌+ఉన్న+అవి= 
గోచరిస్తూ ఉన్నాయి; ఏను= నేను; నెమ్మిన్‌= ప్రీతితో (నెమ్మదితో - ప్రశాంతతతో); ఖాండవప్రస్థము= ఇంద్ర ప్రస్థనగరంలో; 
ఉంటన్‌= ఉన్నందువల్ల; చైద్యహిత= చేదిదేశపురాజైన శిశుపాలునికి మిత్రులయినట్టి; క్షైితి+ఈశ్వరులు= భూనాథులు 
(రాజులు) మాయా+ఉపాయులు +ఐ= కపటంతోగూడిన ఉపాయాలు ఆలోచించినవారై; మత్‌+పురిన్‌= నా పట్టణాన్ని 
(ద్వారకను); గెంటింపన్‌= పాడుచేయడానికోసం; చను+తేరన్‌+పోలుదురు = వచ్చి ఉంటారని తోస్తున్నది; తేరు= రథాన్ని 
వేగంబునన్‌= త్వరగా; పోనీ= పోనిమ్ము! 
తా : “చూచావా! దారుకా! ఆకాశంలోనూ, భూమిమీదా మహాభయంకరంగా అపశకునాలు గోచరిస్తున్నాయి. నేను 
ఇంద్రప్రస్థపురిలో కుదురుగా ఉంటూ ఉండగా గమనించి, శిశుపాలుని స్నేహితులైన రాజులు కొందరు నా పట్టణాన్ని 
నశింపజేసే కపటోపాయంతో దండెత్తి వచ్చిన్నట్లు తోస్తున్నది. రథాన్ని వేగంగా పోనీ! 
వ. అని యతిత్వరితగతిం జనుదెంచి తత్పురంబు దడగ్గథి మహాబలపరాక్రమంబులం బతిపక్ష 
బలంబులతోడం దలపడి పోరు యదుబలంబులును నభోవీథి నభేద్యమాయావిడంబనంబునం బ్రతివీరు 
లెంతకాలంబునకు నే యుపాయంబునను సాధింప నలవిగాని సౌభకవిమానంబునం దున్న సాల్వునిం 
గని తద్విమానంబు దాయం దన తేరు దోల సారథిని నియమించి కదియం జను మురాంతకుని వీక్షించి 


376 శ్రీ మహాభాగవతము 


యదుసైనిక ప్రకరంబులు పరమానందంబునం బొందిరి; మృతప్రాయంబులై యున్న సైన్యంబులం గనుగొని 
సౌభకపతివిక్రమక్రియాకలాపుం డగుచు నురవడించి. 888 


ప్రతి : అని= అని సారథితో పల్కి అతిత్వరితగతిన్‌= మిక్కిలి వేగంతోకూడిన గమనంతో; చను+తెంచి= వచ్చి; తత్‌+పురంబు= 
ఆ ద్వారకానగరాన్ని దడగ్గటి= సమీపించి; మహాబల = గొప్పదైన బలంతోనూ; పరాక్రమంబులన్‌ = శౌర్యంతోనూ; 
ప్రతిపక్షబలంబులతోడన్‌= ఎదుటి పక్షంవాడైన సాల్వుని సైన్యాలతో; తలపడి పోరు= డీకొని యుద్ధం చేస్తున్న 
యదుబలంబులను= యాదవ సేనల్ని; నభస్‌+వీథిన్‌= ఆకాశమార్దాన; న+భేద్య= భేదింప వీలుపడని (ఓడింపవీలు 
కాని); మాయావిడంబనంబునన్‌= కపటంతో ఉపద్రవం కల్టిస్తుండుటచేత; ప్రతివీరులు= ఎదుటిపక్షంలోని వీరులు; ఎంత 
కాలంబునకున్‌= ఎంత కాలానికైనా (ఎన్నాళ్లకైనను) ఏ+ఉపాయంబునను= ఎటువంటి గొప్ప ఉపాయంచేతకూడా; 
సాధింపన్‌ +అలవికాని= లోబరచుకోవడానికి శక్యం కానట్టీ; సౌభక విమానంబు +అందున్‌ +ఉన్నా సౌభకమనే 
మాయాశక్తిమయమైన విమానంలో ఉన్నటువంటి సాల్వునిన్‌= సాల్వుజణ్జి; కని= చూచి; తద్‌+విమానంబు= ఆ విమానాన్ని 
డాయన్‌= సమీపించే విధంగా? తన తేరు= తన రథమును; తోలన్‌= నడుపునట్లుగా; సారథిని= తన సారథియగుదారుకుణ్ణి; 
నియమించి= ఆజ్ఞాపించి; కదియన్‌+చను= ఆ రీతిగా సాల్వునివిమానాన్ని సమీపించేవిధంగా ఉన్న ముర+అంతకుని= 
మురుడను రక్క్మసుని సంహరించిన శ్రీకృష్ణుణ్ణి; వీక్షించి= చూచి; యదుసైనికప్రకరంబులు= యాదవుల సైనికసమూహాలు; 
పరమ+ఆనందంబునన్‌+పొందిరి= గొప్ప సంతోషాన్ని పొందారు; సౌభకపతి= సౌభకమనెడి విమానానికి అధిపతియైన 
సాల్వుడు; మృతప్రాయంబులు+ఐ+ఉన్నా (తగినంత బలములేనందున) దాదాపు చనిపోయిన వారిలాగా కన్పిస్తూన్న; 
సైన్యంబులన్‌= తన సేనలను; కనున్‌+కొని= చూచి; విక్రమక్రియా కలాపుండు+అగుచున్‌= పరాక్రమాన్ని ప్రదర్శించాలనే 
క్రియలు గలవాడై; ఉరవడించి= వేగిరపడి విజృంభించి... 


తా: అలాగ శ్రీకృష్ణుడు ఆజ్ఞాపించగానే దారుకుడు అతిత్వరగా తేరును పోనిచ్చాడు. ద్వారకను సమీపించిన వాసుదేవుడు 
శత్రుసేనలతో తలపడి యుద్ధంచేస్తున్న యాదవ సైన్యాలను, ఆకాశమార్గంలో మాయాప్రభావంతో మోసగిస్తూ యడువీరులకు 
సాధ్యంకాకుండా ఉన్న సౌభకవిమానాన్నీ అందులోవున్న సాల్వుణ్లీ చూచాడు. వాని సమీపానికి రథాన్ని తోలించాడు. 
శ్రీకృష్ణుణ్ణి వీక్షింపగానే యాదవసేనలు పరమానందం పొందాయి. చైతన్యం కోల్పోయి, దైన్యంతో ఉన్న తన సైన్యాన్ని 
పరికించి, సాల్వుడు పూనికతో విజ్బంభించాడు. 
చ. మిడుంగుబు లెల్లైడం జెదర; మింటను మంటలు పర్వ; ఘంటికా 

ఘణఘణ భూరినిస్వననికాయమునన్‌ హరిదంతరాళముల్‌ 

వణంక; మహో[గ్రశక్తిం గొని వారక దారుకుమీంద వైవదా 

రుణగతి నింగి నుండి నిజరోచులతోం బడు చుక్కకైవదిన్‌. 889 
ప్రతి : మిడుగురులు= నిప్పురవ్వలు; ఎల్ల+ఎడన్‌= అంతట; చెదరన్‌= చెదరిపడుతూ ఉండగా; మింటను= ఆకాశంలో; 
మంటలు= జ్వాలలు; పర్వన్‌= వ్యాపిస్తుండగాా ఘంటికా= చిరుగంటలయొక్క ఘణఘణ= ఘణఘణఅనెడి; భూరి 
నిస్వన నికాయమునన్‌= గొప్ప శబ్దాల సమూహంచేత; హరిత్‌ +అంతరాళముల్‌= అన్ని దిక్కుల మధ్యభాగాలు; వణకన్‌= 
కంపించగా; మహా+ఉ(గ్రశక్తిన్‌= చాలా భయంకరమయిన “శక్తి అనేపేరుగల దివ్యమైన ఆయుధాన్ని కొని= చేతితో 
గైకొని; వారక= అద్దులేని రీతిగా దారుకుమీదన్‌= శ్రీకృష్ణుని సారథియెన దారుకునిపై; వైవన్‌= విసరివేయగాా; నింగినుండి= 


దశమస్కంధము - ఉత్తరభాగము 3/77 


ఆకాశంనుండి; నిజరోచులతోన్‌= తన కాంతులతో; దారుణగతిన్‌= తీక్షమైన వేగంతో; పడు= భూమిపై పడబోతున్నట్టి; 
ణా 

చుక్కకైవడిన్‌= నక్ష్మత్రంవలె... 

తా : నిప్పురవ్వలు అన్నివైపులా చెదరిపడుతుందగా, ఆకసంలో మంటలు ప్రసరిస్తూ ఉండగా; చిరుగంటల ధ్వనులచే 

దిక్కుల నడిమి ప్రదేశమంతా వణకుతుంటే మహాభయంకరమయిన “శక్తి అనే దివ్యమైన ఆయుధాన్ని సాల్వుడు శ్రీకృష్ణుని 

సారథియైన దారుకునిపైకి విసరివేసినాడు. అది చుక్క తెగిపడుతున్నట్లుగా రాసాగింది. 


క. వడిం జనుదేరంగం గని య, ప్పుడు నగధరుం డలతి లీలవోలెన్‌ దానిం 
బొడిపొడియై ధరం దొరంగంగం, నడుమన వెసం ద్రుంచె నొక్క నారాచమునన్‌. 890 


ప్రతి : వదిన్‌= అమితమైన వేగంతో; చను+తేరగన్‌= (సారథి మీదికి) వస్తూవుండగ్గా; కని= చూచి; అప్పుడు= ఆ వేళలో; 
నగధరుడు= శ్రీకృష్ణుడు (గోవర్ధన పర్వతమును ధరించినవాడు); కని= చూచి; దానిన్‌= “శక్తి యనే ఆ దివ్యాయుధాన్ని 
ఒక్క నారాచమునన్‌= ఒకేయొక బాణంచేత; అలతి లీలన్‌ +పోలెన్‌= స్వల్పమైన వినోదపుటాటవలె; పొడిపొడి+ఐ= 
చిన్నచిన్నముక్కలై; ధరన్‌= భూమిమీద; తొరగన్‌+కన్‌= పడుతున్నట్లుగా; వెసన్‌= శీఘ్రంగా; నదుమన్‌ +అ= మధ్యలోనే; 
త్రుంచెన్‌= తుంటలుగా చేశాడు. 


తా : వెలుగులీనే ఒకానొక నక్షత్రం ఆకాశంలోనుండి తెగిపడిన రీతిగా వేగంగా దారుకునిమీదికి దూసుకొని ఆ దివ్యశక్తి 
వస్తూవుండగా, దాన్ని శ్రీకృష్ణుడు ఒక్కబాణంతో మధ్యమార్గంలోనే పొడిపొడిగా చేసి నేలపై రాలేట్లు చేశాడు. 


చ. గురుభుజుం డంతం బోవక యకుంఠిత శూరత శత్రుసైన్యముల్‌ 
దెరలంగ నుగ్రతం గొజవిం ద్రిప్పిన కైవడి మింట దిర్దిరం 
దిరుగుచు దుర్నిరీక్ష్యమగు దీిపితసౌభము సాల్వుం జండ భా 
స్మర కిరణాభషోడశ నిశాతశరంబులం గాండ నేసినన్‌. 891 


ప్రతి : గురుభుజుడు= గొప్ప భుజాలు (బాహువులు) గలవాడు (శ్రీకృష్ణుడు); అంతన్‌+పోవక= అంతటితో ఊరుకోక 
(సాల్వుని శకాయుధాన్ని పొడిపొడిగా చేయటంతో ఊరుకోక); న+కుంరిత శూరతన్‌= మొక్కవోని (అద్దులేని) శౌర్యంచేత; 
శత్రుసైన్యముల్‌= విరోధియైన సాల్వునిసేనలు; తెరలగన్‌= (భయంచేత) చలించిపోయేటట్లుగా; మింటన్‌= ఆకాశంలో; 
ఉగ్రతన్‌= భీకరంగా; కొజవిన్‌= కొజవిని; త్రిప్పినకైవడిన్‌= (వేగంగా) త్రిప్పినట్లుగా; దిర్దిరన్‌+తిరుగుచున్‌= దిర్దిరమని 
ధ్వనిచేస్తూ తిరుగుతున్న దుర్‌+నిరీక్ష్యము+అగు= చూడటానికి వీలుకాకుండా ఉన్న దీపిత సౌభమున్‌= ప్రకాశిస్తున్న 
సాభక విమానాన్స్నీ; సాల్వున్‌= (అందులోనున్న) సాల్వుణ్లీ; చండభాస్మర= చాలవాడిగా వెలుగుతున్న సూర్యునియొక్క 
కిరణ +ఆభ= కిరణాలను పోలిన; షోడశ నిశాత శరంబులన్‌= మిక్కిలి వాడిగల పదుహారుబాణాలచేత; కాదన్‌+ఏసినన్‌= 
బాగుగా నాటుకొనునట్లు కొట్టగా... 


తా : గొప్ప బాహుబలసంపన్నుడైన శ్రీకృష్ణు డంతటితో శాంతించక, మొక్కవోని పరాక్రమంతో, కొజవి త్రిప్పినట్లుగా 
ఆకాశంలో భీకరంగా తిరుగుతూ చూడ శక్యం గాకుండా ఉన్నసౌభకవిమానాన్నీ అందులో ఉన్న సాల్వుణ్ణీ మిక్కిలి 
వాడియైన సూర్యకిరణాలవంటి పదునైన పదహారు బాణాలను బాగా నాటుకొనేటట్లుగా ప్రయోగించాడు. 


378 శ్రీ మహాభాగవతము 


చ. కడు వడి నల్లి వాండు నిజకార్ముకమున్‌ జలదస్వనంబు కై 

వడి మొరయించుచున్‌ వెడందవాతి శరంబులం బద్మలోచను 

న్నెడమభుజంబు గాండ వడి నేసినం దెంపఠి చేతిశార్‌బ్లమున్‌ 

విడిచె రథంబుపై గగనవీథి సురల్‌ భయమంది చూడంగన్‌. 892 
ప్రతి : వాడు= ఆ సాల్వుడు; కడువడిన్‌= మిగుల త్వరగా; అల్టి= కోపించి; నిజకార్ముకమున్‌= తనయొక్క వింటిని; 
జలదస్వనంబుకైవడిన్‌= మెఘంయొక్క ధ్వని (ఉరుము)వలె; మొరయింపుచున్‌= శబ్దింపజేస్తున్నవాడై; పద్మలోచనున్‌= 
తామరపువ్వులవంటి (విశాలమైన, అందమైన) కన్నులు గలవాణ్ణి (శ్రీకృష్ణుని); వెడదవాతి శరంబులన్‌= వెడల్పైననోళ్లు 
(మొనలు)గల బాణాలచేత; ఎడమ భుజంబున్‌= ఎడమవైపు భుజాన్ని కాడన్‌= నాటుకొనునట్ట్లు, వడిన్‌+ఏసినన్‌= 
తీవ్రంగా కొట్టగా? తెంపు+అటి= సాహసాన్ని కోల్పోయినవాడైై; గగనవీధథిన్‌= ఆకాశమార్దంలోని; సురల్‌= దేవతలు; 
భయము+అంది= భీతినొంది; చూడన్‌+కన్‌= చూడగా; చేతి శార్‌బ్బమున్‌= తన చేతిలోని శార్‌జబ్జ్ఞమనే వింటిని; రథంబుపైన్‌= 
తేరుమీద; విడిచెన్‌= జారవిడిచినాడు. 
తా: సాల్వుడు మిగుల కోపించి, తనధనుస్సును మేఘం ఉటిమినట్లుగా ధ్వనింపజేస్తూ శ్రీకృష్ణుని ఎడమభుజంలో 
నాటుకొనే టుగా వెడల్పు మొనలుగల బాణాలను వేగంగా ప్రయోగించాడు. ఆ దెబ్బకు తెగువను కోల్పోయిన కృష్ణుడు 
శార్‌బ్బమనే తన వింటిని రథంపై జారవిడిచినాడు. అందుకు ఆకసంలో ఉన్నదేవతలు భీతిల్లి చూడసాగారు. 


క. హాహాయని భూతావలి, హాహాకారములు సేయ నంతట దేజ 

న్నాహరిం గనుంగొని యతం డు, త్సాహంబునం బలికె బాహు శౌర్యస్సూర్తిన్‌. 893 
ప్రతి : భూత+ఆవళి= (చుట్టుగల ప్రకృతిలోని) భూతాల సమూహం; హాహా+అని= హా! వా! - అనే శబ్దాలతో; 
హాహాకారములు+చేయన్‌= విచారాన్ని ప్రకటిస్తూ హాహాకారాలు చేయగా; అంతటన్‌= భూతాలు హాహాధ్వనులు చేస్తున్నంతలో,; 
తేజన్‌= శ్రీకృష్ణుడు బాధనుండి తెప్పిరిల్లగాా ఆ హరిన్‌= అట్లు తేరుకొన్న ఆ కృష్ణుణ్ణి; కనున్‌+కొని= చూచినవాడై; అతడు= 
ఆ సాల్వుడు; బాహుశౌర్యస్సూర్తిన్‌= భుజ పరాక్రమమువల్ల కలిగిన ఆవేశంతో; ఉత్సాహంబునన్‌= (యుద్ధం చేయటంలోని 
అభిలాషతో; పలికెన్‌= ఇలా పలికాడు. 
తా: శ్రీకృష్ణుడు వింటిని తేరుపై జారవిడిచినందుకు ప్రకృతియందలి భూతాలు హాహాకారాలు చేశాయి. అంతలో ఆయన 
సాల్వుని బాణాలవలన కలిగిన బాధనుండి తేరుకొన్నాడు. అది గమనించిన సాల్వుడు భుజశౌర్యం (ప్రైరేపిస్తూండగా 
శ్రీకృష్ణుణ్జి చూచి యుద్ధఉత్సాహంతో ఇలా పల్మాడు. 
చ. 'నళలినదళాక్ష మత్సఖుండు నాం దగు చైద్యుండు గోరినట్టి కో 

మలి నవినీతిమైం దగవుమాలి వరించితి; వంతం బోక దో 

రృలమున ధర్మనందను సభాస్థలి నేమథి యున్నవానిన 

చ్చలమునం జంపి తట్టి కలుషంబున నేండు రణాంగణంబునన్‌. 894 
ప్రతి : నళినదళ+అక్ష! = తామరపూరేకులవంటి (విశాలమైన, అందమైన) కన్నులుగలవాడా! (శ్రీకృష్ణా!) మత్‌+సఖుడునాన్‌+ 
తగు= నాయొక్క స్నేహితుడని (ప్రసిద్ధిగ) చెప్పదగిన; చైద్యుడు= చేదిదేశానికి రాజైన శిశుపాలుడు; కోరిన +అట్టి= 


దశమస్కంధము - ఉత్తరభాగము 3/79 


(భార్యగా) వరించినటువంటి; కోమలిన్‌= యువతిని (సుకుమారమైన దేహముగలదానిని) న+వినీతిమైన్‌ (అవినీతిమైన్‌)= 
నీతిలేకుండా (నీతిని పాటించకుండా); తగవు మాలి= న్యాయపద్ధతిని విడిచిపెట్టి; వరించితివి= భార్యగా స్వీకరించినావు; 
అంతన్‌+పోక= అంతటితో చాలించక; ధర్మనందను= ధర్మరాజుయొక్క సభాస్థలిన్‌= రాజసూయయజ్ఞానికి చెందిన 
సభాప్రదేశంలో; దోస్‌+బలమునన్‌= తన భుజబలాన్ని ప్రదర్శించాలనే విషయంలో; ఏమథి+ఉన్నవానిన్‌= అజాగ్రత్తగా 
ఉండినవాణ్ణి (శిశుపాలుని అచ్చలమునన్‌= ఆగ్రహంతో; చంపితి= సంహరించావు; అట్టి కలుషంబునన్‌= అట్టి పాపంతో 
(కూడినవాడవైయున్న నీవు); నేడు= ఈ రోజున; రణ +అంగణంబునన్‌= యుద్ధ భూమియందు... 


తా: “కృష్ణా! నా మిత్రుడు (శిశుపాలుడు) కోరిన కన్యకను (రుక్మిణిని) నీవు నీతి మాలినవాడివై అన్యాయంగా స్వీకరించావు. 
అది చాలక ధర్మజుని సభాస్థలిలో ఏ మరుపాటున ఉన్న ఆతణ్జి పగబూని ఆగ్రహంతో సంహరించావు. అటువంటి 
కలుషాత్ముడివైన నీవు నేడు రణరంగంలో (నిలిచినాతో పోరాడాలి) 


క. తల చెడి పాజక బాహా, బల మొప్పంగ నాదు దృష్టిపథమున ధృతితో 
నిలిచిన నిష్ణుర విశిఖా, ర్చుల ముంచి మదీయసఖుని సూ డిటు దీర్లున్‌. 895 


ప్రతి : తలచెడి= ధైర్యాన్ని కోల్పోయి; పాఖక= పారిపోకుండ; బాహాబలము+ఒప్పన్‌+కన్‌= భుజ శక్తి ప్రకాశించే 
విధంగా; ధృతితోన్‌= ధైర్యంతో; నాదు దృష్టిపథమునన్‌= నా చూపుమేరలో; నిలిచినన్‌= నీవు నిలబడినట్లెతే; నిష్టుర= 
కఠోరమైన; విశిఖ+అర్చులన్‌= నా బాణాలయొక్క అగ్నిజ్వాలలో; ముంచి= నిన్ను ముంచివేసి; మదీయసఖునిన్‌= 
నా మిత్రుడైన శిశుపాలునియొక్క సూడు= పగను; ఇటు= ఈ విధంగా; తీర్తున్‌= తీర్చుకుంటాను. 


తా : కలుషాత్ముడవైన నీవు యుద్ధరంగంలో అధైర్యంతో పారిపోక, భుజబలంతో నా ఎదుట ధైర్యంగా నిలువబడ 
గలిగినట్లయితే, నా మిక్రుణ్జి సంహరించిన పాపానికి పరిహారంగా నిన్నునా యొక్క కర్మశబాణాగ్నిజ్వాలలలో ముంచివేసి 
పగ తీర్చుకుంటాను. 


చ. అనిన మురాంతకుండు దరహాసము మోమునం దొంగలింప సా 
ల్వునిం గని *“యోరి! లావు లగువుం గల పోటరివోలెం బేలె దే 
మనినను బాటు సన్నిహిత మౌట యెజుంగవు మూఢచిత్త! వొ 
మృని గదం గేలం ద్రిప్పి యభియాతిని శత్రుని వేసె నుద్ధతిన్‌. 896 


ప్రతి : అనినన్‌= అని సాల్వుడు పౌరుషోక్తులు పల్మగా; ముర+అంతకుండు= మురుదనే రక్కసుని అంతం చేసినవాడు 
(శ్రీకృష్ణుడు); దరహాసము= చిజునవ్వు) మోమునన్‌= ముఖంపై; తొంగలింపన్‌= ప్రకాళశింపగా; సాల్వునిన్‌+కని = సాల్పుళ్జి 
చూచి; ఓరి!= ఒరే!; మూఢచిత్త! = అజ్ఞానము ఆవరించిన మనస్సుగలవాడా!; లావు= బలము; లగువున్‌+కల= లాఘవం 
(నేర్పు) గలిగిన; పోటరి+పోలెన్‌= వీరునివఠె; పప్రేలెదు(వు)= వదరుచున్నావు; ఏమి+అనినను= నీవు ఏమిమాట్లాడి 
నప్పటకీ; పాటు= పడిపోవుట (పతనము); సన్నిహితము+బెట= దగ్గరకావడం; ఎజుంగవు= తెలియలేక పోతున్నావు; 
పొమ్ము! +అని= పోరా! అని; కేలన్‌= చెతితో), గదన్‌= గదాయుధాన్ని త్రిప్పి= గిరగిరత్రిప్పి, అభియాతినిన్‌= ఎదిరించినవాణ్ణి 
శత్రునిన్‌= శత్రువగు సాల్వుణ్ణి; ఉద్ధతిన్‌= గర్వంతో; వ్రేసెన్‌= వేగంగా విసరి వేశాడు. 


380 శ్రీ మహాభాగవతము 


తా : ఆ విధంగా బీరాలు పలికిన సాల్వుని మాటలకు శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వి ఇలా అన్నాడు. 'ఓరీ మూఢుడా! 
బలపరాక్రమాలుగల శూరునివఠత (ప్రేలుతున్నావు. నీకు చావు మూడిన సంగతిని గుర్తించలేకుండా ఉన్నావు” - అని పల్మి 
తన గదను గిరగిర త్రిప్పి, ఒడుపుగా వానిపై విసరాడు. 


వ. అట్లు వేసిన. 897 
ప్రతి : అట్లు= ఆ రీతిగా ఒడుపుతో; వ్రేసినన్‌= సాల్వునిపై వేయగా... 
తా : ఆ విధంగా శ్రీకృష్ణుడు గదాయుధాన్ని సాల్వునిపై విసిరవేసిన తర్వాత 
క. పెనుమూర్భ నొంది వెస ము, క్కున వాతను నెత్తురొల్మం గొంతవడికి నా 
య్యన తెలిసి నిలువరింపక, చనె వాండు నదృశ్యుం డగుచు సౌభముం దానున్‌. 898 


ప్రతి : వాడు= ఆ సాల్వుడు; వెసన్‌= వెంటనే (శ్రీకృష్ణుని గద తనకు తగిలినతోదనే); ముక్కునన్‌= ముక్కులోనుండి; 
వాతను= నోటిలోనుండి; నెత్తురు +ఒల్మన్‌= (జలజల) రక్తం కారగా; పెనుమూర్చన్‌+ఒంది= గాఢమైన మూర్చపోయి; 
కొంతవడికిన్‌= కొంతసేపటికి, ఒయ్యనన్‌= తిన్నగా; తెలిసి= మూర్భనుండి తేరుకొని, తెలివినొంది; నిలువరింపక= యుద్ధంలో 
స్థిరంగా నిలువకుండా; సాభమున్‌+తానున్‌= సాభకవిమానంతోపాటు ఆ సాల్వుడును; న+దృశ్యుడు (అదృశ్యుడు)+అగుచున్‌= 
(మాయచే) కనబడనివాడవుతూ; చనెన్‌= వెళ్లిపోయాడు. 


తా : అప్పుడు శ్రీకృష్ణుని గదాఘాతంచేత తన నోటినుండీ, ముక్కునుండీ రక్తం స్రవిస్తూ ఉండగా సాల్వుడు తీవ్రంగా 
మూర్చపోయాడు. కొంతసేపటికి మెల్లగా తేరుకొన్నవాడై, అక్కడ నిలువకుండా వెంటనే సౌభకంతోపాటు మాయమైపోయాడు. 
వ. అ య్యవసరంబున. 899 
ప్రతి :; ఆ+అవసరంబునన్‌= ఆ సమయంలో... 

తా : ఆ విధంగా సాల్వుడు విమానంతోకూడా అదృశ్యమైపోయిన సందర్భంలో 


తే. గగనమందుండి యొకం దార్హుం డగుచు వచ్చి, నందనందనుపాదారవిందములకు 
వందనము సేసి యానకదుందుభిని మ, హోగ్రుండై పట్టితెచ్చె సాల్వుండు గడంగి. 900 


ప్రతి : గగనము+అందున్‌+ఉంది= ఆకాశంనుండి ఒకడు= ఒకానొక మనుష్యుడు; ఆర్హుడు +అగుచున్‌= దుఃఖిస్తూవున్నవాడయి; 
వచ్చి= శ్రీకృష్ణుని వద్దకువచ్చి నందనందను= నందుని కుమారుడైన శ్రీకృష్ణునియొక్క పాద+అరవిందములకున్‌ = 
పద్మాలవంటి (అందమైన) పాదాలకు; వందనము+చేసి= నమస్మారం చేసి; సాల్వుండు= సాల్వుండు;ు మహా+ఉగ్రుడు+ఐ= 
ఎంతో భయాన్ని కల్గిస్తున్నవాడై; కడగి= పూనుకొని; ఆనకదుందుఖిన్‌= వసుదేవుణ్ణి, పట్టితెచ్చెన్‌= పట్టుకొని తెచ్చాడు(బంధించి 
తీసుకొని వచ్చాడు). 

తా : ఆ సమయంలో ఆకసంనుండి ఒకానొక మనుష్యుడు (బిగ్గరగా) దుఃఖిస్తూ శ్రీకృష్ణునివద్దకు వచ్చాడు. ఆయన 
పాదకమలాలకు వందనం చేసి, ఇలా విన్నవించాడు. “దేవా! (మీ తండ్రియైన) వసుదేవుణ్ణి 'కూరుడైన సాల్వుడు బంధించి 
తెచ్చాడు.” 


దశమస్కంధము - ఉత్తరభాగము 381 


విశే :; 'ఆనకము' అంటే తప్పెటవంటి వాద్యం; “దుందుభి అనగాఖేరి. వసుదేవుడు జన్మించిన సమయంలో దేవతలు 
ఆకాశం నుండి శుభసంతోషసూచకంగా ఈ రెండువిధాలైన వాద్యాలను ('మోయించారు. అందుచేత, వసుదేవునికి “ఆనక 
దుందుఖి- అనే నామధేయం సార్ధకంగా ఏర్పడింది. 


తే. దేవ! మీ కెజింగింపంగాం దివిరి యిటకు, దేవకీదేవి నన్నుం బుత్తెంచె” ననంగ 
విని సరోరుహనాభుండు ఘనవిషాద, మగ్నుం డయ్యెను గురుమీంది మమతం జేసి. 901 


ప్రతి : దేవ!= పూజనీయుడా!; దేవకీదేవి= తమ తల్లియగు దేవకీదేవి; మీకున్‌+ఎజిగింపన్‌+కాన్‌= ఈ విషయాన్ని మీకు 
తెలియజేయడానిక్రై; తివిరి= పూని (అదే పనిగ్యా నన్నున్‌= నన్ను, ఇటకున్‌= ఇచ్చటికి (మీవద్దకు; పుచ్చు+తెంచెన్‌= 
పంపెను; అనన్‌+కన్‌= అని పల్మగ్గా? విని= విని సరస్‌+రుహనాభుడు= కమలాన్ని నాభిలో గలవాడు (శ్రీకృష్ణుడు); 
గురుమీది= తండ్రిపై తనకున్నటువంటి; మమతన్‌+చేసి= ప్రేమానురాగాల కారణంగా ఘన విషాదమగ్నుడు +అయ్యెను= 
అతిశయమైన దుఃఖంలో మునిగిపోయాడు. 
తా : దేవదేవా! ఈ విషయాన్ని మీకు తెల్పేనిమిత్తం తల్లి దేవకీదేవి నన్నిక్కడికి పంపింది - అని చెప్పగా, శ్రీకృష్ణుడు 
తండ్రియెడగల (ప్రేమాధిక్యంచేత తీవ్రమైనవిషాదానికి లోనయ్యాడు. 
క. “నరగంధర్వసురాసుర, వరులకు నిర్ణింపరానివాండు బలుం దే 

మజ కరయ హీనబలుచేం, బరికింపంగ నెట్లు పట్టువడు నొకొ, యనుచున్‌ 902 
ప్రతి : నర= మానవులలో; గంధర్వ గంధర్వులనే పేరుగల దేవజాతులలో; సుర +అసుర = దేవతలలో, రాక్షసులలోను; 
వరులకున్‌= శ్రేష్టలయినవారికి సైతం; నిర్ణింపరానివాడు= జయించడానికి వీలుకానివాడైన; బలుండు= బలరాముడు; 
ఏమరక+అరయన్‌= ఏమరుపాటు (అజాగ్రత్త) లేకుండా కాపాడుతూవుండగాా; పరికింపన్‌+కన్‌= ఆలోచింపగా; 
హీనబలుచేన్‌= తక్కువ బలంగల వానిచేత (సాల్వునిచేత); ఎట్లు= ఏ విధంగా; పట్టు+పడున్‌+ఒకొ= పట్టుబడుతాడోకదా! 
(పట్టువడ్డాడోకదా!); అనుచున్‌= అని భావిస్తూ... 


తా : “దేవ దానవ గంధర్వ మానవ్రేష్టులైన వారికి కూడా జయింపరాని బలరామదేవుడు జాగరూకతతో కాపాడుతూ 
ఉండగా, హీనబలుడైన సాల్వునిచే తండ్రియగు వసుదేవుడేలాగున పట్టువడినాడోకదా!” - అని వాసుదేవుడు ఆశ్చర్యంతో 
ఆలోచింపసాగాడు. 


వ. మజథజియును. 903 
ప్రతి : మజియును= ఇంకను అలా ఆలోచిస్తూ వున్నందున... 
క. భావంబు గలంగ “నాహా!, దైవకృతం బెవ్వరికిని దప్పింపంగ రా 

దే విధినైనను నని శో, కావిలమతిం బలుకుచున్న న త్తటి వాండున్‌. 904 


ప్రతి : భావంబు= మనస్సు; కలంగన్‌= కలతనొందగా; దైవకృతంబు= విధియొక్క నిర్ణయం; ఎవ్వరికినిన్‌= ఎటువంటి 
వారికైన్సా ఏవిధిన్‌+ఐనను= ఏప్రకారంగా నైనప్పటికిని; తప్పింపన్‌+కన్‌+రాదు= తొలగించడానికి వీలుకాదు కదా!; 
ఆహా!= అహహా; అని= అని ఈ రీతిగా శోక+ఆవిలమతిన్‌= దుఃఖంచేత కలగబారిన మనస్సుచేత; పలుకుచున్‌+ఉన్నన్‌= 
అంటూ ఉండగా; ఆ+తరిన్‌= ఆ సమయంలో; వాదున్‌= ఆ సాళ్ళుడు కూడా... 


382 శ్రీ మహాభాగవతము 


తా : అలా అనుకొంటూ, మనస్సు వికలత పొందగా 'దైవనిర్ణయాన్ని తప్పించడానికి ఎవరికైనా, ఏవిధంగానైనా సాధ్యంకాదు 
గదా! - అని దుఃఖిస్తూ విచారంతో పలుకుతూవుండగా, అంతలో ఆ సాల్వుడు (తన మాయాబలాన్ని ప్రదర్శింపసాగాడు) 


వ. తన మాయాబలంబునం [్రమ్మజం దోంచి కృతకవసుదేవునిం గల్పించి యతనిం బంధించి కొనితెచ్చి 
“పుండరీకాక్ష! నిరీక్షింపు భవజ్ఞనకుండు వీందె; యిప్పుడు నీవు గనుంగొన వీనితలం 'ద్రుంతు నింక నెవ్వనికింగా 
మనియెదు? కావం గల శక్తి గల దేనిం గావు మని దురాలాపంబు లాదుచు మృత్యుజిహ్వాకరాళంబైన కరవాలంబు 
గేలం బూని జళిపించుచు న మ్మాయావసుదేవునిశిరంబు దునిమి తన్మస్తకంబు గొని వియద్వర్తియై చరియించు 
సౌభకవిమానంబు సొచ్చి; నంత గోవిందుండు గొంతతదవు మనంబున ఘనంబగు శోకంబునం 
గుందుచుండి యాత్మసైనికులు దెలుపం దెలివొంది యది మయోదితంబైన సాల్వునిమాయోవపాయం బని 
యొతింగె; నంతం దనకు వసుదేవుండు పట్టువదె నని చెప్పిన దూతయు న మ్మాయాకళేబరంబును 
నా క్షణంబ విచిత్రంబుగా మాయంబై పోయె; ననంతరంబ. 905 


ప్రతి ; తన మాయాబలంబునన్‌= సాల్వుడు తనయొక్క మాయాశక్తిచేత; 'క్రమ్మరన్‌= మరల; తోచి= శ్రీకృష్ణునికి కనిపించి; 
కృతక వసుదేవునిన్‌= మాయాకల్పితుడైన వసుదేవుణ్ణి; కల్పించి= తన మాయచే సృజించి; అతనిన్‌= ఆ రీతిగా కల్పించిన 
వసుదేవుణ్ణి; బంధించి= (త్రాళ్లవంటి సాధనములచేత) కట్టివైచి; కొనితెచ్చి= తీసుకొనివచ్చి; పుండరీక +అక్ష! = 
తెల్లదామరపూవులవంటి నేత్రాలు గలవాడా (శ్రీకృష్ణా! ); నిర్‌+ఈక్షింపు= బాగుగా చూడుము; వీడు+ఎ= ఈతడే; 
భవత్‌+జనకుందడు = నీయొక్కతండ్రి; ఇప్పుడు= ఈ క్షణంలో; నీవు= ఆతనితనయుడవైన నీవు; కనున్‌+కొనన్‌= చూస్తూ 
ఉండగానే; వీనితలన్‌= వీనియొక్క శిరస్సును; త్రుంతున్‌= శరీరాన్నుండి త్రుంచివెస్తూవున్నాను; ఇంకన్‌= ఇకమీదట; 
ఎవ్వనికిన్‌+కాన్‌= ఎవ్వనికొరకై, మనియెదు(వు)= జీవించివుంటావు?; (నీవు జీవించి ఉండటం వ్యర్థం - అని సాల్వుని 
చెడు తలంపు); కావన్‌+కల శక్తి= ఇతణ్సి కాపాడగలిగినట్టిబలం; కలదు+ఏనిన్‌= నీకు ఉన్నట్లయితే; కావుము= 
కాపాదుకొనుము; అని = అని ఈ విధంగా; దుర్‌+ఆలాపంబులు = చెడుపల్ములు; ఆడుచున్‌= చెప్పుతూ; మృత్యుజిహ్వా 
కరాళంబు+ఐన= మృత్యుదేవతయొక్క నాలుకలాగా భయంకరమైన; కరవాలంబు= కత్తిని; కేలన్‌+పూని= చేతితో పట్టుకొని; 
జళిపించుచున్‌= అటునిటు త్రిప్పుతూ; ఆ+మాయావసుదేవుని= ఆ కృత్రిమ వసుదేవునియొక్క శిరంబున్‌= తలను; 
తునిమి= ఖండించి; తద్‌+మస్తకంబున్‌= ఆ శిరస్సును; కొని= పట్టుకొని; వియత్‌+వర్తి+ఐ= ఆకాశంలో ఉండునట్టిదై; 
చరియించు= తిరుగాడుచుండెడి; సాభకవిమానంబు +చొచ్చెన్‌= సౌభకమనే విమానంలోనికి వెళ్లిపోయాడు; అంతన్‌= 
వాడట్లు వెళ్లిపోయిన పిదప; గోవిందుండు= (గోవుల కధిపతియైన) శ్రీకృష్ణుడు; కొంత తడవు= కొంతసేపు; మనంబునన్‌= 
తన మనస్సులో; ఘనంబు+అగు= గొప్పదైన; శోకంబునన్‌= దుఃఖంచేత; కుందుచున్‌+ఉండి= చింతిస్తూ ఉన్నవాడై; 
ఆత్మసైనికులు= తనయొక్క సేనలోనివారు; తెలుపన్‌= (ధైర్యవచనాలతో కర్తవ్యాన్ని గూర్చి) వివరింపగాా; తెలివి+ఒంది= 
సమయోచితమైన జానాన్ని పొందినవాడై; అది= ఆ రీతిగా సాల్వుడు తన యెదుట కావించిన పని; మయ+ఉదితంబు+ఐన = 
మయుడను రాక్షసశిల్పిచేత బోధింపబడి; సాల్వునిచే ప్రదర్శితమైనట్టి; సాల్వుని మాయా+ఉపాయంబు= సాల్వుడు చేసిన 
కపటమైన ఉపాయమేగాని, నిజమైందికాదని; ఎటింగెన్‌= తెలుసుకొన్నాడు; అంతన్‌= అటు పిమ్మట; తనకున్‌= శ్రీకృష్ణుడగు 
తనకు; వసుదేవుందు= వసుదేవరాజు; పట్టు+పడెన్‌= సాల్వునిచే పట్టుకొనబడినాడు; అని చెప్పిన దూతయున్‌= అని 
తొలుత తనవద్దకు వచ్చి చెప్పిన 'సేవకుడును ఆ+మాయా కళలేబరంబును = సాల్వుడు కొని వచ్చిన ఆ మాయావసుదేవుని 


దశమస్కంధము - ఉత్తరభాగము 383 


శరీరం కూడ; విచిత్రంబు+కాన్‌= ఆశ్చర్యకరంగా? మాయంబు +ఐ+పోయెన్‌= కనిపించకుండాపోయాయి; న +అంతరంబు 
(అనంతరంబు)+అ= అటు తరువాత వెనువెంటనే... 


తా ; అంతలో సాల్వుడు మరల కనిపించాడు. మాయావసుదేవుణ్ణి కల్పించి బంధించుకొని వచ్చాడు. “కృష్ణా! వీడే 
మీ తండ్రి. నీ యెదుటే వీని శిరస్సును ఖండించివేస్తాను. బలంకలవాడవైతే రక్షించుకో!” - అని పరుషంగా దుర్భాషలు 
పల్కుతూ, ఖడ్గాన్ని జలిపిస్తూ కల్పితవసుదేవుని శిరస్సును క్రుంచి, ఆ తలతోపాటు సౌభకవిమానంలోకి వెళ్లిపోయాడు. 
ఆ దృశ్యాన్ని చూచిన శ్రీకృష్ణుడు సాధారణమనుష్యునివఠతె కొంతసేపు అత్యంతదుఃఖంలో మునిగిపోయాడు. అప్పుడు 
తనసైన్యంలోని ప్రముఖులు కొందజు సందర్భోచితాలైన పల్ములతో ధైర్యపరుస్తూ, కర్తవ్యాన్నిగూర్చి ప్రబోధించారు. అదంతా 
మయుడనే రక్కసునిద్వారా సాల్వుడు నేర్చుకొన్న మాయా విద్యాప్రభావమేనని శ్రీకృష్ణుడు ఆలోచించి తెలిసికో గలిగాడు. 
అంతలో “వసుదేవుడు పట్టుబడినాడని చెప్పిన దూతా, ఆ మాయాకళేబరమూ మాయమైపోయాయి. 


క. మును లపుడు గొంద జచటికిం, జనుదెంచి విమోహియైన జలజదళాక్షుం 
గనుంగొని సమధికభక్తిన్‌, వినయంబునం బలికి రంత విష్ణున్‌ జిష్ణున్‌. 906 

ప్రతి :; అపుడు= సాల్వుని మాయావిద్యనుగూర్చి శ్రీకృష్ణుడు తెలిసికొనిన ఆ సమయంలో; కొందజు మునులు= మహర్షులు 
కొందరు; అచటికిన్‌= శ్రీకృష్ణుడుడే ఆ ప్రదేశానికి; చను+తెంచి= విచ్చేసి; విమోహి+ఐన= విచారం తొలగిపోయి విశిష్టమైన 
తెలివితో గూడుకొని ఉన్నట్టి; బిష్టున్‌= జయించే స్వభావం గలవాణ్ణి; విష్ణున్‌= అంతటా వ్యాపించి ఉండు స్వభావంగల 
శ్రీమహావిష్ణువుయొక్క అవతారమయిన వాణ్ణి; జలజదళ+అక్షున్‌= తామరపూరేకులవంటి (అందమైన, వెడల్పాటి నేత్రాలు 
గలిగియున్న శ్రీకృష్ణుని; కనున్‌+కొని= దర్శించి; అంతన్‌= వెంటన; సమ్‌ +అధికభక్తిన్‌= మిగుల అధికమైన భక్తిభావంతో; 
వినయంబునన్‌= వినమతగలవారై; పలికిరి= మనవిచేశారు. 


తా : ఆ సమయంలో మునీంద్రులు కొందరు మాయావిముక్తుడు, జయశీలుడు, విష్ణుస్వరూపుడు, కమలదళనేత్రుడు - 
అయిన శ్రీ కృష్ణునివద్దకు వచ్చి, భక్తియుక్తులై, వినయంతో ఇలా విన్నవించారు. 


స్ప కమలాక్ష! సర్వలోకములందు సర్వమానవులు సంసారనానావిధైక 
దుఃఖాబ్ధిమగ్నుబై తుదిం జేర నేరక వికలత్వమునం బొందువేళ నిన్నుం 
దలంచి దుఃఖంబులం దరియింతు రట్టి సద్గుణ నిధివై దేవకోటికెల్లం 
బట్టుగొమ్మై పరబ్రహ్మాఖ్యం బొగడొంది పరమయోగీశ్వరప్రకరగూఢ 


తే. పరచిదానందదివ్యరూపమున వెలుంగు, దనఘ! నీ వేడ? నీచజన్నాత్మజనిత 
ఘనభయస్నేహమోహశోకంబు లేడ?, ననుచు సంస్తుతి సేసి వా రరిగి రంత. 907 


ప్రతి : న+అఘఫఘ! (అనఘ)= పాషమే లేనటువంటివాడా!; కమల+అక్ష = తామరపూరేకులవంటి (అందమైన) కన్నులుగలవాడా! 
(శ్రీకృష్ణా! ) సర్వలోకముల+అందున్‌= అన్ని లోకాల్లోనూ (దేశాలలోనూ); సర్వమానవులు = మనుష్యులెల్లరూ; సంసార= 
ఈ సంసారానికి సంబంధించిన; నానావిధ= అనేకరీతుల గోచరిస్తున్న ఏక దుఃఖ+అబ్ధి= ఒకే విధమైన శోకమనే 
సముద్రంలోపల; మగ్నులు+ఐ= మునిగినవారై; తుదిన్‌= ఆ దుఃఖసాగరంయొక్క చివరను (ఒడ్డును); చేరన్‌ +నేరక= 
చేరుకొన జాలక (చేరుకొనే ఉపాయం తెలియక); వికలత్వమునన్‌+పొందువేళన్‌= కలతతో అధైెర్యపడిన సమయంలో; 


384 శ్రీ మహాభాగవతము 


నిన్నున్‌+తలచి= (సర్వేశ్వరుడవైన) నిన్ను ధ్యానించి; దుఃఖంబులన్‌= (గుంసారంలో కలిగిన) సమస్త దుఃఖాలను; తరియింతురు= 
దాటుతుంటారు; అట్టి= అటువంటి (దుఃఖాలను నివారింపగల); సత్‌+గుణ+నిధివి+ఐ= అత్యుత్తమగుణాలకు 
నెలవైయున్నవాడివై దేవకోటికిన్‌+ఎల్లన్‌= దేవతలకు అందరకినీ; పట్టు+కొమ్మ+ఐ= ముఖ్య ఆధారమై; పరబ్రహ్మ+ఆఖ్యన్‌= 
పరబ్రహ్మ స్వరూపుడనే పేరుతో; పొగడు+ఒంది= ప్రశస్తిని పొందియున్నవాడివై పరమయోగి+ఈశ్వర= గొప్ప యోగిగ్రేష్టుల 
యొక్క ప్రకర= సమూహానికి సైతం; గూఢ= రహస్యమైయున్ను పర= ఉత్కృష్టమైన; చిత్‌+ఆనంద= జ్ఞానం, ఆనందం - 
అనే లక్షణాలు గలిగి ఉండే; దివ్య రూపమునన్‌= ఈ లోకాని కంటె పవిత్రమైన మనోహరమైన ఆకారంతో; వెలుగుదు(వు)= 
ప్రకాళశిస్తూవుంటావు; నీవు+ఏడ?= అటువంటి (దేవుడవైన) నీ వెక్కడ?; నీచజన్మ= తక్కువైన పుట్టుక గల్గిన మనుజులయొక్క 
ఆత్మ మనస్సులలో; జనిత= పుట్టినట్టి (కలిగినట్టి); ఘన= గొప్పవియైన; భయ= భయాలు; స్నేహ= మైత్రీభావాలు; 
మోహ= అజ్ఞానంవల్ల కలిగే భమలు; శోకంబులు= దుఃఖంబులు; ఏదన్‌? = ఎక్కడివి? (ఉండవు); అనుచున్‌= అని 
పలుకుత్సు; సంస్తుతి+చేసి= గొప్పగా కొనియాడి; వారు= ఆ మునీశ్వరులు; అరిగిరి= వెళ్లిపోయారు; అంతన్‌= అటుపిదప... 


తా : “'పాపరహితుడవైన పుండరీకాక్షా! సమస్తమానవులూ సంసారమనే పలురకాలై ఉండే దుఃఖసముద్రంలో మునిగి 
గట్టుచేరజాలక కొట్టుమిట్టాడుతున్న వేళలో నిన్ను ధ్యానించి ఆ దుఃఖాలను నివారింపజేసికొంటూ ఉంటారు. అటువంటి 
సద్దుణాలకు నిలయుడవై, దేవతలందరకు ముఖ్యాధారుడవై పరటబ్రహ్మస్వరూపుడవై, పరమయోగీంద్రులకు సైతం 
అందరానటువంటి ఉత్కష్టమైన చిదానందస్వరూపంతో ్రకాశిస్తూవుండే నీ వెక్కడ? అల్పులైనవారి మనస్సుల్లో ఆవిర్భవించే 
భయం, మోహం, శోకం మొదలగునవి ఎక్కడ? నిజంగా నీవు వాటికి అతీతుడవు కదా!” - అని ఈ విధంగా సన్నుతించి 
ఆమునీశ్వరులు తమదారిన తాము వెళ్ళిపోయారు. 


విశే : 905వ వచనంలో ఆత్మసైనికులు తెలుపగా శ్రీకృష్ణుడు తెలివొందినట్లు చెప్పబడినది. ఆ తెలుపుట సాధారణ 
మానవోచితమై ఉన్నది. వెనువెంటనే మునీశ్వరులు వచ్చి ప్రస్తుతిస్తు శ్రీకృష్ణుని హెచ్చరించడం మిగుల సందర్భానుగుణమై. 
శ్రీకృష్ణుని దివ్యత్వాన్ని చాటుతోంది. 
చ. హరి దనమీంద ఘోరనిశితాశుగజాలము లేయు సాల్వభూ 

వరు వధియింపం గోరి బహువారిదనిర్ల్గతభూరివృష్టి వి 

స్పురణ ననూనతీవ్రశరపుంజములన్‌ గగనంబుం గప్పి క్ర 

చ్చణ రిపుమౌళిరత్నమును జాపము వర్మముం ద్రుంచి వెండియున్‌. 908 


ప్రతి : హరి= శ్రీకృష్ణుడు తనమీదన్‌= తనపై; ఘోర= కలోరాలైన; నిశిత= వాడిగల్లిన ఆశుగజాలములు= బాణాల 
సమూహాలను; ఏయు= వేయుతున్న; సాల్వభూవరున్‌= సాల్వరాజును; వధింపన్‌+కోరి= చంపదలంచినవాడై; బహు= 
అనెకాలైన; వారిద= మేఘాలనుండి; నిర్ద్ణత= వెలువడిన; భూరి= గొప్ప; వృష్టి= వర్షంయొక్క విస్ఫురణన్‌= తీవ్రతగల; 
(మేఘసమూహంనుండి వెలువడుచున్న వర్షధ్రారలను బోలిన తీవ్రవేగంగలిగిన); న+నూన(అనూన)= తక్కువకానట్టి; 
త్రీవ్ర= మిగులవాడియైన; శరపుంజములన్‌= బాణాల సమూహాలచేత; గగనంబున్‌= ఆకాశాన్ని కప్పి= ఆవరింపబేసి; 
క్రచ్చు+అఅన్‌= శీఘ్రంగా; రిపు= శత్రువయిన సాల్వునియొక్క మౌళిరత్నమును= శిరస్సు పైనున్న కిరీటంలోని ప్రధానమైన 
మణినీ; చాపమున్‌= వానివింటినీ; వర్మమున్‌= వాని కవచాన్నీ త్రుంచి= ఖండించి; వెండియున్‌= మరియు... 


దశమస్కంధము - ఉత్తరభాగము 385 


తా; శ్రీకృష్ణుడు తనమీద వాడిబాణాలు ప్రయోగిస్తూవున్న సాల్వుణ్ణి సంహరింప నిశ్చయించాడు. అందువల్ల, వర్షధారలవంటి 
తీవ్రమైన బాణజాలంతో ఆకాశాన్నంతటినీ కప్పివేసి శీఘ్రంగా ఆతని కిరీటంలోని రత్నాన్సీ, వాని ధనుస్సునూ, కవచాన్నీ 
భేదించి వేశాడు. 


మ. వితతక్రోధముతోడం గృష్షుండు జగద్విఖ్యాతశౌర్యక్రియో 
ద్ధతశక్తిన్‌ వడిం ద్రిప్పి మింట మెజుంగుల్‌ దట్టంబుగాం బర్వను 
గ్రతం జంచద్గద వైచి త్రుంచె వెసం జూర్ణంబై ధరన్‌ రాలనా 
యత భూరిత్రిపురాభమున్‌ మహితమాయాశోభమువ్‌ సౌభమున్‌. 909 


ప్రతి : కృష్ణుడు= శ్రీకృష్ణుడు; వితత= విస్తారమైన (అధికమైన) క్రోధముతోడన్‌= ఆగ్రహంతో; చంచత్‌+గదన్‌= ప్రకాశిస్తున్న 
గద అనే ఆయుధాన్ని జగత్‌+విఖ్యాత= విశ్వమంతటా ప్రశస్తిపొందిన; శౌర్యక్రియా= తన పరాక్రమచర్యచేత; ఉద్ధత= 
అతిశయించినట్టి; శక్తిన్‌= బలంతో; వడిన్‌ +త్రిప్పి= ఎంతో వేగంగా గిరగిర త్రిప్పి మింటన్‌= ఆకాశంలో; మెజుంగుల్‌= 
మిజుమిట్లుగొల్సే కాంతులు; దట్టంబు+కాన్‌= అధికంగా; పర్వన్‌= వ్యాపించగా;? ఆయత= విశాలమైన; భూరి= గొప్పవైన; 
త్రిపుర+ఆభమున్‌= త్రిపురాసురుల పట్టణాలవంటిదైన మహిత= అధికమయిన; మాయా= మాయా ప్రభావంచేత; 
శోభమున్‌= శోభిల్లుచున్నదైన (ప్రకాశించుచున్నట్టి;; సాభమున్‌= సౌభకమనే పట్టణాన్ని చూర్ణంబు+ఐ= పొడిపొడియై; 
ధరన్‌= నేలమీద; రాలన్‌= రాలిపడిపోవునట్లుగా; వైచి= విసరివైచి; వెసన్‌= శీఘ్రంగా; త్రుంచెన్‌= వితిచివేశాడు. 


తా; శ్రీకృష్ణుడు జగద్విఖ్యాతమైన వీరవిజ్బంభణగల అమితమైన శక్తితో ఆకాశంనిండా మెజుగులు ప్రసరించేటట్లుగా తన 
గొప్పగదను అమితవేగంగా త్రిప్పి, విసరి వేసినాడు. అలా శీవ్రుంగా విసరివేసి, త్రిపురాలలాంటిదీ, గొప్ప 
మాయాప్రభావంకలదీ అయిన సౌభకవిమానాన్ని పొడిపొడి గావించి కూల్చి వేశాడు. 


వ. అట్లు కృష్ణుం డదమ్మయనిర్మితమాయావిమానంబు నిజగదాహతి నింతింతలు తునియలై 
సముద్రమధ్యంబునం దొరంగం జేసిన సాల్వుండు గోఅలు వెజికిన భుజంగంబుభంగి గండడంగి విన్ననై 
విగతమాయాబలుం డయ్యును బొలివోవని బీరంబున వసుధాతలంబునకు డిగ్గి యాగ్రహంబున. 910 


ప్రతి : అట్లు= ఆ రీతిగా; కృష్ణుందు= శ్రీకృష్ణుడు; నిజగదా+ఆహతిన్‌= తన గదయొక్క గొప్పదెబ్బచేత; ఆ+మయనిర్మిత = 
మయుదనెడి ఆ రాక్షస శిల్పాచార్యునిచే తయారుచేయబడిన; మాయావిమానంబు= మాయతో గూడినట్టి విమానాన్ని 
ఇంతలు +ఇంతలు (ఇంతింతలు)= చిన్నచిన్నవియైన; తునియలు+ఐ = ముక్కలై; సముద్రమధ్యంబునన్‌= సముద్రంయొక్క 
నడిమి ప్రదేశంలో; తొరంగన్‌ +చేసినన్‌= రాలిపడులాగున చెయ్యగా సాల్వుండు = సాల్వుడనే పేరిటిరాజు; కోరలు +పెటికిన = 
విషంగల పొడుగాటి పన్నులను లాగివేయబడ్డ; భుజంగంబుభంగిన్‌= సర్పంవలె; గండు +అడంగి= పౌరుషము అణగిపోయి; 
విన్నన+ఐ= కాంతితగ్గి చిన్నబోయినవాడై; విగత= కోల్పోయిన; మాయాబలుండు +అయ్యునున్‌= కపటమగు మాయాశక్తిని 
కోల్పోయినవాడై యున్నప్పటికిని; పొలి+పోవని= చెడిపోనట్టి (తగ్గని) బీరంబునన్‌= పరాక్రమముతో; వసుధా తలంబునకున్‌= 
ఆకాసంనుండి భూమిపైకి; డిగ్గి= దిగినవాడై; ఆగ్రహంబునన్‌= కోపంతో... 


తా : ఆ విధంగా శ్రీకృష్ణుడు తన గదాయుధపు దెబ్బచేత మయుడు నిర్మించిన మాయావిమానాన్ని (సాభకాన్ని) పొడిపొడి 
గావించి, సముద్రంపై రాలిపడేట్టు చేశాడు. అప్పుడు సాల్వుడు కోరలు పెరికివేసిన (క్రూరసర్పంలాగా పారుషం నణించి, 


386 శ్రీ మహాభాగవతము 


మాయాశక్తిని కోల్పోయి చిన్నబోయియున్న వాడైనప్పటికిని తగ్గని పరాక్రమంతో ఆకాసంనుండి క్రిందికి దిగినాడు, కోపం 
వహించి (గదనుచేత పూనినాడు) 
క.  కరమునం బవినిభ మగు భీ, కరగద ధరియించి కదియంగాం జనుదేరన్‌ 

మురహరుం డుద్ధతి సాల్వుని, కరము గదాయుక్తముగను ఖండించె నృపా! 1 
ప్రతి : నృపా! = పరీక్షిన్మహారాజా!; కరమునన్‌= సాల్వుడు తనచేతియందు; పవినిభము+అగు= దేవేంద్రుని 
వజ్రాయుధంవంటిదైన; భీకరగదన్‌= భయం గొలిపే గదను; ధరియించి= పట్టుకొని; కదియన్‌+కాన్‌= (తనను) ఎదిరించడం 
కోసం; చను+తేరన్‌= రాగా మురహరుడు= మురాసురుణ్ణి సంహరించినవాడు (శ్రీకృష్ణుడు); ఉద్ధతిన్‌= మిగుల కఠినమైన 
రీతిలో; సాల్వుని కరము= సాల్వునియొక్క చేతిని, గదాయుక్తముగను= గదాయుధంతోపాటుగా; ఖండించెన్‌= త్రుంచివేసినాడు. 
తా :; ఓ రాజా! సాల్వుడు ఆ(గ్రహంతో వజాయుధంవంటి భీకరమైన గదను ధరియించి శ్రీకృష్ణుణ్లి ఎదుర్శోవదానికి 
వచ్చాడు. వెంటనే శ్రీకృష్ణుడు తన ఖడ్గంతో గదను పూనియున్న వానిచేతిని కఠోరమైనరీతిలో ఖండించివేశాడు. 
క. అంతం బోవక కినుక న, నంతుండు విలయార్మమండలాయతరుచి దు 

ర్థాంతంబగు చక్రంబు ని, తాంతంబుగం బూన్ని సాల్వధరణిపు మీందన్‌. 912 
ప్రతి : న+అంతుడు (అనంతుడు)= అంతము లేనివాడు (శ్రీకృష్ణుడు); అంతన్‌+పోవక= అంతటితో ఊరుకొనక; కినుకన్‌= 
కోపంతో; విలయ+అర్మమందడల= ప్రళయకాలంలోని సూర్యునిబింబాన్ని పోలిన; ఆయత = విశాలమై (గుంద్రనిద్రైయున్న; 
రుచి= కాంతులుగలదై దుర్‌+దాంతంబు +అగు= అణచడానికి (జయించడానికి) వీలుకానిదైన; చక్రంబు= సుదర్శనచక్రాన్ని; 
నితాంతంబుగన్‌= మిగుల అధికంగా (గట్టిగా); పూన్పి= పట్టుకొని; సాల్వధరణిపుమీదన్‌= సాల్వరాజుమీద... 
తా: శ్రీకృష్ణుడు అంతటితో ఆగక, ప్రళయకాల సూర్యమండలప్రభలను వెదజల్లుతూ ఉందే అజేయమైన సుదర్శనచక్రాయుధాన్ని 
చక్కగా చేతిలో ధరించి సాల్వరాజుపై ప్రయోగించాడు. 
క. గురుశక్తి వైచి వెస భా, సురకుండలమకుటరత్నశోభితమగు త 

చ్చిరము వడిం ద్రుంచె నింద్రుండు, వరకులిశముచేత వృత్రు వధియించుక్రియన్‌. 913 
ప్రతి : గురుశక్తిన్‌ = (శ్రీకృష్ణుడు) గొప్ప బలంతో; వైచి= (సుదర్శన చక్రాన్ని వేసి; ఇంద్రుడు= దేవతలరాజైన ఇంద్రుడు; 
వరకులిశముచేతన్‌= శ్రేష్టమైన (శక్తివంతమయిన) వజ్రాయుధంచేత; వృక్రున్‌= వృత్రుడనే రాక్షసుని; వధియించుక్రియన్‌= 
చంపిన ప్రకారంగా; భాసుర= ప్రకాశించుచున్నట్టి; మకుటరత్న= కిరీటమందలి మణుల(కాంతుల)చేత; శోభితము+అగు = 
ప్రకాశింపజేయబడుచున్నదగు; తద్‌+శిరమున్‌= ఆ సాల్వుని తలను; వడిన్‌= (శార్యంతోగూడిన) సామర్థ్యంతో; వెసన్‌= 
త్వరగా త్రుంచెన్‌= ఖండించినాడు. 
తా : దేవేంద్రుడు వజ్రాయుధంచేత వృత్రాసురుణ్ణి సంహరించిన విధంగా శ్రీకృష్ణుడు సుదర్శనచక్రంచేత మకుటమణి 
కాంతులచేత ప్రకాళశిస్తూవున్న సాల్వుని శిరస్సును శౌర్యంతో శీఘ్రంగా ఖండించివేశాడు. 


శ శ్రీ కృష్ణుండు దంతవక్తుని వధించుట + 
వ. ఇట్లు మాయావి యైన సాల్వుండును సౌభకంబును గృష్పుచేతం బొలియుటం గనుంగొని నిజసఖులగు 


సాల్వపౌండ్రకశిశుపాలురకుం బారలౌకికక్రియలు మైత్రిం గావించి దంతవక్రుం దతిభీషణాకారంబుతో 
నప్పుడు. 014 


దశమస్కంధము - ఉత్తరభాగము 387 


ప్రతి : ఇట్లు= ఈ విధంగా మాయావి+ఐన= మాయచేత మోసపుచ్చేవాడైన; సాల్వుండును= సాల్వరాజూ సౌభకంబునున్‌= 
ఆతని విమానమైన సౌభకమూ; కృష్ణుచేతన్‌= శ్రీకృష్ణునివల్ల; పొలియుటన్‌= నశించిపోవడాన్ని కనున్‌+కొని= చూచి 
(తెలుసుకొని); దంతవక్రుండు= శ్రీకృష్ణునిమేనత్త (సాత్వతి) కుమారుడును, శిశుపాలునితమ్ముడును అయిన దంతవక్షుడనేవాడు; 
నిజసఖులు +అగు= తన స్నేహితులయిన; సాళ్వ= సాళ్వుడు; పౌంద్రకవాసుదేవ= పౌండ్రకవాసుదేవుడు; శిశుపాలురకున్‌= 
శిశుపాలుడు అనువారికి; మైత్రిన్‌= (స్వచ్చమైన) మిత్రునియొక్క ధర్మంతో; పారలౌకికక్రియలు= పరలోకంలో ఉత్తమగతులు 
కల్దజేయడానికై చేయు వేదసమ్మతాలైన కర్మలను; కావించి= నెజవేర్చి; అతిభీషణ +ఆకారంబుతోన్‌= మిక్కిలి భయంగొలిపెడు 
ఆకారంతో; అప్పుడు= ఆ సమయంలో... 
తా : ఈ ప్రకారంగా శ్రీకృష్ణుడు కపటియైన సాల్వుట్దీ, ఆతనిసౌభకవిమానాన్నీ ధ్వంసంచేయటం తెలుసుకొన్నవాడై, 
దంతవక్రుడు ఆ వాసుదేవునిచే సంహరింపబడిన తన మిత్రుడగు పౌండ్రకవాసుదేవునికీ, తన అన్నయగు శిశుపాలునికీ, 
స్నేహితుడైన సాల్వునికీ వరుసగా పరలోకక్రియలు చక్కగా నిర్వర్తించాడు. అనంతరం అతిభీషణమైన ఆకారంతో శ్రీకృష్ణుని 
మీదికి యుద్ధసన్నద్దుడై వెళ్లాడు. 
చ... పెట పెటం బండ్లు గీంటుచును బెట్టుగ యమోయుచుం గన్ను గ్రేవలం 

జిటచిట విస్ఫులింగములు చింద మహోద్ధతపాదఘట్టనన్‌ 

నటనిటనై ధరిత్రి వడంకాడ వడిన్‌ గద కేలం ద్రిప్పుచున్‌ 

మిటమిట మండు వేసవిని మించు దివాకరుం బోలి యుగ్రతన్‌. 915 


ప్రతి : పండ్లు= నోటిలోని పండ్లవరుసను; పెటపెటన్‌= పెటపెటమనే ధ్వని కలిగేటట్లుగా; గీటుచునున్‌= కొజుకుతూ; 
బెట్టుగన్‌= గొప్పగా? మైోయుచున్‌= అజచుచు; కన్ను+క్రేవలన్‌= కన్నుల చివరలనుండి; చిటచిట= చిటచిట అనే 
ధ్వనితోగూడ; విస్ఫులింగములు = నిప్పురవ్వలు; చిందన్‌= రాలుతుండగాా? ధరిత్రి= భూమి; మహా+ఉద్ధత= మిక్కిలి 
తీవ్రమయిన (గర్వంతోకూడిన); పాదఘట్టనన్‌= పాదాల తాకిడివల్లు అటన్‌+ఇటన్‌+ఐ= అటు నిటు కదలి; వడకు +ఆడన్‌= 
వణకుతూ ఉండగా గద= గదాయుధాన్ని కేలన్‌= చేతితో; వడిన్‌= వేగంగా; త్రిప్పుచున్‌= గుండ్రంగా త్రిప్పుతూ; 
మిటమిట= మిటమీటమని శబ్దం చేసేటట్లుగా; మండు = వెలుగుతున్న; వేసవినిన్‌= ఎందకాలంలో (గ్రీష్మబుతువునందు); 
మించు= అతిశయించి ప్రకాశించే; దివాకరున్‌+పోలి= సూర్యునివఠలె; ఉగ్రతన్‌= భయంకరంగా... 


తా : దంతవక్రుడు పండ్లు పటపట కొరుకుతూ, బిగ్గరగా అరుస్తూ కన్నులనుండి మిణుగురులు రాలుస్తూ, కాలితాపులచే 


నేల వణకేలాగున నడుస్తూ, గదను గిరగిర త్రిప్పుతూ, వేసవియందలి సూర్యబింబంలాగా తీవ్రంగా మండిపడుతూ 
శ్రీకృష్ణుని మీదికి విజ్బంభించాడు. 


చ. వడిం జనుదేరం జూచి యదువల్లభుం డుల్లము పల్లవింప న 
ప్పుడు గదం గేలంబూని రథమున్‌ రయమొప్పంగ డిగ్గి యుగ్రతం 
గడంగి విరోధికి న్నెదురుగాం జన వాం దతినీచవర్తియై 
యడరుచు నట్టహాసముఖుడై వలచే గదం ద్రిప్పుచున్‌ హరిన్‌. 916 


ప్రతి : వడిన్‌= వేగంగా; చను+లేరన్‌= రాగా? చూచి= చూచినవాడదై; యదువల్లభుండు= యదువంశానికి అధిపతియైన 
శ్రీకృష్ణుడు; ఉల్లము= మనస్సు; పల్లవింపన్‌= చిగిరింపగా (వికసింపగాా అప్పుడు= ఆ సమయంలో వెంటన్వే గదన్‌= 


388 శ్రీ మహాభాగవతము 


గదాయుధాన్నిి కేలన్‌+పూని= చేతితో పట్టుకొని; రథమున్‌= తేరును; రయము+ఒప్పన్‌+కన్‌= వేగం విలసిల్లగా; డిగ్గి= 
దిగి; ఉగ్రతన్‌= (శత్రువుకు) భీతిగాలుపునట్లుగా; కడగి= పూని; విరోధికిన్‌= వైెరియగు దంతవక్రునికి; ఎడురు+కాన్‌+చనన్‌= 
ఎదురుగా వెళ్లగా? వాడు= ఆ దంతవక్రుడు; అతినీచవర్తి+ఐ= మిక్కిలి నీచమైన స్వభావంతో ప్రవర్తించినవాడై; అడరుచున్‌= 
విజ్బంభిస్తూ వలచేన్‌= కుడిచేతితో; గదన్‌+త్రిప్పుచున్‌= గదను గిరగిర త్రిప్పుతున్నవాడై; అట్టహాసముఖుడు +ఐ= పెద్దగా 
నవ్వుతున్న ముఖంకలవాడై) హరిన్‌= శ్రీకృష్ణుణ్లి... 


తా : ఆ రీతిగా తనపైకి వస్తూ ఉన్న దంతదవ్రక్తుణ్ణి చూచి, ఉల్లాసంతోగూడిన మనస్సుతో శ్రీకృష్ణుడుకూడా గదాహస్తుడై 
రథం దిగినాడు. విరోధికి ఎదురుగా నడిచాడు. మిగుల నీచస్వభావంగల ఆతడు కుడిచేత గదను త్రిప్పుతూ, అట్టహాసం 
ఉట్టిపడుతుండగా శ్రీహరితో ఇలా చెప్పాడు. 


వ. కనుంగొని పరిహాసోక్తులుగా నిట్లనియె. “నీవు మదీయభాగ్యంబునం జేసి నేడయునా దృష్టిపథంబునకు 
గోచరుండ వైతివి. మిత్రద్రోహివైన నిన్ను మాతులేయుండ వని మన్నింపక దేహంబునందు వర్తించు నుగ్రవ్వాధి 
నౌషధాదిక్రియల నివర్తింపం జేయు చికిత్సకునిచందంబున బంధురూపశాత్రవుండవు గావున నిన్ను 
దంభోళిసంరంభగంభీరంబైన మదీయగదాదందహతిం బరేతనివాసంబున కనిచి మున్ను నీచేత నిహతులైన 
నాదుసఖుల బుణంబుం దీర్తు” నని దుర్భాష లాడుచు దగ్గథి. 917 


ప్రతి : కనున్‌+కొని= శ్రీహరిని (శ్రీకృష్ణునిచూచి; పరిహాస+ఉక్తులు+కాన్‌= గేలి చేసెడి మాటలుగా; ఇట్లు+అనియెన్‌= 
ఈ విధంగా పల్మినాడు; నీవు= నీవు; మదీయభాగ్యంబునన్‌ +చేసి= నాయొక్క అదృష్టంచేత; నేడు= ఈ రోజు; నా దృష్టి 
పథంబునకున్‌= నాకంటి చూపుయొక్క మార్గంలోనికి (వచ్చి); గోచరుండవు +ఐతివి = కనిపించినవాడివైనావు; 
మిత్రద్రోహివి+ఐన = నాయొక్క స్నేహితులకు (ద్రోహం చేసినవాడివైనట్టి (నా స్నేహితులను చంపినట్టి;; నిన్నున్‌= నిన్ను; 
మాతులేయుండవు+అని= మేనమామ కుమారుడివని; మన్నించక= సహింపక; దేహంబు +అందున్‌= శరీరంలోపల; 
వర్తించు= ఉంటున్న ఉగ్రవ్యాధిన్‌= మిగుల తీవ్రమైన జబ్బును; బెషధ+ఆదిక్రియలన్‌= మందులు (మంత్రములు) 
మొదలగు చర్యలచే; నివర్తింపన్‌+చేయు= మరల్చడానికిజేసే (నివారింపజేసే); చికిత్సకుని చందంబునన్‌= వైద్యునిలాగా; 
బంధురూప= చుట్టంఆకారంలో ఉన్నటువంటి; శాత్రవుండవు= విరోధివి; కావునన్‌= అందువలన; నిన్నున్‌= నిన్ను 
దంభోళి సంరంభ= వజ్రాయుధంవంటి తీవ్రత గలిగి ఉండి; గంభీరంబు +ఐన = మిక్కిలి గొప్ప స్వరూపం గలదైన; 
మదీయ= నాయొక్క గదాదండ= బలమైన దండంవంటి గద అనే ఆయుధంయొక్క ఆహతిన్‌= దెబ్బచేతు పరేత 
నివాసంబునకున్‌= యముని ఇంటికి; అనిచి= పంపివేసి; మున్ను ఇంతకు పూర్వం; నీ చేత= నీవలన; హతులు+ఐన = 
చంపబడ్డవారైన; నా సఖుల= నా మిత్రులయొక్క బుణంబున్‌= అప్పును; తీర్తును+అని= తీర్చగలను - అని; దుర్‌+భాిషలు= 
చెడుపలుకులు; ఆడుచున్‌= మాట్లాడుతు; డగ్గరి= సమీపించి... 


తా; “కృష్ణా! నా భాగ్యవశాన నేడు నీవు నాకంటబడినావు. బంధురూపంలో ఉన్న శత్రుడివి నీవు. శరీరంలో ప్రవేశించిన 
భయంకరమైనవ్వాధిని శక్తిమంతమైన బెషధంతో నివారింపజే సేవైద్యునివలె నా మిత్రద్రోహివైన నిన్ను - మేనమామ 
కుమారుడనే ఆదరభావం చూపక ఇంద్రుని వజ్రాయుధంలాంటి నా గదాదండపు పెట్టుచేత యముని లోకానికి పంపిస్తాను. 
ఆ విధంగా నీవు చంపిన నా మిత్రుల బుణాన్ని తీర్చుకోగలను” - అంటూ దంతవక్రుడు పరిహాస పూర్వకమైన 
దుర్భాషలాడుతూ శ్రీకృష్ణుణ్ణి సమీపించాడు. 


దశమస్కంధము - ఉత్తరభాగము 389 


చ. పెనుగదం బూని కృష్ణుతల బెట్టుగ మొత్తిన నంకుశాహతిన్‌ 
గనలెడి గంధసింధురముకైవడి సింధురభంజనుండు పెం 
పున పవిభాసమానగదం బూని మహోగ్రతం ద్రిప్పి దంత వ 
క్రుని యురముం బగిల్చినం గుదుల్మొనుచున్‌ రుధిరంబు గ్రక్కుచున్‌. 918 


ప్రతి : పెనుగదన్‌= పెద్దదెయున్న గదాయుధాన్ని పూస్పి= బాగుగా పట్టుకొని; కృష్ణుతలన్‌= శ్రీకృష్ణునిశిరస్సును; బెట్టుగన్‌= 
గట్టిగా? మొత్తినన్‌= కొట్టగా; అంకుశ+ఆహతిన్‌= అంకుశంయొక్క దెబ్బచేత; కనలెడి= కోపించునట్టి; గంధసింధురము 
కైవడిన్‌= మదించిన వఏనుగువలె (ఆగ్రహించి); సింధుర భంజనుండు= కువలయాపీడమనెడి యేనుగును సంహరించినవాడైన 
శ్రీకృష్ణుడు; పెంపునన్‌= అతిశయమైనశక్తితో;, పవి= ఇంద్రుని వజ్రాయుధంలాగా; భాసమాన= ప్రకాశిస్తూ ఉన్నట్టి; 
గదన్‌= గదాయుధాన్ని పూని= పట్టుకొని మహా+ఉ[గ్రతన్‌= మిక్కిలి భయాన్ని కల్గించేటట్లుగా; త్రిప్పి= గిరగిర త్రిప్పివైచి; 
దంతవక్రుని+ఉరమున్‌= దంతవక్రుని వక్షస్థలాన్ని; పగిల్చినన్‌= పగులగొట్టగా; గుదుల్‌+కొనుచున్‌= మూటకట్టుగా 
కూలబడిపోవుచు; రుధిరంబు+క్రక్కుచున్‌= రక్తం కక్కుకొంటూ... 


తా : అలాగ దుర్భాషలాడుతూ దంతవక్రుడు తన గదాదండంతో శ్రీకృష్ణునితలపై మోదినాడు. అంకుశంపోటుచే ఆగ్రహించిన 
మదపుటేనుగులాగా కోపగించిన శ్రీకృష్ణుడు వజ్రాయుధంవంటి తనగదాయుధాన్ని వేగంగా గిరగిర త్రిప్పివేసి, దంతవక్రుని 
వక్ష్యస్థలాన్ని పగులగొట్టాడు. ఆ దెబ్బకు వాడు కుప్పగూలి, రక్తం క్రక్కుతూ పడిపోయాడు. 


వ. తత్‌క్షణంబ పర్వతాకారంబగు దేహంబుతో నొజలుచు నేలం గూలి కేశపాశంబులు సిక్కువడం 
దన్నుకొనుచుం బ్రాణంబులు విడిచె; నప్పుడు నిఖీలభూతంబులు నాశ్చర్యంబు వాందం దద్దాత్రంబున 
నుంది యొక్క సూక్ష్మ తేజంబు వెలువడి గోవిందునిదేహంబుం బ్రవేశించె, నయ్యవసరంబున నగ్రజుమరణంబు 
గనుంగొని కుపితుండై కనుంగవల నిప్పు లుప్పతిల్ల విదూరథుండు గాలానలజ్వాలాభీలకరాళంబైన 
కరవాలంబును బలకయుం గేలం దాల్చి దామోదరుదెసకుం గవయుటయుం గనుంగొని. 919 


ప్రతి : తత్‌క్షణంబు+అ= ఆ వెనువెంటనే; పర్వత +ఆకారంబు +అగు = కొండవంటిఆకారం (పరిమాణం) గలిగిన; 
దేహంబుతోన్‌= శరీరంతో; ఒజలుచున్‌= దుఃఖిస్తు నెలన్‌+కూలి= భూమిపై బడినవాడై; కేశపాశంబులు= (తలయందలి) 
పొడుగాటి (త్రాళ్లవంటి) వెండ్రుకలు; చిక్కు+పడన్‌= చిక్కుపడిపోయేట్టుగా; తన్నుకొనుచున్‌= (బాధచేత) కాళ్లను విదిలించుతూ; 
ప్రాణంబులు= ప్రాణాలు; విడిచెన్‌= విడిచి పెట్టినాడు; అప్పుడు= ఆ సమయంలో; నిఖిలభూతంబులున్‌= సమస్తప్రాణులు; 
ఆశ్చర్యంబున్‌+ఒందన్‌= ఆశ్చర్యపడి చూస్తూ ఉండగా; తద్‌+గాత్రంబునన్‌+ఉండి= ఆతనియొక్క శరీరంనుండి; ఒక్క 
సూక్ష్మతేజంబు= సన్నని యాకారం గల్గిన కాంతి స్వరూపం; వెలువడి= వెలుపలికి వచ్చి; గోవిందుని దేహంబున్‌= 
శ్రీకృష్ణుని శరీరాన్ని ప్రవేశించెన్‌= ప్రవేశించింది; ఆ+అవసరంబునన్‌= ఆ సందర్భంలో; అ(గ్రజమరణంబున్‌= తన 
అన్నయొక్క మృతిని; కనున్‌+కొని= చూచినవాడైై; కుపితుండు+ఐ= కోపగించినవాడై; విదూరథుండు= విదూరథుడనేవాడు; 
కనున్‌+కవల= రెండు నేత్రాలనుండి; నిప్పులు +ఉప్పతిల్లన్‌= (కోపంచేత) అగ్గిరవ్వలు వెలువడుతుండగా; కాల+అనలజ్బాలా= 
ప్రళయకాలంలో మండే అగ్నిజ్వాలలాగాా; ఆభీలకరాళంబు+ఐన= (చూడగానే) భయంకరమై, వెజపు పుట్టించేదైన; 
కరవాలంబునున్‌= ఖడ్డాన్ని పలకయున్‌= డాలును; కేలన్‌+తాల్చి= చేతియందు ధరించి; దామ +ఉదరుదెసకున్‌= శ్రీకృష్ణుని 
వైపునకు; కవియుటన్‌= పరుగెత్తి రావటాన్ని కనున్‌+కొని= చూచి... 


390 శ్రీ మహాభాగవతము 


తా : ఆ క్షణంలోనే దంతవక్షుడు పర్వతంలాంటి శరీరంతో నేలపై బడి తన్నుకొంటూ ప్రాణాలు విడిచినాడు. ఆ దృశ్యాన్ని 
చూస్తున్న సమస్తప్రాణి సమూహం ఆశ్చర్యపడుతూవుండగా, ఒకానొక సూక్ష్మతేజస్సు ఆతని శరీరంలోనుండి బయలువెడలి 
శ్రీకృష్ణునిలో ప్రవేశించింది. ఆ సమయంలో దంతవక్రుని తమ్ముడైన విదూరథుడు మిగులకోపంతో ప్రళయాగ్ని జ్వాలలాగా 
అత్యంత భీకరమైయున్న ఖద్దాన్నీ డాలునూ ధరించ్చి, శ్రీకృష్ణునిమీదికి దూకినాడు. 


చ. జలరుహలోచనుండు నిజసాధనమై తనరారుచక్రమున్‌ 
వలనుగం బూన్సి వైవ నది వారక వానిశిరంబు ద్రుంచెన 
బృలియుండు సౌభ సాల్వ శిశుపాల సహోదర తత్సహోదరా 
వలుల వధించి తత్కులమువారి ననేకులం ద్రుంచె నీ గతిన్‌. 920 


ప్రతి: జలరుహలోచనుండు= తామరపూరేకులవంటి అందమైన, విశాలమైన కన్నులుగలవాడు (శ్రీకృష్ణుడు); 
నిజసాధనము+ఐ = యుద్ధంలో తనకు ముఖ్యఉపకరణమై; తనరు+ఆరు= ప్రకాశించునట్టి, చక్రమున్‌= సుదర్శన చక్రాన్ని; 
వలనుగన్‌= నేర్పుతో; పూన్సివైవన్‌= ధరించి ఆతనివైపు ప్రయోగించగా; అది= ఆ సుదర్శనం; వారక= తప్పక; వానిశిరంబున్‌= 
ఆ విదూరథుని తలను; క్రుంచెన్‌= ఖండించి వేశాడు; ఆ+బలియుడు= బలవంతుడైన ఆ శ్రీకృష్ణుడు; సౌభ= సాభమనే 
మాయాశక్తిగలిగిన విమానపురాన్ని సాల్వ= సాల్వుణ్ణి, శిశుపాల సహోదర= శిశుపాలుని తమ్ముడయిన దంతవక్రుణ్ణి; 
తత్‌+సహ+ఉదర+ఆవలులన్‌= అతని తమ్ముడైన విదూరథుణ్ణి, వానిని అనుసరించి (యెదిరింపవచ్చిన) సమూహాన్ని 
వధించి= చంపివెసి ఈ గతిన్‌= ఇదే విధంగా; తత్‌+కులమువారిన్‌= ఆ వంశానికి చెందిన వాళ్లనూ; న+ఏకులన్‌ 
(అనేకులన్‌)= చాలమందిని; త్రుంచెన్‌= సంహరించాడు. 


తా; శ్రీకృష్ణుడు తన సుదర్శనాయుధాన్ని నిపుణతతో ప్రయోగించి విదూరథుని శిరస్సును (త్రుంచివేశాడు. బలవంతుడైన 
ఆ కమలలోచనుడు ఈ రీతిగా సౌభకాన్ని సాల్వుట్ణి, శిశుపాలుని సోదరుడైన దంతవక్రుణ్ణి, వాని తమ్ముడైన విదూరథుణ్జి, 
తనను ఎదిరించడానీకి వచ్చిన అతని సోదరులను, అలాగే ఆ వంశీయులు చాలమందినీ సంహరించాడు. 


వు అ య్యవసరంబున. 21 
ప్రతి : ఆ+అవసరంబునన్‌= ఆ సందర్భంలో... 
తా: ఆ రీతిగా శ్రీకృష్ణుడు విదూరథుళ్ధి, వాని వంశంవారిని సంహరించిన సమయంలో 
క. నరమునియోగిసురాసుర, గరుడోరగ సిద్ధ సాధ్య గంధర్వ నభ 

శ్చర కిన్నరకింపురుషులు, హరిమహిమ నుతించి రద్భుతానందములన్‌. 922 
ప్రతి : నర= మానవులు; ముని= మునులు; యోగి= యోగులు; సుర= దేవతలు; అసుర= రాక్షసులు; గరుడ= 
గరుడులూ; ఉరగ= ఉరగులు; సిద్ధ= అరుదైన శక్తులుగల సిద్ధులు; సాధ్య= సాధ్యులనే దేవతాజాతీయులు; నభస్‌+చర = 
ఆకాసంలో సంచరించే; కిన్నర= గుర్రపు ముఖం, నరశరీరం గలిగిన దేవజాతివారు; కింపురుషులు= మానవ శిరస్సు, 
గుర్రపుశరీరం గలిగిన దేవజాతివారు; హరిమహిమన్‌= శ్రీకృష్ణుని ప్రభావాన్ని అద్భుత+ఆనందములన్‌= ఆశ్చర్యంతోనూ, 
సంతోషంతోనూ, నుతించిరి= కొనియాడారు. 


దశమస్కంధము - ఉత్తరభాగము 391 


తా; ఆ సమయంలో నరులూ, మునులూ, యోగులూ, దేవతలూ, రాక్షసులూ, గరుడులూ, నాగులూ, సిద్దులూ, 
సాధ్యులూ, గంధర్వులూ, తరచుగా ఆకాశంలో సంచరిస్తూ ఉందే కిన్నరులూ, కింపురుషులూ మొదలైనవారందరూ 
ఆశ్చర్యంతోనూ, ఆనందంతోనూ శ్రీకృష్ణుని మహిమను ప్రస్తుతించారు. 


వ మతియు నప్సరోజనంబులు నృత్యంబులు సలుప, వేల్పులు కుసుమవర్షంబులు గురియ, దేవతూర్యంబు 
లవార్యంబ్యులై మొరయ, యదువృష్టిప్రవఠులు సేవింపం బరమానందంబును బొంది నిజవిజయాంకితంబులైన 
గీతంబుల వందిజనంబులు సంక్షీర్తనంబులు సేయ, నతిమనోహరవిభవాభిరామంబును, నూతనాలంకారంబును 
నైన ద్వారకానగరంబు శుభముహూర్తంబునం టబ్రవేశింపం జనునెడ. 923 


ప్రతి : మజియున్‌= అంతేగాక; అప్సరస్‌+జనంబులు = దేవవేశ్యల సమూహాలు; నృత్యంబులు+చలుపన్‌= నాట్యాలు 
చేయగా; వేల్పులు= దేవతలు; కుసుమవర్షంబులు= పూలవానలు; కురియన్‌= ఆకాశంనుండి కురియించగా; 
దేవతూర్యంబులు= దేవతల మంగళవాద్యాలు; అవార్యంబులు+ఐ= నివారించుటకు వీలుకానంతటి సమృద్ధిగలమైై మొరయన్‌= 
ధ్వనిస్తుందడగా; యదువృష్టి ప్రవరులు= యదువంశీయులలోను, వృష్టివంశమువారిలోను ప్రముఖులైన వ్యక్తులు; సేవింపన్‌= 
భక్తితో తనను అనుసరించి వస్తూ ఉండగా; పరమ+ఆనందంబును= అధికమయిన సంతోషాన్ని పొంది= అనుభవించినవాడ్రై 
నిజవిజయ= తనయొక్క విజయగాథలచేత; అంకితంబులు +అయిన = సమకూర్పబడినవైన; గీతంబులన్‌= పాటలను; 
వందిజనంబులు= (ఆస్టానాల్లో) స్తోత్రాలు చేసేవారు; సంకీర్తనంబులు +చేయన్‌= చక్కగా పాడుతుండగ్యా అతిమనస్‌+హర= 
మనస్సుల్ని ఎంతో ఆకర్షించే; విభవ= గొప్పతనంచే; అభిరామంబును= మిగుల ఒప్పుచున్నదియును; నూతన+ 
అలంకారంబును= కొంగ్రొత్తగా అలంకరింపబడియున్నదియును; ఐన= అయియున్నట్టి; ద్వారకానగరంబున్‌= తన 
రాజధానియైన ద్వారకానగరాన్ని శుభముహూర్తంబునన్‌= మంచి ముహూర్తంలో; ప్రవేశింపన్‌+చను+ఎదన్‌= (శ్రీకృష్ణుడు) 
ప్రవేశించుటకై వెళ్లుతూవుండగా... 


తా : అప్సరసలు నృత్యాలు చేస్తూ ఉందగా, దేవతలు పుష్పవర్నాలు కురిపిస్తూ ఉండగా, దేవదుందుభులు బ్రహ్మాండంగా 
మోగుతూ ఉండగా, యదువృష్టి వీరవరులు అనుసరించి నడువగా, వందిమాగధులు తన విజయగాథల గీతాలను 
ఆలాపిస్తూ ఉండగా వాసుదేవుడు మహావైభవంతో శుభముహూర్తంలో చక్కగా అలంకరింపబడిన ద్వారకా నగరం ప్రవేశించాడు. 


క. పురసతులు విరులు లాజలు, గురుసౌధాగ్రములనుండి కురియంగ వికచాం 
బురుహాక్షుం డంతఃపుర, వర మర్ధిం జొచ్చె వైభవం బలరారన్‌. 924 


ప్రతి : పురసతులు= ద్వారకానగరంలో నివసిస్తూన్న పుణ్యాంగనలు; గురుసౌధ+అ[గ్రములనుండి= పెద్దవైన (ఎత్తెన) 
మేడల పైభాగాలనుండి; విరులు= పూవులు; లాజలు= నీటిలో కొద్దిగా తడిపి తయారు చేసిన మంగళకరాలైన అక్షతలు 
(అక్షతలు); కురియగన్‌= కురిపిస్తూ ఉండగా; వికచ+అంబురుహ+అక్షుండు= బాగుగా వికసించిన తామరపూవువలె 
అందమై; విశాలమైయున్న కన్నులుగలవాడు (శ్రీకృష్ణుడు); వెభవంబు+అలరారన్‌= గొప్పతనం విలసిల్లగాా అంతపురవరము= 
ఉత్తమమైన అంతఃపురాన్ని అర్ధిన్‌= ప్రీతితో) చొచ్చెన్‌= ప్రవేశించాడు. 


తా : ఆ వేళలో ద్వారకపురమందలి పుణ్యప్త్రీలు ఎత్తెన మేడలమీది నుంచి తనపై మంగళాక్షతలను కురిపిస్తూవుండగా, 
శ్రీకృష్ణుడు శుభముహూర్తంలో ఆనందంతో అంతఃపురాన్ని ప్రవేశించాడు. 


392 శ్రీ మహాభాగవతము 


విశే : అధిపతి శత్రువులను జయించి రాజధానిని ప్రవేశించినప్పుడు పుణ్యప్త్రీలు మేడలమీదనుండి ఆయనపై మంగళ 
కరంగా పూవులతో కూడిన అక్షతలను చల్లటం భారతదేశంలో ప్రాబీనకాలంనుండీ ఆచరింపబడుతూవున్న ఉత్తమమైన 


ఆచారం. 


వ. అట్లు యోగీశ్వరేశ్వరుండును, షద్గుణ శ్వర్యసంపన్నుండును, నిఖిలజగదీశ్వరుండును నైన 
పురుషోత్తముండు సుఖంబుండె నంత. 90205 
ప్రతి : అట్లు= ఆ విధంగా (పురప్రవేశం కావించి) యోగి +ఈశ్వర +ఈశ్వరుండును= యోగులలో శ్రేష్టులైన వారందరికీ 
ఉత్తముడైనవాడును; షట్‌+గుణ= ఆలు ప్రశస్తగుణములతోనూ; ఐశ్వర్య= ఎనిమిదివిధాలైన ఐశ్వర్యాలతోనూ; 
సంపన్నుండును= కూడుకొని ఉన్నవాడును; నిఖిలజగత్‌= సమస్త ప్రపంచానికి; ఈశ్వరుండునున్‌+ఐన= పాలకుడైన; 
పురుష+ఉత్తముండు= పురుషులందరిలోకీ శ్రేష్టుడైన శ్రీకృష్ణుడు; సుఖంబు+ఉండెన్‌= సంతోషంతో ఉన్నాడు; అంతన్‌= 
అటుపిమ్మట... 
తా : ఆ రీతిగా యోగీశ్వరేశ్వరుడూ, షద్దుణిశ్వర్యసంపన్నుడూ, సమస్తజగత్తుకు అధిపతీ అయిన శ్రీకృష్ణుడు ద్వారకానగరిలో 
సంతోషంగా ఉన్నాడు. ఆ తర్వాత 
క. కౌరవపాండవపృథుసమ, రారంభ మెతింగి తీర్థయాత్ర నెపముగా 

సీరాంకుం డుభయకులులకు, నారయ సముం డగుటం జేసి యరిగె నరేంద్రా! 926 
ప్రతి : నర+ఇంద్రా!= నరపతీ! (పరీక్షిత్‌ రాజేంద్రా!); సీర+అంకుండు= నాగలి గుర్తుగా గలవాడు - బలరాముడు; 
కౌరవపాండవ= కౌరవుల, పాండవులయొక్క పృథు= గొప్పదైన; సమర+ఆరంభము= యుద్ధం మొదలయ్యే సంగతిని; 
ఎథింగి= ముందుగానే తెలుసుకొన్నందున; ఆరయన్‌= ఆలోచించిచూడగా; ఉభయకులులకున్‌= ఆ రెండువంశాల 
వారికిని సముండు+అగుటన్‌+చేసి= సమానుడై ఉన్నందువలన; తీర్థయాత్ర నెపము+కాన్‌= పుణ్యతీర్ధాలకు యాత్ర 
కావించడం అనే మిషతో; అరిగెన్‌= వెళ్లాడు. 
తా: పరీక్షిన్మహారాజా! బలరామదేవుడు కౌరవపాండవయుద్ధం త్వరలో ప్రారంభం కానున్నదని తెలుసుకొన్నవాదై ఇరు 
పక్షాలకూ సమానంగా కావలసినవాడు కాబట్టి, తీర్థయాత్రలు చెయ్యాలనే నెపంతో ద్వారకనుండి తరలివెళ్లాడు. 


$ఫ బలరాముండు తీర్థయాత్రకు(జనుట 1 


వ. అట్లు సని మొదలం బ్రభాసతీర్ధంబున నవగాహంబు సేసి, యందు దేవర్సిపితృతర్ప్చణంబులు సంప్రీతిం 
గావించి విమలకేజోధనులగు భూసురప్రవరులు దనతో నరుగుదేరం గదలి చని క్రమంబున సరస్వతియు 
బిందుసరోవరంబును వజతీర్ధంబును విశాలానదియు సరయువును యమునయు జాహ్నవీ తీర్థంబును 
గనుంగొనుచు నచట నచట నవగాహనదేవర్షిపితృతర్పణ బ్రాహ్మణసంతర్పణంబులను భూసురయుక్తుందై 
నడపుచుం జని సకలలోక స్తుత్యంబును నిఖీలముని శరణ్యంబు నగు నైమిశారణ్యంబు సొచ్చి, యందు 
దీర్హసత్రంబు నడపుచున్న మునిజనంబులం గనుంగొనిన వారును ప్రత్యుత్ధానంబు సేసి రామునకు వినతులై 
యాసన పూజావిధానంబులు గావించిన నతండును బ్రముదితమానసుం డగుచు సపరివారంబుగాం గూర్చున్న 
యెడ. 927 


దశమస్కంధము - ఉత్తరభాగము 393 


ప్రతి : అట్ల్ను= ఆ విధంగా; చని= తీర్థయాత్రకు వెడలి; మొదలన్‌= తొలుత; ప్రభాస తీర్ధంబునన్‌= “ప్రభాసం) అనే 
పేరుగల పుణ్యతీర్థంలో; అవగాహంబు+చేసి= మునిగి (స్నానంచేసి); అందున్‌= ఆ పుణ్యతీర్థంలో; దేవ+బుషి+పితృ= 
దేవతలకు, బుషులకు, పితృదేవతలకు; తర్పణంబులు= మంత్రపూర్వకంగా తృప్తిని కలిగించే కార్యాలను; సంప్రీతిన్‌= 
ఎంతో (శ్రద్ధాసక్తులతో; కావించి= చేసి; విమల తేజస్‌ +ధనులు +అగు= స్వచ్చమైన బ్రహ్మతేజస్సే ధనంగా గలవారయిన; 
భూసురప్రవరులు= ఉత్తములైన బ్రాహ్మణులు; తనతోన్‌= తనవెంట; అరగు+తేరన్‌= రాగా; కదలి చని= ప్రయాణమై; 
'క్రమంబునన్‌= వరుసగా; సరస్వతియున్‌= సరస్వతీనదిని; బిందుసరోవరంబును= బిందుసరస్సును; వజ్రతీర్ధంబును= 
వజతీర్టాన్ని; విశాలానదియున్‌= 'విశాలా' అనే నదిని; సరయువును= సరయూనదిని; యమునయున్‌= యమునానదిని; 
జాహ్నవీ తీర్ధంబును= గంగా నదిని; కనున్‌+కొనుచున్‌= సందర్శిస్తూ అచటన్‌+అచటన్‌= ఆయాపుణ్యనదీ తీర్థాలలో; 
అవగాహనంబులును= మునుగుటలును (పవిత్రస్నానాలను); దేవ +బుషి+పితృ తర్పణంబులును= దేవతలకు, బుషులకు, 
పితృదేవతలకు, తర్పణకార్యాలను; భూసురసంతర్పణంబులును = బ్రాహ్మణులకు భోజనాలను సమర్పించడంద్వారా 
సంతోషింపజేసి; భూసురయుక్తుండు+ఐ= తన వెంట వచ్చిన బ్రాహ్మణులతో కూడుకొన్నవాడై; నడపుచున్‌= ఆచరిస్తూ 
చని= ముందుకేగి; సకలలోక= సమస్తలోకాలవారిచేత; స్తుత్యంబును= కొనియాడదగిందై ఉన్న నిఖిలమునిజన శరణ్యంబున్‌+ 
అగు= మునిజనులకందరికీ నిలయమై ఉన్న; నైమిశ+అరణ్యంబున్‌= నైమిశమనే పేరుగల అడవిని; చొచ్చి= ప్రవేశించి; 
అందున్‌= (పవిత్రమైన) ఆ అరణ్యంలో; దీర్హసత్త్రంబు= బహుకాలపరిమితిగల గొప్ప యజ్ఞాన్ని నడపుచున్న= నిర్వహిస్తున్న 
మునిజనంబులన్‌= మునుల సమూవిన్న్వి కనున్‌+కొనినన్‌= దర్శించగా; వారును= ఆ మునీశ్వరులును; 
ప్రతి+ఉత్దానంబు+చేసి= భక్తి గౌరవాలచే ఎదురేగి వచ్చి; రామునకున్‌= బలరామదేవునికి; వినతులు +ఐ= వినయంతో 
నమస్కారాలు చేసినవారై ఆసన= కూర్చోవడానికి తగిన పీఠాన్ని; అర్హ్య+ఆది= పూజించడానికి తగిన వస్తువుల్ని 
సమర్పించడంలో; పూజావిధానంబులు = పూజించేటటువంటి కార్యక్రమాలను; కావించినన్‌= నెరవేర్చగా; అతండును = 
ఆ బలరామదేవుడును; ప్రముదితమానసుందడు +అగుచున్‌= సంతోషంతో మనస్సు నిండినవాడై; సపరివారంబు+కాన్‌= 
తన వెంట వచ్చిన విప్రోత్తములు మొదలైనవాళ్లతో కూడ; కూర్చున్న+ఎడన్‌= కూర్చున్నప్పుడు... 


తా :; ఆ విధంగా బలరాముడు తీరయాత్రలకు బయలుదేరి మొదట ప్రభాసతీర్దానికి వెళ్లి, పుణ్యస్నానం ఆచరించి, ప్రీతితో 
దేవతలకు, బుషులకు, పితృదేవతలకు తర్పణాలు వదిలాడు. బ్రాహ్మణోత్తములు వెంటరాగా, సరస్వతీనది, బిందు 
సరోవరం, వజతీర్ధం, విశాలానది, సరయూనది, యమున, గంగ మున్నగుపుణ్యనదుల్లో స్నానాలు చేసి, దేవ, బుషి 
పితృగణాలకు తర్పణాలు నిర్వహించాడు. బ్రాహ్మణ శ్రేష్టులకు సంతర్పణలు చేశాడు. అనంతరం సమస్తలోకాలకు స్తుతి 
పాత్రమైందీ, సకల మునిసమాజానికి నివాసమూ - అయిన నైమిశారణ్యంలోకి ప్రవేశించాడు. ఆ సమయంలో 
ఆ మునీశ్వరులు సుదీర్జకాలికమైన సత్రయాగాన్ని నిర్వహిస్తున్నారు. వారందరూ బలరామునికి భక్తితో ఎదురేగి, వినయంతో 
స్వాగతం పలికి, అతిథి సత్మారాలు ఆచరించారు. అందుకు ఆనందించి, బలరాముడు సపరివారంగా ఆసీనుడైనాడు. 


విశే : “ప్రభాసము” ; సౌరాష్టదేశంలో సరస్వతీనది పడమటిసముద్రంలో కలిసేచోట వెలసియున్న పుణ్యతీర్థం. చంద్రుడు 
ఈ నదిలో స్నానంచేసి, తనకృశత్వాన్ని వదిలించుకొని ప్రభాసుదైనాడు. ఇందువలన ఆ తీర్చానికి “ప్రభాస తీర్ధమనే 
నామధేయం సార్ధకంగా ఏర్పడింది. 
క. అఆ నెజిం దనుం గని ప్రత్యు, త్ధాన నమస్మ్కారవిధులు దగ నడపక పెం 

పూనిన పీఠముపై నా, సీనుండగు సూతు శేముషీవిఖ్యాతున్‌. 0928 


394 శ్రీ మహాభాగవతము 


ప్రతి : ఆ నెటిన్‌= ఆ క్రమంలో; తనున్‌+కని= తనను చూచి; ప్రతి+ఉత్భాన= భక్తి గౌరవాలతో లేచి ఎదురు వెళ్లటం; 
నమస్మారవిధులు= నమస్మారం చేయటంలాంటి చర్యలు; తగన్‌+నడపక = సముచితరీతిని చేయకుండా; పెంపు+ఊనిన = 
గొప్పతనం పెంపొందిన; పీరముపైన్‌= ఉన్నతమగు ఆసనంమీద; ఆసీనుండు +అగు= కూర్పొనియున్న శేముషీవిఖ్యాతున్‌= 
ప్రజ్ఞచేత ప్రసిద్ధి చెందినవాణ్ణి; సూతున్‌= సూతుడనే పౌరాణికుణ్ణి... 


తా: ఆ సమయంలో తక్కిన మునులలాగా తన కెదురేగి వచ్చి నమస్మారాది సముచిత కార్యాలను చెయ్యకుండా ఉన్నతా 
సనంమీద అలాగే కూర్చుండిన ప్రజ్ఞాసముపేతుదైన సూత పౌరాణికుణ్ణి 


విశే : “జ్ఞానవయోవృద్దుడు వచ్చినప్పుడు యువకుడుగా ఉన్నవాడి ప్రాణాలు నిలువున పైకి పోవడానికి ప్రయత్నిస్తాయి. 
కాబట్టి, చిన్నవయస్సులో ఉన్నవాడు కూర్చున్నన్థానం నుండి లేచి, ఎదురేగి నమస్కరించి, మర్యాద చేయడంవలన 
ఆ ప్రాణాలు పోకుండా నిలుస్తాయి.” అని మనుధర్మశాస్త్రం సూచించింది. (మను-2-120) 


వ. కనుంగొని యతనిసమీపంబున నున్న విప్రవరులం జూచి రాముండు రోషించి “వీండు నన్నుం గని 
లేవకుండుటకు హేతు వెయ్యదియొకో? ఈ ప్రతిలోమజాతుండు మునిగణసభాస్థలంబునం దానొక్క 
ముఖ్యుండపోలె దురభిమానంబున శక్తిమనుమనివలనం గొన్నికథలు గాథలు గజచి విద్వద్గణ్యుని విధంబున 
విజ్ఞవీంగెడును; నీచాత్ముం డభ్యసించు విద్యలెల్లను మనంబున విచారించి చూచిన మదకారణంబులు గాని 
సత్వగుణగరిష్టంబులు గావు, ధర్మసంరక్షణంబు సేయ నవతరించిన మాకు నిట్టి దుష్టమర్దనం బవశ్యకర్తవ్యం, 
బని తలంచి హస్తంబున ధరించిన కుశాగ్రంబున నా సూతుని వధించిన నక్కడి మునీంద్రు లెల్ల హాహాకారంబుల 
తోడం దాలాంకునిం జూచి యిట్లనిరి. 929 


ప్రతి : కనున్‌+కొని= చూచి; అతని సమీపంబునన్‌= ఆ సూతునికి దగ్గరగా ఉన్నట్టి; విప్రవరులన్‌= బ్రాహ్మణ శ్రేష్టులను; 
చూచి= చూచి; రాముండు= బలరాముడు; రోషించి= కోపగించినవాడై; వీండు= ఈ సూతుడు; నన్నున్‌+కని= (పూజ్యుడనైను 
నన్ను చూచికూడా; లేవక+ఉండుటకున్‌= గౌరవసూచకంగా లేవక అలాగే కూర్చొని ఉండటానికి; హేతువు= కారణం; 
ఏ+అది+ఒకో?= ఏదో?; ఈ ప్రతితలోమ జాతుందు= ఉన్నత కులానికిచెందిన ప్రీకి, తక్కువకులంలో పుట్టిన పురుషునికి 
జన్మించిన ఇతడు (సూతుడు,; మునిగణ= మునుల సమూహంతోగూడిన; సభాస్థలంబునన్‌= సభాప్రదేశంలో; తాను= 
తాను; ఒక్క ముఖ్యుండు+అ+పోలెన్‌= అందరికన్నా ప్రముఖుడయిన వ్యక్తివలె; శక్తిమనుమని వలనన్‌= శక్తి మహామునియొక్క 
మనుమడైన వేదవ్వాసునివల్ల; కొన్ని కథలు, గాథలు= కొన్ని కథలను, కొన్ని చరిత్రలను; కజచి= నేర్చుకొని; విద్వత్‌+గణ్యుని 
విధంబునన్‌= విద్వాంసులలో లెక్కింపదగ్గవాణ్సి; దుర్‌+అభిమానంబునన్‌= చెడ్డదైన అహంభావంతో; వీగెడును+ 
వీంగడును= అతిశయంగా గర్విస్తున్నాడు; ఇట్టి నీచ+ఆత్ముండు= ఇలాంటి అల్పమైన మనస్సు (భావన)కలవాడు; అభ్యసించు= 
నేర్చేటటువంటి; విద్యలు+ఎల్లను= విద్యలన్నీ మదకారణంబులు +కాని= గర్వాన్ని కల్లించేవెగాని, సత్వగుణ = నిర్మలమైన 
సత్వగుణంచేత; గరిష్టంబులు+కావు= శ్రేష్టమైనవి కావు; ధర్మసంరక్షణంబు +చేయన్‌= ఈ లోకంలో ధర్మాన్ని కాపాడటానికి; 
అవతరించిన = మనుష్యరూపంతో జన్మించినట్టి;ి మాకున్‌= మాకు; ఇట్టి= ఇలాంటి; దుష్టమర్దనంబు= దుర్మార్గులను 
సంహరించటం; అవశ్యకర్తవ్యంబు= తప్పనిసరిగా చేయదగి ఉంది; అని తలంచి= అని మనస్సునందు నిశ్చయించి; 
హస్తంబునన్‌= చేతియందు; ధరించిన= తాల్చి ఉన్న కుశ+అ[గ్రంబునన్‌= దర్భగడ్డియొక్క కొనతో; ఆ సూతునిన్‌= అక్కడ 


దశమస్కంధము - ఉత్తరభాగము 395 


కూర్చుండి ఉన్న సూతుఖ్జి; వధించినన్‌= చంపగా? అక్కడి ముని+ఇంద్రులు +ఎల్లన్‌= అక్కడ నున్న మునీశ్వరులందరూ; 
హాహాకారంబులతోడన్‌= అధికమైన విచారాన్ని వెల్లడించే “హా! హా[ియనే శబ్దాలను చేస్తున్నవారై; తాల +అంకునిన్‌+చూచి= 
తాటిచెట్టు (జండా పై) గుర్తుగా గలవాదైన బలరాముణ్ణి చూచి; ఇట్లు+అనిరి= ఈ ప్రకారంగా అన్నారు. 


తా : సూతుడు తనను జూచి లేవనందుకు బలరాముడు కోపించాడు. వెంటనే అచ్చటి బుషులను చూచి ఇలా పల్మాడు 
“వీడు మహర్చులసభలో తానే పెద్దగా భావించి, దురభిమాని ఐనాదు. వ్యాసునివద్ద కొన్ని కథలూ, గాథలూ నేర్చుకొని 
విద్వాంసుడినని విర్రవీగుతున్నాడు. విద్య ఇలాంటి అల్పులలో గర్వాన్నే పెంచుతుందిగాని సత్త్వగుణాన్ని పెంపొందించదు 
కదా! ధర్మాన్ని సంరక్షించేందుకై అవతరించిన మాకు ఇలాంటి దుష్టుల్ని శిక్షించడం అవశ్యకర్తవ్యం' - అని పలుకుతూ తన 
చేతిలోగల దర్భపోచయొక్క కొనతో సూతుణ్సి సంహరించాడు. అది చూచి అక్కడి మునీంద్రులందరూ హాహాకారాలు 
చేశారు. అనంతరం బలరామునితో ఇలా పల్మినారు. 


విశే : సూతుడు : క్షత్రియునికి బ్రాహ్మణప్రీయందు జన్మించినవాడు; లేదా వైశ్యునికి క్షత్రియప్రీయందు జన్మించినవాడు 
సూతుడు. అందువల్లనే బలరాముడు సూతుజ్జి “ప్రతిలోమజాతుడు” - అని పేర్కొనినాడు. ద్వాపరయుగంలోని 
భారతీయసమాజంలో సూతకులస్థులు విద్యావేత్తలైన పారాణికులుగా, యుద్ధనీతినిపుణులుగా, రథసారథులుగా 
ప్రముఖన్థానాన్ని వహించియుండినారు. 


క. అనఘా! యితనికి బ్రహ్మా, సన మే మిచ్చుటను నీవు సనుదే నితం డా 
సనము దిగం డయ్యె నింతయు, మును నీమది నెజుంగ నర్ధముం గలదె? హలీ! 9390 


ప్రతి : అనఘా!= పాపంలేనివాడా! (మహాత్మా!) హలీ!= నాగలిని ధరించువాడా! (బలరామా!); మేము= నైమిశారణ్యంలోని 
బుషులమైన మేమందరం; ఇతనికిన్‌= ఈ సూతపౌరాణికునికి; బ్రహ్మ+ఆసనము= ఉత్తముడయిన బ్రాహ్మణునికి ఇయ్యదగిన 
స్థానాన్ని ఇచ్చుటను= ఇచ్చి ఉన్నందున; ఇతడు= ఈ సూతుడు; నీవు+చనుదేన్‌= నీ విచ్చటికి విచేయగా; ఆసనము = 
అట్లుమె మిచ్చిన ఉన్నతపీఠంనుండి; దిగడు +అయ్యెన్‌= దిగకుండా ఉండినాడు; ఇంతయున్‌= ఈ విషయమంతా; మును= 
ముందుగా; నీ మదిన్‌= నీయొక్క మనస్సునందు; ఎజుగని+అర్థమున్‌+కలదె? = తెలియజాలని సంగతి అంటూ ఉంటుందా? 
(ఉండదు కదా!) 


తా ; మహానుభావా! బలరామా! మా కందరికీ పురాణాలు వివరిస్తూ ఉన్న ఈ సూతునికి (ఈ యజ్ఞంపూర్తి అయ్యేదాకా) 
శ్రేష్టమైన బ్రహ్మాసనాన్ని మేమే ఏర్పరచాము. అందువల్లనే నీవు వచ్చినప్పుడు ఈతడు బ్రహ్మాసనంనుండి దిగలేదు. (అవతార 
పురుషుడవయిన) నీ మనస్సుకు ముందుగా ఈ విషయం తెలియకుండా ఉంటుందా? (ఉండదు కదా!) 
క. ఎటింగెజింగి బ్రహ్మహత్యా, దురితంబున నీమనంబు దూకొనెం బాపో 

త్తరణప్రాయశ్చిత్తము, దొరంకొని కావింపు మయ్య దుర్దనహరణా! 931 
ప్రతి : దుర్దనహరణా! = పాపాత్ములైనవారిని సంహరించువాడా!; ఎజిగి+ఎటిగి= తెలిసి తెలిసి నీ మనంబు= నీ మనస్సు; 
బ్రహ్మహత్యా= బ్రాహ్మణుని సంహరించుట అనేటటువంటి; దురితంబునన్‌= పాపమునందు; దూంట+కొనెన్‌= చొజవతో; 
పాప+ఉత్తరణ= ఈ పాతకంనుండి దాటుటకు అనువయిన; ప్రాయళశ్చిత్తమున్‌= పాపపరిహారమునకై చేయదగియుండు 
కర్మమును; దొరకొని= ప్రయత్నించి; కావింపుము+అయ్య= చేయవయ్యా! 


396 శ్రీ మహాభాగవతము 


తా ; దుష్టులను సంహరించే స్వభావంగల బలరామదేవా! తెలిసితెలిసీ నీవు బ్రహ్మహత్యాపాతకానికి పాల్పడినావు. 
ఈ పాప నివారణకు తగిన ప్రాయళ్చిత్తకార్యాన్ని వెంటనే ప్రారంభించవలసింది. 


విశే ; సూతుడు పుట్టుకచేత బ్రాహ్మణేతరుడైనను నైమిశారణ్యబుషులు తమ తపశ్శక్తివల్ల ఉన్నతమగు బ్రహ్మాసనంపై 
ఆయన్ను కూర్చుండజేసినారు. ఆ విధంగా అతనికి బ్రాహ్మణత్వం ప్రాప్తించింది. ఆతణ్జి సంహరించినందున బలరామునికి 
బ్రహ్మహత్యాపాతకం చుట్టుకొనింది. 


వ. అదియునుం గాక పరమపావనుండవైన నీవు ధర్మంబు దప్పిన నెవ్వరు మాన్పంగలరు? కావునం 
బ్రాయశ్చిత్తంబు గైకొని నడపకున్న ధర్మంబు నిలువ; దట్లు గావున దీనికిం బ్రతీకారంబు పుట్టింపు” మనిన 
నతండు వారలం గనుంగొని '“తామసంబున నిట్టి పాపంబు సేయంబడియె. దీనికి ముఖ్యపక్షంబునం 
బ్రతికృతి యొఖింగింపుండు, వీనికి నాయువును బహుసత్త్వంబును నొసంగిన మీ కిష్టం బగునే? నట్లు 
నాయోగమాయచేం గావింతు నన నమ్మునులు నీ యస్త్రమాహాత్యంబునకు మృత్యువునకు మాకు నెవ్విధంబున 
వైకల్యంబు నొందకుండునట్లు గావింపు మనిన నతం డందజం జూచి యప్పుడు. 932 


ప్రతి : అదియునున్‌+కాక= అంతేగాకుండా; పరమపావనుండవు+ఐన= పరమపవిత్రుడవైనట్టి; నీవు= (అవతారపురుషుడవై 
నట్టి) నీవు; ధర్మంబు +తప్పినన్‌= ధర్మాన్ని ఆచరింపక అతిక్రమించినట్లయితే; ఎవ్వరు= ఎవ్వరు; మాన్పన్‌+కలరు? = 
నివారింపగలరు? (నివారింపజాలరు) కావునన్‌= అందుచేత; ప్రాయశ్చిత్తంబున్‌+కైకొని= అందుకు పరిహారమైన పద్ధతిని 
చేపట్టి నడపకున్నన్‌= ఆచరింపకపోయినటైకే; ధర్మంబు= ధర్మమార్దాన్ని ఆచరించటం; నిలువదు= ఉండదు; అట్లు+కావునన్‌= 
పరిస్థితి అట్లు ఉందికాబట్టి; దీనికిన్‌= ఈ బ్రహ్మహత్యాదోషానికి; ప్రతీకారంబు= బదులు చేయటం (పరిహారం); పుద్టింపుము= 
కల్పించవలసింది; అనినన్‌= అని పల్మగా; అతండు= ఆ బలరాముడు; వారలన్‌= ఆ మహర్షులను; కనున్‌+కొని= చూచి; 
తామసంబునన్‌= కోపంవలన; ఇట్టి పాపంబు= ఇటువంటి పాపకార్యం (సూతుణ్జి చంపటం); చేయన్‌ +పడియెన్‌= 
చేయడం జరిగింది; దీనికిన్‌= ఈ పాపానికి; ముఖ్యపక్షంబు+ఐన= ప్రధానమైన పద్ధతియైన; ప్రతికృతిన్‌= బదులు 
కార్యాన్ని ఎటింగింపుండు= తెలియచేయండి; వీనికిన్‌= ఈ సూతునికిి ఆయువును= పరిపూర్ణమైనఆయుస్సును; 
బహుసత్త్వంబునున్‌= గొప్పదైన బలమును; ఒసంగినన్‌= ఇచ్చినట్లయితే; మీకున్‌+ఇష్టంబు +అగునేన్‌= ప్రియమయిందయితే; 
నా యోగమాయచేన్‌= యోగంద్వారా సాధించిన విశిష్టమైన నామాయాశక్తిచేత;ు అట్లు= ఆ విధంగానే; కావింతున్‌= 
చేస్తాను; అనినన్‌= అనిచెప్పగాా ఆ+మునులు= ఆ బుషీశ్వరులు; నీ+అ'స్రమాహాత్య్యంబునకున్‌= (నీవు దర్భ్శకొస ద్వారా 
ప్రయోగించిన మంత్రపూర్వకమైన) క్రీ బాణంయొక్క మహిమకు; మృత్యువునకున్‌= జరిగిపోయిన మరణంయొక్క సంపుటనకు; 
మాకున్‌= ఈ సూతునికి ఉత్తమాయుస్సును, శక్తిని ఇచ్చి వివిధ పుణ్య కథలను వినుచున్న మా సత్యవాక్కులకూ; 
ఏ విధంబునన్‌= ఏ రీతిగా వైకల్యంబు+ఒందకుండున్‌= లోపం వాటిల్లకుండా ఉంటుందో; అట్లు= ఆ విధంగా; 
కావింపుము= చేయుము; అనినన్‌= అనికోరగా; అతండు= ఆ బలరామదేవుడు; అందజన్‌+చూచి= ఆ బుషీశ్వరుల 
నందరిని చూచి; అప్పుడు= ఆ వేళ... 

తా : అంతేగాక, పరమపవిత్రుడవైన నీవే ధర్మాన్ని తప్పితే, ఇక మాన్పగలవారెవరు? కాబట్టి, నీవు ప్రాయశ్చిత్తం చేసుకోకపోతే 


ధర్మానికి మనుగడ ఉండదు గనుక, నీవు ఇందుకు అనుగుణమైన ప్రాయళ్చిత్తాన్ని ఆలోచించు. అప్పుడు బలరాముడు 
వాళ్లతో ఇలా అన్నాడు. 'తొందరపడి ఈ పాపం చేశాను. దీనికి ప్రతిక్రియను మీరే తెల్పగలరు. నా యోగమాయా 


దశమస్కంధము - ఉత్తరభాగము 397 


ప్రభావంచేత సూతుజ్లి బ్రతికించి, దీర్హమైన ఆయుర్ద్థాయంగల గొప్ప బలవంతుణ్ణిగా చేస్తాను. అది మీకు సమ్మతమేనా?” 
(అన్నాడు) 
అప్పుడు బుషులు ఇలా అన్నారు : 

“దేవా! నీ అస్రప్రభావానికీ, మృత్యుదేవతకూ, మాకూ (మా సత్యవాక్కులకూ,) ఎటువంటిలోటు వాటిల్లకుండే 
విధంగా చేయవలసింది. అప్పుడు బలరాముడు మరల బుషులతో ఇలా పల్మినాడు. 
క. ధాత్రీవర! సమధిక చా, రిత్రుండు హలపాణి పలికె ధృతి 'నాత్మావై 

పుత్రక నామాసి' యను ప, విత్రశ్రుతి వాక్యసరణి విశదం బగుటన్‌. 9938 
ప్రతి : ధాత్రీవర!= భూనాథా! (పరీక్షిన్మహీపతీ!); సమ్‌ +అధికచారిత్రుడు= మిగుల అతిశయమైన జీవితచరిత్ర 
గలిగియున్నవాడగుు; హలపాణి= నాగలిని చేతిలో (ఆయుధంగా) ధరించి ఉండేవాడు (బలరామదేవుడు); ధృతిన్‌= 
ధైర్యంతో (స్థిరమైన అభిప్రాయంతో); పలికిన్‌= ఇలా పలికినాడు; ఆత్మా(త్వం)= జీవుడవైన నీవు; వై= నిశ్చయంగా, 
పుత్రకనామా+అసి= పుత్రుడవుగా జన్మిస్తున్నావు; అను= అనేటటువంటి; పవిత్ర= పరిశుద్ధమైన (స్వచ్చమైన); శ్రుతి= 
వేదంలోని; వాక్యసరణి= వాక్యరీతి; విశదంబు+అగుటన్‌= ప్రసిద్ధమైందగుటచేత... 
తా : పరీక్షిన్మహారాజా! ఉదాత్తచరితుడైన బలరామదేవుడు నిశ్చయభావంతో బుషుల నుద్దేశించి ఇలా పలికినాడు. “ఆత్మా 
వై పుత్ర నామాసి” - అనే పవిత్రమైన వేదవాక్యం ప్రసిద్ధమై ఉన్నది కదా! అందువలన 
క. ఈ సూతసూనుం డిపుడు మ, హాసత్త్సము నాయువును ననామయమును వి 

ద్యా సామర్ధ్యము గలిగి సు, ధీసత్తములార! యీక్షితిన్‌ విలసిల్లున్‌. 934 
ప్రతి : సుధీసత్తములార! = పండిత్రేష్టులైన బుషిపుంగవులారా!; ఈ సుతసూనుడు= (నేను బతికిస్తున్న) ఈ సూతుని 
కుమారుడు; ఇపుడు= ఇప్పటినుండి; మహాసత్వము= గొప్పబలము, సత్వగుణమూ; ఆయువును= సుదీర్హమైన 
ఆయుర్దాయమును; అనామయమును= ఆరోగ్యమును; విద్యాసామర్థ్యము= సకలవిద్యలలో నైపుణ్యాన్ని కలిగి= పొందినవాడై 
ఈక్షితిన్‌= ఈ భూమిపై; విలసిల్లున్‌= ప్రకాశిస్తాడు. 
తా : విద్వత్‌ శ్రేష్టులైన మునీంద్రులారా! నేను బతికిస్తున్న ఈతని పుత్రుడు నేటినుండి అధికమైన బలం, పరిపూర్ణమైన 
ఆయుస్సు, మంచి ఆరోగ్యం, చక్కని విద్యాప్రావీణ్యం గలిగినవాదై ఈ లోకంలో ప్రకాశిస్తాడు. 
విశే :; 1. బలరామదేవుడు తాను సంహరించిన సూతునినుండి తన యోగమాయాప్రభావంతో ఆతని పుత్రుని (మరియొక 
సూతుని) సృష్టించాడు. ఆతనికి అమితబలాన్ని ఆయుస్సును, ఆరోగ్యాన్ని ప్రసాదించాడు. 
చనిపోయిన తండ్రియగు సూతుని పేరు రోమహర్షణుడు; ఆతనినుండి సృష్టింపబడిన సూతుని పేరు రౌమహర్షణి (ఉగ్రశవసుడు). 


2. రోమహర్షణుడు సాక్షాత్తుగ జీవితుడు కాకపోవటంచేత బలరాముని అస్తానికి, మృత్యువునకు సత్యత్వం చేకూరింది. 
అలాగే సూతుడు పుత్రుని రూపంలో జీవించడంచేత, అతనికి బలం, ఆయుస్సు, ఆరోగ్యం చేకూరటంచేత బుషీశ్వరుల 
వాక్కులకు సత్యత్వం సిద్ధించింది. 


వ. అని సూతుం బునర్జీవితుంగాం జేసి మునులం జూచి యిట్లనియె. 935 


398 శ్రీ మహాభాగవతము 


ప్రతి : అని= అని పలికి; సూతున్‌= (రోమహర్షణుడను) సూతుజ్ణి ఆతని కుమారుని ద్వారా; పునః+జీవితున్‌+కాన్‌= 
మరల బ్రతికిన వానినిగా చేసి= చేసి మునులన్‌+చూచి= అచ్చటి మునీంద్రులను చూచి; ఇట్లు+అనియెన్‌= మరల 
ఈ విధంగా పల్మినాడు. 
తా : బలరామదేవుడు సూతుణ్ణి ఆతని పుత్రుని రూపంతో బ్రతికించి మళ్లీ ఇలా అన్నాడు. 
తే. “ఏ నెబుంగక చేసిన యీ యవజ్ఞ, శాంతి వొంద నేయది యభీష్టంబు మీకు 

దానిం గావింతు ననిన మోదంబు నొంది, పలికి ర త్తాపసులు హలపాణిం జూచి. 936 
ప్రతి : ఏన్‌= నేను; ఎజుంగక=సూతునికి మీరు బ్రహ్మాసనం ఇచ్చిన సంగతి తెలియక; చేసిన= చేసినట్టి; ఈ+అవజ్ఞ= 
అనాదరపూర్వకమైన అపరాధం; శాంతి+పొందన్‌= ఉపశమించుటకు; మీకు= పెద్దలైన మీకు; ఏ+అది= ఏ విషయం; 
అభి+ఇష్టంబు= మిక్కిలి ఇష్టమయిందో; దానిన్‌= ఆ విషయాన్ని కావింతున్‌= చేస్తాను (చెప్పండి!) అనినన్‌= అనికోరగా; 
ఆ+తాపసులు= ఆ బుషీశ్వరులు; మోదంబున్‌+ఒంది= (బలరాముని పశ్చాత్తాపంతోకూడిన మాటలకు) సంతోషించినవారై; 
హలపాణిన్‌= నాగలిని చేతియందు ధరించి ఉందేవాడైన (నాగలి ఆయుధంగా గలవాడైన) బలరామదేవుణ్ణి; చూచి... 
తా : “నేను మీయెడల తెలియక చేసిన ఈ అపరాధం శాంతించే విధంగా, అందుకు ప్రాయశ్చిత్తంగా మీకు మిగుల 
ఇష్టమైన ఏదైన ఒక కార్యాన్ని చేస్తాను; సెలవీయండి!” అని పల్మగా ఆ మహర్షులు బలరాముణ్లి చూచి 
చ. 'హలధర! యిల్వలుండను సురారితనూజుండు పల్వలుండు నాం 

గలం డొక దానవుండు బలగర్వమునం బతిపర్వమందు న 

చ్చలమున వచ్చి మా సవనశాలల మూత్రసురాస్రపూయ వి 

ట్పలలము లోలిమైం గురిసి పాడజం జేయును యజ్ఞవాటముల్‌. 937 


ప్రతి : హలధర!= బలరామదేవా!; ఇల్వలుండు+అను= ఇల్వలుడు అనే పేరుగల; సుర+అరి= దేవతలశత్రువు 
(రాక్షసునియొక్క తనూజుడు= తనయుడు; పల్వలుండు+నాన్‌= పల్వలుడు అనే (థేరుగలిగిన); ఒక దానవుండు= 
ఒకానొక రక్కసుడు; కలడు= ఉన్నాడు; ప్రతి పర్వము+అందున్‌= (వాడు) ప్రతిమాసంలో వస్తుండే పూర్ణిమ, అమావాస్య 
- అనే పర్వదినాలలో; అచ్చలమునన్‌= పట్టుదలతోగూడిన ఆగ్రహంతో; వచ్చి= ఈ నైమిశాటవికి వచ్చి బలగర్వమునన్‌= 
బలమువలని అహంకారంతో; మా సవనశాలలన్‌= మా యజ్ఞాలు చేసే యజ్ఞశాలల మీద; మూత్ర= మూత్రం; సురా= 
కల్గు) అస్ర= నెత్తురు పూయ= చీము; విట్‌= మలము; పలలములు= మాంసాలు; ఓలిమైన్‌= వరుసగా; కురిసి= 
(ఆకాశంనుండి) కురిపించి; యజ్ఞవాటముల్‌= యజ్ఞములు చేస్తుండే ప్రదేశాల్ని; పాదు +అఅన్‌+చేయును= పాడయ్యేటుగా 
చేస్తున్నాడు. 

తా : 'బలరామదేవా! ఇల్వలుడనే రాక్షసుని కుమారుడు పల్వలుడు. వాడు బలగర్వితుడై పట్టుబట్టి ద్వేషంతో ప్రతియొక్క 
పర్వంనాడూ వచ్చి, మా యజ్ఞశాలలమీద మలమూత్రాలను, చీమునెత్తురులను, మద్యమాంసాలను కురిపించి, ఆ శాలల్ని 
పాడుచేస్తూన్నాడు. 

వ. కావున దుష్టదానవుం 'ద్రుంచుటయు మాకుం గరంబు సంతసంబగు; నంత మీంద నీవు విమలచిత్తుండవై 
భారతవర్షంబునం గల తీర్ధంబుల ద్వాదశమాసంబు లవగాహనంబు సేయు; మట్లయిన సర్వపాపనిష్కృతి 
యగు నని పలుకునంతం బర్వసమాగమంబైన. 988 


దశమస్కంధము - ఉత్తరభాగము 399 


ప్రతి : కావునన్‌= కనుక; ఆ దుష్టదానవున్‌= దుర్మార్గుడయిన ఆ రాక్షసుణ్ణి; త్రుంచుటయున్‌= చంపుట; మాకున్‌= 
మునీశ్వరులమగు మా కందరికీ; కరంబు= మిక్కిలి; సంతసంబు+అగున్‌ = సంతోషాన్ని కలిగించేదవుతుంది; 
అంతమీందన్‌= ఆ రాక్షసుణ్ణి సంహరించిన పిదప; నీవు= నీవు; విమలచిత్తుండవు+ఐ = నిర్మలమైన మనస్సుతో గూడి 
ఉన్నవాడివై; భారతవర్షంబునన్‌+కల= భారతదేశంలో ఉండే; తీర్ధంబులన్‌= పుణ్య జలాలు గల సరోవరాలు మొదలైన 
పవిత్ర ప్రదేశాలలో; ద్వాదశమాసంబులు= పన్నెండు నెలలు; అవగాహనంబు +చేయుము= మునుగుచు పుణ్యస్నానాలను 
చేయవలసింది; అట్లు+అయినన్‌= ఆ విధంగా ఆచరించినట్లయితే; సర్వపాప= చేసిన సమస్తపాపాలకు; నిష్టుతి= పరిహారం 
(ప్రాయశ్చిత్తం); అగున్‌+అని= కలుగుతుంది అని; పలుకు+అంతన్‌= పలికేంతలోపలనే; పర్వ= పర్వదినం; 
సమ్‌+ఆగమంబు+ఐనన్‌= ప్రాప్తింపగా... 

తా : కాబట్టి, ఆ దుష్టరాక్షసుణ్సి సంహరించి మాకు సంతోషాన్ని కలిగించు అటు పిమ్మట నిర్మలచిత్తంతో సంచరిస్తూ 
పన్నెండుమాసాలు భారతవర్షంలోని వివిధపుణ్యతీర్థాల్లో పవిత్రస్తానాలు ఆచరించు! అందువల్ల సమస్తపాపాలు తొలగిపోతాయి 
అని వాళ్లు అంటూ ఉండగానే పర్వదినం వచ్చేసింది. 


విశే ; మామూలు దినాల్లోకన్నా పర్వదినాల్లో యజ్ఞయాగాదులు ఆచరించటం అధికఫలదాయకమని త్రికాలజ్జులైన 
మహర్షిపుంగవుల నిశ్చయం. 


పూర్ణిమ, అమావాస్య, రవిసంక్రాంతి, బహుళ అష్టమి, బహుళ చతుర్దశి - ఈ ఐదిటికి 'పంచపర్వము'లని 
వ్యవహారం. ఈ పంచపర్వాలలోను పూర్ణిమకు ప్రాధాన్యం చెప్పబడింది. 


సీ మునులు యజ్ఞక్రియోన్ముఖు లౌటం గనుంగొని పణతెంచి యసుర తద్భృవనములను 
రక్తవిణ్య్శూత్రసురామాంసజాలంబు నించి హేయంబు గావించి పెలుచం 
బెంధూళి జాలును బెల్లలు నురలెడు చక్రానిలము వీంచి చదల నపుడు 
గాటుకకొండసంగతిం బొల్పు మేను తామశ్శ్మశుకేశసమాజములును 


తే. నవ్యచర్మాంబరము భూరినాసికయును, గణజకు మిడిగ్రుడ్లు నిప్పులు (గ్రక్కు దృష్టి 
వ్రేలు పెదవులు దీర్హకరాళ జిహ్వా, కయును ముడివడ్డబొమలును గలుగువాని. 939 


ప్రతి :; మునులు= నైమిశారణ్యంలోని మునీశ్వరులు; యజ్ఞక్రియా= యజ్ఞానికి సంబంధించిన కార్యాలలో; 
ఉత్‌+ముఖులు+బెటన్‌= ఉద్యుక్తులైన సంగతిని (నిమగ్నులౌతూవున్న విషయాన్ని; కనున్‌+కొని= కనిపెట్టి, అసుర= 
పల్వలుదనే రక్క్మసుడు; పజచు+తెంచి= పరుగెత్తివచ్చి; తద్‌+భవనములను= ఆ బుషీశ్వరుల నివాసాల్లో; రక్త= నెత్తురు; 
విట్‌= మలము; మూత్ర= మూత్రం; సురా= కలు; మాంస= మాంసం; జాలంబు= వీటి సమూహాలు; నించి= పూర్తిగా 
నిందజీసి, హేయంబు+కావించి= సహింపవీలుకాని విధంగా మలినపజచి; పెలుచన్‌= దండిగా; పెన్‌+ధూళి = గొప్పదుమ్ము 
జాలును= రాళ్లు; పెల్లలున్‌= మట్టి ముద్దలను; ఉరలెడు= రాలుపడునట్టి;ి చక్ర+అనిలము= చక్రంవలె గుండ్రంగా 
తిరుగెడుగాలి (సుడిగాలి); వీచి= తీవ్రంగా విసరి; అపుడు= అటుపిమ్మట; చదలన్‌= ఆకసంలో; కాటుక కొండసంగతిన్‌= 
కాటుకకొందవిధంగా; పొల్చుమేను= ఒప్పుతున్నశరీరం; తామ= రాగివలె ఎర్రని; శృశ్రు= గడ్డము, మీసాలు; 
కేశసమాజములను = శిరస్సునందలి వెండ్రుకల సమూహం; నవ్య= క్రొత్తదయిన; చర్మ+అంబరము= కట్టుకొన్న చర్మపు 


400 శ్రీ మహాభాగవతము 


వస్త్రం; భూరి నాసికయును= మిగుల పెద్దదైన ముక్కు కజణకు= కఠోరమైన; మిడిగ్రుడ్లు= ముందుకు పొడుచుకొని 
వచ్చినట్లున్న కనుగ్రుడ్డు; నిప్పులు= అగ్నికణములు; కక్కు దృష్టి= వేగంగా వెలికి ప్రసరిస్తున్న చూపులు; వేలు పెదవులు= 
పెద్దగా వ్రేలాడుతూవున్న పెదవులు; దీర్హ= పొడవైన; కరాళ= భీకరమయిన; జిహ్వికయును= నాలుకయు; ముడి+పడ్డ 
బొమలును= కోపంచేత ముడివడిన కనుబొమలు; కలుగువానిన్‌= ఇవన్నీ కలవానిని. (కనియెన్‌”... 


తా : పర్వదినం కావటంచేత నైమిశారణ్యంలోని మహర్షులు యజ్ఞకార్యానికి పూనుకొనటం పల్వలుడు పసికట్టాడు. 
వెంటనే వచ్చి ఆకాశంనుండి రక్తాన్ని మలమూత్రాలను, మద్యమాంసాలను కురిపించి, మున్వాశ్రమాలను నానావీభత్సం 
కావించాడు. ధూళితో, రాళ్లతో, మట్టిగడ్డలతో నిండిన సుడిగాలులు వీచేలాగున చేశాడు. కాటుక కొండను పోలిన నల్లని 
భారీ శరీరం, క్రొత్తగా ఒలిచిన మానవచర్నాన్ని వస్త్రంగా చుట్టుకొని, ఎర్రనిగడ్డం, మీసాలు గలిగి, పెద్దముక్కూ మిడి[గ్రుడ్డూ, 
నిప్పులు విరజిమ్మేచూపులు, వ్రేలాడుతున్నపెదవులూ, మిగుల పొడుగైన, భీకరమైన నాలుకా కలిగి, ముడివడినకనుబొమలతో 
అమితభయం గొల్పుతూ ఆకసంలో సంచరిసూ ఉండిన ఆ పల్వలుణ్ణి బలరాముడు చూచాడు. 


మహాస్రగ్ధర: 
కనియెం దాలాంకుం డుద్యత్మరచటులనటత్క్మాలదండాభశూలున్‌ 
జనరక్తాసిక్తతాలున్‌ సమధిక సమరోత్సాహలోలుం గఠోరా 
శని తుల్యోద గ్రదం ్టాజనితశిఖకణాచ్చాదితాశాంతరాళున్‌ 
హననవ్యాపారశీలున్నతిదృధఘన మస్తాస్థిమాలుం గరాళున్‌. 940 


ప్రతి : తాల+అంకుడు= తాటిచెట్టును (జండా) గుర్తుగా గలిగినవాడు (బలరామదేవుడు); ఉద్యత్‌= పైకత్తబడియున్న 
కర= చేతియందు; చటుల= అటూ ఇటూ కదలుత్తూ నటత్‌= చలిస్తున్ను కాలదండ+ఆభ= కాలుని (యముని) హస్తమందలి 
దండాయుధాన్ని పోలినట్టి శూలున్‌= ఇనుప ఈటెగలవాణ్ణి; జనరక్త= మనుజుల రక్తంచేత్వ ఆసిక్త= బాగుగా తడిసియున్న; 
తాలున్‌= దవుడలు గలవాళణ్ణి; సమ్‌ +అధిక= మిగుల అధికమైన; సమర+ఉత్సాహలోలున్‌= యుద్ధం చేయుటయందలి 
ఉత్సాహంచే తన్మయుడైయున్నవాణ్ణి; కఠోర= (క్రూరమైనట్టి;ి అశని తుల్య= (ఇంద్రుని) వజ్రాయుధంతో సమానమైన; 
ఉత్‌+అగ్ర= భయంకరమైన; దంవ్ర్రా= కోరలనుండి; జనిత= పుట్టిన; శిఖికణ= అగ్ని కణాలచేత; ఆచ్చాదిత= కప్పివేయబడిన; 
ఆశా+అంతరాళున్‌= దిక్కుల మధ్యభాగం కలవాణ్ణి; హనన వ్యాపారశీలున్‌= చంపివేయటమనే కార్యాన్నే స్వభావంగా 
కలవాణ్ణి; అతిదృథధఘన = మిక్కిలి దృఢమైన, గొప్పవియెనట్టి; మస్త+అస్థిమాలున్‌= (మానవుల) తలలతోనూ, ఎముకలతోనూ 
కూర్ప్చబడియున్న మాలను (దండను) ధరించి ఉన్నవాణ్ణి; కరాళున్‌= వెజపు పుట్టించే ఆకారం కలవాణ్ణి; కనియెన్‌= 
చూచాడు. 


తా : పల్వలుడనే ఆ రాక్షసుడిచేతిలో యమదండంలాంటి శూలాయుధం తీవ్రంగా చూస్తూవుంది. ఆతనిదౌడలు మానవరక్తుచేత 
బాగా తడిసి ఉన్నాయి. వాడు అత్యధికమైన యుద్దోత్సాహంకలవాడుగా గోచరిస్తున్నాడు. వజ్రాయుధంలాంటి వాడికోరలనుండి 
నిప్పురవ్వలు వెలువడుతూ దిగంతరాళాన్ని ఆవరిస్తున్నాయి. వాడిమెడలోని తలల, ఎముకల హారాన్నిబట్టి ప్రాణుల్ని 
చంపడమే వాని స్వభావంగా వెల్లడవుతున్నది. అటువంటి భయంకరాకారుడైన రక్కసుణ్సి బలరామదేవుడు చూచాడు. 


విశే : ఛందస్సు - ఇరువదిరెండవ ఛందస్సుకు చెందిన ఈ మహా్రగ్ధరావృత్తంలో ప్రతిపాదంలోనూ స, త,త,ున,స, 
ర, ర, గ - అనే అక్షరగణాలు వరుసగా ఉంటాయి. ప్రతిపాదంలోనూ 9వ అక్షరం, 16వ అక్షరం - రెండు యతిమైత్రి 


స్థానాలు. దశమస్క్మంధము - ఉత్తరభాగము 40] 


ఉ. వెండియుం గ్రొమ్మెజుంగు లుడువీధి వెలుంగంగ నుల్లసద్గదా 
దండముం గేలం ద్రిప్పుచు నుదారత రా బలభద్రుం డాసురో 
ద్దండ విఘాతులౌ ముసలదారుణలాంగలముల్‌ దలంప మా 
రాండనిభంబులై యెదురం దత్‌క్షణమాత్రన తోంచినన్‌ వెసన్‌. 941 


ప్రతి : వెండియున్‌= మరియు; ఉడువీధిన్‌= నక్షత్రమార్దంలో (ఆకసంలో) క్రొత్త+మెజుంగులు= నూతనములైన కాంతులు; 
వెలుంగన్‌+కన్‌= ప్రకాశిస్తూ ఉండగా; ఉల్లసత్‌= మిక్కిలి ప్రకాశిస్తున్న గదాదండమున్‌= కొయ్యదండం వంటి గదాయుధాన్ని 
కేలన్‌= చేతితో; త్రిప్పుచున్‌= గిరగిర త్రిప్పుచు; ఉదారతన్‌= గాంభీర్యంతో; రాన్‌= తన పైకిరాగాా బలభద్రుడు= బలరామదేవుడు; 
ఆసుర= రాక్షసులయొక్క ఉత్‌+దంద= విజ్బంభణను; విఘాతులు+బె= నశింపజేయునవియైన; ముసల= రోకలి; దారుణ= 
భీకరమైన; లాంగలముల్‌= నాగలి- అనే రెండు ఆయుధాలను; తలంపన్‌= మనస్సులో స్మరింపగా; తత్‌క్షణమాత్రన = 
ఆ క్షణమాత్రంలోనే; మార్తాండనిభంబులు +ఐ= సూర్యునివలతె గొప్పగా ప్రకాళిస్తున్నవై; వెసన్‌= శీఘ్రంగా; తోంచినన్‌= 
ప్రత్యక్షంకాగా... 


తా : ఆకాశంలో క్రొత్తకాంతులను విరజిమ్మే విధంగా గదను వేగంగా త్రిప్పుతూ, పల్వలుడు తనమీదికి రావటాన్ని 
బలభద్రుడు గమనించాడు. వెంటనే రాక్షస సంహారకార్యంలో సమర్హ్ధాలైన రోకలి, నాగలి - అనే తన రెండు ఆయుధాలను 
స్మరించాడు అవి తత్‌క్షణమె సూర్య సమాన తేజంతో బలరాముని యెదుట ప్రత్యక్షమయ్యాయి. 


వ. అట్లు సన్నిహితంబులైన తన కార్యసాధనంబు లగు నిజసాధనంబులు ధరియించి యప్పుడు. 942 


ప్రతి : అట్లు= ఆ విధంగా తన మనస్సులో స్మరించగానే; సన్నిహితంబులు +ఐన= సమీపించినవైన; తన= తనయొక్క 
కార్యసాధనంబులు +అగు= శత్రువులను సంహరించే కార్యానికి సాధనాలయినట్టి; నిజ సాధనంబులు= తన ఆయుధాలను; 
ధరియించి= చేతపూని; అప్పుడు= ఆ సమయంలో... 


తా : ఆ రీతిగా తాను సంకల్పించినవెంటనే తన వద్దకు చేరిన తన కార్యాన్ని సాధించే శక్తిమంతాలైన ఆయుధాలను 
రెండిటిని ధరించిన పిమ్మట 


చ. గగనమునం జరించు సురకంటకు కంఠము చేంతినాగటం 
దగిలిచి రోంక లెత్తి బెడిదం బడరన్‌ నదునెత్తి మొత్తినన్‌ 
బుగబుగ నెత్తు రొల్క నిల బోరగిలం బడె వజధారచేం 
దెగి ధరం గూలు భూరిజగతీధరముం బురుడింప బెట్టుగాన్‌. 943 


ప్రతి : గగనమునన్‌= ఆకాశంలో; చరించు= తిరుగుతున్న సురకంటకు = దేవతలకు ముల్లులాంటివాదైన ఆ రాక్షసుని 
(దేవతలకు విరోధియైన రాక్షసునియొక్క); కంఠము= కంఠాన్ని చేతినాగటన్‌= తన యెడమచేతిలోని నాగలిచేత; తగిలించి= 
తగుల్మొనులాగున కావించి క్రిందకి లాగి; రోకలి+ఎత్తి= కుడిచేతిలోని రోకలిని పైకెత్తి బెడిదంబు+అడరన్‌= భయంకరత్వం 
అతిశయింపగా; నడునెత్తి= రక్కసుని నట్టనడితలను; మొత్తినన్‌= గట్టిగా కొట్టగా భుగభుగ= భుగభుగయను ధ్వనితో; 
నెత్తురు +ఒల్మన్‌= రక్తంకారగా; వజధారచేన్‌= ఇంద్రుని వజ్రాయుధపు పదను (తాకటం)చేత; తెగి= రెక్కలు తెగిపోయి; 
ధరన్‌+కూలు= భూమిపై పడిపోయే; జగతీధరమున్‌= పర్వతాన్ని పురుడింపన్‌= సరిపోలుతూూ ఇలన్‌= నేలమీద; 
బెట్టు+కాన్‌= ఘోరంగా; బోరగిలన్‌+పడెన్‌= బోర్ల పడిపోయాడు. 


402 శ్రీ మహాభాగవతము 


తా: ఆ రీతిగా సాక్షాత్మరించిన తన ఆయుధాలను రెండిటిని అందుకొని బలరామదేవుడు ఆకాశంలో సంచరిస్తూవున్న 
పల్వలుని కంఠానికి తన ఎడమచేతియందలి నాగలిని తగిలించి, క్రిందికి లాగినాడు. వెనువెంటనే కుడిచేతిలోని రోకలితో 
వాని నడినెత్తిపై బలంగా మోదినాడు. ఆ దెబ్బకు దేవేంద్రుని వజ్రాయుధంవేటుకు జిక్కలు విరిగి పడ్డ కొండలాగా 
భుగభుగమను ధ్వనితో శరీరంనుండి నెత్తురు ్రవిస్తూవుండగా భూమిపై బోరగిలపడిపోయాడు. 


వ. అట్లు పల్వలుండు మడిసిన. ర్రిడ్తడ 
ప్రతి : అట్లు ఆ రీతిగా; పల్వలుండు = పల్వలుడనే రాక్షసుడు; మడిసినన్‌= మరణింపగా... 
తా : ఆ విధంగా బలరాముని చేతిలో పల్వలుడు మృతి నొందిన పిమ్మట 


క. మునివరులు గామపాలుని, వినుతించిరి వేయువేల విధముల వృత్రుం 

దునిమిన యింద్రుని నమరులు, వినుతించిన రీతి నపుడు విమలచరిత్రా! 945 
ప్రతి : విమలచరిత్రా!= నిర్మలమైన చరిత్ర గలవాడా!) మునివరులు= నైమిశారణ్యంలోని ముని్రేష్టులు; అపుడు= 
ఆ వేళలో; కామపాలునిన్‌= బలరాముణ్ణి; వృత్రున్‌= వృత్రాసురుణ్ణి; తునిమిన= చంపిన; ఇంద్రునిన్‌= దేవేంద్రుణ్ణి; 
అమరులు = దేవతలు; వినుతించిన రీతిన్‌= విశేషంగా కొనియాడిన విధంగా; వేయువేలవిధములన్‌= అనేక రీతులలో; 
వినుతించిరి= విశేషంగా ప్రస్తుతించినారు. 
తా : పైవిధంగా పల్వలుడు కూలిపడటం చూచి, వృత్రాసురుణ్సి సంహరించిన దేవేంద్రుణ్ణి దేవతలు వినుతించిన విధంగా 
నైమిశారణ్యమునీశ్వరులు బలరామదేవుణ్ణి అనెకరీతుల ప్రస్తుతించారు. 


తే. అంత నభిషిక్తుం జేసి యత్యంత సురభి, మంజులామ్లాన కంజాత మాలికయును 
నంచితాభరణములు దివ్యాంబరములు, నర్ధి నిచ్చినం దాల్చి యా హలధరుండు. 946 
ప్రతి : అంతన్‌= అటుపిమ్మట; అఖభిషిక్తున్‌+చేసి= పవిత్రాలైన తీరజలాలతో మంత్రపూర్వకంగా మంగళస్నానం చేయించి; 
అతి+అంతసురభి= మిక్కిలి సువాసన గలిగిన; మంజుల = మనోహరమైన; అమ్హాన= వాడిపోని; కంజాత మాలికయును= 
తామరపూవులమాలను; అంచిత+ఆభరణములు= అందమైన ఆభరణాలను; దివ్య+అంబరములు= లోకాతీతమైన మిగుల 
మనోహరాలైన వస్త్రాలు; అర్ధిన్‌= ప్రీతితో; ఇచ్చినన్‌= ఆ బుషులు సమర్పించగా; ఆ హలధరుండు= ఆ బలరామదేవుడు; 
తాల్చి= చక్కగా ధరించి... 
తా; నైమిశారణ్యలోని మహర్షులు బలరామదేవుణ్ణి పుణ్యజలాలతో అఖీషిక్తుణ్జి కావించారు. సారభాలు వెదజల్లే సుందర 
పద్మమాలికతో అలంకరించినారు. అందమైన ఆభరణాలను, దివ్యవస్తాలను ప్రీతితో సమర్పించారు. మునీంద్రులకు 
ఆనందం కలిగేటట్లు బలరాముడు వాటిల్ని సముచితంగా ధరించాడు. 


క. దేవేంద్రుం బోలి యొప్పెను, ధీవిలసితుం డగుచు మునితతిన్‌ వీడ్కొని తన్‌ 
సేవించుచుం గతిపయ వి, ప్రావలి సనుదేరం గౌశికాఖ్యంబునకున్‌. 947 


ప్రతి : దేవ+ఇంద్రున్‌+పోలి= దేవతల కధిపతియైన దేవేంద్రునిలాగా; ఒప్పెను= విరాజిల్లినాడు; ధీవిలసితుడు +అగుచున్‌= 
బుద్ధిబలంచేత ప్రకాశిస్తున్నవాడగుచూ; మునితతిన్‌= అచ్చటి మునిబృందాన్ని; వీడ్కొని= పోయి వచ్చెదనని విన్నవించి 


దశమస్కంధము - ఉత్తరభాగము 403 


విడిచి కఠిపయవిప్ర+ఆవలి= కొంతమంది బ్రాహ్మణుల సముదాయము; తన్‌= తనను; 'సేవించుచున్‌= వెంట ఉండి 
కొలుస్తూ చను+లేరన్‌= రాగా; కౌశికా+ఆఖ్యంబునకున్‌ = కౌశికి అనే పేరుగల నది వద్దకు... 


తా : నైమిశారణ్య మునీశ్వరులచే సమ్మానితుదైన బలరాముడు దేవేంద్రునివలె భాసించాడు. బుద్దిశాలియైన ఆయన 
ఆ మునిసమూహాన్ని వీద్మొని, విప్రోత్తములు కొందరు తనను సేవిస్తూ వెంటరాగా "కౌశికి అనే నదీతీరానికి 


వ. చని యమ్మహానదిం గృతస్నానుందై యచ్చోటు వాసి సరయువునందుం గ్రుంకులిడి ప్రయాగ 
నవగాహనంబిు సేసి, దేవర్షిపితృతర్పణంబు లాచరించి పులసాశ్రమంబు సొచ్చి గోమతిం దర్శించి గండకీనది 
నుత్తరించి విదళితభవపాశ యగు విపాశయందుం దోంగి శోణనదంబున నాష్లావితుందై గయ నాడి 
గంగాసాగరసంగమంబు దర్శించి మహేంద్ర నగంబున కరిగి. 948 


ప్రతి : చని= కౌశికీనది దగ్గరికి వెళ్లి ఆ+మహానదిన్‌= ఆ గొప్పనదిలో (జీవనదియందు); కృతస్నానుండు+ఐ= స్నానం 
ఆచరించినవాడ్రై ఆ+చోటు= ఆ కౌశికీనదీ ప్రాంతాన్ని పాసి= వీడి సరయువు+అందున్‌= సరయూనదిలో; క్రుంకులు +ఇడి= 
మునుగుటలు కావించి (స్నానాలుచేసి) ప్రయాగన్‌= ప్రయాగక్షేత్రమందుగల త్రివేణీ సంగమంలో; అవగాహనంబు+చేసి= 
స్నానం కావించి; దేవ+ిబుషి పితృ తర్పణంబులు= దేవతలకు, బుషీశ్వరులకు, పితృదేవతలకు మంత్రపూర్వకంగా 
చేయవలసిన తృప్తికార్యాలను; ఆచరించి= చక్కగా నెజవేర్చి; పులస్య+ఆశ్రమంబు +చొచ్చి= పులస్త్య మహాముని తపస్సు 
కావించిన ఆశ్రమాన్ని ప్రవేశించి; గోమతిన్‌= గోమతీనదిని; దర్శించి= (భక్తితో) దర్శించి; గండకీనదిన్‌= గండకి అనే 
పేరుగల నదిని; ఉత్తరించి= దాటి; విదళిత= చీల్చివేయబడిన (తొలగింపబడిన) భవపాశ+అగు= పుట్టుక అనే సంసారపాశపు 
కట్టుతాళ్లు గలది (సంసార బంధాలను తొలగించునదియైన ); వివాశ+అందున్‌= సంసారంయొక్క ఆవలిగట్టును ఛేదిణీ 
చేసే విపాశ అనెడి నదిలో; తోగి= బాగుగామునిగి; శోణనదంబునన్‌= శోణ అను పేరుగల నదమునందు; 
ఆవ్లావితుండు+ఐ= స్నానం చేసిన వాడై గయన్‌= గయాక్షేత్రమున గల గంగానదియందు; ఆడి= స్నానమాడి గంగా 
సాగరసంగమంబు= గంగ సముద్రంలో కలిసిన పవిత్రస్థలాన్ని దర్శించి= చూచి; మహా+ఇంద్ర నగంబుకున్‌= మహేంద్ర 
పర్వతానికి; అరిగి= వెళ్లి... 


తా : బలరాముడు కౌశికీనదిలో స్నానంచేశాడు. అక్కడ నుండి వెళ్లి ససయూనదిలో మునిగాడు. అటుపై ప్రయాగకేగి 
త్రివేణీ సంగమంలో దేవర్షి పితృతర్పణాలు నిర్వహించాడు. పులస్యాశ్రమంమీదుగా వెళ్లి గోమతీనదిని దర్శించి, గండకీ 
నదిని దాటి, సంసారబంధమోచనియైన విపాశలో పవిత్ర స్నానంచేసి, శోణనదంలోనూ, గయలోనూ మునుకలువెేసి, 
అటుపై గంగా సాగరసంగమ సందర్శనానంతరం మహేంద్ర పర్వతం చేరుకొన్నాడు. 


క. రాముండు గనుంగొనె భార్గవ, రామున్‌ రజనీశకుల ధరావరనగ సు 
త్రామున్‌ సన్నుతసుగుణ, స్తోముం గారుణ్యసీము సుజనలలామున్‌. 949 


ప్రతి : రాముడు= బలరాముడు; రజనీ+ఈశ= చంద్రునియొక్క కుల= వంశాని చెందిన; ధరావర= భూపతులనే; నగ= 
కొండలకు; సుత్రామున్‌= దేవేంద్రుడైనవాణ్ణి; సత్‌+నుత= మిగుల కొనియాడబడిన; సుగుణస్తోమున్‌= సద్దుణాల సమూహం 
కలవాణ్ణీ; కారుణ్య= దయాగుణానికి; సీమ్సున్‌= చివరి హద్దయిన వాణ్ణి; సుజనలలామున్‌= సత్పురుషుల్లో శ్రేష్టుడైన 
వాణ్ణి భార్గవరామున్‌= భృగువంశంలో అంతరించిన పరశురామదేవుణ్ణి; కనున్‌+కొనెన్‌= సందర్శించాడు. 


404 శ్రీ మహాభాగవతము 


తా :; బలరాముడు (నిరంకుశులైయున్ను క్షత్రియకులాన్ని తునుమాడినవాడూ, దయాది సమస్తసద్దుణాలకు నెలవైనవాడూ, 
సజ్జనులకు అలంకారమైనవాడూ, భృగువంశ జాతుడూ అయిన పరశురామస్వామిని మహేంద్రాచలంమీద సందర్శించినాడు. 


ఆ. కని నమస్కరించి కౌతుకం బలరార, నతని వీడుకొని హలాయుధుండు 

గొమరు మిగిలి సప్తగోదావరికి నేంగి, యందుం దీర్ధమాడి యచటు గదలి. 950 
ప్రతి : హల+ఆయుధుండు= బలరాముడు; కౌతుకంబు +అలరారన్‌= ఆసక్తి విలసిల్లగ్యా కని= మహేంద్రగిరిమీద నున్న 
పరశురాముణ్జి దర్శించి; నమస్మరించి= ఆ అవతారమూర్తికి భక్తితో నమస్మ్కారంకావించి; అతనిని= ఆ పరశురామదేవుణ్ణి; 
వీడుకొని= వెళ్లివచ్చెదనని విన్నవించి; కొమరు మిగులు= సౌందర్యం అతిశయించియున్న్య సప్తగోదావరికిన్‌= (దాక్షారామక్షేత 
ప్రాంతమందలి) సప్త్లోదావరీనదీ సమీపానికి; ఏగి= వెళ్లి అందున్‌= ఆ పుణ్యనదియందు; తీరము+ఆడి= పవిత్రస్నానంచేసి; 
అచట+కదలి= ఆ ప్రదేశం నుండి కదలిపోయి... 
తా ; బలరాముడు కుతూహలం విలసిల్లగా పరశురామదేవుణ్ణి సందర్శించి వందనం కావించాడు. అచ్చటినుండి మిగుల 
మనోహరమైయున్న సప్తగోదావరిని సందర్శించి, అందులో పుణ్యస్నానం కావించాడు. 
విశే : సప్తగోదావరి ; గౌతమి, వళిష్ట ఆత్రేయ, వైనతేయ, తుల్యభాగ, భరద్వాజ (విశ్వామిత్ర), జమదగ్ని - అనే పేర్లుగల 
ఏడు పాయలుగా చీలినందువల్ల గోదావరికి 'సప్తగోదావరం'” అనే పేరు ప్రసిద్ధం. 


వ. వేణీపంపాసరస్సులం జూచి భీమనది కేంగి యందుం గుమారస్వామిని దర్శించి, శ్రీ శ్రైలంబునకుం 
జని, వేంకటాచలంబు దర్శించి, కామకోటిశక్తిని నిరీక్షించి, కాంచీపురంబుం గాంచి, కావేరికిం జని 
యమ్మహావాహిని నవగాహనంబు సేసి. 9851 

ప్రతి : వేణీ= కృష్ణవేణీనదిని, పంపాసరస్సులన్‌= పంప అనే పేరిటి సరోవరాన్ని చూచి= చూచి; భీమనదికిన్‌+ఏగి= 
భీమరథి యనెడి నదికి వెళ్లి అందున్‌= ఆ నదీతీరాన నెలకొనియున్న కుమారస్వామిని= సుబ్రహ్మణ్యస్వామిని; దర్శించి= 
చూచ్చి; శ్రీశ్రైలంబునకున్‌= సుప్రసిద్ధ శైవక్షేత్రమైన శ్రీశైలానిక్సి చని= వెళ్లి; వేంకట +అచలంబు= సుప్రసిద్ధ వైష్ణవక్షేత్రమైన 
వేంకటాద్రిని; దర్శించి= చూచి; కాంచీపురంబున్‌= (మోక్షమిచ్చే సప్తపురాలలో నాకటైన) కాంచీనగరాన్ని; కాంచి= చూచి; 
కామకోటి శక్తిని= ఆ పుణ్యక్షేతంలోగల కామకోటి పీఠంపై నెలకొనివున్న కామక్షీ అమ్మవారిని; నిరీక్షించి= బాగుగా 
దర్శించి; కావేరికిన్‌+చని= కావెరీనది వద్ద కేగి ఆ+మహావాహినిన్‌= ఆ గొప్పనదిలో; అవగాహనంబు+చేసి= స్నానమాడి... 
తా: సప్తగోదావరిని సందర్శించిన అనంతరం బలభద్రస్వామి కృష్ణవేణీనదిని, పంపాసరోవరాన్ని తిలకించాడు. అటు 
పిమ్మట భీమరథీనది వద్ద కరిగి, అచ్చట నెలకొని ఉన్న సుబ్రహ్మణ్యస్వామిని సందర్శించాడు. ఆ తరువాత శ్రీశైలం, 
వేంకటాచలం, కాంచీపురి మొదలయిన పుణ్య క్షేత్రాలను చూచి, కావేరిని చేరి, ఆ మహానదిలో పుణ్యస్నానం కావించాడు. 


విశే : భరతఖండంలోని 18 శక్తిపీఠాల్లో కాంచీపురం ఒకటి. 

ప్రగ్ధరః 
సేవించెన్‌ రంగధామున్‌ శితనివహ పయస్సింధుసంపూర్ణసోముం 
గావేరీమధ్యసీమున్‌ ఘనకలుషమహాకాలకూటో[గ్ర భీమున్‌ 


దశమస్కంధము - ఉత్తరభాగము 405 


దేవారిశ్రీవిరామున్‌ దివిజవినుతసందీపితానంతనామున్‌ 
ధీవిజ్ఞానాఖిరాముం ద్రిభువనవిలసద్దేవతాసార్వభౌమున్‌. 952 


ప్రతి : (బలరాముడు); శ్రితనివహ= తనను ఆశ్రయించిన భక్తుల సమూహమనే; పయస్‌+సింధు= పాలకడలికి; 
సంపూర్ణసోమున్‌= పరిపూర్ణ చంద్రుడైనవానిన్సి ఘన కలుష గొప్పవియైన పాపాలనబదే; మహాకాలకూట = తీవ్రమయిన 
కాలకూటవిషానికి; ఉగ్ర= భయాన్ని గొలిపేటటువంటి; భీమున్‌= రుద్రుణ్లీ: దేవ +అరిశ్రీ= దేవతల శత్రువులైన రాక్షసులయొక్క 
సంపదలకు (శోభకు); విరామున్‌= విశ్రాంతి కలిగించేవాణ్ణి (రాక్షసులను సంహరించివే సేవాణ్ణి); దివిజవినుత= దేవతలచే 
విశేషంగా స్తుతింపబడిన; సందీపిత= ప్రకాశించునట్టి; అనంతనామున్‌= అంతులేని పేర్లకలవాణ్ణి; ధీవిజ్ఞాన +అభిరామున్‌= 
బుద్ధియందలి గొప్పతెలివిచేత మిగుల మనోహరుడై యుండువానిని; త్రిభువన= మూడులోకాలలోనూ; విలసత్‌= 
విరాజిల్లుతున్నట్టి; దేవతా= దేవతల కందరకూ; సార్వభౌమున్‌= చక్రవర్తి (అధిపతి) యైనవానిన్ని కావేరీ మధ్య= కావేరీనది 
నడుమనున్న ప్రదేశంలో ఉందేవాణ్ణి; రంగధామున్‌= శ్రీరంగనాథస్వామిని; 'సేవించెన్‌= భక్తితో ఆరాధించాడు. 
తా : తనను శరణుపొందిన ఆశ్రితులనే క్షీరసాగరానికి పున్నమచంద్రుడైనవాడూ, పాపాలనే కాలకూటాన్ని కబళించే 
పరమేశ్వరుడూ, రాక్షసుల సంపదలను ఉపసంహరించేవాడూ, దేవతలచే వినుతింపబడిన అనంత నామధేయాలు గలవాడూ, 
అద్వితీయమయిన బుద్ది విశేషంచేత మనోజ్ఞంగా భాసించేవాడూ, సమస్తదేవతలకు సార్వభౌముడూ, కావేరీ మధ్యదేశంలో 
వేంచేసివున్నవాడూ అయిన శ్రీరంగనాథుణ్లి బలరాముడు భక్తిప్రపత్తులతో సేవించాడు. 
విశే : కావెరీకొల్లడం నదుల మధ్య గల భూభాగానికి (ద్వీపానికి) “రంగిమని పురాణ ప్రసిద్ధి. ఆ 'రంగమును నివాసంగా 
గలిగి ఉన్నందున అచ్చట వెలసివున్న అర్వామూర్తికి 'రంగధామూడని వ్యవహారం. “ఇవతల కావేరి, అవతల కొల్లడము, 
నడుమనే శ్రీరంగనాథపురము' అని ప్రీల పాటల్లో ప్రసిద్ధి. 
శ్లో కావేరీ విరజాసేయం వైకుంఠం రంగమందిరమ్‌ | 
సవాసుదేవో రంగేశః ప్రత్యక్షం పరమం పదమ్‌ ॥ - గరుడపురాణమ్‌. 
“రంగమునకు 'శ్రీరంగము - అనెది పవిత్రమైన నామాంతరం. 


ఈ ఘట్టంలో సంస్కృతమూలంలో “శ్రీరంగాఖ్యం మహాపుణ్యం యత్రసన్నిహితో హరిః” - అని అర్ధశ్లోకంలో 
చెప్పబడిన విషయాన్ని భక్తకవీశ్వరుడైన బమ్మెరపోతన తెలుగున ్రగ్ధరావృత్తంలో పెంపొందించివుండటం విశేషం! 

“సక్‌” - అనగా పూలదండ. “సగ్ధరా - అనగా పూలమాలను ధరించినట్లుగా ఉండే పద్యమని భావం. 
అర్పామూర్తులలో అ(గ్రగణ్యుదైన శ్రీరంగనాథుణ్లి వర్ణించటంలో మహాకవి ఈ పద్యాన్ని రచించడం సాభిప్రాయమైన 
విశేషం! శ్రీరంగనాథునికి ఆళ్వారులలో ప్రసిద్ధుడైన పెరియాళ్వార్‌ యావజ్జీవం చేసింది పుష్ప మాలాకైంకర్యమే! అంతేకాదు, 
పెరియాళ్వార్‌ పెంపుడు కూతురు గోదాదేవి చేసింది కూడా పుష్పమాలా కైంకర్యమే! కాబట్టి “స్రగ్ధరా వృత్తం సార్ధకం! 
వ, అచ్చోటు వాసి వృషభాద్రి నెక్కి హరిక్షేత్రంబు ద్రొక్కి మధురాపురంబున కరిగి, 'సేతుబంధనంబు 
మెట్టి, యచటం బదివేల పాండిమొదవుల భూసురుల కిచ్చి, రామేశ్వరుం దర్శించి, తామ్రపర్దికిం జని, 
మలయాచలం బెక్కి యగస్తునిం గని నమస్కరించి, దక్షిణసముద్రంబు దర్శించి , కన్యాఖ్యదుర్గాదేవి 
నుపాసించి, పంచాప్పరంబను తీర్థంబున నాప్లవనం బాచరించి, గోకర్ణంబున నిందుమౌళిని దర్శించి, 


406 శ్రీ మహాభాగవతము 


ద్వీపవతి యైన కామదేవిని వీక్షించి, తాపిం బయోపష్లిని దర్శించి, నిర్వింధ్యంబు గడచి, దందకావనంబున 
కరిగి, మాహిష్మతీ పురంబున వసియించి, మనుతీర్థం బాడి, క్రమ్మణం బ్రభాసతీర్ధంబునకు వచ్చి యచ్చటి 
బ్రాహ్మణ జనంబులవలనం బాండవధార్తరాఘ్టుల భండనంబునందు సకలరాజలోకంబు పరలోకగతు 
లఅలగుటయు, వాయునందనసుయోధనులు గదాయుద్ధ సన్నద్దులై యుండుటయు నెటింగి వారల వారించు 
తలంపున నచటికిం జని. 9053 


ప్రతి : (బలరాముడు) ఆ+చోటు+పాసి= ఆ శ్రీరంగక్షేత్రాన్ని వీడి; వృషభ+అద్రిన్‌= బుషభగిరిని; ఎక్కి= అధిరోహించి; 
హరిక్షేత్రంబున్‌+త్రాక్కా అచ్చట నెలకొనియున్న శ్రీహరి పుణ్యక్షేత్రాన్ని మెట్టి స్వామిని దర్శించి; మథురాపురంబునకున్‌= 
దక్షిణ మథురాపురానికి; అరిగి= వెళ్లి; సేతుబంధనంబు= శ్రీరామేశ్వరమహాక్షేత్రంలో; మెట్టి= ప్రవేశించి; అచటన్‌= 
(మహాపాపాలను నశింపజేసే) ఆ రామసేతు క్షేత్రంలో; భూసురులకున్‌= బ్రాహ్మణోత్తములైనవారికి; పదివేల పాడిమొదవులన్‌= 
పదివేల పాడిఆవులను; ఇచ్చి= దానమిచ్చి; రామ+ఈశ్వరున్‌= (ఆ పవిత్ర ప్రదేశంలో వెలసియున్ను రామేశ్వర శ్రీమహాదేవుణ్ణి; 
దర్శించి= సందర్శించి; తామపర్డికిన్‌+చని= తామ్రపర్దీనదివద్దకు వెళ్లి (అందులో స్నానంచేసి); మలయ +అచలంబు+ఎక్కి= 
మలయపర్వతమనే కులగిరిని అధిరోహించి; అగస్తునిన్‌+కని= ఆ మలయాచలంపై చక్కగా కూర్చొనియున్న అగసమహర్షిని 
దర్శించి; నమస్మరించి= గోత్ర, నామాదులను చెప్పి ఆయన పాదాలకు వందనం కావించి; దక్షిణసము[ద్రంబు= దక్షిణ 
దిశయందలి సముద్రాన్ని దర్శించి= చూచి; కన్యా+ఆఖ్య= కన్య (కన్యాకుమారి) అను పేరు గల్గిన; దుర్గాదేవిన్‌= 
దుర్దాంబీకను; ఉపాసించి= ఆసీనుడై అచ్చట భక్తితో ఆరాధించి; పంచ +అప్పరంబు +అను= పంచాప్సరమనే పేరుగల; 
తీర్ధంబునన్‌= పుణ్య సరోవరతీర్థంలో; ఆ ప్రవనంబు+ఆచరించి= బాగుగా మునిగితేలుచు స్నానము చేసి; గోకర్ణంబునన్‌= 
(పదమటి సముద్రానికి దగ్గరలో ఉన్న) గోకర్ణమనే పుణ్యక్షేత్రంలో; ఇందుమౌళిన్‌= చంద్రుణ్ణి శిరస్సుపై ధరించినవాణ్ణి 
(గోకర్ణిశ్వరుణ్జి); దర్శించి= భక్తితో సందర్శించి; ద్వీపవతి+ఐన = ద్వీప ప్రదేశంలో నివసిస్తున్న; కామదేవిని= కామదేవి 
యను పేరిటి పార్వతీదేవిని; వీక్షించి= బాగుగా దర్శించి; తాపిన్‌= తాపీనదినిి పయస్‌+ఉష్టిని= పయోష్టి అనే నదిని; 
దర్శించి= చూచి; నిర్వింధ్యంబున్‌+కడచి= నిర్వింధ్యమనే నదిని దాటి (తాపి, పయోష్టి నిర్వింధ్య - ఈ మూడునదుల్లోనూ 
బలరామదేవుడు స్నానమాడినటులు భావింపదగును) దండకావనంబునకున్‌+అరిగి= 'దండకి - అను పేరుగల అరణ్యానికి 
వెళ్ళి; మాహిష్మతీపురంబునన్‌= మహిష్మతి అనే పట్టణంలో నివసించి; మనుతీర్ధంబు+ఆడి= “మను” - అనే పుణ్యతీర్ధంలో 
స్నానంచేసి; (క్రమ్మజన్‌= మరల; ప్రభాసతీర్ధంబునకున్‌= ప్రభాసమనే పేరుగల పుణ్యతీర్థానికి; వచ్చి= వచ్చి; అచటి= 
అక్కడనున్ను బ్రాహ్మణ జనులవలనన్‌= బ్రాహ్మణబృ్బృందాలవల్ల; పాండవ ధార్తరాష్టుల= పాండవులయొక్క ధృతరాష్షుని 
కుమారులైన కౌరవులయొక్క భండనంబు +అందున్‌= యుద్ధంలో; సకల రాజలోకంబున్‌= దేశంలోని సమస్త 
రాజులసమూహాలు; పరలోకగతులు +అగుటయున్‌ = యుద్ధంలో మరణించి పరలోకానికి వెళ్ళి పోవుటయును; 
వాయునందన= వాయుదేవుని వరంవల్ల జన్మించిన భీమసేనుడును; సుయోధనులు= దుర్యోధనుడును; గదాయుద్ధసన్నడ్డులు+ 
ఐ= గదలతో యుద్ధం చెయ్యటానికి సిద్ధపడినవార్రై ఉండుటయున్‌= ఉండటాన్ని ఎటింగి= (బ్రాహ్మణులవలన) తెలుసుకొని; 
వారలన్‌= ఆ యిరువురను; వారించు తలంపునన్‌= గదాయుద్ధంనుండి విరమింపజేసే ఉద్దేశంతో; అచటికిన్‌+చని= 
గదాయుద్దానికి సన్నద్దులైన ఆ యిరువరి వద్దకు వెళ్లి... 


తా :; బలరాముడు శ్రీరంగనాథుణ్లి సందర్శించిన పిదప వృషభాద్రి, మధుర, సేతుబంధం దర్శించి, అచ్చటి బ్రాహ్మణులకు 
పదివేల పాడియావులను దానం చేశాడు. రామేశ్వరం మొదలైన ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను చూచి, మలయాచలంఎక్కి 


దశమస్కంధము - ఉత్తరభాగము 407 


అగస్య మునీంద్రునికి అభివందనం కావించి, కన్యాకుమారిని గాంచి, గోకర్ణక్షైత్రంలో పరమేశ్వరుణ్ణి సందర్శించాడు. 
తాపి, పయోప్టి నిర్వింధ్యానదులను దాటి, దండకారణ్యంలో ప్రవేశించి, క్రమంగా మళ్లీ ప్రభాసతీర్థం చేరినాడు. 
కౌరవపాందవయుద్ధంలో సమస్తరాజులూ హతులయ్యారనీ, భీమదుర్యోధనులు గదాయుద్దానికి సన్నద్దులౌతున్నారనీ 
ప్రభాసతీర్థమందలి బ్రాహ్మణులవల్ల తెలుసుకొన్నాడు. అందువల్ల వారిరువురినీ ఆ గదాయుద్దాన్నుండి నివారించేందుకు 
ఆ ప్రదేశానికి వెళ్లాడు. 


తే. ధర్మనందనుం దనకు వందనము సేయు, కృష్ణు నరు మాద్రిసుతుల వీక్షించి యేమి 

పలుక కుగ్ర గదాదండపాణు లగుచుం, గ్రోధమునం బోరు భీమదుర్యోధనులను. న! 
ప్రతి : తనకున్‌= (బలరాముడు) తనకు; వందనము+చేయు= నమస్మరించుచున్ను ధర్మనందనున్‌= ధర్మరాజును; కృష్ణున్‌= 
శ్రీకృష్ణుని; నరున్‌= అర్జునుని; మాద్రిసుతులన్‌= మాద్రీదేవి కుమారులైన నకుల సహదేవులను; ఈక్షించి= చూచి; ఏమి 
పలుకక= వాళ్లందరితోనూ ఏమీ మాట్లాడకుండా; ఉగ్ర= భీకరమైన; గదాదండపాణులు+ అగుచున్‌= గదా దండాలను 
చేతులందు పూనినవారైయుండి; క్రోధమునన్‌= కోపంతో; పోరు= యుద్ధంచెయ్యటానికి సంసిద్దులై (పలురకాల విన్యాసాలు 
చేయుచుండిన్యు భీమ దుర్యోధనులను= భీముణ్ణీ, దుర్యోధనుణ్లీ చూచి... 
తా : బలరాముడు భక్తితో తనకు నమస్కరించిన శ్రీ కృష్ణుణ్ణి, పాండవులను చూచికూడా పలుకరింపలేదు. గదాయుద్దానికి 
సంసిద్దులౌతూవున్న భఖీమదుర్యోధనుల దగ్గరికే సరాసరి వెళ్లాడు. 


వ. చూచి వారల డాయం జని యిట్లనియె. 9055 


ప్రతి : చూచి= బలరాముడు భీమదుర్యోధనులను చూచినవాదై; వారలన్‌= వారిద్దరినీ డాయన్‌+చని= సమీపంగా వెళ్లి, 
ఇట్లు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తా : బలరాముడు భీమ సుయోధనులను చూచి, దగ్గరకు వెళ్లి, వాళ్లతో ఇలా అన్నాడు. 


సీ, వీరపుంగవులార! వినుండు;మీలోపల భూరిభుజాసత్వమున నొకండు 
ప్రకటితాభ్యాససంపద్విశేషంబున నొక్కండు యధికుండై యుంటంజేసి 
సమబలు; లటు గాన చర్చింపంగా నిందు, జయ మొక్కనికి లేదు సమరమందుం; 
గాన యూరక పోరంగా నేల మీ కని వారింప నన్యోన్య వైరములను 


తే... నడరి తొల్లింటిదుర్భాష లాత్మలందుం, దలంచి తద్భాషణము లపథ్యములు గాంగ 
మొక్కలంబునం బోరనా ముష్టికాసు,రారి వీక్షించి వీరి శుభాశుభములు, 956 


ప్రతి : వీరపుంగవులార!= వీరులలో శ్రేష్టులైనవారలారా!; వినుడు= నా మాటలు వినండి!; మీలోపలన్‌= మీ యిరువురలో; 
ఒకండు= ఒక్కడు (భీమసేనుడు); భూరి= గొప్పదైన; భుజాసత్వమునన్‌= భుజ బలంచేతను; ఒక్కండు= ఇంకొక్కడు 
(దుర్యోధనుడు); ప్రకటిత= స్పష్టంగా తెలియబదిన; అభ్యాస= నిరంతరం అభ్యాసం చేయడమనే; సంపత్‌ +విశేషంబునన్‌ = 
విశేషమైన సంపదచేతను; అధికుండు+ఐ= గొప్పవాందై; ఉంటన్‌+చేసి= ఉన్నందువల్ల సమబలులు= ఇద్దరూ సమాన 
బలంకలవారే; అటుగాన= అందుచేత; ఇందున్‌= ఈ విషయమై; చర్చింపన్‌+కాన్‌= పరిశీలించగా; ఒక్కనికిన్‌= ఇద్దరిలో 


408 శ్రీ మహాభాగవతము 


ఏ ఒక్కనిక్సీ సమరము+అందున్‌= యుద్ధంలో; జయము లేదు= గెలుపు లేదు; కాన= కనుక; మీకున్‌= మీ ఇద్దరికీ; 
ఊరక = వ్యర్థంగా (వృథాగా); పోరన్‌+కాన్‌+ఏల? = యుద్ధం చేయడం ఎందుకు?; అని వారింపన్‌= అని బలరాముడు 
నివారించగా; అన్య+అన్యవైరములను = పరస్పరం ఏర్పడియున్న విరోధభావనలచేత; అడరి= అతిశయించినవార్రై; తొల్లింటి= 
పూర్వం ఒకరినుద్దేశించి మరియొకరు చెప్పిన; దుర్‌+భాషలు= చెడ్డ మాటలు (తిట్టు, ప్రతిజ్ఞలు మొదలై); ఆత్మల+అందున్‌= 
మనస్సులలో; తలచి= స్మరించి (జ్ఞాపకంచేసికొని); తద్‌+భాషణములు= బలరాముని ఆ వాక్యాలు; అపథ్యములుకాన్‌+కన్‌= 
ఇష్టమైనవి కానందున (రుచించనందువలన); మొక్కలంబునన్‌= మూర్ధపు పట్టుతోగూడిన శౌర్యంతో; పోరన్‌= యుద్ధం 
చేయబూనగా; ఆ ముష్టికాసుర +అరి= ముష్టికుడనే రాక్షసునికి శత్రువైన బలరాముడు; వీక్షించి= వారిద్దరిని చూచినవాడై; 
(తనలో తాను ఇలా అనుకొన్నాడు); వీరి= ఈ భీమదుర్యోధనులిరువురియొక్క శుభ+అశుభములు= మేళ్లు, కీడులు... 


తా: అలా భీమదుర్యోధనులను సమీపించిన బలరాముడు వారితో ఇలా పల్మాడు. 'వీరశ్రేష్టులారా! మీలో ఒకడు 
(భీముడు) భుజబలంలో అధికుడు; మరొకడు (సుయోధనుడు) అభ్యాససంపదలో శ్రేష్టుడు. అందువల్ల మీరిద్దరూ 
గదాయుద్ధంలో సమానబలశాలురు. కనుక మీలో ఎవరూ ఎవరినీ గెలువలేరు. అలాంటప్పుడు ఊరక యుద్ధం 
చెయ్యడమెందుకు?' - అని. ఆ హితవచనాలు వాళ్లకు రుచించలేదు. అందుకు కారణం వాళ్ల మనస్సుల్లో మెదలుతూవున్న 
పాత పగలు, ప్రతిజ్ఞలూను. అందువల్ల వాళ్లిరువురూ పట్టుదలతో, పౌరుషంతో పోరాడటానికే నిశ్చయించుకొన్నారు. 
వీళ్లకు మేలు కీడులు ఎలా జరుగవలసివుంటే అలా జరుగుతాయి” - అని నిర్ణయించుకొని, బలరాముడు ద్వారకకు 
మరలినాడు. 


వ. ఎట్లు గావలయు నట్ల యయ్యెడుం గాక యని యచ్చోట నిలువక యుగ్రసేనాదిబంధుప్రకరంబులు 
పరితోషంబున నెదుర్శొన ద్వారకాపురంబు సొచ్చి, యందుండి మగిడి నైమిశారణ్యంబునకుం జని, యందుల 
మునిపుంగవు లనుమతింప నచ్చట నొక మఖంబు గావించి, బహుదక్షిణ లొసంగి యంచితజ్ఞాన పరిపూర్చు 
లగునట్లుగా వరం బిచ్చి, రేవతియునుం దానును బంధుజ్ఞాతియుతంబుగా నవభృథస్నానం బాచరించి 
యనంతరంబ. 9577 


ప్రతి : ఎట్లు+కావలయున్‌= (భీమ సుయోధనుల గదాయుద్ధంవల్ల సంభవింపబోయే మేలుకీడులు) ఏ రీతిగా కలుగనున్నవో; 
అట్లు+అ= అలాగ్వే అయ్యెడన్‌+కాక!= అగునుగాక్వీ అని= అని బలరాముడు తన మనస్సులో నిర్ణయించుకొన్న ఆ+చోటన్‌= 
ఆ యుద్ధభూమిలో; నిలువక= ఉండకుండా; ఉగ్రసేన +ఆది= ఉగ్రసేనుడు; బంధుప్రకరంబులు= బంధుజనుల సమూవిలు; 
పరితోషంబునన్‌= సంతోషంతో; ఎదుర్శొనన్‌= ద్వారకలోనుండి ఎదురేగిరాగా; ద్వారకాపురంబు +చొచ్చి= ద్వారకాపట్టణంలో 
ప్రవేశించి; అందున్‌+ఉండి= ఆ ద్వారకా నగరంలోనుండి; మగుడన్‌= మరల; నైమిశ+అరణ్యంబునకున్‌= నైమిశారణ్యానికి; 
చని= వెళ్లి అందుల మునిపుంగవులు = ఆ నైమిశారణ్యంలోని మునిశ్రేష్టులు; అనుమతింపన్‌= అంగీకరించగా; అచ్చట = 
ఆ ప్రదేశంలో; ఒక మఖంబు= ఒక యాగాన్ని కావించి= చేసి; బహుదక్షిణలు= అనేకద్రవ్యదక్షిణలు; ఒసంగి= బుత్విక్కులకు 
దానంచేసి; అంచిత= ఒప్పియున్న; జ్ఞాన= జ్ఞానంచేత; పరిపూర్చ్ణులు +అగునట్లుగాన్‌= పరిపూర్ణమైన వారగునట్లుగా 
(పరిపూర్ణజ్ఞానవంతులగునట్లుగా) వరంబు+ఇచ్చి= వరాన్ని ప్రసాదించి; రేవతియునున్‌+తానును= ధర్మపత్నియైన 
రేవతీదేవియును, బలరాముడు తానును; బంధుజ్ఞాతియుతంబు +కాన్‌= చుట్టాలతోనూ, దాయాదులతోనూ; అవభృథ 
స్నానంబు= యజ్ఞం ముగింపైన తర్వాత చేసేపవిత్రమైనస్నానాన్ని ఆచరించి= చక్కగా నిర్వర్తించి అనంతరంబు+అ= 
తరువాత. 


దశమస్కంధము - ఉత్తరభాగము 409 


తా :; ఉగ్రసేనాది బంధువుల బృందాలు ద్వారకలోనుండి ఎదురేగి, వచ్చి బలరామదేవునికీ స్వాగతం పలికారు. ఆయన 
అచ్చట కొంతకాలంనుండి మళ్లీ సపరివారంగా నైమిశాటవికి వెళ్లినాడు. అక్కడ బుషీశ్వరుల అంగీకారంతో ఒక యజ్ఞాన్ని 
నిర్వహించాడు. భూరిదక్షిణలతో బుత్విక్కుల్ని తదితర (బ్రాహ్మణుల్ని సంతోషింపజేశాడు; యజ్ఞం చివర ధర్మపత్ని 
రేవతీదేవితోనూ, బంధుజనులతోనూ కూడి అవభృథస్నానాన్ని చక్కగా ఆచరించాడు. 


విశే : అవభృథము : యజ్ఞం ముగించిన తర్వాత వివిధ దోషపరిహారంకోసం చేసే మంత్రపూర్వకమైన పవిత్రస్నానం. 


చ. విలసితమాల్యచందననవీనవిభూషణరత్నవస్రముల్‌ 
పొలుపుగం దాల్చి యంచితవిభూతిం దలిర్చెను బూర్జచంద్రికా 
కలితసుధాంశురేఖ యెసకం బెసంగన్‌ నిజబంధులోచనో 
తృలచయ ముల్లసిల్లం బరిపాండురచారుయశోవిలాసుందై. 958 


ప్రతి: (బలరామదేవుడు) విలసిత= ప్రకాశించే; మాల్య= పుష్పమాలికలు; చందన= శ్రీగంధపుమైపూతలు; నవీన 
విభూషణ= కొంగ్రొత్త ఆభరణాలు; రత్నవస్తముల్‌= రత్నాలుకూర్చిన పట్టువస్త్రాలు; పొలుపుగన్‌= అందంగా; తాల్చి= 
ధరించి; పూర్ణచంద్రికా కలిత= పరిపూర్ణమైన వెన్నెలలతో కూడియున్న సుధా+అంశు= అమృత కిరణుడైన చంద్రునియొక్క 
రేఖ= సౌందర్యం; ఎసకము+ఎసంగన్‌= అతిశయింపగా; నిజబంధు= తన చుట్టాలయొక్క లోచన= నేత్రాలనే; 
ఉత్పలచయము= తెల్లకలువపూవుల సమూహం; ఉల్లసిల్లన్‌= సంతోషంతో వికసింపగా; పరిపాండుర= మిక్కిలి తెల్లనైన; 
చారు= అందమైన; యశస్‌+విలాసుడు+ఐ = కీర్తి చేత మిక్కిలి ప్రకాశించే; అంచితవిభూతిన్‌= ఎంతో తగియున్న ఐశ్వర్యంతో 
(వైభవంతో); తలిర్చిను= భాసించాడు. 


తా :; బలరామదేవుడు పుష్పమాలికలను ధరించి, చందనపు మైపూతతో; వినూత్న భూషణాలతో రత్తాంబరాలతో పున్నమ 
చంద్రునివలె ప్రకాశిస్తూ, బంధువుల నెత్రాలనే తెలకలువల సమూహానికి పరిపూర్ణమైన వికాసాన్ని ప్రసాదించాడు. 
మిక్కిలి తెల్లని కీర్తి గలిగి భాసిస్తూ, అమిత వైభవంతో విరాజిల్లసాగాడు. 


వ. ఇ వ్విధంబున ననంతుండు నప్రమేయుండును మాయామానుష విగ్రహుండు నసంఖ్యబలశాలియునైన 
బలదేవుం దడతివైభవంబున నిజపురంబు ప్రవేశించి సుఖం బుందడె నని చెప్పి యిట్లనియె . 059 


ప్రతి : ఈ+ విధంబునన్‌= ఈ ప్రకారంగా; అనంతుండును= అంతమే లేనివాడు (ఆదిశేషుని అవతారమైనవాడు); 
అప్రమేయుండును= ఇంతయని పరిమితి నిర్ణయించడానికి వీలుకాని మహిమగలవాడు; మాయామానుష విగ్రహుండును= 
కల్పించున్న మనుష్యస్వరూపంగలవాడు; అసంఖ్య= ఇంతయని లెక్కింపవీలుకాని; బలశాలియున్‌+ఐన= బలం గలవాదైన; 
బలదేవుండు= బలరామదేవుడు; అతివైభవంబునన్‌= గొప్ప ఐశ్వర్యస్ఫూర్తితో; నిజపురంబు= తనదైన ద్వారకానగరాన్నిి 
ప్రవేశించి= చొచ్చి; సుఖంబు +ఉందెన్‌= సుఖంగా ఉండినాడు; అని చెప్పి= అని యీ రీతిగా వివరించిన శుకమునీంద్రుడు; 
వెండియున్‌= మరల; ఇట్లు+అనియెన్‌= పరీక్షిత్తుతో ఇలా చెప్పాడు. 

తా : ఆదిశేషుని అవతారమైనవాడూ, మహామహిమోపేతుడూ, మాయామానుషవేషధారీ, అమితబలశాలీ - అయిన 
బలరామదేవుడు ఈ విధంగా మహావైభవంతో ద్వారకను ప్రవేశించి, అచ్చట సుఖంగా ఉన్నాడు - అని చెప్పి శుకమహర్షి 
పరీక్షిత్తుతో మళ్లీ చెప్పటానికి ఉపక్రమించాడు. 


410 శ్రీ మహాభాగవతము 


3 కుచేలోపాఖ్యానము శ 


క. హలధరుం డమర్యచరితుం, డలఘుభుజాబలుం డొనర్చు నద్భుతకర్మం 
బులు పెక్కు నాల్గుమోములు, గల మేటియు లెక్కపెట్టం గలందె నరేంద్రా! 960 


ప్రతి : నర+ఇంద్రా!= నరులకు అధిపతియైనవాడా! (మహారాజా!) అమర్శ్యచరితుండు= మనుష్యులకు అతీతమైన 
చరిత్రకలవాడు (మాయామానుష విగ్రహుడు)ు అలఘు భుజాబలుడు= గొప్పబాహుబలం కలవాడు; హలధరుడు= 
నాగలిని ఆయుధంగా ధరించినవాడు (బలరామదేవుడు); ఒనర్చు +అద్భుతకర్మంబులు = ఈ లోకంలో ఆచరించే ఆశ్చర్యంతో 
కూడిన కార్యాలు; పెక్కూ అనేకమైనవి; నాల్గుమోములు +కలమేటియున్‌= నాలుగు ముఖాలచే ప్రఖ్యాతిగడించిన సృష్టకర్త్వయైన 
బ్రహ్మదేవుడుకూడ; లెక్కపెట్టన్‌+కలడె? = లెక్కింపగలడా? (లెక్కింపజాలడు.. 

తా ; మాయా మానుషస్వరూపుడు, గొప్ప భుజబలంకలవాడు, హలాయుధుడు అయిన బలరామస్వామి నిర్వహించే 
ఆశ్చర్యకరాలైన కార్యాలు ఎన్నో ఉన్నాయి. చతుర్ముఖబ్రహ్మకుకూడా వాటిని ఇన్నని లెక్కపెట్టడం సాధ్యంకాదు - అని 
శుకయోగీంద్రుడు పరీక్షిన్నహారాజుతో చెప్పాడు. 


చ. అనిన మునీంద్రుం గన్గాని ధరాధిపుం డిట్లను పద్మపత్ర లో 

చనుని యనంతవీర్యగుణసంపద వేమజు విన్న నైననుం 

దనియదు చిత్త మచ్యుతకథావిభవం బొకమాటు వీనులన్‌ 

వినిన మనోజపుష్పశరవిద్ధుండు నైన విరామ మొందునే? 061 
ప్రతి : అనినన్‌= పైరీతిగా చెప్పాగా ముని+ఇంద్రున్‌= మునులలో ్రేష్టుడైన శుకయోగిని; కన్గాని= చూచి; ధరా+అధిపుడు= 
భూమికి అధిపతియైన పరీక్షిత్తు: ఇట్లు+అనున్‌= ఈ విధంగా అంటున్నాడు; పద్మపత్రలోచనుని= తామరపూరేకులవంటి 
(వెడల్పాటి అందమైన) కన్నులుగల శ్రీకృష్ణదేవునియొక్క అనంతవీర్యగుణసంపద= అంతులేని శౌర్యాన్ని ఉత్తమ గుణసంపదను 
గూర్చి; వేమబున్‌= వెయ్యిమారులు (పెక్కు పర్యాయాలు); విన్నన్‌+ఐనన్‌= వినినప్పటికిని; చిత్తము= మనస్సు; తనియదు= 
తృప్తిని చెందదు; అచ్యుత కథావిభవంబు= శాశ్వతుదైన శ్రీకృష్ణునికథల మహిమను; మనస్‌+జ= మన్మథునియొక్క 
పుష్పశర= పూలబాణాలచేత; విద్దుడున్‌+ఐనన్‌= కొట్టింపబడినవాడుకూడ; ఒక మాటు= ఒక్కమాజు; వీనులన్‌= చెవులారా; 
వినినన్‌= వినినట్లయితే; విరామము+ఒందునే? = మళ్లీ మళ్లీ వినకుండా ఉంటాడా? (వినకుండా ఉండలేడు) 
తా :; అని శుకమహర్షి పల్మగ్గా, పరీక్షిత్తు ఇలాగ అంటున్నాడు : 'కమలదళాక్షుని అంతులేని పరాక్రమప్రశస్తిని గురించి, 
అంతులేని గుణగణాలనుగూర్చి వెయ్యిమార్లు విన్నా మనస్సుకు తృప్తి కలుగదు. ఆ విష్ణుదేవుని కథావైభవాన్ని ఒక్క 
పర్యాయం వింటే చాలు, కామునిబాణాలచే పీడింపబడినవాడుసైతం మళ్లీమళ్లీ వినకుండా ఉండలేడు. 


వ. అదియునుంగాక. 962 
ప్రతి : అదియునున్‌+కాక= అంతేగాకుండా... 


తా : పైన చెప్పినదానితోపాటుగా, ఈ క్రింది విషయంకూడా చిత్తగింపదగి ఉంది. 


దశమస్కంధము - ఉత్తరభాగము 41] 


చ. హరి భజియించు హస్తములు హస్తము; లచ్యుతుం గోరి మొక్కుత 
చ్చిరము శిరంబు; చక్రధరుం జేరిన చిత్తము చిత్త; మిందిరా 
వరుం గను దృష్టి దృష్టి; మురవైరి నుతించిన వాణి వాణియ 
క్షరుకథ లాను కర్ణములు కర్ణముబై విలసిల్లుంబో భువిన్‌. 9693 


ప్రతి : భువిన్‌= ఈ భూమియందు; హరిన్‌= శ్రీమహావిష్ణుని (శ్రీకృష్ణుని); భజియించు= భక్తితో సేవించునట్టి; హస్తములు= 
చేతులే; హస్తములు = సార్థకమైన చేతులు; అచ్యుతున్‌= చ్యుతి (నాశలిలేని ఆ దేవుని; కోరి (మొక్కు ఆసక్తితో నమస్కరించే; 
తత్‌+శిరము= ఆ శిరస్ప్సే, శిరంబు= నిజమైన శిరస్సు; చక్రధరున్‌= సుదర్శనమనెడి దివ్యమైన చక్రాన్ని ధరించి ఉండే 
ఆ దేవదేవుణ్ణి; చేరిన= చేరుకొనినట్టి, చిత్తము= మనస్సే; చిత్తము= నిజమైన మనస్సు; ఇందిరావరున్‌= లక్ష్మీదేవికి 
నాథుడైన ఆ న్వామిని చూచే; దృష్టి= చూపులే; దృష్టి= సార్థకమైన చూపులు; మురవైరిన్‌= మురుడనే రాక్షసునికి శత్రువైనవాణ్ణి; 
నుతించిన= కొనియాదేటటువంటి; వాణి= మాటే; వాణి= నిజమైన మాట; అక్షరుకథలు= నశింపని స్వభావం కలిగిన 
ఆ స్వామియొక్క కథల్ని ఆను= వినునట్టి; కర్ణములు = చెవులే; కర్ణములు+ఐ= సార్థకమైన చెవులుగా; విలసిల్లున్‌+పో= 
ఒప్పుతూవుంటాయి సుమా! 

తా : మునిచంద్రా! ఈ లోకంలో శ్రీహరిని పూజించే చేతులే సార్థకమైన చేతులు. ఆయనకు నమస్కరించే శిరస్సే శిరస్సు. 
ఆ చక్రధారియందు లగ్నమైన మనస్సే మనస్సు. ఆ లక్ష్మీనాథుణ్ణి చూచే కన్నులే కన్నులు. ఆ మురారిని స్తుతించే నోరే 
నోరు. శాశ్వతుడయిన ఆయనయొక్క దివ్యకథలను వినే చెవులే నిజమైన చెవులు సుమా! 


క. హరిపాదతీర్థసేవా, పరుండై విలసిల్లునట్టి భాగవతుని వి 
స్ఫురితాంగము లంగము; లా, పరమేశ్వరు నెజుంగ నాకుం బలుకు మునీంద్రా! 0964 

ప్రతి : ముని+ఇంద్రా!= మునుల్లో శ్రేష్టుడా! (శుకయోగీశ్వరా!); హరిపాదతీర్థ= శ్రీమవావిష్ణుని పాదాలయొక్క పవిత్రజలాన్ని 
(శ్రీహరి పాదాలను అభిషేకించగా లభించిన పవిత్రమైననీటిని; సేవాపరుడు+ఐ= స్వీకరించడంలో ఆసక్తి గల్గినవాడై; 
విలసిల్లు +అట్టి= ప్రకాశిస్తూవుండే; భాగవతుని= భగవంతునియొక్క భక్తుని; విస్ఫురిత +అంగములు = విశేషంగా ప్రకాశించే 
అవయవాలే; అంగములు= (నిజమైన) అవయవాలు; ఆ పరమ +ఈశ్వరున్‌= తన పాదతీర్థాన్ని స్వీకరించటంచేత భక్తులను 
(భాగవతులను) ప్రకాశింపజేసే అందరికీ అధిపతియైన ఆ పరమేశ్వరుణ్ణి (ఆ శ్రీహరిని); నాకున్‌= (ఆయనయెడల భక్తి 
భావంగల) నాకు; ఎజుంగన్‌+పలుకు= తెలిసేటట్లుగా చెప్పండి!. 

తా :; మౌనీంద్రా! శ్రీహరిపాదతీర్థాన్ని 'సేవించటంలో ఆసక్తి కలిగి ప్రకాశించే పరమభాగవతునిఅవయవాలే నిజమైన 
అవయవాలు. అలాంటి విశిష్టమైన పాదతీర్థ ప్రభావంగలిగిన ఆ పరమేశ్వరుణ్ణి గూర్చి విశదంగా తెలియజీయగోరుతున్నాను. 


సీ, అనుడు వేదవ్యాసతనయుం డా యభిమన్యు తనయునిం జూచి యిట్లనియెం బ్రీతి 
జనవర! గోవిందసఖుండు కుచేలుండు, నా నొప్పు విప్రుండు మానధనుండు 
విజ్ఞాని రాగాదివిరహితన్వాంతుండు శాంతుండు ధర్మవత్సలుండు ఘనుండు 
విజితేంద్రియుండు బ్రహ్మవేత్త దారిద్య్రంబు బాధింప నొరులం గార్చణ్యవృత్తి 


412 శ్రీ మహాభాగవతము 


తే. నడుగం బోవక తనకుందా నబ్బినట్టి, కాసు పదివేలనిష్క్మముల్‌గాం దలంచి 
యాత్మ మోదించి పుత్రదారాభిరక్ష యొకవిధంబున నడుపుచు నుండు నంత 065 


ప్రతి : అనుడున్‌= అని పరీక్షిత్తు పలుకగా; వేదవ్యాస తనయుడు= వేదవ్యాసుని కుమారుడైన శుకుడు; ఆ+అభిమన్యు 
తనయునిన్‌= అభిమన్యుని పుత్రుడైన పరీక్షిత్తును; చూచి= చూచి; ప్రీతిన్‌= సంతోషంతో; ఇట్లు+అనియెన్‌= ఈ విధంగా 
పల్మినాడు; జనవర! = జనులకు పతివైన పరీక్షిత్‌ రాజేంద్రా!; గోవిందసఖుడు= శ్రీకృష్ణుని మిత్రుడు; కుచేలుండునాన్‌= 
కుచేలుడు అని పిలువబడిన; విప్రండు= (బ్రాహ్మణుడు; మానధనుడు = అభిమానమే (ఆత్మగౌరవమే) ధనంగా గలవాడు; 
విజ్ఞాని= గొప్ప విజ్ఞానంగలవాడు; రాగ+ఆది= స్వార్థంతో కూడిన అనురాగం, ద్వేషం మొదలైన దుర్దుణాలు; విరహిత= 
లేనట్టి; స్వాంతుండు= మనస్సుగలవాడు; శాంతుండు= శాంతమైన స్వభావంకలవాడు (అంతరింద్రియ నిగ్రహంకలవాడు); 
ధర్మవత్సలుడు= ధర్మంతో గూడిన ప్రవర్తనయందు ప్రీతిగలవాదు; ఘనుడు= గొప్ప స్వభావంకలవాడు; విజిత= జయింపబడిన; 
ఇంద్రియుడు = జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములుగలవాడు (ఇంద్రియములను జయించినవాడు); బ్రహ్మవేత్త= 
పరబ్రహ్మయొక్క తత్వాన్ని తెలుసుకొనినవాడు; దారిద్యంబు= పేదతనము; బాధింపన్‌= తనను బాధిస్తూ ఉండగా; 
ఒరులన్‌= ఇతరులను; కార్పణ్యవృత్తిన్‌= దీన స్వభావంతో; అడుగన్‌+పోవక= యాచించటానికై వెళ్లక; తనకున్‌+తాను= 
తనంతట తానుగా; అబ్బిన +అట్టి= లభించినటువంటి; కాసు= (అతిచిన్న విలువగల) నాణమును కూడా; పదివేల 
నిష్మముల్‌+కాన్‌= పదివేలబంగారునాణేలుగా; తలంచి= భావనచేసి; ఆత్మన్‌= మనస్సునందు; మోదించి= సంతోషించి; 
పుత్రదారా+అభిరక్షన్‌= కుమారులను; భార్యను రక్షించే (పోషించే) కార్యాన్ని ఒక విధంబునన్‌= ఒక రీతిగా; 
నడపుచున్‌+ఉండున్‌= కొనసాగిస్తూ ఉండినాడు; అంతన్‌= అలా జీవనం సాగిస్తూ ఉండగా (ఒకనాడు)... 

తా : అలా అడిగిన పరీక్షిత్తును చూచి శుకుడు సంతోషంతో ఇలా పలికాడు. “రాజేంద్రా! శ్రీకృష్ణుని బాల్యమిత్రుడైన 
కుచేలుడు అభిమానధనుడు, గొప్పవిజ్ఞాని, రాగద్వేషాలు లేనివాడు, పరమశాంతమూర్తొ, ధర్మమార్గతత్పరుడు, జితేంద్రియుడు, 
బ్రహ్మవేత్త, తననూ, తనకుటుంబాన్నీ దారిద్ర్యం బాధిస్తూ ఉన్నా ఇతరుల నెవ్వరినీ దీనతతో చేయిసాచి యాచించి 
యొరుగడు. తనంత తానుగా న్యాయంగా తనకు లభించిన చిన్నకాసునుకూడ పదివేల బంగారు మొహరీలనుగా భావించి, 
ఏదో ఒక రీతిగా భార్యా పుత్రులను పోషిస్తూ ఉండినాడు. ఇలా ఉండగా ఒక రోజున 


సీ, లలితపతివ్రతాతిలకంబు వంశాభిజాత్య తద్భార్య దుస్సహదరిద్ర 
పీడచేం గడు నొచ్చి పెదవులు దడుపుచు శిశువు లాంకటి చిచ్చుచేం గృశించి 
మల మల మాండుచు మానసం బెరియంగం '“బట్టెం డోరెము మాకుంబెట్ట మనుచుం 
బత్రభాజనధృతపాణులై తనుం జేరి వేండిన వీనులు సూండినట్ల 


ఆ. మైన నొకనాండు వగచి నిజాధినాథుం, జేరి యిట్లని పలికె *నో జీవితేశ! 
తట్టుముట్టాడు నిట్టి పేదజిక మిట్లు, నొంప దీని కుపాయ మూహింప వైతి. 966 


ప్రతి : లలిత= హృద్యమైన; పతివ్రతా తిలకంబు= పతివ్రతా ప్రీలలో తిలకంవంటి శ్రేష్టురాలు; వంశ+అభీజాత్య= 
ఉత్తమవంశంలో జన్మించినట్టి; తద్‌+భార్య= ఆ కుచేలుని పత్ని దుస్‌+సహ= భరింపసాధ్యంకాని; దరిద్రపీడచేన్‌ = 
పేదతనపు బాధచేత; కడున్‌+నొచ్చి= మనస్సున మిగుల చింతనొంది; ఒకనాడు= ఒక రోజున; శిశువులు= తన సంతానం; 


దశమస్కంధము - ఉత్తరభాగము 413 


ఆకటి చిచ్చుచేన్‌= ఆకలి అనే అగ్నిచేత; కృశించి= శరీరాలు చిక్కిపోయి; పెదవులు+తడుపుచున్‌= ఎండిపోయిన పెదవులను 
నాలుకతో తడపుకొంటూూ మలమల మాడుచున్‌= (కడుపునందలి జఠరాగ్నిచేత) మాడిపోతూ, మానసంబు= తన మనస్సు; 
ఎరియన్‌+కన్‌= పరితపించగా; పత్రభాజన= ఆకులతో చేసిన (దొన్నెలలాంటి) పాత్రలను; ధృత= ధరించబడిన; పాణులు+ఐ= 
చేతులుగలవారై (ఆకులను చేర్చి కుట్టి చేసిన దొన్నెలలాంటి పాత్రలను పట్టుకొన్నవారై); పట్టెడు +ఓరెము= చేతితో 
పట్టుకొన దగిన పరిమాణంగల అన్నం; మాకున్‌= మాకు; పెట్టుము = పెట్టవలసింది; అనుచున్‌= అంటూ; (ఆ శిశువుల 
పల్ములు); వీనులు= తన చెవులను; చూండినట్లు+అ= (వేడిచేసిన సాధనంతో) (కుచ్చి కాల్చినట్లుకాగా; తనున్‌= తనను; 
చీరి= పిల్చి; వేడినన్‌= దీనంగా అడుగగా; వగచి= దుఃఖించిందై; నిజ+అధినాథున్‌= తనకు అధిపతియగు కుచేలుణ్ణి; 
చేరి= సమీపించి; ఇట్లు+అని= ఈ రీతిగా పలికెన్‌= పలికింది; ఓ జీవిత+ఈశ!= నా జీవితానికి అధిపతివైన ఓ స్వామీ); 
తట్టు+ముట్టు+ఆడు +అట్టి= మిగుల అతిశయించినట్టి; పేదణికము= కడుబీదతనము; ఇట్లు= ఈ విధంగా; నొంపన్‌= 
(కుటుంబాన్ని బాధ పెట్టుతూ ఉండగా; దీనికిన్‌+ఉపాయము= దీన్ని తొలగించే ఉపాయాన్ని ఊహింపవు+ఐతి (వి)= 
ఆలోచింపకుండా ఉన్నావుకదా! 


తా : కుచేలుని పత్ని పతివ్రతాశిరోమణి ఉత్తమవంశంలో జన్మించినట్టిది. బిడ్డలు ఆకలితో నకనకలాడుతూ ఎండిన 
పెదవులను నాలుకతో తడుపుకుంటూ, చేతుల్లో ఆకుదొన్నెలు పట్టుకొని ఒకనాడు తనవద్దకు వచ్చి “అమ్మా! పట్టెడన్నం 
పెట్టిమని అడుగగా, ఆ మాటలకు ఆమె మిక్కిలి బాధపడి భర్తను సమీపించి దుఃఖపడుతూ ఇలా వేడుకొన్నది. 'జీవితేశ్వరా! 
ఇంటిలో పెల్లుగా పేదణికం తాండవిస్తూవుంది. దీన్ని నివారించే సదుపాయాన్ని మీరాలోచించకున్నారుకదా!! 

విశే : ఆమె పేరు చెప్పకుండానే, బిడ్డలదైన్యాన్ని చూచి చలించిన ఆ తల్లి పల్కులద్వారా మహాకవి ఈ సీసపద్యంలో 
కుచేలుని ధర్మపత్నియొక్క స్వరూప, స్వభావాలను ఆవిష్క్మరించియున్న తీరు నిరుపమానమైంది! 


వ. అని మజియు నిట్లనియె. 967 
ప్రతి : అని= అని పతితో విన్నవించినదై మఖియున్‌= మరల, ఇట్లు= ఈ విధంగా; అనియెన్‌= పల్మినది. 
తా : అని మనవిచేసి, మళ్లీ భర్తతో ఇలా పల్కింది. 
తే. బాలసఖుందైన యప్పద్మపత్ర నేత్రుం, గాన నేంగి దారిద్యాంధకార మగ్ను 
లైన మము నుద్ధరింపుము; హరికృపా క, టాక్ష రవిదీప్తి వడసి మహాత్మ ! నీవు. 968 


ప్రతి : మహా+ఆత్మ!= గొప్ప ఆత్మగలవాడా!; బాలసఖుడు+ఐన = మీ యొక్క బాల్య స్నేహితుడైన; ఆ+పద్మపత్రనేత్రున్‌= 
తామరపూరేకులలాంటి (విశాలమైన, అందమైన) కన్నులుగలవాణ్ణి (శ్రీకృష్ణుణ్ణి); కానన్‌+ఏగి= దర్శించటానికై వెళ్లి; 
దారిద్ర+అంధకార= నిబుపేదతనమనే చీకటిలో; మగ్నులు+ఐన= మునిగి ఉన్న మమున్‌= మమ్మల్ని (తల్లిని, బిడ్డలను); 
హరి= శ్రీకృష్ణుని యొక్క కృపా= దయతోగూడిన; కటాక్ష= కడగంటి చూపులు అనే; రవి= సూర్యునియొక్క దీప్తి+పడసి= 
కాంతిని పొంది; ఉద్ధరింపుము= ఉజ్జీవించేలా చేయండి. 

తా : ఆమె తన ప్రాణేశ్వరునితో ఇంకా ఇలా విన్నవించింది : 'మీ బాల్యమిత్రుడైన ఆ శ్రీకృష్ణదేవుణ్ణి సందర్శించండి! ఆయన 
కరుణాకటాక్షమనే సూర్యకాంతిచే దారిద్రమనే చీకట్లో (మగ్గిపోతున్న మమ్మల్ని ఉద్ధరించండి. 


వ. మజతణియును. 969 


414 శ్రీ మహాభాగవతము 


ప్రతి : మజియును= ఇంకా... 


వరదుండు సాధుభక్తజనవత్సలుం డార్తశరణ్యుం డిందిరా 

వరుండు దయాపయోధి భగవంతుండు కృష్ణుండు దాం గుశస్థలీ 

పురమున యాదవప్రకరముల్‌ భజియింపంగ నున్నవాండు; నీ 

వరిగిన నిన్నుం జూచి విభుం డప్పుడ యిచ్చు ననూనసంపదల్‌. 970 


ప్రతి :; వరదుడు= భక్తులకు వరాలిచ్చేవాడు; సాధు= సజ్జనులైన; భక్తజన= తన భక్తులైన జనులపట్ల వత్సలుడు= 
ప్రేమతో కూడిన దయాగుణంకలవాడు; ఆర్హ= బాధలతో, దుఃఖాలతో పీడింపబడుతున్నవారికి రక్షకుడైనవాడు; ఇందిరావరుడు= 
(సంపదలకు అధిదేవత అయిన) లక్ష్మీదేవియొక్క భర్త దయాపయస్‌+ధి= దయాగుణానికి సముద్రుడైనవాడు (ముద్రమంతటి 
దయాగుణంకలవాడు) భగవంతుడు = ఆరుగొప్పగుణాలు సమగ్రంగా గలవాడు; కృష్ణుడు= శ్రీకృష్ణుడు; తాన్‌= తాను; 
కుశస్థలీపురమునన్‌= ద్వారకానగరంలో; యాదవప్రకరముల్‌= యాదవులసమూహాలు; భజియింపన్‌+కన్‌= భక్తితో సేవిస్తూ 
ఉండగా; ఉన్నవాడు= విరాజిల్లుతూ ఉన్నాడు; నీవు+అరిగినన్‌= నీవక్కడికి వెళ్లినట్లెతేే నిన్నున్‌+చూచి= బాల్యమిత్రుడవైన 
నిన్ను చూచినవెంటనే; విభుడు= సర్వశక్తి సమన్వితుడైన ఆ ప్రభుడు; అనూన= తక్కువకానట్టి; సంపదల్‌= ఐశ్వర్యాలను; 
అప్పుడు+అ= ఆ క్షణంలోనే; ఇచ్చున్‌= ప్రసాదిస్తాడు. 

తా : భక్తవత్సలుడు, వరప్రసాది, ఆర్తరక్షకుడు, లక్ష్మీవల్లభుడు, దయాసము[దదుడు, భగవానుడు అయిన శ్రీకృష్ణుడు యాదవ 
బృందాలు తనను సేవిస్తూ ఉండగా ద్వారకాపురిలో విరాజిల్లుతూ ఉన్నాడు గదా! ఒక్కసారి వెళ్లి ఆ సర్వసమర్భుడైన 
ప్రభువును సందర్శించండి! ఆ దేవదేవుడు మిమ్మల్ని చూస్తేచాలు. ఆ క్షణమే మీకు అంతులేని సంపదలను తప్పక 
అనుగ్రహిస్తాడు. 


మ. కలలోనం దను మున్నెజబుంగని మహాకష్టాత్ముడై నట్టి దు 
రృలుం డాపత్సమయంబునన్‌ నిజపదాబ్ద్లాతంబు లుల్లంబులోం 
దలంప న్నంతన మెచ్చి యార్తిహరుందై తన్నైన నిచ్చున్‌; సుని 
శ్చలభక్తిన్‌ భజియించువారి కిడండే సంపద్విశేషోన్నతుల్‌? 971 


ప్రతి : (భగవంతుదైన శ్రీకృష్ణుడు); కలలోనన్‌= కలలోకూడా; తనున్‌= తనను; మున్ను+ఎజుంగని= ఇంతకుముందు 
నామమాత్రంగా నైనా తలచని; మహాకష్ట+ఆత్ముడు +ఐనట్టి= మిక్కిలి పాపాత్ముడైన; దుర్‌+బలుడు= ఇంద్రియ 
బలహీనుదైనవాడు; ఆపత్‌+సమయంబునన్‌= ఆపదలు కలిగినవేళల్లో; నిజపద+అబ్దాతంబులు= తన పాదాలనే పద్మాలను 
(పద్మాలను పోలిన అందమైన పాదాలను); ఉల్లంబులోన్‌= మనస్సులో; తలపన్‌= ధ్యానింపగా; అంతన్‌+అ= వెంటనే; 
మెచ్చి= సంతోషించి; ఆర్తిహరుడు+ఐ= (అట్లు ధ్యానించినవానియొక్క దుఃఖాన్ని పోగొట్టేవాడై; తన్నున్‌+ఐనన్‌= తననుకూడా; 
ఇచ్చున్‌= (కోరినయెడల) సమర్పించుకొంటాడు; సునిశ్చలభక్తిన్‌= మిక్కిలి స్థిరమైన భక్తిభావంతో; భజియించువారికి = 
తనను సేవించేవారికి; సంపత్‌ +విశేష+ఉన్నతుల్‌= ఉన్నతమైన విశేషఐణశ్వర్యాలను; ఇడడు+ఏ? = ఇవ్వడా? (తప్పకుండా 
ఇస్తాడు). 

తా : కలలోకూడా తనను ఎన్నడూ స్మరించని పాపాత్ముడే అయినా, ఆపద వచ్చిన వేళలో ఒక్కసారి ఆ ఆర్తశరణ్యుని 
పాదపద్మాలను మనసారా స్మరిస్తేచాలు, అట్టివాణ్ణి సైతం ఆ భగవానుడు కనికరిస్తాడు. అవసరమైతే తనను తాను 


దశమస్కంధము - ఉత్తరభాగము 415 


సమర్పించుకోగలడు. అటువంటి దయామయుడు సుస్థిరమైన భక్తిభావంతో నిత్యమూ తనను ఆరాధించేవారికి గొప్ప 
గొప్ప ఐశ్వర్యాలను ఇయ్యకుండా ఉంటాడా? (తప్పక ప్రసాదిస్తాడు.) 

విశే : పైరెండు పద్యాలమూలంగా కుచేలుని ధర్మపత్నియొక్క బుద్ధికుశలత వెల్లడౌతున్నది. “భార్యాశ్రేష్ట్రమ స్సఖా” అని 
సూక్తి “భార్య సఖులలో శ్రేష్ట్రమురాలు” | “అధిక దుఃఖరోగార్హున కౌషధంబు సురుచిరంబుగ భార్యయె చూవెయెందు” 
అని నన్నయ సూక్తి! 

“కరణేషు మంత్రీ” - అనే ఉత్తమ ధర్శపల్నీ లక్షణానికి కుచేలుని భార్య చక్కని ఉదాహరణమనే సత్యాన్ని పైరెండు పద్యాలు 
మనోజ్ఞంగా నిరూపిస్తూవున్నాయి. పురుషునికి ముగ్గురే ఆప్తమిత్రులు 1. తల్లి 2. గురువు 3. భార్య. “ఆప్తవాక్యం 
ప్రమాణమ్‌” అన్నారు పెద్దలు. 


క. అని చెప్పిన న మ్మానిని, సునయోక్తుల కలరి భూమిసురుం డా కృష్ణుం 
గన నేంగుట యిహపర సా, ధన మగు నని మదిం దలంచి తన సతితోదన్‌. 972 


ప్రతి : అని చెప్పినన్‌= అని పైవిధంగా విన్నవించగా;? ఆ+మానిని= ఆత్మాభిమానం కల ఆ ప్రీయొక్క సు+నయ+ఉక్తులకున్‌= 
ఉత్తమమైన నీతితోగూడిన పల్ములకు; అలరి= సంతసించి; భూమిసురుడు= (బ్రాహ్మణుడు (కుచేలుడు); ఆ కృష్ణున్‌= 
ఆ శ్రీకృష్ణ పరమాత్మను; కనన్‌+ఏగుట= దర్శించేందుకు వెళ్లటం; ఇహ+పరసాధనము= ఈ లోకంయొక్క ప్రయోజనాన్ని 
పరలోకంయొక్క ప్రయోజనాన్ని చేకూర్చుకునే ఉపాయం; అగున్‌+అని= అవుతుంది కదా!అని; మదిన్‌+తలంచి = మనస్సులో 
భావించి; తనసతితోదడన్‌= తన పల్నితో (ఇలా అన్నాడు)... 


తా; తన యిల్లాలు చెప్పినట్లుగా శ్రీకృష్ణుణ్లి సందర్శించటానికి వెళ్లటం ఇహపరసాధకం కాగలదని భావించి, కుచేలుడు 
సతితో (ఇలా పలికినాడు) 


తే. నీవు సెప్పిన యట్ల రాజీవనేత్రు, పాదపద్మంబు లాశ్రయింపంగం జనుట 
పరమశోభన మా చక్రపాణి కిపుడు, గాను కేమైనం గొంపోవం గలదె మనకు? 9/3 


ప్రతి: నీవు+చెప్పిన -+అట్లు+అ= నీవు చెప్పిన ప్రకారంగానే రాజీవనేత్రు= తామరపూలవంటి కన్నులుగల శ్రీకృష్ణునియొక్క 
పాదపద్శ్మంబులు= పద్మాలను బోలిన పాదాలను; ఆశ్రయింపన్‌+కన్‌= ఆశయించేందుకు (శరణు పొందుటకు); చనుట= 
వెళ్లటం; పరమశోభనము= మిగుల శుభాన్ని కలిగించేది; ఆ చక్రపాణికిన్‌= సుదర్శనమనే చక్రాన్ని చేతియందు ధరించేవాడైన 
ఆ శ్రీకృష్ణునికి; కొని+పోవన్‌= తీసుకొని పోవటానికి; మనకున్‌= మనవద్ద (మన యింట్లో) కలదు+ఎ?= ఏమైనా 
ఉందా? (ఉన్నదేమో చూడుము - అని అభిప్రాయం) 

తా : కుచేలుడు తన భార్యతో ఇలా అన్నాడు - నీవు చెప్పినట్లు “శ్రీకృష్ణుని పాదపద్మాలను ఆశ్రయించడం మనకు 
శుభప్రదమైనదే! కానీ, ఆ చక్రపాణికి సమర్పించటానికి మనవద్ద ఏమైనా కానుక ఉందా?” చూడు. 

విశే : “రిక్తహస్తేన నోపేయాత్‌ రాజానం దైవతం గురుమ్‌” అని పెద్దలమాట. అనగా రాజువద్దకుగాని, దేవుని సన్నిధికిగాని, 


గురువు సమక్షానికిగాని వెళ్లేటప్పుడు వట్టిచేతులతో వెళ్లరాదు. వాళ్లకేదైనా ఇవ్వడానికి కానుకను తీసుకొని వెళ్లాలని 
అభిప్రాయం. 


416 శ్రీ మహాభాగవతము 


శ్రీకృష్ణుడు రాజు, దైవం, గురువు - ఈ మూడూ కాబట్టి, అతని వద్దకు రిక్త్రహస్తాలతో పోనేపోరాదు. ఈ ధర్మం 
తెలిసినవాడూ, సహజంగా భక్తుడూ కనుక, కుచేలుడు ఆ కృష్ణునికి అర్పించటానికి ఏదైనా ఉందేమో చూడుమని తన 
పల్నికి చెప్పాడు. 
తే. అనినన య్యింతి యౌంగాక యనుచు విభుని, శిథిలవస్తంబుకొంగునం బృథుకతండు 

లముల నొకకొన్ని ముడిచి నెయ్యమున ననుపం, జనియె గోవిందదర్శనోత్సాహి యగుచు. 974 
ప్రతి : అనినన్‌= అని కుచేలుడు చెప్పగా ఆ+ఇంతి= ఆ స్త్రీ బెన్‌+కాక= అవును నిజమేకదా!; అనుచున్‌= అంటూ; 
శిథిలవస్తంబు కొంగునన్‌= (కుచేలుడు కప్పుకొనియున్సుు చినిగిన ఉత్తరీయపు అంచునందు; ఒకకొన్ని= చాలకొద్దిగా 
ఉన్న పృథుక తండులములన్‌= బియ్యపు అటుకుల్ని ముడిచి= మూటగా కట్టి; నెయ్యమునన్‌ +అనుపన్‌= ప్రీతితో 
సాగనంపగా; గోవింద దర్శన +ఉత్సాహి+అగుచున్‌= శ్రీకృష్ణుణి సందర్శించే ఉత్సాహంతో కూడినవాడవుతూ; చనియున్‌= 
వెళ్లాడు. 
తా : “అవును నిజమేకదా! - అని పలికి కుచేలునిభార్య కొన్ని అటుకుల్ని ఆతని చినిగిన ఉత్తరీయపు కొంగున ముడివేసి, 
ప్రియంగా పతిదేవుణ్ణి సాగనంపింది. ఆ విప్రోత్తముడు గోవిందుణ్ణి దర్భింపబోతున్నాననే ఉత్సాహంతో పయనం సాగించాడు. 


వ. అట్లు సనుచుం దన మనంబున. 9775 


ప్రతి : అట్లు= ఆ విధంగా; చనుచున్‌= గోవిందుణ్ణి దర్శించవలెననే ఉత్సాహంతో వెళ్లుతూ; తనమనంబునన్‌= కుచేలుడు 
తన మనస్సులో (తలపోయసాగాడు - ఆలోచింపసాగినాడు)... 


తా : ఆ విధంగా కృష్ణుడిని చూడాలనే కోరికతో వెళ్తూ, ఆ కుచేలుడు తన మనస్సులో (ఆలోచింపసాగాడు) 


స్ప ద్వారకానగరంబు నే రీతిం జొత్తును? భాసురాంతఃపురవాసి యైన 
య ప్పుందరీకాక్షు నఖిలేశు నెబ్బంగిం దర్శింపం గలనా? తద్వారపాలు 
రెక్కడి విప్రుండ? విం దేల వచ్చెద?వని యడ్డ పెట్టిరే నపుడు వారి 
కే మైనం బరిదాన మిచ్చి చొచ్చెద నన్న నూహింప నర్ధశూన్యుండ నేను; 


తే. నయిననా భాగ్య; మతనిదయార్టదృష్టి, గాక తలపోయంగా నొండు గలదె? యాతం 
దేల నన్ను నుపేక్షించు? నేటిమాట?, లనుచు నా ద్వారకాపుర మతండు సొచ్చి. 976 


ప్రతి :; ద్వారకా నగరంబున్‌= ద్వారకా పట్టణాన్ని ఏ రీతిన్‌= ఎలాగ చొత్తును?= ప్రవేశింపగలను?; భాసుర= 
ప్రకాశిస్తూ ఉండే; అంతపురవాసి+ఐన = రాణివాసపు రాచనగరులో నివసిస్తుండేవాడైన; అఖిల+ఈశున్‌= సమస్తప్రపంచానికి 
అధిపతియైన; ఆ+పుండరీక +అక్షున్‌= తెలదామరలవంటి అందమైన ఆ శ్రీ కృష్ణుణ్ణి, ఏ+భంగిన్‌= ఏ రీతిగా దర్శింపన్‌+ 
కలను+ఒ? = చూడ గల్టుదునో కదా!; తద్‌+ద్వారపాలురు= ఆ శ్రీకృష్ణుని నివాసభవనంయొక్క ద్వారంలో ఉందే కావలివాళ్లు 
ఎక్కడి విప్రడవు? = (బ్రాహ్మణుడా! ఎక్కడినుండి వస్తూవున్నావు?; ఇందున్‌+ఏలన్‌+వచ్చెదవు? = ఈ భవనంలోనికి ఎందుకు 
వస్తూ ఉన్నావు?; అని= అని పలికి; అడ్డము+పెట్టిరి+ఏన్‌= లోపలికి వెళ్ళనీయకుండా అడ్దుకొన్నట్లయితే; వారికిన్‌= 
ఆ కావలివారికి; ఏమైనన్‌= ఏదైనా పరిదానము= బహుమానము; ఇచ్చి= చేతి కందించి; చొచ్చెదన్‌+అన్నన్‌= 


దశమస్కంధము - ఉత్తరభాగము 41/7 


మందిరంలోపల ప్రవేశిస్తానులెమ్మనుకుంటే; ఊహింపన్‌= ఆలోచించగా; ఏనున్‌= నేను; అర్థశూన్యుండన్‌= ధనం లేనివాణ్ణి; 
అయినన్‌= అలాగ బహుమానం ఇచ్చే శక్తిలేనివాడనైన్సా నా భాగ్యము= నా యొక్క అదృష్టం; అతని= ఆ శ్రీకృష్ణునియొక్క 
దయాదృష్టి+కాక= కృపావీక్షణం కనుక; తలపోయన్‌+కాన్‌= ఆలోచించినట్లైతే; ఒండు+కలదు+ఎ? = ఇంకొకటి ఉన్నదా? 
(ఇంకొక విధంగా ఉండదు); ఆతండు= (దయగల) ఆ శ్రీకృష్ణుడు; నన్నున్‌= (ఆయన భక్తుడివైన) నన్ను ఏలన్‌= ఎందుకు; 
ఉపేక్షించున్‌? = నిరాదరిస్తాడు (అశ్రద్ధ చేస్తాడు? - చెయ్యడని అభిప్రాయం); ఏటిమాటలు? = ఇవేం మాటలు? (ఇలా 
అనుకోవడం తగదు) అనుచున్‌= అని తనమనస్సున నిశ్చయించుకొంటూ; అతడు= ఆ కుచేలవిప్రడు; ఆ ద్వారకాపురము= 
ఆ ద్వారకాపట్టణాన్ని చొచ్చి= ప్రవేశించి... 

తా : ద్వారకా పురికి వెళ్లుతూ కుచేలుడు దారిలో ఇలా ఆలోచించాడు. “అంత పెద్ద ద్వారకాపురిని నేను ఎలా ప్రవేశించగలను? 
ఒక వేళ ప్రవేశించినా, అంతఃపురంలో నివసిస్తూవున్న శ్రీకృష్ణుణ్ణి ఎలా చూడగలను? ఒకవేళ ఆయన నివసించే భవనాన్ని 
సమీపించినా, అచ్చటి కావలివారు నన్ను లోపలకు వెళ్లనివ్వకపోతే, వాళ్లకు బహుమానంగా ఏమియ్యగలను? అయినా 
ఆ శ్రీకృష్ణుని దయాద్భష్టిపై, నా అదృష్టం ఆధారపడి ఉంది. ఆ దయామయుడు తన భక్తుడైన నన్ను ఎందుకు ఉపేక్షిస్తాడు? 
ఆయన నన్ను తప్పక ఆదరిస్తాడు” - అని నిర్ణయించుకొని, ఆ విప్రవర్యుడు ద్వారకలో ప్రవేశించి 

విశే ; ఈ సీసపద్యంలో ద్వారకకు వెళ్లుతూవున్న కుచేలుని ఆలోచనాక్రమం అత్యంత స్వాభావికంగా వర్ణించబడింది. 
ఈ వర్ణనద్వారా నిరుపేద అయినా, సదాచార సంపన్నుడయిన ఆ బ్రాహ్మణుని భక్తివిశ్వాసాలు చక్కగా ఆవిష్మరింపబడినాయి. 
వ. ఇట్లు ప్రవేశించి రాజమార్గంబునం జని చని కక్ష్యాంతరంబులు గడచి చని ముందట. 977 
ప్రతి : అట్లు= ఆ రీతిగా ప్రవేశించి= ద్వారకలో ప్రవేశించి; రాజమార్గంబునన్‌= రాచబాటలో; చనిచని= కొంతదూరం 
వెళ్లి (అటుతరువాత); కక్ష్యా+అంతరంబులు = వేరువేరు భవనద్వారాలను; కడచి= దాటి; చని= వెళ్లి ముందటన్‌= అటు 
ముందు ప్రదేశంలో... 


తా: ద్వారకలో ప్రవేశించిన కుచేలుడు రాజమార్దంలో ముందుకు సాగిపోయాడు. అలా వెళ్లి, కొన్ని భవనద్వారాలను 
దాటి, శ్రీకృష్ణుడుందే మందిరాన్ని చేరుకొని ముందు భాగంలో 


సీ, విశదమై యొప్పు షోడశసహ(స్రాంగనాకలితవిలాససంగతిం దనర్చి 
మహనీయతపనీయమణిమయగోపురప్రాసాదసౌాధహర్య్యములు సూచి, 
మనము బ్రహ్మానందమును బొందం గడు నుబ్బి సంతోషబాప్పముల్‌ జడిగొనంగం 
బ్రకటమై విలసిల్లు నొకవధూమణి మందిరమున నింతులు చామరములు వీవం 


తే... దనరు మృదుహంసతూలికాతల్పమందుం, దానుం బ్రియయును బహువినోదములం దనరి 
మహితలావణ్యమన్మథమన్మథుండు, ననంగం జూపట్టు పుండరీకాయతాక్లు. 9778 
ప్రతి : విశదము+ఐ= మనోహరమై; ఒప్పు= ప్రకాశిస్తున్న షోడశసహస్ర+అంగనా= పదహారువేలమంది యువతులతో; 
కలిత= కూడియుండి; విలాససంగతిన్‌= (వారల) అందమైన చేష్టల సంచారాల సమ్మేళనాలచే; తనర్చి= అతిశయంగా 
శోభిల్లుతున్న మహనీయ= మిగుల గొప్పవైన; తపనీయ= బంగారుతో నిర్మింపబడినవై; మణిమయ= అనేక మణులు 
తాపిన; గోపుర= గోపురాలు గలిగిన; ప్రాసాద= రాచనగరులు; సౌధ= సున్నంతో నిర్మింపబడిన భవనాలు; హర్య్యములు= 


418 శ్రీ మహాభాగవతము 


సంపన్నములైన నివాసాలు; చూచి= సంతోషంగా చూచి; మనము= తన మనస్సు; బ్రహ్మ+ఆనందమును+పొందన్‌= 
మిగుల ఉన్నతమైన సంతోషాన్ని పొందగా; కడున్‌ +ఉబ్బీ= మిక్కిలి పొంగిపోయి; సంతోషబాష్పముల్‌= ఆనందబాష్పాలు; 
జడి+కొనన్‌+కన్‌= విడువకుండా కురియగా; ప్రకటము+ఐ= స్పష్టంగా తెలుస్తూ ఉన్నదై; విలసిల్లు= ప్రకాశిస్తున్న ఒక 
వధూమణి= ఉత్తమురాలైన ఒక పత్నియొక్క మందిరమునన్‌= గృహంలో; ఇంతులు = (పరిచారికలైన) ప్రీలు)ు చామరములు= 
చమరీమృగాల వెండ్రుకలతో తయారుచేసిన వీవనలను; వీవన్‌= (చల్లదనపుహాయికొరకై) వీచుచుండగా; తనరు= ఒప్పుతున్న; 
మృదు= మెత్తని హంసతూలికా= హంసల జిక్కలందలి మెత్తని యీకలచే సమకూర్చియున్న తల్పము+అందున్‌= పానుపుమీద; 
తానున్‌= శ్రీకృష్ణుడు తానును; ప్రియయును= ప్రియురాలైన రుక్కిణీదేవియును; బహువినోదములన్‌= అనేకములగు 
వేదుకలచేత; తనరి= విలసిల్లుతూవుండి, మహిత= గొప్పదయిన; లావణ్య= దేహకాంతిచేత; మన్మథమన్మథుండు+అనన్‌+కన్‌= 
సౌందర్యానికి అధిదేవతయైన మన్మథునికే మన్మథుడు అనేటట్లుగా? చూపు +పట్టు(చూపట్టు)= గోచరిస్తున్న ప్రండరీక+ఆయత+ 
అక్షున్‌= తెలదామరలవలె విశాలమైన కన్నులు గలిగియున్న శ్రీకృష్ణుణ్లి (దర్శించాడు... 

తా : కుచేలుడు బంగారంతో నిర్మించిన, రత్నాలు తాపినగోపురాలతో గొప్పగా గోచరిస్తూవున్న పదారువేలమంది (శ్రీకృష్ణుని) 
పత్ప్నుల నివాసభవనాలను చూచి, బ్రహ్మానందం పొందినాడు. ఆ ఆనందంతో ఒక వధూమణి (రుక్ళిణీదేవి) మందిరాన్ని 
ప్రవేశించాడు. ఆ మందిరంలో యువతులు వింజామరలు వీస్తూవుండగా హంసతూలికాతల్పంమీద రుక్కిణీదేవితోగూడి 
అనేక వినోదాలతో ఆనందిస్తూవున్న శ్రీకృష్ణుని చూచాడు. ఆ మహనీయ దృశ్యాన్ని దర్శింపగాదే ఆతని కన్నులనుండి 


ఆనందబాష్పాలు పెల్లుబికి ప్రవహింపసాగాయి. 
విశే : బ్రహ్మానందం- మానుషానందానికి వేయిరెట్లు ఉన్నత స్థాయిలోనిది బ్రహ్మానందమని తైత్తిరీయోపనిషత్తు చెప్పింది. 


స్‌ ఇందీవరశ్యాము, వందితసుత్రాముం గరుణాలవాలు, భాసురకపోలుం 
గౌస్తుభాలంకారుం, గామితమందారు సురుచిరలావణ్యు, సురశరణ్యు 
హర్యక్షనిభమధ్యు, నఖిలలోకారాధ్యు ఘనచక్రహస్తు, జగత్రశస్తు, 
ఖగకులాధిపయానుం, గౌశేయపరిధానుం బన్నగశయను, నబ్జ్ఞాతనయను, 


తే. మకరకుండలసద్భూషు, మంజుభాషు, నిరుపమాకారు, దుగ్ధసాగరవిహారు, 
భూరిగుణసాంద్రు, యదుకులాంభోధిచంద్రు, విష్ణు, రోచిష్టు, జిష్టు, సహిష్టుం, గృష్పు. 979 


ప్రతి : ఇందీవర శ్యామున్‌= నల్లకలువల్ని పోలిన శ్యామల (నీలు వర్ణం కలవాణ్ణి; వందిత సుత్రామున్‌= (భక్తితో) 
నమస్కరించిన ఇంద్రుడు కలవాణ్ణి; కరుణా+ఆలవాలున్‌= దయాగుణమంతటికీ పాదైయున్నవాణ్ణి; భాసుర కపోలున్‌= 
కాంతితో మెరుస్తున్న చెక్కిళ్లు గలవాణ్ణి, కౌస్తుభ+అలంకారున్‌= (పాలసముద్రంనుండి లభించిన) కౌస్తుభమనే 
అపూర్వదివ్యరత్నాన్ని వక్షస్థలంలో ఆభరణంగా ధరించియున్నవాణ్సి; కామితమందారున్‌= (భక్తుల) కోరికలకు 
కల్పవృక్షమైనవాణ్ణి; సురుచిర= మిగుల ఒప్పిదమైయున్న లావణ్యున్‌= కాంతి గలవాణ్ణి; సురశరణ్యున్‌= దేవతలకు 
రక్షకుదైనవాణ్ణి; హరి+అక్షనిభ= సింహంనడుమువంటి; మధ్యున్‌= (సన్నని) నడుముగలవాళణ్ణి; అభఖిలలోక +ఆరాధ్యున్‌ = 
సమస్తలోకాలవారికి పూజింపదగినవాణ్ణి; ఘన= గొప్పదైన (విశేషశక్తిగలదైన); చక్ర= సుదర్శనచక్రమగు ఆయుధాన్ని 
హస్తున్‌= చేతియందు ధరించియుండేవాణ్ణి; జగత్‌+ప్రశస్తున్‌= విశ్వమంతటా ప్రఖ్యాతి వహించినవాణ్ణి; ఖగకుల+అధిప= 


దశమస్కంధము - ఉత్తరభాగము 419 


పక్షులకులాని కంతటికీ నాయకుడైన గరుత్మంతుణ్ణి; యానున్‌= (పయనించు) వాహనంగా గలవాణ్ణి; కౌశేయపరిధానున్‌= 
పట్టువస్తాన్ని (పేతాంబరాన్ని) ధోవతిగా ధరించియున్నవాణ్ణి, పన్నశయనున్‌= పాము (ఆదిశేషుడు) పానుపుగా గలవాణ్ణి; 
అబ్బాతనయనున్‌= తామరలవంటి (విశాలమైన అందమైన) నేత్రాలు గలవాణ్ణి; మకరకుండల= మొసలి ఆకారాలుగల 
చెవిపోగులను; సత్‌+భూషున్‌= మేలైన ఆభరణాలుగా గలవాణ్జి; మంజుభాషున్‌= (చెవులకు) ఇంపుగానుండు పలుకులుగల 
వాణ్ణి (ఇంపుగా మాట్లాడేవాణ్ణి); నిరుపమ+ఆకారున్‌= సాటిలేని (గంభీరసుందరమైన) స్వరూపంకలవాణ్ణి; దుగ్ద్గసాగర 
విహారున్‌= పాలసముద్రంలో విహరించేవాణ్ణి; భూరిగుణసాంద్రున్‌= గొప్పగుణాలచే నిండుగా ప్రకాశించేవాణ్ణి (గొప్పవైన 
గుణములు సమృద్ధిగా గలవాణ్ణి); యదుకుల+అంభోధిచంద్రున్‌= యాదవవంశమనే సముద్రానికి పూర్ణచంద్రుదైన 
వాణ్ణి (చంద్రుడు సముద్రాన్ని ఉప్పాంగజేసినట్లుగా యదుకులాన్నంతటినీ సంతోషంతో ఉప్పాంగునట్లుగాజే సేవాడూ); 
రోచిష్టున్‌= విశిష్టమైన ప్రకాశంతో విలసిల్లుతుందేవాణ్ణి; సహిష్టున్‌= (సమస్తమును) సహించునట్టి స్వభావంగలవాళణ్ణి; 
బిష్ణున్‌= జయించే స్వభావంకలవాణ్ణి; విష్ణున్‌= శ్రీమహావిష్ణువుయొక్క అవతారమైనవాణ్ణి; కృష్ణున్‌= శ్రీకృష్ణుణ్ణి (చూచాడు... 
తా :; నల్లకలువల వంటి దేహచ్చాయగలవాడు, దేవేంద్రునిచే భక్తితో నమస్మారం చేయబడేవాడు, దయకు నిలయమైనవాడు, 
ప్రకాశించే చెక్కిళ్లుగలవాడు, కౌస్తుభమణిని ధరించినవాడు, భక్తులైనవారికి కల్చ్పవృక్షమైనవాడు, మిగుల ఆకర్షణీయమైన 
సౌందర్యంతో విలసిల్లేవాణ్సి, దేవతలందరికీ దిక్కైనవాణ్సి, సింహమధ్యముణ్ధి, సకలలోకాలలోనూ పూజనీయుడు, 
మహాసుదర్శనాయుధుడు, విశ్వవిఖ్యాతుడు, గరుడవాహనుడు, పీతాంబరధారి, శేషశాయి, అరవిందనేత్రుడు, మకరకుండ 
లాలంకారుడు, మధురభాషణుడు, సాటిలేని సుందరస్వరూపుడు, క్షీరసాగరంలో విహరించేవాడు, సమస్తుద్దుణసముపేతుడు, 
యాదవకులమనే సాగరానికి పున్నమి చంద్రుడైనవాడు, తేజశ్చాలి, జయశీలుడు, సహనస్వభావుడు, శ్రీమన్నారాయణుని 
అవతారమైనవాడు అయిన శ్రీకృష్ణుణ్లి కుచేలుడు సంతోషంతో సందర్శించాడు. 


మ. కని దాయం జనునంతం గృష్టుండు దళత్కంజాక్షుం డ ప్పేద వి 
ప్రని నశ్రాంతదరిద్రపీడితుం గృశీభూతాంగు జీర్ణాంబరున్‌ 
ఘనతృష్టాతురచిత్తు హాస్యనిలయున్‌ ఖండోత్తరీయుం గుచే 
లుని నల్లంతనె చూచి సంభ్రమవిలోలుండై దిగెం దల్పమున్‌. 980 


ప్రతి : కని= (కుచేలుడు శ్రీకృష్ణుని) చూచి; డాయన్‌+చను +అంతన్‌= దగ్గరకు వెళ్లుతూ ఉన్నంతలో; దళత్‌+కంజ+అక్షుడు = 
వికసించిన పద్మాలను పోలిన కన్నులుగలవాడు; కృష్ణుడు = శ్రీకృష్ణుడు; అశ్రాంత= ఎల్లప్పుడూ; దరిద్ర= నిరు పేదతనంచేత; 
పీడిత్రున్‌= బాధింపబడుతూ ఉన్నవాణ్ణి; కృళీభూత+అంగున్‌= కృశించిన (చిక్కిపోయిన) శరీరం కలవాణ్ణి; జీర్ణ+అంబరున్‌= 
శిథిలమైన (చినిగిన) వస్త్రాలు గలవాణ్ణి; ఘనతృమష్ణా+ఆతురచిత్తున్‌= గొప్పదైన ఆశచేత వేగిరపడుతున్న మనస్సు గలవాణ్ణి; 
హాస్యనిలయున్‌= హాస్యానికి న్ధానమైనవాళ్ణి (చూచేవారికి నవ్వపుట్టించేటట్లుగా ఉన్నవాణ్ణి); ఖండ +ఉత్తరీయున్‌= (కొంతమేర 
చినిగి) లోపించిన పైవస్తం కలవాణ్ణి; కుచేలునిన్‌= కుచేలుదడనే విప్రజ్ణి; అంతన్‌+అంతన్‌+ఎ= కొంతదూరంలో ఉందగానే; 
చూచి= చూచినవాడై; సంభ్రమ= గౌరవంతో కూడిన తత్తరపాటుతో; విలోలుండు+ఐ= చలించినవాడై; తల్పమున్‌= 
(తాను కూర్చొనియున్న) హంసతూలికాతల్పాన్ని దిగెన్‌= దిగినాడు. 

తా :; నిరంతర దారిద్యపీడితుడూ, కృశించిన శరీరంకలవాడూ, చినిగిపోయిన వస్త్రం కట్టుకొన్నవాడూ, ఆశాపూరిత 


చిత్తుడూ, పరిహాసానికి న్ధానంగా ఉన్నవాడూ, చినిగిన పైపంచెను కప్పుకొన్నవాడూ ఐన కుచేలుడు తనవద్దకు వస్తూవుండగా 
అల్లంత దూరంలోనే చూచి, శ్రీకృష్ణుడు గౌరవభావంతోకూడిన తొందరతో గబగబా పానుపునుండి దిగాడు. 


420 శ్రీ మహాభాగవతము 


విశే : శ్రీకృష్ణుడికి కనిపించిన కుచేలుణ్ణి వ్యాసులవారు 'తం' (అతణ్ణి) అని మాత్రమే చెప్పారు. పోతన ఏడు విశేషణాలతో 
కుచేలుని రూపాన్ని దైన్యస్థితిని బొమ్మకట్టించాడు. 


క. కరమర్ధి నెదురుగాం జని, పరిరంభణ మాచరించి, బంధుస్నేహ 
స్పురణం దోడ్తెచ్చి, సమా, దరమునం గూర్చుండం బెట్టెం దన తల్పమునన్‌. 981 


ప్రతి : కరము+అర్ధిన్‌= మిగులప్రీతితో; ఎదురు+కాన్‌+చని= ఎదురేగివెల్లి; పరిరంభణము +ఆచరించి= కౌగిలించుకొని; 
బంధు= చుట్టాలయెడల ప్రకటించే; స్నేహస్ఫురణన్‌= మైత్రీభావం ఉట్టిపడేలాగున స్వాగతంతో; తోడు+తెచ్చి= తోడ్మొనివచ్చి; 
సమ్‌ +ఆదరమునన్‌= ఆతిశయమైన ఆదరభావంతో; తన తల్పమునన్‌= తాను కూర్చుండియున్న హంసతూలికా తల్పంమీద; 
కూర్చు+ఉండన్‌ +పెట్టెన్‌= కూర్చుండబేశాడు. 


తా : శ్రీకృష్ణుడు అతిశయించిన ఆదరభావంతో కుచేలునికి ఎదురుగా వెళ్లి, అతణ్ణి ఆప్యాయతతో కౌగిలించుకొన్నాడు. 
బంధురీతితోగూడిన స్నేహం ఉట్టిపడేలాగున తోడొని వచ్చి, తనపాన్సుపై కూర్చుందబెట్టాడు. 


తే... అట్లు గూర్చుండంబెట్టి నెయ్యమునం గనక, కలశసలిలంబుచేం గాళ్ళు గడిగి భక్తిం 

దజ్జలంబులు దనదు మస్తమునం దాల్చి, లలితమృగమదఘనసారమిళిత మైన. 982 
ప్రతి : అట్లు= ఆప్రకారంగా; కూర్చుండన్‌+పెట్టి= తల్పంమీద కుచేలుణ్జి కూర్చోబెట్టి; నెయ్యమునన్‌= స్నేహంతో; కనకకలశ= 
బంగారుపాత్రలోని; సలిలంబుచేన్‌= నీళ్లచేత; కాళ్లు+కడిగి= (ఆ విప్రని) పాదాలను బాగుగా కడిగి, శుభ్రపరచి; 
తద్‌+జలంబులు= ఆ కాళ్లుకడిగిన నీళ్లను తనదుమస్తమునన్‌= తన శిరస్సుపై; తాల్చి= ధరించి (చల్లుకొని లలిత= 
మనోహరమైన; మృగమద= కస్తూరితో; ఘనసార= పచ్చకర్పూరంతో; మిళితము+ఐన= కలుపబడిన... 
తా : కుచేలుడు తల్చ్పంమీద కూర్చుండిన పిదప శ్రీకృష్ణుడు బంగారుకలశంలోని నీళ్లతో ఆయన పాదాలను కడిగాడు. 
ఆ విధంగా కడిగినజలాన్ని భక్తితో తలమీద చల్లుకొన్నాడు. 


తే. మలయజము మేన జొబ్బిల్ల నలంది యంత, శ్రమము వాయంగం దాళవృంతమున విసరి 
బంధురామోదకలితధూపంబు లొసంగి, మించు మణిదీపముల నివాళించి మతియు. 9838 
ప్రతి : మలయజము= శ్రీగంధాన్ని మేనన్‌= కుచేలుని శరీరం పై; జొబ్బిల్లన్‌= ప్రవించేటట్లుగా; అలది= పూసి; అంతన్‌= 
అటుపిమ్మట; శ్రమము +పాయన్‌+కన్‌= (నడచివచ్చిన) అలసట తొలగిపోయే విధంగా; తాళవృంతమునన్‌= తాటియాకు 
విసనక(ర్రతో; విసరి= (గాలిసోకునట్లుగా) విసరి; బంధుర= చిక్కని; ఆమోదకలిత = సువాసనతోగూడిన; ధూపంబులు= 
సువాసనపుపొగలను; ఒసగి= ఇచ్చి (సువాసనపు పొగలు శరీరంపై వ్యాపింపజేసి) మించు= ప్రకాశిస్తున్న; మణిదీపములన్‌= 
మణులతో సమకూర్చిన దీపాలచేత; నివాళించి= హారతియిచ్చి;ి మజియున్‌= ఇంకా... 
తా: శ్రీకృష్ణుడు కస్తూరీ, పచ్చకప్పురమూకలిపిన మంచిగంధాన్ని కుచేలుని శరీరానికి దట్టంగా పూసి, మార్ధాయాసం 
తీరేలాగున స్వయంగా వీవన వీస్తూ, మణిమయాలైన దీపాలతో (మిత్రునికి మంగళదాయకంగా) హారతియిచ్చాడు. 
వ. సురభికుసుమమాలికలు సిగముడిం దుఠణిమి, కర్పూరమిళితతాంబూలంబు నిడి, ధేనువు నొసంగి, 
సాదరంబుగా స్వాగతం బడిగిన నప్పు డవ్విప్రండు మేనం బులకాంకురంబు లంకురింప నానందబాప్ప 


దశమస్కంధము - ఉత్తరభాగము 42] 


జలబిందుసందోహుం డయ్యె; నట్టియెడం బద్మలోచనుండు మన్నించు నంగనామణి యగు రుక్మిణి 
కరకంకణరవంబు లొలయం జామరలు వీవం దజ్ఞాతవాతంబున ఘర్మసలిలంబు నివారించుచుండం 
జూచి శుద్ధాంతకాంతానివహంబులు దమ మనంబుల నద్భుతం బంది యిట్లనిరి. 984 


ప్రతి : సురభి= సువాసన గలిగిన; కుసుమమాలికలు= పూలదండలను; సిగముదిన్‌= జుట్టుముడిలోపల; తురిమి= 
ముడిచివైచి; కర్పూరమిళిత= పచ్చకప్పురంతో చేర్చిన; తాంబూలంబున్‌= తాంబూలాన్ని ఇడి= ఇచ్చి; ధేనువున్‌+ఒసంగి= 
పాడియావును సమర్పించి; స+ఆదరంబు+కాన్‌= గౌరవంతో; సు+ఆగతంబు= శుభాగమనాన్నిగూర్చి; అడిగినన్‌= అడుగూ; 
అప్పుడు= ఆవేళ ఆ+విప్రండు= ఆ బ్రాహ్మణుడు(కుచేలుడు) మేనన్‌= శరీరంపై; పులక +అంకురంబులు = గగుర్పాటులు; 
అంకురింపన్‌= మొలకలెత్తగా; ఆనందబాప్పుజల= సంతోషంవల్ల వెలువడే కన్నీళ్రయొక్క బిందు సందోహుండు +అయ్యెన్‌= 
నీటిబొట్టుల సమూహంకలవాదయ్యాడు; అట్టి+ఎడన్‌= ఆ సమయంలో; పద్మలోచనుండు= శ్రీకృష్ణుడు; మన్నించు= 
గౌరవించునట్టి; అంగనామణి+అగు= వనితలలో ఉత్తమురాలైన; రుక్కిణి= రుక్మిణీదేవి; కరకంకణరవంబులు= చేతి 
కడియాల ఇంపైన ధ్వనులు; ఒలయన్‌= వ్యాపించగా; చామరలు వీవన్‌= వింజామరలను వీచగా; తద్‌+జాతవాతంబునన్‌= 
ఆ వింజామరలవల్ల పుట్టిన (చల్లని) గాలిచేే ఘర్మసలిలంబు= చెమటనీటిని; నివారించుచుండన్‌= తొలగిస్తూ ఉండగా 
(ఆరబేయుచుండగా); చూచి= (కుతూహలంతో) చూచి; శుద్ధాంత= అంతపురమునందలి; కాంతానివహంబులు= యువతుల 
సమూహాలు; తమమనంబులన్‌= తమ తమ మనస్సులలో; అద్భుతంబు+అంది= ఆశ్చర్యాన్ని పొందినవారైె; ఇట్లు+అనిరి= 
పరస్పరం ఈ విధంగా అనుకొన్నారు. 


తా; శ్రీకృష్ణుడు కుచేలుని సిగలో పూలమాలలు ముడిచి, కర్పూరతాంబూలం ఇచ్చి, పాడియావును సమర్పించి, ప్రియమార 
కుశలమడిగాడు. గోవిందుడు చేసిన ఆ గౌరవానికి కుచేలునిశరీరం పులకించి, కనులనుండి ఆనందబాష్పాలు జలజల 
ప్రవించాయి. ఆ దేవదేవుని ప్రియపత్ని పట్టపురాణి అయిన రుక్మిణీదేవి కరకంకణాలు మనోజ్ఞంగా ధ్వనిస్తూ ఉండగా 
వింజామర వీచింది. ఆ చల్లని మెల్లని గాలికి కుచేలుని చెమట ఆరిపోయి, శ్రమ తొలగి, హాయి కలిగింది. ఆ దృశ్యాన్ని 
చూచి అంతఃపురంలోని కాంతలు ఆశ్చర్యంతో ఇలా అనుకొన్నారు. 


ఉ. ఏమి తపంబు సేసెనొకొ! యీ ధరణీదివిజోత్తముండు తొల్‌ 
బామున, యోగివిస్పురదుపాస్యకుందై తనరారు నీ జగ 
త్స్వామి రమాధినాథు నిజతల్పమునన్‌ వసియించి యున్నవాం; 
దీ మహనీయమూర్తి కెనయే మునిపుంగవు లెంతవారలున్‌? 985 


ప్రతి: ఈ ధరణీదివిజ+ఉత్తముండు = ఈ విప్రరశ్రేష్టుడు; తొల్‌ బామునన్‌= పూర్వజన్మలో; ఏమితపంబు= ఏ విధమైన 
తపస్సును; చేసెన్‌+ఒకొ!= చేశాడో కదా!; యోగి= యోగీశ్వరులకు; విస్ఫురత్‌+ఉపాస్యకుడు+ఐ= మిక్కిలి ప్రకాశించేటట్లుగా 
ధ్యానింపదగియున్నవాడై; తనరారు= విరాజిల్లునట్టి ఈ జగత్‌+స్వామి= ప్రపంచానికంతటికీ అధిపతియైనవాడైన; 
రమా+అధినాథు= లక్ష్మీదేవికి భర్తయైన వానియొక్క (కృష్ణునియొక్క; నిజతల్బమునన్‌= తనపానుపుమీద; వసియించి 
యున్నవాడు= కూర్పొనియున్నాడు; మునివుంగవులు = మునులలో (శ్రేష్టులైనవారు; ఎంతవారలున్‌= ఎంతో 
గొప్పవారైయున్నప్పటికినిి ఈ మహనీయమూర్తికిన్‌= మహనీయత (మహిమ) ఆకారము దాల్చినట్లు ఉన్న 
ఈ మహానుభావునికి; ఎన+ఏ?= సాటియేనా? (సమానులవుతారా? - కారు.) 


422 శ్రీ మహాభాగవతము 


తా : ఈ బ్రాహ్మణోత్తముడు మునుపటి జన్మలో ఎటువంటి తపస్సు చేశాడో కదా! యోగిజన వందనీయుడైన లక్ష్మీనాథుని 
పానుపుపై కూర్చొని ఉన్నాడు. ఎంతగొప్ప మునీశ్వరులైన ఈ మహాత్మునికి సాటిరారు కదా! 


వ. అదియునుం గాక. 086 
ప్రతి : అదియునున్‌+కాక= అంతేగాక... 
తా; యోగీశ్వరులు ఈ మహనీయునికి సమానులు కాజాలరనే విషయంతోపాటుగా 


చ. తన మృదుతల్పమందు వనితామణి యైన రమాలలామ పొం 

దును నెడంగాం దలంపక యదుప్రవరుం డెదురేంగి మోదముం 

దనుకంగం గౌంగిలించి యుచితక్రియలం బరితుష్టుం చేయుచున్‌ 

వినయమునన్‌ భజించె; ధరణీసురుం డెంతటి భాగ్యవంతుండో ? 987 
ప్రతి : యదుప్రవరుండు= యదువంశంలో శ్రేష్టుడు (శ్రీకృష్ణుడు; తన మృదుతల్చ్పము+అందున్‌= తనయొక్క మెత్తనైన 
హంసతూలికాతల్చ్బం మీద; వనితామణి+ఐన= వనితలలో ఉత్తమురాలైన; రమాలలామ= లక్ష్మీస్వరూపిణి అయిన రుక్మిణి 
తోడి; పొందునున్‌= కూడి ఉండటాన్నికూడా; ఎడన్‌+కాన్‌= వేరుగా? తలంపక= ఆలోచించక (ఎలాంటి భేదభావం 
లేకుండా); ఎదురు+ఏగి= బ్రాహ్మణునికి ఎదురుగా వెళ్లి; మోదమున్‌+తనుకన్‌+కన్‌= సంతోషం కలిగేట్టుగా; కౌగిలించి= 
ఆలింగనం చేసుకొని; ఉచితక్రియలన్‌= తగినటుపరిచర్యలచేత; పరితుష్టున్‌+చేయుచున్‌= తృప్తిపొందినవాణ్ణిగా చేస్తూ; 
వినయమునన్‌= వినమతతో; భజించెన్‌= సేవించాడు; ధరణీసురుడు= ఈ బ్రాహ్మణుడు; ఎంతటి భాగ్యవంతుడు +ఓ! = 
ఎంత అదృష్టవంతుడో కదా! 
తా : తన ప్రియపత్నియెన రుక్మిణీదేవి తనతోపాటుగా ఆసీనురాలైయున్నప్పటికీ, ఎటువంటి భేదభావన లేకుండా శ్రీకృష్ణుడు 
వెంటనే లేచి, ఈ భూసురునికి ఎదురేగివెళ్లి, ప్రేమతో కౌగిలించుకొన్నాడు. తగినట్లు సత్మారాలుచేసి ఎంతో వినయంతో 
సేవించాడు. నిజంగా ఈ విప్రుడు ఎంతటి అదృష్టశాలియో కదా! 


వ. అను న య్యవసరంబున 9088 
ప్రతి : అను+ఆ+అవసరంబునన్‌= అని పల్ముతున్న ఆ సమయంలో... 
తా ; అని అంతఃపుర కాంతలు పరస్పరం అనుకొంటూ ఉన్న సందర్భంలో 


క. మురసంహరుండు కుచేలుని, కరము గరంబునం దెమల్చి కడంకన్‌ మనమా 
గురుగ్భృహమున వర్తించిన, చరితము అని కొన్ని నుడివి చతురత మతజియున్‌. 989 


ప్రతి ;: మురసంహరుడు= మురుడనే రాక్షసుణ్ణి చంపినవాడు (శ్రీకృష్ణుడు); కుచేలుని కరమున్‌= కుచేలుని చేతిని; 
కరంబునన్‌= తన చేత్తో తెమల్సి= ప్రీతితో పట్టుకొని కదల్చి; కడకన్‌= పూనికతో (ఆసక్తితో); మనము= మనమిద్దరం; 
ఆ గురుగృహమునన్‌= ఆ గురువుగారి ఇంటిలో; వర్తించిన= నడచుకొనిన; చరితములు +అని= వృత్తాంతాలనిి కొన్ని 
నుడివి= కొన్నింటిని తెలిపి చతురతన్‌= నేర్పుతో; మరియున్‌= మరల... 


దశమస్కంధము - ఉత్తరభాగము 423 


తా ; అంతపురకాంతలు అలా అనుకొంటూ ఉన్న సమయంలో శ్రీకృష్ణుడు (ప్రేమతో కుచేలునిచేతిని తన చేతిలోకి 
తీసుకున్నాడు. తాము గురుకులవాసం చేసిన రోజుల్లో జరిగిన విశేషాల్లో కొన్నిటిని ప్రస్తావించాడు. నిపుణతతో మళ్లీ 


పస బ్రాహ్మణోత్తమ ! వేదపాఠనలబ్ధదక్షత గల చారువంశంబువలనం 
బరిణయం బైనట్టి భార్య సుశీలవర్తనములం దగ భవత్సదృశ యగునె? 
తలంప గృహక్షేత్రధనదారపుత్రాదు లందు నీ చిత్తంబు సెందకుంట 
తోంచుచున్నది; యేను దుది లోకసంగ్రహార్థంబు కర్మాచరణంబు సేయు 


తే. గతి, మనంబులం గామమోహితులు గాక, యర్ధిమై యుక్తకర్మంబు లాచరించి 
ప్రకృతిసంబంధములు వాసి భవ్యనిష్ట, దవిలి యుందురు కొంద జుత్తములు భువిని. 9090 


ప్రతి : బ్రాహ్మణ+ఉత్తమ! = బ్రాహ్మణులలో శ్రేష్టుడైనవాడా!; వేదపాఠన = వేదాన్ని చదివింపజేయడంలో; లబ్బ= పొందియున్న; 
దక్షత+కల= సామర్థ్యంకలవారైన; చారువంశంబువలన = మంచి విప్రలవంశంనుండి; పరిణయంబు+ఐనట్టి= వివాహమైన; 
భార్య= నీ ధర్మపత్ని; సుశీలవర్తనములన్‌= ఉత్తమగుణాలచేత (స్వచ్చమైన ప్రవర్తనచేత); భవత్‌ +సదృశ+అగున్‌+ఎ? = 
నీకు తగిందై ఉందా?; తలంపన్‌= ఆలోచించి చూడగా; నీ చిత్తంబు= నీ మనస్సు; గృహ= ఇల్లు; క్షేత్ర= పొలాలు; ధన= 
డబ్బు; దార= భార్య; పుత్ర= కుమారులు; ఆదుల+అందున్‌= మొదలైన (ఇహలోకానికి సంబంధించిన) వాటి యెడల; 
చెందక +ఉంట = పొందకుండా ఉండటం (తగుల్మొనకుండా ఉండటం); తోచుచున్నది= (నామనస్సుకు) తెలుస్తూంది; 
ఏను= నేను; తుదిన్‌= ఉత్తమమైన ఆదర్భంగా; లోక సంగ్రహ+అర్థంబు= లోకాన్ని పాలించటంకోసమై (ఆదర్శంగా ఉండి 
లోకాన్ని రక్షించుటకొరకై); కర్మ+ఆచరణంబు= చేయవలసిన పనులను; చేయుగతిన్‌= చేస్తుండేటట్లుగా; భువినిన్‌= 
ఈ ప్రపంచంలో; కొందరు+ఉత్తములు= సత్పురుషులైనవారు కొంతమంది; మనంబులన్‌= తమ తమ మనస్సులలో; 
కామమోహితులు +కాక= కోరికలచే (ఆకర్షింపబడి) అజ్ఞానులుగాక; అర్ధిమైన్‌= ఆసక్తితో; యుక్తకర్మములు= (తప్పక, 
చేయవలసియున్న మంచి పనులను; ఆచరించి= నెజవేర్చి; ప్రకృతి సంబంధములు= (మాయతో గూడియున్న్ర 
ఐహికవిషయములతోడి సంబంధాలను; పాసి= తొలగి; భవ్యనిష్టన్‌= శ్రేష్టమైన కర్మలను ఆచరించటంలో; తవిలి+ఉండురు= 
ఆసక్తి కలిగి ఉంటారు. 


తా; 'భూసురత్రేష్టా! వేదాధ్యయనంలోనూ, అధ్యాపనం (వేదాన్ని అభ్యసింపచేయటం) లోనూ నేర్పరులైన వారియింట 
జన్మించిన నీ పత్ని సద్దుణవతియై నీకు అనుగుణంగా ప్రవర్తిస్తున్నదా? ఇంతకూ నీ మనస్సు ఇల్లూ, పొలాలూ, సంపదా, 
భార్యా, బీద్దలూ - మొదలైన ఇహలోకవిషయాల యొడల లగ్నమై ఉన్నట్లుగా తోచటంలేదు. ఈ లోకక్షేమంకోసం నేను 
విధ్యుక్తకర్మల ఆచరిస్తూ ఉన్నరీతిగా, కొంతమంది సజ్జనులు మాయతో గూడిన ప్రకృతి సంబంధాలకు అతీతంగా ఉంటూ, 
శ్రేష్రయిన కర్తవ్యాలను మాత్రం ఆసక్తితో ఆచరిస్తూ జీవిస్తారు.” 


వ. అని మజియు నిట్లనియె. 991 
ప్రతి : అని= అని పలికి; మజియున్‌= మరల; ఇట్లు+అనియెన్‌= ఈ విధంగా పలికాడు. 


తా : అని పై రీతిగా పలికి, శ్రీకృష్ణుడు మళ్లీ కుచేలునితో ఇలా అన్నాడు. 


424 శ్రీ మహాభాగవతము 


క. ఎబజుంగుదువె ? మనము గురు మం, దిరమున వసియించి యతండు దెలుపంగ వరుసన్‌ 
ఎజుంగంగ వలసిన యర్థము, లెటింగి పరిజ్ఞానమహిమ నెజుంగుట లెల్లన్‌. 992 


ప్రతి : మనము= మన మిద్దరమూ; గురుమందిరమునన్‌= గురువర్యుని ఇంటిలో; వసియించి= నివసించినప్పుడు; 
వరుసన్‌= క్రమంగా? అతడు= ఆ గురువర్యుడు; తెలుపన్‌+కన్‌= తెలియజేయగా; ఎజుంగన్‌+కన్‌+వలసిన = తెలుసుకోవలసిన; 
అర్థములు= విషయాలను; ఎటథింగి= తెలుసుకొని; పరిజ్ఞాన = పరిపూర్ణమైన జ్ఞానంయొక్క (పరమాత్మతత్వంయొక్క); 
మహిమన్‌= ప్రభావాన్ని (గొప్పతనాన్ని; ఎజుంగుటలు+ఎల్లన్‌= తెలుసుకొని సంతృప్తి చెందడం (ఆ విషయాలన్నీ); 
ఎజుంగుదువు+ఎ? = తెలుసుకొన్నావా? (ఆ సన్నివేశాలన్నీ నీకు గుర్తున్నాయి కదా!) 

తా; శ్రీకృష్ణుడు కుచేలునితో ఇంకా ఈ విధంగా పలికినాడు. 'మనం గురువుగారిఇంటిలో ఉండి విద్యాభ్యాసం చేసేకాలంలో 


ఆయనవల్ల సమస్త విషయాలను తెలుసుకొన్నాము; అంతేగాక, పరతత్త్వాన్ని గూర్చికూడా ఆ గురువర్యుడు మనకు బోధింపగా 
చక్కగా తెలుసుకోగలిగాము. ఈ విషయాలన్నీ నీకు జ్ఞాపకంలో ఉన్నాయా? మిత్రమా!” 


వ. అని మజియు గురుప్రశంస సేయం దలంచి యిట్లనియె. 993 
ప్రతి : అని= అని కుచేలుణ్జి అడిగి, మజియున్‌= మరల; గురుప్రశంస= గురువుగారిని ప్రస్తుతించటం; చేయన్‌+తలంచి= 
చేయటానికి మనస్సున నిశ్చయించి; ఇట్లు+అనియెన్‌= ఈ విధంగా పలికాడు. 


తా : గురుకులంలో తాము అభ్యసించిన జ్డాన, విజ్ఞానాల్ని గురించి, జ్ఞాపకం చేసి, అనంతరం గురువుగారిని ప్రస్తుతింపదలంచి 
శ్రీకృష్ణుడు కుచేలునితో ఇలా అన్నాడు. 


తే. తివిరి యజ్ఞానతిమిరప్రదీప మగుచు, నవ్యయంబైన బ్రహ్మంబు ననుభవించు 

భరితసత్వుండు సత్మర్మనిరతుం దడతుల, భూసురడ్రేష్టుం డలఘుందు బుధనుతుందు. 994 
ప్రతి ; అలఘుందు= గొప్పవాడు; బుధనుతుందు = సజ్జనులచేత కొనియాదబడేవాడు; సత్‌+కర్మనిరతుండు= ఉత్తమకర్మలను 
ఆచరించడంలో నిమగ్నమై ఉండేవాడు; తివిరి= ప్రయత్నించి; అజ్ఞానతిమిర= అజ్ఞానమనే చీకటికి; ప్రదీపము+ అగుచున్‌= 
బాగుగా ప్రకాశించే దీపం (తాను) అవుతూ; అవ్యయంబు+ఐన = నాశంలేనిదైన (శాశ్వతమైన); బ్రహ్మంబున్‌= పరబ్రహ్మను; 
అనుభవించు = (నిత్యం) పొందుతూవున్న భరితసత్తుండు= నిండిన సత్సగుణంకలవాడు (సత్వగుణం పరిపూర్ణంగా కలవాడు); 
భూసుర శ్రేష్టుడు = అయిన బ్రాహ్మణోత్తముడు (మన గురువర్యుడు). 
తా; మన గురువరేణ్యుడు అజ్ఞానమనే అంధకారానికి గొప్ప దీపంలాంటివాడు. బ్రహ్మానందఅనుభవంలో నిమగ్నమైన 
చిత్తం కలవాడు. సత్మర్మపరాయణుడు. పుణ్యాత్ముడైన బ్రాహ్మణ శ్రేష్టుడు. సజ్జనుల ప్రశంసలందుకునే మహనీయుడు. 
వ. అ మృహాత్మునివలన సకలవర్షాశమంబులవారికి నేను విజ్ఞానప్రదుండ నగు గురుండనై యుండియు 
గురుభజనంబు పరమధర్మం బని యాచరించితి; నది గావున. 095 
ప్రతి : నేను= శ్రీకృష్ణుడనైన నేను; విజ్ఞానప్రదుందన్‌+అగు = (అందరికీ) విజ్ఞానాన్ని ఇచ్చేవాడినైన; గురుందన్‌+ఐ +ఉండియున్‌= 
గురువర్యుణ్ణి అయి ఉండికూడా; సకలవర్ణ= (బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు - అనే నాలుగువిధాలైన 
సమస్తజాతులవారికిని; ఆశ్రమంబులవారికిన్‌ = బ్రహ్మచర్యం, గార్హస్థ్యం, వానప్రస్థం, సన్వ్యాసం - అనే నాలుగురకాలైన 


దశమస్కంధము - ఉత్తరభాగము 425 


ఆశమాలలోని సమస్త జనులకును; గురుభజనంబు= గురువర్యుణ్ణి సేవించటం; పరమధర్మంబు +అని= (ఆచరింపవలసిన) 
ఉత్కష్టమైన ధర్మమని తెలియజేయడంకోసమై; ఆ+మహా+ఆత్మునివలనన్‌= (మన గురువర్యుడైన) ఆ మహానుభావునిద్వారా 
(ఆ మహానుభావుణ్ణి గురువుగా సేవించటంద్వారా); ఆచరించితిన్‌= చేసి చూపాను; అది+కావునన్‌= అదే ఆచరించవలసిన 
పద్ధతి గనుక... 


తా : నేను సకలజనులకూ విజ్ఞానాన్నిచ్చే జగద్దురువునై ఉండీ కూడా, నాలుగుజాతులందలి, నాలుగుఆశమాలలోని 
ప్రజలందరికీ గురుసేవనం ఆచరించవలసిన ఉత్తమధర్మమని ప్రబోధించేందుకే, మనగురువుగారిని సేవించాను. 


క. భూసురులకెల్ల ముఖ్యుండ, నై సకలకులాశ్రమంబులందును నెపుడున్‌ 

ధీసుజ్ఞానప్రదుం డన, దేశికుం డన నొప్పుచుందు ధృతి నెల్లెడలన్‌. 996 
ప్రతి : భూసురులకున్‌ +ఎల్లన్‌= (లోకంలోని) బ్రాహ్మణులకు అందరికీ; ముఖ్యుడన్‌+ఐ= ముఖ్యమైనవ్యక్తినై; సకల= 
అన్నివిధాలైన; కుల+ఆశమంబుల+అందునున్‌= నాలుగు వర్ణాలలోనూ; నాలుగు ఆశ్రమాలలోనూ (ఉండేవారలకు 
అందరికీ); ఎపుడున్‌= ఎల్లప్పుడూ ధీ= బుద్దికి; సుజ్ఞానప్రదుండు+అనన్‌= ఉత్తమమైన జ్ఞానాన్ని ఇచ్చేవాడిననీ; 
దేశికుడు+అనన్‌= ఉత్యష్టమైన ఉపదేశాన్ని అనుగ్రహించే గురువుననీీ; ఎల్ల+ఎదలన్‌= అన్ని చోటులందునూ (అంతటా); 
ధృతిన్‌= ధైర్యంతో (స్థిరమైన భావంతో) ఒప్పుచున్‌+ఉందున్‌= విరాజిల్లుతూ ఉంటాను. 
తా : లోకంలోగల బ్రాహ్మణులందరికీ అత్యంత ఆప్ప్తుడనై సకలవర్జాలకూ, సమస్తాశ్రమాలకూ ఉత్తమమైన జ్ఞానాన్ని 
ప్రసాదించేవాడినై శ్రేష్టుడగు గురువర్యుడినై సర్వత్ర శాశ్వతంగా ప్రకాళిస్తూ ఉంటాను. 
తే. అట్టి వర్ణాశమంబులయందు వ కుశలు లగువారు నిఖీలైకగురుండ నైన 

నాదు వాక్యంబుచే భవార్ణవము 'సెలుచ, దాంటుదురు మత్పదాంబుజధ్యానపరులు. 997 


ప్రతి : అట్టి= అటువంటి; వర్ణ+ఆశ్రమంబుల+అందున్‌= నాలుగుజాతులలోను, నాలుగుఆశ్రమాల్లోను; నిఖిలగురుడన్‌+ఐన = 
యావత్‌ ప్రపంచానికీ గురువర్యుడినైనట్టి; నాదు= నాయొక్క వాక్యంబుచేన్‌= ఉపదేశవాక్యంచేత; మత్‌+పద +అంబుజ 
ధ్యానపరులు= నా పాద కమలాలను ధ్యానించు టయందు మిక్కిలి ఆసక్తిగలవారై; భవ +అర్జవము= సంసారమనే సముద్రాన్ని; 
పెలుచన్‌= శీఘ్రంగా (తొందరగా); దాటుదురు= కడచిపోవుదురు (సంసారసాగరంయొక్క ఆవలితీరాన్ని చేరుకొంటారు); 
అర్థకుశలులు +అగువారు = వాళ్లే పరమార్శాన్ని (మోక్షాన్ని) పొందే నిపుణులు. 

తా : సమస్తానికి గురువర్యుడనైన నాఉపదేశాన్ని అంగీకరించి, నా పాదపద్మాలను ధ్యానించు టయందే అమితమైన 


ఆసక్తిగలవారు ఈ సంసారసాగరాన్ని శీఘ్రంగా దాటి, మోక్షాన్ని పొందుతారు. అన్ని వర్ణాలలోనూ, ఆ(శమాలలోనూ 
అలాంటివారలే పరమార్ధాన్ని తెలిసిన పండితులు. 


వ. అదియునుం గాక సకలభూతాత్మకుండనైన యేను దపోవ్రతయజ్ఞదానశమదమాదులచేత 
సంతసింపను; గురుజనంబులం బరమఖభక్తి 'సేవించువారలం బరిణమింతు నని చెప్పి మజియు మనము 
గురుమందిరమున నున్నయెడ నొక్కనాండు గురుపల్నీనియుక్తులమై యింధనార్థం బడవికిం జనిన న 
య్యవసరంబున. 998 


426 శ్రీ మహాభాగవతము 


ప్రతి : అదియునున్‌+కాక= అంతేగాక; సకలభూత= సమస్త ప్రాణులలోను; ఆత్మకుండును+ఐన= ఆత్మ స్వరూపుడినై 
ఉన్నటువంటి; ఏను= నేను; తపః= తపస్సు చెయ్యటంచేత; 'వ్రత= వ్రతాలను ఆచరించటంచేత; యజ్ఞ= యజ్ఞాలను 
చక్కగా నిర్వహించటంచేత; దాన= దానాలను ఇయ్యటంచేత; శమ= మనస్సు మొదలైన అంతరింద్రియాలను 
నిగ్రహించటంచేత; దమ= కన్ను మొదలయిన వెలుపలి ఇంద్రియాలను అదుపులో ఉంచటంచేత; ఆదులచేతన్‌= మొదలైన 
ఆచార పద్ధతులచే; సంతసింపను= అంతగా సంతోషపదేవాణ్ణిగాను; (మరేమనగా) గురుజనంబులన్‌= (జ్ఞానాన్ని 
ఉపదేశించేటటువంటి) గురువర్యులను; పరమభక్తిన్‌= ఉత్తమమైన భక్తిభావంతో; సేవించువారలన్‌= కొలిచేవారిని గూర్చి; 
పరిణమింతును= మిగుల సంతోషిస్తాను; అని చెప్పి= అని పలికి మజియును= ఇంకా మనము= మనమిద్దరం; 
గురుమందిరమునన్‌= గురువుగారి ఇంటిలో; ఉన్న+ఎడదన్‌= ఉన్నకాలంలో; ఒక్కనాడు= ఒకానొక రోజు; గురుపల్నీ 
నియుక్తులము+ఐ= గురువుగారిభార్యచే ఆజ్ఞాపింపబడినవారమై; ఇంధన +అర్థ్ధంబు= వంటకట్టెలు తేవటంకొరకై; 
అడవికిన్‌+చనిన= అడవి కేగిన; ఆ+అవసరంబునన్‌= ఆ సమయంలో... 


తా: సమస్త ప్రాణులలోను ఆత్మయైయున్న నేను తపస్సు, వ్రతాలు, యజ్ఞాలు, దానాలు, ఇంద్రియనిగ్రహం - మున్నగు 
ఆచరణలవల్ల అంతగా సంతోషించను; మరేమంటే భక్తితో గురువర్యుణ్ణి సేవించేవారిని చూచి ఎంతో సంతోషిస్తాను. 
ఈ విధంగా పలికి, శ్రీకృష్ణుడు కుచేలునితో ఇంకా ఇలా అన్నాడు. “మనం గురువుగారిఇంటిలో ఉన్నకాలంలో ఒకనాడు 
గురుపత్ని ఆజ్ఞానుసారం వంటకట్టెలు తీసుకొనిరావటానికి అడవికి వెళ్లాము. అది గుర్తుందికదూ! ఆ సందర్భంలో 


స్స్‌ ఘుమఘుమారావసంకుల ఘోరజీమూతపటలసంఛన్నాభభాగ మగుచుం 
జటులరుంరూనిలోత్కటసముద్దూతనానావిధజంతుసంతాన మగుచుం 
జందడదిగ్వేదందతుండనిభాఖండవారిధారాపూర్ణవసుధ యగుచు 
విద్యోతమానో గ్రఖద్యోతకిరణ జిద్విద్యుద్యుతిచ్చటావిభవ మగుచు 


తే. నడరి జడి గురియంగ నినుం డస్తమింప, భూరినీరంధ్రనిబవిడాంధకార మేచి 
సూచికాభేద్యమై వస్తుగోచరంబు గాని, యట్లుండ మనము న వ్వానం దదిసి. 999 


ప్రతి : ఘుమ ఘుమ+ఆరామ= ఘుమ ఘుమయను గొప్ప శబ్దాలచేత; సంకుల= కలతపడిన; ఘోర జీమూతపటల = 
భయంకరాలైన మేఘాల సమూహాలచే; సంఛన్న= బాగుగా (పూర్తిగా) కప్పబడిన; అభ్రభాగము +అగుచున్‌= ఆకాశప్రదేశం 
కలదై చటుల= చలిస్తున్న రుంరూ+అనిల= గాలివానచేత; ఉత్మట= అతిశయంగా; సమ్‌ +ఉత్‌+ధూత= బాగుగా 
ఎగురగొట్టబడిన; నానావిధ = అనేకవిధాలైనట్టి; జంతుసంతానము +అగుచున్‌= (అడవియందలి) జంతువుల గుంపులతో 
కూడిందై; చండ= తీవ్రమైన; దిక్‌+వేదండ= అప్టదిక్కులలో భూభారాన్ని మోస్తున్న ఏనుగులయొక్క తుండనిభ= తొండాలవంటి; 
అఖండ వారిధారా= ఎదతెరపిలేక కురుస్తున్న నీటిధారలచే; పూర్ణ= పూర్తిగా నిండిపోయిన; వసుధ+అగుచున్‌= భూభాగం 
కలది అవుతూ; విద్యోతమాన= మిక్కిలిగా ప్రకాశిస్తున్న ఉగ్రఖద్యోత= తీక్షమైన సూర్యునియొక్క కిరణ= కిరణాలను; 
జిత్‌= జయించేవిగా ఉన్నట్టి; విద్యుత్‌+ఛటా= మెజుపుల సమూహాలయొక్క విభవము +అగుచున్‌= గొప్పతనంతో 
కూడిందవుతూ; అదరి= అతిశయించి; జడి= తెరపిలేని వాన; కురియన్‌+కన్‌= కురియగా; ఇనుడు= సూర్యుడు; అ్తుమింపన్‌= 
ఆ లోపలనే అస్తమించగా; భూరి= మిక్కిలి అధికంగా; నీరంధ్ర= సందులేని విధంగా; నిబిడ= దట్టంగా; అంధకారము = 
చీకటి; ఏచి= విజృంభించి; సూచికా+అభేద్యము +ఐ = సూదిచేతకూడా భేదించటానికి వీలుపడనంత గాధంగా; 


దశమస్కంధము - ఉత్తరభాగము 42/7 


వస్తుగోచరంబు +కాని+అట్లు+ఉండన్‌= ఏ వస్తువూకూడా కనిపించనీయని పరిస్థితిలో; మనము= మనమిద్దరం; ఆ+వానన్‌= 
ఆ (గొప్ప) వర్షంలో; తడిసి= బాగుగా తడిసిపోయి... 


తా :; మనం అదవికి వెళ్లిన ఆ వేళలో గొప్పధ్వనులతో ఉరుముతూ ఆకాశమంతటా కారుమబ్బులు ఆవరించాయి. 
గాలివాన గొప్పవేగంతో వీచి, అడవిలోని వివిధజంతుసమూహాలను నిలువనీయకుండా చెల్లాచెదురు చేశాయి. వర్షదధ్రారలు 
దిగజాల తొండాలంత పరిమాణంతో పడుతూ భూమిని ముంచివేశాయి. సూర్యకిరణాలను మించిన కాంతితో ప్రకాశిస్తూ 
మెజుపులు మిజుమిట్లు గొలిపాయి. అంతలో సూర్యుడు అస్తమించగా చీకట్లు ఎంతో దట్టంగా అలముకొన్నాయి 
ఏ వస్తువుకూడా కంటికి కనబడటంలేదు. అటువంటి ఆ జడివానలో మనమిద్దరం తడిసి ముద్దయిపోయి 


తే... బయలు గొందియుం బెను మిజ్ణుపల్లములును, రహితసహితస్థలంబు లేర్పజుప రాక 
యున్న యత్తజి మనము నొండొరుల చేతు, లూతంగాం గొని నడచుచు నుండునంత. 1000 


ప్రతి ;: బయలు= విశాలమైన ప్రదేశం; గొందియున్‌= సందుగానున్న చోటు; పెనుమిజ్టు= మిగుల ఎత్తెనచోటు (మిట్ట); 
పల్లము = తగ్గుగానున్నవోటు; అంబురహిత = నీళ్లు దండిగా లేని; సహిత= నీళ్లుదండిగా ఉండేటటువంటి (లోతుగల); 
స్థలంబులు= ప్రదేశాలను; ఏర్పజణుపరాక +ఉన్న= వేరువేరుగా గుర్తించటానికి వీలుపడకుండా, అంతా జలమయంగా 
ఉండగా; ఆ+తథిన్‌= ఆ సమయంలో; మనము= మన మిరువురం; ఒండు+బఒరుల చేతులు= ఒకరి చేతిని మరియొకరు; 
ఊతగాన్‌= ఆధారంగా; కొని= పట్టుకొని; నడచుచున్‌+ఉండు +అంతన్‌= ఆ చీకటిలో ఆవాననీళ్లలో నడస్తూ ఉండగా, 


అంతలోపల... 


తా; బయలు ప్రదేశంగాని, సందుగానున్నవోటుగాని, ఎత్తుగాని, పల్లంగాని, లోతులేని ప్రదేశంగాని, లోతుగల ప్రదేశంగాని 
గుర్తింపవీలుగాకుండిన ఆవాననీటిలో ఆ చీకటిరాత్రిలో మనం ఒకరిచేతిని మరొకరు గట్టిగా పట్టుకొని ఆ అడవిలో 
నడిచాము కదా! 


క. బిసబిస నెప్పుడు నుడుగక, విసరెడి వలిచేత వడంకు విడువక మనముం 

బస చెడి మార్గముం గానక, మసలితి మంతటను నంశుమంతుండు పొడిచెన్‌. 1001 
ప్రతి : ఎప్పుడున్‌+ఉడుగక = ఎడతెరపి లేకుండా; బిసవిసన్‌= వేగంగా; విసరెడి= వీస్తున్నటువంటి; వలిచేతన్‌= చలిచేత; 
వదకు= వణకిపోవటం; విడువక= విడువనందువల్ల; మనమున్‌= మనం కూడా; పసచెడి= వికాసం కోల్పోయి; 


మార్గమున్‌+కానక= వెళ్లవలసిన దారితెలియలేక; మసలితిమి= అటు నిటు తిరుగాడితిమి; అంతటన్‌= (అలా తిరుగుతూ 
ఉండగా) అంతలోపల; అంశుమంతుండు = కిరణాలుగలవాడు (సూర్యుడు) పొడిచెన్‌= ఉదయించాడు. 


తా : నిరంతరం వీస్తూవున్న తీవ్రమైన ఆ చలిగాలులకు మనదేహాలు వణకి దొడగాయి. అందువల్ల మనం దారి తెలియక, 
దిక్కుతోచక ఆ అడవిలో అటునిటు సంచరింపసాగాము. అలా సంచరిస్తూ ఉండగా, ఎట్టకేలకు సూర్యోదయం అయింది. 


క. తెలతెలవాటెడివేళం, గలకల మని పలికెం బక్షిగణ మెల్లైడలన్‌ 
మిలమిలని ప్రొద్దుపొడువున, ధళ ధళ మను మెలుంగు దిగ్వితానము నిందెన్‌. 1002 


ప్రతి : తెలతెల+పాటిడివేళన్‌= బాగా తెల్లవారే సమయంలో; పక్షిగణము= పక్షుల గుంపులు; ఎల్ల+ఎడలన్‌= అన్ని 
చోటులా; కలకల+అని= కలకలమనే ధ్వనులతో; పలికెన్‌= కూశాయి; మిలమిలని= మినమినమని ప్రకాశిస్తూవున్న 


428 శ్రీ మహాభాగవతము 


ప్రొద్దు పొడుపునన్‌= సూర్యుని ఉదయంతో; ధళ ధళ+అను= మిగుల తెల్లనైన; మెజింగు= ప్రకాశం; దిక్‌+వితానము= 
దిక్కుల సమూహాలలో అంతటా; నిండెన్‌= వ్యాపించింది. 


తా : తెల్లవారగానే పక్షుల కలకలధ్వనులు అంతటా వ్యాపించాయి. సూర్యుడు ఉదయింపగానే ధవళకాంతులు దిక్కులందంతటా 
నిండిపోయాయి. 


క. అప్పుడు సాందీపని మన, చొ ప్పరయుచు వచ్చి వానసోంకునను వలిం 
దెప్పిజిలుటం గని వదం, బుప్పతిలం బలిక నకట ! యో వటులారా ! 1003 


ప్రతి :; అప్పుడు= అలాగా సూర్యుడు ఉదయించిన ఆ సందర్భంలో; సాందీపని = మనగురువర్యుడయిన సాందీపుడు; 
మన= మన ఇద్దరియొక్క చొప్పు= జాడను; అరయుచున్‌= వెదకుతూ; వచ్చి= మనం ఉండే చోటికి వచ్చి; 
వానసోంకునను= వానయొక్క తాకిడినుండి; వలిన్‌= చలిబాధనుండి తెప్పిజిలుటన్‌+కని= (కొద్దిగా) తేరుకొని ఉండటాన్ని 
గమనించి; ఖేదంబు= విచారం; ఉప్పతిలన్‌= కలుగగా పలికెన్‌= ఈ రీతిగా మాట్లాడాడు; ఓ వటులు+ఆరా! = 
ఓ బ్రహ్మచారులారా! 


తా : అప్పుడు మన గురువర్యుదైన సాందీపుడు మనలను వెదకుకొంటూ అడవికి వచ్చాడు. వాననుండీ, చలినుండీ కొంచెం 
తేరుకొని ఉన్న మనల్ని చూచి చింతిస్తూ ఈ విధంగా అన్నాడు. 


చ. కటకట! యిట్లు మా కొజకుంగాం జనుదెంచి మహాటవిన్‌ సము 
తృటపరిపీడ నొందితిరి; గావున శిష్యులు ! మీ బుణయు నీం 
గుట కిది కారణంబు సమకూరెడిం బో; యిట మీంద మీకువి 
స్ఫుటధనబంధుదారబహుపుత్రవిభూతిజయాయురున్నతుల్‌. 1004 


ప్రతి : కటకట! = అయ్యయ్యో!) ఇట్లు= ఈ రీతిగా మాకొజకున్‌+కాన్‌= గురువులమైన మా పని నిమిత్తంగా; మహా+అటవిన్‌= 
అడవికి జనుదెంచి= వచ్చి; సమ్‌+ఉత్మట= చాలా తీవ్రమైన; పరిపీడన్‌= అతిశయమైన బాధను; ఒందితిరి= పొందారు; 
కావునన్‌= కనుక; శిష్యులు! = శిష్యులారా!; మీ బుణంబున్‌= గురువర్యునికి సమర్పించవలసిన మీ అప్పును; 
ఈంగుటకున్‌= తీర్చుకోవడానికి; ఇది= ఈ విధంగా మాకోసం అడవిలో బాధలు పొందడం; కారణంబు= కారణం 
అయ్యింది; ఇటమీందన్‌= ఇకపై; మీకున్‌= ఈ ప్రకారంగా గురువుగారిబుణాన్ని తీర్చుకొన్న మీకు; విస్ఫుట= మిగుల 
స్పష్టములైన; ధన= ధనములు; బంధు= చుట్టాలు; దార= భార్యలు) బహుపుత్ర= చాలమంది కుమారులు; విభూతి= 
సంపదలూ; జయ= జయాలు; ఆయుస్‌= దీర్చాయుర్దాయాలూ; ఉన్నతుల్‌= అన్ని మార్తాల్లోనూ ఉన్నత స్థితులూ; 
సమకూరెడిన్‌+పో= తప్ప కల్టుతాయి సుమా! 

తా : “అయ్యో! శిష్యులారా! మా కోసమై ఈ విధంగా అడవికి వచ్చి చాలా బాధపడినారు. దీనివల్ల మీరు గురు బుణం 
తీర్చుకొన్నవారైనారు. కనుక ఇకపై మీ కిరువురకు అతిశయించిన ధన, బంధు, దార, బహుపుత్ర సంపదలూ, దీర్చాయు, 
రున్నతులూ, విజయశ్రీలూ సమకూరగలవు” (అని ఆశీర్వదించినాడు). 


క. కని గారవించి యాయన, మనలం దోడ్కొనుచు నాత్మమందిరమునకుం 
జనుదెంచుట లెల్లను నీ, మనమునం దలంతే యటంచు మజియుం బలికెన్‌. 1005 


దశమస్కంధము - ఉత్తరభాగము 429 


ప్రతి : కని గారవించి= మనల్ని ఆశీర్వాదాలతో ఆదరించి; ఆయన= గురువుగారైన సాందీపని; మనలన్‌= మన ఇద్దర్ని 
తోడు+కొనుచున్‌= వెంట బెట్టుకొని; ఆత్మమందిరమునకున్‌= తన నివాసానికి చను+తెంచుటలు +ఎల్లను= చేరిన సంగతులన్నీ 
నీమనమునన్‌= నీ మనస్సునందు; తలంతు(వు)+ఏ? = తలచుకొంటూ ఉంటావా?) అటంచున్‌= అని అంటూ); మజియున్‌= 
మళ్లీ; పలికెన్‌= ఇలా పలికినాడు. 


తా : అలాగా దీవించి సాందీపని వాత్సల్యంతో మనలను తన మందిరానికి పిలుచుకొని వెళ్ళాడు. ఈ సంగతులన్నిటినీ 
నీవు ఎప్పుడైనా మనస్సులో అనుకుంటూ ఉంటావా? అని అంటూ, శ్రీకృష్ణుడు కుచేలునితో మళ్లీ ఈ విధంగా పలికాడు. 


వ. “అనఘ! మన మధ్యయనంబు సేయుచు నన్యోన్యస్నేహవాత్సల్యంబులం జేయు కృత్యంబులు మఖజవవు 
గదా!+ యని యవి యెల్లం దలంచి యాడు మాధవుమధురాలాపంబులు విని యతనిం గనుంగొని కుచేలుం 
డిట్లనియె: 1006 


ప్రతి : అనఘ!= పాపంలేనివాడా! (పుణ్యాత్నా!) మనము= మనము; అధ్యయనంబు +చేయుచున్‌= (గురుకులంలో) 
వేదాన్ని అభ్య సిస్తూ, అన్య+అన్య= ఒకరిపట్ల మరొకరికి గల; స్నేహ, వాత్సల్యంబులన్‌= మైత్రీభావం, (డ్రేమ - ఈ రెండు 
గుణాలు కలిగియుండటంవల్ల; చేయు= చేస్తూ ఉండిన; కృత్యంబులు= కార్యాలు (పనులు) మజవవు+కదా!= ఇంకా 
మరచిపోలేదుగదా!; అని= అనిపలికి; అవి+ఎల్లన్‌= ఆ బాల్యచేష్టలనన్నింటిని; తలంచి= జ్ఞాపకంచేసుకొని; ఆదడు= 
వాటినిగూర్చి ముచ్చటిస్తున్న మాధవు= లక్ష్మీదేవికి భర్తయైన వానియొక్క (శ్రీకృష్ణునియొక్క మధుర +ఆలాపంబులు = 
(చెవులకు) ఇంపైన పలుకులను; విని= చక్కగా ఆలకించి; అతనిన్‌+కనున్‌+కొని= ఆ శ్రీకృష్ణునివెపు చూచి; కుచేలుందు= 
కుచేలవిప్రుడు; ఇట్లు+అనియెన్‌= ఈ విధంగా చెప్పసాగాడు (విన్నవించాడు). 
తా; పుణ్యాత్నా! మనం గురుకులంలో వేదాధ్యయనం చేస్తూ ఉండిన దినాలలో పరస్పరం స్నేహంతో, వాత్సల్యంతో చేసిన 
పనులన్నిటిని నీవు మజచిపోలేదు కదా! - అని మాధవుడు తను చిన్ననాటి ముచ్చట్లను ఉదాహరిస్తూ పల్మిన మధుర 
వాక్యాలను విని కుచేలుడు సంతోషించినవాడై, ఇలా అన్నాడు. 
క. వనజోదర ! గురుమందిర, మున మనము వసించునాండు ముదమునం గావిం 

పని పను లెవ్వియుం గలవే?, విను మవి యట్లుండ నిమ్ము విమలచరిత్రా! 1007 
ప్రతి ; విమలచరిత్రా= స్వచ్చమైన చరిత్రగలవాడా!; వనజ+ఉదర!= పద్మం ఉదరంలో కలవాడా! (పద్మనాభా! - 
శ్రీకృష్ణదేవా!); మనము= మన మిద్దరం; గురుమందిరమునన్‌= గురువుగారి ఇంటిలో; వసించునాండు= (అధ్యయనం 
నిమిత్తమై) నివసించే కాలంలో; ముదమునన్‌= సంతోషంతో; కావింపని పనులు= చేయని కార్యాలు ఎవ్వియున్‌+కలవు+ఏ? = 
ఏవైనా ఉన్నాయా? (లేవు); అవి= ఆ సంతోషకరాలైన మంచిపనులు; అట్లు+ఉండన్‌+ఇమ్ము= వాటి విషయం అలా 
ఉండనిమ్ము!; వినుము= (ఇప్పుడు నేచెప్పబోయే విషయం) వినవలసింది! 
తా : 'నిర్మలచరిత్రుడవైన పద్మనాభా! విద్యాభ్యాసంనిమిత్తమై మనం గురువుగారిగ్భహంలో నివసించినకాలంలో సంతోషంతో 
ఆచరింపని కార్యాలంటూ ఉన్నాయా? అవి అలా ఉండనీ! ఇప్పుడు నేను మనవిచేసేది చిత్తగించు. 
క. గురుమతిం దలంపంగం ద్రిజగ, ద్లురుండ వనం దగిన నీకు గురుం డనంగా నొం 

డొరుం డెవ్వ? డింతయును నీ, కరయంగ విడంబనంబ యగుం గాదె హరి?!” 1008 


430 శ్రీ మహాభాగవతము 


ప్రతి : హరీ!= (భక్తజనుల) పాపాలను హరించేవాడా! (శ్రీకృష్ణా! ); గురుమతిన్‌= గొప్ప బుద్ధితో; తలంపన్‌+కన్‌= 
ఆలోచించగా (పరిశీలింపగా) త్రిజగత్‌+గురుండవు +అనన్‌+తగిన= మూడు లోకాలకూ గురువర్యుడవు - అనటానికి 
తగియున్న్య నీకున్‌= నీకు; గురుండు +అనన్‌+కాన్‌= గురువనటానికి, ఒండు+ఒరుండు= మరొకడు; ఎవ్వడు? = ఎవ్వ్నడున్నాడు? 
(అనగా ఎవ్వడును లేడని అభిప్రాయము); ఇంతయును= ఇదంతా (సాందీపని అనే గురువు వద్ద శిష్యుడుగా చేరి 
వేదాదులను అభ్యసించటం) అరయన్‌+కన్‌= ఆలోచించగా; నీకున్‌= జగత్తుకంతటికీ గురువర్యుడవైన నీకు; విడంబనంబు+అ= 
(లోకాన్ని, అనుకరించటమే; అగున్‌+కాదు+ఎ= అవుతున్నది కదా! 


తా; శ్రీకృష్ణదేవా! మూడులోకాలకూ గురువర్యుడవైన నీకుకూడా మరొక గురువు దగ్గర చేరి అధ్యయనం చెయ్యటం, నీవు 
ఆయనకు శిష్యుడివి కావటం - ఇదంతా చూస్తే లోకులకు ఆదర్శంగా ఉండేందుకై నీవు లోకాన్ని అనుకరించటమేగాని, 
వేజొకటి కాదుకదా! (ఇవన్నీ నీ లీలలే కదా!). 


వ. అని సాభిప్రాయంబుగాం బలికిన పలుకులు విని సమస్త భావాభిజ్ఞుందైన పుందరీకాక్షుండు మందస్మిత 
వదనారవిందుం డగుచు నతనిం జూచి “నీ విచ్చటికి వచ్చునప్పుడు నాయందుల భక్తింజేసి నాకు 
నుపాయనంబుగ నేమి పదార్థంబు దెచ్చితి? వప్పదార్థంబు లేశమాత్రం బైనం బదివేలుగా నంగీకరింతు; 
నట్లు గాక నీచవర్తనుందై మద్భక్తిం దగులని దుష్టాత్ముండు హేమాచల తుల్యంబైన పదార్ధంబు నొసంగిన 
నది నా మనంబునకు సమ్మతంబు గాదు; కావున. 1009 


ప్రతి : అని= అని పై రీతిగా స+అభిప్రాయంబు +కాన్‌= తన అభిప్రాయాన్ని సూచిస్తూ సార్ధకంగా; పలికిన పలుకులు = 
(కుచేలుడు) మాట్లాడిన మాటలను; విని= విని; సమస్తభావ= సకలప్రాణులయొక్క మనస్సులలోని భావాలను; 
అభిజ్జుండు+ఐన= చక్కగా ఎరిగినవాడైన; పుండరీక +అక్షుందు= కమలనేత్రుడు (శ్రీకృష్ణుడు); మందస్మిత= చిజునవ్వతోగూడిన; 
వదన +అరవిందుండు +అగుచున్‌= పద్మంవంటి ముఖం కలవాదవుతూ; అతనిన్‌+*చూచి= ఆ కుచేలుణి చూచి; నీవు= 
నీవు; ఇచ్చటికిన్‌= ఈ ద్వారకాపురికి, వచ్చు+అప్పుడు= వచ్చేటప్పుడు; నా+అందులభక్తిన్‌+చేసి= నాపై గల భక్తి భావంచేత; 
నాకున్‌= నీ మిత్రుడినైన నాకు; ఉపాయనంబు+కాన్‌= కానుకగా ఏమి పదార్థంబున్‌= ఏ వస్తువును; తెచ్చితివి? = 
తెచ్చావు; ఆ+పదార్థంబు= ఆ వస్తువు; లేశమాత్రంబు+ఐనన్‌= చాలాకొంచెంగా ఉన్నప్పటికీ; పదివేలు+కాన్‌= అదే 
పదివేలరెట్లుగా? అంగీకరింతున్‌= సమ్మతించి స్వీకరిస్తాను; అట్లు+కాక= ఆ రీతిగా నాయందు భక్తిభావంలేకుండా; 
నీచవర్తనుండు+ఐ= అల్పమైన ప్రవర్తనకలవాడై) మత్‌+భక్తిన్‌+తగులని= మనస్సులో నాపై భక్తిభావనతో కూడియుండనట్టి; 
దుష్ట+ఆత్ముండు = చెడుతలంపుతో కూడిన మనస్సుగలవాడు; హేమ+అచలతుల్యంబు +ఐన = బంగారుకొందడతో 
(మేరుపర్వతంతో) సమానమైన; పదార్థంబున్‌= వస్తువును; ఒసంగినన్‌= కానుకగా సమర్పించినప్పటికీ; అది= అట్లు 
సమర్పించిన ఆ వస్తువు; నామనంబునకున్‌= నా మనస్సుకు; సమ్మతంబు+కాదు= ఇష్టం కాదు; కావునన్‌= అందుచేత... 


తా : కుచేలుడు సాభిప్రాయంగా పలికిన పలుకులు విని సమస్తభావవేత్త అయిన శ్రీకృష్ణుడు వాటిలోని ఆంతర్యాన్ని 
గ్రహించాడు. చిఖునగవుచే అందగించిన ముఖకమలంకలవాడై “మిత్రమా! నీవిచ్చటికి వస్తూ భక్తిభావంతో నాకేమి 
కానుక తీసుకొని వచ్చావు? నీవు తెచ్చిన ఆ కానుక కొంచెమైనా సరే, దాన్ని పదివేలరేట్లుగా స్వీకరిస్తాను. నా యందు 
భక్తిలేని నీచుడు మేరుపర్వతమంతటి పదార్ధాన్ని తెచ్చియిచ్చినా అది నాకు ప్రియమైంది కాజాలదు”- అని 


దశమస్కంధము - ఉత్తరభాగము 43] 


క. దళమైనం బుష్పమైనను, ఫలమైనను సలిలమైనం బాయని భక్తిం 

గొలిచిన జను లర్పించిన, నెలమిన్‌ రుచిరాన్నముగనె యేను భుబింతున్‌. 1010 
ప్రతి : పాయని భక్తిన్‌= తొలగని భక్తిభావంతో; కాలిచినజనులు= సేవించిన భక్తజనులు; దళము+ఐనన్‌= ఒక పత్రాన్నికాని; 
పుష్పము+ఐనను= ఒక్క పువ్వనుకాని; ఫలము+ఐనను= ఒక పందునైనా; సలిలము +ఐనన్‌= కొంచెం నీట్ళినైనా; అర్పించినన్‌= 
సమర్పించినట్లెతేే ఏను= నేను; రుచిర+అన్నము+కన్‌+ఎ= మిక్కిలి రుచి గలిగిన అన్నంగానే; ఎలమిన్‌= ప్రీతితో; 
భుజింతున్‌= ఆహారంగా స్వీకరిస్తాను. 
తా : మిత్రమా! నిశ్చలమైన భక్తిభావంతో నన్ను సేవించే జనులు పత్రమైనా, పుష్పమైనా, ఫలమైనా సరే! నాకు సమర్పిస్తే, 
దాన్ని రుచికరమైన ఆహారంగా స్వీకరించి, పరమప్రీతితో ఆరగిస్తాను' - అని శ్రీకృష్ణుడు కుచేలునితో అన్నాడు. 
క. అని పద్మోదరుం దాడిన, వినయోక్తుల కాత్మ నలరి విప్రండు దాందె 

చ్చిన యడుకులు దగ నర్చిం, పను నేరక మోము వాంచి పలుకక యున్నన్‌. 1011 
ప్రతి : అని= అని పై విధంగా? పద్మ+ఉదరుండు= పద్మము నాభఖియందుగలవాడు (శ్రీకృష్ణుడు); ఆడిన= పలికిన; 
వినయ +ఉక్తులకున్‌ = వినయగుణంతో కూడిన మాటలకు; విప్రండు= బ్రాహ్మణుడు (కుచేలుడు); ఆత్మన్‌+అలరి= 
తనమనస్సులో సంతసించి; తాన్‌+తెచ్చిన= (కానుకగా సమర్పించటానికై) తాను తీసుకొని వచ్చిన; అడుకులు= అటుకులను; 
అర్పింపనునేరక= సమర్పించజాలక; మోము వాంచి= (సంకోచంతో) ముఖాన్ని క్రిందికి వంచుకొన్నవాడైై; పలుకక+ఉన్నన్‌= 
మౌనంగా ఉందగా... 


తా: అని శ్రీకృష్ణుడు పల్మిన వినయంతో కూడిన పల్ములకు కుచేలుడు ఎంతో ఆనందించాడు. కాని, తాను తెచ్చిన 
అటుకులను శ్రీకృష్ణునికి అర్పించజాలక సంకోచిస్తూ తలవంచి మౌనంగా ఉండినాడు. 


వ. అ వ్విఫప్రండు సనుదెంచిన కార్యంబు కృష్ణుండు దన దివ్యచిత్తంబున నెజింగి 'యితండు పూర్వభవంబున 
నైశ్వర్యకాముండై నన్ను సేవింపం డైన నిక్కుచేలుండు నిజకాంతాముఖోల్లాసంబుకొణకు నా యొద్దకుం 
జనుదెంచినవా; డితనికి నింద్రాదులకుం బడయరాని బహువిధంబులైన సంపద్విశేషంబు లీ క్షణంబ యొడం 
గూర్చవలయు” నని తలంచి యతండు జీర్ణవస్తంబుకొంగున ముడిచి తెచ్చిన యడుకులముడియం గని 
“యిది యేమి” యని యొయ్యన నమ్ముడియం దన కరకమలంబుల విడిచి యయ్యడుకులు కొన్ని పుచ్చుకొని 
“యివియ సకలలోకంబులను, నన్నును బరితృప్పిం బొందింపం జాలు” నని యప్పుడు. 1012 

ప్రతి: కృష్ణుందు= శ్రీకృష్ణుడు; ఆ+విప్రండు= ఆ బ్రాహ్మణుడు (కుచేలుడు); చను+తెంచిన కార్యంబు= వచ్చిన పనిని; తన 
దివ్యచిత్తంబునన్‌= దివ్యమయిన శక్తితోగూడిన తన మనస్సుచేత; ఎథటింగి= తెలుసుకొన్నవాడై; ఇతందడు= ఈ విప్రుడు; 
ఐశ్వర్యకాముండు +ఐ= సంపదలయెడ కోరికగలవాడై; పూర్వభవంబునన్‌= మునుపటి జన్మలో; నన్నున్‌= నన్ను; 'సేవిపండు= 
'సేవించకుండా ఉండినాడు; ఐనన్‌= అయినప్పటికీ; ఈ+కుచేలుండు= ఈ కుచేలుడు; నిజకాంతా= తన భార్యయొక్క 
ముఖ+ఉల్లాసంబుకొజణకున్‌= తన ధర్మపత్ని ముఖం సంతోషంతో వికసించాలనే కోరికతో; నా+జఒద్దకున్‌= నా దగ్గరికి; 
చను+తెంచినవాడు= వచ్చి ఉన్నాడు; ఇతనికిన్‌= ఈ పేద బ్రాహ్మణునికి; ఇంద్ర+ఆదులకున్‌= దేవేంద్రుడు మున్నగు 


432 శ్రీ మహాభాగవతము 


గొప్పవారికి; పడదయన్‌+రాని= పొందరానట్టి బహువిధంబులు+ఐన= రకరకాలైన; సంపత్‌+విశేషంబులు = అనేకములైన 
సంపదలను; ఈ క్షణంబు+అ= ఈ నిమిషంలోనే; ఒడన్‌+కూర్చన్‌+వలయున్‌= సమకూర్చాలి; అని తలంచి= అని 
భావించి; అతండు= ఆ కుచేలుడు; జీర్ణవస్తంబు కొంగునన్‌= చినిగిన ఉత్తరీయంయొక్క అంచునందు; ముడిచి తెచ్చిన = 
ముడివేసుకొని తీసుకొనివచ్చినట్టి; అడుకులముడియన్‌= అటుకల మూటను; కని= చూచి; ఇది+ఏమి?= ఈ మూట 
యేమిటి?; అని= అని పల్మి ఒయ్యనన్‌= మెల్లగా? ఆ+ముడియన్‌= ఆ మూటను; తన కరకమలంబులన్‌= తామరపూలవంటి 
తన హస్తాలతో; విడిచి= విప్పి ఆ+అడుకులుకొన్ని= ఆ మూటలోని అటుకులలో కొన్నింటిని; పుచ్చుకొని= కైకొని; 
ఇవి+అ= ఈ యొక్క పిడికెడు అటుకులే; సకలలోకంబులనున్‌ = అన్నిలోకాల్నీ; నన్నునున్‌= నన్నుకూడా; పరితృప్తిన్‌+ 
పొందింపన్‌+చాలును= మిక్కిలి సంతోషాన్ని పొందింపగలుగుతాయి; అని= అని పలికి అప్పుడు= ఆ సమయంలో... 


తా; శ్రీకృష్ణుడు తన దివ్యచిత్తంతో కుచేలుని రాకకుగల కారణాన్ని తెలుసుకున్నాడు. “పూర్వజన్మలో ఈ భూసురుడు 
ఐశ్వర్యంకోసం నన్ను సేవించలేదు. ఇప్పుడు తన భార్యసంతోషంకోసం నా వద్దకు వచ్చాడు. కనుక ఈతనికి ఇంద్రాదులకుసైతం 
లభించని అనేకసంపదలను ఈ క్షణంలోనే ప్రసాదించాలి” - అని భగవానుడు నిశ్చయించుకొన్నాడు. కుచేలుని చినిగిన 
ఉత్తరీయం అంచులో ముడివైచి ఉన్న చిన్న అటుకుల మూటను గమనించి “ఇదేమిటి?” - అని అడిగి, ఆ మూటను విప్పి, 
ఒక పిడికెడు తీసుకొన్నాడు. 'నాకూ, ఈ సమస్త లోకాలకూ సంతృప్తి నీయటానికి ఇవి సరిపోతాయి” - అని తలంచి 
కృష్ణుడు వాటిల్ని ఆరగించాడు. 


క. మురహరుండు పిడికెం దడడుకులు, గర మొప్పంగ నారగించి కౌతూహలియై 
మథణియును బిడికెండు గొనం ద, త్మర మప్పుడు పట్టెం గమల కరకమలములన్‌. 1013 


ప్రతి : మురహరుండు= మురాసురుణ్ణి సంహరించినవాడు (శ్రీకృష్ణుడు); పిడికెడు +అటుకులు= ఒక పిడికిలితో కైకొనిన 
అటుకులు; కరము+ఒప్పన్‌+కన్‌= మిగుల ఒప్పిదంగా; ఆరగించి= భుజించి; కౌతూహలి+ఐ= కుతూహలంతో కూడిన 
మనస్సుకలవాదై; మజియును= ఇంకా; పిడికెండు+కొనన్‌= పిడికడు అటుకులను తీసుకొంటూ ఉండగా; అప్పుడు= 
ఆ సందర్భంలో; కమల= లక్ష్మీదేవి (అనగా లక్ష్మీదేవి అంశతో అవతరించిన రుక్మిణీదేవి; తత్‌+కరము= ఆయనయొక్క 
చేతిని; కరకమలములన్‌= పద్మాలవంటిచేతులతో; పట్టెన్‌= (గట్టిగా) పట్టుకొనింది. 


తా: శ్రీకృష్ణుడు పిడికడు అటుకులను ఆరగించిన పిదప, కుతూహలంతో కుచేలుని ఉత్తరీయం కొంగులో ఉండే మూటలో 
ఇంకొక పిడికడు అటుకులు తీసుకొంటూ ఉండగా, అప్పుడు రుక్మిణీదేవి తన పతిదేవునిహస్తాన్ని గట్టిగా పట్టుకొనింది. 


క.  'సొం పారంగ నతనికి బహు, సంపద లందింప నివియ చాలును నింక భ 
క్షింపంగ వలవదు త్రిజగ, తృంపత్మర ! దేవ దేవ! సర్వాత్మ ! హరీ ! ” 1014 


ప్రతి : త్రిజగత్‌ సంపత్మర! = మూడులోకాలకు సంపదలను కలిగించువాడా!; దేవదేవ! = దేవతలకందరికీ దేవుడమైనవాడా!; 
సర్వ+ఆత్మ! = ఓంకార రూపమైన విశ్వస్వరూపుడివైన వాడా!; హరీ!= పాపాలను హరించేవాడా! (శ్రీకృష్ణా); ఇతనికిన్‌ = 
ఈ బ్రాహ్మణోత్తమునికి; సొంపు+ఆరన్‌+కన్‌= ఇంపు కలుగునట్లుగాా బహుసంపదలు = అనేకములైన ఐశ్వర్యాల్ని అందింపన్‌= 
సమకూర్చటానికి; ఇవి+అ= మీరు మొదట భుజించిన పిడికెడు అటుకులేే చాలును= సరిపోతాయి; ఇంకన్‌= మీదట; 
భక్షింపన్‌+గన్‌+వలవదు= భుజింపవద్దుసుమా! 


దశమస్కంధము - ఉత్తరభాగము 433 


తా : “ముల్లోకాలకు సమస్త సంపదలను అనుగ్రహించే దేవదేవుడవైన శ్రీకృష్ణదేవా! ఈతనికి సమస్త సంపదలను అందించటానికై 
ఇంతకు ముందు మీరు తినిన పిడికెడు అటుకులే చాలు! కాబట్టి, ఇకపై భుజించకండి!? - అని రుక్మిణీదేవి భర్తను 
వారించింది. 


విశే : రుక్మిణీదేవి శ్రీకృష్ణుణ్ణి రెందవ పిడిఆడు (అటుకలను) భక్ర్షింపనీయకుండా నివారించటానికిగల కారణాన్ని సంస్కృత 
భాగవతంయొక్క వ్యాఖ్యాతలు సముచితమైన రీతిలో వివరించారు. మొదటి పిడికెడు అటుకులతోనే ఆతనికి ఇహలోక 
పరలోకాలకు రెండిటికి సంబంధించిన సకల సంపదలూ సిద్ధించాయి. అటుపై రెండవ పిడికెడు అటుకులను గనుక 
భుజించినటైతే, సాక్షాల్లకీదేవియే ఆతని అధీన కావలసివస్తుందని, అందువల్ల అలా చేయవద్దనీ లక్ష్మీదేవియొక్క అవతారమైన 
రుక్మిణీదేవి అలా స్వామిచేతిని పట్టుకొన్నది. 


వ. అని యిట్లు వారించె న కృుచేలుండును నా రాత్రి గోవిందు మందిరంబునం దనకు పహృదయానందకరంబులగు 
వివిధపదార్థంబు అనుభవించి, మృదుల శయ్యాతలంబున నిద్రించి తనమనంబునం దన్ను సమధిక 
స్వర్గభోగానుభవుంగాం దలంచుచు మఖజునాం డరుణోదయంబున మేల్మని కాలోచితకృత్యంబులు దీర్చి, 
యిందిరారమణుండు దన్నుం గొంత దవ్వనిపి యామంత్రితుం జేయం జనుచు నందనందన సందర్శనానంద 
లోలాత్ముండై తన మనంబున నిట్లనియె. 1015 


ప్రతి : అని= అనిపలికి; ఇట్లు= ఈ విధంగా; వారించెన్‌= (తన పతిని రెండవ పిడికిలితో అటుకులను తీసికోనీయకుండ) 
నివారించింది; ఆ+కుచేలుందడునున్‌= ఆ కుచేలుడు కూడా; ఆ రాత్రి= ఆ రాత్రివేళలో; గోవిందు మందిరంబునన్‌= 
శ్రీకృష్ణుని భవనంలో; తనకున్‌= తనకు; హృదయ +ఆనందకరంబులు +అగు= మనస్సుకు సంతోషాన్ని కలిగించే; వివిధ= 
రకరకములయిన; పద+అర్ధంబులు = ఆహారపదార్థాలను; అనుభవించి= (తనివితో) భుజించి; మృదుల= మెత్తవైన; 
శయ్యాతలంబునన్‌= పాన్పుమీద; నిద్రించి= (సుఖంగా) నిద్రపోయి; తనమనంబునన్‌= తన మనస్సులో; తన్నున్‌= 
తనను; సమ్‌+అధిక= మిక్కిలి అతిశయించిన; స్వర్ణభోగ+అనుభవున్‌+కాన్‌= స్వర్ణలోకమందలి సుఖాలను అనుభవించిన 
వాణ్ణిగా; తలంచుచున్‌= భావిస్తూ మజునాండు= ఆ మరుసటి రోజు; అరుణ +ఉదయంబునన్‌= సూర్యుని ఉదయకాలంలోని 
ఎర్రని తేజస్సు ప్రసరించేవేళలో (అరుణోదయం కాగానే); మేలు+కని= నిద్రలేచి; కాల+ఉచిత కృత్యంబులు= ఆ సమయానికి 
తగిన సంధ్యావందనాదిసత్మార్యాలను,; తీర్చి= నెరవేర్చి; ఇందిరా రమణుండు = లక్ష్మీదేవికి (రుక్కిణీదేవికి) పతి (శ్రీకృష్ణుడు); 
తన్నున్‌= తనను; కొంతదవ్వు+అనిపి= కొంత దూరం సాగనంపి; ఆమంత్రితున్‌+చేయన్‌= వెళ్లిరమ్మని సంబోధిస్తూ 
వీడుకొలుపగాా;? చనుచున్‌= (దారిలో) వెళ్లుతూ; నందనందన= నందుని కుమారుడైన శ్రీకృష్ణునియొక్క సందర్శన +ఆనంద= 
సందర్శనంవల్ల కలిగిన సంతోషంలో; లోల+ఆత్ముండు+ఐ= నిమగ్నమైన చిత్తంకలవాడై; తన మనంబునన్‌= తన మనస్సులో; 
ఇట్లు +అనియెన్‌= ఈ విధంగా అనుకొన్నాడు. 


తా : కుచేలుడు ఆ రాత్రి శ్రీకృష్ణునిమందిరంలో ఎంతో రుచికరాలైన అనేకఆహారపదార్థాలను ఆరగించాడు. మెత్తని 
పాన్పుపై నిద్రించాడు. తాను గొప్పస్వర్దభోగాన్ని పొందిన భాగ్యవంతుడిగా భావించాడు. తెల్లవారగానే ఆతడు కాలోచిత 
కృత్యాలను నిర్వర్తించుకొని, తన ఊరికి బయలుదేరాడు. శ్రీకృష్ణునిచే కొంత దూరం సాగనంపబడి, వెళుతూ, గోవిందుణ్లి 
సందర్శించి నందువల్ల కలిగిన అతిశయించిన ఆనందంతో తన మనస్సులో ఇలా అనుకోసాగాడు. 


434 శ్రీ మహాభాగవతము 


క. “నా పుణ్య మరయ నెట్టిదొ, యా పుణ్యనిధిం బ్రశాంతు నచ్యుతు నఖీల 
వ్యాపకు బ్రహ్మణ్యునిం జి, ద్రూపకుం బురుషోత్తమునిం బరుం గనుంగొంటిన్‌. 1016 


ప్రతి : ఆ పుణ్యనిధిన్‌= పుణ్యానికి నెలవైనవాజణ్ణి; ప్రశాంతున్‌= ప్రశాంతమైన స్వభావంగలవాణ్ణి; అచ్యుతున్‌= నాశంలేనివాణ్ణి; 
అఖిల వ్యాపకున్‌= ప్రపంచమంతా వ్యాపించియుందేవాణ్ణి బ్రహ్మణ్యునిన్‌= బ్రాహ్మణులకు హితాన్ని కోరేవాణ్ణి; చిత్‌+రూపకున్‌= 
జ్ఞానస్వరూపుని; పరున్‌= ప్రకృతికంటె అతీతుడైనవానిని; పురుష+ఉత్తమునిన్‌= పురుషులందరిలో ఉత్తముదైనవానిని 
(శ్రీకృష్ణదేవుని); కనున్‌+కొంటిన్‌= దర్శించాను; అరయన్‌= పరికింపగ్గా నాపుణ్యము= నేను చేసిన పుణ్యం; ఎట్టిది+ఒ! = 
ఎటువంటిదో! (ఎంతటి గొప్పదో) కదా! 


తా ; నేను ఈ తరుణంలో పుణ్యాలరాశీ, ప్రశాంతస్వభావుడూ, అచ్యుతుడూ, సర్వవ్యాపకుడూ, బ్రాహ్మణహితం కోరేవాడూ, 
జ్ఞానస్వరూపుడూ, పరాత్పరుడూ - అయిన పురుషోత్తముణ్ణి కన్నులార కనుగొన గలిగాను. నిజంగా నేను చేసుకొన్న 
పుణ్యం ఎంత గొప్పదోకదా! 


సీ పరికింపం గృపణస్వభావుండ నై నట్టి యే నేద? నిఖిలావనీశ్వరి యగు 
నిందిరాదేవికి నెనయంగ నిత్యనివాసుండై యొప్పు నవ్వాసుదేవుం 
దేడ?న న్నర్థ్ధిమైం దోడంబుట్టినవానికైవడిం గౌంగిటం గదియం జేర్చి 
దైవంబుగా నన్ను భావించి నిజతల్పమున నుంచి సత్మియల్‌ పూని నడపి 


తే. చారునిజవధూకరసరోజాతకలిత, చామరానిలమున గత(శమునిం జేసి 
శ్రీకుచాలిప్తచందనాంచితకరాబ్ద, తలములను నద్గు లొత్తె వత్సలత మెజసి. 1017 


ప్రతి : పరికింపన్‌= ఆలోచించిచూడగా; కృపణ స్వభావుండన్‌+ఐన +అట్టి= పేదరికమే సహజ లక్షణంగా గలిగినట్టి; 
ఏన్‌+ఏడ? = నేనెక్కడ?; నిఖిల +అవని +ఈశ్వరి+అగు= సమస్తమైన భూమండలానికి అధిదేవతయైన; ఇందిరాదేవికిన్‌= 
లక్ష్మీదేవికి; ఎనయన్‌+కన్‌= పొందికగా? నిత్యనివాసుండు+ఐ= సదా నివాసన్థానమై; ఒప్పు= విలసిల్లుతున్న; ఆ+వాసుదేవుం 
డు+ఏవడ? = వసుదేవుని తనయుడైన ఆ శ్రీకృష్ణు డెక్కడ?; నన్నున్‌= సామాన్యుడనైన నన్ను; తోడన్‌ +పుట్టినవానికైవడిన్‌= 
తనతోపాటు జన్మించిన తనతమ్మునిలాగా; అర్ధిమైన్‌= ప్రీతితో; కౌంగిటన్‌= తన కౌగిటిలో; కదియన్‌+చేర్చి= దగ్గరగా 
చేర్చుకొని; నన్నున్‌= సామాన్యుడనైన నన్ను, దైవంబు+కాన్‌= దేవునితో సమానమైన పూజ్యభావనతో; భావించి= తలంచి; 
నిజతల్పమునన్‌+ఉంచి= తన పాన్పుపై కూర్చుండ బెట్టి; పూని= ఆసక్తితో పూనుకొని; సత్‌+క్రియల్‌= మంచి కార్యాలను 
(అర్హ్యము, పాద్యము మొదలైన పరిచర్యలన్సు; నడపి= నిర్వహించి; చారు= అందమైన; నిజవధూ= తన ప్ని (రుక్కిణుయొక్క 
కరసరోజాత= పద్మంవంటి కోమలమైనహస్తంచేత; కలిత= పట్టుకొనబడిన; చామర+అనిలమునన్‌= వింజామరయొక్క 
గాలిచేత; గతథశమునిన్‌= (ప్రయాణపు) అలసట తొలగినవాణ్ణిగా; చేసి= చేసి; వత్సలత= వాత్సల్యం; మెజసి= ప్రకాశించి; 
శ్రీకుచ= లక్ష్మీదేవియొక్క (రుక్మిణీదేవియొక్క) పాలిండ్లపై; ఆలిప్త= బాగుగా పూయబడిన; చందన= మంచిగంధంచేత; 
అంచిత= ఒప్పి ఉండే; కర+అబ్దతలములనున్‌= తామరపూలరేకులను పోలిన అరచేతులతో; అద్గులు+ఒత్తెన్‌= నాపాదాలను 
థ(ఊమ తొలగేట్టు ఒత్తాడు. 


తా : కుచేలుడు తన మనస్సున ఇంకా ఈ రీతిగా భావించాడు. “నిజుపేదనైన నే నెక్కడ? జగదీశ్వరియైన శ్రీదేవికి నిత్య 
నివాసమైన వాసుదేవు డెక్కడ? ఆ నందనందనుడు నన్ను తన తోబుట్టువుతో సమానునిగా భావించి, అనురాగంతో కౌగిట 


దశమస్కంధము - ఉత్తరభాగము 435 


చేర్చినాడు. దేవునిగా భావించి, తన పాొన్పుపై కూర్చుండజేసి పరిచర్యలు కావించాడు. ఆయనపత్ని నాకు వింజామర ఫది 
నాబడలికను పోగొట్టింది. సాక్షాత్తు లక్ష్మీదేవియెన రుక్మిణిని సంభాళించిన అరచేతులతో ఆప్యాయంగా నా పాదాలు ఒత్తి 
ఆదరించాడు కదా! 


వ. కావున. 1018 
ప్రతి : కావునన్‌= కనుక... 
తా : నన్ను అలాగ ఆదరించాడు కనుకనే 


ట్‌. శ్రీనిధి యిట్లు నన్నుం బచరించి ఘనంబుగ విత్త మేమియు 
న్నీనితెజంగు గానంబదె; నెన్న “దరిద్రుండు సంపదంధుందై 
కానక తన్నుం జేరలి దని కాక (శ్రితార్తిహరుండు సత్కృపాం 
భోనిధి సర్వవస్తుపరిపూర్చునింగా ననుం జేయకుందునే ? 1019 


ప్రతి : శ్రీనిధి= సంపదకు స్థానమైన శ్రీకృష్ణుడు; ఇట్లు= ఈ రీతిగా నన్నున్‌= (నిజఖుపేదనైన) నన్ను, పచరించి= (ఆసక్తితో) 
పరిచర్యలు కావించి; ఘనంబు+కన్‌= గొప్పగా విత్తము+ఏమియున్‌= ద్రవ్యం ఏమాత్రంకూడా; ఈని తెజంగు= ఇవ్వని 
వైఖరి; కానన్‌+పడెన్‌= గోచరించింది; ఎన్నన్‌= ఆలోచించిచూడగా; దరిద్రుండు= పేదయైనవాడు; సంపత్‌ + 
అంధుండు+ఐ= సంపదలచే (గర్వంచేత) (గ్రుడ్డివాడైై కానక= చూడజాలక (ఏదికర్యవమో తెలుసుకొనలేక); తన్నున్‌+ 
చేరండు+అని= (భక్తిలేక) తనను చేరుకోలేడనే అభిప్రాయంతోనే; కాక= అటుగాకపోతే; శ్రిత+ఆర్తిహరుండు= తనను 
ఆ(శ్రయించిన వారి బాధను హరించే (నివారించే)వాడు; సత్‌ +కృపా+అంభోనిధి= ఉత్తమమైన దయాగుణానికి 
సముద్రమైనవాడు (అయిన శ్రీకృష్ణుడు); ననున్‌= తనను ఆశ్రయించినవాడనైన నన్ను సర్వవస్తుపరి పూర్ణునిన్‌+కాన్‌= 
అన్ని వస్తువులసమృద్ధితో గూడుకొన్నవాణ్ణిగా; చేయక+ఉందున్‌+ఏ? = చెయ్యకుండా ఉంది ఉంటాడా? (తప్పక నన్ను 
సర్వవస్తుపరిపూర్ణునిగా చేసే ఉంటాడు). 


తా: ఈ రీతిగా నన్ను ఆదరించిన శ్రీకృష్ణుడు నాకు ధనం ఏమాత్రం ఇవ్వలేదు. దరిద్రుడు సంపన్నుడైతే ఆ సంపదవల్ల 
అహంకారంతో అంధుడై తనను సేవించడని తలచినాడు కాబోలు! లేకుంటే ఆశ్రితజనుల ఆర్తిని నివారించే ఆ అపార 
కృపాసముద్రుడు తన భక్తుడైన నన్ను సకలసంపదలతో పరిపూర్ణునిగా చేయకుండా ఉంటాడా? తప్పక చేసి ఉండేవాడే! 


విశే : శ్రీకృష్ణుడు తనకు సంపదలను ప్రసాదించకపోవటానికిగల కారణాన్ని ఊహించటంలో, భక్తి భరితమైన ఆయన 
శీలం వెల్లడవుతున్నది. 


వ. అని తన మనంబున వితర్మించుచు నిజపురంబునకుం జని చని ముందట. 1020 


ప్రతి : అని= అని పైరీతిగా తన మనంబునన్‌= తన మనస్సులో; వితర్మింపుచున్‌= పలురకాలుగా ఆలోచిస్తూ 
నిజపురంబునకున్‌= తన పట్టణానికి; చని చని= క్రమంగా వెళ్లినవాడ్రై ముందటన్‌= ఎదుట. 


తా : కుచేలుడు పైరీతిగా తన మనస్సులో ఆలోచన చేస్తూ తన పురాన్ని చేరుకున్నాడు. 


436 శ్రీ మహాభాగవతము 


బ్ర 


భానుచంద్రప్రభాభాసమానస్వర్ణచంద్రకాంతోపలసౌధములును 
గలకంఠశుకనీలకంఠస ముత్మంఠమానితకూజితోద్యానములును 
ఫుల్లసితాంభోజహల్లకకల్తారకైరవోల్లసితకాసారములును 
మణిమయకనకకంకణముఖాభరణవిభ్రాజితదాసదాసీజనములుం 


తే. గలిగి చెలువొందు సదనంబుం గాంచి విస్మ యమును బొందుచు నెట్టి పుణ్యాత్ముం డుండు 
నిలయ మొక్కొ! యపూర్వమై నెగడె మహిత, వైభవోన్నతలక్షీనివాస మగుచు. 1021 


ప్రతి :; భాను= సూర్యునియొక్క చంద్ర= చంద్రునియొక్క ప్రభా= కాంతులలాగా; భాసమాన= ప్రకాశిస్తున్న స్వర్ణ = 
సువర్ణమయాలైన; చంద్రకాంత ఉపల= చంద్రకాంతపురాళ్లతో నిర్మింపబడిన; సౌధములను= భవనాలు; కలకంఠ = 
కోకిలలు; శుక= చిలుకలు; నీలకంఠ = నెమళ్లు - ఈ పక్షులయొక్క సమ్‌ +ఉత్మంఠ = మిక్కిలి ఉత్సాహంతో కూదినవైన; 
మానిత కూజిత = మెచ్చదగిన ధ్వనులతో విలసిల్లుతున్న ఉద్యానములును = పూలతోటలును; ఫుల్ల= బాగుగా వికసించిన; 
సిత+అంభస్‌+జ= తెల్లతామరపూవులు; హల్లక= ఎజ్జతామరపూవులు; కల్తార= మిగులసువాసనగల కమలాలు; కైరవ= 
తెల్లకలువలు - ఈ పూలజాతులచ్చే ఉత్‌+లసిత= కళకళలాడుతూ మిగుల ప్రకాశిస్తూ ఉన్న కాసారములును= సరస్సులును; 
మణిమయ = మణులుచెక్కిన; కంకణ = చేతికడియాలు; ముఖ= మొదలుగాగల; ఆభరణ = సొమ్ములచే; విభ్రాజిత= 
విశేషంగా ప్రకాశిస్తూ ఉన్న; దాసదాసీజనములన్‌= సేవకులును, దాసీలును; కలిగి= కలిగి ఉండి; చెలువు+ఒందు= 
అందగించి ఉన్న సదనంబున్‌= నివాసగ్భహాన్ని కాంచి= చూచి; విసయమును +పొందుచున్‌= ఆశ్చర్యపడుతూ; ఎట్టి 
పుణ్య+ఆత్ముందు= ఎంతటిపుణ్యస్వ్పరూపుడైన మహనీయుదో; ఉండు= నివసిస్తున్నట్టి నిలయము+జఒక్కొ!= నివాసభవనమో!; 
మహితవైభవ +ఉన్నత= మహనీయమైన ఐశ్వర్యంచేత గొప్పదైనట్టి; లక్ష్మీనివాసము +అగుచున్‌= (సంపదలకు అధిదేవతయైన) 
లక్ష్మీదేవికి నివాసస్థానమై వర్ధిల్లుతూ; అపూర్వము+ఐ= మునుపెన్నడూ లేనిద్వై నెగడెన్‌= వర్ధిల్లైను (వర్ధిల్లుతూవుంది). 
తా : కుచేలుడు తనయెదుట సూర్యచంద్రుల ప్రభలతో ప్రకాశించే సువర్ణమయాలైన, చంద్రకాంతశిలానిర్మితాలైన భవనాలూ, 
చిలుకలు, కోయిలలు, నెమళ్లు మున్నగువాటికూజితాలలో విలసిల్లుతున్న ఉద్యానవనాలూ, వికసించిన పలురకాల పద్మాలతో, 
కలువపూలతో కన్నులపండువు కావిస్తూవున్న సరోవరాలూ, మణిమయ కనక కంకణాలు, రకరకాల భూషణాలు ధరించిన 
దాసదాసీ జనులూకలిగి వెలుగొందే మహోన్నతమందిరాన్ని చూచి ఆశ్చర్యపడినాడు. ఇది ఏ పుణ్యాత్ముని నివాసభవనమో? 
సిరిసంపదలకు నిలయమై అపూర్వంగా ప్రకాశిస్తూందని కుచేలుడు భావించాడు. 


వ. అని తలపోయుచున్న యవసరంబున. 1022 
ప్రతి : అని= పైరీతిగా; తలపోయుచున్‌+ఉన్న= ఆలోచన చేస్తూవున్న; అవసరంబునన్‌= సమయంలో... 


తా : కుచేలుడు తనయెదుట నూతనంగా గోచరించిన అపూర్వసౌధాన్ని చూచి 'ఈ మహనీయసాధం ఏ పుణ్యాత్ముని 

నివాస మందిరమో కదా! అని ఆలోచిస్తూ ఉండినాడు. ఆ సందర్భంలో 

తే. దివిజవనితలంబోలెడు తెజవ లపుడు, డాయ నేతెంచి “యిందు విచ్చేయులి దనుచు 
విమలసంగీతనృత్యవాద్యములు 'సెలంగ, గరిమం దోడ్కొని చని రంతిపురమునకును. 1028 


దశమస్కంధము - ఉత్తరభాగము 437 


ప్రతి : అపుడు= ఆ సమయంలో; దివిజవనితలన్‌= దేవతాప్ర్రీలను; పోలెడు= సరిపోలుతూ ఉన్న తెజవలు= యువతులు; 
డాయన్‌= సమీపానికి (కుచేలునివద్దకు) ఏగు+తెంచి= వచ్చి; ఇందున్‌= ఈ మందిరంలోపలికి; విచ్చేయుండు+అనుచున్‌= 
వేంచేయండి! - అని ఇంపుగా పల్ముత్తూ విమల= నిర్మలమైన (మనోజ్ఞములైన); సంగీత = చక్కనిపాటలు; నృత్య = 
నాట్యములు; వాద్యములు= మంగళకరములైనవాద్యాలు; చెలంగన్‌= అతిశయంగా శబ్దిస్తుండగా; గరిమన్‌= గొప్పతనంతో 
(వైభవంగా); అంతిపురమునకును= అంతఃపురంలోపరలికి; తోడ్మొని చనిరి= పిలుచుకొని వెళ్లారు. 


తా : “ఆ సమయంలో దేవతాప్రీలను పోలిన యువతులు కుచేలునివద్దకు వచ్చి ఈ మందిరంలోనికి వేంచేయండి” అని 
ఇంపుగా పలుకుతూ మనోజ్ఞాలైన సంగీతన్ఫత్యనాట్యవాద్యాలతో మంగళకరమైన శబ్దాలు ప్రసరిస్తుండగా వైభవోపేతంగా 
అలంకరించిన మందిరంలోనికి పిలుచుకొని వెళ్లారు. 


వ. ఇట్లు సనుదేర నతనిభార్యయైన సతీలలామంబు దనమనంబున నానందరసమగ్న యగుచు. 1024 


ప్రతి : ఇట్లు= ఈ విధంగా; చను+తేరన్‌= విచ్చేయగా; అతని భార్య+ఐన= ఆ కుచేలునిభార్యయైనట్టి; సతీలలామంబు= 
పతివ్రతలలో శ్రేష్టురాలు; తన మనంబునన్‌= తన మనస్సునందు; ఆనందరసమగ్న+అగుచున్‌= సంతోషమనే రసంలో 
మునిగింది అవుతూ... 


తా : కుచేలుడు ఆ విధంగా యువతీమణులవెంట అంతఃపురంలోనికి విచ్చేసిన పిదప, ఆయన భార్యయైన ఉత్తమ 
సతీమణి తన మనస్సునందు ఎంతో సంతోషించింది. 


సీ తన విభురాక ముందటం గని మనమున హర్షించి వైభవం బలర మనుజు 
కామినీరూపంబు గైకొన్న యిందిరావనితచందంబునం దనరుచున్న 
కలకంఠి తనవాలుంగన్నులక్రేవల నానందబాష్పంబు లంకురింప 
నతనిపాదంబుల కాత్మలో మొక్కి భావంబున నాలింగనంబు సేసె 


తే. నా ధరాదేవుం దతులదివ్యాంబరాభ, రణవిభూషితలై రతిరాజుసాయ 
కములగతి నొప్పు పరిచారికలు భజింప, లలితసౌభాగ్య యగు నిజలలనం జూచి. 1025 


ప్రతి : ముందటన్‌= ఎదుట; తన విభురాకన్‌= తనపతి రాకను; కని= చూచి; మనమునన్‌= తన మనస్సులో; హర్షించి= 
సంతోషపడి; వైభవంబు+అలరన్‌= సంపదయొక్క ఠీవి ప్రకాశిస్తూ ఉండగ్యా మనుజకామినీ రూపంబున్‌+కైకొన్న= మానవప్త్రీ 
ఆకారాన్ని ధరించి ఉన్న ఇందిరావనితచందంబునన్‌= లక్ష్మీదేవిలాగా; తనరుచున్న= ఒప్పుతూ ఉన్న కలకంఠి= మనోహకమైన 
కంఠస్వరం కలది (కుచేలుని పత్ని; తన వాలు+కన్నుల= తనపాడవైన కన్నులయొక్క (క్రేవలన్‌= చివరలలో; 
ఆనందబాప్పంబులు = సంతోషబాష్ట్పాలు; అంకురింపన్‌= మొలకలెత్తగా; అతని వాదంబులకున్‌= ఆ పతి (కుచేలునియొక్క) 
పాదాలకు; ఆత్మలోన్‌= తన మనస్సులో; మొక్కి నమస్మరించి; భావంబునన్‌= మనస్సులో; ఆలింగనంబు+చేసెన్‌ = 
కౌగిలించుకొనింది; ఆ ధరాదేవుండు= ఆ భూసురుడు; అతుల దివ్య+అంబర +ఆభరణభూషితలు +ఐ= సాటిలేని దివ్యములైన 
వస్తాలు, సొమ్ములచేత అలంకరింపబడినవారై; రతిరాజసాయకములగతిన్‌= రతీదేవిభర్తయైన మన్మథునిబాణాలలాగా; 
ఒప్పు= విలసిల్లుతూ ఉన్న పరిచారికలు = దాసీజనం; భజింపన్‌= సేవిస్తూ ఉండగా; లలితసౌభాగ్య+అగు= మనోహరమైన 
సుకుమారమైన ముత్తెదువుయొక్క సంపదగలదైన; నిజలలనన్‌+చూచి= తన భార్యను చూచి... 


438 శ్రీ మహాభాగవతము 


తా : పతివ్రతాశిరోమణియైన కుచేలుని యిల్లాలు తన వల్లభుని రాకను తెలుసుకొని ఎంతో సంతోషంతో ఎదురు వచ్చింది. 
మానవరూపాన్ని ధరించిన మహాలక్ష్మిలాగా విలసిల్లుతూ ఉన్న ఆమెకడగన్నుల నుండి ఆనందబాష్పాలు రాలుతుండగా 
భర్త పాదాలకు మనస్సులో నమస్కరించి, భావంలో కౌగిలించుకొనింది. దివ్యాంబరాలు, దివ్యాభరణాలు ధరించి మన్మథుని 
బాణాలలాగా ఉన్న పరిచారికల 'సేవలందుకొంటూ ఐశ్వర్యశోభతో తులతూగుతూ ఉన్న తన ధర్మపల్నిని కుచేలుడు చూచి 


క. ఆ నారీరత్నంబును, దానును ననురాగరసము దళుకొత్తంగ ని 
త్యానందము నొందుచుం బెం, పూనిన హరిలబ్ధవైభవోన్నతి మెజయన్‌. 1026 


ప్రతి: ఆ నారీరత్నంబును= వనితలలో శ్రేష్టరాలయిన ఆ యిల్లాలును; తానునున్‌= కుచేలుడు తానూ; అనురాగరసము = 
(నిర్మలమైన) (ప్రేమరసం; తళుకు +ఒత్తన్‌ +కన్‌= ప్రకాశించగా; నిత్య+ఆనందమున్‌+ఒందుచున్‌= ఎల్లవేళల ఆనందాన్ని 
అనుభవిస్తూ; పెంపు+ఊనిన = గొప్పతనంతో కూడిందైన; హరి లబ్ధి= శ్రీకృష్ణదేవుని అనుగ్రహంచేత; లబ్ద= పొందబడిందైన; 
వైభవ+ఉన్నతి= అతిశయమైన ఐశ్వర్యం; మెజియన్‌= భాసించుచుండగా... 


తా : ఉత్తమ దంపతులైన కుచేలుడూ, ఆయన ధర్మపత్నీ అన్యోన్యమైన అనురాగం విలసిల్లగా శ్రీకృష్ణునికృపతో లభించిన 
అంతులేని ఐశ్వర్యంతో నిత్యానందాన్ని పొందుతూ 


స్ప కమనీయపద్మరాగస్తంభకంబులుం గొమరారుపటికంపుంగుద్యములును 
మరకతనవరత్నమయకవాటంబులుం గీలితహరినీలజాలకములు 
దీపితచంద్రకాంతోపలవేదులు నంచితవివిధపదార్ధములును 
దగు హంసతూలికాతల్పంబులును హేమలాలితశయనస్థలములుం దనరు 


తే. సమధికోత్తుంగభద్రపీఠముల సిరులు, మానితోన్నతచతురంతయానములును 
వలయు సద్వస్తుపరిపూర్ణవాటికలును, గలిగి చెలువొందుమందిరం బెలమిం జొచ్చి. 1027 


ప్రతి : కమనీయ= మనోజ్ఞమైన; పద్మరాగ= పద్మరాగమణులు చెక్కినట్టి; స్తంభకంబులున్‌= చిన్నస్తంభాలు; కొమరు+ఆరు= 
అందంగా విలసిల్లుతూవున్న పటికము+కుద్యములును= స్ఫటిక శిలలతో కట్టబడినటువంటి గోడలు; మరకత నవరత్నమయ:= 
గరుడ పచ్చలు, నవరత్నాలు తాపినట్టి; కవాటంబులున్‌= వాకిళ్లు; కీలిత= పొదుగబడిన; హరినీల= ఇం(ద్రనీలమణులుగల; 
జాలకములు= గవాక్షాలు; దీపిత= ప్రకాశింపబేయబడిన; చంద్రకాంత +ఉపల= చంద్రకాంతపురాళ్లతో నిర్మితాలైన; 
వేదికలును= అరుగులు; అంచిత = ఒప్పుతూ ఉన్న వివిధ పదార్ధములును= పలురకాలైన సంభారాలు; తగు= ఎంతో 
చక్కగా అమరి ఉన్న హంసతూలికా= హంసల జక్కలందలి ఈకలతో నిర్మించబడిన; తల్పములును= పాన్పులు; హేమ 
లాలిత= బంగారంచేత అందంగా తీర్చిన; శయన స్థలములున్‌= పరుందే మందిరాలు; తనరన్‌= ఏర్పరచి ఉండగా; 
సమ్‌ +అధిక= మిక్కిలి అతిశయించిన; ఉత్తుంగ= ఎత్తెనటువంటి; భద్రపీఠముల సిరులు= మంగళకరాలైన పీఠాల సంపదలూ; 
మానిత= కొనియాడబడిన; ఉన్నత= ఎత్తయిన; చతుర్‌+అంతయానములును= పల్లకీలు; వలయు= ఆవశ్యకాలైన; సత్‌+వస్తు= 
ఉత్తమవస్తువులచే; పరిపూర్ణ= బాగుగా నిండియున్న వాటికలను= (విశాలమైన) వాడలును; కలిగి= కలిగి ఉందేదై; 
చెలువు+ఒందు= అందంతో విరాజిల్లుతూ ఉన్న మందిరంబు= భవనాన్ని ఎలమిన్‌= ప్రీతితో; చొచ్చి= ప్రవేశించి... 


దశమస్కంధము - ఉత్తరభాగము 439 


తా; ఎర్రని పద్మరాగమణులు తాపిన చిరుకంబాలు, తెల్లని సృటికశిలా నిర్మితాలైన గోడలు, గరుడపచ్చలు చెక్కిన 
నవరత్నాల వాకిళ్లు, ఇంద్రనీల మణులు తాపిన గవాక్షాలు, చంద్రకాంత శిలావినిర్మిత వేదికలు, హంసతూలికాతల్పాలు, 
సువర్ణ మయాలైన శయనశాలలు, సిరులొలికే ఉన్నత భద్రపీఠాలు, పల్లకీలు, ఆవశ్యకాలైన ఉత్తమవస్తువులతో, సమస్త 
సంభారాలతో పరిపూర్తాలై విలసిల్లుతూవున్న వాడలు - వీటన్నింటితో విరాజిల్లుతూవున్న మందిరాన్ని కుచేలుడు (సతీసతుడై) 
ప్రవేశించి 


వ. సుఖంబున నుండు నట్టియెడం దనకు మనోవికారంబులు వొదడమకుండ వర్తించుచు, నిర్మలంబగు 
తన మనంబున నిట్లను; నింతకాలం బత్యంతదురంతంబగు దారిద్యదుఃఖార్ణవంబున మునింగి యున్న 
నాకుం గడపటం గలిగినవిభవంబున నిప్పుడు. 1028 


ప్రతి : (అలాంటి దివ్యమందిరంలో సతీసమేతుడై ప్రవేశించిన కుచేలుడు) సుఖంబునన్‌+ఉండు +అట్టి+ఎడన్‌= సుఖంగా 
ఉండగా, అలాంటి సందర్భంలో; తనకున్‌= (నిర్మలచిత్తుడయిన,) తనకు; మనస్‌+వికారంబులు = మనస్సుకు సంబంధించిన 
ఇంద్రియ వికారాలు; పొడమక+ఉందన్‌= కలుగకుండా; వర్తించుచున్‌= నదచుకొంటూ; నిర్మలంబు+అగు= అత్యంతస్వ్పనృ్చమైన; 
తనమనంబునన్‌= తన మనస్సులో; ఇట్లు+అనున్‌= ఇలా అనుకొన్నాడు; ఇంతకాలంబు= ఇన్ని సంవత్సరాల కాలం; 
దుర్‌+అంతంబు+అగు= అంతులేందైన; దారిద్య్య= పేదతికం అనేటటువంటి; దుఃఖ+అర్జవంబునన్‌= దుఃఖమనే సాగరంలో; 
మునింగి ఉన్న మునిగిపోయి ఉండినట్టి; నాకున్‌= నాకు; కడపటన్‌= జీవితంయొక్క చివరిదశయందు; కలిగిన = 
లభించిన; విభవంబునన్‌= ఐశ్వర్యంచేత; ఇప్పుడు = ఇప్పుడు... 


తా : కుచేలుడు నూతనమందిరంలో సతీసమేతంగా సుఖంగా నివసిస్తూ, మనస్సులో ఇంద్రియవికారాలు కలుగకుండా 
ప్రవర్తిస్తూ, తనలో తాను ఇలా అనుకొన్నాడు : “ఇంతకాలం అంతులేని పేదఠికం అనే దుఃఖసముద్రంలో మునిగి ఉండిన 
నాకు చివరిదశలో ఈ ఐశ్వర్యం లభించింది. 


ఆ. ఎన్నం గ్రొత్తలైన యిట్టి సంపదలు నా, కబ్బుటెల్ల హరిదయావలోక 

నమునం జేసి కాదె ! నళినాక్షుసన్నిధి, కర్థి నగుచు నేను నరుగుటయును. 1029 
ప్రతి : ఎన్నన్‌= పరికింపగా; హరి= శ్రీహరియొక్క (శ్రీకృష్ణునియొక్క; దయా+అవలోకనమునన్‌+చేసి కాదె! = కృపతోగూడిన 
చూపులవలననే కదా క్రొత్తలు+ఐన= క్రొత్తగా సంప్రాప్తించినవైన; ఇట్టి సంపదలు= ఇట్టి ఐశ్వర్యాలు; నాకున్‌+అబ్బుట +ఎల్లన్‌= 
నాకు లభించటం అంతా; ఏను= కుచేలుడినైన నేను; అర్ధిన్‌+అగుచున్‌= సంపదలను కోరుతున్నవాడినై; నళిన +అక్షు= 
కమలాక్షుడైన శ్రీకృష్ణునియొక్క సత్‌+నిధికిన్‌= సమక్షానికి; అరుగుటయును = వెళ్లటం... 
తా : పరిశీలించినట్లెతే శ్రీకృష్ణుని దయావీక్షణంవల్లనే నాకు క్రొత్తగా ఈ ఐశ్వర్యాలన్నీ సంప్రాప్తించాయి. ఈ సంపదలను 
కోరటానికే కదా కుచేలుడనైన నేను ఆ శ్రీహరిసన్నిధికి వెళ్లటం! 
క. నను నా వృత్తాంతంబును, దన మనమునం గనియు నేమి: దదవక ననుం జొ 

మృని యీ సంపద లెల్లను, నొనరంగ నొడంగూర్చి నన్ను నొాడయనిం జేసెన్‌. 1030 
ప్రతి : ననున్‌= నిజుపేదవాడనైన నన్ను నా వృత్తాంతంబును= నేను ద్వారకలోని తనవద్దకు వచ్చిన నా విషయాన్నంతటినీ; 
కనియున్‌= తానే తెలుసుకొనికూడా; ఏమి తడవక= (నేను తన వద్దకు వచ్చిన కారణాన్ని) ఏ మాత్రమూ ప్రస్తావింపకుండానే; 


440 శ్రీ మహాభాగవతము 


ననున్‌= నన్నుు పొమ్మని= నీ పురానికి వెళ్లమని పలికి ఈ సంపదలు+ఎల్లను= ఈ యెశ్వర్యాల నన్నింటినీ; ఒనరన్‌+కన్‌= 
తగిన విధంగా; ఒడన్‌+కూర్చి= సమకూర్చి; నన్నున్‌= (సామాన్యుడనైన) నన్ను ఒడయనిన్‌= (ఈ సంపదలకు) అధిపతినిగా; 
చేసెన్‌= చేశాడు. 


తా :; సంపదలను అర్ధిస్తూ నేను ఆ శ్రీహరి వద్దకు వెళ్ళాను. ఆ దేవదేవుడు నా సంగతి తెలిసికూడా నన్నేమీ అడుగలేదు. 
నన్ను వీదొలిపి సాగనంపి, తరువాత నాకు ఈ సంపదలు ప్రసాదించి, నన్ను వీటికి అధీశుణ్లి చేశాడు. ఆయన ఎంతటి 
దయామయుడోకదా! 


వ, అట్టి పురుషోత్తముండు భక్తినిష్టులైన సజ్జనులు లేశమాత్రం బగుపదార్ధంబైన భక్తిపూర్వకంబుగా 
సమర్పించిన నది కోటిగుణితంబుగాం గైకొని మన్నించుటకు నిదియ దృవ్టాంతంబు గాదె! మలిన దేహుండును, 
జీర్ణాంబరుండు నని చిత్తంబున హేయంబుగాం బాటింపక నాచే నున్న యడుకు లాదరంబున నారగించి 
నన్నుం గృతార్జునిం జేయుట యతని నిర్దతుక1దయయ కాదె! యట్టి కారుణ్యసాగరుందడైన గోవిందుని 
చరణారవిందంబులయందుల భక్తి ప్రతిభవంబునం గలుగుం గాక! యని యప్పుండరీకాక్షుని యందుల 
భక్తితాత్వర్యంబునం దగిలి పల్నీసమేతుండదై నిఖిలభోగంబులయందు నాసక్తిం బొరయక, రాగాది 
విరహితుండును నిర్వికారుండునునై యఖీలక్రియలందు ననంతుని యనంతధ్యానసుధారసంబునం జొక్కుచు 
విగతబంధనుండదై యపవర్గప్రాప్తి నొందె; మజియును. 1031 


ప్రతి : అట్టి= అటువంటి దయాపరుడైన; పురుష+ఉత్తముండు= శ్రీకృష్ణుడు; భక్తినిష్టులు+ఐన= తనయెడ భక్తిభావం 
స్థిరంగా కలిగియున్న సత్‌+జనులు= సత్పురుషులు; లేశమాత్రంబు+అగు= మిక్కిలి కొంచెమైందగు; పదార్థంబు+ఐనన్‌= 
వస్తువైనప్పటికీ; భక్తిపూర్వకంబు+కాన్‌= భక్తిభావంతో; సమర్పించినన్‌= చక్కగా అర్పించినట్లెతే; అది= అట్లు భక్తితో 
సమర్పింపబడిన ఆ కొంచెమైన పదార్థాన్ని కూడా; కోటి గుణితంబు+కాన్‌= కోటిరెట్లుగా, కైకొని= స్వీకరించి; మన్నించుటకున్‌= 
ఆదరించుటకు; ఇది+అ= ఇదే (ఇప్పుడు నాకు సంపదలను అనుగ్రహించిన సంగతియే); దృష్టాంతము+కాదు+ఎ= 
నిదర్శనం కదా!; మలినదేహుండును= ప్రయాణంవల్ల, చెమటవల్ల మలినమైన శరీరంకలవాడు; జీర్ణ+అంబరుండును= 
చినిగిన వస్త్రాలు ధరించినవాడు; అని= అనే విషయాన్ని పాటించక; చిత్తంబునన్‌= తన మనస్సున; హేయంబు+కాన్‌= 
నీచంగా (అసహ్యంగా); పాటింపక= తలచక; నాచేన్‌+ఉన్నా= నా వద్ద ఉండిన; అడుకులు= అటుకులను; ఆదరంబునన్‌= 
ఆప్యాయతతో; ఆరగించి= భుజించి; నన్నున్‌= పేదనైన నన్నుసైతం; కృత+అర్భునిన్‌+చేయుట = నెజవేరిన కోరిక కలవాడుగా 
చేయటం; అతని= ఆ వాసుదేవునియొక్క నిర్‌+హేతుక= ఎలాంటి కారణంలేనట్టి; దయ+అ+కాదు+ఎ= కృపయే కదా!; 
అట్టి= అటువంటి; కారుణ్య= దయాగుణానికి; సాగరుండు+ఐన= సముద్రుడైన; గోవిందుని= శ్రీకృష్ణునియొక్క 
చరణ +అరవిందంబుల +అందులభక్తి= పాద పద్మాలపైగల భక్తి ప్రతిభవంబునన్‌= ప్రతిజన్మలోను; కలుగున్‌+కాక! = 
కలుగుతూ ఉందడుగాక!; అని= అని ప్రార్థించి; ఆ+పుందడరీక +అక్షుని +అందుల = ఆ శ్రీకృష్ణునియందు; భక్తి 
తాత్పర్యంబునన్‌ +తగిలి= భక్తిభావంతో కూడిన (శ్రద్ధతో గూడియుండి; సతీసమేతుండు+ఐ= పల్నితో కూడియున్నవాడై; 
నిఖిల భోగంబుల+అందున్‌= (ఇహలోకంలోని) సమస్త సౌఖ్యాలో; ఆసక్తిన్‌+పొరయక= ఆసక్తిని పొందకుండా; రాగ+ఆది= 
స్వార్ధపూర్వకమైన అనురాగంమొదలైన దోషాలు, దుర్గుణాలు; విరహితుండును= లేనివాడును; నిర్‌+వికారుండునున్‌+ఐ= 
ఏలాటి మానసికాలైన భావాలు లేనివాడినై; అఖిలక్రియల+అందున్‌= సమస్తకార్యాలను ఆచరించే సమయాల్లోనూ; 


దశమస్కంధము - ఉత్తరభాగము 44] 


అనంతుని= అంతంలేని వానియొక్క (శ్రీకృష్ణునియొక్క; అనంత = అంతులేని; ధ్యాన= చింతించటం (ధ్యానించటం,) అనే; 
సుధారసంబునన్‌= అమృతరసాన్ని పానంచేయటంద్వారా; చొక్కుచున్‌= పరవశుడౌత్తూ విగతబంధనుండు +ఐ= సమస్త 
సంసారబంధాలు తొలగించుకొన్నవాదై (ఇహలోకానికి సంబంధించిన సకల బంధనాలన్నీ తొలగినవాదై); 
అపవర్గప్రాప్పిన్‌+ఒందెన్‌= మోక్షాన్ని ప్రాప్తింపజేసికొన్నవాడైనాడు; మజియును= ఇంకా... 


తా :; అటువంటి దయామయుడైన పురుషోత్తముడు భక్తిభావ తత్పరులైన సత్పురుషులు సమర్పించిన వస్తువు కొంచెమైనా, 
దాన్ని కోటిరెట్లుగా భావించి, స్వీకరించి, భక్తజనులను ఆదరిస్తా డనటానికి నావృత్తాంతమే నిదర్శనం. మలినమైన 
నా శరీరాన్నీ జీర్ణవ(స్తాల్నీ చూచి ఆ శ్రీకృష్ణుడు ఏ మాత్రం ఏవగించుకొనక, నావద్దనుండిన అటుకులను ప్రీతితో భుజించి, 
నన్ను ధన్యుణ్ణి చేశాడు. ఇలా చెయ్యటంలో అచ్యుతుని నిర్దెతుకవాత్సల్యం వెల్లడౌతున్నది. అంతటి దయాసముద్రుడైన 
గోవిందుని చరణకమలాలపై పరిపూర్ణమైన భక్తినాకు ప్రతిజన్మలోనూ కలుగుగాక! - అని యీరీతిగా భావించి హరిస్మరణ 
తత్పరుదడై కుచేలుడు తన ధర్మపత్నితో గలసి జీవించాడు. భోగాలయెడల ఆసక్తి లేనివాడై, రాగద్వేషాదిద్వంద్వాలకూ, 
అరిషడ్వర్థాలకూ అతీతుడై, నిర్వికారుడై, హరిభక్తి సుధారసపానంతో తన్మయుడై, భవబంధాలను పాసి, మోక్షాన్ని పొందినాడు. 


ఆ. దేవదేవం దఖీలభావజ్ఞుం దాశిత, వరదుం దైన హరికి ధరణిసురులు 
దైవతములు గాన ధారుణీదివిజుల, కంటె దైవ మొకండు గలదె భువిని? 1032 


ప్రతి : దేవదేవుడు= దేవతలకందరికీ దేవుడైనవాడు; అఖీలభావజ్జుడు= అన్ని భావాలను తెలిసినవాడు (అందరి భావాలనూ 
తెలిసినవాడు); ఆశితవరదుండు= తనను ఆశ్రయించిన వారికి వరాల నొసగేవాడు; ఐన= అయినట్టి, హరికిన్‌= శ్రీకృష్ణునికి; 
ధరణిసురులు = (బ్రాహ్మణులు; దైవతములు+కానన్‌= సాక్షాత్తు దైవస్వరూపులు కాబట్టి; భువిని= భూమండలంలో; 
ధారణీదివిజులకంటెన్‌= భూసురులకంటే; దైవము+ఒకండు= వేజటొక్కడదైన దేవుడు; కలండు+ఎ? = ఉన్నాడా? (లేదని 
అభిప్రాయం). 


తా : దేవదేవుడూ, అఖిలభావవేత్తా, ఆ(శితవరదుడూ అయిన వాసుదేవునికి (బ్రాహ్మణులు దబైవస్వరూపులు. అందువల్లనే 
భూలోకంలో బ్రాహ్మణులకంటే వేటొకదైవం లేడు. 


విశే : శ్రీకృష్ణుడు బ్రాహ్మణోత్తములను దైవస్వరూపులుగా ఆదరించే స్వభావంకలవాడు కావుననే, కుచేలునికి అఖండమైన 
ఐహికాముష్మిక సంపదలను ్రసాదించినా డని సారాంశం. 


$ ప్రుల్యర్రుతి ఇ 
క. మురహరుం డిట్లు కుచేలుని, చరితార్జునిం జేసినట్టి చరితము వినుస 
త్పురుషుల కిహపరసుఖములు, హరిభక్తియు యశముం గలుగు నవనీనాథా! 1088 


ప్రతి : ఇట్లు= ఈ విధంగా; మురహరుండు = శ్రీకృష్ణుడు; అవనీనాథా!= ఓ పరీక్షిత్‌ మహారాజా!; కుచేలునిన్‌= కుచేలుడనే 
బ్రాహ్మణోత్తముణ్ణి; చరిత +అర్జునిన్‌+చేసిన +అట్టి= మదిలోని కోరికలు నెరవేరేటట్లుగా చేసిన; చరితము= (పవిత్రమైన) 
చరిత్రమును; విను= వినేటటువంటి; సత్‌+పురుషులకున్‌= సజ్జనులకు; ఇహపరసుఖములు= ఇహలోక సుఖము, పరలోక 
సుఖము (మోక్షము); హరిభక్తి= శ్రీహరియందలి భక్తి యశమున్‌= కీర్తి కలుగున్‌= కలుగుతుంది. 


442 శ్రీ మహాభాగవతము 


తా: పరీక్షిన్మహారాజా! శ్రీకృష్ణదేవుడు కుచేలుడనే విప్రపుంగవుణ్ణి చరితార్భుణ్ణి గావించిన పవిత్ర చరిత్రను విన్న సత్పురుషులకు 
ఇహ, పరసుఖాలూ, హరిభక్తీ, యశస్సూ సంప్రాప్తిస్తాయి. 

విశే : ఇది కుచేలోపాఖ్యానం చివర చెప్పబడిన ఫలశ్రుతి ఇలాగే, భాగవతంలోని చాలా ఉపాఖ్యానాలకు ఇటువంటి 
ఫలథుతులు పేర్కొనబడి వుండటం ముఖ్యమైన విశేషం! 


3 శ్రీ కృష్ణుండు సకుటుంబముగా గ్రహణ స్నానమునకు(బోవుట 
అవతారిక: దీనికి ముందు జరిగిన కథలో తన బాల్యసఖుదైన కుచేలుణ్జి శ్రీకృష్ణుడు చిన్ననాటి చెలిమితో ఆదరించి చక్కగా 


ఉబ్జీవింపజేసిన కథ వినిపించినాడు. విన్నశోత పరీక్షిత్తు. వక్త శుకమహర్షి అందుకే, భాగవతగాథ అంతా 
“వేదకల్పవృక్షవిగళితమై శుకముఖసుధాద్రవం”లో తడిసిందని చెప్పబడింది. భక్తిరసార్ట్హత భాగవతజీవధాతువు. 


వ. అనిన మజియుం బరాశరపౌత్రున కర్దునపౌత్రుం డిట్లనియె. 1034 


ప్రతిపదార్థం ; పరాశర పౌత్రునకున్‌= పరాశరుని మనుమనికి, శుకునికి (వ్యాసుడు పరాశరమహర్షి సుతుడు, శుకుడు 
పరాశరుని మనుమడు అర్జున పౌత్రుండు= అర్జునుని మనుమడు పరీక్షిత్తు. (అర్జునుని కుమారుడు అభిమన్యుడు, అభిమన్యుని 
కుమారుడు పరీక్షిత్తు); ఇట్లు= ఈ విధంగా (కథ విన్నాక); అనియెన్‌= అన్నాడు. 

ఆ. దుష్టశిక్షణంబు దురితసంహరణంబు, శిష్టరక్షణంబుం జేయం దలంచి 

భువిని మనుజుం డగుచుం బుట్టిన శ్రీకృష్టు, విమలచరిత మెల్ల విస్తరింపు. 1085 

ప్రతి : దుష్ట శిక్షణంబు = దుర్శార్లులైనవారిని శిక్షించడం; దురిత సంహరణంబు= పాపాలను పారదోలడం; శిష్టరక్షణంబున్‌= 
మంచివారిని రక్షించడం (అనే ఈ కార్యముల)ను; చేయన్‌+తలచి= చేయాలని భావించి; మనుజుండు +అగుచున్‌= 
మానవుడై; భువిని= భూమిపై; పుట్టి అవతారమెత్తిన; శ్రీకృష్ణ= శ్రీకృష్ణుని (విష్ణువు్రుయొక్క విమల= పవిత్రమైన, 
చరితము +ఎల్లన్‌= చరిత్ర (కథ) అంతా; విస్తరింపు(ము)= వివరించి చెప్పండి. 

తా : పాపులను శిక్షించి, వారి దుష్టకార్యాలను ముందు తరాలలో ఎవ్వరూ చేయకుండా కట్టడిచేసి, వారిచే బాధితులైన 


మంచివారికి రక్షణనిచ్చే మహాకార్యాలు చేసే లక్ష్యంతో శ్రీకృష్ణభగవానుడుగా అవతారమెత్తిన విష్ణుకథను విపులంగా 
చెప్పవయ్యా! అని పరీక్షిత్తు శుకమహర్షిని అడిగినాడు. 


వ. అనిన శుకుం డిట్లనియె. 1036 


తా : శుకమహర్షి పరీక్షిత్తు అడిగినదానికి జవాబుగా ఇలా అన్నాడు. 


సీ, ధరణీశ! బలుండును సరసిజోదరుండు నవోన్నతసుఖలీల నుండునంతం 
జటులో[గ్రకల్పాంతసమయమందును బోలె దృగసహ్యమై సముద్దీప్త మగుచు 
రాజిల్లు సూర్యోపరాగంబు సనుదెంచు టెజింగి భూజను లెల్ల వరుసం గదలి 
మును జమదగ్నిరాముండు పూని ముయ్యేడు మాజులు ఘనబలోదారుం డగుచు 


దశమస్కంధము - ఉత్తరభాగము 443 


తే. నిజభుజాదందమండితనిబిదనిశిత, చటుల దంభోళిరుచిరభాస్వత్కుఠార 
మహితధారావినిర్భిన్నమనుజపాల, దేహనిర్ముక్తరుధిరప్రవాహములను. 1037 


ప్రతి : ధరణి+ఈశ!= ఓ భూపతీ (పరీక్షిన్మహారాజా); బలుండును= బలరాముడును, సరసిజ+ఉదరుండు= సరస్సునందు 
పుట్టింది కమలం, అది కడుపునందు కలవాడు (పద్మగర్భుడు) ఉదరనాథఖీనుండి పుట్టిన పద్మంగలవాడు (బొడ్దుతమ్మిగలవాడు) 
విష్ణువు (ఆ శక్తితో అవతరించిన)= శ్రీకృష్ణుడు; నవ+ఉన్నత-సుఖ-లీలన్‌= కొత్తదైన, గొప్పదైన, దివ్యమైన (క్రీడలతో; 
ఉండు+అంతన్‌= ఉన్నసమయంలో, (కాలం గడుపుతుండగా) చటుల+ఉ[గ్ర= చలిస్తూ భీకరమైన; కల్ప+అంత, 
సమయము+అందును +పోలెన్‌= యుగసమాప్తి వేళలోవలె; దృక్‌+అసహ్యము+ఐ= కంటికి (చూచుటకు) భరించరానిదై; 
సముద్దీప్తము +అగుచున్‌ = విశేషంగా వెలుగులీనుతూ; రాజిల్లు= (ప్రకాశించే; నూర్య= సూర్యునియొక్క 
ఉపరాగంబు+చనుదెంచుట= గ్రహణం (రాహువు సూర్యగ్రహాన్నో చంద్రగ్రహాన్నో పట్టడాన్నే “ఉపరాగము అంటారు. 
దాన్నే “గ్రహణం” అనీ (గ్రహకల్లోలం” అని కూడా అంటారు); ఎటింగి= తెలుసుకొని, (జ్యోతిషశాస్త్రం తెలిసిన పండితులు 
(గ్రహగతులు లెక్కించి ముందుగానే సూర్యగ్రహణం చెప్పగా తెలుసుకొని) భూజనులు +ఎల్లన్‌= ప్రజలంతా; వరుసన్‌+కదలి= 
గుంపులు గుంపులుగా తమ గ్రామాలను విడిచి, ప్రయాణించి; మును= పూర్వం; జమదగ్నిరాముండు= జమదగ్ని 
కుమారుదైన పరశురాముడు; పూని= ప్రయత్న (ఉద్దేశ) పూర్వకంగా మూడు+ఏడు+మారులు = ఇరువదిఒక్కసార్హు; 
ఘన-బల-ఉదారుందు +అగుచున్‌= మిక్కిలి బలంచేత అతిశయించినవాడై); నిజ= తనయొక్క భుజాదండ= దండంవంటి 
చేతిలో), మండిత= ప్రకాశించే) నిబిడ= దట్టమైన, కఠినమైన; నిశిత= మిక్కిలి వాడియైన; చటుల= చలించే దంభోళి-రుచిర= 
వజ్రాయుధపు కాంతివలె; భాస్వత్‌+కుఠార= ప్రకాశించే గండ్రగొడ్డలియొక్క మహిత= గొప్పదైన; ధారా= అంచుచేత; 
వినిర్భిన్న= విశేషంగా ఛేదించబడిన; మనుజపాల= రాజులయొక్క దేహ-నిర్ముక్త= శరీరాలనుండి బయటకువెడలిన, 
రుధిర ప్రవాహములను= రక్తపుటేర్లను... 


తా; కుచేలుణ్జి సత్మరించిన ఘట్టం తరువాత - కొంతకాలం గడిచింది. బలరామకృష్ణులు సుఖంగా కాలం గడుపుతున్నారు. 
జగత్ర్రళయకాలంలో వలె కన్నులు భరించలేనంత దేదీప్యమానంగా వెలుగుతున్న సూర్యబింబానికి (గగ్రహణంపడుతోందని 
తెలిసి, ప్రజలు పూర్వం జమదగ్ని మహర్షి కుమారుడైన పరశురాముడు మహాక్రోధంతో తన తండ్రిమృతికి కారణమైన 
రాజలోకాన్ని తన పదునైనగండ్రగొడ్డలి అంచుతో ఇరవై ఒక్కసార్లు తలలు నరికి, వారిరక్తధారల ప్రవాహాలతో (నిండిన 
ఐదు మడుగుల శ్యమంతకమనే పవిత్ర సరోవరాలున్న చోటికి కదలివెళ్లారు. ) 


విశే : సూర్యగ్రహణాన్ని సూర్యోపరాగమనీ, చంద్రగ్రహణాన్ని చంద్రోపరాగమనీ అంటారు. ఉపరాగమంటే గ్రహణం. 


తే. ఏనుమడువులు గావించె నెచటనేని, నట్టి పావనసుక్షేత్రమగు శ్యమంత 
పంచకంబున కపుడు సంభ్రమముతోడం, జనిరి బలకృష్ణులును సంతసం బెలర్చ. 1038 


ప్రతి : ఎచ్చటన్‌+ఏనిన్‌= ఎక్కడనైతే; ఏను= ఐదు; మడువులు= మడుగులు; సరోవరములు లేదా గుంటలు; కావించెన్‌= 
చేసెనో, అట్టి, పావన సు+క్షేత్రము+అగు= పవిత్రమూ, శ్రేష్టమైన స్టలంమూ అయిన; శ్య్వమంతక +పంచకంబునకున్‌ = 
శ్యమంతకమనే పేరుగల ఐదుచెరువులకు; అపుడు= ఆ వేళ, ప్రజలంతా బయలుదేరుతుండగా; సంతసంబు+ఎలర్పన్‌= 
సంతోషము ప్రకటితమవుతుండగా; సంభమముతోడన్‌= సంబరముగా; బల, కృష్ణులును = బలరామ, శ్రీకృష్ణులుసైతము; 
చనిరి= వెళ్లారు. 


444 శ్రీ మహాభాగవతము 


తా : పరశురాముడు ఇరువదొక్కమార్లు చంపిన రాజుల రక్తధారలతో శ్యమంతక పంచకమనే పేర ఐదుచెరువులను 
సృష్టించినాడు. అక్కడికి ద్వారకా ప్రజలు, ఆపై బలరామకృష్ణులుకూడా స్నాన, దానాదికాలకోసం సూర్యగ్రహణ సమయానికి 
అక్కడికి బయల్ట్దేరినారు. 

వ. ఇట్లు నిష్కర్ములైన రామకృష్ణులు లోకధర్మానుపాలన ప్రవర్తనులై ద్వారకానగరరక్షణంబునకుం బ్రద్యుమ్న 
గద సాంబ సుచంద్ర శుక సారణానిరుద్ధ కృతవర్మాది యోధవరుల నియమించి, తాము నక్రూరవసుదే 
వోగ్రసేనాది సకలయాదవులుం గాంతాసమేతులై ప్రకృందనాభరణవస్తాదులు ధరియించి, శోభనాకారంబుల 
తోడం బుష్పక విమానంబు లనం బొలుచు నరదంబులను, మేఘంబుల ననుకరించు గజంబులను, 
మనోవేగంబులైన తురగంబుల నెక్కి వియచ్చరులం బురుడించుపురుషులు దమ్ము 'సేవింపం జని 
యప్పుణ్యతీర్థంబుల నవగాహనంబు సేసి యుపవసించి యనంతరంబ. 1039 


ప్రతి : ఇట్లు= ఈ విధంగా; నిష్మర్మ= కర్మలులేనివారైన; రామకృష్ణులు= బలరాముడును, శ్రీకృష్ణుడును, లోకధర్మ+అనుపాలన = 
లోకంలోని ఆచరించదగిన ధర్మాన్ని అనుసరించి పాలించే (ఆచరించు); ప్రవర్తనులై= నడతకలవారై; ద్వారకానగర, 
రక్షణంబునకున్‌= రాజధానియైన ద్వారకపట్టణాన్ని రక్షించుటకు; ప్రద్యుమ్నుడు; గదుడు; సాంబుడు; సుచంద్రుడు; 
శుకుడు; సారణుడు; అనిరుద్ధుడు; కృతవర్శ+ఆది= కృతవర్మ మొదలైన శూర శ్రేష్టులను; నియమించి= నియమించి (రక్షణ 
భారానికై ఆజ్ఞాపించి); తామున్‌= తామిద్దరు సోదరులును, అక్రూర, వసుదేవ; ఉగ్రసేన+ఆది, సకలయాదవులున్‌= 
అక్రూరుడు, వసుదేవుడు, ఉగ్రసేనుడు మొదలైన వంశంలోని వృద్ధుల్ని ఇతర యాదవుల్ని కాంతా సమేతులై= భార్యలు, 
ఇతర ప్రీలతోబాటుగా, స్రక్‌+చందన +ఆభరణ, వస్ర+ఆదులు= పూలమాలలు, గంధపు పూతలు, నగలు, దుస్తులు మొ॥ 
ధరియించి= అలంకరించుకొని; శోభన +ఆకారంబులతోడన్‌= శోభించేలా అందమైన రూపాలతో; పుష్పక విమానంబులు+ 
అనన్‌+పొలుచున్‌= ప్రసిద్ధమైన పుష్పక విమానములా ఇవి అని పోల్చుకునేలా ఉన్న అరదంబులను= రథంబులను; 
మేఘంబులన్‌ అనుకరించు గజంబులను= మేఘాలవలె ఉన్నట్టి ఏనుగులను; మనస్‌ +వేగంబులు +ఐన= మనసుతో 
పోటీపడే పరుగుగల; తురగంబులన్‌+ఎక్కి= గుజ్టాలను ఎక్కి వియత్‌+చరులన్‌+పురుడించు= ఆకాశంలో సంచరించే 
దేవతల్ని అనుకరిస్తూ పురుషులు= ఇతర పురుషులు, తమ్ము; 'సేవింపన్‌= తమను కొలుస్తూ ఉంటే; చని= వెళ్ళి; ఆ+పుణ్య 
తీర్ధంబులన్‌= ఆ పవిత్రమైన జలాశయాల్లో, అవగాహనంబు+చేసి= స్నానం చేసి ఉపవసించి= ఉపవాస దీక్షతో (నిరావారిగా) 
ఉండి, అనంతరంబ= తరువాత... 


తా: కర్మలను ఆచరించవలసిన అవసరంలేనప్పటికీ, లోకాచారాన్ని అనుసరించి, (గ్రహణవేళస్నానాదిధర్మకర్శ్మలను 
ఆచరించదలచి, ద్వారకా నగర రక్షణకు ప్రద్యువ్నూదియువకులైన యోధులను నియమించి, వృద్ధులైన వసుదేవాదులతో, 
మిగిలిన పరివారంతో, ప్రీజనంతో గంధమాల్యాభరణాదులు ధరించి, అందమైన అలంకరణలతో, పుష్పకాలవంటి రథధాల్సిి 
మేఘాలవంటి ఏనుగుల్ని శ్రేష్టమైన గుజ్టాల్ని ఎక్కి సేవకజనం వెంటరాగా, సూర్యగ్రహణవేళ పవిత్రమైన సరోవరాల్లో 
స్నానంచేసి, ఉపవాస దీక్షతో ఉండినారు. ఆ తరువాత 

విశే: (6) పుణ్యకార్యాచరణం సంస్మారబలాన్ని పెంచి, మనస్సును పాప సంకల్పాలనుంచి దూరం చేస్తుంది. అవతారపురుషులైన 
బలరామ, శ్రీకృష్ణులకు సామాన్య మానవులకువల పుణ్యకర్మలు ఆచరించవలసిన పనిలేదు కనుక వారు నిష్క్మర్ములని 
సూచించబడింది. కాని, వారు ఇపుడు సాధారణప్రభువులవలెనే ఉన్నారు కనుక లోకాచారాలైన ధర్మాచరణం చేయవలసి 


దశమస్కంధము - ఉత్తరభాగము 445 


ఉంది. “యథా రాజా తథా ప్రజాః అన్నట్లుగా రాజులు ప్రజలందరికీ ఆదర్శప్రాయులు. కనుక, సామాన్య ప్రజలకు 
ఈ పుణ్యకార్యాల పట్ల ఆసక్తి కలిగించడానికి, (ప్రేరణగా బలరామకృష్ణులు ఆచరించారని భావించవచ్చు. అందుకే, 
సూర్యగ్రహణపవిత్రసమయంలో స్నానదానాదిధర్మకర్మాచరణానికై పవి(త్ర తీర్ధస్నానాలకు వెళ్లడం. 

(2) ఒక జాతిలోని సంఘటిత శక్తిని ప్రచోదనం చేయడానికి ఇలాంటి సత్మార్యాచరణాలు, సదాచారాలు దోహదం 
చేస్తాయి. ఈ సామాజిక ప్రయోజనాన్ని కూడా రాజులు భావించి ప్రోత్సహించారు. 


(9) ప్రవాహవేగం గల నది / తరంగాలలో స్నానంచేయడం ఆరోగ్యానికి దోహదం చేస్తుందని ఆయుర్వేదం 
తెలియజేస్తుంది. 


(4) ప్రభువులు రాజధాని విడిచివెళ్లుతున్నారు కాబట్టి, ద్వారకారక్షణానికై యోధులను, యువకులను నియోగించినారు. 
వృద్దులకు ధర్మాచరణం ఆవశ్యకం కనుక వసుదేవుడు, ఉగ్రసేనుడు మొ॥ వారు వెంబడి వచ్చినారు. ధర్మకార్యాచరణానికి 
పత్నీసమేతంగా వెళ్లాలి కనుక, ప్రీ జనాన్ని తీసుకొనిపోయారు. 


క. భూసురవరులకు ననుపమ, వాసో£.లంకారధేనువసురత్నధరి 

త్రీ సుమహితవస్తువు లు, ల్లాసంబున దాన మిచ్చి లాలితు లగుచున్‌. 1040 
ప్రతి : అనుపమ= సాటిలేని (ఉపమించలేని); వాసస్‌ +అలంకార = వస్తాలూ, అలంకార ద్రవ్యాలూూ; ధేను, వసు, రత్న= 
గోవులు, బంగారము, రత్నములు, ధరిక్రీ= భూమి (దానము), సుమహిత= మిక్కిలి గొప్పవైన; వస్తువులు= దానయోగ్యమైన 
సంభారాలు (ధాన్యాదులు) భూసుర - వరులకున్‌= బ్రాహ్మణ శ్రేష్టులకు; ఉల్లాసంబునన్‌= సంతోషంగా; దానము +ఇచ్చి= 
దానాలుచేసి; లాలితులు +అగుచున్‌= సంతోషింపబడినవారు కాగా... 
తా : సాటిలేని దుస్తులు, ఆభరణాలు, గోవులు, బంగారు, రత్నాలు, భూమి మున్నగు విలువైన వస్తువులను యోగ్యులైన 
బ్రాహ్మణులకు దానముచేసి, వారిచే సంతోషపెట్టబడినవాళ్తె 
విశే : దానంవల్ల అహంకార, మమకారాలు లేని మానసిక స్థితి ఏర్పడుతుందని, ప్రజల్లో త్యాగగుణం 'పెంపొందుతుందని 
పెద్దలు చెప్పారు. 

టి 

క. పునరవగాహనములు పెం, పొనరం గావించి బంధుయుక్తముగా భో 

జన కృత్యంబులు దీర్చి స, దనురాగము లుల్లసిల్ల నచ్చోటం దగన్‌. 1041 
ప్రతి : పెంపు+ఒనరన్‌= వృద్ధి కలిగేలా? (ఉత్సాహంగా); పునః అవగాహనములు= తిరిగి స్నానాలు; కావించి= చేసి; 
బంధుయుక్తముగా= బంధువులతో కలిసి, భోజన కృత్యంబులు= విందు ఆరగించడం (వంటలు, తిండ్లు, తాంబూల 
సేవనాదులు); తీర్చి= పూర్తిచేసి సత్‌+అనురాగములు= చక్కగా ఆత్మీయతలు; ఉల్లసిల్లన్‌= వెల్లివిరిసేలా? ఆ+చోటన్‌= 
ఆ జలాశయ తీరప్రాంతాల్లో; తగన్‌= యోగ్యంగా... 


తా ; గ్రహణం విడిచాక మోక్షణస్నానాలు ఉత్సాహంగా చేసి, అంతవరకు ఉపవసించినారుకనుక భోజనాదులు, 
బంధువులందరితో ఆత్మీయతలు వికసించేలా పరస్పరప్రేమలతో గావించి, ఆ ప్రదేశంలో చక్కగా 


446 శ్రీ మహాభాగవతము 


విశే : సూర్యచంద్ర గ్రహణాలకు కొన్నిగంటలముందే ఉపవాసదీక్ష గ్రహణవేళ స్నానం మోక్షణవేళవరకు దాన, జప, 
తపాదులతో గడిపి, మోక్షణ స్నానానంతరం వంటలు ప్రారంభం - ఇది శాస్రసమ్మతవిధి. ఈ విధిని రామకృష్ణులు 
ఆచరించారు. 


నదీ తీరంలో బంధుమిత్రులతో సూర్యగ్రహణ మోక్షణ స్నానానంతరం వంటలు వండుకొని సామూహికంగా 


భోజనాదులు చేయడంలో అనురాగం వెల్లి విరిసిందని పోతన వివరించాడు. ప్రజలలో సామరస్యం, సంఘటితభావం 
పెంపొందటానికి ఇలాంటి విధానాలు సహకరిస్తాయి. 


క. ఘనశాఖాకీర్ణములై, యినరశ్శులు దూజనీక యెసకం బెసంగన్‌ 
ననిచిన పొన్నల నీడల, ననిచిన వేడుకల నందనందనముఖ్యుల్‌. 1042 


ప్రతి: ఘన - శాఖా+ఆకీర్ణములు+ఐ= గొప్పనైన కొమ్మలచే, వ్యాపించినవై; ఇన= సూర్యుని; రళ్ళ్శి+లు (రశ్ములు)= 
కిరణములు; దూఅనీక= లోపలికి ప్రవేశించడానికి వీలులేనంతగా; ఎసకంబు+ఎసగన్‌= అతిశయించనవై; ననిచిన= 
వికసించిన (విస్తరించిన); పొన్నల= పొన్నచెట్ల; నీడల= ఛాయలలో; ననిచిన వేడుకలన్‌= అతిశయించిన సంబరాలతో; 
నంద నందన-ముఖ్యులు= నందుని కుమారుడైన కృష్ణుడు మొదలైనవారు... 


తా : పొన్నచెట్లు బాగా కొమ్మలు, రెమ్మలతో విస్తరించుటచేత సూర్యకిరణాలు చొరలేనంత దట్టమైన ఆ అటవీ భూములలో 
విశమించిన శ్రీకృష్ణుడు, అతని పరివారం 


క. తనరిన పల్లవ రుచిరా, సనముల నాసీను లగుచు సత్సుఖగోష్టిం 
బెనుపొందంగ నట వసియిం, చినచోం దత్పుణ్యతీర్థసేవారతుబై. 10438 


ప్రతి ; తనరిన= (సహజంగా) ఒప్పుతున్ను పల్లవ= చిగురుటాకులచే; రుచిర= మనోహరమైన; ఆసనములనున్‌= 
గద్దెలప్రై ఆసీనులు +అగుచు = కూర్చున్నవార్రె సత్‌+సుఖగోఫ్టిన్‌, సత్‌= శ్రేష్టమైన, లేదా సత్‌పురుషులకో; సుఖ= ఆనందకరమైన; 
గోప్టిన్‌= కబుర్లతో, చర్చలతో; 'పెనుపు+ఒందగన్‌= అతిశయించగా (కునుపు= అభివృద్ధి కనుక తమ మనస్సులు సత్పురుషులతో 
గోష్టులవల్ల మరింత వికసించగా);? అట= ఆ శ్యమంతక స్థలమందు, వసియించిన; చోన్‌= ఉన్నస్థలమందు లేదా 
ప్రాంతమందు; తత్‌ +పుణ్య-తీర్థ- సేవారతులై= ఆ పుణ్య జలాశయాల సేవించడానికి ఇష్టపడుతున్నవారై... 

తా : చిగురాకుల ఆసనాలపై సద్గోష్టులతో మనసులు ఆనందం పొందుతుండగ, ఆ శమంతక సరోవరాలలో మరికొన్నిసార్లు 
స్నానంచేయడానికి ఆసక్తికలవారై 

విశే : రాజులైనా, ప్రస్తుతం ప్రకృతి ఒడిలో ఉన్నారు కనుక చిగురుటాకులసెజ్జలే! సత్పురుషులు చుట్టూ ఉన్నారు గనుక 
సద్గోష్టులే! రాచకార్వాలు, మంత్రాంగాలకు దూరమైనచోటు. స్థం, సమయం ఆధ్యాత్మిక వాతావరణం కనుక మనసు 
గోష్టిలో ఉల్లాసం పొందుతున్నది. జలాశయ పంచకం అతిశ్రేష్టమైందికనుక కేవల గ్రహణ స్నానంచేసి, తిరుగు ప్రయాణానికి 
బదులు “తీర్ధసేవారతి' అనగా మరింత సేవించే అభిలాష. పుణ్యనదీజలాలకు తీర్చాలని, పుణ్యప్రదేశాలకు క్షేత్రాలని 
స్టూలవ్యవహారం. జలస్థలాలన్న అర్భాలుగల ఈ పదాలకు అర్థవిశేషత స్థిరమైనది. గోవులుండే ప్రదేశం గోష్టం. 
పవిత్రమైనచోటు. సత్పురుషులుండునది అలాంటిదే. వారుచేసే చర్యలవల్ల ఆ స్థం (గోష్టము) (గోష్టి అన్న అర్థం 
పొందింది. గొడవలుపడే చోటులు గోష్టులు కాజాలవు. 


దశమస్కంధము - ఉత్తరభాగము 44/7 


వ. మున్న చనుదెంచి యున్న మత్స్యాశీనరకో సలవిదర్భకురుసృంజయకాంభోజకేకయ మద్రకుంత్యారట్టకేర 
లాదిభూపతులును, మజియుం దక్కినరాజవరులును, హితులును, నందగోపాది గోపాలురును, 
గోపికాజనంబులును, ధర్మరాజానుగతులై వచ్చిన భీష్మద్రోణధృతరాష్టగాంధారీకుంతీ పాండవతద్దారనివహ 
సంజయవిదురకృపకుంతిభో జవిరాట భీష్మకన గ్నజి ద్రుపదశైబ్యధృష్టకేతు కాశిరాజదమ ఘోష విశాలాక్ష మైథిల 
యుధామన్యు సుశర్మలును, సపుత్రకుందైన బాహ్హికుండును మొదలుగా ననేకులు నుగ్రసేనాదియాదవ 
ప్రకరంబులం బూజలం దృప్ప్తులం జేసిన వారునుం బ్రముదితాత్ములై; రయ్యెడ. 1044 


ప్రతి : మున్ను+అ= ఇంతకుముందే; చనుదెంచి+ఉన్న= వచ్చి ఉన్నట్టి; మత్స్య, బెశీనర, కోసల, విదర్భ, కురు, సృంజయ, 
కాంభోజ, కేకయ, మంద్ర, కుంతి, ఆరట్ట, కేరళ+ఆది= కేరళ దేశాలకు చెందిన; భూపతులు= ఆయా దేశముల రాజులు; 
మరియున్‌= ఇంకా; తక్కిన రాజవరులును= పైన పేర్ళానబడని రాజగ్రేష్టులును, హితులును= మేలుకోరేవారును; నందగోప+ఆది 
గోపాలురును= నందగోపుడు మొదలుగాగల గోపాలకులు (యాదవులు); గోపికాజనంబులును= గోపికలూ; 
ధర్మరాజ+అనుగతులు +ఐ= ధర్మరాజును అనుసరించినవార్ర; వచ్చిన = వచ్చినట్టు; భీష్మ (ద్రోణ, ధృతరా(్షులు, గాంధారి, 
కుంతీ (దేవులు); పాందవ= పాండవులు, తద్దారనివహ= వారివారిభార్యల (ప్రీజనుల) గుంపులు, సంజయ, విదుర, 
కృప, కుంతిభోజ, విరాట, భీష్మక, నగ్నజిత్‌, ద్రుపద, శైబ్య, దృష్టకేతు, కాశిరాజ, దమఘోష, విశాలాక్ష్మ మైథిల, 
యుధామన్యు, సుశర్మలును; సపుత్రకుండైన బాహ్లికుండును= పుత్రులతో కూడిన బాహ్లికుడు; మొదలుగాగల అనేకులు = 
పేర్లు చెప్పలేనంతమంది, వచ్చి; ఉగ్రసేన +ఆది= ఉ(గసేనుడు మొదలుగాగల; యాదవ ప్రకరంబులన్‌= (వృద్ధ) యాదవ 
సమూహాలను; పూజలన్‌ +తృప్తులన్‌ +చేసినన్‌ = పూజలతో గౌరవించగా; వారును= కృష్ణుని పక్షంవారుకూడా; 
ప్రముదిత +ఆత్ములైరి= సంతోషించిన మనసులు కలవారైనారు; ఆ+ఎడ= ఆ సమయంలో... 


తా : ద్వారకనుండి శ్రీకృష్ణాదులు వచ్చినట్టే, వివిధ దేశాలనుండి రాజులు వచ్చినారు. ధర్మరాజు, ఆయనతో తక్కిన 
పాండవులు, ఆయనను అనుసరించి వచ్చిన భీష్మ ద్రోణ, ధృతరాషులు, గాంధారి, కుంతి, కురు-దేశాల రాజులూ, వారి 
వారి భార్యలు సంజయుడు మొదలైన ధృతరామ్షైనుచరులు, బంధువులైన కుంతిభోజ, విరాట, భీష్మకాదిరాజులు వచ్చారు. 
యాదవ వంశంలోని వృద్ధులైన ఉ(గసేనాదులను పూజించి గౌరవించారు. ఉభయులు సంతుష్టులైనారు. అప్పుడు 

విశే : వచ్చినవారంతా వృద్ధులు, ప్రీలు, ఏకా[గ్రమైన పట్టుదలతో పుణ్యకార్యాలు చేసేవాళ్లు, శారీరక (శమకోర్పి సుదూర 
శ్యమంతక తీర్థానికి వచ్చారు. ఉత్తములు కనుక వృద్దులకు పూజలు చేశారు. ఇందరు రాజులు వచ్చినా, దుర్యోధనాదులు, 
వారిని అనుసరించి వచ్చినవారు లేరు. వారికి పుణ్యమైన పనులను కలిసివచ్చెట్లు చేయడంగాని, ధర్మంపట్ల ఆసక్తిగాని 
లేదు. అందుకే వారి ప్రస్తావన లేదు. పై వచనంలో ప్రీజనాన్ని మాటిమాటికి చెప్పటంచేత పుణ్యకార్యాలందు వారికి 
అభిరుచి అతిశయమని, ఇది నాటికి నేటికి ఒకే తీరుగా ఉన్నదని గమనించాలి. పురుషులకన్న ప్రీలకు ధర్మకార్యాలు 
చేయడంలో ఆసక్తి తొలినాళ్లనుండి అధికమే! సహజమే! 


క. ఆ రాజులు గాంచిరి నిజ, నారీయుతు లగుచు నంగనాపరివారున్‌ 
ధీరున్‌ దానవకుల సం, హారున్‌ గోపీమనోవిహారు నుదారున్‌. 1045 


ప్రతి : ఆ రాజులు= పైన పేర్కొనబడినవారు; నిజ - నారీ - యువతులు +అగుచున్‌= తమభార్యలు వెంబడిరాగా; 
ఉదారున్‌= ఉదారమైన (విశాలమైన) హృదయంకలవాడైన; గోపీమనోవిహారున్‌= గోపికల మనసులలో విహరించేవాడైన; 


448 శ్రీ మహాభాగవతము 


ధీరున్‌= ధెర్యవంతుదైన; దానవకుల సంహారున్‌= రాక్షసజాతిని సంహరించేవాదైన శ్రీకృష్ణుని అంగనాపరివారున్‌= ప్త్రీలు, 
భార్యలు, తక్కిన పరివారంగలవానిని; కాంచిరి= దర్శించుకొన్నారు. 


తా : వచ్చిన రాజులంతా భార్యాసమేతులై ధైర్యవంతుడు, దానవసంహారి, గోపీజనవల్లభుడు, పరివారసహితుడైన శ్రీకృష్ణుని 
దర్శనం చేసికొన్నారు. 

విశే : పూర్ణపురుషుడు, అవతారమూర్తి, రాక్షససంహారకుడైన శ్రీకృష్ణభగవానునిదర్శనం భార్యాసమేతులై వచ్చి దర్శించుకొన్న 
రాజులకు సూర్యగ్రహణ పవిత్ర సమయాన మరింత పుణ్యప్రదం. కానీ కేవలం ద్వారకకురాజుగా ఇతర రాజులు 
సందర్శ్భించినట్టుగాక, భార్యాసమేతులై ఒక పుణ్యకార్యంగా దర్శించుకొన్నారని సూచన. 


వ. కనియ మ్మాధవబలదేవులు సేయు సముచితపూజావిధానంబులం బరితృప్తులై, య మ్ముకుందు 
సాన్నిధ్యంబు గలిగి, తదీయసంపద్విభవాభిరాములై విలసిల్లుచున్న యు(గ్రసేనాది యదు వృష్టి పుంగవులం 
జూచి, వారలతోడ నా రాజవరులు మాధవుండు విన నిట్లనిరి. 1046 


ప్రతి : కని= దర్శించుకొని; ఆ+మాధవ, బలదేవులు= ఆ బలరామకృష్ణులు; చేయు= చేసే, సమ్‌+ఉచిత - పూజా - 
విధానంబులన్‌= వారివారి ఆభిజాత్యాలను బట్టీ ఉచిత రీతిగా చేసిన ప్రతిపూజలతో; పరితృప్తలై= మిక్కిలి సంతోషించినవార్రై; 
ఆ+ముకుందు= అట్టి శ్రీకృష్ణునియొక్క సాన్నిధ్యము= సాహచర్యం (దగ్గరలో ఉండుట - సత్‌+నిధి= శ్రేష్టమైన ఉనికి= 
సన్నిధి, దీని తద్ధితాంతరూపం సాన్నిధ్యం= దగ్గరితనం); కలిగి= పొంది; తదీయ= ఆయనచే అనుగ్రహింపబడిన; 
సంపత్‌+విభవ +అభిరాములు +ఐ= సంపదలు (ధనాదులు); విభవ= వైభవాలు (అధికారాదులు) పొంది; అతిశయిస్తున్నవార్రై; 
విలసిల్లుచున్న= జీవిస్తున్న (వికాసం పొందుతున్న); ఉగ్రసేన +ఆది= ఉగ్రసేనుడు, వసుదేవుడు మొదలుగాగల, యదువృష్టి 
పుంగవులన్‌= యదు, వృష్టి వంశీకులైన ఆ (శ్రేష్టులను; చూచి= దర్శించి; వారలతోడన్‌= వారిని సంబోధిస్తూ 
ఆ రాజవరులు= శ్రేష్టులైన ఆ రాజులు; మాధవుండు+వినన్‌= మాధవుడు (విష్ణువు) ఐన శ్రీకృష్ణుడు, వింటూ ఉండగా; 
ఇట్లు+అనిరి= ఇలా అన్నారు. 
తా;ఆ శ్రేష్టులైన రాజులు బలరామకృష్ణులచే ఉచితమైన గౌరవాలు పొంది, శ్రీకృష్ణుని సన్నిధివల్ల తృప్తులై, వారి దయచేత 
సంపదలు, వైభవాలు పొందిన ఉ(గసేనాదులతో కృష్ణుడు వింటుండగా ఇలా అన్నారు. 
మ. మన శాస్త్రంబులు వాక్కులున్‌ మనములున్‌ మాంగల్యముం బొంది పా 

వనమై యొప్పెడి నే రమా విభుని భాస్వత్పాదపంకేజ స్‌ 

చన తోయంబుల నే మహాత్ముని పదాబ్దాతంబు లెందేని సోం 

కినచోటెల్లను ముక్తి హేతు వగు, నీ కృష్ణుండె పో! చూడంగన్‌. 1047 
ప్రతి :; ఏ రమావిభుని= లక్ష్మీదేవి భర్తయైన ఏ విష్ణుని; భాస్వత్‌= ప్రకాశించే; పాదపంకేజ= (పంకేజమనగా బురదలో 
పుట్టినది కమలము) కమలములవంటి పాదములు; సేచన = కడుగుటవల్ల కలిగిన; తోయంబులను= జలములతో ; మన 
శాస్తంబులు= మన ఆచరణవిధులు (కర్మలు); మన వాక్కులు= మన మాటలు; మన మనములున్‌= మన మనస్సులు 
(త్రికరణములు); మాంగల్యమున్‌+పొంది= మంగళత్వాన్ని (శుభమును)పొంది; పావనమై+ఒప్పెడినిన్‌= పవిత్రమై 
అలరారునో; ఏ మహా+ఆత్ముని= వి పరమాత్ముని; పద+అప్‌+జాతంబులు= కమలములు (అప్‌= నీరు, జాతము= 


దశమస్కంధము - ఉత్తరభాగము 449 


పుట్టినది, కమలమని వ్యుత్పత్తి) కమలాలవంటి పాదములు, ఎందేనిన్‌= ఎక్కడనైనా; సోకిన= తగిలిన (మోపిన); చోటు+ 
ఎల్లన్‌= స్థలము అంతా; ముక్తిహేతువు+అగున్‌= మోక్షానికి కారణం అగునో, ఆతడు, చూడన్‌+కన్‌= పరిశీలించగా; 
ఈ కృష్ణుండు+ఎ= ఈ కృష్ణుడే; పో= సుమా! 

తా; మన శాస్త్రాలు నిరూపించిన ఆచరణ విధులు, ఏ లక్ష్మీవల్లభుని పాదప్రక్షాళిత జలం మనవల్ల త్రికరణాలు 
పావనమవుతాయో, ఏ మహాత్ముని పాదాలు సోకిన మాత్రాన ఆ ప్రాంతం ముక్తిప్రదం అవుతుందో ఆ పుణ్యపురుషుడు 
ఈ కృష్ణుడే సుమా! 

విశే : గు సమకాలీనులైన రాజన్యులంతా శ్రీకృష్ణుని పరమాత్మగా భావించినారు. భగవంతుడు గోకులంలో పుట్టి, పెరిగి, 
తమలో ఒకడుగా జీవించడంవలన ఆత్మీయుడుగా భావిస్తున్న వారికి, ఈ మాటలు కృష్ణుణ్ణి మహిమాన్వితునిగా వివరిస్తూూయి. 
తమవాడని భావించడంవల్ల శ్రీకృష్ణుని దివ్యత్వాన్ని గుర్తించలేకపోయిన వీరికి ఉద్ధవాదుల బోధలు అవసరమయ్యాయి. 


చ. సనక సనందనాది మునిసత్తము లంచితయోగదృష్టిచేం 

బనివడి యాత్మలన్‌ వెదకి పట్ట నగోచరమైనమూర్తి యి 

ట్లనవరతంబు మాంసనయనాంచలగోచరుం దడయ్యెనట్టై! యే 

మన నగు? వీరిపుణ్యమున కాదట నెట్టితపంబు 'సేసిరో? 1048 
ప్రతి : సనక సనందన +ఆది= సనకుడు, సనందనుడు, మొదలైన; మునిసత్తములు = ముని్రేష్టులు; అంచిత= తగిన; 
యోగదృష్టిచే= పరమాత్మలో లయించే యోగముచే చూస్తూ పనివడి= పనిగట్టుకొని; ఆత్మలన్‌= సర్వఆత్మలలో, పరమాత్మ, 
ఎక్కడకలడో అని; వెదకి పట్టన్‌= వెతుకుతూ, కనుగొన యత్నించినా; అగోచరమైన = కనపదనట్టి; మూర్తి= స్వదూాపమైనవాడు, 
ఈ గోపకులకున్‌; ఇట్లు+అనవరతంబు= ఈ విధంగా ఎల్లవేళల; మాంసనయన +అంచల = చర్మచక్షువులకు; గోచరుడు= 
కనబడుతున్నవాడు; అయ్యెను +అట్టి= ఐనాడు కదా! ఏమి+అననగున్‌= ఏమి చెప్పాలి! వీరి పుణ్యమున కాద+అట = 
ఈ గోపకుల పుణ్యవశంచేతనే కదాట! అలాగా (వీరు) ఎట్టి తపంబు+చేసిరో! ఎంతగొప్ప తపస్సు చేశారో కదా! 
తా ; సనకసనందనాది గొప్ప మునులే యోగదృష్టితో భగవంతుణ్ణి దర్శించలేక సకలఆత్మలందు వెతికి, దొరకక ప్రయత్నిస్తున్నారు 
కదా! ఈ గోపకులు ఏమి తపస్సు చేశారో కాని, యోగమక్కరలేక, భౌతిక శరీరాలతో, చర్మ చక్షువులతో హరిని నిరంతరం 
చూడగలిగే భాగ్యవంతులయ్యారే! వీరి తపస్సు ఎంత గొప్పదో కదా! 
మ. నిరయస్వర్గము లాత్మం గైకొనక తా నిర్వాణమూర్తెన యీ 

హరిం జూదన్‌, హరితోడం బల్మ హరిమే నంటన్‌, హరిం బాడంగా 

హరితో నేంగ , సహాసనాస్తరణశయ్యావాసులై యుండంగన్‌ 

హరి బంధుత్వసఖిత్వముల్‌ గలుగు భాగ్యం బెట్లు సిద్ధించెనో? 1049 
ప్రతి : నిరయస్వర్గములు= నరక స్వర్గలోకములు; ఆత్మన్‌= మనస్సునందు; కైకొనక= స్వీకరించక; తాన్‌= తాను; 
నిర్వాణమూర్తి+ఐన= ముక్తి స్వరూపుడైన; ఈ హరిన్‌+చూడన్‌= ఈ భగవంతుడైన కృష్ణుణ్ణి చూచుటకు; హరితోడన్‌+పల్కన్‌= 
కృష్ణునితో సంభాషించుటకు; హరిమేన్‌ +అంటన్‌= కృష్ణుని శరీరమును తాకుటకు; హరిన్‌+పాదన్‌+కాన్‌= కృష్ణునిగూర్చి 
గానం చేయడానికి; హరితోన్‌+ఏగన్‌= కృష్ణునితో కలిసి తిరగడానికి సహ+ఆసన +ఆస్తరణ+శయ్యా - వాసులు+ఐ+ 


450 శ్రీ మహాభాగవతము 


ఉండగన్‌= ఆసనము, పరుపు, మంచములవంటి వానిపై కలిసి వసించుటకు; హరి బంధుత్వ, సఖీత్వముల్‌+కలుగు= 
భగవంతుడైన కృష్ణునితో చుట్టరికాన్ని స్నేహాన్ని కలిగిన; భాగ్యంబు= అదృష్టము; ఎట్లు సిద్ధించెన్‌+ఓ= ఎలా కలిగిందోగదా! 
తా :; ఉగ్రసేనుడు మొదలుగాగల శ్రీకృష్ణుని బంధుకోటిలోని యదుపుంగవులకు, తాము చేసే పనులతో అనగా పాప, 
పుణ్యకర్మలతో సంబంధంలేకుండా, వాటిని వదిలివేసి, మోక్షస్వరూపుదైన ఆ భగవంతుడే తమ పక్కన ఉండుటచే ఆతనితో 
సాధారణ మానవునివలె, చూడడం, మాట్లాడించడం, శరీరాన్ని తాకడం, పాటలు పాడడం, కలిసి తిరగడం, ఆయనతోబాటే 
ఆసనాలు, పరుపులు, శయ్యలవంటివానిపై కూర్చోవడం, పడుకోవడం, ఆయనతో బంధుత్వస్నేహాలను పాటిస్తున్న 
ఈ అదృష్టం ఎలా దక్కిందో! 
తే. అనుచు యాదవ వృష్టి భోజాంధకులును, హరిదయాలబ్ధినిఖీలార్జు లఅగుచు నున్న 

మనికిం దమ చిత్తములం బలుమాబుం బొగడి, పరిణమించిరిి యంత న ప్పాండదుమహిషి. 1050 
ప్రతి :; అనుచు= పైవిధంగా చెప్పుతూ]; యాదవ, వృష్టి భోజ; అంధకులును= ఈ పేర్కొన్న కృష్ణుని బంధుగణములైనవారలు; 
హరిదయాలబ్ధి= కృష్ణుని (విష్ణుని) దయచేత పొందబడిన; నిఖిల +అర్భులు= సమస్తమైన కోర్కెలు తీరినవారు; 
అగుచున్‌+ఉన్న+మనికిన్‌= అవుతున్నవారి జీవనమును; తమ చిత్తములన్‌= తమ మనసులలో; పలుమాబున్‌+పొగడి= 


అనేక పర్యాయములు, ప్రశంసించి, పరిణమించిరి= వెడలిపోయిరి; అంతన్‌+ఆ+పాండుమహిషి= అప్పుడు ఆ పాండురాజు 
భార్యఐన కుంతీదేవి... 


తా : రాజులంతా, కృష్ణుని దయవల్ల తీరిన సకలమైన కోర్కెలుగల్లి హాయిగా జీవిస్తున్న వైనాన్ని పలుమార్లు ప్రశంసించి, 
చివరకు వీడ్కోలు తీసికొన్నారు. 
వ. అప్పుడు. 1051 
ప్రతి :; అపుడు= రాజులు వదిలివెళ్లిన పిదప... 
క. తన సుతులకు గాంధారీ, తనయుల గావించు సపకృతంబుల కాత్మన్‌ 

ఘనముగ నెరియుచు నచ్చటం, గనుంగొనె వసుదేవు విగతకల్మషభావున్‌. 1052 


ప్రతి : తనసుతులకున్‌= తన కుమారులైన పాండవులకు; గాంధారీతనయులు = కౌరవులు (దుర్యోధనాదులు); కావించు= 
చేసేటటువంటి; అపకృతంబులకున్‌= అపకారములకు; ఆత్మన్‌= తన మదిలో; ఘనముగన్‌= ఎక్కువగా నెరియుచు= 
బాధచెందుతూ; ఆ పాండు మహిషి= కుంతీదేవి; విగత కల్మష భావున్‌= పాపపు భావనలులేనట్టి; వసుదేవు= తన అన్న 
ఐన వసుదేవుని (కృష్ణుని కన్నతండ్రిని;; కనుగొనెన్‌= చూచింది. 

తా; కృష్ణుడు అవతారపురుషు దని పొగడి రాజులు వెళ్లిన పిదప, కుంతీదేవి, దుర్యోధనాదులవల్ల తన కుమారులైన 
పాందవులకు కల్గుచున్న ఇక్కట్లను మనసులో స్మరించి, బాధపడుతూ, పుణ్యాత్ముడు, కల్మషాలులేని తన అన్న వసుదేవునితో 
ఇలా అన్నది. 


వ. అట్లు గనుంగొని యతనితో నిట్లనియె. 1053 


ప్రతి : అట్లు కనుంగొని= అలా చూచి; అతనితో= వసుదేవునితో; ఇట్లు+అనియెన్‌= ఇలా అన్నది. 


దశమస్కంధము - ఉత్తరభాగము 45] 


క. ఓ యన్న! పాండుతనయులు, నీ యల్లుం డ్రడవులందు నెజీ మృగములతోం 

బాయని యిడుమలం బడం గరు, ణాయత్తుల రగుచు మీర లరయంగ వలదే ? 1054 
ప్రతి : ఓ యన్న ఓ అన్నయ్యా; నీ+అల్లుండ్రు= నీకు అల్లుళ్లు ఐన; పాండుతనయులు= పాండు రాజకుమారులైన 
ధర్మరాజు మొదలుగాగల ఐదుగురు; అడవుల +అందున్‌= అరణ్యాలలో; నెజి+మృగములతోన్‌= గొప్పవైన క్రూర మృగాలతో, 
పాయని; ఇడుములు= తప్పించుకోలేని కష్టాలు పడన్‌= అనుభవిస్తూ ఉండగా; కరుణ +ఆయత్తులరు +అగుచున్‌= 
దయగలవారై; మీరు +అరయగవలదే= మీరు పట్టించుకోవద్దా? 


తా: నీకు అల్లుళ్ళెన పాండురాజకుమారులు ధర్మజాదులు క్రూరమృగాల మధ్య అరణ్యాలలో కష్టాలు పడుతుంటే మీరు 
దయార్ద హృదయంతో వారి బాధలను పట్టించుకోరా? 


వ. అని బహుప్రకారంబుల సంతాపించుచు మజియు నిట్లనియె. 1055 


ప్రతి : అని= పైవిధంగా చెప్పి; బహు ప్రకారంబులు= అనేక విధాలుగా సంతాపించుచున్‌= దుఃఖిస్తూ మజియున్‌= 
ఇంకా; ఇట్లు+అనియెన్‌= ఇలా అనింది. 


తా : పైవిధంగా చెప్పి, అనేకవిధాలుగా బాధపడుతూ, కుంతి అన్నగారైన వసుదేవునితో ఇలా అంది. 


క. అతిబలవంతపు విధి దాం, *'బ్రతికూలం బైనం గలరె బంధువు? లనుచున్‌ 

ధృతి గలంగ బాష్పజలపూ, రితలోచన యగు సహోదరిం జూచి యనెన్‌. 1056 
ప్రతి : అతి, బలవంతపు; విధి= అతి బలిష్టమైన (ఎదురులేని, విధి= దైవ నియోగము; తాన్‌= స్వయంగా; 
ప్రతికూలంబు+ఐనన్‌= వ్యతిరేకమైతే; బంధువులు +కలర= బంధువులు సాయంగా); ఉంటారా?, అనుచున్‌= అంటూ; 
ధృతి= ధైర్యము; కలగన్‌= చెదిరిపోగా; బాప్పజల - పూరిత - లోచన +అగు= దుఃఖంవలన పుట్టిన నీటితో నిండిన 
కన్నులు గల; సహ+ఉదరిన్‌+చూచి; అనియెన్‌= తోబుట్టువు (చెల్లెలు కుంతిన్సిచూచి; (ఇలా అన్నాడు). 
తా : విధియే బలవత్తరమై వ్యతిరేకంగా ఉంటే బంధువులుఉంది మాత్రం ఏమి చెయ్యగలరని కన్నీరు ఒలుకగా దుఃఖించే 
చెల్లెలు కుంతిని చూచి వసుదేవుడు ఇలా అన్నాడు. 
స్ప తల్లి! నీ కేల సంతాపింప మనమునం దలపంక విధి నేల సొలసె? దింత 

యఫీలనియామకుండగు నీశ్వరుండు మాయయవనికాంతరుందైన యట్టి సూత్ర 

ధారుని కైవడిం దవిలి నటింపంగ మనుజులు కీలుబొమ్మలు దలంపం 

గావున విధిసేంతం గడచి వర్తింపంగ, దేవతలకునైనం దీజ; దట్లు 


తే. క్రోధచిత్తుండు కంసుండు బాధపజఖుప, నిలయములు దప్పి, నే నదవులం జరింప 
ఘనకృపానిధి యీ హరి గలుగం బట్టీ, కోరి మా కిండ్లు గ్రమ్మణం జేరం గలిగె. 1057 


ప్రతి : తల్లి= అమ్మా; సంతాపింప= మనస్సులో బాధపడగా; నీకు+ఏల= నీ కెందుకు; మనమునన్‌= మనస్సులో; 
తలపక= సరిగా ఆలోచింపక; విధిన్‌= కర్మానుభవాన్ని; ఏల ఇంత సొలసెదు= ఎందుకు ఇంతగా నిందించుతున్నావు; 


452 శ్రీ మహాభాగవతము 


అఖీల నియామకుండు= అన్నిటిని నియంత్రించేవాడు (నియమించేవాడు); ఈశ్వరుండుఅగు = ఈశ్వరుడే (భగవంతుడే) 
కారణమౌతాడు; మాయ= మాయాజాలమనే తెర యవనిక +అంతరుడైన= తెరవెనుక ఉన్న అట్టిసూత్రధారుని= 
బొమ్మలాడించేవాణ్ణి; కైవడి= వంటి(వాడై); తగిలి= సంబంధంకల్లి;ి తలంప= భావించగా; నటింపగ= నటించే; కీలు 
బొమ్మలు = ఆటబొమ్మలు; కావున= కాబట్టి; విధి+చేత+కడచి= కర్మానుభవం వర్తింపజేసే భగవచ్చక్తిచేతిని దాటి, 
వర్తింపన్‌+కన్‌= ప్రవర్తించుటకు; దేవతలకున్‌+ఐనన్‌+తీఐదు= దేవతలకైనా సాధ్యపడదు; అట్లు= ఆ విధంగా; క్రోధ 
చిత్తుండు= మిక్కిలి కోపియెైనవాడు; కంసుందు= కంసుడు దుర్మార్డుడు; బాధపజుపన్‌= బాధపెట్టగా; నిలయములు +తప్పి= 
మా నెలవులు (నివాస స్థానాలు); వదిలి; నేను +అడవులన్‌ +చరింపన్‌= నేను అరణ్యవాసాలు చేస్తుంటే; ఘనకృపానిధి= 
గొప్ప దయానిధియైన; ఈ+హరి+కలుగంబట్టి= ఈ శ్రీకృష్ణుడు ఉండుటవలన (కొడుకుగా కలుగుటవలన) కోరి= 
ఉద్దేశితంగా; మాకు+ఇండ్లు= మా నివాసస్థలాలు; క్రమ్మణ= తిరిగి; చేరన్‌+కలిగె= చేరుకోగలిగాము. 

తా; అమ్మా! ఎందుకు తపించిపోతావు? ఆలోచించకుండా విధినెందుకు నిందిస్తావు? అన్నిటికి కర్త ఈశ్వరుడు. మాయ 
అనేది ఒక తెర. దానికి వెనుక ఉండి, బొమ్మలనాడించే సూత్రధారి ఈశ్వరుడు. అతనిచేతిలో ఉండి నటించే కీలు 
బొమ్మలవంటివారు మానవులు. దేవతలైనా, విధిని తప్పి ప్రవర్తించలేరు. మేము అలా దుర్శార్డుడైన కంసుని చేతిలో 
చాలా బాధలుపడి, తాళలేక అడవులు పట్టినాము. దయానిధియైన ఈ కృష్ణుని అనుగ్రహంవల్ల మా కష్టాలు తొలగి తిరిగి 


స్థిరనివాసులమైనాము. 
వ. అని యూరడిలం బలుకు నవసరంబున. 1058 


ప్రతి : అని; ఊరడిలన్‌+పలుకున్‌= కుంతీదేవి దుఃఖంనుండి తేరుకునేటుగా పలుకుతున్నట్టి; అవసరంబునన్‌= (ఆ) 
సమయంలో... 


క. నందయశోదలు గోపక, బృందంబులు గోపికలును బిరిగొని పరమా 

నందంబునం జనుదెంచిరిి మందరధరుం జూచువేడ్క మనములం బొడమన్‌. 1059 
ప్రతి : నందయశోదలు= శ్రీకృష్ణునిపెంపుడు తల్లిదండ్రులైన గోపకులపెద్ద నందుడు; ఆయనభార్య యశోద; గోపక 
బృందంబులు= గోపాలుర సమూహాలు; గోపికలును= గోప ప్తీలు; పిరిగొని= కలిసికొని, పరమ+ఆనందంబునన్‌= గొప్ప 
సంతోషంతో; మనమునన్‌= మనస్సులో; మందరధరున్‌= మందర పర్వతమును (కూర్మావతారంబునుు) ధరించిన = 
(మోసిన) విష్ణుస్వరూపుడగు శ్రీకృష్ణుణ్సి; చూచు వేడ చూచే సంబరం; పొడమన్‌= అంకురించగా; చను+తెంచిరి= 
విచ్చేసిరి. 
తా ; ద్వారకాధిపతి శ్రీకృష్ణుడు శ్యమంతక ప్రదేశానికి రాగా, వ్రేపల్లెలో ఉన్న శ్రీకృష్ణుని బాల్య బంధుగణం, తల్లిదండ్రులైన 
నందుడు, యశోదలతోపాటు గోపగోపికాగణం కృష్ణుణ్ణి చూచే సంబరంతో కలిసివచ్చారు. 


వ్వ ఇట్లు సనుదెంచి. 1060 
ప్రతి :; ఇట్లు+చనుదెంచి= ఈ విధంగా, వచ్చి... 


తా : ఈ విధంగా కృష్ణునివద్దకు వచ్చి 


దశమస్కంధము - ఉత్తరభాగము 453 


క. అతిచిరకాలసమాగతు, నతని నిరీక్షించి వృష్టియాదవభోజ 
ప్రతతులు నెదురేంగి సము, న్నతితో నాలింగనములు నడపిరి వరుసన్‌. 1061 


ప్రతి : అతిచిరకాల= చాలాకాలం గడచిన తర్వాత; సమ్‌+ఆగతున్‌= విశేషంగా విచ్చేసిన; అతనిన్‌= ఆ నందుణ్ణి; 
నిరీక్షించి= చూచి; వృష్టి యాదవ, భోజ ప్రతతులు= వృష్టివంశీకులు, యదువంశీకులు, భోజవంశీకులైనవారి; ప్రతతులున్‌= 
గుంపులూ; ఎదురు+ఏగి= ఎదురుగా వెళ్లి (ఆహ్వానించి, గౌరవించి); సమ్‌ +ఉన్నతితోన్‌= విశేష బెన్నత్యంతో, ఆలింగనములు = 
కౌగిళ్లుు వరుసన్‌= వరుసగా? నడపిరి= ఆచరించారు. 


తా : చాలాకాలం తరువాత వచ్చిన నందుణ్ణి చూచి వృష్టి యాదవ, భోజవంశీకుల గుంపులు ఎదురేగి ఒకరి తరువాత 
ఒకరు ఆలింగనాలు చేసుకొన్నారు. 


క. వసుదేవుండు వారికి సం, తసమునం గావించె సముచితక్రియ లంతన్‌ 
ముసలియు హరియును మొక్సిరి, వెస నందయశోదలకును వినయం బెసంగన్‌. 1062 


ప్రతి : వసుదేవుడు= కృష్ణుని కన్నతండ్రి; వారికిన్‌= యశోదానందులకు; అంతన్‌= అపుడు; సముచితక్రియలన్‌= తగినట్టి 
అతిథి మర్యాదల (క్రియల)ను; సంతసమునన్‌ +కావించెన్‌= సంతోషంగా నెరవేర్చినాడు; నందయశోదలకును= (పెంపుడు) 
తల్లిదండ్రులకు; వినయంబు+ఎసగన్‌= వినయం ఒప్పేలా; ముసలియున్‌= రోకలి ఆయుధంగాగల బలరాముడును; 
హరియును = శ్రీకృష్ణుడును; మొక్కిరి= నమస్కరించారు. 


తా ; యశోదానందులకు వసుదేవుడు సంతోషంగా ఆతిథ్యమిచ్చాడు. తల్లిదండ్రులకు బలరాముడు, కృష్ణుడు వినయంగా 
నమస్కరించారు. 


వ. అట్లు నమస్కతులు సేసి, యాలింగనంబులు గావించి, నయనారవిందంబుల నానందబాప్పంబులు 
దొరంగ నఖ లేని స్నేహంబులు చిత్తంబుల నత్తమిల్ల నేమియుం బలుకకుండి; రంత న య్యశోదాదేవి 
రామకృష్ణుల నిజాంకపీఠంబుల నునిచి యక్కునం గదియం దిగిచి, చెక్కిలి ముద్దుగొని, శిరంబులు మూర్శొాని, 
చిబుకంబులు పుడుకుచుం, బునఃపునరాలింగనంబులు గావించి, పరమానందంబునం బొందుచు నున్నంతం 
బదంపడి. 10638 


ప్రతి : అట్లు= ఆ విధంగా; బలరామకృష్ణులు; నమస్కృతులు+చేసి= నమస్మారాలుచేసి; ఆలింగనంబులు +కావించి= 
కౌగిలించుకొని; నయన +అరవిందంబులన్‌= తామరలవంటి కన్నులలో; ఆనంద బాష్పంబులు= సంతోషంతో ఉబికిన 
కన్నీళ్లు, తొరంగన్‌=కారగా; అజలేని= సంపూర్ణమయిన; స్నేహంబులు= మమకారాలు; చిత్తంబులన్‌= మనసులలో; 
అత్తమిల్లన్‌= వ్యాపించగా; ఏమియున్‌+పలుకకుండిరి= మాటరాక, ఉండిరి; అంతన్‌+ఆ+యశోదాదేవి= అప్పుడు 
ఆ యశోదమ్మ; రామకృష్ణుల +నిజ+అంక పీఠంబులన్‌+ఉనిచి= బలరామకృష్ణులను (తనపిల్లలను); తన ఒడిలో ఉంచుకొని; 
అక్కునన్‌+కదియన్‌+తిగిచి= తన వక్ష్యస్థలంకు దగ్గరగా లాగుకొని; చెక్కిలి+ముద్దుగొని= చెంపలు ముద్దుపెట్టి, శిరంబులు 
మూర్శొని= తలలు వాసనగొని (ముఖమును ఆని); చిబుకంబులు పుడుకుచున్‌= గదువ (గడ్డము) నిమురుచు; పునః 
పునః+ఆలింగనంబులు+కావించి= మరల మరల కౌగిట్లోకి తీసుకొంటూ; పరమ+ ఆనందంబును + పొందుచున్‌+ఉన్నంతన్‌= 
గొప్ప సంతోషాన్ని పొందుతూ ఉండగా; పదంపడి= పిదప... 


454 శ్రీ మహాభాగవతము 


తా: ఆ విధంగా బలరామకృష్ణులు నమస్మారాలుచేసి కౌగిలించుకొని తామరలవంటి కన్నులలో సంతోషంతో ఉబికిన 
కన్నీళ్లు కారగా, సంపూర్ణమైన మమకారాలు మనసులలో వ్యాపించగా ఏమీ మాట్లాడలేక ఉండిపోయారు. అప్పుడా 
యశోదమ్మ బలరామకృష్ణులను తన ఒడిలో ఉంచుకొని, తన వక్షస్థ్రలానికి దగ్గరగా లాగుకొని చెంపలకు ముద్దుపెట్టి, 
తన ముఖాన్ని వారిశిరస్సులకు ఆనించి చిబుకాన్ని నిమురుచు మరల మరల కౌగిట్లోకి తీసుకుంటూ ఎంతో సంతోషాన్ని 
పొందుతుండగా, ఆ తర్వాత 


చ. స్థిరమతితోడ రోహిణియు దేవకియుం దగ నందగోప సుం 

దరిం గని కౌంగిలించికొని తతృతులెల్లం దలంచి యింతి! నీ 

వరుండును నీవు బంధుజనవత్సలతన్‌ మును చేయు సత్కతుల్‌ 

మజవంగ వచ్చునే ? తలంప మా కింక నెన్నంటికిం దలోదరీ! 1064 
ప్రతి : స్థిరమతితోడన్‌= గట్టి మనసు (డేముతో; రోహిణియున్‌ దేవకియున్‌= బలరామ, కృష్ణుల తల్గ్లులున్నూ తగ= 
చక్కగా; నందగోప= గోపాలపతియైన నందుని సుందరిన్‌= నందుని భార్యయైన యశోదను; కౌంగిలించుకొని= ఆలింగనము 
చేసుకొని; తత్‌= ఆమెయొక్క కృతులు+ఎల్లన్‌= చేసిన సహాయాలు (మంచిపనులు) అన్నింటిని; తలంచి= స్మరించి; 
ఇంతి= ఓ యశోదమ్మా!; నీ వరుడును= నీ భర్తయైన నందుడు, నీవును; బంధుజన = బంధువులపట్ల; వత్సలతన్‌= 
ఆప్యాయతతో; తలపన్‌= ఆలోచిస్తే మునుచేయు= గతంలో కావించిన; సత్‌+కృతుల్‌= మంచిపనులు; మాకున్‌+ఇకన్‌= 
మాకు; ఎన్నటికిన్‌= ఎన్నాళ్లకైనను; తల+ఉదరీ! = (సమతలమైన ఉదర భాగంకలది) అందమైన ప్రీ యశోదా!; మజువగ 
వచ్చున్‌+ఎ= మరచిపోగలమా? 


తా : రోహిణీ, దేవకీ సతులిద్దరు యశోదాదేవిని నిండైన మనసుతో కౌగిలించుకొని, బలరామకృష్ణులను పెంచడంలో ఆమె 
పాటించిన అన్ని విధాల సత్మార్యాలను తలచుకొంటూ అమ్మా! యశోదా! మీ దంపతులిద్దరు బంధుప్రీతితో మాకు చేసిన 
మేలు (కార్యాలు) మరచిపోగలమే! అని అన్నారు. 
క. జననం బందుట మొదలుగ, ఘనమోహముతోడం బెంచుకతమునం దమకున్‌ 

జననీజనకులు వీరని, మనమునం దలపోయలేరు మము నీ తనయుల్‌. 1065 
ప్రతి ;: జననంబు+అందుట= పుట్టుక; మొదలుగన్‌= మొదట్నుంచీ; ఘనమోహముతోడన్‌= అపారమైన (ప్రేమతో; 
'పెంచుకతమునన్‌= పెంచిన కారణంగా; మమున్‌= మమ్మల్ని; తమకున్‌= తామిద్దరికి (రామకృష్ణులకు); జననీజనకులు 
వీరు+అని= తల్లిదండ్రులు, వీరే అని; నీ తనయుల్‌= నీ (డొంచిన) కుమారులు రామకృష్ణులిద్దరు; తలపోయలేరు= 
భావించలేరు. 


తా : పుట్టినప్పటినుండి మీరే ఎంతో అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేసినందువల్ల రామకృష్ణులిద్దరూ ఈనాటికీ నీ బిడ్డలమనే 
భావిస్తున్నారు. మమ్మల్ని తల్లిదండ్రులుగా అనుకోవటం లేదు. 


విశే :; కన్న ప్రేమ కన్న పెంచిన ప్రేమ విశేషమైనదని ఈ సన్నివేశం వల్ల తెలుస్తోంది. 


క. అంటిన ప్రేమను వీరిం, గంటికి అప్పడ్డమైన గతిం బెంపంగ మా 
కంటెన్‌ నెన రౌటను మీ, యింటన్‌ వసియించి యుండి రిన్నిదినంబులా. 1066 


దశమస్కంధము - ఉత్తరభాగము 455 


ప్రతి : వీరిన్‌= రామకృష్ణులిద్దరినీ; అంటిన (ప్రేమను= ప్రేమను బాగా అందించి; కంటికిన్‌ జిప్ప+అడ్డమైనగతి= కంటికి 
రెప్ప రక్షణగా ఉన్నవిధంగా; పెంపన్‌+కన్‌= పెంచగా; మాకంటెన్‌= మాకంటే బాగా? నెనరు+బెటను= ప్రేమ ఎక్కువగా 
ఉండుటచే; ఇన్నిదినంబులు = ఇంతకాలము; మీ+ఇంటన్‌= మీ ఇంటిలో; వసియించి+ఉండిరి= నివసించారు. 


తా : మీరు వీరిని ఎంతోప్రేమగా కంటికి రెప్పల్లా కాపాడుతూ పెంచి పెద్దచేశారు. మా కంటే మీరే ఎక్కువగా ప్రేమించారు. 
కనుక వారు మీ ఇండ్లల్లోనే హాయిగా ఇంతకాలం ఉన్నారు. 


వ. అని యిట్లు ప్రియాలాపంబులు పలుకుచుండు నవసరంబున గోపాలసుందరు లమందానంద 
కందళితహృదయ లయి హృదయేశ్వరుందైన గోవిందుండు చిరకాల సమాగతుం డగుటం జేసి, యతనిం 
జూచు తలంపు లుల్లంబుల వెల్లిగొనం జేరి. 1067 


ప్రతి : అని+ఇట్లు= అని ఈ విధంగా; ప్రియ+ఆలాపంబులు= ప్రేమ పూర్వమైన మాటలు; పలుకుచున్‌+ఉండున్‌+ 
అవసరంబునన్‌= మాట్లాడుతున్న సందర్భంలో; గోపాలసుందరులు = గోపికలు; అమంద+ఆనంద = ఎక్కువ ఆనందంతో; 
కందళిత హృదయలు +అయి= ఉల్లాసం అంకురించిన హృదయాలుకలవార్రె హృదయ +ఈశ్వరుండు+ఐన= హృదయాలకు 
ప్రభువు అనగా తమకు ప్రాణసమానమైనవాడు, ఐన; గోవిందుడు= (గోవులకు అధిపతి) శ్రీకృష్ణుడు; చిరకాల= చాలాకాలానికి; 
సమాగతుడు= వచ్చినవాడు; అగుటన్‌+చేసి= కావడంవల్ల, అతనిన్‌+చూచు తలంపులు= ఆయనను చూడాలనే కోరికలు; 
ఉల్లంబుల వెల్లికొనన్‌+చేరి= హృదయాలలో ఉప్పాంగగా; దగ్గరగా వచ్చి... 


తా : రోహిణి, దేవకీదేవులు మాట్లాడుతుండగా గోపికాప్త్రీలు, తమ హృదయేశ్వరుడైన శ్రీకృష్ణుడు చాలాకాలం తరువాత 
రావడంచేత, ఆయనను చూడటానికి కోర్కెలు హృదయాలలో పొంగుతుండగా వచ్చారు. 


చ. నళినదళాక్షుం జూచి నయనంబులు మోడ్వంగం జాల కాత్మలన్‌ 
వలచి తదీయమూర్తివిభవంబు దలంచుచుం గౌంగిలించుచుం 
బులకలు మేన జాదుకొనం బొల్తులు సాొక్కిరి బ్రహ్మమున్‌ మనం 
బునం గని చొక్కు యోగిజనముం బురుడింపంగ మానవేశ్వరా! 1068 


ప్రతి ;: మానవ+ఈశ్వరా!= ఓ పరీక్షిన్మహారాజా!; నళినదళ+అక్షున్‌= కమలదళములవంటి కన్నులుకల ఆ శ్రీకృష్ణుని, 
చూచి, నయనంబులు +మోద్వన్‌+కన్‌+చాలక = కన్నులు మూసుకొనలేక; ఆత్మలన్‌= తమ మనస్సులలో; వలచి= ప్రేమించి 
(ఇష్టపడి తదీయమూర్తి విభవంబున్‌= ఆయన దేహ సౌందర్య వైభవాన్ని తలంచుచున్‌= తలచుకొంటూ; కౌంగలించుచున్‌= 
కౌగిలించుకొంటూ; మేనన్‌= వారి శరీరాలందు; పులకలు= గగురుపాట్లు; జాదుకొనన్‌= దట్టంకాగా; పొల్తులు= ప్రీలు; 
బ్రహ్మమున్‌= భగవంతుణ్ణి; మనంబునన్‌+కని= మనస్సులో ఆరాధించి; చొక్కుూ పరవశించే; యోగిజనమున్‌= 
యోగీశ్వరులను; పురుడింపన్‌ +కన్‌= పోలికగాగల్డునట్సు; చొక్కిరి= ఆనంద పరవశలయ్యారు. 


తా ; సుందర రూపుడైన ఆ శ్రీకృష్ణుణ్లి చూడగానే ఆ గోపికలు కన్నులు రెప్పలు వాల్చ్బక చూచినారు. మనసులలోనే ఆయన 
దేహసౌందర్యానికి మోహించి కౌగిళ్లు ఇచ్చినారు. బ్రహ్మమును ఆరాధించే యోగులు ధ్యానంలో పరవశించినట్టు, శరీరాలలో 
పులకలు కలుగగా గోపికలు భౌతిక ప్రపంచాన్ని మరచారు. 


456 శ్రీ మహాభాగవతము 


విశే : గోపీకృష్ణుల పరస్పర (ప్రేమ జీవాత్మ పరమాత్మల బాంధవ్యంవంటిదని భాగవతవ్యాఖ్యాతలు చెప్పారు. 


చ. పొలంతుల భావ మాత్మం గని ఫుల్లసరోరుహలోచనుండు వా 
రల నపు దేకతంబునకు రమ్మని తోకొని పోయియందున 
ర్మిలిం బరిరంభణంబు లొనరించి లసద్దరహాసచంద్రికా 
కలితకపోలుందై పలికెం గాంతల భక్తినితాంతచిత్తలన్‌. 1069 


ప్రతి : పొలతుల భావము= ఆ గోపికల చిత్తంలోని ఆలోచనల్ని ఫులసరోరుహ లోచనుండు= వికసించిన; తామరలవంటి 
కన్నులుకల శ్రీకృష్ణుడు; ఆత్మన్‌+కని= హృదయంలో గుర్తించి; వారలన్‌+అపుడు= ఆ గోపికలను ఆ సమయాన; వఏకతంబునకు 
రమ్మని; తోడ్సొని, పోయి= ఏకాంత (ఎవరులేని) స్థలానికి తీసుకొని పోయి; అందున్‌ +అర్మిలిన్‌= అక్కడ (ప్రేమతో; 
పరిరంభణములు +ఒనరించి= కాగిళ్లు ఇచ్చి; లసత్‌+దరహాస, చంద్రికా, కలిత, కపోలుడు+ఐ= ప్రకాశించే చిరునవ్వుల 
వెన్నెలలచే కూడిన చెక్కిళ్లు కలవాడై; భక్తి నితాంతచిత్తులన్‌= భక్తిచే ఎల్లవేళల నిండిన చిత్తాలుగలవారు ఐన; కాంతలన్‌= 
గోపికలను (ఉద్దెశించి); పలికెన్‌= మాట్లాడినాడు. 


తా; గోపికలయొక్క (ప్రేమను శ్రీకృష్ణుడు పసిగట్టాడు. ఆ గోపికల మనోభావాలను గమనించిన శ్రీకృష్ణుడు ఏకాంత 
ప్రదేశానికి తీసుకొనిపోయి, (ప్రేమతో కౌగిలింతలుఇచ్చి ఎడతెగని భక్తిభావంతో నిండిన వారితో చిరునవ్వులు చిందిస్తూ 
(ఇలా) పలికాడు. 


చ. “వనజదళాక్షులార! బలవద్రిపువర్గములన్‌ జయింపంగాం 
జని తడ వయ్యె; దీనికి భృశంబుగ మీ మది నల్గకుండుండీ! 
యనయము దైవ మిట్లు సచరాచరజాలము నొక్కవేళం గూ 
ర్చును నొకవేళం బాపును మరుద్ధతతూల తృణంబులం బలెన్‌. 1070 


ప్రతి : వనజదళ+అక్షులార!= కమల దళాలవంటి కన్నులుందే గోపకాంతలారా!; బలవత్‌+రిపువర్లములన్‌= బలవంతులైన 
శత్రువులను; జయింపన్‌+కాన్‌+చని= గెలవడానికి వెళ్లి తడవు +అయ్యె= (ఇంత) ఆలస్యమైంది; దీనికి= ఈ ఆలస్యానికి; 
మీ మదిన్‌= మీ మనస్సుల్తో; భృశంబుగన్‌= ఎక్కువగా; అల్లక+ఉండుదే! = కోపగించుకోకండి; దైవము= విధి (భగవచ్చక్తి; 
ఇట్లు= ఈ విధంగా; (వీటి అనయమున్‌= ఎల్లప్పుడు; స+చర +అచర +జాలమున్‌= కదిలే ప్రాణులు; కదలని ప్రాణుల 
సమూహంతో కూడిన ఈ లోకాన్ని (జంతు, వృక్ష సంతతులను); మరుత్‌+హత +తూల+తృణంబులన్‌ బలెన్‌ = గాలిదెబ్బచే 
ఎగురగొట్టబడిన దూదివలె, గడ్డిపోచలాగ; ఒక్కవేళన్‌+కూర్చును= ఒకసారి కలుపుతుంది; ఒకవేళన్‌+పాపును= ఒకసారి 
విడదీస్తుంది. 


తా : ఓ వనితలారా! మిమ్మల్ని విడిచిపోవడానికి కారణం ఉంది. బలవంతులైన శత్రువులను అణచి వేయడానికి 
విజయయాత్ర చేసినందువల్ల ఇక్కడికి రావడానికి ఇంత ఆలస్యమైంది. దీనికి మీరు కోపించవద్దు. గాలికెగుర గొట్టబడే 
దూది వలె, గడ్డిపోచలవలె విధి చరాచర ప్రపంచంలో జీవులను ఒక్కోసారి కలుపుతుంది. ఒక్కోసారి విదడగొడుతుంది. 
(కలియుట విడిపోవుట ప్రాణులకు సహజమైనదని భావం.) 


దశమస్కంధము - ఉత్తరభాగము 45/7 


బ్ర 


తరలాక్షులార! మద్శ్భక్తిచేతనులకుం దనరు మోక్షానందదాయకంబు 
జపతపోవ్రతదానసత్మర్మముల ముక్తి కలుగంగ నేరదు కానం దలంప 
విధిశివసనకాదివిమలచిత్తంబులం బొడమిన భక్తి మీ బుద్ధులందు 
జనియించె మీ పూర్వసంచితసౌభాగ్య మెట్టిదో యది తుదముట్టె నింక 


తే. నటమటము గాదు మీకు నెన్నంటికి నైనం, గలుగనేరవు నిరయసంగతములైనం 
జన్మకర్మము లిటమీంద మన్మనీష,సుమహితధ్యానలార! యో రమణులార! 1071 


ప్రతి : తరల+అక్షులార! = ప్రకాశించే కన్నులుగల గోపికలారా!; మత్‌+భక్తి= నాయందు భక్తి; చేతనులకు= ప్రాణులకు; 
మోక్ష+ఆనంద దాయకంబు= మోక్షంవల్ల ఆనందం కలిగే స్థితిని ప్రసాదించి; తనరున్‌= ప్రకాశిస్తుంది; జప, తపో, వ్రత, 
దాన; సత్మర్శ్మముల= జపించడం, తపించడం, వ్రతాచరణం, దానాలివ్వడం, మంచిపనులు చేయడం వీటివల్ల (మాత్రమే); 
ముక్తికలుగంగ నేరదు= మోక్షం కల్గదు; కాన= కాబట్టి; తలపన్‌= విచారింపగా; విధి= బ్రహ్మ శివ= శంకరుడు; 
సనకాది= సనకసనందనాది మునులు మొదలైనవారి; విమల చిత్తంబులన్‌= నిర్మలమైన మనస్సులలో; పొడమినభక్తి= 
పుట్టినభక్తి (ఆరాధనా భావం); మీ బుద్దుల+అందున్‌ జనియించెన్‌= మీ మనస్సులలో పుట్టింది; మీ పూర్వ సంచిత 
సౌభాగ్యము= పూర్వజన్మల్లో దాచికొన్న పుణ్యం, ఎట్టిదో; అది తుదముట్టెన్‌= ఏదైతే ఉందో అది (ఫలవంతమై) చివరిదశకు 
చేరింది, ఇంకన్‌+అటమటము కాదు= అసత్యంకాదు; మీకున్‌, ఇటమీదన్‌= ఇంక ఈపైన; మత్‌+మనీషన్‌= నా సంబంధపైన 
జ్ఞానంచేత; ఓ రమణులార!= ఓ పడతులారా!; సుమహిత ధ్యానలారా! = ధ్యానంలో గొప్పన్థాయిని అందుకొన్నవారలార!; 
నిరయ= నరక; సంగతములైన= సంబంధమైన; జన్మ, కర్మములు = పుట్టుకలు; పుణ్యపాపకర్శలు, మీకున్‌; ఎన్నటికిన్‌+ఐనన్‌= 
ఇంక ఎప్పటికి కూడా; కలుగనేరవు= సంభవించవు. 
తా : గోపికల్లారా! నా యందలి భక్తివల్ల ప్రాణులకు మోక్షానందం సిద్ధిస్తుంది. భక్తిలేకుండా కేవలం జపతపాదులవల్ల, 
మోక్షం కలుగదు. శివుడు, బ్రహ్మ సనకాది మునులు తమ మనస్సుల్లో నిలిపిన నిర్మలభక్తి మీలో పుట్టింది. మీ పూర్వజన్మ 
సంచిత పుణ్యం ఫలవంతమైంది. నా సంబంధమైన (భగవత్‌ సంబంధమైన) జ్ఞానంచేత ఇంక మీకు నరకాదులు, 
జననాదులు, పాపపుణ్యకర్మలు ఏవీ ఉండవు, అతీతమైన మోక్షం లభిస్తుంది. ఇది అసత్యం కాదు. 
విశే : కర్మాది అనుభవాలవల్ల స్వర్ణనరకాదులు, సంచిత కర్మఫలాలవల్ల పునర్జన్మాదులు, తిరిగి పాపపుణ్యకర్మాచరణం 
ఇది ఒక చక్రభ్రమణం. దీనినుండి తప్పించుకొనడం మోక్షస్థితి. దీనికై జపతపాదులు మాత్రమేగాక, భగవంతునియందు 
గాధభక్తి అవసరం. బ్ర హ్మేశ్వరాదులకుమాత్రమే అనుభవంలోనికి వచ్చిన ఈ మానసికస్థితి ప్రస్తుతం కృష్ణునివల్ల గోపికలకు 
అనుభవమైంది. గోపికల అనన్యభక్తి, జప, తప, దాన, ధర్మాది కర్మాచరణంకంటె శ్రేష్టమైందని భాగవత సందేశం. 
సీ అభిలభూతములకు ననయంబు నాదిమధ్యాంతరాంతర్చహిర్వాప్తి నైన 

ఘటపటాదికభూతకార్యంబులకు నుపాదానకారణములై తనరునట్టి 

గగనానిలానలకక్షోణులను భూతపంచకం బైకృ్యత వడయుంగాదె 

లోకంబులందుం బంచీకరణవ్యవస్థలచేత నట్టి భూతముల రీతి 


తే. గగనముఖభూతతత్కార్యకారణములం, దగిలి యాధారహేతుభూతంబ నైన 
నాకుం బర మన్య మొక్కం దెన్నంగ లేదు, విమలమతులార! మాటలు వేయు నేల? 1072 


458 శ్రీ మహాభాగవతము 


ప్రతి : విమలమతులార! = స్వచ్చమైన మనసులుగలిగిన ఓ గోపికలారా!; అఖిల భూతములకున్‌= సమస్త ప్రాణికోటికి; 
అనయంబు= ఎల్లప్పుడు; ఆది మధ్య+అంతర = మొదలు, మధ్య, చివరలైన స్థితులు; అంతన్‌+బహిర్‌ వ్యాప్తిని+ఐన = 
లోపల బయట (నెనే) వ్యాప్తమైన (స్థితిని, ఘట, పట+ఆదిక= కుండ, వస్త్రము (ఈ వస్తువులు తర్మశాస్తంలో కార్యకారణ 
సంబంధ ఉదాహరణలు) మొ; భూతకార్యంబులకున్‌ = భౌతికమైన పనులకు; ఉపాదాన కారణములు +ఐ= 
ప్రధానకారణములై) తనరు +అట్టి= ఒప్పుచున్నట్రి; గగన +అనిల +అనల-క -క్షోణులను = ఆకాశం, వాయువు, అగి నీరు, 
భూమి అనే; భూతపంచకంబు = పంచభూతాలు; ఐక్యత+పడయున్‌+కాదె! = కలిసి పనిచేస్తాయి గదా!; లోకంబుల+అందున్‌= 
సర్వలోకాల్తో; పంచీకరణవ్యవస్థలచేత= పంచభూత సమష్టి కారణస్థితిచేత; అట్టి భూతములరితి= ప్రాణులవలె; గగనముఖ= 
ఆకాశము మొదలైన; భూత = ప్రాకృతిక శక్తుల; తత్‌ +కార్యకారణములన్‌= వాటి కార్యకారణ సంబంధముచేత; తగిలి= 
సంబంధమున్నట్టి; ఆధారహేతుభూతంబు+ఐన= ఆధారకారణమైన; నాకున్‌= భగవంతుడైననాకు; పరము; అన్యము+ఒక్క్మడు+ 
ఎన్నంగలేదు= పరమైన, స్వకీయమైన ఒక్క అంశమైనా (పరిశీలించిన) లేదు; మాటలు వేయునేల= మాటలు అధికం 
అక్కరలేదు. 


తా; సర్వభూతాల్లో (సమస్త ప్రాణికోటిలో) జన్మ, జీవన, మృత్యువులు నేనే! లోపల, బయట నేనే వ్యాపించి ఉన్నాను. 
ఘటపటాది వస్తుజన్యతకు (సకలప్రాణి కార్యాలకు) ఉపాదానకారణాలైన పృథివ్యాపస్తేజోవాయురాకాశాలు (భూమి, 
నీరు, అగ్ని/తేజస్సు, వాయువు, ఆకాశం) వీటి ఐక్యకార్యఘటనకు నేనే కారణం. సకల లోకాల్లోని పంచీకరణ వ్యవస్థతో 
నడుపబడే ప్రాణులకు కారణమైన గగనాదిపంచభూతాలకు (పంచప్రాకృతికశక్తులకు) వాటి మధ్యగల కార్యకారణసంబంధం 
నేనే. ఆధారమూ నేనే. సర్వానికీ నేనే కర్తను. నాకు స్వపరభేధాలు లేవు. అంతా సమానమే! ఓ పడతులారా! ఇంతకన్న 
ఇంక ఎక్కువ చెప్పడమెందుకు? 


విశే :; 1. పంచభూతాల వ్యవస్థకు, సృష్టి స్థితిలయాలకు, ప్రాణికోటి జన్మ జీవన మృత్యువులకు, ఆధార ఆధేయాలకు, 
కార్యకారణాలకు సర్వానికి భగవచ్చక్తియే కారణమని బోధించిన శ్రీమద్భాగవతసారమంతా పోతన ఈ పద్యంలో పోత 
పోసినాడు 


2. ఘట పటా దిక భూతకార్యంబులు 
ఘటం (కుండ), పటం (వస్త్రం) మొ॥ పంచభూతాలచే ఏర్పాడిన కార్యరూపాలు. 


ఉదా : కారణం :; మట్టి; 


కార్యం : కుంద; 
కారణం : ప్రత్తి 
కార్యం :వస్తం 


కుండను చేసే కుమ్మరి - కర్త 
వస్త్రం నేసే సాలె - కర్త. 
పరమేశ్వర సంకల్పమే ఈ సృష్టికి కర్త. అలాగే, కరాణం : పంచభూతాలు, కార్యం | సృష్టి 


8. ఉపాదాన కారణం : ఏ కారణం లేనిదే కార్యం జరుగదో, కార్యంలో ఏ కారణం స్పష్టంగా తెలుస్తూ ఉంటుందో - అది 
ఉపాదాన కారణం. 


దశమస్కంధము - ఉత్తరభాగము 459 


ఉదా : కుండకు - మట్టి 
వస్త్రానికి - ప్రత్తి 
4. పంచీకరణం : పంచభూతాల గుణాలు ఒకదానితో ఒకటి సమ్మేళనం పొందటంవల్లనే ఈ సృష్టి ఏర్పడుతోంది. అలా 
సమ్మేళనం పొందడం అనే ప్రక్రియను 'పంచీకరణం' అని పేరు. 


ర్‌, పంచీకరణవ్యవస్థ ; ఐదు భాగాలుగా చేయడం అని అర్ధం! సకల జగత్తుకు కారణుదైన పరమాత్మ మొట్టమొదట 
అవయవాలు లేకుండా ఉండిన మూల పదార్ధాన్ని శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములనే ఐదు తన్నాత్రలుగా చేశాడు. అవి 
సూక్ష్మములై ఉండటంవలన తమోగుణాన్ని అధిష్టించి, వాటిని స్థూలంగా చేయసాగాయి. మొదట ఒక్కొక్క భూతాన్ని 
రెండుగాచేసి, అందొక భాగాన్ని అట్టే ఉంచి, తక్కిన సగభాగం ఒక్కొక్క దాన్ని నాలుగు భాగాలుగా చేశాడు. పిమ్మట 
ప్రతిభూతంయొక్క మిగిలిన, అర్ధబాగాన్ని తక్కిన భూతాల అష్టమాంశలను (1/8 భాగము) చేర్చి స్టూలనిర్మాణం చేశాడు. 
ఇలా, ప్రతిస్థ్రూలభూతంలో నిజాంశంసగం, తక్మిన భూతాంశలు సగమై ఉండేట్లు చేశాడు. 


(1/2+1/8+1/8+1/8+1/8=1) ఈ ప్రక్రియనే “పంచీకరణ వ్యవస్థ” అంటారు. 


తే. అనినం దెలివొంది వారు దేహాభిమాన, ములు సమస్తంబు విడిచి 'యో నలిననాభ! 
నిఖీలజగదంతరాత్మ! మానితచరిత్ర!, భక్తజనమందిరాంగణపారిజాత! 1078 


ప్రతి : అనినన్‌= శ్రీకృష్ణుడు ఈ విధంగా ప్రాకృతికరహస్యాల్ని భగవన్మూలశక్తిని విశదీకరించగనే; వారు= ఆ గోపికలు; 
తెలివి+ఒంది= వివేకాన్ని పొంది; దేహ+అభిమానంబులు; సమస్తంబు విదిచి= శరీరం పైగల (గ్రేమలను అన్నిటిని వదిలి; 
ఓ నలిననాభ= ఓ కృష్ణా; నిఖిలజగత్‌+అంతరాత్మ! = సమస్త జగాల్ని ఆత్మలో కలిగినవాడా!; మానిత చరిత= గౌరవింపతగిన 
గొప్ప చరిత్రకలవాడా!; భక్తజన= భక్తులయొక్క మందిర+అంగణ= ఇంటిపెరడులోని; పారిజాత= పారిజాతం 
చెట్టువంటివాడా!... 


తా ; మోహపరవశులైన ఆ గోపికలు శ్రీకృష్ణుని సర్వవ్యాప్త ఈశ్వరతత్వాన్ని భగవంతునినోటనే విని, వివేకాన్ని పొంది, తమ 
దేహాభిమానాల్ని విడిచారు. విష్ణుస్వరూపా! జగత్తులు నీలో నిల్పుకొన్నవాడా! భక్తుల కోర్కెలు తీర్చే పారిజాతమా! అని 
ప్రార్షించి 

థి 
తే. ఘోరసంసారసాగరోత్తారణంబు, ధీయుతజ్ఞానయోగిహృద్ధేయవస్తు 

వగుచుం జెలువొందు నీ చరణాంబుజాత, యుగళమును మా మనంబులం దగుల నీవె 1074 

ప్రతి : ఘఫోరసంసార సాగర= భయంకరమైన సంసారమనే సముద్రాన్ని ఉత్తారణంబు= దాటగలిగేది; ధీయుత జ్ఞానయోగి= 
బుద్ధిమంతులై, జ్ఞానమనే యోగాన్ని ఆచరించేవారు; హృత్‌+ధ్యేయవస్తువు= హృదయాలలో; ధ్యానం చేయదగిన అంశమైంది; 
అగుచున్‌ +చెలువు +ఒందు= అగుతూ సుందరమైన; నీ చరణ+అంబుజాత, యుగళమును= నీ పాదకమలాల జంటను; 
మా మనంబులన్‌= మా మనస్సుల్లో; తగులన్‌= స్థిరంగా ధ్యానించేలా; ఈవు+ఎ= ఇవ్వవయ్యా! (అని వేడినారు) 
తా : ఘోరమైన సంసారసముద్రాన్ని దాటించేవీ, జ్ఞానయోగులైనవారి హృదయాల్లో ్రతిష్టితమై ధ్యానింప తగిందై 
ప్రకాశించే నీ చరణ కమలాల్ని మా మనస్సుల్లో నిరంతరం ధ్యానించేలా వరమివ్వమని వేడినారు. 


460 శ్రీ మహాభాగవతము 


విశే : దేహికి ముందు దేహాభిమానం, ఆపై జ్ఞానసంపాదనం, ఆపై భగవద్భక్తి, ఆపై భగవల్లీనం - కాగల్టే ధ్యానయోగం - 
ఈ వరుసలో గోపికల పరిణతి ప్రదర్శించబడింది. కర్మయోగ, భక్తియోగ, జ్ఞానయోగాలు భగవత్సన్నిధికి సోపానక్రమం 
అని భాగవత సందేశం. 


క. అని వేడినం గృష్టుండు ముని, వినతుండు కరుణించి వల్లవీజనములు గో 

రిన యట్ల యిచ్చెం గరుణా, వననిధి సద్భక్తలోకవత్సలుం డంతన్‌. 1075 
ప్రతి: అని వేడినన్‌= ఇలా ప్రార్ధింపగా, కృష్ణుడు; మునివినతుడు= మునులచే నమస్మరింపబడేవాడు; కరుణ= దయ అనే; 
వననిధి= జలానికి న్థానంవంటివాడు; సత్‌ +భక్త లోకవత్సలుడు= శ్రేష్టులైన భక్తుల సమూహంపై వాత్సల్యం గలవాడు; 
అంతన్‌= అప్పుడు; వల్లవీ జనములు = గోపప్రీలు; కోరిన +అట్ల= వారు కోరుకొన్న విధంగా; కరుణించి= దయతో; 
ఇచ్చెన్‌= అనుగ్రహించాడు. 
తా : గోపికల ప్రార్ధనవిని, మునులచే నమస్మారాలు పొందేవాడు, కరుణాసముద్రుడు, భక్తులంటే అపారంగా వాత్సల్యంచూపే 
ఆ శ్రీకృష్ణుడు గోపికలు కోరినట్లుగా నిరంతరపదధ్యానాసక్తిని ప్రసాదించాడు. 
ఉ. ధర్శ్మతనూభవుం గని పదంబులకున్‌ నతుండై సపర్యలన్‌ 

నిర్మలభక్తిమై నడపి నీవును దమ్ములు బంధుకోటి స 

తృర్మ చరిత్రులై తగు సుఖంబుల నొప్పుచు నున్నవారెనా 

నర్మిలిం బాండవాగ్రజుండు న మ్మధుసూదనుతోడ నిట్లనున్‌. 1076 
ప్రతి : ధర్మతనూభవున్‌+గని= (యముధర్మరాజు కుమారుడైన ధర్మరాజును చూచి; పదంబులకున్‌ నతుదై= పాదాలకు 
నమస్కరించి; నిర్మల భక్తిమైన్‌= స్వచ్చమైన భక్తితో, సపర్యలన్‌= సేవలు; నడపి= చేసి నీవును, తమ్ములు, బంధుకోటి= 
నీవూ (ధర్మరాజు); తమ్ములైన తక్మిన పాండవులు నలుగురూ, బంధువులంతా, సత్‌+కర్మ చరిత్రులై= మంచి పనులు 
చేసేవారై; తగు సుఖంబులన్‌+ఒప్పుచున్‌+ఉన్నవారు+ఎ? = యోగ్యాలైన సుఖాలు అనుభవిస్తున్నారా? నాన్‌= అనగా; 
అర్మిలిన్‌= (ప్రేమతో; పాందవ+అగ్రజుడు= పాండుకుమారులలో పెద్దవాడైన ధర్మజుడు; ఆ+మధుసూదనునితోదన్‌ = 
ఆ శ్రీకృష్ణునితో; ఇట్లు+అనున్‌= ఇలా అన్నాడు. 
తా; అక్కడికి వచ్చి శ్రీకృష్ణుడు ధర్మరాజును చూచి, పాదాలకు నమస్కరించి, కపటంలేని భక్తితో సపర్యలుచేసి, “నీవూ, 
తమ్ములూ, బంధువులూ. సత్కర్మలు చేస్తూ సుఖంగా ఉన్నారా?” అని కుశలం అడుగగా, ధర్మరాజు శ్రీకృష్ణునితో ఇలా 
బదులిచ్చాడు. 
క. సరసిజనాభ! భవత్పద, సరసీరుహ మాశ్రయించు జను అతిసౌఖ్య 

స్పురణం బొలుపారుచు భువిం, జరియింపరె! భక్తపారిజాత! మురారీ! 1077 
ప్రతి : సరసిజనాభ= కమలం నాభియందు గలవాడా!; భక్తపారిజాత= భక్తులపాలిటి పారిజాతవృక్షమా!; ముర+అరీ! = 
ముర అనే రాక్షసుణ్ణి శత్రువుగా గలవాడా! శ్రీకృష్ణా! భవత్‌+పద సరసీరుహము= నీయొక్క పాదపద్మాల్ని ఆథయించు 
జనులు= ఆధారంగా గల్గిన ప్రజలు; అతిసాఖ్య స్ఫురణన్‌= గొప్ప సౌఖ్యస్ఫూర్తితో; పొలుపారుచున్‌= ప్రకాశిస్తూ; భువిన్‌= 
భూమిపై; చరింపరు+ఎ? = తిరుగుతారుకదా! 


దశమస్కంధము - ఉత్తరభాగము 46] 


తా : పద్మనాభుడా! మురారీ! నీవంటి భక్తపారిజాతాన్ని ఆశ్రయించిన భక్తజనులు నిత్యసంతుష్పులై ఉంటారుగదా! అని 
ధర్మరాజు జవాబు ఇచ్చాడు. 


వ. అదియునుం గాక 1078 
తా: ఇంకా 
సీ. సుమహితస్వప్నసుషుప్తిజాగరములన్‌ మూందవస్థలం బాసి వాండి మిగిలి 

వెలి నుందు లో నుందు; విశ్వమై యుందువు;, విశ్వంబు నీయందు వెలుంగుచుండు; 


భవదీయమహిమచేం బాటిల్లు భువనంబు, లుదయించు నొక వేళ నుడిగి మడుంగు; 
సంచితాఖందితాజ్ఞానివై యొప్పుచు నవిహతయోగమాయాత్మం దనరి 


తే. దురితదూరులు నిత్యముక్తులకుం జెంద, నలవియై పెంపు దీపింతు వంబుజాక్ష ! 
ఘనకృపాకర ! నఖిలవికారదూర!, నీకు మొైక్కెద సర్వలోకైకనాథ ! 1079 

ప్రతి ;: సుమహిత= గొప్పగా? స్వవ్న్వ కలలుకంటున్న స్థితి; సుషుప్తి= నిద్రావస్థ; జాగరములన్‌= మేల్మొనుట అనే; 
మూడు+అవస్థలన్‌= తెలివి, కల, నిద్ర అనే మూడు స్థితుల మనః్థితిని; పాసి= వదలిన అతీతస్థితిలో, వాడి మిగిలి= 
అతీతంగా ఉండి; వెలిన్‌+"ఉందు(వు)= బయట ఉంటావు; లోన్‌+ఉందు(వు)= లోపల ఉంటావు; విశ్వము +ఐ+ఉందువు = 
విశ్వమే నీవై ఉంటావు; విశ్వంబు నీ+అందున్‌ వెలుగుచున్‌+ఉండు= ఈ సమస్తవిశ్వమే నీలో భాసిస్తుంది; భవదీయ 
మహిమచేన్‌= నీ మహిమచే; పాటిల్లు= నడిచే; భువనంబులు= చతుర్దశ భువనాలు; ఉదయించున్‌= పుట్టాయి; 
ఒకవేళన్‌+ఉడిగి, మడుగు = మరొకమారు అణగి, నశించి పోతూంటుంది; సంచిత +అఖండిత +జ్ఞానివి+ఐ= నిధిగా ఉన్న 
గొప్ప జ్ఞానస్వరూపివై; ఒప్పుచున్‌= ప్రకాశిస్తూ అవిహిత= లోబదని; యోగమాయ +ఆత్మన్‌+తనరి= యోగమాయతో 
కూడిన రూపంతో ఒప్పి; దురితదూరులు= పాపానికి దూరంగా ఉందేవారికి; నిత్యముక్తులు= భవబంధాలను సర్వదా 
వదిలినవారికికూడా; చెందన్‌+అలవి+ఐ= పొందుటకు శకృ్యమై; పెంపు దీపింతువు= అతిశయంగా ప్రకాశిస్తావు; అంబుజాక్ష= 
కమలాల వంటి కన్నులుకలవాడా; ఘనకృప+ఆకర= గొప్పనైన దయకు నిలయమైనవాడా!; అఖిలవికారదూర= సమస్తాలైన 
వికారాలకు; దూరంగా ఉన్నవాడా!; సర్వలోక +ఏకనాథ= అన్ని లోకాలకు (నీవు మాత్రమే) ఈశ్వరుడవైనవాడా!; శ్రీకృష్ణా! 
నీకు (మొక్కెదన్‌= నీకు నమస్కరిస్తున్నాను. 


తా; కృష్ణా! జాగ్రదాదిఅవన్థాత్రయానికి నీవు అతీతుడివి. సర్వత్ర వ్యాపించినవాడివి. విశ్వంలో నీవు, నీలో విశ్వం 
ఉన్నాయి. విశ్వాన్ని నిలిపి ఉంచేది నీవే. సర్వభువనాలు నీలోపుట్టి; నీలో స్థితికల్టీ, నీలోనే నశిస్తాయి. అఖండ జ్ఞానస్వరూపుడివి. 
యోగమాయను నీలో ధరించినవాడివి. పుణ్యాత్ములు, నిత్యముక్తులైన యోగులైనవారికిసైతం లభించేవాడివి. నీరజాక్షుడివి, 
నిఖిలలోకేశ్వరుడివి, దయాసముద్రుడివి, సమస్త వికారాలూ దూరంచేసే ఓ జగద్రక్షకా! నీకు నమస్కరిస్తున్నాను అని 
ధర్మజుడు స్తుతించాడు. 


విశే :; 1. భాగవతం దశమస్మంధం అంతా కృమ్ణావతారగాథ, భగవత్తత్త్వం, భగవంతుణ్ణి చేరే జీవన విధానం, విశ్వమూలాలు - 
వీటిమీదే విషయం కేంద్రీకృతమౌతుంది. సందర్భోచితంగా ఆయాపాత్రల రూపంలో భగవన్నుతి సువ్యక్తమౌతుంది. తనకు 
పాదాభివందనంచేసి నమస్కరించిన శ్రీకృష్ణుణి ధర్మజుడు స్తుతించిన ఈ విధానంలో ధర్మజుడు నిమిత్తంగా వ్యాసమహర్షి 
సర్వలోకులకూ భగవత్తత్త్రం సువ్యక్తం చేస్తున్న సందర్భముది. 


462 శ్రీ మహాభాగవతము 


క. అని వినుతించిన నచ్చటి, జనపాలకబంధుమిత్రసకలజనములున్‌ 

విని యనురాగిల్లిరి నె, మృనముల నానంద జలధిమగ్నులు నగుచున్‌. 1080 
ప్రతి : అని వినుతించినన్‌= ఇలా ధర్మరాజు స్తుతించగా; అచ్చటి జనపాలక, బంధు, మిత్ర సకలజనములున్‌= అక్కడ 
ఉన్న రాజులు, కృష్ణుని బంధువర్దము, మిత్రులు, మిగిలినవారలు; నెజ+మనములన్‌= నిందైన మనస్సులతో; విని= 
శ్రీకృష్ణుని దివ్యత్వాన్ని గూర్చి విని ఆనంద జలధి మగ్నులున్‌+అగుచున్‌= ఆనందమనే సముద్రంలో మునిగినవారై; 
అనురాగిల్లిరి= సంతోషపడ్డారు. 
తా ; ఈ విధంగా ధర్మరాజు శ్రీకృష్ణుణి స్తుతించగా అక్కడ ఉన్న రాజులు, బంధువులు, మిత్రులు, గోపాలకులు, తదితరులు 
నిండైన మనసుతో సంతోషంతో విన్నారు. 


తే. అట్టి యొప్పగువేళ నెయ్యంబు మెజసి, యొక్కచోటను సంతోషయుక్తు లఅగుచు 
దానవాంతకసతులును ద్రౌపదియును, గూడి తమలోన ముచ్చట లాడుచుంది. 1081 
ప్రతి : అట్టి= అటువంటి; ఒప్పు+అగువేళ= చకృని సమయంలో; నెయ్యంబు మెజసి= స్నేహం అతిశయించగా; ఒక్కచోటను= 
ఒకేచోట; సంతోషయుక్తులు +అగుచున్‌= సంతోషించేవారవుతూ; దానవ +అంతక సతులును = (రాక్షసుల్ని సంహరించే) 
శ్రీకృష్ణునిభార్యలు; దాపదియును +కూడి= పాండవపత్నితోకలసి; తమలోన= పరస్పరం; ముచ్చటలు +ఆడుచుండి= సల్లాపాలు 
సలుపుతుందగా... 
తా ; అటువంటి చక్కని సందర్భంలో స్నేహంతోకూడి, ఒకేచోట గుమిగూడి, కృష్ణుని భార్యలు, ద్రౌపది ఆనందంగా 
సరసల్లాపాల్లో మునిగి ఉండగా 


$ లక్షణ యను శ్రీ కృష్ణుని యప్రమభార్య ద్రౌపదీ దేవికి. దన వివాహ వృత్తాంతంబు దెలుపుట 1 


వ. అట్టియెడం గృష్ట కథావిశేషంబులు పరితోషంబున నుగ్గడించుచుం బ్రసంగవశంబున నా రుక్మిణీదేవి 
మొదలగు శ్రీకృష్ణుభార్యలం గనుంగొని పాంచాలి యిట్లనియె. “మిమ్ముం బుండరీకాక్షుండు వివాహం 
బయిన తెజంగులు వినిపింపుం డన వారును దమ పరిణయంబుల తెజంగులు మున్నునే నీకుం జెప్పిన 
విధంబున వినిపించి; రందు సవిస్తరంబుగాం దెలియం బలుకని మద్రరాజకన్యకావృత్తాంతం బా మానిని 
పాంచాలికిం జెప్పినవిధంబు విను మని శుకుండు పరీక్షిన్నరేంద్రున కిట్లనియె. 1082 


ప్రతి : అట్టి+ఎడన్‌= ఆ సమయంలో; కృష్ణ కథావిశేషంబులు= శ్రీకృష్ణుని జీవిత గాథలు; పరితోషంబునన్‌= సంతోషంగా; 
ఉగ్గడించుచున్‌= వెల్లడిస్తూ ప్రసంగవశంబునన్‌= మాటల సందర్భంగా; ఆ, రుక్కిణీదేవి, మొదలగు, శ్రీకృష్ణు, 
భార్యలన్‌+కనుంగొని= శ్రీకృష్ణుని దేవేరులను చూచి; పాంచాలి +ఇట్లు+అనియెన్‌= పాంచాలి (ద్రౌపది) ఇలా అంది; 
మిమ్మున్‌= మిమ్మల్ని పుండరీక +అక్షుండు= (తెల్ల కలువలవంటి కన్నులు కల) శ్రీకృష్ణుడు; వివాహంబు+అయిన; తెజింగులు= 
పెళ్లిచేసికొన్నవిధాలు; వినిపింపుండు +అనన్‌= చెప్పండనగా, వారును; తమ పరిణయంబుల తెజఖంగులు= తమ పెళ్లిళ్లముచ్చట్లు; 
మున్ను పూర్వ; నేన్‌= నేను; నీకున్‌+చెప్పిన విధంబునన్‌= నేను (శుకుడు); నీకు చెప్పిన ప్రకారంగా; వినిపించిరి= 
చెప్పారు; అందు సవిస్తరంబు +కాన్‌+తెలియన్‌+పలుకని= వారిగాథల్లో విపులంగా గతంలో తెలియజెప్పని; మద్ర రాజకన్యకా 


దశమస్కంధము - ఉత్తరభాగము 463 


వృత్తాంతంబు= మ్రదేశాధిపతి కూతురు లక్షణాదేవి వివాహకథ; ఆ మానిని= ఆ లక్షణ; పాంచాలికిన్‌+చెప్పిన విధంబు= 
ద్రౌపదికి చెప్పిన విధానం; వినుము+అని; శుకుండు పరీక్షిత్‌+నరేంద్రునికి = శుకమహర్షి పరీక్షిత్తు మహారాజుకు; 
ఇట్లు+అనియెన్‌= ఇలా చెప్పాడు. 


తా; ముచ్చటలో భాగంగా శ్రీకృష్ణునిగాథలు చెప్పుకుంటుండగా (ద్రాపదీదేవి, రుక్కిణి మొదలగు కృష్ణుని దేవేరుల్సి 
మీ మీ వివాహవృత్తాంతాల్ని చెప్పండనగా వారు శ్రీకృష్ణుణ్లి పరిణయమాడిన విధం వివరించారు. ఓ పరీక్షిన్మహారాజా! 
అది నేను నీకు గతంలో చెప్పాను. ఒక్క లక్షణాదేవి కథమాత్రం ఆమె ద్రౌపదికి చెప్పిన వృత్తాంతము ఇపుడు సవిస్తరంగా 
చెప్తానని శుకుడన్నాడు. 


సీ, పాంచాలితో మద్రపతిసుత యిట్లను సంగీతవిద్యావిశారదుండు 
నారదుచేతి వీణాస్వనకలిత మై నట్టి గోవిందకథామృతంబు 
దవిలి యేం గ్రోలి చిత్తము దన్మయత్వంబు నొంది మోదించుచు నుండునంత 
దుహితృవత్సలుండు మద్ద్గురుండు దా నది విని సదుపాయ మొక్కటి మదిం దలంచి 


తే. చదల నెబ్భంగి నైన గోచరము గాక, వారిమధ్యములో నభివ్యాప్తి దోంచు 
మత్స్యయంత్రంబు కల్పించి మనుజు లెంత, వారి కైనను దివ్వ మోవంగరాని. 10838 


ప్రతి : పాంచాలితో= పాంచాల రాజపుత్రి ద్రౌపదితో; మద్రపతి సుత= మద్రదేశాధిపతి అయిన బృహత్సేనునికూతురు, 
ఇట్లు+అను= ఇలా అంది; సంగీత విద్యావిశారదుండు= సంగీత శాస్త్రంలో నైపుణ్యంగల్లిన; నారదు చేతి= నారద మహర్షి 
చేతిలోగల; వీణా స్వనకలితము+ఐనట్టి= 'మహతి అనే పేరుగల వీణానాదంతో పాటు కలిపిన; గోవింద కథా+అమృతంబు= 
అమృతవంటి శ్రీకృష్ణుని కథ (గానం చేయగా); తవిలి= తగిలి= ఆకర్షితురాలనై; ఏన్‌+క్రోలి= నేను ఆస్వాదించి; చిత్తము= 
మనస్సు; తద్‌+మయత్వంబున్‌+ఒంది= పరవశత్వాన్ని పొంది; మోదించుచున్‌+ఉండునంత = సంతోషిస్తూ ఉందగా; 
దుహితృ వత్సలుడు= కూతురుపట్ల (మిక్షిలి) (ప్రేమగల్లిన; మద్‌+గురుడు= నా తండ్రి; తాన్‌+అది, విని= నా ప్రేమను 
తెలుసుకొని; మదిన్‌= తన మనస్సులో; ఒక్కటి= ఒక; సత్‌+ఉపాయము= మంచి ఉపాయం; తలచి= భావించి; చదలన్‌= 
ఆకాశంలో; ఏ+భంగిన్‌+ఐనన్‌= ఏవిధంగా కూడా; గోచరమున్‌+కాక= కనబడకుండా; వారి మధ్యములోన్‌= నీళ్లనడుమ; 
అభివ్యాప్తి= చక్కగా వ్యాప్తమై (విస్తరించి); తోంచు= కనబడే; మత్స్యయంత్రంబు= మత్స్యయంత్రాన్ని కల్పించి; 
మనుజులు+ఎంతవారికిన్‌+ఐనను= ఎంతటి (బలాధ్యులైన) వారికినైన; తివ్వ= తీయుటకు; మోవన్‌+కన్‌= మోయడానికి; 
రాని= వీలుకాని... 


తా : ద్రౌపదితో లక్షణ తననుగూర్చి ఇలా చెప్పింది. సంగీత విశారదుడైన నారదుడు వీణావాదన తోడుచేసుకొని శ్రీకృష్ణుని 
కథల్ని పాటలుగా పాడి వినిపించగా, నేను వాటికి ఆకర్షితురాలనై, శ్రీకృష్ణుల్లే మనస్సునందు నిల్పి తన్మయురాలనై 
ఉండగా, ఆ విషయం తెలిసిన మా తండ్రి నామీద (ప్రేమతో, శ్రీకృష్ణునకే ఇచ్చి నన్ను పెళ్లి చేయడానికి ఇతరరాజులకు 
కోపం రాకుండా ఒక ఉపాయం పన్నాడు. ఆకాశంలో ఉంచినా, ఎవరికీ కనబదకుండ, కింద నీటిలో మాత్రం ప్రతిబింబం 
కనబడేట్లు మత్స్యయంత్రాన్ని ఏర్పాటుచేశాడు. ఎంతటి గొప్పవాళ్లకైనా కదిలించడానికీ, అల్లెైత్రాడు ఎక్కిరావడానికీ వీలుకాని 


విశే : లక్షణకు శ్రీకృష్ణునిపై మక్కువ కల్గడానికి నారదుడు కారణం. ఆమె (డ్రేమ తండ్రికి తెలిసింది. తండ్రికి పుత్రికపై 
అమితానురాగం. ఆయనకు అందుకే “దుహితృవత్సలు” దని విశేషణం వాడబడింది. కృష్ణుడుమాత్రం ఛేదించగల్దేటట్స్లు, 


464 శ్రీ మహాభాగవతము 


ఇతరులెవ్వరికీ సాధ్యంకాని ఒక ్రత్యేమైన మత్స్యయంత్రాన్ని స్వయంవరానికై ఏర్పాటుచేశాడు. అర్జునుని 
మత్స్యయంత్రభేదనంలో చేప కనబడుతుంది. ఇక్కడ పైన చేప కనబడదు. అదీ విశేషం. శ్రీకృష్ణుడు విలువిద్యలో అర్జునునికన్నా 
మేటి అని తెలుస్తూంది. 


తే. ధనువుం బవిచందనిష్టురాస్తంబు నచట, సంచితంబైన గంధపుష్పాక్షతలను 
బూజ గావించి యునిచి యే పురుషుందేని, నిద్ధబలమున నీ చాప మెక్కు వెట్టి. 1084 


ప్రతి :; ధనువున్‌= ధనుస్సునూ; పవి= వజ్రాయుధంవంటి; చండ= భయంకరమైన; నిష్టుర+అ(స్తంబున్‌= కఠినమైన 
బాణాన్ని ఉంచి; అచ్చట = మత్స్యయంత్రసమీపంలో; సంచితము+ఐన = వినియోగానికి ఉంచబడిన; గంధపుప్ప+అక్షతలను= 
సుగంధలేపనాలు, పువ్వులు, అక్షతలతో; పూజ+కావించి; పూజచేసి; ఉనిచి= ఉంచి; ఏ పురుషుడు+ఏనిన్‌= ఏ మగవాదైనా; 
ఇద్ధబలమునన్‌= ప్రకాశమానమైన బలంతో; ఈ చాపము+ఎక్కుపెట్టి= ఈ ధనుస్సు ఎక్కుపెట్టి (బిగించి)... 
తా : ధనుస్సునూ, వజ్రాయుధంతో సమానమైన బాణాన్ని మత్స్యయంత్రంవద్ద గంధాక్షతలు, పుష్పాలతో పూజించి, 
“ఏ పురుషుడైనా ఈ ధనుస్సు ఎక్కుపెట్టి 
క. ఈ సాయకంబు నారిం, బోసి వెసన్‌ మత్స్వ్యయంత్రమున్‌ ధరం గూలన్‌ 

వేసిన శౌర్యధురీణుండు, నాసుత వరియించు నని జనంబులు వినంగన్‌. 1085 
ప్రతి : ఈ సాయకంబు= ఈ బాణం; నారిన్‌+పోసి= అల్లెతాటికి సంధించి; వెసన్‌= వేగంగా; మత్స్యయంత్రమున్‌ = చేప 
ప్రతిబింబించేలా ఏర్పర్పిన యంత్రాన్ని ధరన్‌+కూలన్‌= నేలపై పడగా; వేసిన= విడిచిన; శౌర్యధురీణుడు= శూరత్వంచే 
నేర్పరియైనవాణ్ణి; నా సుత= నా కూతురు; వరియించున్‌+అని= పెళ్లాడుతుందని; జనంబులు వినంగన్‌= ప్రజలంతా 
వింటుండగా (చాటెనని,)... 
తా : ఈ బాణాన్ని విల్లుకు ఎక్కుపెట్టి, మత్స్వయంత్రాన్ని నేలగూల్చిన ధనుర్విద్యా నైపుణ్యంగల శూరుణ్ణి నా కూతురు 
వరిస్తుందని అందరూ వింటుండగా (ప్రకటించాడు) 
క. చాటించిన న వ్వార్తకుం, బాటించిన సంభ్రమముల బాణాసన మౌ 

ర్వీ టంకార మహారవ, పాటితశాత్రవులు బాహుబలసంపన్నుల్‌. 1086 
ప్రతి : చాటించినన్‌= మద్రాధిపతి చాటించగా; ఆ+వార్తకున్‌= ఆ ప్రకటనకు; పాటించిన= అనుగుణమైన; సంభ్రమములన్‌= 
తొట్రుపాటులతో; బాణ+ఆసన = ధనుస్సులయొక్క మౌర్వీ= అల్లెతాటి; టంకార= ధ్వనియొక్క్స మహారవ= గొప్పధ్వనిచే; 
పాటితశాత్రవులు= చీల్చబడిన శత్రువులుగలవారు; బాహుబల సంపన్నులు= భుజబల సంపదగలవారు... 
తా: మాతండ్రి చాటింపు వేయిస్తే విని దానికనుగుణంగా, నన్ను వివాహమాడాలనే వేగిరపాటుతో గొప్పగొప్ప ధనుర్ధరులైన 


రాజులు 


క. సుందరతనులు దదుత్సవ, సందర్శనకుతుకు లమితసైన్యులు భూభృ 
న్నందను లేతెంచిరి జన, నందితయశు లగుచు మద్రనగరంబునకున్‌. 1087 


దశమస్కంధము - ఉత్తరభాగము 465 


ప్రతి : సుందరతనులు= అందమైన శరీరాకృతిగలవారు; తద్‌+ఉత్సవ సందర్శనకుతుకులు= ఆ పెండ్లి సంబరాన్ని 
చూడాలనే ఉబలాటంగలవారు; అమిత సైన్యులు= గొప్పసైన్యంతో కూడినవారై; భూభృత్‌+నందనులు= రాజకుమారులు; 
జన నందితయశులు+అగుచున్‌= ప్రజలచే పొగడబడే కీర్తిగలవారై; మద్రనగరంబునకున్‌= మద్రనగరానికి; ఏతెంచిరి= 
వచ్చారు. 

తా : వివాహసంబరాన్ని చూచే ఉబలాటంగలవారు అయిన అందమైన రాజకుమారులు క్రీర్షిమంతులు అమిత సైన్యాలతో 
మద్రనగరానికి వచ్చారు. 


క. చనుదెంచినవారికి మ, జ్ఞనకుండు వివిధార్చనములు సమ్మతిం గావిం 

చిన నా బాహుబలాథ్యులు, ధనువుం జేరంగ నరిగి థైర్యస్పూర్తిన్‌. 1088 
ప్రతి : చను+తెంచిన= వచ్చిన; వారికిన్‌= రాజులకు; మత్‌+జనకుండు= మా తండ్రి సమ్మతిన్‌= సంతోషంగా; 
వివిధ+అర్భనములు= అనేకంగా పూజలు (అతిథి మర్యాదలు); కావించినన్‌= చేయగా; ఆ బాహుబల+ఆధ్యులు = 
బలమైన భుజశక్తితో గొప్పవారైన ఆ రాజులు; ధైర్యస్సూర్తిన్‌= ధైర్యం స్ఫురించేలా? ధనువున్‌= వింటిని; చేరన్‌+కన్‌+అరిగి= 
దగ్గరగా వెళ్లి... 
తా; స్వయంవరానికి వచ్చిన రాజుల్ని అర్హ ట్టి పాద్య, మజ్జన, భోజనవసతి తాంబూలాది అతిథిమర్యాదలతో సంతోషంగా 
ఆహ్వానించినాడు. మహాబలులైన వారు స్వయంవరమంటపంలో మత్స్వయంత్రభేదనానికి సన్నద్ధులై భైర్యంగా ధనుస్సు 
దగ్గరగా పోయి 
వ. ఇట్లు దగ్గథి యద్ధనువుం గనుంగొని. 1089 
ప్రతి : ఇట్లు= ఈ విధంగా; డగ్గటి= సమీపించి; ఆ+ధనువున్‌= ఆ విల్లును; కనుంగొని= చూచి... 
తా : ఇలా సమీపించి ఆ ధనుస్సును చూచి 
ఉ. కొందటు పూనలేక చనం, గొందటలు పూని కదల్పలేక పోం, 

గొంద టొకింత యొత్త, నొక కొందటజు మోపిడలేక దక్కంగాం, 

గొంద ఉొకింత యొక్కిడుచుం, గోరి నృపాలకు లిట్లు సిగ్గునుం 

జెంది తలంగి పోవుచును సీ యిట కేంగుట నీతిత ప్పనన్‌. 1090 
ప్రతి : కొందజఖు= వచ్చినవారిలో కొద్దిమంది; పూనలేక = సిద్ధపడలేక; చనన్‌= వెళ్లిపోగా, కొందటజు; పూని కదల్పలేక= 
సిద్ధపడి విల్లును కదిలించలేక పోన్‌= తొలగిపోగ్యా కొందజు +ఒక +ఇంత+ఎత్తన్‌= మరికొద్ది మంది విల్లును కొంచెం 
ఎత్తగా? ఒక కొందజు మోపు+ఇడలేక= మరికొందరు విల్లును నేలపై నిలబెట్టలేక; తక్కన్‌+కాన్‌= తొలగగా; కొందజు+ 
ఒకింత +ఎక్కిడుచున్‌= మరికొందరు కొంచెం ఎక్కుపెట్టగా; కోరి= మత్స్యయంత్రాన్ని కొట్టగోరి; ఇట్స్టు, నృపాలకులు= 


రాజులు; సిగ్గునున్‌+చెంది= సిగ్గుపడి తలంగి పోవుచున్‌= తొలగిపోతూ “స +ఇటకున్‌+ఏగుట(వచ్చుట) నీతి తప్పు”+ 
అనన్‌= ఛీ ఇక్కడకు వచ్చుట నీతి బాహ్యమైందని అనుకొంటూ... 


466 శ్రీ మహాభాగవతము 


తా : సభాప్రాంగణంలో కొందరు ధనుస్సు వద్దకే వెళ్లక, వెళ్లినా కొందరు కదల్బలేక, కొందరు కొంచెమెత్తి విఫరురై, 
కొందరునేలపై ఉంచి, అల్లెత్రాడు బిగించి, మరికొందరు బాణం బిగించలేక సిగ్గుపడి, “భీ! ఇక్కడికి రావడమే పెద్ద తప్పు” 
అనుకొంటూ 


వ. అట్టియెడ. 1091 
ప్రతి : అట్టి+ఎడన్‌= ఆ సమయంలో... 


క. _భీముండు రాధేయుండు ను, ద్దామగతి న్నెక్కు ద్రోంచి తగ నమ్మీనం 

బేమణక దిరుగుచుంటయుం, దా మేమియు నెజుంగలేక తలంగిన పిదపన్‌. 1092 
ప్రతి : భీముడు; రాధేయుడు= కర్ణుడు; ఉద్దామగతిన్‌= భీకరంగా; ఎక్కన్‌+త్రోచి= ఎక్కుపెట్టి బాణంవేసి తగన్‌+ఆ+మీనంబు= 
ఆ మత్స్యం చక్కగా; ఏమజక+తిరుగుచుంటయున్‌= వేగంగా ఆగకుండా పైన తిరుగుతుండగా; ఏమియున్‌+ఎజుగలేక = 
కొంచెంకూడా కనుక్కోలేక; తలంగిన పిదపన్‌= వెళ్లిన తరువాత... 


తా: భీముడూ, కర్ణుడూ ఆర్భాటంగా ముందుకు వచ్చి, విల్లు ఎక్కుపెట్టి బాణంవేసి, ఆ మత్స్యం అలుపెరుగని రీతిగా 
వేగంగా పైన తిరుగుతుంటే - దాన్ని కనుక్కోలేక విఫలురై వెనుతిరిగిన తరువాత 


క. అమరేంద్రతనయుం డ మ్మ, త్యము నేయ నుపాయ మెటింగి తగ నేసియు మీ 
నము దదుంపలేక సిగ్గున, విముఖుం డై చనియె నంత వికలుం డగుచున్‌. 1098 


ప్రతి : అమర+ఇంద్ర తనయుడు= దేవతల ప్రభువు ఐన ఇంద్రునికొడుకు - అర్జునుడు; ఆ+మత్స్యమున్‌+ఏయన్‌= 
ఆ యంత్రపుచేపను పడవేయడానికి; ఉపాయము+ఎజిగి= తగిన విధానం తెలిసినవాడైై తగన్‌+ఏసియు= సరిగ్గా బాణం 
వేసికూడా; మీనము+త్రుంపలేక= చేపను పడగొట్టలేక; సిగ్గున విముఖుండు+ఐ= సిగ్గుతో ముఖం తిప్పుకొని; 
వికలుండు+అగుచున్‌= చిన్నబోయినవాదై; అంతన్‌ చనియెన్‌= అప్పుడు వెనుదిరిగి పోయినాడు. 


తా : ఇంద్ర తనయుడైన అర్జునుడు మత్స్యయంత్రాన్నికొట్టే ఉపాయం తెలిసినవాదైనా, బాణంవేసి, చేపను పడగొట్టలేక 
విముఖుడై, వికలమనస్స్ముడై తిరిగిపోయాడు. 


వ. ఇట్లు సకలరాజకుమారులుం దమతమప్రయత్నంబులు విఫలంబుబైన ముఖారవిందంబులు 
ముకులించి దైన్యంబున విన్ననై చూచుచున్న యెడ. 1094 


ప్రతి : ఇట్లు= ఇలా సకల రాజకుమారులున్‌= స్వయంవరానికి వచ్చిన అందరు రాకుమారులందరూ; తమతమ 
ప్రయత్నంబులు= ఎవరికి వారు చేసిన ప్రయత్నాలు; విఫలంబులు+ఐన= విఫలం కాగాా ముఖ+అరవిందంబులు = 
కమలములవంటిముఖాలు; ముకుళించి= ముడుచుకొని; దైన్యంబునన్‌ +విన్నన్‌ +ఐ = దీనత్వంచే చిన్నబోయి; 
చూచుచున్‌+ఉన్న+ఎడ = చూస్తున్న సమయంలో... 


తా ; వచ్చిన రాజకుమారులంతా మత్స్యయంత్రాన్ని ఛేదించే యత్నాలుచేసి అవి వమ్ముకాగా, చిన్నబోయి, దిగులుతో 
కూడిన ముఖాలతో చూస్తుండగా 


దశమస్కంధము - ఉత్తరభాగము 467 


చ. సరసిజ పత్రలోచనుండు చాపము సజ్యము సేసి యుల్లస 
చ్చర మరింబోసి కార్ముకవిశారదుందై యలవోక వోలె ఖే 
చర మగు మీనముం దునిమె సత్వరతన్‌ సురసిద్ధ సాధ్య ఖ్ధే 
చరజయశబ్ద మొప్పం బెలుచం గురిసెం దివిం బుష్పవర్షముల్‌. 1095 


ప్రతి : సరసిజపత్రలోచనుడు = తామరరేకులవంటి కన్నులు కల శ్రీకృష్ణుడు; చాపమున్‌= వింటిని; స+జ్యముచేసి= 
అల్లైత్రాడుతో కూడుకొన్నదానిగా చేసి ఉల్లసత్‌+శరము= ప్రకాశిస్తున్న బాణం; అరిన్‌+పోసి= నారిని మధ్యలో బిగించి; 
కార్ముక విశారదుడై= బాణ ప్రయోగంలో నేర్చరిగా ఉండి; ఖేచరమగు= ఆకాశంలో తిరుగాద్వే మీనమున్‌= యంత్రపుచేపను; 
సత్వరతన్‌= వేగంతో; అలవోకక+పోలె= తేలికగా; తునిమెన్‌= కూల్చాడు; సుర, సిద్ద, సాధ్య, ఫోచర= దేవతలు, సిద్దులు, 
సాధ్యులు, ఆకాశసంచారులైన దేవజాతులవారియొక్క జయశబ్దము= జయ అనే శబ్దం; ఒప్పన్‌= బాగా పలుకుతుండగా; 
దివిన్‌= ఆకాశంనుండి, పుష్పవర్షముల్‌= పూలవానలు, పెలుచన్‌= దట్టంగా; కురిసెన్‌= వర్షించాయి. 


తా; శ్రీకృష్ణుడు వింటికి అల్లెత్రాడుకట్టి, మెరిసే బాణాన్ని సంధించి, తన విలువిద్యా నైపుణ్యం ప్రకాశించగా ఆకాశంలో 
తిరుగాదే యంత్ర మీనాన్ని కూలవేశాడు. సురసిద్ధాదిదేవజాతులు జయజయ ధ్వానాలు చేశారు. ఆకాశంనుండి పూలవాన 
కురిసింది. 


వ. అయ్యవసరంబున నేనుం బరితువ్టాంతరంగనై పరమానందవికచ వదనారవింద నగుచు, నిందిందిర 
సన్నిభంబులగు చికురబ్బృందంబులు విలసదలికఫలకంబునం దళుకు లొలుకు ఘర్మజలకణంబులం గరంగు 
మృగమదతిలకంపు టసలున మసలుకొనినం గరకిసలయంబున నోసరించుచు మిసమిస మను 
మెజుంగుగములు గిజికొన నెజిగౌను వదవడ వడంక నప్పుడు మందగమనంబున. 1096 


ప్రతి : ఆ+అవసరంబునన్‌= ఆ సమయంలో; ఏనున్‌= నేను కూడా; పరితుష్ట+అంతరంగన్‌+ఐ= బాగా సంతృప్తి చెందిన 
హృదయం కలదాన్నై పరమ+ఆనంద వికచ= గొప్ప ఆనందంచే వికసించిన; వదన +అరవిందన్‌ +అగుచున్‌ = 
ముఖకమలంకలదాన్నై ఇందిందిర సన్నిభంబగు= తుమ్మెదలతో సమానమైన; చికుర బృందంబులు= వెంట్రుకల సమూహాలు; 
విలసత్‌+అలిక ఫలకంబునన్‌= వికసించిన నుదుటి భాగంలో; తళుకులు +ఒలుకు= వెలుగులు చిమ్మే; ఘర్శ్మజల కణంబుల= 
చెమట బిందువులతో; కరంగు = కరిగిన; మృగమద తిలకము+అసలున = కస్తూరి తిలకంయొక్క బురదలో; మసలుకొనినన్‌= 
చిక్కగా కరకిసలయంబునన్‌= చిగురుటాకువంటి చేతితో; ఓసరించుచున్‌= తొలగించుకొంటూ; మిసమిస+అను= తళకులీనే; 
మెజుంగు గములు= మెరుపుల గుంపులు; గిటికొనన్‌= వ్యాపించగా; నెటి+కౌను= అందమైన నడుము వడవడ వడంకన్‌= 
గజగజలాడుతూ వణకుతూండగా; అప్పుడు= ఆ సమయంలో; మంద గమనంబునన్‌= మెల్లగానడుస్తూ... 


తా; ఆ సమయంలో అంతులేని ఆనందం కల్గింది. ముఖం వికసించింది. సంభ్రమంవల్ల కల్గిన చెమట బిందువులు 
ఫాలభాగాన కారి కస్తూరితిలకాన్ని చిత్తడిచేయగా, ఆ రేఖల్లో చిక్కుకున్న తుమ్మెదల గుంపుల్లాంటి నల్లనికురుల్ని చిగురుటాకు 
చేతులతో పక్కకు జరుపుతూ, తళుకులీనే మోముపై మెరుపులు వ్యాపించగా, అందమైన నడుము వణకుతుండగా మెల్లని 
నడకలతో 


468 శ్రీ మహాభాగవతము 


విశే : కృష్ణుడు కాక ఇతరులు మత్స్యయంత్రంకొడితే, వారినే పెళ్లాడవలసిన లక్షణకు తా నిష్టపడిన కృష్ణుడే మత్స్యయంత్రాన్ని 
భేదించడం వల్ల ఆమెకు అంతరంగం ఆనందంతో నిండింది. దానివల్ల ఉద్విగ్నత, స్వేదం, వణుకు ఏర్పడగా, నడుము 
వణుకుతుండగా, మెల్లగా నడుస్తూ 


చ. లలితపదాబ్ద్బనూపురకలధ్వనితో దరహాసచంద్రికా 

కలితకపోలపాలికలం గప్పు సువర్ణవినూత్నరత్న కుం 

డల రుచు లొప్పం గంకణర్వుణంకృతు లింపెసలార రంగ భూ 

తలమున కేగుదెంచి ముఖతామరసం బపు దెత్తి చూచుచున్‌. 1097 
ప్రతి : లలిత= మృదువైన; పద+అబ్ద= కమలాలను పోలిన పాదాలందలి; నూపుర= కాలి అందెల; ధ్వనితో= మనోహరమైన 
చప్పుడుతో; దరహాస చంద్రికా కలిత= చిరునవ్వు వెన్నెలలతో కూడుకొన్న కపోల పాలికలన్‌+కప్పు= గండస్థలాల్ని కప్పే; 
సువర్ణవినూత్న రత్నకుండల రుచులు+ఒప్పన్‌= బంగారంతో చేసిన కొత్తరత్నాల చెవికమ్మల కాంతులతో ప్రకాశించగా; 
కంకణరుణంకృతులు+ఇంపు +ఎసలార = చేతికడియాల రుణత్‌ ధ్వనులు అందంగా అతిశయించగా; రంగ 
భూతలమునకున్‌+ఏగుదెంచి= సభామంటపానికి వచ్చి, ముఖతామరసంబు +అపుడు +ఎత్తిచూచుచున్‌= కమలమువంటి 
ముఖాన్ని ఎత్తి చూస్తూ... 
తా : కాలి అందెలు ఘల్లుమని మోగగా, చిరునవ్వులు పెదవులపై ప్రకాశింపగా, బంగారు కుండలాలకాంతి చెక్కిళ్ల పై 
పడగా, చెతికడియాలు మనోహరంగా ధ్వనిస్తూండగా సభామంటపంలోకి వచ్చి నాల్గుదిక్కుల్నీ మొగమెత్తి చూస్తూ 


విశే ;: సహజంగా స్వయంవరంలో కవియే స్వయంవర వధువును వర్ణిస్తాడు. కాని, ఇక్కడ వధువే తన ఆత్మకథ టయానుభవం) 
చెప్పడం కథనంలో విశేషం. 


చ. నరపతులం గనుంగొని మనంబున వారిం దృణీకరించి మ 
తృరజలజాతదివ్యమణికాంచనమాలిక న మ్మురారి కం 
ధరమున లీలమై నిడి పదంపడి నవ్యమధూకదామ మా 
హరికబరిం దగిల్చితి నయంబునం గన్నుల లజ్జ దేణంగన్‌. 1098 


ప్రతి ; నరపతులన్‌= రాజులను; కనుంగొని= చూచి; మనంబున= మనస్సులో; వారిన్‌ +తృణీకరించి= ఆ రాజుల్ని 
తిరస్కరించి నయంబున= ధర్మం ప్రకారం; మత్‌+కర జలజాత= నా హస్తకమలాలలో గల దివ్యమణి కాంచనమాలికన్‌= 
గొప్ప మణులచే పొదుగబడిన బంగారు హారాన్ని ఆ+మురారి= ఆ శ్రీకృష్ణునియొక్క కంధరమునన్‌= మెడలో; లీలమైన్‌= 
మెల్లగా; ఇడి= వేసి పదంపడి= వెనువెంటనే; నవ్య మధూకదామమున్‌= కొత్తవైన ఇప్పపూలమాలను; ఆ హరికబరిన్‌= 
శ్రీకృష్ణునికొప్పులో; కన్నుల= కన్నులలో; లజ్జ= సిగ్గు; తేఅన్‌+కాన్‌= కనిపిస్తుండగా; తగిల్బితిన్‌= వేశాను. 

తా ; సభాభవనం మధ్యలో రాజులందర్ని జూచి, వారిని తిరస్కరించి, నా చేతుల్లోగల దివ్యమణులు పొదిగిన కాంచన 


హారాన్ని శౌరిమెడలో వేశాను. అలాగే, ఇప్పపూలమాలనుకూడా విలాసంగా ఈ కృష్ణుని కొప్పుపై ఉంచాను. అపుడు 
నా కన్నుల్లో సిగ్గు దోబూచులాడింది. 


దశమస్కంధము - ఉత్తరభాగము 469 


అప్పుడు. 1099 


కొలందికి మీజంగా డమరుగోముఖడిండిమమడ్డుశంఖ కా 

హళ మురళీమృదంగ పణవానకదుందుభిధక్కకాంస్య మ 

ర్హళ మురజారజాదివివిధధ్వను లేపున భూనభోంతరం 

బులం జెలంగెన్‌ నటీనటనముల్‌ దనరారె మనోహరాకృతిన్‌. 1100 
ప్రతి : కొలదికి= లెక్కకు; మీజగాన్‌= మిక్కిలిగా దమరు= ధమరుకం; గోముఖం= ఈ పేరుగల వాద్యం, డిండిమ= చిన్న 
ధంకా; మద్దు= ఈ పేరుగల వాద్యం (గుమ్మెట); శంఖ= శంఖం; కాహళ= బూరకొమ్ము; మురలీ= వేణువు; మృదంగ= 
మృదంగం; పణవ= తప్పెట; ఆనక= భేరి దుందుఖి= పెద్ద ధథంకా; ధక్కై మరొక రకమైన ఢంకా; కాంస్య మర్దళ = కంచు 
మద్దెల; మురజ= మరొకవిధమైన మద్దెల; ఆరజ= తోలువాద్యం; ఆది= మొదలైన; వివిధ ధ్వనులు= వాద్యాల రకరకాల 
చప్పుళ్లు ఏపునన్‌= ఉద్ధతాలై; భూ నభః+అంతరంబులన్‌= భూమ్యాకాశాల మధ్యలో; చెలగెన్‌= వ్యాపించాయి; 
నటీనటనముల్‌= నాట్యకత్తెల నాట్యాలు; మనోహర +ఆకృతిన్‌= అందమైన రూపాల్లో, తనరారెన్‌= ఒప్పాయి. 
తా :; వరమాలవేసిన ఆ మధురక్షణంలో శుభసూచకంగా, ఆనంద చిహ్నంగా ఢమరుక, ఢంకాలు, శంఖాలు, మృదంగాలు, 
మధుర మురళీ దుందుభులు, ధక్మామర్దళాలు మొదలైన వివిధరకాల వాద్యధ్వనులు చెలరేగి భూమ్యాకాశాల్లో నిండాయి. 
నాట్యకత్తెల నాట్యాలు మనోహరంగా ప్రదర్శింపబడినాయి. 


వ. అంత. 1101 
ప్రతి ; అంత= అప్పుడు... 


చ. అమరగణంబుం దోలి యురగారి సుధాకలశంబుం గొన్న చం 
దమున సమస్తశత్రువసుధావరకోటిం దృణీకరించి య 
క్కృమల విలోచనుండు ననుం గౌంగిట నొప్పుంగ జేర్చి సింహ చం 
క్రమణ మెలర్పం గొంచుం జనెం గాంచనచారురథంబుమీందికిన్‌. 1102 


ప్రతి : అంత= అపుడు; అమరగణంబున్‌+దేవతల సైన్యాన్ని తోలి= పారదోలి; ఉరగ+అరి= పాముల శత్రువైన గరుత్మంతుడు; 
సుధాకలశంబున్‌= అమృతంతో నిండి ఉన్న కుండను; కొన్న చందమునన్‌= స్వీకరించిన విధంగా; సమస్త శత్రు 
వసుధావరకోటిన్‌= శత్రురాజుల సమూహాన్ని అంతటిని; తృణీకరించి= తిరస్కరించి ఆ+కమల విలోచనుండు= 
ఆ పద్మనేత్రుడైన శ్రీకృష్ణుడు; నన్నున్‌= నన్ను (లక్షణను); కౌంగిటన్‌+ఒప్పుగన్‌+చేర్చి= అక్కున చక్కగా చేర్చుకొని; సింహ 
చంక్రమణము= సింహపుగమనం; ఎలర్పన్‌= ఒప్పగ్యా కాంచన చారురథంబు మీదికిన్‌= బంగారంతో చేయబడిన 
అందమైన రథముపైకి; కొంచున్‌= తీసుకొని; చనెన్‌= వెళ్లాడు. 

తా : ఆ క్షణంలో దేవతల సైన్యాన్ని పారదోలి గరుత్మంతుడు అమృతభాండాన్ని ఎలా హరించాడో అలాగ, అపారమైన 
శత్రురాజసమూహాన్ని తిరస్కరించి, శ్రీకృష్ణుడు నన్ను అక్కున చేర్చుకొని సెంహగమనంతో అందమైన బంగారు రథంమీదకు 
చేర్చాడు. 


470 శ్రీ మహాభాగవతము 


వ. అట్లు రథారోహణంబు సేసిన. 1103 
ప్రతి : అట్లు= ఆ విధంగా; రథ+ఆరోహణంబు= రథాన్ని అధిరోహించుట (ఎక్కుట); చేసిన= చేయగా... 


చ. తురగచతుష్మమున్‌ విమతదుర్దమశూరతం బూన్పి దారుకుం 

డరదము రొప్ప శత్రునికరాంధతమః పటలప్రచండ భా 

స్మరరుచి నొప్పునట్టి నిజకార్ముకయుక్తగుణప్రఘోష సం 

భరిత దిగంతరుం డగుచుం బద్మదళాక్షుడు వోవుచుండంగన్‌ ! 1104 
ప్రతి : విమత= శత్రువుల; దుర్ద్షమ= క్రూరంగా అణచివేయగళల్టే; శూరతన్‌= శౌర్యంతో; తురగ చతుష్మమున్‌= నాలుగు 
గుర్రాలను; పూన్చి= కట్టి, దారుకుండు= శ్రీకృష్ణుని రథసారథి; అరదము= రథాన్ని రొప్పన్‌= తోలగా; శత్రునికర= 
శత్రురాజుల సమూహమనే; అంధతమః+పటల= ఘాడమైన చీకట్లసమూహాలకి; ప్రచండ భాస్మరరుచిన్‌= తీవ్రమైన 
సూర్యకాంతిగా; ఒప్పున్‌+అట్టి= అమరినట్టి; నిజకార్ముక= తన విల్లుకు; యుక్త= బిగించిన; గుణ ప్రఘోష= అల్లెతాటి 
ధ్వనితో; సంభరిత= నిండిన; దిక్‌+అంతరుడు +అగుచున్‌ = దిక్కుల మధ్య భాగంకలవాడవుతూ; పద్మదళ+అక్షుడు = 
కమలపురేకులవంటి కన్నులు కలవాడైన శ్రీకృష్ణుడు; పోవుచుందన్‌+కన్‌= రథంపై పోతూఉందగా... 
తా : లక్షణతో కూడి, శ్రీకృష్ణుడు రథమెక్కి సారథి అయిన దారుకుడు శత్రుసంహారశౌర్యంతో ప్రకాశించడానికి యోగ్యమైన 
మేలైన నాలుగు గుర్రాలు పూస్పిన రథం తోలుతూండగా, శత్రువులనే దట్టమైన చీకట్ల సమూహాలకు త్తీక్షమైన సూర్యకాంతివంటి 
ధనుస్సును తాల్చి, దాని అల్లెతాటి ధ్వనులతో దిగంతరాలు నింపుతూ, రథంపై ప్రయాణిస్తూ ఉండగా 
వ. అట్టియెడ సకలరాజలోకంబును గృష్షునివిభవంబునకుం జూపోపక యసంఖ్యంబులగు మూంకలు 
గట్టి య మృహాత్మునిమాహాత్యంబు దెలియక దర్పాంధులై కడంగి 1105 
ప్రతి : అట్టి+ఎడ= ఆ సమయంలో; సకల రాజలోకంబును= రాజులందరూ; కృష్ణుని విభవంబునకున్‌ = శ్రీకృష్ణుని 
వైభవానికి; చూపు+ఓపక= ఓర్వలేక; అసంఖ్యంబులు +అగు= అంతులేనన్ని మూకలు+కట్టి= గుంపులుగాచేరి; ఆ+మహాత్ముని= 
భగవంతుడైన ఆతని; మాహాత్యంబు= గొప్పతనాన్ని (మహత్తును); తెలియక= తెలుసుకోలేక; దర్చ+అంధులై= గర్వంతో 
గుడ్డివారై కడంగి= పూని... 
తా :; స్వయంవరానికి వచ్చిన రాజులంతా శ్రీకృష్ణుని వైభవానికి కన్నుకుట్టి, ఓర్వలేక, స్వయంవర నియమాలు ఉల్లంఘించి, 
ఆయన మహిమల్ని తెలుసుకోలేక గర్వాంధకారంతో గుంపులుకట్టి యుద్ధసన్నద్ధులుకాగా 


ఉ భావభవప్రసూనశరబాధితమానసులై సమస్త ధా 
త్రీవరనందనుల్‌ బలువుం దెంపును బెంపును సొంపు నేర్పడన్‌ 
దేవకిరీటరత్నరుచిదీపితపాదసరోజుం దైనరా 
జీవదళాక్షుం దాంకిరి విశ్చంఖలవృత్తి నతిప్రయత్సుబై. 1106 


ప్రతి : భావభవ= భావంనుండి పుట్టిన మన్మథునియొక్క ప్రసూన, శర, బాధిత, మానసులై= పూలబాణాలచే బాధింపబడిన 
మనస్సులు కలవారై సమస్త, ధాత్రీవర, నందనుల్‌= రాజకుమారులందరూ; బలువున్‌= శక్తిని; తెంపును= ధైర్యాన్ని; 


దశమస్కంధము - ఉత్తరభాగము 4/7] 


పెంపును= ఆధిక్యాన్ని సొంపున్‌= పరాక్రమ సౌందర్యాన్ని ఏర్పడన్‌= ప్రకటిస్తూ దేవ, కిరీట, రత్నరుచి, దీపిత, పాద 
సరోజుడు+ఐన= సమస్తదేవతలు నమస్మరించగా వారి కిరీటాల్లోని రత్నాలకాంతిచే ప్రకాశించే పాదకమలాలుగల; 
రాజీవ దళ+అక్షుని= తామరరేకులవంటి కన్నులు కలవాడైన శ్రీకృష్ణుణ్సి; విశ్చంఖల వృత్తిన్‌= అద్దులేని విధంగా; అతి 
ప్రయత్నులై= విశేషంగా ప్రయత్నాలుచేసి; తాకిరి= ఎదుర్శొన్నారు. 
తా; మన్మథుని పూలబాణాల తాకిడికి ఓర్వలేక కామాతురులై, రాజులంతా, ధైర్య, శౌర్య, శక్తి సామర్దాల్ని ప్రకటిస్తూ, 
ఎల్లప్పుడూ దేవతల నమస్మారాలందుకొనే మహిమాన్వితుదైన కృష్ణునితో గర్వించి యుద్ధం ప్రారంభించారు. 
వ. అంత. 1107 
ప్రతి : అంతన్‌= అప్పుడు... 

సరసిజలోచనుండు నిజశార్జశరాసనముక్తహేమ పుం 

ఖ రుచిరశాతసాయకనికాయములన్‌ రిపుకోటి నేసి సిం 

ధురరిపువిక్రమప్రకటదోర్చలుండై విలసిల్లి యొత్తె దు 

స్తర చలితాన్యసైన్యమును సజ్జ్ఞనమాన్యముం బాంచజన్యమున్‌. 1108 
ప్రతి : సరసిజలోచనుడు= కమలాలవంటి కన్నులు కల కృష్ణుడు; నిజ= తన; శార్జ = శార్జమనే పేరుగల; శర+ఆసన = 
ధనుస్సునుండి; ముక్త= వదలబడిన; హేమ పుంఖ రుచిర= బంగారు రెక్కలతో ప్రకాశించే; శాత, సాయక= వాడియైన 
బాణాల నికాయములన్‌= సమూహాల్ని రిపుకోటిన్‌+ఏసి= శత్రు సమూహాలపై వేసి; సింధుర -రిపు - విక్రమ- ప్రకట- 
దోస్‌+బలుదై= ఏనుగుల శత్రువైన సింహంవంటి పరాక్రమాన్ని వ్యక్తపరచే భుజబలంకలవాదై; విలసిల్లి= ప్రకాశిస్తూ; 
దుస్తర= జయింపవీలుకాని; చలిత+అన్య - సైన్యమును = చెల్లాచెదురు చేసే శత్రుసేనలు కలద్వీ సత్‌+జన - మాన్యమున్‌= 
మంచివారిచేత గౌరవింపబడేదీ అయిన; పాంచజన్యమున్‌= పాంచజన్యమనే పేరుగల తనశంఖాన్ని ఒత్తెన్‌= పూరించాడు. 
తా : సింహంవంటి పరాక్రమంతో చెలరేగుతూ తన శార్జం నుండి బంగారు రెక్కలవాడి బాణాలను శత్రువులపై వేశాడు. 
తన భుజబల ప్రదర్శనతో ప్రకాశిస్తూ, వారితో యుద్ధంచేసి సైన్యాన్ని చెదరగొట్టే భీకర ధ్వనిగల తన పాంచజన్యాన్ని 
విజయ సూచకంగా ఊదాడు. 
ఉ ఆ తటి భూరిబాహుబలులైన విరోధినరేశ్వరుల్‌ మృగ 

వ్రాతము లొక్కపెట్ట మృగరాజకిశోరముపై నెదిర్చి న 

ట్లాతురులై చతుర్విధసమ([గ్రబలంబులతోడం గూడి ని 

ర్భూత కళంకుందైన నవతోయజనేత్రునిం జుట్టు ముట్టినన్‌. 1109 
ప్రతి : ఆ తథిన్‌= ఆ సమయంలో, భూరి బాహుబలులైన = గొప్ప బాహుబలంకల; విరోధి నర+ఈశ్వరుల్‌= శత్రురాజులు; 
మృగ వ్రాతములు= అడవి జంతువులు; ఒక్కపెట్టన్‌= ఒకేసారిగా (ఒక్కపెట్టున); మృగరాజ కిశోరముపైన్‌= సింహం 
పిల్లపై; ఎదిర్చినట్లు= ఎదుర్కొన్నట్లు; ఆతురులై= ఆతురతతో; చతుర్‌+విధ - సమగ్ర - బలంబులతోడన్‌= రథ, గజ, 
తురగ, పదాతిసైన్యంతో; కూడి= కలిసి; నిర్భూత= ఎగురగొట్టబడిన; కళంకుడు+ఐన= కళంకాలుగలవాదైన; నవతోయజ 
నేత్రునిన్‌= అప్పుడే వికసించిన తామరలవంటి నేత్రాలు గలవాడైన శ్రీకృష్ణుణ్సి; చుట్టుముట్టినన్‌= ఆక్రమించగా... 


472 శ్రీ మహాభాగవతము 


తా : ఆ సమయంలో పరాక్రమవంతులైన శత్రురాజులు మృగాలన్నీ ఒక్కసారి సింహంమీద దూకినట్లు, తత్తరపాటుతో 
తమ చతురంగ బలాలతో కళంకరహితుదైన శ్రీకృష్ణుని చుట్టుముట్టగా 


చ. అలిగి మురాంతకుండు కులిశాభశరంబుల నూత్నరత్న కుం 
డలములతో శిరంబులు, రణన్మణినూపురరాజితోం బదం 
బులుం, గటకాంగులీయకవిభూషణచాపశరాలితోడం జే 
తులు, నిలం గూలంగా విజయదోహలియై తునుమాదె వెండియున్‌. 1110 


ప్రతి : అలిగి= కోపించి; ముర+అంతకుండు = శ్రీకృష్ణుడు; కులిశ+ఆభ శరంబుల= వజ్రాయుధంతో సమానంగా 
ప్రకాశించే బాణాలతో; నూత్నరత్న కుండలములతో శిరంబులు= కొత్తవైన రత్నాలు పొదిగిన చెవిపోగులు ధరించిన 
రాజులశిరస్సులను; రణత్‌+మణినూపుర రాజబితోన్‌= ధ్వనిస్తూ మణులు తాపడంచేసిన కాలి అందెల సమూహాలతో; 
పదంబులు= రాజుల పాదాలు, కటక +అంగులీయక విభూషణచాపశరాలితోడన్‌= కడియాలు, ఉంగరాలు మొదలైన 
ఆభరణాలు, బాణాల సమూహాల్ని ధరించిన చేతులు; ఇలన్‌+కూలగా= నేలమీదపడేలా; విజయ దోహలి+ఐ= విజయంతో 
కూడిన ఉత్సాహంకలవాదై; తునుము+ఆదెన్‌= తెగవేశాడు. 


తా : చుట్టుముట్టిన రాజులపై మిక్కిలి కోపించినవాడై తన బాణాలతో కుండలాలు ధరించిన వారితలల్ని అందెలు 
ధరించిన పాదాల్ని కడియాలు ఉంగరాలు ధరించిన చేతుల్ని నేలపై పదేలా తెగవేశాడు. 


క. హతశేషులు సొక్కాకుల, గతిం దూల నిశాతపవనకాందముల సము 

ద్ధతి నేసి తోలి విజయో, న్నతుండై నిజనగరి కేగె నగధరుం డంతన్‌. 1111 
ప్రతి : హత శేషులు= చావగా మిగిలినరాజులు; చొక్క+ఆకులగతిన్‌= ఎండుటాకులవలె; తూల= ఎగిరిపోయేలా; నిశాత 
పవన; కాండముల= తీక్ష మైన వాయవ్యాస్తాలను; సమ్‌ +ఉద్ధతిన్‌= మిక్షిలి భీకరంగా; ఏసి= ప్రయోగించి; తోలి= 
పారదోలి; నగధరుడు = గోవర్ధన పర్వతమెత్తిన శ్రీకృష్ణుడు; అంతన్‌= అప్పుడు; విజయ+ఉన్నతుడు+ఐ= విజయంచేత 
గొప్పవాడై (గొప్పవిజయంసాధించి); నిజనగరికిన్‌+ఏగెన్‌= ద్వారకా నగరానికి వెళ్లాడు. 
తా : యుద్ధంలో చావగా మిగిలిన రాజుల్ని తీక్షమైన వాయవ్యాస్త్రం ప్రయోగించి, ఎండుటాకుల్లా ఎగురగొట్టి, పారదోలి, 

ణు 

విజయుడై ద్వారకా నగరానికి (నన్ను తీసికొని) చేరుకున్నాడు. 


వ. అట్లు మహితమంగళాలకృతంబును, నతిమనోహరవిభవాభిరామంబు నగు ద్వారకానగరంబున 
కరుగుదెంచిన మజ్జనకుండును బ్రియంబునం దోడన చనుదెంచి. 1112 
ప్రతి : అట్లు= ఆ విధంగా మహిత మంగళ +అలంకృతంబును = గొప్పగా శుభంకరంగా అలంకరించబడింది; అతి, 
మనోహర విభవ +అభిరామంబును = గొప్పగా మనస్సును దోచే వైభవంచేత అందమైనదైన; ద్వారకా నగరంబునకున్‌= 
శ్రీకృష్ణుని రాజధానీ నగరానికి; అరుగుదెంచిన = లక్షణ కృష్ణునితో రథం పైరాగా; మత్‌+జనకుందడును= నా తండ్రికూడా; 
ప్రియంబునన్‌= ఎంతో ఇష్టంగా; తోడన= వెంటనే; చనుదెంచి= వచ్చి... 

తా ; మంగళకరంగా అలంకరించబడి, మనోహరమైన వైభవంతో అందంగా ఉన్న ద్వారకానగరానికి మేము రాగా, 
మా వెనుకనే ఎంతో సంతోషంతో నా తండ్రికూడా వచ్చి 


దశమస్కంధము - ఉత్తరభాగము 4/73 


చ. రణితవినూత్నరత్నరుచిరస్ఫుటనూపురహారకర్ణభూ 

షణకటకాంగులీయకలసత్పరిధానకిరీటతల్ప వా 

రణ రథవాజిహేతినికరంబులనుం బరిచారికాతతిన్‌ 

బ్రణుతగుణోత్తరుం డయిన పద్మదళాక్షున కిచ్చె నెమ్మితోన్‌. 1113 
ప్రతి : రణిత= చప్పుడు చేస్తున్న వినూత్న= మిక్కిలి కొత్తవైన; రత్న రుచిర స్ఫుట, నూపుర= రత్నాలకాంతిచే ప్రకాశించే 
కాలి అందెలు; హార= హారాలు; కర్ణభూషణ = కుండలాలు; కటక = కడియాలు; అంగులీయక= ఉంగరాలతో; లసత్‌= 
ప్రకాశించే; పరిధాన= వస్త్రాలు; కిరీట= కిరీటాలు; తల్చ= పాన్పులు; వారణ= ఏనుగులు; రథ= రథాలు; వాజి= 
గుర్రాలు; హేతి= ఆయుధాలయొక్క నికరంబులున్‌= సమూహాలు; పరిచారికా తతిన్‌= దాసీల గణాన్ని ప్రణుత గుణ 
ఉత్తరుండు+అయిన= పొగడదగిన గుణాలచేత శ్రేష్టుడైన; పద్మదళ+అక్షునకున్‌= తామర దళాలవంటి కన్నులు కల 
శ్రీకృష్ణునికి; నెమ్మితోన్‌= (ప్రేమతో; ఇచ్చెన్‌= సమర్పించెను. 
తా : ద్వారకకు నా వెనుకే నా తండ్రి పెళ్లి కూతురితోబాటు అల్లునికి బహుమానంగా ఇచ్చేసారెగా రత్న్షభూషణాలైన 
గండపెండేరములు, హార, కుండల, కిరీట, కంకణ, అంగులీయకాలు, శ్రేష్టమైన పీతాంబరాదివస్తాలు, హంసతూలికా 
తల్పాలు, రథగజ తురగాది వాహనాలు, వివిధరకాల ఆయుధాలు, దాసదాసీ జనాలు మొదలైన వాటిని లెక్కపెట్టలేనంత 
సంఖ్యలో (ప్రేమగా సమర్పించాడు. 
వ. ఇట్లు మహనీయతేజోనిధియైన మాధవు దయాపరిలబ్ధనిఖీలవస్తువిన్తారుం డయ్యును, నిజాధికార 
శుద్ధికొరకు మరలం గన్యారత్నంబును, వినూత్నరత్నవ్రాతంబును సమర్పించె; నని భూసురవిసరంబులు 
వినుతింప మా తండ్రియైన బృహత్సేనుండు నన్నును సమస్తవస్తువులను గృష్షునకు సమర్పించి, క్రమంబున 
సకల యాదవులనుం బూజించి మరలి నిజపురంబునకుం జనియె నని చెప్పినం గుంతియు, గాంధారియుం 
గృష్టయు, నఖిలన్ఫృపాలకాంతాజనంబులును, గోపికలుం దమతమ మనంబుల సర్వభూతాంతర్యామియు, 
లీలామానుషవి[గ్రహుండును నైన పుండరీకాక్షచరణారవిందస్మరణానందపరవశలై కృష్ణుం బ్రశంసించి రంత. 

క్షే14 

ప్రతి : ఇట్లు= ఈ విధంగా; మహనీయ; తేజస్‌+నిధి+ఐన = గొప్ప తేజస్సుకు నిధివంటివాదైన; మాధవు= శ్రీకృష్ణుని, 
దయా, పరిలబ్ధి, నిఖిల, వస్తు; విస్తారుండు+అయ్యును= దయచేత్స విశేషంగా పొందిన సమస్త వైభవ (వస్తువులచే) 
విస్తారమైన (విపులమైన)వాడు; ఐనా? నిజ+అధికార; శుద్ధికొణకున్‌= తనరాచరికపు పద్ధతికొరకు; మరలన్‌= తిరిగి; 
కన్యా, రత్నంబును= శ్రేష్టమైన తనకూతురును; వినూత్స రత్స వ్రాతంబును = కొత్తవెన రత్నాల సమూహాన్ని సమర్పించెన్‌+అని= 
సమర్ప్చించాదని భూసుర; విసరంబులు= బ్రాహ్మణుల సమూహాలు; వినుతింపన్‌= పొగడగా; మా తండ్రి+ఐన, బృహళల్సేనుండు, 
నన్నును; సమస్త వస్తువులను = కూతురిని, సారెను, కృష్ణునకున్‌= అల్లునికి సమర్చించి= బహుమతిగా ఇచ్చి; క్రమంబునన్‌= 
వరుసలుపెట్టి పెద్దలనుండి పిన్నలవరకు; సకల యాదవులనున్‌= సమస్తయదుప్రముఖుల్న్సి పూజించి= పూజలుచేసి 
గౌరవించి, మరలి, నిజపురంబునకున్‌= తిరిగి తన రాజధాని నగరానికి; చనియెన్‌= వెళ్లాడు; అని, చెప్పిన, కుంతియు, 
గాంధారియు, కృష్ణయున్‌= కౌరవప్రీలైన కుంతి, గాంధారి, ద్రౌపది, అఖిల నృపాల కాంతాజనంబులును= సమస్తరాజుల 


474 శ్రీ మహాభాగవతము 


భార్యలు; గోపికలున్‌= గోపప్రీలు; తమతమ మనంబుల= తమ మనస్సులలో; సర్వభూత +అంతర్యామియు= సమస్త 
ప్రాణులలో చరించేవాడూ; లీలామానుష విగ్రహుండును= లీలకొరకే మనుష్యరూపాన్ని తాల్చినవాడూ అయిన; 
పుండరీక +అక్ష= తెల్లతామరలవంటి కన్నులుకల విష్ణుమూర్తియొక్క చరణ+అరవింద; స్మరణ= కమలాలవంటి పాదాలను 
ధ్యానించి; ఆనందపరవశులై= ఆనందంతో మైమరచి; కృష్ణున్‌+ప్రశంసించిరి= శ్రీకృష్ణుణ్ణి పొగిడారు; అంతన్‌= అపుడు... 


తా ; ఈయన వైభవమంతా శ్రీకృష్ణానుగ్రహమే అయినా రాజోచిత, వివాహోచిత ధర్మంగా తన కన్యను, సంపదల్ని తిరిగి 
సమర్పించాడు - అని బ్రాహ్మణులు పలికి, ఆశీర్వదించి పొగడగా, బృహత్సేనుడు, కన్యాకనకసంపన్నాది ఉపాయనాలు 
అల్లుడైన శ్రీకృష్ణునికి సమర్పించి, వరుసక్రమంలో పెద్దవారైన దేవకీవసుదేవాదులు మొదలుకొని, యదుపుంగవుల్ని పూజించి, 
మరలి, తన రాజధానికి పోయాడు.” అని లక్షణ తనవివాహవృత్తాంతాన్ని చెప్పగా, అక్కడ ఉన్న కుంతి గాంధారి ద్రౌపది, 
ఇతరరాజపత్సులు, గోపికలు తమ హృదయాల్లో భగవంతుడైన విష్ణువు అవతారమైన శ్రీకృష్ణుని పాదాలకు నమస్కరించి 
ఆనంద పరవశులై 


$ నారదాది మహర్షులు శ్రీకృష్ణు దర్శనంబు సేసికొని వసుదేవునిచే€ గ్రతువు సేయించుట * 


చ. బలవదరాతిమర్దనులం బాండురనీలనిభప్రభాంగులం 
గలితనిజాననాంబుజవికాసజితాంచితపూర్ణదంద్ర మం 
డలులం బరేశులన్‌ నరవిడంబనులం గరుణాపయోధులన్‌ 
విలసదలంకరిష్టుల నవీనసహిష్టుల రామకృష్ణులన్‌. 1115 


ప్రతి : బలవత్‌+అరాతి మర్దనులన్‌= బలవంతులైన శత్రువుల్ని అణచి వేసేవారిని, పాండుర నీల నిభ= తెల్లని, నల్లని 
వర్ణసమానులైన; ప్రభా+అంగులన్‌= కాంతిగల శరీరాలు గలవారిని; కలిత నిజ+ఆనన +అంబుజ వికాస= వికసించిన 
తమ ముఖకమలాల సౌందర్యంచేత,; జిత+అంచిత= జయించబడి, ఒప్పుచున్న; పూర్ణదచంద్రమండలులన్‌= నిండు (గుండ్రని) 
చంద్రుడు కలవారి; పర+ఈశులన్‌= శ్రేష్టమైన వైకుంఠలోకానికి ప్రభువులైనవారిని; నర+విడంబనులన్‌= మానవులుగా 
మసలేవారి; కరుణా పయోధులన్‌= దయకు సముద్రులైనవారిని; విలసత్‌ +అలంకరిష్ణులన్‌= ప్రకాశమానమైన అలంకారాలు 
గలవారిని; నవీన సహిష్టులన్‌=కొత్తదైన ఓర్పుగల; రామ కృష్ణులన్‌= బలరామకృష్ణుల్ని... 
తా ; బలవంతులైన శత్రువుల్ని అణచివేయడంలో సమర్హులూ, తెల్లని, నల్లని దేహకాంతులు కలవారూ, తమ ముఖకమలాల 
ప్రకాశంచేత నిండు చంద్రునివర్తులాకార సౌందర్యాన్ని గెలిచినవారూ, పరమపదస్థానాధిపతులైనవారూ, లీలతో మనుష్యులవలె 
ప్రవర్తించేవారూ, ప్రకాశమానమైన అలంకారాలుకలవారూ, దయాసముద్రులూ, ఓర్పులో నేర్పరులూ, అయిన బలరామ, 
కృష్ణుల్ని 
వ. సందర్శించు తలంపుల నందజుం దమ హృదయారవిందంబులం 'బ్రేమంబు సందడిగొన నప్పుడు. 
1116 
ప్రతి : సందర్శించు = చూడాలనే; తలంపులన్‌= ఆలోచనలతో; అందజున్‌= మునులు అందరుకూడా; తమ, 
హృదయ +అరవిందంబులన్‌= తమ కమలాలవంటి గుండెలలో; ప్రేమంబు= ప్రేమ; సందడిన్‌+కొనన్‌= ఉప్పాంగగా 
(సడిచేయగా); అప్పుడు= ఆ సమయంలో... 


దశమస్కంధము - ఉత్తరభాగము 4/5 


తా; శ్రీకృష్ణుణ్లి దర్శించాలనే ఉబలాటం తమ మనస్సులలో పొంగులువారగా, ఎంతో ఇష్టంగా అపుడు 


ఉ. ధీరమతిన్‌ ద్వితత్రితకదేవలసాత్యవతేయకణ్వులున్‌ 

నారదగౌతమచ్యవననాకుజగార్యవసిష్టగాలవాం 

గీరసకశ్యపాసితసుకీర్తిమృకండుజకుంభసంభ వాం 

గీరులు యాజ్ఞవల్వమృగశ్ళంగముభఖాఖిలతాపసోత్తముల్‌. 1117 
ప్రతి : ధీరమతిన్‌= నిశ్చల బుద్ధితో; ద్విత= ద్వితుడు; త్రితక= టత్రితకుడు; దేవల= దేవలుడు; సాత్యవతేయ= వాసుడు; 
కణ్వులున్‌= కణ్వుడు; నారద= నారదుడు; గౌతమ= గౌతముడు; చ్యవన= చ్యవనుడు; నాకుజ= (పుట్టనుండి పుట్టిన) 
వాల్మీకి; గర్వ్య= గార్భుడు; వసిష్ట= వసిష్టుడు; గాల= గాలవుడు; అంగీరస= అంగీరసుడు; కశ్యప= కశ్యపుడు; అసిత= 
అసితుడు; సుకీర్తి= సుకీర్తి మృకండుజ= మార్మందేయుడు; కుంభసంభవ= అగస్తుడు; అంగీరులు= అంగీరులు (అగ్ని 
ఉపాసకులు); యజ్ఞవల్య-= యాజ్ఞవల్యుడు; మృగశ్చంగ= బుప్యశ్చంగుడు; మున్నగు - అఖీల= సర్వులైన; తాహు+ఉత్తముల్‌= 
తాపస శ్రేష్టులు... 
తా : ద్వారకలో భగవదంశ సంభూతులైన బలరామకృష్ణులున్నారని తెలిసి వారిని చూడాలనే నిశ్చలబుద్ధితో తాపస శ్రేష్టులైన 
ద్వితుడు, త్రితకుడు, దేవలుడు, వ్యాసుడు, కణ్వుడు, నారదుడు, గౌతముడు, చ్యవనుడు, వాల్మీకి, గార్భుడు, వసిష్టుడు, 
గాలవుడు, అంగీరసుడు, కశ్యపుడు, అసితుడు, సుక్తీర్తి మార్శందేయుడు, అగసుడు, అంగిరులు, యాజ్ఞవల్యుడు, బుప్యశ్చంగుడు 
- మొదలైన ఇరువదియొక్క బుషులందరూ 
విశే : పైన పేర్శొనబడిన వివిధ కాలాలలోని తపస్సంపన్నులైన వీరు నిరంతరం హరిపదచింతనతో మోక్షార్భులై ఉన్నారు. 
తపస్సుతో సాధించవలసిన భగవత్‌ సాక్షాత్మారం చాలా సులభంగా ద్వారకలో లీలామానుషరూపంతో ఉన్న శ్రీకృష్ణుని 
సంగతివల్ల - కష్టసాధ్యమైన తపంకంటె, సులభసాధ్యమైన కృష్ణదర్శనం శ్రేష్టమని పురాణ బుషులు భావించారు. 
వ. చనుదెంచినం గృష్టుండు వారలకుం బ్రత్యుత్ధానంబు సేసి వందనంబు లాచరించి వివిధార్చనలు 
గావించి యిట్లనియె. 1118 
ప్రతి : చనుదెంచినన్‌= ద్వారకకు ఆ మునులు రాగా కృష్ణుందు= కృష్ణుడు; వారలకు= ఆ మునులకు; ప్రత్యుత్థానంబుసేసి= 
ఎదురేగి, వందనంబులు+ఆచరించి = నమస్మారాలు పెట్టి; వివిధ+అర్భనలు= అతిథులకిచ్చే పూజాదులు; కావించి= చేసి; 
ఇట్లు+అనియెన్‌= ఇలా అన్నాడు. 
తా :; వచ్చిన ఆ మునులకు శ్రీకృష్ణుడు ఆహ్వానంపరలికి, ఎదురేగి, మహర్చులకు నమస్కరించి, అతిథులకిచ్చే అర్హ్య, పాద్య, 
తాంబూలాది సకల మర్యాదలూచేసి, ఇలా అన్నాడు. 


స్‌ “'సన్మునీశ్వరులార! జన్మభాక్కులమైన మాకు నిచ్చోట సమ్మతిని దేవ 
నికరదుష్ప్రాపులు నిరుపమయోగీంద్రు లైన మీ దర్శనం బబ్బెం గాదె 
ధృతి మందభాగ్యు లింద్రియ పరతంత్రులు నైన మూఢాత్ముల కనఘులార |! 
భవదీయ దర్శన స్పర్శన చింతన పాదార్చనలు దుర్లభంబు లయ్యు 


476 శ్రీ మహాభాగవతము 


తే. నేండు మాకిట సులభమై నెగడెం గాదె 1, జగతిపైం దీర్థభూతులు సాధుమతులు 
మిమ్ము దర్శించుటయు చాలు నెమ్మితోడ, వే తీర్థంబు లవనిపై వెదక నేల? 1119 


ప్రతి : సత్‌+ముని+ఈశ్వరులార! = పవిత్రులైన మునిశ్రేష్టులారా! జన్మ భాక్కులము= జన్మల్నిపొందిన మానవమాత్రులం; 
ఐన= అయిన; మాకున్‌= మా అందరికీ; ఇచ్చోట= ఈ+చోట= ఈ స్థలంలో; సమ్మతినిన్‌= అంగీకారపూర్వకంగా 
(అనుజ్ఞాయుతంగా,, దేవ, నికర, దుష్‌+ప్రాపులు= దేవతల సమూహాలకు సైతం దుర్లభులు (దొరకనివారు); 
నిర్‌+ఉపమ = సాటిలేని; యోగి+ఇంద్రులు= శ్రేష్టులైనయోగులు; ఐన, మీ, దర్శనంబు +అబ్బెన్‌+కాదు+ఎ= మిమ్మల్ని 
చూచే భాగ్యం కలిగింది కదా!; ధృతిన్‌= సంతోషంగా; మందభాగ్యులు = దురదృష్టవంతులకు; ఇంద్రియ పరతంత్రులు +ఐన = 
ఇంద్రియవసులైన; మూఢ +ఆత్ములకున్‌ = మూర్చులమైన; మాకున్‌+ఇట= మాకు ఇక్కడ; భవదీయ దర్శన స్పర్శన చింతన 
పాద+అర్చనలు= దర్శనం, తాకడం, ధ్యానం, పాదసేవ; దుర్‌+లభంబులు +అయ్యున్‌ = కష్టంగా లభించేవి ఐనా; నేదు= 
ఈ రోజు; సులభము+ఐ= సుఖంగా లభించినవైై నెగడెన్‌+కాదు+ఎ! = ఒప్పాయికదా! జగతిపైన్‌= ఈ భూమిమీద; 
తీర్ధ్థభూతులు = నదీజలాల పవిత్రతతో సమానమైన; సాధుమతులు= సాధుబుద్ధిగలవారైన (ఐన); మిమ్మున్‌= 
మీ బుషులందరిని; నెమ్మితోడన్‌= భక్తితో; దర్శించుట+అ+చాలున్‌= చూస్తేచాలు (ధన్యులమేే) అవనిపైన్‌= ఈ భూమిపై; 
వేజు+ఎ, తీర్ధంబులు = వేరే పుణ్యతీర్థాలు; వెదకన్‌+ఏల? = వెదకవలసిన పని ఏముంది?... 


తా ; ఓ సత్పురుషులైన మునులారా! జన్మలు అనుభవించాల్సిన, మోక్షాన్ని వెదుకవలసిన మా వంటి మానవులకు 
మీ అనుజ్ఞతో దేవతలకు కూడా, దేవతలకు లభించని మీ దర్శనం లభించింది. అదృష్టహీనులం, ఇంద్రియాసక్తులం, 
జ్ఞానహీనులం అయిన మాకు సంతోషాన్నిచ్చే మీ దర్శనం, తాకడం అదృష్టం, ధ్యానించే అదృష్టం, పాదసేవ చేసేభాగ్యం 
సహజంగా అందనివి. అయినా, మాకు ఈరోజు ఇవన్నీ అతిసులభంగా లభించాయి. సాధుబుద్ధిగల సత్పురుషులైన 
మిమ్మందరినీ దర్శింస్తే చాలు, ఇక వేరుగా పుణ్యతీర్థాలు వెదికే పనిలేదుగదా! 


విశే : దేవదేవుడైన శ్రీకృష్ణుడే సామాన్యునివలె మాట్లాడుతున్నాడు. మానువ జన్మల సారహీనత, సాధుజనసేవనం, 
తీర్ధసేవనంవంటి పుణ్యప్రదమైన అంశాల బెన్నత్యాన్ని చెప్పడం - లోకోద్ధరణకోసమే. సత్పురుష సమాగమం - వుణ్య 
తీర్ధసేవనంతో సమాన పుణ్యఫలప్రదం. ఇక్కడ శ్యమంతక తీరపంచక సేవనం, నారదవ్యాసాది మహర్షి దర్శనం రెండూ 


లభించాయి. 


వ. అదియునుం గాక యుదక మయంబులైన తీర్థంబులును మృచ్చిలామయంబులైన దేవగణంబులును, 
దీర్ధదేవతారూపంబులు గాకుండుట లే; దయిన నవి చిరకాలసేవనార్చనలం గాని పావనంబు సేయవు; 
సత్పురుషులు దర్శనమాత్రంబునం బావనంబుసేయుదు రని వెండియు. 1120 


ప్రతి :; అదియునున్‌+కాక= అంతేకాకుండా; ఉదక; మయంబులు+ఐన= నీళ్లతోనిండిన; తీర్థంబులును= పవిత్ర 
జలాశయాలూ; మృత్‌+శిలామయంబులు +ఐన = మట్టి లేదా రాతితో చేయబడిన; దేవగణంబులునున్‌= దేవతామూర్తుల 
నుండి దేవతల విగ్రహాలూ; తీర్ధ దేవతారూపంబులు కాకుండుట లేదు= పాపాలను పోగొట్టే తీర్ధాలుగా, వరప్రదాతలైన 
దేవతలుగా పుణ్యప్రదాలుగా కాకపోవు (అగును అని అర్ధం) అవి ఉపాదేయాలే; అయినన్‌+అవి= అయినాకూడా 
(ఆ రెండూ తీర్ధక్షేత్రాలు) చిరకాల; సేవా+అర్చనలన్‌+కాని= చాలాకాలం సేవిస్తేగాని, పూజిస్తేగాని; పావనంబులు +చేయవు= 


దశమస్కంధము - ఉత్తరభాగము 4/77 


మానవులను పవిత్రులుగా చేయవు; సత్‌+పురుషులు = సాధుజనులు, దర్శన, మాత్రంబునన్‌= కేవలం (వారిని) చూడడం 
చేతనే) పావనము+చేయుదురు= పవిత్రులుగా చేస్తారు; అని, వెండియున్‌= మరలా... 


తా ; అంతేకాదు, నీటితో నిండిన తీర్ధాలు, మట్టి, శిలలతో నిర్మించిన దేవతావి[గ్రహాలూ, తీర్ధదేవతల రూపాలతో సేవించిన 
వారిని అనుగ్రహించేవే. కాని, వాటిల్ని చాలాకాలం సేవిస్తేనే పవిత్రత సిద్ధిస్తుంది. కానీ, పవిత్రులైన మహాత్ములను కేవలం 
చూస్తేనే పుణ్యం లభించి జనులు పావనులౌతారు. 


వ. ఆదిత్యచం ద్రాగ్నిమేదినీతారాంబుమారుతాకాశవాజ్మనము లోలిం 
బరికింపం దత్తదుపాసనంబులం బవిత్రములు సేయంగ సమర్థములు గావు; 
సకలార్థగోచరజ్ఞానంబు గల మహాత్మకులు దారు ముహూర్తమాత్రసేవం 
జేసి పావనములు సేయుదు; రదియు న ట్లుండె ధాతుత్రయయుక్తమైన 


తే. కాయమం దాత్మబుద్ధియుం గామినీ కు, మారులందు స్వకీయాభిమానములును 
దివిరి జలమునం దీర్ధబుద్ధియును జేయు, నట్టి మూఢుండు పశుమార్లుం డనంగం బరంగు. 1121 


ప్రతి : ఆదిత్య= సూర్యుడు, చంద్ర+అగ్ని= చంద్రుడు, అగ్ని మేదినీ= భూమి; తార+అంబు= నక్షత్రాలు, నీరు, 
మారుత+ఆకాశ= గాలి, ఆకాశం, వాక్‌+మనములు+ఓలిన్‌= వాక్కు మనస్సులు, వరుసగా పరికింపన్‌= చూడగా; 
తత్‌+తద్‌+ఉపాసనంబులన్‌= ఆయాశక్తుల్ని పూజించగా; పవిత్రములు+చేయన్‌+కన్‌= ఉపాసకులను పాపరహితులుగా 
చేయడానికి; సమర్థములు+కావు= తగిన శక్తికలవి కావు; సకల+అర్థ, గోచర, జ్ఞానంబు+కల= అన్ని విషయాల్ని 
స్వయంగా చూచి అర్థం చేసుకొన్న మహా+ఆత్మకులు= గొప్ప బుద్ధిగలవారు; తారు= తాము; ముహూర్త మాత్రసేవన్‌+చేసి= 
క్షణకాలం సేవించినంతమాత్రంచేత;ు పావననములు +చేయుదురు= పవిత్రములుగా చేస్తారు; అదియున్‌ +అట్లు +ఉందెన్‌= 
సరే అది అలా ఉండనీ! ధాతుత్రయయుక్తమైన = వాత పిత్త శ్రేషములతోకూడిన; కాయము +అందున్‌ +ఆత్మబుద్ధియున్‌ = 
శరీరమునందు; ఆత్మబుద్ధియున్‌= ఆత్మబుద్ధీ కామినీ కుమారుల+అందున్‌= భార్యాపుత్రులందు; స్వకీయ +అభిమానములును = 
తనదైన ఇష్టాల్ని తివిరి= యత్నించి; జలమునన్‌= నీటిలో; తీర్ధబుద్ధియునున్‌+చేయునట్టి= పవిత్రజలమని భ్రాంతిపదే; 
మూఢుండు= మూర్చుడు; పశుమార్జుడు= పశువు చరించేమార్గంలో పోవువాడు; అనన్‌+కన్‌+పరగు= అనవచ్చు. 

తా : మనచుట్టూ ఉన్న పంచభూతాలైన భూమి, నీరు, అగ్ని సూర్యచంద్ర నక్షత్రాలు, వాయువు, ఆకాశం, వాక్కు మనస్సు 
అనే వాటిల్ని ఉపాసించినంతమాత్రాన మనలను అవి పవిత్రం చేయలేవు. అన్ని విషయాల్లో జ్ఞానంగల మహాత్ములు 
తమను సేవించిన క్షణకాలంలోనే మానవుల్ని పవిత్రులుగా చేస్తారు. అదలాఉంచి, ధాతుత్రయంతో నశ్వరమయ్యే శరీరాన్ని 
ఆత్మగా భావించడం, భార్యాపుత్రులు తనవారేననే అభిమానం కలిగి ఉండడం, సామాన్యజలాల్ని తీర్చా లని భ్రమించడం 
మూర్చుని పని. వాడు జ్ఞానహీనమైన జంతువుమార్దంలో పోవువాడు. పంచభూతోపాసనకంటె మహాత్ముల ఉపాసన చాలా 
శ్రేష్టం. 

వ. అని యివ్విధంబునం గృష్టుం డాడిన సాభిప్రాయంబులగు వాక్యంబులు వినియ మ్మునీంద్రులు 
విభాంతహృదయులై యూరకుండి, ముహూర్తమాత్రంబున కమ్మహాత్ము ననుగ్రహంబు వదసి, 
మందస్మితముఖుల్రై, యప్పుండరీకాక్షున కి ట్లనిరి; దేవా! నేమును దత్వవిదుత్తము లయిన బ్రహ్మరుద్రాదులును, 


478 శ్రీ మహాభాగవతము 


భవదీయ మాయావిమోహితులమై యుందుము; నిగూఢంబయిన స్‌ యిచ్చచేత మమ్ము నను[గ్రహించితివి. 
భవదీయ చరిత్రంబులు విచిత్రంబు; లి మ్మేదిని యొక్కటి యయ్యును బహురూపంబులం గానంబడు 
విధంబున నీవును మొదలం గారణరూపంబున నేకం బయ్యును ననేక రూపంబులు గైకొని, జగదుత్పత్తి 
స్ధితి లయంబులకు హేతుభూతంబునా నద్భుతకర్మంబులం దగిలి, లీలావతారంబులు గైకొని, 
దుష్టజననిగ్రహంబును, శిష్టజనరక్షణంబును గావించుచుందు; వదియునుం గాక వర్ష్ణాశమధర్శంబు 
లంగీకరించి, పురుషరూపంబున వేదమార్గంబు విదితంబు సేసిన బ్రహ్మరూపివి; తపస్వ్వాధ్యాయ 
నియమంబులచేత నీ హృదయంబు పరిశుద్ధంబు; గావున బ్రహ్మస్వరూపంబులైన వేదంబులందు వ్యక్తావ్యక్త 
స్వరూపంబు లేర్చడంగా నుందువు; కావున, బ్రాహ్మణకులంబునెల్ల బ్రహ్మకులాగ్రణివై రక్షించిన 
మహానుభావుండవు; మాయాజవనికాంతరితుండవైన నిన్నును నీ భూపాలవర్గంబును, నేమును 
దర్శింపంగంటిమి; మా జన్మ విద్యా తపోమహిమలు సఫలంబు లయ్యె; నీకు నమస్మరించెది మని 
బహువిధంబులం గృష్టు నభినందించి, యమ్మురాంతకుచేత నామంత్రణంబులు వదసి తమ తమ 
నివాసంబులకుం బోవం దలంచు నవసరంబున. 1122 


ప్రతి :; అని; ఈ+విధంబునన్‌= ఇలా; కృష్ణుండు +ఆడిన = శ్రీకృష్ణుడు పలికిన; స+అభిప్రాయంబులు +అగు = 
ఆలోచనాత్మకాలైన; (వాక్యంబులు) విని= మాటలు ఆలకించి; ఆ+ముని+ఇంద్రులు= ఆ ముని శ్రేష్టులు; విభ్రాంత 
పహృదయులు+ఐ= ఆశ్చర్యకరమైన మనస్సులు కలవారై; ఊరకుండి= నిశ్శబ్దంగా ఉండి ముహూర్త మాత్రంబునన్‌= 
ఒక్కక్షణంలో; ఆ+మహాత్ముని అనుగ్రహంబు+పదసి= ఆ శ్రీకృష్ణుని అనుమతిపొంది; మంద, స్మెత్ర, ముఖులై= చిరునవ్వవచిందే 
ముఖం కలవారై; ఆ+పుండరీక +అక్షునకున్‌= తెలదామరలవంటి కన్నులుకల ఆ శ్రీకృష్ణునితో; ఇట్లు+అనిరి= ఈ విధంగా 
పలికారు దేవా!= ప్రభూ!; నేమును= మేముకూడా; తత్త్వవిత్‌ +ఉత్తములు +అయిన = భగవత్‌తత్త్వాన్ని తెలిసినవారిలో 
ఉత్తములైన; బ్రహ్మరుద్ర+ఆదులు= బ్రహ్మ, శివుడు మొదలైనవారును, భవదీయ, మాయా, విమోహితులము+ఐ= 
నీయొక్క మాయచేత ('భ్రాంతిపొందినవారమై; ఉందుము= ఉంటాయి; నిగూఢంబు+అయిన = ఎవ్వరికీ తెలియని; 
నీ+ఇచ్చచేతన్‌= నీ సంకల్పం ప్రకారం; మమ్మును +అనుగ్రహించితివి= మమ్మల్ని అందరినీ దయతలచావు; భవదీయ 
చరిత్రంబులు= నీ దివ్యలీలలు; విచిత్రంబులు= ఆశ్చర్యకరమైనవి; ఈ+మేదిని +ఒక్కటి+అయ్యునున్‌= ఈ భూమి అంతటా 
ఒకటే అయినా; బహురూపంబులన్‌+కానంబడు విధంబునన్‌ = అనేక విధాలుగా కనబడుతున్నట్టు; నీవును, మొదలన్‌= 
సృష్టాదిలో నీవు; కారణరూపంబునన్‌= కారణరూపంగా ఉండి; ఏకంబు అయ్యును= ఒక్కడివే అయి; అనేక రూపంబులకజైకొని= 
బహురూపాలు స్వీకరించి; జగత్‌ +ఉత్పత్తి; స్థితి, లయంబులకున్‌= ఈ ప్రపంచంయొక్క పుట్టుక, ఉనికి, నాశం అనే 
మూడుదశలకు; హేతు భూతంబు+నాన్‌= కారణమైనట్టిదా అన్నట్లు; అద్భుత కర్మంబులన్‌+తగిలి= విచిత్రమైన లీలలు 
ప్రదర్శించి; లీలా+అవతారంబులుగైకొని= (క్రీడామాత్రంగా అవతారాలు ఎత్తి దుష్టజన నిగ్రహంబును= దుర్శార్చులైనవారిని 
అణచివేసి; శిష్ణజన రక్షణంబును= మంచివారిని రక్షించుట; కావించుచుందువు= చేస్తుంటావు; అదియునున్‌+కాక = 
అంతేకాక; వర్ణాశ్రమ ధర్మంబులు +అంగీకరించి= చాతుర్వర్ణంబులు (బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్షాలు); 
చతురాశ్రమధర్మాలు (బ్రహ్మచర్య, గార్హస్థ్య, వానప్రస్థ, సన్యాసాశ్రమాలు); అంగీకరించి= స్వీకరించి (ఒప్పుకొని); 
పురుషరూపంబునన్‌= జీవిరూపంతో; వేదమార్దంబు= వైదిక పద్ధతిలో; విదితంబు సేసిన= స్పష్టపరచిన; బ్రహ్మరూపివి= 


దశమస్కంధము - ఉత్తరభాగము 4/79 


భగవత్స్వరూపానివి; తపఃస్వాధ్యాయనియమంబులచే = ధ్యానసమాధిపొందినతపస్సుయొక్క వేదాధ్యయనంయొక్క 
నియమంబులచేతన్‌= నియమధారణలచే; నీ పహృదయంబు= నీ చిత్తం; పరిశుద్దురాలు= పవిత్రమైంది; కావునన్‌= కనుక; 
బ్రహ్మస్వరూపంబులు+ఐన = భగవద్‌రూపాలైన; వేదంబుల+అందున్‌= బుగ్యజుస్సామాధర్వవేదాలలో; వ్యక్త+అవ్యక్త 
స్వరూపంబులు = స్పష్టంగా కనబదని; కష్టపడేవిగా నీవు రూపాలు పొంది ఉందువు; కావునన్‌= కనుక; బ్రాహ్మణకులంబులన్‌+ 
ఎల్లన్‌= బ్రాహ్మణ జాతి అంతటిలో; (బ్రాహ్మణకుల +అ(గ్రణివి+ఐ = బ్రాహ్మణవంశంలో శ్రేష్టుడివై; రక్షించిన= కాపాడిన; 
మహా+అనుభావుందడవు= గొప్ప అనుభావం ఉందేవాడివి; మాయాజవనిక +అంతరితుందవు+ఐన = మాయ అనే తెరచే 
కప్పబడినవాడివి అయిన; నిన్నును, స్స్‌ భూపాలవర్దంబును= నిన్ను, స్‌ సహచరరాజలోకాన్నిి నేమును= మేముకూడా; 
దర్శింపన్‌+కంటిమి= చూడగల్లినాము; మా జన్మ తపస్‌+మహిమలు= మా పుట్టుక, తపస్సు, మహిమలు, సఫలంబులు+ 
అయ్యెన్‌= సార్ధకాలయ్యాయి; కృష్ణునిన్‌= శ్రీకృష్ణుణ్ణి; అభినందించి= పొగడి; ఆ+ముర +అంతకుచేతన్‌= (మురాసురుని 
సంహరించిన విమ్ణవు అవతారుదైన) శ్రీకృమ్ణునినుండి; ఆమంటత్రణంబులు +పదసి= అనుజ్ఞలుపొంది; తమ తమ 
నివాసంబులకున్‌ = స్వన్థానాలకు; పోవన్‌+తలంచున్‌= పోవుటకు ఆలోచించే; అవసరంబున = సందర్భంలో... 


తా; ఇలా కృష్ణుడు పలికిన - ఆలోచనాత్మకమైన మాటలు విని, మునులంతా ఆశ్చర్యంగా చూచి కొంత సేపు నిశ్శబ్దంగా 
ఉండి, ఒక్కక్షణంలో ఆయన అనుమతి పొంది, చిరునవ్వులతో ఇలా అన్నారు. “దేవా! మేమూ, సృష్టి రహస్యం తెలిసిన 
బ్రహ్మాదులూకూడా నీ మాయచేత మోహితులమై ఉన్నాము. ఎవ్వరికీ అంతుబట్టని నీ సంకల్పంతో మమ్మల్ని దయతలిచావు. 
నీ లీలలు ఆశ్చర్యకరమైనవి. ఈ భూమి ఒకటే ఐనా వేరువేరు ప్రాంతాల్లో వివిధ రూపాలుగా కనబడినట్టే నీవుకూడా 
సృష్టాదిలో కారణరూపంతో ఉండి, భిన్నరూపాలుగా కనబడి, ఈ ప్రపంచంయొక్క సృష్టి, స్ధితి, లయాలకు కారణమైన 
అనేక లీలలుగా అవతారాలెత్తి దుష్టజన శిక్షణం, శిష్టజనరక్షణం చేస్తున్నావు. చాతుర్వర్థాశమధర్మాలు స్వీకరించి, వేదాలు 
చెప్పిన మార్గాన్ని అనుమోదించిన బ్రహ్మస్వరూపుడవు. నిరంతర తపన్స్వాధ్యాయ నియమాలతో పవిత్రుడవు. వేద విహిత 
స్వరూపుడివి. (బ్రాహ్మణ జాతిని రక్షించిన 'బ్రహ్మణ్యమూర్తివి. మహానుభావుడివి. మోహమనే తెరవెనుక ఉండి ఆడిస్తున్న 
నిన్ను నీ సహచరులైన ఈ రాజలోకాన్ని మేమూ సందర్శించే భాగ్యం పొందాము. మా పుట్టుక, మా చదువు, 
మా తపస్సు, మా మహిమ, దీంతో సార్థకమయ్యాయి. నీకు నమస్మరిస్తున్నాము” అని మునులు శ్రీకృష్ణుణ్లి పొగడి 
నుతించి, తమ నివాసాలకు వెళ్లేందుకు అనుమతి పొందారు. 


స్ట్‌ ఆఅ మ్మునీశ్వరులకు నానకదుందుఖి యతిభక్తి వందనం బాచరించి 
తాపసోత్తములార ! ధర్మతత్త్ప్వజ్ఞులు మన్నించి వినుండు నా విన్నపంబు 
సత్మర్మవితతిచే సంచితకర్మచయంబు వాపెడు నుపాయంబు నాకు 
ఘనదయామతిం జెప్పుం డనిన నమ్మునివరుల్‌ భూవరుల్‌ విన వసుదేవుం జూచి 


తే. యెలమిం బలికిరి నిఖిల యజ్జేశుందైన, కమలలోచనుం గూర్చి యాగములు సేయు 

కర్మమునం బాయు నెట్టి దుష్కర్మమైన; నిదియె ధర్మంబు గాంగ నీ మదిం దలంపు. 1128 
ప్రతి : ఆ+ముని +ఈశ్వరులకున్‌= ఆ మునిశ్రేష్టులకు; ఆనక దుందుఖి= వసుదేవుడు (జననకాలంలో తప్పెటలు, 
దుందుభులు మోగినందువల్ల ఈయనకీపేరు); అతిభక్తిన్‌= గొప్పభక్తితో) వందనంబు+ఆచరించి= నమస్కరించి; 
తాపస+ఉత్తములార!= ముని శ్రేష్టులారా!; ధర్మతత్త్వజ్ఞులు= ధర్మముయొక్క తత్త్వం తెలిసిన మీరు, నా విన్నపంబు= 


480 శ్రీ మహాభాగవతము 


నా ప్రార్ధనను; మన్నించి వినుండు= క్షమించి వినండి; సత్‌+కర్మ, వితతిచే= సత్మర్మల (మంచిపనుల) సమూహంతో; 
సంచిత కర్మచయంబు= పూర్వజన్మలో చేసిన కర్మల సంబంధం (సంచితం) ఐనదాన్ని అనుభవించవలసిన నేటిజన్మలోని 
కర్మలు; పాపెడున్‌= తొలగించవలసిన; ఉపాయంబు= మార్గం; నాకున్‌= నాకు; ఘన దయామతిన్‌= గొప్ప దయగల 
బుద్ధితో; చెప్పుడు= వివరించండి; అనినన్‌= అనగా ఆ+మునివరుల్‌= ఆ మునిశ్రేష్టులు; భూవరుల్‌ వినన్‌= రాజులందరు 
వింటూండగ్యా వసుదేవున్‌+చూచి= వసుదేవునితో; ఎలమిన్‌= (ప్రేమతో; పలికిరి= చెప్పారు; నిఖిలయజ్ఞ +ఈశుడు+ఐన = 
అన్ని యజ్ఞాలకీ అధీశుడు ఐన; కమలలోచనున్‌+కూర్చి= కృష్ణుణ్ణిగూర్చి; యాగములు +చేయు= యజ్ఞాలు చేయండి; 
కర్మమునన్‌= కార్యంవల్లు ఎట్టి దుష్మర్మము+ఐనన్‌= ఎలాంటి చెడ్డచేత ఐనా) కర్మమున+పాయును= సత్మర్మచే తొలగిపోతుంది; 
ఇదియె; ధర్మంబు+కాగ = ఇదే సన్నార్దంగా; నీ మదిన్‌+తలంపు= నీ మనసులో భావించు. 


తా: ఆ మహర్ష్నులందరికీ వసుదేవుడు నమస్కరించి “మునీశ్వరులారా! మీరు ధర్మం బాగా తెలిసినవారు. క్షమించి 
నా మనవి వినండి. పూర్వజన్మకర్మల సంచితఫలం ఈ జన్మలో అనుభవించనక్కరలేని సత్మర్మాచరణం ఏదైనా ఉంటే 
దయతో తెలుపండి.” అనగా ఆ బుషులంతా వసుదేవునితో రాజులందరూ వినేలా “సమస్తయజ్ఞాలకి అధీశ్వరుడు 
ఈ శ్రీకృష్ణుడు. ఈతణ్ణి గూర్చి చేసిన యాగాలు మీరు ఆచరిస్తే ఎంతటి దుష్కర్మ అయినా తొలగిపోతుంది. ఇదే ధర్మరహస్యం” 
అని అన్నారు. 


వ. అదియునుం గాక. 1124 
తా :; అంతేగాక 
క. దేవర్సిపితృబుణంబులు, భూవర |! మఖవేదపాఠపుత్రులచేతన్‌ 

వావిరి నీంగని పురుషుండు, పోవు నధోలోకమునకుం బుణ్యచ్యుతుందై. 1125 


ప్రతి : భూవర= ఓ రాజా!; దేవ+బుషి పితృ బుణంబులు= దేవతల బుణం; బుషుల బుణం; పితృ బుణాల్ని మఖ= 
యజ్ఞాలచే; వేదపాఠ= వేదాధ్యయనంచేత; పుత్రులచేతన్‌= పుత్రసంతానలబ్ధిచేత; వావిరిన్‌= క్రమంగా; ఈంగని= తీర్చుకోని; 
పురుషుడు= మనుజుడు; పుణ్యచ్యుతుదై= పుణ్యాలచే విడువబడి; అధః+లోకమునకున్‌= పాతాళాదిలోకానికి; పోవున్‌= 
పోతాడు. 

తా : వసుదేవ మహారాజా! దేవ, బుషి పిత్యాణాలు పుట్టిన ప్రతివానికి ఆవశ్యకమై వస్తాయి. వాటిని తీర్చుకునే ప్రయత్నం 
చేయాలి. దేవబుణం - యజ్ఞాదులచే, బుషి బుణం - వేదాధ్యయనంచేత, పితృబుణం - పుత్రపొత్రాది వంశ 
పరంపరాభివృద్ధిచే తీర్చబడుతుంది. వీటిని తీర్చలేని నరుడు పుణ్యాలకు దూరమై అధోలోకానికి వెళతాడు. 


విశే : దేవతలు హవిస్సుచేత తృప్తి చెందుతారు. కనుక యజ్ఞాల ఆచరణ అవసరం. బుషులు వేదాలు చెప్పారు. 
నీ తీరంలో నీవు అధ్యయనం చేసి అధీతి బోధనలచే వేదం తరతరాలకు అందించాలి. ఇది బుషి బుణం తీర్చుకోవడానికి 
మార్గం. పితృబుణం తీర్చాలంటే సంతానం ద్వారానే సాధ్యం. 

గమనం “ఊర్హ్వ లోకాలవైపే ఉంటే శ్రేష్టం. అధోలోకగమనం” హీనం. పుత్రులవల్ల ఊర్ధ్వలోకాలు, పుణ్యచ్యుతితో 
అధోలోకం రెండూ సూచించబడ్డాయి. త్రివిధ బుణాలు, వాటిని సాధించే ఉపాయాలు సూచింపబడ్డాయి. 


వ. అట్లగుటం జేసి నీవును. 1126 


దశమస్కంధము - ఉత్తరభాగము 48] 


ప్రతి : అట్లు+అగుటన్‌+చేసి= అలా అవుతుంది గనుక; నీవును= నీవుకూడా... 
తా ; అలా కావడం వల్ల నీవు (వసుదేవుడు) కూడా 


క. వరతనయాధ్యయనంబులం, దరియించితి బుణయుగంబు; దదయక ధరణీ 

వరదేవబుణము సవనా, చరణుండవై యీంగు టొప్పు సమ్మతితోడన్‌. 1127 
ప్రతి ;: వరతనయ= శ్రేష్టమైన కుమారుని; అధ్యయనంబులన్‌= వేదాధ్యయనంచే; బుణయుగంబు= రెండు బుణాలు 
(బుషి బుణం, పిత్యూాణం); తరియించితి(వి)= దాటావు (తీర్చుకున్నావు); వరదేవ బుణము= శ్రేష్టమైన దేవతా బుణం, 
సమ్మతితోడన్‌= పెద్దల అనుమతితో; సవన +ఆచరణుదవు +ఐ = యజ్ఞం నిర్వహించి; ఈగుట= దాటుట (తీర్చుకొనుట); 
ఒప్పున్‌= సరిపడుతుంది. 
తా: (శ్రేష్టుడైన కుమారుణ్ణి కని, పిత్యాణం తీర్చుకొన్నావు. వేదాధ్యయనంతో బుషిబుణం తీర్చుకొన్నావు. పెద్దల అనుమతంతో 
యజ్ఞాలు చేసి దేవబుణం తీర్చుకోవడం యుక్తం అని బుషులు తెలిపారు. 
క. అనవుడున వ్వసుదేవుండు, మునివరులకు ననియె వినయమున మీరలు సె 

ప్పిన యట్లు మఖము సేసెద, దినకరనిభులార! మీరు దీర్పంగ వలయున్‌. 1128 
ప్రతి : అనవుడున్‌= అనగా విని; ఆ+వసుదేవుండు= శ్రీకృష్ణుని తండ్రియైన ఆ వసుదేవ మహారాజు; వినయమునన్‌= 
ఎంతో అణకువతో; దినకర నిభులార= సూర్యునితో సమానమైన కాంతిగల ఓ మునులారా; మీరలు +చెప్పిన +అట్లు= 
మీరు సూచించిన విధంగా; మఖము= యజ్ఞం; చేసెదన్‌= చేయగలను; మీరు, తీర్చగ వలయున్‌= మీరే యజ్ఞాన్ని 
నిర్వహించాలి. 


తా ; బుషులు చెప్పిన సూచనను అంగీకరించి, ఎంతో వినయంగా, “సూర్యసమానులైన క్ష మునీశ్వరులారా! మీరు 
చెప్పినట్లే యాగం నిర్వహించి, దేవబుణం తీర్చుకుంటాను. కానీ, మీరే నాతో నిర్వహింప చేయించాలి” అని ప్రార్థించాడు. 


విశే ; వసుదేవుడు అడిగిందే తడవుగా వారిసలహాను పాటించదలచాడు. “శుభస్య శీఘ్రమ్‌' అని కదా! పైగా మహారాజు 
శ్రీకృష్ణుని తండ్రి. స్థం శ్యమంతక పంచక భూమి, అతిపవిత్రం. సమయం సూర్యోపరాగపుణ్యసమయం. బంధువర్గం 
అందరూ సిద్ధం. సూర్యగ్రహణవేళ సూర్యునివంటి తేజస్వులైన, అతి శ్రేష్టులైన మునులంతా ఎదురుగా ఉన్నారు. పెద్దల 
సూచన శిరోధార్యంగా, ఆముష్మికఫలదాయకంగా ఉంది. ఇంక ఆలస్యం దేనికి? ఈ అవకాశం లోకంలో ఎవ్వరికీ 
రానిది. 


వ. అని యభ్యర్థించి యమ్మునీంద్రుల యాజకులం గా వరించి, యప్పుణ్యతీర్థోపాంతంబున మహేంద్రామిత 
వైభవంబున, నష్టాదశభార్యాసమేతుందై, దీక్షం గైకొని య మృహాధ్వరంబు వేదోపదిష్ట విధిం బరిసమాప్తించి 
బుత్విచ్నకాయంబుల బహుదక్షిణలం దనిపి, భార్యాసమేతుండై యవభృథస్నానం బాచరించి, వివిధరత్నమణి 
మయభూషణ విచిత్రాంబర సురభి సుమానులేపనంబులు ధరించి, నిఖిలభూదేవ మునిబంధు రాజలోకంబుల 
నుచిత సత్మారంబులం బ్రీతులం గావించిన వారును గృమ్హానుమతి నాత్మనివాసంబులకుం జని; రందు. 1129 


482 శ్రీ మహాభాగవతము 


ప్రతి : అని+అభ్యర్థించి= ఈ విధంగా ప్రార్ధించి; ఆ+ముని+ఇంద్రుల= ఆ బుషి శ్రేష్టులనే; యాజకులన్‌+కాన్‌ వరించి= 
యజ్ఞం చేసేవారుగా కోరి (నిర్ణయించి); ఆ+పుణ్యతీర్థ+ఉపాంతంబునన్‌= ఆ శ్యమంతకపంచకపుణ్యతీర్థం దగ్గరలో; 
మహా+ఇంద్ర+అమిత వైభవంబునన్‌= ఇంద్రునివంటి గొప్ప వైభవంతో; అపష్టాదశభార్యా సమేతుండు+ఐ= పద్దెనిమిది 
మంది భార్యలతో కలిసి; దీక్షన్‌+3ైకొని= యజ్ఞదీక్ష స్వీకరించి; ఆ+మహా+అధ్వరంబు= ఆ గొప్ప యజ్ఞాన్ని వేద+ఉపదిష్ట 
విధిన్‌= వేదాల్లో చెప్పిన విధానంతో; పరిసమాప్తించి= పూర్తిచేసి బుత్విక్‌+నికాయంబుల= యజ్ఞనిర్వాహకులైన మంత్రవేత్తల 
సమూహాల్ని బహు దక్షిణలన్‌+తనిపి= గొప్ప ద్రవ్యదానంతో తృప్పిపరచి; భార్యాసమేతుండై= భార్యలతోకూడి; 
అవభృథస్నానంబు +ఆచరించి= యజ్ఞాంతంలో చేసే స్నానాలుచేసి; వివిధరత్న్మ మణిమయభూషణ= పలురకాల రత్నాలు, 
మణులు తాపడంచేసిన ఆభరణాలు; విచిత్ర+అంబర= వివిధ రంగుల వస్త్రాలు; సురభి సుమ+అనులేపనంబులు= 
పరిమళంగలవెన పూలు, గంధాదులు (పూతలు); ధరించి= పెట్టుకొని; నిఖిల భూదేవ, ముని, బంధు, రాజ-లోకంబులన్‌= 
సమస్త (బ్రాహ్మణుల, మునుల, బంధువుల, రాజుల సమూహాల్ని ఉచిత, సత్మారంబులన్‌= యోగ్యాలైన సన్నానాలతో; 
ప్రీతులన్‌ +కావించినన్‌ = తృప్పులను చేయగా; వారును; కృష్ణ +అనుమతిన్‌ = శ్రీకృష్ణుని అనుజ్ఞతీసుకొని; ఆత్మ 
నివాసంబులకున్‌+చనిరి= తమ ఇండ్లకు వెళ్లిరి అందు... 
తా : వసుదేవుడు మునిశ్రేష్టులను ప్రార్థించి,ఆ మునీంద్రులనే, యజ్ఞంచేయించే బుత్విక్కులుగా ఎన్నుకొని, ఆ శ్యమంతకపుచక 
పుణ్యతీర్థాల దగ్గరి భూమిపై, ఇంద్రవైభవంతో, పద్దెనిమిదినుంచిభార్యలతో, దీక్ష స్వీకరించి, ఆ గొప్పయజ్ఞాన్ని వేదవిహితంగా 
పూర్తిచేసి, బుత్విక్కులను గొప్పగా వినిమయ 'ద్రవ్యదానాలతో తృప్తిపెట్టి, భార్యలతో అవభృథ స్నానాలాచరించి, వజ్రాభరణాలు, 
విచిత్రవస్తాలు, సుగంధలేపనాలు, సుపుష్పమాలలు ధరించి, అక్కడ ఉన్న సమస్త బ్రాహ్మణ, ముని, బంధు, రాజులను 
యోగ్యంగా సన్మానించి, తృప్తిపెట్టినాడు. యజ్ఞానంతరం అందరూ కృష్ణుని అనుమతితో ఎవరిండ్లకు వారు వెళ్లిపోయారు. 
ఉ. ఆఅఆతటథి నుగ్రసేనవసుధాధిపపంకజనాభముష్టికా 

రాతులు దమ్ము నర్ధి మధురప్రియభాషల నిల్వ వేండినం 

గౌతుక మాత్మ నివ్వటిలంగా వసియించిరి గోపగోపికా 

వ్రాతముతోడ నచ్చట ధరావర ! నందయశోద లిమ్ములన్‌. 1180 
ప్రతి : ధరావర= ఓ రాజా!; ఆ తటథిన్‌= యజ్ఞసమాప్తి అయిన సమయంలో; ఉగ్రసేన వసుధ+ఆధిప= మధురనేలే 
కంసుని తండ్రి అయిన ఉగ్రసేన మహారాజు; పంకజనాభ= శ్రీకృష్ణుడు; ముష్టిక +అరాతి= ముష్టికుడనే రాక్షసుని శత్రువైన 
బలరాముడు; తమ్మున్‌= తమను; అర్ధిన్‌= ప్రియంగా (కోరికతో) మధుర ప్రియభాషలన్‌= తియ్యని (ప్రేమనుగాొలిపే 
మాటలతో; నిల్వన్‌+వేడినన్‌= ఉండుమని అభ్యర్థించగా (తమతో ఉండటానికి వేడగా); కౌతుకము = కుతూహలం; ఆత్మన్‌= 
హృదయాల్లో; నివ్వటిలగా= పొంగగా; నందయశోదలు = శ్రీకృష్ణబలరాములను పెంచిన నందయశోదలు; గోప గోపికా 
వ్రాతముతోడన్‌= గోపాల, గోపికల సమూహాలతో; అచటన్‌= అక్కడ; వసియించిరి= నివసించారు. 
తా: ఓ పరీక్షిన్మహారాజా! “మాతో ఉండమని ఉగ్రసేన, శ్రీకృష్ణ, బలరాములు, శ్రేమతో అర్ధించగా యశోదానందులు 
తమ గోపీగోపాలుర బృందాలతో కొన్నాళ్లు వారితో కలిసి సంబరంగా అక్కడే ఉన్నారు. 
క. హరినయముల హరిప్రియముల, హరిమధురాలాపములను హరికథల మనో 

హరలీలం దగిలి నందుండు, నిరుపమగతి నచట మూండునెల లుండె నృపా! 1131 


దశమస్కంధము - ఉత్తరభాగము 483 


ప్రతి : నృపా!= ఓ పరీక్షిన్మహారాజా!; హరి నయములన్‌= శ్రీకృష్ణుని నీతి పద్ధతులతో; హరిప్రియములన్‌= ఆతని డ్రేమ 
పూర్వక ప్రవర్తనలతో; హరి, మధుర+ఆలాపములను= ఆయన తియ్యని వాక్కులతో; హరికథలన్‌= కృష్ణుని లీలా 
వినోదాలతో; మనోహరలీలన్‌= మనస్సును హరించే విధంగా; తగిలి= బంధంకల్లి; నిర్‌+ఉపమగతిన్‌= సాటిలేని విధంగా; 
అచటన్‌= శ్రీకృష్ణునివద్ద; నందుడు= నందుడు (అతని పరివారం యశోదాసహితంగా); మూడు నెలలు; ఉందెన్‌= కలిసి 
ఉన్నాడు. 

తా:ఓ పరీక్షిన్మహారాజా! శ్రీకృష్ణాదుల ప్రార్థనను మన్నించి, నందుడు వారితో కలిసి మూడునెలలు అక్కడే ఉన్నాడు. 
ఆ సమయంలో కృష్ణుని మర్యాదలతో, తల్లిదండ్రులపట్ల (ప్రేమలతో, మధురమైన పలుకులతో, అతని లీలలుగా చెప్పుకునే 
జీవిత విశేషాలతో ఆనందంగా ఆస్వాదిస్తూ, కుటుంబ, బంధుమిత్రాదులమధ్య సాటిలేని విధంగా గడిపారు. 


చ. జలరుహలోచనాదియదుసత్తము లఅందజు నన్నిభంగులం 
గలితవిభూషణాంబరనికాయము లిచ్చి బహూకరించి వీ 
ద్కొలిపిన నందముఖ్యులు ముకుందపదాబ్బమరందపాన స 
ల్లలిత నిజాత్మషట్పదములన్‌ మరలించుచు నెట్టకేలకున్‌. 1182 


ప్రతి : జలరుహలోచన+ఆది= కమలాలవంటి కన్నులు కల శ్రీకృష్ణుడు మొదలుగాగల; యదుసత్తములు +అందటఖున్‌ = 
యదువంశ శ్రేష్టులు అందర్వూ అన్నిభంగులన్‌= సకలవిధాలుగా; కలిత= కూడిన; విభూషణ +అంబరనికాయములు = 
సమూహాలను; ఇచ్చి, బహూకరించి= సత్మరించి; వీడ్మొల్సినన్‌= వీడ్కోలు పలుకగా; నందముఖ్యులు= నందుడు మొదలైనవారు; 
ముకుందపద+అబ్ద= శ్రీకృష్ణుని పాదపద్మాల; మరందపాన= మకరందం (పూలతేనెతాగే; సత్‌+లలిత= మిక్కిలి కోమలమైన; 
నిజ+ఆత్మ= తమ మనస్సులనె; షట్పదములన్‌= తుమ్మెదల్ని మరలించుచున్‌= శ్రీకృష్ణుని మరలిస్తూ; ఎట్టకేలకున్‌ = 
చివరకు... 
తా ; బలరామ కృష్ణాదులు, తక్కిన యాదవులు, సకలవిధాలుగా గౌరవించి, ఆభరణ వస్తాదులు బహూకరించి వీడ్కొల్పగా, 
నందయశోదాది వ్రేపల్లె వాసులు కృష్ణపాదకమలాల మకరందం కోలే తమ మనస్సులనే తుమ్మెదల్ని బలవంతంగా 
మళల్లించుకొంటూ, విడువలేక, విడువలేక, చివరకు 
వ. చని చని. 1188 
ప్రతి : చని చని= వెళ్లి వెల్లి... 
ఆ. మరలి మరలి 'కృష్ణ! మాధవ! గోవింద!, పద్మనాభ! భక్తపారిజాత! 

దేవదేవ! యనుచుం దివిరి చూచుచు మధు, రాభిముఖులు నగుచు నరిగి రంత. 1134 
ప్రతి : మరలి మరలి= తిరిగి తిరిగి చూస్తూ (వెళ్లలేక వెళుతూ); కృష్ణ= శ్రీకృష్ణా; మాధవ= మాధవా!) గోవింద! = 
గోవిందా!; పద్మనాభ= (బ్రహ్మజన్మకు కారణమైన) పద్మము నాభి (బొద్దుయందు కలవాడా!; భక్తపారిజాత!= భక్తులపాలిట 
పారిజాత వృక్షమా! (పారిజాతం= కోరినకోర్కెలు ఇచ్చేది); దేవదేవ!= దేవతలకే దేవుదైనవాడా!; అనుచున్‌= అంటూ 
ఈ విధంగా కృష్ణుణ్ణి స్మరిస్తూ తివిరి చూచుచున్‌= ప్రయత్నించి చూస్తూ మథుర +అభిముఖులున్‌+అగుచు= మథురా 
రాజ్యంవైపు వెళ్లేవారవుతూ (ఆ వైపునకు); అరిగిరి= వెళ్లారు; అంతన్‌= అపుడు... 


484 శ్రీ మహాభాగవతము 


తా : వెళ్లలేక వెళ్లలేక వెడుతూ, మాటిమాటికి వెనుకకు తిరిగిచూస్తూ, కృష్ణనామస్మరణచేస్తూ (ప్రేమతో, ఆప్యాయతతో, 
భక్తిసూచకంగా పిలుస్తూ, స్మరిస్తూ మథురా రాజ్యంవైపు నందాదులు సాగిపోయారు. అప్పుడు 

క. క్రమమున నచ్చటం బ్రావృ, టమయం బగుటయును బంధుజనయాదవ వ 

ర్గము లోలిం గొలువ సురగణ, నమితులు బలకృష్ణు లాత్మనగరంబునకున్‌. 1185 

ప్రతి :; కమమునన్‌= కాలక్రమాన్ననుసరించి; అచ్చటన్‌= ఆ శ్వమంత పంచకస్థలిలో; ప్రావృట్‌+సమయము= వర్షాకాలం; 
అగుటన్‌= రాగ్యా బంధుజన= బంధువులు; యాదవ వర్గములు = యదువంశీకుల సమూహాలు, ఓలిన్‌= వరుసగా; 
కొలువన్‌= కొలుస్తుండగా; సురగణ = దేవతల సమూహాలచే; నమితులు= నమస్మరింపబడినవారైన; బలకృష్ణులు = 
బలరాముడు, కృష్ణుడు, ఆత్మనగరంబునకున్‌= తమ నగరమైన ద్వారకకు... 


తా; ఆ సమయంలో వర్షాకాలం ఆసన్నమైనందున బలరామకృష్ణులు ఆ శ్యమంతక పంచకభూమిని వదలి, యాదవ, 
బంధువర్ణాలు కొలుస్తూండగా, దేవతానమస్మారాలందుకొంటూ ద్వారకకు (పయనమయ్యారు) 


వ. వచ్చి సుఖంబుండు నంత. 1186 
ప్రతి : వచ్చి= ద్వారకకుచేరి; సుఖంబు+ఉండున్‌+అంత= సుఖంగా ఉన్నంతలో - పిదప... 
తా : బలకృష్ణులు ద్వారకచేరి సుఖంగా ఉన్నారు. అపుడు 

3 శ్రీకృష్ణ బలభద్రులు మృతులైన తమ సహోదరుల. దెచ్చి దేవకిదేవికి.గనంబజచుట శా 


సీ అవనీశ ! యొక్కనాం డానకదుందుభిభార్య పద్మాక్షుండు బలుండుం దొల్లి 
శరధిలోం జొచ్చిన గురుతనూభవునిని మరలంగం దెచ్చిన మహిమ లెల్ల 
జనములు దమలోన సన్నుతుల్‌ 'సేయంగ విని తనసుతులు దుర్భృత్తుందైన 
కంసుచే నిహతులై కాలునిపురి నున్నవారి నందజం జూడం గోరి కృష్ణ 


తే. బలులకడ కేగి కన్నుల బాపష్పకణము, లొలుక నో రామ! రామ! నిత్యోన్నతాత్మ! 
పరమపావనమూర్తి! యో మురవిఖేది!, యిందిరానాథ! యోగీశ్వరేశ! కృష్ణ! 1137 


ప్రతి :; అవని+ఈశ= ఓ పరీక్షిన్మహారాజా!; ఒక్కనాండు= ఒక రోజు; ఆనక దుందుఖి= వసుదేవుని; భార్య= దేవకీదేవి; 
పద్మ+అక్షుండు= (తామరలవంటి కన్నులుకల) కృష్ణుడూ; బలుడున్‌= బలరాముడూ; తొల్లి= పూర్వం; శరధిలోన్‌= 
సముద్రంలో; చొచ్చిన= ప్రవేశించిన; గురు= సాందీపని మహర్షియొక్క తనూభవునిన్‌= కుమారుణ్ణి, మరలన్‌+కన్‌+తెచ్చిన = 
తిరిగి (బ్రతికించి) తీసుకొనివచ్చిన; మహిమలు +ఎల్లన్‌= మానవాతీతకార్యాలు, అన్నీ జనములు= ప్రజలు; తమలోనన్‌= 
తమలో తాము; సన్నుతుల్‌+చేయన్‌+కన్‌= కథలుగా పొగడుతూ చెప్పుకోగ్యా విని తన సుతులు= తన కుమారులు 
(శ్రీకృష్ణునికి పూర్వం జన్మించిన తన బిడ్డలు ఆరుగురు); దుర్‌+వృత్తుడు+ఐన= దుష్టవర్తనుడైన; కంసుచేన్‌= కంసునిచేత; 
నిహతులై= చంపబడి; కాలునిపురిన్‌+ఉన్నవారిని= యమలోకంలో ఉన్నవారి అందజన్‌+చూడన్‌+కోరి= అందరినీ 
తానొకమారు దర్శించాలని అడిగి; కృష్ణ, బలుల కదకున్‌+ఏగి= శ్రీకృష్ణ బలరాములవద్దకు వెళ్లి కన్నుల బాప్పకణములు+ 


దశమస్కంధము - ఉత్తరభాగము 485 


ఒలుకన్‌= కన్నీళ్లు జారగా; ఓ రామ! రామ= మనోహరుడవైన ఓ బలరామా!; నిత్య+ఉన్నత+ఆత్మ= ఎల్లప్పుడు గొప్ప 
మనసు కలవాడా!; పరమపావనమూర్తి= దివ్యమంగళరూపా!; ఓ మురవిఖేది= మురాసురసంహారీ!; ఇందిరానాథ= 
లక్ష్మీపతీ!; యోగి+ఈశ్వర+ఈశ= యోగులైన వారిలో గ్రేష్టులైనవారికి ప్రభువైనవాడా!; కృష్ణా= ఓ కృష్ణా! (అని 
మొరబెట్టినది.... 

తా : ద్వారకలో అందరూ సుఖంగా కాలంగడుపుతున్నారు. నీళ్లల్లో మునిగి యమలోకం చేరిన గురుపుత్రుని తీసుకొని 
వచ్చిన వృత్తాంతమంతా జనులనుంచి దేవకీదేవి విని శ్రీబలరాములను పరిపరివిధాల స్తుతిస్తూ, కన్నుల కన్నీరు కారుస్తూ 
మొరపెట్టుకొంది. 


క. ముర కంస బైద్య పౌండ్రక, నరక జరాతనయ యవన నరనాయకులన్‌ 

దురితాత్ములం బొరిగొని భూ, భర ముడిపిన యట్టి మేటిబలులు దలంపన్‌. 1198 
ప్రతి : దురిత +ఆత్ములైన= దుర్మార్గులైన; ముర= మురుడనే రాక్షసుడు; కంస= కంసుడు; చైద్య= శిశుపాలుడు; పౌంద్రక= 
పౌంద్రక వాసుదేవుడు; నరక= నరకుడు; జరాతనయ:= జరాసంధుడు (బృహద్రథుని కుమారుడు) యవన= కాలయవనుడు 
మొ॥॥; నరనాయకులన్‌= రాజులను; పారి +కొని= సంహరించి; భూ+భరము= భూభారాన్ని ఉడిపిన +అట్టి= తొలగించినట్టి; 
మేటిబలులు= ్రేష్టులైన మహాబలశాలురు; తలంపన్‌= పరిశీలించగా... 
తా : దుర్మార్గులైన మురాసురుడు, కంసుడు, శిశుపాలుడు, పౌండ్రక వాసుదేవుడు, నరకాసురుడు, జరాసంధుడు, కాలయవనుడు 
మొదలైన మహా బలశాలులైన రాక్షసులను సంహరించి భూభారాన్ని తొలగించినవారు మీరే కదా! (అని దేవకి ప్రశుసించింది.) 
ఆ. జనన వృద్ధి విలయసంగతి నిఖీలంబుం, బొందం జేయు పరమపురుషులార |! 

మీకు లీల లౌట మీ రని నమ్మిన, దాన నేను వినుం డుదారులార!” 1139 
ప్రతి : జనన= సృష్టి వృద్ధి= అభివృద్ది; విలయ:= నాశనం; సంగతి= వీటి కలయిక; నిఖిలంబున్‌= సమస్త ప్రకృతినీ; 
పొందన్‌+చేయు= స్థితిని పొందించే; పరమపురుషులార = భగవత్స్వరూపులారా!; మీకున్‌= మీ ఉభయులకు; లీలలు= 
క్రీడా మాత్రకార్యాలు; బెటన్‌= అగుటచ్వే మీరు+అని= మీరు మాత్రమే (చేయగలరు) అని; నేను (దేవకీదేవి) నమ్ముతున్నాను; 
ఉదారులార! = విశాలబుద్ది గలిగినవారా!; వినుడు= (నా విన్నపం) వినండి. 


తా : జగత్తుకు సృష్టి స్థితి లయకారకులు మీరే! మీకు అవన్నీ లీలావినోదాలు. మిమ్మల్ని నమ్ముకున్నాను. దయచేసి 
నా కోరికతీర్చండి అని దేవకి ప్రార్ధించింది. 


వ. అని యనేకవిధంబుల వినుతించుచు నిట్లనియె; మీరలు మహానుభావులరు; మీరు తొల్లి యనేకకాలంబు 
సనినక్రిందట మృతుందై, దండధరుమందిరంబున నున్న గురుకుమారుని మీ మహాప్రభావంబులు లోకంబులం 
బరిపూర్ణంబులై ప్రకాశింప; న క్కాలునిచెంత నుండి మగుడం దెచ్చి గురుదక్షిణగా నొసంగితి; రి వ్విధంబునం 
గంసునిచేత హతులైన మత్పుత్ర్తుల నందజణ మరలం దెచ్చి నా మనంబున నున్న దుఃఖంబు నివారింపవలయు 
నని దేవకీదేవి ప్రార్ధించినం దమతల్లి యాడిన మృదుమధురవాక్యంబు లత్యాదరంబున నాదరించి, యప్పుడు 
బలకృష్ణులు దమ యోగమాయామహత్వంబున సుతలంబునకుం జని; రట్టి యొదడ. 1140 


486 శ్రీ మహాభాగవతము 


ప్రతి : అని+అనేక విధంబులన్‌+వినుతించుచున్‌= ఇలా పలువిధాలుగా ప్రార్థిస్తూ: ఇట్లు+అనియెన్‌= (ఇంకా) ఇలా 
అనింది; మీరలు మహా+అనుభావులరు= మీరు ఎంతో గొప్పవారు; మీరు; తొల్లి= పూర్వం; అనేక కాలంబు +చనిన 
క్రిందట= గడిచిన చాలాకాలంకింద; మృతుండు+ఐ= చనిపోయి; దందధరుమందిరంబునన్‌= యముని మందిరంలో; 
ఉన్న గురుకుమారునిన్‌= మీ గురువుగారి పుత్రుణ్ణి; మీ మహాప్రభావంబులు= మీ గొప్పనైన మహిమలు; లోకంబులన్‌= 
సమస్తలోకాల్తో; పరిపూర్ణంబులై ప్రకాశింపన్‌= నిండుగా వెలుగొందగా; ఆ+కాలునిచెంతన్‌+ఉంది= ఆ యమునివద్దనుండి; 
మగుడన్‌+తెచ్చి= తిరిగి (జీవితునిగా) తీసుకొనివచ్చి; గురుదక్షిణగా= గురువుగారికి సమర్పించవలసిన శుల్మంగా; 
ఒసంగితిరి= అర్పించారు; ఈ+విధంబునన్‌= ఇదే రీతిగా కంసునిచేత హతులైన= కంసునిచే చంపబడిన; మత్‌+పుత్రులన్‌+ 
అందజన్‌= నా కుమారులనందర్స్‌ మరలన్‌+తెచ్చి= తిరిగి జీవితులుగా తీసుకొనివచ్చి; నా మనంబునన్‌+ఉన్న 
దుఃఖంబున్‌= నా మనసులోని బాధను నివారింపవలయున్‌= తొలగించాలి; అని దేవకీదేవి ప్రార్ధించినన్‌= దేవకీదేవి 
పైవిధంగా విన్నవించగా; తమ తల్లి+ఆదిన= తమ తల్లిచెప్పిన; మృదు మధుర వాక్యంబులు= మెత్తనివైన, ప్రియములైన 
మాటలు; అతి+ఆదరంబునన్‌= మిక్షిలి గౌరవంతో; ఆదరించి= స్వీకరించి; అప్పుడు= ఆ సమయంలో; తమ యోగమాయా 
మహత్త్వ్వంబునన్‌= తమ మాయాశక్తి ప్రభావంతో; సుతలంబునకున్‌ +చనిరి= పాతాళలోకానికి బయల్టేరారు; అట్టి+ఎడన్‌= 
ఆ సమయంలో... 


తా ; బలరామ, కృష్ణుల్ని అనేక విధాల నుతించి, “అయ్యా! మీరు మహానుభావులు. గతంలో చనిపోయి యమపురం చేరిన 
మీ గురుపుత్రుణ్ణి బతికించి, యమునివద్దనుండి తీసుకొనివచ్చి గురుదక్షిణగా గురువుకు సమర్పించారు. మవోనుభావులారా! 
ఇదేవిధంగా కంసుడు చంపిన నా కుమారుల్నికూడా సజీవులుగా తెచ్చియిచ్చి నా దుఃఖాన్ని పోగొట్టండి”- అని ప్రార్థించింది. 
ఆమె మెత్తని తియ్యని పలుకులు విని గౌరవపూర్వకంగా స్వీకరించి, మాయాప్రభావంతో సుతల (పాతాళ) లోకానికి 
వెళ్లారు. 


మ. కనియెన్‌ దానవుం డింద్రసేనుండు దళత్కంజాక్షులన్‌ దక్షులన్‌ 
ఘనసారాంబుదవర్జులన్‌ నిఖిలలోకైకప్రభాపూర్ణులన్‌ 
దనరారన్‌ హలచక్రపాణులను భక్తత్రాణులన్‌ నిత్య శో 
భన వర్ధిష్ణుల రామకృష్ణుల జయభ్రాజిష్టులన్‌ జిష్టులన్‌. 1141 


ప్రతి : దానవుడు = రాక్షస వంశజుడు; ఇంద్రసేనుడు= బలిచక్రవర్తి దళత్‌ +కంజ+అక్షులు = విచ్చిన తామరరేకులవంటి 
కన్నులు గలవారు; దక్షులన్‌= సమర్భులైనవారిని; ఘనసార= పచ్చకర్పూరంవంటి రంగు; అంబుద= మేఘాలవంటి; 
వర్హులన్‌= మెనిరంగు కలవారిని; నిఖిలలోక+ఏక ప్రభాపూర్ణులన్‌= సమస్తలోకంలో విశిష్టమైన కాంతికలవారిని; హల, 
చక్రపాణులన్‌= నాగలి, సుదర్శన చక్రం ధరించినవారిని; భక్తత్రాణులన్‌= భక్తులను రక్షించేవారిని; నిత్యశోభన= ఎల్లవేళల 
శుభాలతో; వర్ధిష్టులన్‌= వర్టిల్లేవారిని; జయటభ్రాజిష్టులన్‌= జయాలచే శోభించువారిని; జిష్టులన్‌= జయశీలురను; 
రామకృష్ణులను= బలరాముణ్ణీ, శ్రీకృష్ణుణ్ణీ! తనరారన్‌= తనివితీరా కనియెన్‌= దర్శించాడు. 


తా ఏ; సుతల లోకాధీశుడైన బలిచక్రవర్తి బలరామ, కృష్ణుల్ని కన్నులార చూశాడు. వారు కమలదళాలవంటి కన్నులు 
కలవారు. కార్యసమర్జులు. పచ్చని, నీలివర్ణాల దేహచ్చాయలు గలవారు. సమస్తలోకాల్లో కాంతిమంతులైనవారు. హలాన్నిి 
చక్రాన్ని ధరించినవారు. భక్తులను పరిరక్షించేవారు. ఎప్పుడూ శుభాలతో ఒప్పేవారు. ఎల్లవేళల జయం పొందేవారు. 
జయశీలురు. అట్టివారు తనలోకానికి రాగా చూచాడు. 


దశమస్కంధము - ఉత్తరభాగము 48/7 


చ. కని హితకోటితో నెదురుగాం జనుదెంచి మనో£_నురాగ సం 
జనిత కుతూహలుం డగుచుం జాంగిలి మొక్కి సమగ్ర కాంచనా 
సనముల నుంచి తచ్చరణసారససేచన సర్వలోక పా 
వన సలిలంబు లౌదల (ధ్రువంబుగం దాల్చి సుభక్తియుక్తుందై. 1142 


ప్రతి : కని= బలరామకృష్ణులిద్దర్నీ తనలోకానికి రాగా చూచి; హితకోటితో= హితుల సమూహంతో; ఎదురు+కాన్‌+చనుదొంచి= 
ఎదురువచ్చి మనస్‌+అనురాగ, సంజనిత= మనస్సులో కల అనురాగంచే పుట్టిన; కుతూహలుండు +అగుచున్‌= 
ఉత్సాహంకలవాడైై చాగిలి మొక్కి= సాగిలబడి నమస్కరించి (సాష్టాంగ నమస్మారంచేసి); సమగ కాంచన +ఆసనములన్‌= 
మొత్తం బంగారంతో చేసిన కుర్చీలలో; ఉంచి= కూర్చోబెట్టి; తత్‌+చరణసారస= వారి పాదపద్మాల; 'సేచన= తడిపిన; 
సర్వలోకపావన= సమస్తలోకాలు పవిత్రం చేసే; సలిలంబులు = నీళ్లు; బెదలన్‌+తాల్చి= తలపై చల్లుకొని; సుభక్తియుక్తుడై= 
గొప్పభక్తిగలవాదై... 


తా : బలిచక్రవర్తి తన సన్నిహితులతో ఎదురుగా వెళ్లి బలరామ, కృష్ణులను ఆహ్వానించాడు. వారిపైగల భక్తివల్ల వారి 
రాకపట్ల కుతూహలుడై సాష్టాంగ దండప్రణామంచేసి బంగారు సింహాసనంపై కూర్చుండబెట్టి, వారికాళ్లుకడిగి, సమస్తలోకాల్లో 
పవిత్రాలైన ఆ జలాల్ని భక్తితో తలపై చల్లుకొన్నాడు. 


స్ప సురభికాలాగరుహరిచందనైలాదిధూపంబు లా విశ్వరూపకులకుం 
గాంచనపాత్రసంగతరత్నకర్పూరదీపంబు లా జగద్దీపకులకుం 
బాయసాపూపాన్నపక్వఫలాదినైవేద్యంబు లా వేదవేద్యులకును 
దనరు వినూత్నరత్న ప్రభాభాసితాభరణంబు లా దైత్యహరణులకును 


తే. మిలమిలని మంచుతోం బొలుపలరు బహు వి, ధాంబరంబులు నీలపీతాంబరులకు 
సలలిత కుసుమమాలికామలయజాను, లేపనంబులు భూరినిర్లేపులకును. 11438 


ప్రతి : సురభి= సంపెంగ; కాల+అగరు= నల్లని అగరు ధూమం; హరిచందన= పసుపువన్ని చందనవృక్ష గంధం; 
ఏలా+ఆది= ఏలకులు మొదలైనవాటితో చేసిన; ధూపంబులు = సుగంధపుపొగలు; ఆ విశ్చ్వరూపులకున్‌= విశ్వమే రూపమైన 
ఆ ఇరువురికి; కాంచన= బంగారం చేయబడిన; పాత్రసంగత= దీపపాత్రకు కలిపిన (అద్దిన); రత్న= రత్నాలుగల; కర్పూర 
దీపంబులు= కర్పూరంతో వెలిగించినదీపాలు; ఆ జగత్‌ +దీపకులకున్‌ = జగత్తుల్ని వెలిగించేవారికి (సమర్పించి; పాయస= 
క్షీరాన్నం; అపూప= అప్పాలు; అన్న అన్నం; పక్వఫల= పండిన పండ్లు ఆది నైవేద్యంబులు = మొదలైన నివేదనలు; 
ఆ వేదవేద్యులకున్‌= వేదాలచే తెలియదగిన ఆ భగవత్స్వరూపులకు; (సమర్పించి); తనరు= ఒప్పు; వినూత్నరత్న= కొత్తవైన 
రత్నాల; ప్రభాభాసిత +ఆభరణంబులు= కాంతితో ప్రకాశించే అలంకారాలు; ఆ దైత్యహరణులకు = ఆ రాక్షస సంహారులకు 
(సమర్పించి); మిలమిలమని = ప్రకాశించే; మంచుతోన్‌+పాలుపు +అలరు= మంచువంటి అందంతో ఒప్పు; బహువిధ+ 
అంబరములు= పలువిధాలైన పల్చని వస్త్రాలు; నీల, పీత+అంబరులకున్‌= నీలిరంగు వస్త్రాలు ధరించే బలరాముడు; 
పచ్చని వస్త్రం ధరించే కృష్ణుడు - వీరిరువరికి (సమర్పించి); సలలిత= కోమలత్వంగల్లిన; కుసుమ మాలికా= పూలమాలలు; 
మలయజ+అనులేపనంబులు = మలయపర్వతంలో బుట్టిన చందనవృక్షాల్ని అరగదీసినవై; ఒంటికి పూసుకునే గంధాలు; 
భూరినిర్లేపులకున్‌ = అధికమైన ఉదాసీనత గలవారికి (సమర్పించాడు) బలరామకృష్ణులకు... 


488 శ్రీ మహాభాగవతము 


తా ; బలిచక్రవర్తి తన లోకానికి వచ్చిన బలరామకృష్ణుల్ని స్వాగతించి, అర్చించాడు. విశ్వమే రూపమైన వారిని సంపెంగ, 
అగరు, చందన, ఏలాది ధూపాల్ని (వేసి), భువనాల్ని వెలిగించేవారికి బంగారు పాత్రలలో రత్నదీపాలు, కర్పూరదీపాలతో 
హారతిచ్చి, వేదాలచే తెలియబదే మహానుభావులకు పాయసాన్నఫలాదుల్ని నైవేద్యంగా ఇచ్చి, దేవతలకు శత్రువులైనవారికి 
నూత్న రత్నాభరణాల్నిి నీల పీతాంబరాలు ధరించేవారికి మంచువంటి పలుచని, తెల్లని విశిష్టవస్తాల్ని కట్టబెట్టి, 
అహంకారరహితులైన, వారికి చందనాది లేపనాలు, పూలమాలల్ని (సమర్పించి) 


వ. సమర్పించి య ప్పుందరీకాక్షుని చరణారవిందంబు లొత్తుచు నానందబాప్పపూరంబు తోరంబుగా 
రోమాంచకంచుకితశరీరుం డగుచుం దన గరకమలంబులు ఫాలభాగంబునం గదియించి యిట్లని 
స్తుతియించె. కే144 


ప్రతి : సమర్పించి= పైవిధంగా బహువిధపూజలు; ఉపాయనాలు నివేదించి; ఆ+పుండరీక +అక్షుని= తెల్ల తామరలవంటి 
కన్నులు కలవానిని (కృష్ణుణ్ణి; చరణ+అరవిందములు +ఒత్తుచున్‌= కమలాలవంటి పాదాల్ని సంవాహనంచేస్తూ ఆనంద 
బాష్పపూరంబు= సంతోషంవలన కారే కన్నీటి ప్రవాహం; తోరంబు+కాన్‌= దట్టంకాగా; రోమాంచ= గగురుపాటుతో 
నిక్కబొడిచిన వెంట్రుకలు; కంచుకిత= కవచంగామారిన; శరీరుండు+అగుచున్‌= శరీరం కలవాడవుతూూ తన 
కరకమలంబులు= కమలాలవంటి హస్తాలు; ఫాలభాగంబునన్‌+కదియించి= నుదుటిపై ఉంచుకొని; ఇట్లు+అని 
స్తుతియించెన్‌= ఇలా ప్రార్థించాడు. 


తా : వివిధపూజలుచేసి, ఉపాయన సమర్పణంకావించి, శ్రీకృష్ణుని కమలాలవంటి చరణాలను ఒత్తుతూ, ఆనందంతో 
ఉబికిన కన్నీరు కారుతుండగా, పులకించిన శరీరంతో రెండుచేతులు నుదుట జోడించి, నమస్కరిస్తూ ఇలా ప్రార్ధించాడు. 


ఉ. ధీయుతుండై నమో భగవతే హరయే పరమాత్మనే ముకుం 
దాయ సమస్తభక్తవరదాయ నమః పురుషోత్తమాయ కృ 
మ్సాయ మునీంద్రవంద్యచరణాయ సురారిహరాయ సాంఖ్యయో 
గాయ వినీల భాస్వదలకాయ రథాంగధరాయ వేధసే. 1145 


ప్రతి : ధీయుతుడు+ఐ= బుద్ధి (స్థిరపరచుకొని) మంతుడ్రై; భగవతే= భగవంతుడా!; హరయే= హరుడా (శివుడని, 
హరించువాడని అర్థములు) పరమాత్మనే= పరమాత్మా; ముకుందాయ= ముకుందుడా!; సమస్త భక్తవరదాయ = భక్తులందరిని 
రక్షించేవాడా!; నమః (నీకొరకు)= నమస్మారం; పురుష+ఉత్తమాయ = పురుషులలో శ్రేష్టుడా!; కృష్ణాయ= కృష్ణుడా!; 
ముని+ఇంద్ర వంద్య చరణాయ= మునిశ్రేష్టులచే నమస్మరించబడే పాదాలుకలవాడా!; సుర+అరిహరాయ:= దేవతల 
శత్రువుల్ని (రాక్షసుల్న హరించువాడా!; సాంఖ్యయోగాయ = సాంఖ్యయోగ రూపమైనవాడా!; వినీల భాస్వత్‌= మిక్షిలి 
నీలంగా ప్రకాశించే; అలకాయ= ముంగురులు (వెంట్రుకలు) కలవాడా!; రథ+అంగధరాయ = చక్రాన్ని (ఆయుధముగా) 
ధరించినవాడా!; వేధసే= బ్రహ్మా; (నీ కొరకు) నమః= నమస్మారం. 

తా : బుద్ధిమంతుదైన బలిచక్రవర్తి “ఓ కృష్ణా! భగవంతుడా! హరుడా! పరమాత్మా! ముకుందుడా! సమస్త భక్తరక్షకా! 
పురుషోత్తమా! మునులచే నమస్మారాలందుకొనేవాడా! రాక్షసాంతకా! సాంఖ్యస్వరూపా! నీలకేశా! చక్రధారీ! బ్రహ్మా! 
నీ కొరకు నమస్మారాలని” స్తుతించాడు. 


దశమస్కంధము - ఉత్తరభాగము 489 


వ. అని యభినందించి యిట్లనియె. 1146 
ప్రతి : అని= పైవిధంగా; అభినందించి= పొగడి; ఇట్లు= ఇంకా ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 
తా : పైవిధంగా భగవంతునిలీలలు నామగ్రహణరూపమున పొగడి ఇంకా ఇలా అన్నాడు. 


ఉ. రాజస తామసాత్ములకు రాదుగదా నినుం గాన నవ్య పం 
కేజ దళాయతాక్ష ! మునిగేయ పవిత్రచరిత్ర ! విస్ఫుర 
ద్రాజకళాధరాజ సురరాజ ముఖామర మౌళిరత్న వి 
భ్రాజితపాదపీఠ ! భవబంధ విమోచన ! పద్మలోచనా ! 1147 


ప్రతి: పద్మలోచనా= తామరరేకులవంటి విశాలమైన కన్నులు కలవాడా; కృష్ణా! రాజస = రజోగుణబద్భులైన; తామస= 
తమోగుణబద్దులైన; ఆత్ములకున్‌= వ్యక్తులకు; నినున్‌+కానరాదు+కదా! = నీ దర్శనము అలభ్యంకదా! నవ్యపంకేజ 
దళ+ఆయత +అక్ష! = అప్పుడే వికసించిన తామరల దళాలవంటి విశాలమైన కన్నులు గలవాడా!; మునిగేయ పవిత్ర 
చరిత్ర!= మునులు పాడే పవిత్రమైన ప్రవర్తన కలవాడా! విస్ఫురత్‌ +రాజకళాధర +అజ = ప్రకాశించే చంద్ర కళలు 
ధరించిన శివుడు, బ్రహ్మ, సురరాజముఖ+అమర= దేవతల రాజైన ఇంద్రుడు మొదలుగాగల దేవతలయొక్క మౌళిరత్న 
విభ్రాజిత పాదపీఠ!= తలపై ధరించిన రత్నాభరణాలచే (నమస్మరించినపుడు) కాంతిమంతమైన పాదపీఠం కలవాడా; 
భవబంధవిమోచన = పుట్టుకచే గల్గిన బంధాలను తొలగబేయువాడా! 


తా; శ్రీకృష్ణా! కేవలం సాత్వికులు మాత్రం దర్శించగలిగే నిన్ను రజస్తమోగుణులైన వారు చూడలేరు. పద్మాక్షా! నీ పవిత్ర 
చరిత్రలు మునులు దర్శించి గానం చేస్తున్నారు. శివబ్రహ్మేంద్రాది దేవతా ప్రముఖులు మిమ్ము నమస్మరించుటచే వారి 
శిరోరత్నాలచే నీ పాదపీఠం ప్రకాశిస్తోంది. నీ దర్శనంచే జన్మబంధాలు తొలగిపోతాయి. 


మ. మది నూహింపంగ యోగివర్యులు భవన్మాయాలతాబద్దుబై 
యిద మిళ్థి మ్మన లేరు తామసులమై యేపారు మాబోంటి దు 
ర్మదు లేరీతి నెజుంగంజాలుదురు? సమ్యగ్‌జ్ఞానధీయుక్తి స్‌ 
పదముల్‌ సేరెడి త్రోవం జూపి భవకూపంబుం దరింపింపవె! 1148 


ప్రతి : మదిన్‌+ఊహింపన్‌+కన్‌= మదిలో (సూక్ష్మంగా) ఆలోచిస్తే భవత్‌+మాయాలతాబద్దులు+ఐ = నీమాయ అనే 
తీగలతో బంధింపబడినవారైన; యోగివర్యులు= శ్రేష్టులైన యోగులు (సైతం); ఇదం +ఇత్టం+అనలేరు = ఇది (నీ స్వభావం) 
ఇలాగా అని (ఉంటుందని) చెప్పలేరు; తామసులము +ఐ +ఏపారు = అజ్ఞానమనే చీకటిచే కప్పబడిన స్వభావంగల; 
మాబోటి దుర్‌+శమదులు= మా వంటి మదం (అహంకారంతో చెడినవారు; ఏరీతిన్‌= ఏ విధంగా; ఎజుంగంజాలుదురు = 
తెలుసుకోగలరు; జ్ఞానధీయుక్తి = చక్కని జ్ఞానం; వివేచనాలతోకూడి ఉండి; నీ పదముల్‌ సేరెడి త్రోవన్‌+చూపి= 
నీ పాదాలు చేరే (ముక్తి మార్గాన్ని దర్శింపచేసి; భవకూపంబున్‌+దరింపింపవే= సంసారం అనే నూతినుండి ఉద్ధరించుమా! 
తా; యోగిశ్రేష్టులుసైతం నీ మాయలో చిక్కుకొని నీ తత్వాన్ని తెలుసుకోలేరు. మా వంటి తామసులు, అహంకారులు 


నిన్ను ఎలా తెలుసుకోగలరు? మాకు చక్కని జ్ఞానం, చక్కటి వివేకం ఇచ్చి నిన్ను చేరే ముక్తి మార్దం చూపి, ఈ సంసారకూపం 
నుండి ఉద్ధరించి న్‌ దగ్గరకు చేర్చుకోవయ్యా! 


490 శ్రీ మహాభాగవతము 


విశే ; మాయ : “మునుపులేనిది, ముందు ఉండబోనిది - ఈ రెంటి నదుమ కొంతకాలంపాటు వ్యవహారగోచరమయినది 
మాయ. ఎప్పుడూ ఒకే విధంగా ఉండక మారుతుండటం దీని స్వభావం. ఏది సత్తుకాదో, అసత్తును కాదో అది మాయ. 
కావున, ఈ ప్రపంచం మాయ. ఒక్కమాటలో చెప్పాలంటే, ఏది మార్పు చెందుతుందో, ఏది ఎల్లకాలమూ ఉందదో, ఏది 
నళిస్తుందో అది మాయామయం. దీనికి విరుద్ధంగా మార్పుచెందక, నశింపక, ఎల్లకాలం ఉండేది ఆత్మ! 


టం వైరముచేతం జేదిన్సపవర్గముం, గామముచేత గోపికల్‌, 

మీజినభక్తి నాశితులు మిమ్ము నహర్ష్నిశమున్‌ మనంబులం 

దారంగనీక రూపగుణతత్పరులై మిముం బొందు కై వడిన్‌ 

భూరివివేకసత్త్వగుణముల్‌ గల దేవత లంద నేర్తురే ! 1149 
ప్రతి : వైరముచేతన్‌= శత్రుభావంతో; చేదిన్సప= శిశుపాలునియొక్క వర్టమున్‌= మొదలగువారు; కామముచేతన్‌= 
కోరికతో, ప్రేమతో; గోపికల్‌= గోపప్రీలు: మీజినభక్తిన్‌= అతిశయమైన భక్తిభావంతో; అభ్రితుల్‌= ఆశ్రయించినవారు 
(పాండవులు, యాదవులు మొ[॥[వారు); మిమ్మున్‌= మిమ్మల్ని (బలరామ, కృష్ణుల్ని; అహర్‌+నిశమున్‌= పగలు, రేయి; 
మనంబులన్‌+తారగనీక= మనస్సులనుండి తొలగనీక; రూప, గుణ+తత్‌పరులై= మీ రూపగుణాల్ని ధ్యానించేవారై; 
మిమున్‌+పొందు= మిమ్ముచేరే కైవల్యం; కైవడిన్‌= విధానాన్ని భూరి= గొప్పనైన; వివేక= జ్ఞానం; సత్వగుణముల్‌గల= 
సాత్యికలక్షణాలు (ఉన్నప్పటికిని); దేవతలు +అందనేర్లురే = దేవతాగణం పొందగల్సుతారా? 
తా : శత్రువులుగా ఉండి చైద్యుడు మొ॥వారు, ప్రేమతో గోపికాప్రీలు, భక్తితో పాందవయాదవాదులు నిరంతరం మనస్సులో 
మీ రూపగుణాదుల్ని ధ్యానిస్తూ మోక్షం పొందుతున్నారు. మహాజ్ఞానులైనాకూడా దేవతలు నీ ధ్యానం లేక కైవల్యపదం 
అందుకోలేకపోతున్నారు. 
విశే : నిరంతరం క్రోధంతో పగవారైన శిశుపాలాదులు స్మరించడంవల్ల వారికి ముక్తి. భగవద్వానం నిరంతరం చేయనివాడు 
వివేకి, విద్వాంసుదైనా వానికి కైవల్యం దూరమే. 


క. కాన భవత్పదపద్మ, ధ్యానంబునం గాని శాస్త్రతత్వంబులచేం 

గానరు (శ్రుతిసంవేద్యం, బైన భవత్పదముం జిన్మయాకార ! హరీ ! 1150 
ప్రతి : హరీ!= ఓ కృష్ణా! చిత్‌+ామయ+ఆకార = జ్ఞానమయరూపా!; (శుతి= వేదాలచే; సంవేద్యంబు +అయిన = బాగుగా 
తెలుసుకొనబడేదైన; భవత్‌+పదము= నీ లోకం (కైవల్యం); భవత్‌+పదపద్మ ధ్యానంబునన్‌+కాని= నీ పాదపద్మాల్ని 
ధ్యానించడంచేతనేగాని; శాస్త్రతత్వంబులచే= శాస్త్రతత్వం తెలిసినంతమాత్రాన; కానరు= చూడలేరు (పొందలేరు) 
విశే ; పద పద్మమన్నచోట ధ్యానకేంద్రమని, భవత్పదమన్నచోట విష్ణుపదం అనగా ఆకాశమని పదశబ్దానికి అర్ధద్వయం 
భీన్నంగా మహాకవి నిక్షేపించినాడు. చిదాకారుడుకాబట్టి ధ్యానంవలనేగాని (గంథాలవలన దొరకదని సారాంశం. 
వ. దేవా! యే నరుందైన నేమి శద్ద్ధాగరిస్టచిత్తుందై మిమ్ముసేవించు నట్టి మహాత్ముండు విధిచోదితంబయిన 
ప్రమాణంబువలన విముక్తుందై వర్తించు; నట్లు గావున యోగీశ్వరుండవైన న్‌ వీశితవ్యులమైన మమ్ము 
నిష్పాపులం జేయు మని నుతించి మజియు నిట్లనియె. 1151 


దశమస్కంధము - ఉత్తరభాగము 49] 


ప్రతి : దేవా!= ప్రభూ!; ఏ నరుండు+ఐనన్‌+ఏమి= ఏ మానవుడైనా సరే; శ్రద్దా గరిష్టచిత్తుండు+ఐ= అతిశయమైన 
(శ్రద్దతో కూడిన మనస్సుగలవాడ్రై; మిమ్ము సేవించున్‌ +అట్టి= మిమ్మల్ని ఆరాధించే; మహా+ఆత్ముండు= గొప్పవాడు; విధి 
చోదితంబు+ఐన= కాలప్రేరితమైన; ప్రమాణంబువలనన్‌= నియమంవల్ల; విముక్తుండై, వర్తించున్‌= బంధాలు విడిచి 
వేస్తాడు; అట్లు కావునన్‌= అందువల్ల యోగి+ఈశ్వరుండవు+ఐన= యోగులకు ప్రభువుడివై; నీవు; ఈశితవ్యులము+ఐన = 
పాలితులమైన; మమ్మున్‌= మమ్మల్ని నిష్పా+పులన్‌= పాపరహితుల్నిగా; చేయుము= అను[గ్రహింపుమయ్యా!; అని; 
నుతించి= స్తుతించి, స్తుతిచేసి మరియున్‌+ఇట్లు+అనియెన్‌= ఇంకా ఇలా అన్నాడు. 

తా; (శ్రద్ధచేత నిన్ను సేవించే వాడెవ్వడైనా భవబంధాలనుండి విముక్తి పొందుతాడు. యోగీశ్వరుడవైన నీవు నీచే 
పాలింపబడేవారమైన మమ్ము పాపరహితులుగా అనుగ్రహింపుమని ప్రార్థించి, ఇంకా ఇలా అన్నాడు. 


మత్తకోకిలము 


“కంటి, గంటి భవాబ్ధి దాంటంగం గంటి, ముక్తినిధానముం 

గంటి, నీ కరుణావలోకముం గంటి, బాపము వీడ ము 

క్కంటి తామరచూలియుం బొడం గాన నట్టి మహాత్మ! నా 

యింటికిం జనుదెంచి తీశ్వర! యేం గృతార్థతం బొందితిన్‌. 1152 


ప్రతి : ఈశ్వరా= ప్రభూ!; కంటిన్‌, కంటిన్‌= చూచాను చూచాను; (భృశార్థంలో ఆ(మేైడితం); భవ+అబ్టి= సంసార 
సముద్రాన్ని దాటన్‌+కన్‌+కంటిన్‌= దాటగా చూశాను; ముక్తి నిధానమున్‌= మోక్షమనే నిధిని; కంటిన్‌= చూశాను; 
నీ కరుణ+అవలోకమున్‌= నీ దయతోడి చూపును; కంటిన్‌= పొందాను; ముక్కంటి= మూడు కన్నులవాడైన శివుడు; 
తామరచూలియున్‌= బ్రహ్మకూడా; పొడంగానన్‌ +అట్టి= చూడలేనట్టి; మహా+ఆత్మ= మహానుభావా!) పాపము వీడ= 
పాపమంతా పోయ్యేలా; నా+ఇంటికిన్‌ +చనుదెంచితి(వి)= మా ఇంటికి వచ్చావు; ఏన్‌ +కృత+అర్థతన్‌= నేను సార్ధకతను 
అనగా ధన్యతను; పొందితిన్‌= పొందాను. 


తా : నిన్ను తనివిదీరా చూచాను. సంసారబంధమనే సముద్రాన్ని దాట గల్లాను. మోక్షనిధిని చూచాను. నీదయా దృష్టులు 
నాపై ప్రసరింపగా చూశాను. బ్రహ్మ మహేశ్వరులు కూడా చూడలేని నా పాపాల్ని పోగొట్టావు. అట్టి నీవు, నా యింటికి 
వచ్చి నన్ను కృతార్జుణ్ణి చేశావు. 

వ. దేవా! యేను భవద్దాసుండ ! నేది పంచినం జేయుదు; నిచ్చటికి మీరలు విజయంబబు చేసిన కార్యం 
బానతీయ వలయు నని కరంబులు మొగిచి, విన్నవించినం బుండరీకాక్షుం డతనివాక్యంబులకు సంతసిల్లి 
యిట్లనియె. 1158 
ప్రతి : దేవా= ప్రభూ! ఏను భవత్‌+దాసుందడన్‌= నేను నీ దాసుణ్ణి; ఏది పంచినన్‌+చేయుదున్‌= ఏది ఆజ్ఞాపించినా 
చేస్తాను; ఇచ్చటికి మీరలు విజయంబుచేసిన కార్యంబు = ఇక్కడికి మీరు విచ్చేసిన పనిఏమిటో; ఆనతి+ఈయవలయున్‌ = 
ఆజ్ఞ ఇవ్వండి; అని కరంబులు మొగిచి= అని చేతులు జోడించి; విన్నవించినన్‌= ప్రార్ధింపగా; పుండరీక +అక్షుండు= 
శ్రీకృష్ణుడు; అతని వాక్యంబులకున్‌ సంతసిల్లి= బలిమాటలకు సంతోషించి; ఇట్లు+అనియెన్‌= ఇలా అన్నాడు. 


492 శ్రీ మహాభాగవతము 


తా : స్వామీ! నేను మీ దాసుణ్ణి. మీరు ఏది చెపితే అది చేస్తాను. ఇక్కడికి మీరు ఎందుకు వచ్చారో సెలవివ్వండి అని 
చేతులు జోడించి ప్రార్ధించగా కృష్ణుడు బలి వినయానికి సంతోషించి ఇలా అన్నాడు. 


స్‌ “బలిదైత్య ! విను మున్ను ప్రథమయుగంబున నా మరీచికి భార్యభైన వర్ష 
యను నింతివలన నందను లార్వు రుద్భృవ మైరి వా రొక్కనాం డబ్దభవుండు 
తనపుత్రిపై మోహమునం గూడి రతికేళి యొనరింప వీరు నవ్వుటయుం (గోధ 
మంది యాసురయోనియందుం బుట్టుం డని ఘనశాప మిచ్చె న వ్వనజజుండు. 


తే. త న్నిమిత్తమునను వారు దగిలి హేమ, కళిపునకుం బుట్టి రంత నాకౌకసులకు 
నొదవ వీరలం దెచ్చి య య్యోగమాయ, యడరి దేవకిగర్భమునందుం జొనుప. 1154 


ప్రతి : బలిదైత్య!= దితిసంతాన వంశీకుడవైన ఓ బలీ!; విను= వినుము; మున్ను ప్రథమయుగంబునన్‌= పూర్వం 
కృతయుగంలో; ఆ మరీచికి= మరీచి మహర్చిక్రి భార్యయైన; వర్ష+అను ఇంతివలనన్‌= వర్ష అనే పేరుగల ప్రీవలన; 
నందనులు+ఆర్వురు = ఆరుగురు కుమారులు; ఉదృ్భవము+ఐరి= పుట్టారు; వారు +ఒక్కనాదు = వారొక్కరోజు; అబ్దభవుడు = 
బ్రహ్మ తనపుత్రిపై మోహమునన్‌= తన కూతురిపైనే కామంకల్లి; కూడి, రతికేళి+ఒనరింపన్‌= కలిసి శృంగారక్రీడ 
చేయగా; వీరు నవ్వటయున్‌= వీరు ఆర్జురు అపహాస్యంచేయగా; (కోధము+అంది= కోపించి; ఆసుర +యోని+అందున్‌= 
రాక్షస జాతియందు; పుట్టుండు+అని= జన్మించమని; ఆ+వనజజుందు= ఆ పద్మ సంభవుడు (బ్రహ్మ); ఘనశాపము+ఇచ్చెన్‌= 
పెద్దశాపం పెట్టాడు; తద్‌+నిమిత్తమునను= ఆ కారణంగా; వారు= ఆర్జ్హురు;ు తగిలి= భవబంధాల్లో తగులుకొని; 
హేమకళశిపునకున్‌= హిరణ్యకశ్యపునికి; పుట్టిరి= జన్మించినారు; అంతన్‌= అప్పుడు; నాక +ఓకసులకున్‌= స్వర్గం స్థానంగా 
గల్టినవాదైన; దేవతలకు; ఒదవన్‌= ఉపయోగపడేలా; ఆ+యోగమాయ= ఆ యోగస్వరూపిణి ఐన మాయాదేవి; 
వీరలన్‌+తెచ్చి= ఈ ఆరుగురిని తెచ్చి, అడరి= పూని; దేవకీగర్భము +అందున్‌= దేవకీదేవిగర్భంలో; చొనుపన్‌= ప్రవేశపెట్టగా... 
తా : ఓ బలిరాజా! పూర్వం కృతయుగంలో మరీచికి వర్ష అనే భార్యవలన ఆరుగురు కుమారులు పుట్టారు. బ్రహ్మ ఒక 
రోజు తన కూతురినే కామించి రమించగా చూచి పరిహసించారు. బ్రహ్మ అందుకు కోపించి రాక్షసులుగా పుట్టుడని 
శపించాడు. శాపవశాత్తు వారు హిరణ్యకశ్యపునికి కొడుకులుగా పుట్టారు. దేవతల కోరికమేరకు యోగమాయాదేవి 
ఈ ఆరుగురుని దేవకీదేవి గర్భాన ఉంచగా 


విశే : కంస నిర్యాణంలో యోగమాయ పాత్ర పెద్దది. వీరార్లురితో బాటు తానూ దేవకీ గర్భాన జన్మించి, జన్మలు చాలించి, 
అష్టమగర్భ శిశువుగా విష్ణునిరాకకు సుగమం చేసింది. ఇదంతా విష్ణుమాయే. 


క. దొరంకొని కంసుండు దోడోర్య బొరిగొనెం దత్పుత్రశోకమునం దన చిత్తం 

బెరియంగ దేవకి వారల, దరిసింపంగం గోరి పనుపం దగ నసురేంద్రా ! 1155 
ప్రతి : అసుర +ఇంద్ర= రాక్షసరాజా!; దొరకొని= ప్రయత్నపూర్వకంగా; కంసుడు; తోడ్షోన్‌= వెనువెంటనే, ఎప్పటికప్పుడు; 
పొరిగొనెన్‌= (వారిని ఆరుగురిని) చంపివేశాడు; దేవకి= మా తల్లి దేవకీదేవి; తత్‌+పుత్రశోకమునన్‌= ఆర్జురుపుత్రుల 
వియోగదుఃఖంతో; తన చిత్తంబు= తన మనసు; ఎరియన్‌+కన్‌= గర్భశోకమనే అగ్నితో దహింపబడుతూ ఉండగా; వారల 
దరిసింపన్‌+కన్‌= ఆ పుత్రుల్ని చూడాలని; కోరి= వాంఛించి; పనుపన్‌= పంపగా; తగన్‌= తగినట్టుగా... 


దశమస్కంధము - ఉత్తరభాగము 493 


తా : దేవకీదేవి తన ఆరుగురు కుమారుల్ని కంసుడు వెనువెంట చంపివేయగా పుత్రవియోగదుఃఖంతో శోకించి, ఆమె 
ఆ పుత్రుల్ని చూడాలని మమ్మల్ని కోరింది. ఆ కారణంగా మేము వచ్చాము. 


క. వచ్చితిమి వారిం గ్రమ్మజం, దెచ్చెద మని తల్లి కోర్కిం దీర్చంగ నిపు డే 

మిచ్చటికిని నీకడం బొర, పొచ్చెము లేకున్నవారె పో వీ రనఘా! 1156 
ప్రతి : అనఘా= పవిత్రుడా!; వారిన్‌= ఆ ఆరుగురుని (మా అన్నలను) క్రమ్మణ తెచ్చెదమని= తిరిగి తీసుకొనిరాగలమని; 
తల్లి కోర్మిన్‌ తీర్చన్‌+కన్‌= దేవకీదేవి కోర్కెను తీర్చడానికి ఇపుడు +ఏము+ఇచ్చటికినిన్‌= ఇపుడు మేము ఇక్కడికి; వచ్చితిమి= 
నీ వద్దకు వచ్చాం; నీకడన్‌= నీ వద్ద; పొరపొచ్చెము లేక= విరోధమూ లేకుండా; ఉన్నవారు+ఎ పో= ఉన్నవారే; వీరు= 
ఈ ఆరుగురు దేవకీ సంతానం. 


తా: ఓ పుణ్యపురుషా! మాకు ముందు జన్మించిన ఆ ఆరుగురుని తిరిగి మా తల్లి దేవకీదేవికి చూపించెదమని ఆమె కోర్కె 
తీరుటకై మేమునీ వద్దకు వచ్చాం. నీవద్ద సుఖంగా ఏ విరోధమూ లేకుండా ఉంటున్న ఈ ఆరుగురు వీరే అని చెప్పారు. 


క. వీరలం దోకొని యిపుడే, ధారుణికి న్నేగి జనని తాపము వాపన్‌ 

వీరలు నంతట శాపముం, దీజి మదీయ ప్రసాదధీయుతు లగుచున్‌. 1157 
ప్రతి : వీరలన్‌= ఈ పిల్లలను, తోకాని= తోడ్మొని; ఇపుడు+ఏ ధారుణికిన్‌+ఏగి= సుతలంనుండి భూతలానికివెళ్లి; జనని 
తాపము= తల్లియొక్క దుఃఖం; వాపన్‌= పోగొట్టడానికి; వీరలున్‌+అంతటన్‌= వీరుకూడా అప్పుడు; శాపమున్‌ తీరి= 
శాపవిముక్తులై), మదీయప్రసాద= నా అనుగ్రహంపొంది; ధీయుతుల్‌+అగుచున్‌= ధీమంతులు అవుతూ... 


పయి 


తా : వీరిని ఇపుదే తీసుకొనిపోయి తల్లి పుత్రశోకాన్ని తీరుస్తాం. వీరుకూడా శాపవిముక్తులై నా అనుగ్రహాన్ని పొందుతారు. 
క. పొలుపుగ సుగతిం బొందంగం, గలి రని హరి యాన తిచ్చి కరుణాన్వితుందై 
బలిచే ననుమతిం గొని వా, రలం దోకొని వచ్చెని ద్ధరామండలికిన్‌. 1158 


ప్రతి : పాలుపుగ= చక్కగా; సుగతిన్‌= ఉత్తమలోకాల్ని; పొందన్‌+కన్‌+కలరు= పొందుతారు; అని; హరి+ఆనతి +ఇచ్చి= 
శ్రీకృష్ణుడు అంగీకరించి; కరుణా+అన్వితుడై= దయతో కూడినవాడ్రె బలిచేన్‌ +అనుమతిన్‌+కొని= బలి చక్రవర్తిచే అనుమతి 
(వీడ్కోలు) పొంది; ఈ+ధరామందడలికిన్‌= ఈ భూమిపైకి; వారలన్‌ +తోకొనివచ్చెన్‌= వారలను తీసుకొని వచ్చాడు. 

తా : పిదప వారికి ఉత్తమలోకాలు సిద్ధిస్తాయి అని కృష్ణుడు చెప్పి, వారిపై కరుణగల్లి, బలి అనుమతి పొంది భూలోకానికి 
తీసుకొనివచ్చాడు. 

వ. అట్లు వారలం దోడితెచ్చి తల్లి కిట్లనియె. 1159 
ప్రతి : అట్లు= ఆ విధంగా; వారలన్‌= ఆ ఆరుగురిని; తోడి తెచ్చి= వెంటతీసుకొనివచ్చి; తల్లికిన్‌= దేవకీదేవితో; 
ఇట్లు+అనియెన్‌= ఇలా అన్నాడు. 

తా : ఆ విధంగా బలి అధీనంలోని సుతలలోకంనుండి ఆ ఆరుగురు అన్నలను తీసుకొనివచ్చి కృష్ణుడు దేవకీదేవితో ఇలా 
అన్నాడు. 


494 శ్రీ మహాభాగవతము 


క. *“కనుంగొనుము వీరె నీ నం, దను లని జనయిత్రికడ ముదంబున వారి 
చికి! చే ఈ 
న్నునిచిన న ద్దేవకియును, ఘనపుత్రస్నేహమోహకలితాత్మకయ. 1160 

ప్రతి : కనుగొనుము= చూడు; వీరు+ఎ= ఈ కుమారులే) నీ నందనులు= నీ కొడుకులు, అని; జనయిత్రికడ= తల్లివద్ద; 
ముదంబునన్‌= సంతోషంతో; వారిన్‌+ఉనిచినన్‌= ఆ ఆరుగురు పిల్లల్ని ఉంచగా; ఆ+దేవకియును= తల్లి దెవకి కూడా; 
ఘన పుత్ర స్నేహ= గొప్పదైన పిల్లల పైగల వాత్స్యల్యమనే; మోహకలిత+ఆత్మక +ఐ= మోహంతోకూడిన పహృదయంగలదై... 
తా : ఆ పిల్లలను సంతోషంగా తీసుకొనివచ్చి “వీరే నీ కుమారులు అని తల్లికి చూపించగా ఆమెకుకూడా పిల్లలమీద 
వాత్సల్యంతో మోహం కలిగిందై 


క. చన్నులు దిగ్గనం జేపంగం, గన్నుల నానందబాప్పకణములు దొరంగం 

[గ్రన్నన కౌంగిట నిడి ననుం, గన్నన్నలు వచ్చి రనుచుం గౌతుక మొప్పన్‌. 1161 
ప్రతి :; చన్నులు= స్తనాలు; దిగ్గన= హఠాత్తుగా; చేపగన్‌= క్షీరధారలు ్రవింపగా; కన్నులన్‌= కన్నులనుండి; ఆనంద 
బాప్పకణాలు= సంతోషంతో కారే కన్నీటి బిందువులు; తొరగన్‌= కారగా; క్రన్నన= వెంటనే; కౌగిటన్‌+ఇడి= ఒడిలోకి 
తీసుకొని; ననున్‌+కన్న+అన్నలు= నా కన్నబిడ్డలు; వచ్చిరి+అనుచున్‌= వచ్చారంటూ; కౌతుకము+ఒప్పన్‌= కుతూహలం 
ప్రకటించగా... 


తా : పిల్లలను చూడగానే స్తనాలనుండి క్షీరధారలు స్రవింపగా, ఆనందబాష్పాలతో కౌగిట్లోకి (ఒడిలోకి) తీసుకొని 
నా కన్నబిడ్డలు వచ్చారంటూ తమకంతో లాలిస్తూ 


విశే ; తాను కన్నవబిడ్డలే అయినప్పటికీ ఒక కన్నతల్లి తనబిడ్డను దేవుడిగా భావించి, గౌరవవాచకంతో సంబోధించి 
లాలించడం లోకసహజమైందే! ఆ విధంగా దేవకీదేవి తన ఆరుగురు బీద్దల్ని “ననుం గన్న అన్నలు” అని వారిపై లాలన, 
(డ్రేమ చూపింది. 


వ. అట్లు కౌంగిటం జేర్చి నిజాంకపీఠంబున నునిచి, శిరంబులు మూర్శొని, చిబుకంబులు పుణుకుచుం 
బ్రేమాతిశయమున మేనం బులక లొలయం జన్నిచ్చిన, వారును వైష్ణవ మాయామోహితులై స్తన్యపానంబు 
సేయుచు భగవంతుడయిన రథాంగపాణి యంగసంగంబున విగతకల్మషులై విధిశాపసాగరంబు హరిదయా 
కటాక్షంబను నావచేతం దరించి నిజస్వరూపంబులు ధరించి, కృష్ణునకుం దలిదండ్రులకు వందనం బాచరించి 
గగనపథంబున నిజన్ధానంబున కరిగి రంత దేవకీదేవి తన మనంబున. 1162 


ప్రతి : అట్లు= ఆ విధంగా; కౌంగిటన్‌+చేర్చి= కౌగిలించుకొని; నిజ+అంకపీఠంబునన్‌+ఉనిచి= తన తొడపై కూర్చోపెట్టుకొని; 
శిరంబులు మూర్శొని= తలలు ఆఘ్రాణించి; చిబుకంబులు పుణుకుచున్‌= గడ్డం భాగం నిమురుతూ; (పేమ+అలతిశయమునన్‌= 
అధికమైన ప్రేమతో; మేనన్‌= శరీరంలో; పులకలు+ఒలయన్‌= రోమములు నిక్కబొడుచుకొనగా; చన్ను+ఇచ్చిన= స్తనం 
(పాలు) ఇవ్వగా వారును= ఆ సుతులు; వైష్ణవ మాయా మోహితులు+ఐ= విష్ణమాయలో బడినవారై; స్తన్యపానంబు 
'సేయుచు= పాలుతాగుత్తూ భగవంతుడు +అయిన= విష్ణుస్వరూపుడైన; రథం +అ పాణిన్‌= చక్రం ధరించిన శ్రీకృష్ణస్వామి; 
అంగ సంగంబునన్‌= శరీరస్పర్భచే; విగతకల్మషులై= పాపములు పోగొట్టుకొన్నవారై; విధిశాపసాగరంబు= విధిచేత 


దశమస్కంధము - ఉత్తరభాగము 495 


ఏర్పడిన శాప సాగరంబు; హరిదయాకటాక్షంబు +అను = విష్ణువు కృప అనే కంటి కొసచూపు అనే; నావ చేతన్‌= నౌకచేత; 
తరించి= దాటి; నిజస్వరూపంబు ధరించి= తమ తమ నిజరూపములను పొంది; కృష్ణునకున్‌+తలిదండ్రులకు = తమ్ముడైన 
కృష్ణునికి తల్లి దేవకీదేవికి, తండ్రి వసుదేవునికిి వందనంబు+ఆచరించి= నమస్మారాలు పెట్టి, గగనపథంబునన్‌= 
ఆకాశమార్దాన; నిజన్ధానంబునకున్‌= తమ నెలవులకు (స్వర్లోకానికి); అరిగిరి= వెల్లిరి అంత దేవకీదేవి; తనమనంబున= 
తన మనస్సులో... 

తా : తల్లి దేవకీదేవి చనిపోయిన తన ఆరుగురు పిల్లలు బతికిరాగా సంతోషంగా కౌగిట్లోకి తీసికొని, ఒడిలో కూర్చోబెట్టుకొని, 
తలలు ఆఘ్రాణించి, చెంపలు, గడ్డం (ప్రేమతో పుణికి, వాత్సల్యంతో గగుర్పాటురాగా, పాలివ్వగా, వారు విష్ణమాయకు 
లోబడి బాలకులవలెనే పాలుతాగి, భగవంతుడైన కృష్ణుని స్పర్శతో పాపాలు పోయి విధిశాపసముద్రాన్ని హరిదయ అనే 
నావతో దాటి, నిజరూపాలతో, తల్లిదండ్రులకు, కృష్ణునికి నమస్కరించి, ఆకాశమార్జాన స్వర్గోకానికి చేరుకున్నారు. దేవకీదేవి 
తన మనస్సులో (ఇలా ఆలోచించింది) 


క. చచ్చిన బాలురం గ్రమ్మజం, దెచ్చుట గడుం జిత్ర మనుచు దేవకి మదిలో 

నచ్చెరువడి యిది యంతయు, నచ్చపు హరిమాయ గాక! యని తలంచె నృపా! 1168 
ప్రతి : నృపా= రాజా!) చచ్చిన బాలురన్‌= చనిపోయిన తన పిల్లల్ని క్రమ్మజన్‌= తిరిగి తెచ్చుట= తీసుకొనివచ్చుట; 
కడున్‌ +చిత్రము+అనుచున్‌= మిక్కిలి విచిత్రమని; దేవకి; మదిలోన్‌ +అచ్చెరువు+పడి = మనసులో ఆశ్చర్యపడి; 
ఇది+అంతయు= ఈ సంఘటనలన్నీ; అచ్చము= స్వచ్చమైన; హరిమాయగాక = విష్ణమాయకాక (మరొకటి కాదని); 
తలంచెన్‌= తలచింది. 


తా:ఓ పరీక్షిన్మహారాజా! మరణించిన తన బాలకులను తిరిగి బతికించి తేవడం చాలా చిత్రమని మనసులో దేవకీదేవి 
ఆశ్చర్యపడి, ఇది అంతా అచ్చంగా విష్ణమాయ అని భావించింది. 


క. పరమాత్ముం దడఖిలజగదీ, శ్వరుం డగు కృష్ణుండు సేయు సత్భత్యంబుల్‌ 

పరికింప నెన్నం బెక్కులు, ధరణీవర యనిన రాజు తా ముని కనియెన్‌. 1164 
ప్రతి : ధరణీవర= (భూమికి ఈశుడు అయి) ఓ మహారాజా! పరమ+ఆత్ముడు = మహానుభావుడు; అఖీల 
జగత్‌+ఈశ్వరుడు +అగు = సమస్తలోకాలకు అధిపతి అయిన; కృష్ణుండు = కృష్ణభగవానుడు; చేయు= లీలగా ప్రదర్శించే; 
సత్‌+కృత్యంబుల్‌= మంచి పనులు; పరికింపన్‌ +ఎన్నన్‌= లెక్కించి చూడగా; పెక్కులు= అనేకం; అనిన; రాజు= పరీక్షిత్రు; 
తాన్‌= తాను; మునికిన్‌+అనియెన్‌= శుకమహర్షితో (ఇలా) అన్నాడు. 
తా:ఓ పరీక్షిన్మహారాజా! పరమాత్మా, సమస్తలోకాధిపతి అయిన కృష్ణుడు లీలలుగా సత్కార్యాలు ఎన్నో చేసినాడు అని 
అనగా శుకమహర్షితో పరీక్షిత్తు ఇలా అన్నాడు. 

శ స్రుభద్రాపరిణయము 


సీ. మునినాథ! పార్ణుండు వనజనాభునిసహోదరి సుభద్రను నే విధమునం బెండ్లి 
యయ్యెను నా విధం బంతయు నాకును దెలియంగ నెజింగింపు ధీవిశాల! 


496 శ్రీ మహాభాగవతము 


యనవుడు నా వ్యాసతనయుం దాతనిం జూచి వినవయ్య! నృప! దేవవిభునిసుతుండు 
మును తీరయాత్రాసముత్సుకుండై చని రమణం బ్రభాసతీర్థమున నుండి 


తే. యా తలోదరితోడినెయ్యంబు కలిమిం, జూడం గోరుచు రాముండు సుందరాంగిం 
గౌరవేంద్రున కీ సమకట్టె ననుచుం, దనకు నెజుంగ రా నా పురందరసుతుండు. 1165 


ప్రతి :; మునినాథ! = ముని శ్రేష్టుడైన ఓ శుకమహార్నీ! పార్గుండు= అర్జునుడు; ధీవిశాల= విస్తారమైన బుద్ధిగలవాడా!; 
వనజనాభుని= కృష్ణుని సహా+ఉదరి= తోడబుట్టినది అయిన సుభద్రను; ఏ విధమునన్‌= ఏలాగున; పెండ్లి+అయ్యెను = 
పెండ్లి చేసికొన్నాడు? ఆవిధంబు+అంతయున్‌= ఆ సంగతి అంతా; నాకును, తెలియన్‌+కన్‌ ఎఖింగింపుము= నాకు 
తెలిసేలాచెప్పు; అనవుడు= అనగా; ఆ వ్యాసతనయుడు= ఆ వ్యాసునికుమారుడు శుకుడు; అతనిన్‌+చూచి= పరీక్షిత్తును 
వీక్షించి; వినవయ్య! నృప!= ఓ రాజా విను; దేవవిభునిసుతుడు= ఇంద్రకుమారుడైన అర్జునుడు; మును= పూర్వం; 
తీర్భయాత్రా+సమ్‌ +ఉత్సుకుండు+ఐ= తీర్థయాత్రలు చేయాలని ఉవ్విళ్లూరుతూ; చని= వెళ్లి; ప్రభాస తీర్థమునన్‌+ఉండి= 
ప్రభాస తీర్ధం చేరుకుని; ఆ+తల+ఉదరితోడి= అందగత్తె అయిన సుభద్రతోడి; నెయ్యంబు కలిమిన్‌= (ప్రేమకారణంగా; 
చూడగోరుచున్‌= దర్శించాలనే కోరికతో; రాముడు= బలరాముడు; సుందర +అంగిన్‌= అందకత్తె అయిన చెల్లెలు సుభద్రను; 
కౌరవేంద్రునకున్‌= దుర్వోధనునకు; ఈ-+సమకట్టెన్‌= పిల్లనివ్వడానికి సంకల్పించాడు; అనుచున్‌+తనకున్‌+ఎజుగరాన్‌= 
అంటూ తనకు తెలియరాగా; ఆ పురందర సుతుడు= ఇంద్రకుమారుడైన అర్జునుడు... 

తా: మహార్నీ! అర్జునుడు కృష్ణుని సోదరి ఐన సుభద్రను ఏ విధంగా పెళ్లి చేసుకొన్నాడు? ఆ వివరాలు నాకు చెప్పు. అని 
పరీక్షిత్తు అడగగా శుకమహర్షి ఇలా చెప్పడం ప్రారంభించాడు. ఇంద్రకుమారుడు అర్జునుడు పూర్వం తీర్భయాత్రల మీది 
ఉత్సాహంతో తిరుగుతూ ప్రభాసతీర్థానికి వచ్చినాడు. దానికి దగ్గరలో శ్రీకృష్ణుని ఇంటగల సుభద్రపై దేమకారణంగా 
ఆమెను చూడాలనుకున్నాడు. బలరాముడు ఆమెను దుర్యోధనునకు ఇచ్చి పెండ్లిచేయాలని సంకల్పించినట్టు తెలుసుకున్న 
అర్జునుడు 

వ. అట్లు సుభద్రాదర్శనోత్సాహంబు దన మనంబున సందడిగొనం, ద్రిదండివేషంబు ధరియించి, 
ద్వారకాపురంబునకుం జనుదెంచి, య ప్పౌరజనంబులు భక్తి స్నేహంబుల ననిశంబుం బూజబింపం దన 
మనోరథసిద్ధి యగు నంతకుం గని పెట్టుకొని, వానకాలంబు సనునంతకు న ప్పట్టణంబున నుండు 
సమయంబున. 1166 
ప్రతి : అట్లు= ఆ విధంగా; సుభద్రాదర్శన +ఉత్సాహంబు = సుభద్రను చూడాలననే ఉబలాటం; తన మనంబునన్‌= తన 
మనస్సులో; సందడిగొనన్‌= అల్లరి చేస్తుండగా; త్రిదండి వేషంబున= సన్యాసి రూపం; ధరియించి= స్వీకరించి; 
ద్వారకాపురంబునకున్‌= సుభద్ర ఉన్నట్టి ద్వారకకు; చనుదెంచి= వచ్చి; ఆ+పారజనంబులు= ఆ ద్వారక ప్రజలు; 
భక్తిస్నేహంబులన్‌= భక్తిమరియు ఆత్మీయతలతో; అనిశంబు= ఎల్లవేళలా; పూజింపన్‌= అర్చిస్తూండగా; తనమనోరథ = 
తనకోరిక; సిద్ది అగునంతకున్‌= ఫలించే వరకును; కనిపెట్టుకొని= ఎదురుచూస్తూ: వానకాలంబు +చను +అంతకున్‌ = 
వానకాలం పోయేంతవరకు; ఆ+పట్టణంబునన్‌= ఆ ద్వారకలో; ఉండు సమయంబునన్‌= నివాసమేర్పర్చుకొన్న వేళలో... 
తా : సుభద్రను చూడాలనే కోరిక తన మనసులో ఉత్తేజపరుస్తుండగా, సన్యాసి వేషంతో ద్వారకకు వచ్చి, పురజనులు భక్తి 
స్నేహాలతో కొలువగా, తనకోరిక తీరేవరకు ఓపికగా ఎదురుచూస్తూ వానకాలం వెళ్లేవరకు ఆ ద్వారకలో ఉండి 


దశమస్కంధము - ఉత్తరభాగము 49/7 


క. రాముండు తత్కపటాకృతిం, దా మదిం దెలియంగలేక దగ నొకనాండా 

భూమీవర తాపసుం బో, రామిం గని యాత్మమందిరమునకుం దెచ్చెన్‌. 1167 
ప్రతి : భూమీవర= రాజా!; రాముడు= బలరాముడు; తత్‌= అట్టి అర్జునుని; కపట +ఆకృతిన్‌= మారు రూపంలో; తాన్‌= 
తాను; మది; తెలియంగలేక= మనసులో తెలుసుకోలేక తగన్‌= సరిపడునట్లుగా (అర్జునునికోరిక ఈడేరునట్లుగా); 
ఒకనాడు = ఓ రోజు; తాపసున్‌= తపస్వి రూపంలో ఉన్న అర్జునుని; పోరామిన్‌+కని (వెళ్లిపోక, స్థిరంగా ఉందటంచూచి, 
ఆత్మమందిరమునకున్‌= తన నివాసభవనానికి; తెచ్చెన్‌= తీసుకొని వచ్చాడు. 
తా : అర్జునుని కపటరూపాన్ని గుర్తించక, నిజమైన సన్యాసిగా భావించి, ఆతడు చాలాకాలం ద్వారకలో ఉండి, వెల్లిపోవదంచూచి, 
తన మందిరానికి సాదరంగా ఆహ్వానించాడు. 


ఆ. తెచ్చి భిక్షసేయ దేవేంద్ర తనయుండు, గుడుచుచుండి యచటం గోరి మెలంగు 

నసమబాణు మోహనాస్తంబు కైవడి, వీరమోహి నన విహారలీల. 1168 
ప్రతి : తెచ్చి= అర్జునుణ్ణి తీసుకొనివచ్చి; భిక్ష/చేయ= భిక్షసమర్పిస్తుండగా; దేవ+ఇంద్ర= ఇంద్రుని తనయుండు= 
కుమారుడు అర్జునుడు; కుడుచుచున్‌+ఉండి= నిత్యం భిక్షను స్వీకరిస్తూ ఉండగా; అచట = అర్జునుడున్నచోట; కోరి= 
ఉద్దేశపూర్వకంగా; విహారలీలన్‌= విహరిస్తూ మెలగున్‌= సంచరిస్తూంది; అసమబాణు= బేసి సంఖ్యలో; మోహన +అస్రంబు= 
మన్మథుని సమ్మోహనాస్తం వలె; కైవడిన్‌ వీరమోహిని+అనన్‌= వీరుల్ని మిక్కిలి మోహింప చేస్తోందా అన్నట్లున్న సుభద్ర. 
తా : బలరాముడు కపట సన్యాసిని తన ఇంటికి తెచ్చి ఆతిథ్యమిస్తుండగా అర్జునుడు అక్కడే ఉండి రోజూ భిక్షను గ్రహిస్తూ 
ఉండగా మన్మథుని సమ్మోహనాస్తంవలె ఉన్న వీరులను కూడా మిక్కిలి మోహపరుస్తోందా! అన్నట్లున్న సుభద్ర విహారంగా 
సంచరిస్తూంది. 
వ. అట్లు సుభద్ర విహరించుచున్న సమయంబున. 1169 
ప్రతి : అట్లు= ఉద్దేశపూర్వకంగా అర్జునుని పై ప్రీతితో) సుభద్ర; విహరించుచున్న= విహరిస్తూ ఉన్న సమయంబున= 
వేళలో... 
తా : అలా కపటసన్యాసిని అర్జునుడుగా గుర్తించి, అర్జునునిపైగల ప్రేమతో సన్యాసిని ప్రీతితో చూస్తూ సుభద్ర అక్కడే 
సంచరిస్తున్న వేళలో 
చ. జలరుహపత్రనేత్రు ననుసంభవ చారువధూలలామ స 

ల్లలితవిహారవిభ్రమవిలాసము లాత్మకు విందు సేయ న 

బృలరిపునందనుండు గని భావజసాయకబాధ్యమాన వి 

హ్వలహృదయాబ్లుండై నిలిపె నత్తరుణీమణియందుం జిత్తమున్‌. 1170 
ప్రతి : జలరుహపత్రనేత్రు= (తామర రేకులవంటి నేత్రాలుగల) శ్రీకృష్ణునియొక్క అనుసంభవ = తోడబుట్టిన; 
చారువధూలలామ = అందమైన ్రేష్టరాలైన యువతియొక్క సత్‌+లలిత= శ్రేష్టమైన కోమల; విహార= కదలికలు; విభ్రమ= 
బభ్రమపుట్టించే; విలాసములు = సోయగాలు; ఆ+బలరిపు నందనుడు= ఆ అర్జునుడు; కని= చూచి; భావజ= మన్మథునియొక్క 


498 శ్రీ మహాభాగవతము 


సాయక= బాణాలచే; బాధ్యమాన= బాధింపబడుతూ; విహ్వల= చలించిపోయిన; హృదయ +అబ్బుడై= కమలంవంటి 
పహృదయంకలవాడై ఆ+తరుణీమణి +అందు = శ్రేష్టురాలైన ఆ యువతి (సుభద్ర) యందు; చిత్తమున్‌= మనసును; 
నిలిపెన్‌= ఉంచాడు. 

తా; శ్రీకృష్ణుని చెల్లెలు సుభద్ర కపటసన్యాసి అయిన అర్జునుని ముందు ఇటునటూ తిరుగాడుతుంటే ఆ సౌందర్యరాశి 
వయోవిలాసాలు, సొగసులు అర్జునునిమన్మథబాధను పెంచాయి. తన చిత్తాన్ని ఆమెయందే ఉంచి మన్మథబాధకు గురి 


అయినాడు. 


ఉ. అ తరుణీశిరోమణియు నర్జును నర్దునచారుకీర్తి వి 
ఖ్యాతుని నింద్రనందను నకల్మషమానసుం గామినీ మనో 
జాతునిం జూచి పుష్పశరసాయకజర్జరితాంతరంగయై 
భీతిలి యుండె సిగ్గు మురిపెంబును మోహముం దేజు చూపులన్‌. 1171 


ప్రతి : ఆ తరుణీ శిరోమణియున్‌= ఆ యువతీరత్నంకూడా; అర్జున = తెల్లని చారు= మనోహరమైన, కీర్తివిఖ్యాతునిన్‌= 
కీర్తిచే ప్రసిద్దుడైనవాణ్ణి; ఇంద్రనందనున్‌= ఇంద్రుని కుమారుణ్ణి, అకల్మషమానసున్‌= కల్మషాలు లేనట్టి మనస్సుకలవాళణ్ణి; 
కామినీ మనోజాతునిన్‌= ప్రీలకు మన్మథునివంటి వాణ్ణి; అర్జునునిన్‌= అర్జునుణ్ణి; చూచి= (నిత్యం) దర్శిస్తూ పప్పశరసాయక= 
మన్మథుని బాణాలచే; జర్జరిత = గాయపడిన; అంతరంగ+ఐ= హృదయంకలదై; సిగ్గు= సిగ్గు; మురిపెంబును= ప్రేమను; 
మోహము = ఎక్కువ కోరిక; తేబు= తేటపరచే; చూపులన్‌= చూపులతో; భఖీతిలి+ఉండెన్‌= భయంతో కూడి ఉంది. 


తా : అర్జునుని వంటిదే సుభద్రస్థితి. కీర్తిమంతుడు, కల్మషరహిత మానసుడు, మన్మథునివంటివాడైన ఇంద్ర నందనుని 
చూచి సుభద్ర అర్జునునిపట్ల అనురాగంతో మన్మథబాధ పొందింది. సిగ్గు, ప్రేమ, మోహం కన్నుల్లో ప్రతిఫలిస్తున్నా 
ప్రీ సహజ భయంతో వ్యక్తంచేయలేని స్థితిలో ఉంది. 


వ. అట్లా నృపసత్తమమత్తకాశిను లొందొరుల చిత్తంబులు చిత్తజాయత్తంబులై కోర్కులు దత్తరింపం దాల్ములు 
వీడ సిగ్గునం జిట్టు ముట్టాడుచున్నయంత నొక్కనాండు దేవతామహోత్సవనిమిత్తం బత్తలోదరి పురంబు 
వెలుపలికి నరుగుదెంచిన నర్జునుండు గృష్ట దేవకీ వసుదేవుల యనుమతంబు వదసి తోడనం దానును 
చని యప్పుడు. 1172 


ప్రతి : అట్లు+ఆ నృపసత్తమ మత్తకాశినులు = ఆ రాజైన అర్జునుడూ, ఉత్తమ ప్రీయగు సుభద్రయు; ఒండొరుల చిత్తంబులు= 
పరస్పరం మనసులు; చిత్తజ+ఆయత్తంబులు+ఐ= మన్నధునికి లొంగినవార్రె కోర్ములు= కోరికలు; తత్తరింపన్‌= సందడించగా; 
తాల్ములువీడన్‌= ఓపికలు నశించగ్గా; సిగ్గునన్‌= సిగ్గుతో; చిట్టుముట్టు +ఆడుచుక +ఉన్న+అంతన్‌= కలవరపడుచుండగాా; 
ఒక్కనాడు= ఒక రాజు; దేవతా మహా+ఉత్సవ నిమిత్తము= దేవతల జాతరకోసం; పురంబు వెలుపలికిన్‌= నగరం 
బయటకు; అరుగుదెంచినన్‌= రాగా అర్జునుండు; గృష్ట, దేవకీ; వసుదేవుల= అన్న కృష్ణుడు; తల్లిదండ్రులైన దేవకీదేవి, 
వసుదేవుల అనుమతంబు= అనుమతి; పడసి= పొంది; తోడనన్‌= తోడుతు తానును= అర్జునుడు కూడా సుభద్రవెంబడే, 
చని, అప్పుడు= వెళ్లిన సమయంలో... 


దశమస్కంధము - ఉత్తరభాగము 499 


తా ; ఇట్లు సుభద్రార్దునులు పరస్పరానురాగంతో, మన్మథ భావాలచే మనస్సు ముసురుకొనగా, ఓపికలు నళించి సిగ్గుతో 
జగదమాడుతుందడగా ఒకరోజు దేవతలకొరకు జాతరసాగగా, దానిలో పాల్గొనడానికి నగరం వెలుపలికి సుభద్ర వచ్చింది. 
అర్జునుడు కూడా కృష్ణ, దేవకీ, వసుదేవుల అనుమతిపొంది వారిఅంగీకారంతో సుభద్రను అనుసరించి ఊరి వెలుపలకి 
వచ్చినాడు. 


ట్‌ సాంద్రశరచ్చంద్రచం ద్రికాస్ఫూర్తిచే రాజిల్లు పూర్ణిమారజనివోలెం 
బూర్లేందుబింబావతీర్ణమై యిలమీంద, భాసిల్లు హరిణడింభంబుంబోలె 
సులలితమేఘమండలమును నెడంబాసి వసుధం [గ్రుమ్మరు తటిద్వల్లివోలె 
మాణిక్యరచితసన్మహితచైతన్యంబు వొందిన పుత్తడిబొమ్మవోలె 


తే. లలితవిభమరుచికళాలక్షణములం, బొసంగ రూపైన శృంగారరసముంబోలె 
నర్థిం జరియించుచున్న పద్మాయతాక్షిం, బ్రకటసద్గుణభద్ర సుభద్రం జూచి. 1173 


ప్రతి ; సాంద్రశరత్‌+చంద్ర= చిక్కని శరత్మాలపు చంద్రుని; చంద్రికా= పండువెన్నెల; స్ఫూర్తిచే= కాంతిచే; రాజిల్లు= 
ప్రకాశించే; పూర్ణిమారజని+పోలెన్‌= పున్నమిరాత్రివలె; పూర్ణ+ఇందుబీంబ= నిండు చంద్రబింబంనుంది; అవతీర్హము+ఐ= 
దిగిందై] ఇలమీదన్‌ భాసిల్లు= నేలపై శోభించే; హరిణ డింభమున్‌+పోలె= లేడిపిల్లవలె; సులలిత= మిక్కిలిఒప్పిదమైన; 
మేఘమండలమును= మేఘాల గుంపునుండి; ఎడబాసి= విడిచి; వసుధన్‌+క్రుమ్మరు= భూమి పైనడయాడే; తటిత్‌ +వల్లి + 
పోలెన్‌= మెరుపుతీగవలఠె; మాణిక్య రచిత= మణులు పొదిగిన; సత్‌+మహిత= చక్కని మెలైన; చైతన్యంబు= చేతనత్వం 
(ప్రాణం) పొందిన; పుత్తడిబొమ్మ+పోలెన్‌= బంగారు బొమ్మవలెె లలితవిభ్రమ= మనోజ్ఞమైన విలాసాలతత్తరపాటు 
యొక్క రుచికళా= కాంతి కళల యొక్క లక్షణములన్‌= గుణాలతో; పొసగరూపు+ఐన = చక్కగా అమరిన; 
శృంగారరసమున్‌+పోలెన్‌= శృంగార రసాధిదేవతవలె; అర్ధిన్‌= కోరికలతో; చరియించుచున్‌+ఉన్న= తిరుగాడుతున్న 
పద్మ+ఆయత +అక్షై= పద్మాలవంటి వెడల్పైన కన్నులుకలదైన; ప్రకటసద్దుణభద్ర= ప్రసిద్ధమైన మంచి గుణాలచే శుభవతి 
అయిన; సుభద్రను; చూచి= చూచినవాడై 

తా; శరత్మాలంలోని నిండువెన్నెలలో ప్రకాశించే పున్నమిరాత్రివల ఉన్నదీ, నిండు చంద్రబింబంనుండి కిందికి దిగి 
భూమిపై నడయాడే జింక పిల్లవలె ఉన్నదీ, మేఘమండలంనుండి ఇలకు దిగివచ్చి తిరుగుతున్న మెరుపుతీగెవలె ఉన్నదీ, 
మణులు పొదిగిన బంగారుబొమ్మకు బైతన్యంవచ్చి కదులుతున్నట్టు తిరుగుతున్నద్దీ, ప్రతికదలికలోనూ కాంతులుచిమ్మే 
కళలొలికిస్తూ, శృంగార రసాధిదేవత రూపుగొన్నట్టిదీ, ఉట్టిపడే మంచి గుణాలచే మంగళ కరమైనదీ అయిన ఆ సుభద్రను 
చూచినవాడై అర్జునుడు 


వ. అప్పుడు దాయం జని యరదంబుపై నిడుకొని పోవుచుండం గనుంగొని యదుబలంబులు మదంబున 
నంటం దాంకిన, నప్పు డదయ్యాఖండలనందనుండు ప్రచండగాండీవకోదండనిర్ముక్తకాండంబులం దూలించి, 
యఖండబాహుదండవిజయ(ప్రకాండుందై ఖాందవప్రస్థపురంబున కరిగ నట బలభద్రుం డవ్వార్త విని 
విలయసమయసమీరసభఖునికైవడిం బటురోషభీషణాకారుందై కోధించినం గని కృష్ణుం దాదిగాం గల 
బంధుజనంబు లతనిచరణంబులకుం బ్రణమిల్లి మృదుమధురభాషణంబుల ననునయించి యొదడంబడు 
నట్లుగా నాడిన నతండును సంతుష్టుం డయి మనంబునం గలంకదేజి యప్పుడు. 1174 


500 శ్రీ మహాభాగవతము 


ప్రతి : అపుడు= ఆ (సరైన) సమయంలో; డాయన్‌+చని= దగ్గరగా వెళ్లి అరదంబు పైనిడుకొని= (సిద్ధంగా ఉన్న) 
రథంమీదికి ఎక్కించుకొని; పోవుచున్‌+ఉండన్‌= పారిపోతూండగా; కనున్‌+కొని= గమనించిన; యదుబలంబులు = 
యదుసైన్యాలు మదంబున= శౌర్యంతో; అంటన్‌+తాకినన్‌= ఎదుర్శొని పోరాడగ్యా అప్పుడు; ఆ+ఆఖండల నందనుండు= 
ఆ ఇంద్రకుమారుడు అర్జునుడు; ప్రచండగాండీవ= భయంకరమైన గాందీవమనే కోదండ నిర్ముక్త కాండంబులన్‌= ధనువునుండి 
వదిలిన బాణాలచే; తూలించి= ఎగురగొట్టి; అఖండ బాహుదండ= గొప్పవైన; కర్రలవంటి బాహువులవలన; విజయ 
ప్రకాండుందు+ఐ= విజయంచే శ్రేష్టుడై; ఖాండవ ప్రస్థపురంబునకున్‌= ఇంద్రప్రస్థ నగరానికి; అరిగెన్‌= పోయాడు; అట 
బలభద్రుండు +ఆ+వార్తవిని= అక్కడ ద్వారకలో బలరాముడు; ఆ వార్త (అర్జునుడు సుభద్రను ఎత్తుకపోయినవార్త విని; 
విలయసమయ= ప్రళయకాలంలోని; సమీరసఖుని కైవడిన్‌= వాయుదేవుని స్నేహితుదైన అగ్నివలె; పటురోషణ 
భీషణ+ఆకారుందు +ఐ= మిక్షిలి (కోధంచే భయంకరరూపాన్ని ధరించి; క్రోధించినన్‌= కోపగించగా; కని= చూచి; 
కృష్ణుండు +ఆదిగాగల = కృష్ణుడు మొదలుగాగల; బంధుజనంబులు= చుట్టాలు; అతని చరణంబులకున్‌= ఆతని పాదాలకు; 
ప్రణమిల్లి= నమస్కరించి; మృదుమధుర భాషణంబులన్‌= మెత్తని, తియ్యని మాటలతో; అనునయించి= బుజ్జగించి; 
ఒడంబడునట్లుగాన్‌= ఒప్పుకొనేలా; ఆడినన్‌= పలుకగా? అతండును= ఆయనకూడా; సంతుష్టుండు +అయి= తృప్తిచెంది; 
మనంబునన్‌= మనసులో; కలంకతేఠి= తేటపడి; అప్పుడు= ఆ సమయంలో... 


తా : అర్జునుడు సుభద్ర దగ్గరకువెళ్లి, ఆమెను తీసుకొని రథంమీద కూర్చుండబెట్టుకొని, కైకొనిపోతూండగా, యదుసైన్యాలు 
అడ్డగించాయి. ఆయన గాండీవం స్వీకరించి బాణాలతో వారిని చిందరవందరచేసి, గెలిచి, ఇంద్రప్రస్థ నగరానికి చేరాడు. 
బలరామునికి ఈవార్త తెలిసి, చెల్లెలిని అనుమతిలేకుండా తీసుకొనిపోయిన అర్జునునిపై ప్రళభయకాలాగ్నివలె మండిపడ్డాడు. 
శ్రీకృష్ణుడు, తక్కిన చుట్టాలు అందరూ ఆయన పాదాలకు నమస్కరించి, ఆయనను శాంతపరచి, మృదువైన తియ్యనైన 
మాటలతో పరిస్థితులు వివరించి, సుభద్ర అర్జునుల దాంపత్యానికి అంగీకరింపజేశారు. బలరాముడు కోపం మానుకొని 
మనసు తేట పంచుకున్నాడు. తరువాత 


క. కరులం దేరుల నుత్తమ, హరులన్‌ మణి హేమభూషణాంబరభృత్యో 

తృర దాసికాజనంబుల, నరణంబుగ నిచ్చి పంపె ననుజకుం బ్రీతిన్‌. 1175 
ప్రతి : కరులన్‌= ఏనుగుల్ని తేరులన్‌= రథాల్ని ఉత్తమహరులన్‌= మేలుజాతి గుర్రాల్నీ మణి= రత్నాల్సి; హేమభూషణ = 
బంగారు ఆభరణాల్ని అంబర= వస్తాల్ని భృత్య= సేవకులయొక్క ఉత్మర= సమూహాల్చి, దాసికాజనంబులన్‌= దాసీజనాన్ని; 
అనుజకున్‌= చెల్లెలు సుభద్రకు; ప్రీతిన్‌= ప్రేమతో; అరణంబు+కన్‌= సారెగా; ఇచ్చిపంపెన్‌= బహుమతులుగా ఇచ్చి 
పంపాడు. 


తా :; బలరాముడు ప్రేమగా తనచెల్లెలు సుభద్రకు పెళ్లిలో తల్లిగారింటి బహుమతిగా రాజోచితమైన ఏనుగులు, గుర్రాలు, 
రథాలు, రత్నాలు, బంగారు ఆభరణాలు, వస్త్రాలు, దాసదాసీజనాన్నీ ఇచ్చి పంపాడు. 


వ. ఇట్లు కృష్ణున కభిమతంబుగా నర్జున సుభద్రల కరణం బీచ్చి పంపెనని చెప్పి శుకయోగీంద్రుండు మజియు 
నిట్లనియె. 1176 


దశమస్కంధము - ఉత్తరభాగము 501 


ప్రతి :; ఇట్లు= ఈ విధంగా; కృష్ణునకున్‌= శ్రీకృష్ణునికి; అభిమతంబు+కాన్‌= ఇష్టమయ్యేలా; అర్జున సుభద్రలకున్‌+ 
అరణంబు +ఇచ్చి= బావకు, చెల్లెలికి బహుమతుల్సి ఇచ్చి పంపాడు, అని చెప్పి, శుకయోగి+ఇంద్రుండు= యోగులలో 
శ్రేష్టుడైన శుకుడు; మజియున్‌+ఇట్లు+అనియెన్‌= ఇంకా ఇలా అన్నాడు. 

తా; శ్రీకృష్ణుని సలహామేరకు, అతడు ఇష్టపడేలా, సుభద్రార్జునులకు లోపం రానివ్వకుండా ఘనంగా సార ఇచ్చి పంపినాదడని 
చెప్పి శుకమహర్షి పరీక్షిత్తుతో తరువాతికథను చెప్పసాగాడు. 


3 .శ్రీరృష్ణుండు బుషిసమెతుండయి మిథధిలానగరమునకు.€ బోవుట 1 


బ్ర 


నరనాథ! విను భువనప్రసిద్ధంబుగ దీపించునట్టి విదేహదేశ 

మందు భూకాంతకు నాననదర్పణం బనం దనర్చిన మిథి లనుపురమునం 
గలండు శ్రీహరిపాదకంజాతభక్తుండు గళితరాగాదివికారుం డమల 

చరితుం దక్రోధుండు శాంతుండు నిగమార్థకోవిదుం దగు (శుతదేవుం దనెడి 


తే. భూసురోత్తముం దొకం దనిచ్చాసమాగ, తంబు తుషమైన హేమశైలంబు గాంగం 
దలంచి పరితోష మందుచుం దగ గృహస్థ, ధర్మమున నుండె సముచితకర్ముం డగుచు. 1177 


ప్రతి : నరనాథ! విను= ఓ పరీక్షిన్మహారాజా! వినుము; భువన ప్రసిద్ధ్దంబు +కన్‌= లోక విఖ్యాతమై; దీపించిన +అట్టి= 
ప్రకాశించే; విదేహదేశము+అందున్‌ = విదేహరాజ్యంలో; భూకాంతకున్‌= భూదేవికి, ఆననదర్పణంబు +అనన్‌= ముఖాన్ని 
చూచుకొనే దర్చణంవంటిదిగ్యా తనర్పిన= ఒప్పిన; మిథిల+అను పురమునన్‌= మిథిల అనే నగరంలో; శ్రీహరి పాదకంజాత= 
విష్ణుపాద పద్మాలపై; భక్తుండు= భక్తిగల్లినవాడు; గళితరాగ+ఆదివికారుడు = రాగద్వేషాదివికారాలు పారదోలినవాడు; 
అమల చరితుడు= స్వచ్చమైన చరిత్ర గల్లినవాడు; అ(క్రోధుండు= క్రోధంలేనివాడు; శాంతుండు= శాంతంగల్లినవాడు; 
నిగమ+అర్ధకోవిదుండు = వేదార్థాలు బాగా తెలిసినవాడు, అగు, శ్రుతదేవుండు, అనెడి; భూసుర +ఉత్తముండు= శ్రుతదేవుడనే 
పేరుగల బ్రాహ్మణగ్రేష్టుడు, ఒకందు, కలదు; అనిచ్చా= కోరకుంద; సమాగతంబు= వచ్చింది; తుషము+న= ఊక అయినా; 
హేమశైలంబుకాన్‌+కన్‌= మేరునగమంత పెద్దదిగా తలచి= భావించి; పరితోషము+అందుచున్‌= సంతోషిస్తూ 
సమ్‌+ఉచితకర్ముండు +అగుచున్‌= శాస్తోక్తాలయిన కర్మలు గలవాడై; గృహస్థ ధర్మమున= గృహస్థాశమనియమాలతో; 
తగన్‌= చక్కగా; ఉండెన్‌=ఉన్నాడు. 

తా : ఓ మహారాజా! వినవయ్యా! లోకప్రఖ్యాతమైన విదేహ రాజ్యంలో భూదేవికి ముఖదర్పణంవంటి మిథిల అనే నగరం 
ఉంది. ఆ నగరంలో ఒక (బ్రాహ్మణు డున్నాడు. అతడు విష్ణుభక్తుడు. రాగద్వేషాదివికారాలు వదిలినవాడు. స్వచ్చమైన 
నడవడిక గలవాడు. కోపంలేనివాడు. శాంతస్వభావుడు. వేదార్థనిర్ణ్మయంలో పండితుడైన శుతదేవుడు సార్ధ్థకనామధేయుడు. 
అతడు అయాచితంగా ్రాప్తమైంది లేశమైనా మేరుపర్వతంగా భావించేవాడు. గృహస్థధర్మం ఆచరిస్తూ ఉచిత 
కర్మాచరణంకావిస్తూ ఉంటున్నాడు. 


ఉ. ఆపరి నేలువాండు బహుళాశ్వుండు నా నుతి కెక్కినట్టి ధా 
త్రీపతి యా ధరామరునిరీతిని నిష్కలుషాంతరంగుండై 


502 శ్రీ మహాభాగవతము 


యే పనులందు ధర్మగతి నేమజం కర్థిం జరించుచుండె ల 
కీపతి వారిపైం గరుణం జేసి ప్రసన్నముఖాంబుజాతుండదై. 117/8 


ప్రతి : ఆ పురిన్‌+ఏలువాడు= ఆ నగరాన్ని వలేవాడు; బహుళాశ్వుదు+నాన్‌= బహుళాశ్వుడు అనుపేరుగలవాడై; 
నుతికిన్‌ +ఎక్కినట్టి= ప్రసిద్దికి ఎక్కిన; ధాత్రీపతి= రాజు; ఆ ధరా+అమరునిరీతి= 'బ్రాహ్మణునిలాగా, (తన రాజ్యంలోని 
శుతదేవునివలెనే); నిష్మలుష+అంతరంగుడు+ఐ= పాపాలులేని పృాదయంకలవాడై; ఏ పనుల+అందును= ఏ పనులలోనైనా; 
ధర్మగతిన్‌+ఏమరక= ధర్మాన్ని దాటక; అర్ధిన్‌= (శ్రద్ధతో; చరించుచున్‌+ఉందడె= ప్రవర్తిల్లుతున్నాడు; వారిపై= ఆ ఇరువురిపై 
(శుతదేవ, బహుళాశ్వుల పై); లక్ష్మీపతి= శ్రీకృష్ణుడు; కరుణన్‌+చేసి= దయగల్షి; ప్రసన్నముఖ +అంబుజాతుడు +ఐ = 
ప్రసన్నముఖకమలంగలవాడై... 


తా : ఆ మిథిలానగరాన్ని ఏలుతున్న ప్రసిద్దుదడైనరాజు బహుళాశ్వుడు. తన నగరంలోని శ్రుతదేవుడు (బ్రాహ్మణుని) వలెనే 
నిష్మల్మషుడై, ధర్మబద్దుడై, ప్రవర్తిల్లుతున్నాడు. వారిపై కృష్ణునికి దయకలిగింది. 


వ. అట్లు కృష్ణుండు వారలం జూచువేడ్క నిజస్యందనారూఢుండై, నారదవామదేవాత్రికృష్ణరామాసి 
తారుణదివిజగురుకణ్వ మైత్రేయచ్యవనులును, నేనును మొదలైన మును లనుగమింపం జనుచుం దత్తద్దేశ 
నివాసులగు నానర్తక ధన్వ కురు జాంగల వంగ మత్స్య పాంచాల కుంతి మధు కేకయ కోసలాది భూవరులు, 
వివిధవస్తుప్రచయంబులు గానిక లిచ్చి సేవింప, [గ్రహమధ్యగతుందై దీపించు సూర్యునింబోలి, య 
ప్పుండరీకాక్షుండు మందస్మితసుందరవదనారవిందుం డగుచు వారలం గరుణార్థదృష్టిం జూచి, 
యోగక్షేమంబు లరసి, సాదరభాషణంబుల నాదరించుచుం, గతిపయ(ప్రయాణంబులం జని చని 
విదేహనగరంబు డాయం జనుటయు, నా బహుళాశ్వుండు న మ్మాధవురాక విని మనంబున హర్షించుచు 
వివిధపదార్థంబులు గానికలుగాం గొని, తానును (శుతదేవుండును నెదురుగాం జనుదెంచి యప్పుడు. 117/9 


ప్రతి : అట్లు కృష్ణుండు= వాళ్లు ఆ విధంగా ఉండగా అనుగ్రహించిన కృష్ణుడు; వారలన్‌+చూచువేడ్మ= వాళ్లను చూడాలనే 
సంబరంతో; నిజస్యందన +ఆరూఢుండు+ఐ = తన రథాన్ని ఎక్కినవాడై; నారద, వామదేవ, అత్రి, కృష్ణ, రామ, అసిత, 
అరుణ, దివిజగురు (బృహస్పతి), కణ్వ, మైత్రేయ, చ్యవనులను, నేనును (శుకమహర్షి మొదలైన = పైపేరుగల వారేకాక 
మరికొందరు; మునులు+అనుగమింపన్‌= మునులు వెంటరాగా; చనుచున్‌= వెళుతూ; తద్‌+దేశనివాసులు +అగు= 
ఆయాదేశాలలో నివసించేవారైన; ఆనర్తక, ధన్వ, కురు, జాంగల, వంగ, మత్స్య, పాంచాల, కుంతి, మధు, కేకయ, 
కోసల+ఆది మొదలైన పేర్లు గలదేశాల;) భూవరులు= రాజులు; వివిధ వస్తు ప్రచయంబులు= పలువిధాలైన వస్తు 
సమూహాలు; కానికలు +ఇచ్చి= బహుమానాలిచ్చి; 'సేవింపన్‌= సేవించగా; (గ్రహమధ్యగతుందు+ఐ= గ్రహాలమధ్య సంచరించే; 
సూర్యునిన్‌+పోలి= సూర్యునివలె ఉందే; ఆ+పుండరీక +అక్షుండు = శ్రీకృష్ణుడు; మందస్మిత= మెల్లని చిరునవ్వుతో; 
సుందరవదన +అరవిందుండు +అగుచున్‌= అందమైన ముఖకమలంగలవాడై; వారలన్‌= ఆ రాజుల్ని కరుణా+ఆర దృష్టిన్‌= 
దయతోనిండిన చూపులతో; యోగక్షేమంబులు +అరసి= స్థితిగతులూ, కుశలాలు రెండూ విచారిస్తూ స+ఆదర 
భాషణంబులన్‌ +ఆదరించుచున్‌= ఆప్యాయతతో కూడిన పలుకులతో గౌరవిస్తూ: కతిపయప్రయాణంబులన్‌ = 
కొన్నిప్రయాణాలతో; చని= వెళ్లి విదేహినగరంబు డాయన్‌+చనుటయున్‌= విదేహ పట్టణ సమీపానికి వెళ్లగా; 


దశమస్కంధము - ఉత్తరభాగము 503 


ఆ బహుళాశ్వుండు = (ఆ దేశపురాజు) బహుళాశ్వుడు, ఆ+మాధవుని రాకన్‌+విని= శ్రీకృష్ణుడు వచ్చినాదనే మాట విని; 
మనంబునన్‌ హర్షించుచున్‌= మనసులో సంతోషిస్తూ వివిధ పదార్థంబులు= పలురకాలైన వస్తువులు; కానికలుకాన్‌+కొని= 
బహుమతులుగా వెంట పెట్టుకొని; తానును (శుతదేవుండును= రాజూ; (బ్రాహ్మణుడూ- ఇద్దరూ; ఎదురు+కాన్‌= ఎదురుగా; 
చనుదెంచి= వచ్చి; అపుడు=అంత... 


తా; శ్రీకృష్ణుడు మిధథిలానగరంలోని ఆదర్శమూర్తులైన బహుళాశ్వరాజును, (శ్రుతదేవుణ్ణి చూచే ఉత్సాహంతో, తనరథమెక్కి 
అక్కడికి బయల్టేరాడు. నారద శుకాది మహర్షులు వెంటవచ్చారు. మార్గమధ్యంలో వంగ, మత్స్య, పాంచాలాది రాజ్యాలు 
దాటుతూ, ఆయాదేశాలరాజులు, కృష్ణుణ్ణి వివిధ మర్యాదలతో 'సేవించగా, వారిపట్ల ఆదరంతో, చిరునవ్వులతో, దయాద్ధప్టితో, 
సాదరభాషణాలతో, యోగక్షైెమ ప్రశ్నలతో పలకరిస్తూ, మధ్యమధ్య మజిలీలు (విశ్రాంతిచేస్తూ, మిధథిలను చేరినాడు. 
మాధవుని రాకవిని, రాజు, బ్రాహ్మణసమేతంగా వచ్చి, శ్రీకృష్ణునికి ఎదురువచ్చి తరువాత 
ఉ. ఆ మునికోటికిన్‌ వినయ మారంగ వందన మాచరించి, యా 

తామరసాభలోచనుం దుదారచరిత్రుండు పాపగోత్ర సు 

త్రాముండు భక్తలోకశుభదాయకుందైన రమేశు సద్గుణ 

స్తోముని పాదపద్మములు సోంకంగ మొక్కి వినములై తగన్‌. 1180 
ప్రతి : బహుళాశ్వ (శుతదేవులు +ఇద్దరు; ఆ మునికోటికిన్‌ = శ్రీకృష్ణుని వెంబడివచ్చిన మునుల సమూహానికి; 
వినయము+ఆరన్‌+కన్‌= మిక్కిలి వినయంతో; వందనము+ఆచరించి= నమస్కరించి; ఆ తామరసలోచనుండు= 
పద్మపురేకులవంటి కన్నులుగలవాడు; ఉదారచరిత్రుండు= గొప్ప చరిత్రగలవాడు; పాపగోత్ర సుత్రాముండు= పాపాలనే 
కొండలకు (అణచే) ఇంద్రునివంటివాడు, భక్తలోకశుభదాయకుండు = భక్తులకు శుభాలనిచ్చేవాడు, ఐన; రమా+ఈశున్‌= 
= శ్రీకృష్ణుణ్ణి; సత్‌+గుణస్తోముని= మంచిగుణాల సమూహ రూపమైన శ్రీకృష్ణుని; పాదపద్మములు= కమలాలవంటి 
పాదాలు; సోకన్‌+కన్‌ మొక్కి తగిలేలా (అంటి) నమస్కరించి; తగన్‌= ఉచితంగా; వినములు+ఐ= వినయంతో 
వంగినవారై,... 
తా :; మీధిలకు చెందినరాజు, బ్రాహ్మణుడు ఇద్దరూ శ్రీకృష్ణుని వెంబడివచ్చిన మునులకు ముందుగా వినయంగా మొక్కారు. 
పద్మనేత్రుడు, ఉదారుడు, పాపాలను పారదోలేవాడు, భక్తులకు శుభాలిచ్చేవాడూ, అయిన శ్రీకృష్ణుని పాదాలంటి వినయంగా 
నమస్కరించారు. 


చ. కరములు మోడ్చియో పరమకారుణికోత్తమ! నీవు నీ మునీ 

శ్వరులును మదహంబునకు వచ్చి మముం గృప సేసి యిచ్చటం 

గర మనురక్తిం బూజనలు గైకొనుం డంచు నుతించి వేదనా 

హరి మనమందు వారివినయంబుల కెంతొ ప్రమోద మందుచున్‌. 1181 
ప్రతి : కరములు మోద్చి= చేతులు జోడించి; ఓ పరమకారుణిక +ఉత్తమ = దయగలవారిలో శ్రేష్టుడా! ఓ కృష్ణా! నీవున్‌= 
నీవూ; ఈ ముని+ఈశ్వ్చరులును= ఈ ముని (శ్రేష్టులును; మత్‌+గ్భహంబునకున్‌ వచ్చి= నా ఇంటికి వచ్చి; మమున్‌+కృప+చేసి= 
మాపై దయజఉంచి; ఇచ్చటన్‌= ఇక్కడ; కరము +అనురక్తిన్‌= మిక్కిలి ఇష్టంగా; పూజనలు= పూజలు; కైకొనుడు +అంచున్‌= 


504 శ్రీ మహాభాగవతము 


స్వీకరించండి అంటూ; నుతించివేదన్‌= పొగడి, వేడగా; ఆ+హరి= శ్రీకృష్ణుడు; మనము+అందున్‌= మనసులో; 
వారివినయంబులకున్‌= వారి నమతలకు; ఎంత+ఒ= మిక్కిలిగా ప్రమోదము+అందుచున్‌= సంతోషిస్తూ... 


తా: ఆ ఇద్దరూ చేతులు జోడించి, కృష్ణుణ్ణి “ఓ కరుణాసముద్రుడా! నీవూ ఈ మునులు మా ఇంటికి వచ్చి, మాపై 
అనుగ్రహం ఉంచి, మా ఉపచారాలు, "సేవలు స్వీకరించాలని వేడుకొని శ్రీకృష్ణుడు వారిభక్తి వినయాలకు ఎంతో సంతోషిస్తూ 


చ. తిరముగ వారియిష్టములు దీర్చం దలంచి మురాసురారి యొం 

డొరుల కెజబుంగకుండ మునియూథముం దానును నేంగె వారి మం 

దిరముల కేకకాలమున ధీరత నా ధరణీవరుండు వా 

రిరుహదళాయతాక్షు మునిబ్బందములం గనకాసనంబులన్‌. 1182 
ప్రతి ; ముర+అసుర+అరి= ముర అనే రాక్షసునికి శత్రువైన శ్రీకృష్ణుడు; తిరముగన్‌= స్థిరంగా వారి+ఇష్టములు= 
వారిద్దరి కోర్కెలు; తీర్చన్‌+తలంచి= నెరవేర్చడానికి నిశ్చయించి; ఒండు+ఒరులకున్‌+ఎజుగకుండన్‌= వారిద్దరిలో ఒకరికి 
మరొకరి ఇంట జరిగేది తెలియకుండ; తానును= కృష్ణుడూ ముని యూథమున్‌= మునుల సమూహంతో; వారి 
మందిరములకున్‌= వారి నివాసాలకు; ఏకకాలమునన్‌= ఒకేసమయంలో; ఏగెను= వెళ్ళాడు; ఆ ధరణీవరుండు= రాజు 
(బహుళాశ్వుడు); ధీరతన్‌= ధైర్యంగా; వారిరుహదళ+ఆయత +అక్షున్‌= నీటిలో బుట్టిన తామరదళాలవంటి వెడల్పన 
కన్నులు కలవాడైన (పద్మాక్షుడు) శ్రీకృష్ణుణ్ణి, మునిబ్బందములన్‌= మునుల సమూహాన్ని కనక +ఆసనంబులన్‌= పదగాత 
ఆసనాలపై... 
తా; శ్రీకృష్ణుడు వారికోరికమేరకు, ఒకరికి తెలియకుండ మరొకరి ఇంటికి తనవెంబడి ఉన్న మునులసమూహంతో 
ఏకకాలంలో వెళల్లినాడు. రాజు వీరిని బంగారుఆసనాలమీద 


స్ప కూర్చుండ నియమించి కొమరారుకాంచన కలధౌతకలశోదకములచేతం 
బాదముల్‌ గడిగి తత్పావనజలములు దానును సతియు బాంధవజనంబుం 
గర మర్ధి నిజమస్తకంబుల ధరియించి వివిధార్చనములు సద్విధి నొనర్చి 
మణిభూ షణాంబరమాల్యానులేపనరాజితధూపనీరాజనములు 


తే. భక్తిం గావించి పరిమృష్ట బహువిధాన్నపాయసాపూపపరిపక్వఫలములోలి 
నారగింపంగం జేసి కర్పూరమిళితలలితతాంబూలములు నెయ్య మలర నొసంగె. 118383 


ప్రతి : కూర్చుండన్‌+నియమించి= కూర్చునే ఏర్పాట్లుచేసి; కొమరు+ఆరు= అందగించే; కాంచన కలధౌత= బంగారు 
వెండి; కలశ+ఉదకములచేతన్‌= పాత్రలలోని నీళ్లతో, పాదముల్‌ కడిగి= కాళ్లు కడిగి; తత్‌+పావనజలములు = అట్టి 
పవిత్రమైన నీరు; తానును, సతియున్‌; బాంధవజనంబున్‌= తాను, తనభార్య, తన బంధువర్గం, కరము+అర్ధిన్‌= మిక్కిలి 
ప్రేమతో; నిజమస్తకంబులన్‌+ధరియించి= తమ తలలపై చల్లుకొని; వివిధ+అర్చనములు= పలురకాలైన పూజలు; 
సత్‌+విధిన్‌= చక్కని విధివిధానంతో; ఒనర్చి= చేసి; మణిభూషణ +అంబర -మాల్య-అనులేపన = రత్నాల ఆభరణాలు, 
వస్త్రాలు, మాలలు, మైపూతలు; రాజిత ధూప-నీరాజనములు = సువాసనలపొగలు, ప్రకాశించే హారతులు; భక్తిన్‌+కావించి= 


దశమస్కంధము - ఉత్తరభాగము 505 


భక్తితో చేసి; పరిమృష్ట= విశేషంగా కడుపు నిండుగా; బహువిధ= పలురకాలైన; పాయస= పాయసాలూ; అపూప= 
పిండివంటలు; పరిపక్వఫల= విశేషంగా పండిన ఫలాలు; ఓలిన్‌= వరుసగా; ఆరగింపన్‌+చేసి= తినబెట్టి; కర్పూర 
మిళిత= కర్పూరం కలిపిన; లలిత తాంబూలాలు = మనోహరమైన తాంబూలాలూ; నెయ్యము+అలరన్‌ = స్నేహం ఒప్పగా; 
ఒసంగెన్‌= ఇచ్చాడు. 


తా; శ్రీకృష్ణుణ్లి, మునిసంఘాల్నీ కూర్చోబెట్టి, అందమైన వెండిబంగారుచెంబులతో నీళ్లుపోసి కాళ్లు కడిగి, ఆ పవిత్ర 
జలాన్ని భక్తిభావంతో తనపై, భార్యాబంధువులందరి పై చల్లాడు. విధియుక్తంగా పూజలు చేశాడు. ఆభరణాలు, వస్త్రాలు, 
మాలలు, చందనం, ధూపం, హారతులు భక్తితో ఇచ్చాడు. పలురకాలైన అన్నవిశేషాలు, పాయసం, పిండివంటలు, పండ్లు 
మొదలైన వాటితో కడుపునిండా భోజనాలుపెట్టి, చక్కగా కర్పూరతాంబూలాలు (ప్రేమతో ఇచ్చాడు. 


వ. ఇట్లు సమర్పించి యనంతరంబ య మ్మిథిలేశ్వరుందైన జనకుండు పరమానందంబును బొంది. 1184 


ప్రతి : ఇట్లు= ఈ విధంగా; సమర్పించి= ఆతిథ్యం ఇచ్చి; అనంతరంబ= వెంటనే; ఆ+మిథిలా+ఈశ్వరుండు+ఐన = 
మిథిలకు రాజైన జనకుడు; పరమ+ఆనందంబునున్‌+పొంది= గొప్ప సంతోషాన్ని పొంది... 


తా: శ్రీకృష్ణునికి, మునిగణానికి ఆతిథ్యం ఇచ్చి, పూజాదులు నిర్వహించి, బాగా సంతోషించి 


చ. హరిపదపద్మయుగ్మము నిజాంకతలంబునం జేర్చి యొత్తుచుం 

బురుషవరేణ్య! యీ నిఖీలభూతగణావలి యాత్మలందు సు 

స్థిరమతిం గర్మ్శసాక్షివి సుధీవర! నీ పదభక్తకోటితో 

నరయ నుమాధినాథచతురాస్యులుం బోల రటందు వెప్పుడున్‌. 1185 
ప్రతి : హరిపద - పద్మయుగ్మము= శ్రీకృష్ణుని పాదపద్మాల జంటను; నిజ+అంకతలంబునన్‌= తన ఒడిలో; చేర్చి= 
ఉంచుకొని; ఒత్తుచున్‌= ఒత్తుతూ (సంవాహనం చేస్తూ); పురుషవరేణ్య= పురుషోత్తమా! ఈ నిఖిల భూతగణ+ఆవలి= 
ఈ సమస్త ప్రాణిసమూహంయొక్క ఆత్మల+అందున్‌= ఆత్మలలో; సుస్థిరమతిన్‌= స్థిరచిత్తంతో; ఉన్న కర్మసాక్షివి= వారి 
కర్మలకు సాక్షివి; సుధీవర! = గొప్పవారైన బుద్ధిమంతులలో శ్రేష్టుడా!; అరయన్‌= పరిశీలించగా; నీ పదభక్త కోటితో= 
నీ పాదాలు ఆరాధించే భక్తజనావళితో; ఉమా+అధినాథ= ఉమాదేవి భర్త(శివుడు); చతుర+ఆస్యులున్‌= నాల్గుముఖాలు 
గలవాదైన బ్రహ్మకూడా; పోలరు +అట +అందువు+ఎప్పుడున్‌= ఎప్పటికిని పోలజాలరు అని (నీవు) అంటావు కదా! 
తా : కృష్ణుని పాదపద్మాల్ని ఒడిలో చేర్చుకొని ఒత్తుతూ, ఓ పురుషోత్తమా! సకల ప్రాణికోటిలో నీవు వారి ఆత్మలందు 
స్థిరంగా ఉండి; వారి కర్మలకు సాక్షివై ప్రకాశిస్తున్నాను. శివుడూ బ్రహ్మ కూడా నీ పదారాధకులైన భక్తులతో సాటిరా రని 
నీవంటూ ఉంటావుకదా! 
వ. అట్టి లోకవిదితం బయిన భవద్వాక్యంబు నిక్కంబుగా భవదీయపాదారవిందంబులందు నొకానొకవేళ 
లేశమాత్రధ్యానంబు గలనా గృహంబున కకించనుం దని చిత్తంబునం దలంపక భక్తవత్సలుండ వగుటంజేసి 
విజయము చేసితివి; భవత్స్పాదపంకేరుహ ధ్యానసేవారతిం దగిలిన మహాత్ములు త్వద్ధానంబు వదలం 
జాలుదురే? నిరంతరంబును శాంతచిత్తులై నిష్కించనులై యోగీంద్రులై నీ వలనం గోరిక గలవారలకు 
నిన్నైన నిత్తువు గదా! యని వెండియు నిట్లనియె. 1186 


506 శ్రీ మహాభాగవతము 


ప్రతి : అట్టి లోకవిదితంబు+అయిన= అలా ప్రపంచానికి అంతటికీ తెలిసిన; భవత్‌+వాక్యంబు= నీ పలుకు; నిక్కంబు+కాన్‌= 
నిజమయ్యేటట్లుగా; భవదీయ = నీవైన; పాద +అరవిందంబుల +అందున్‌= పాదపద్మాలందు; ఒక +ఒకవేళన్‌ = ఎప్పుడో 
ఓసారి; లేశమాత్రధ్యానంబు= అణుమాత్రం (కొంచెము) ధ్యానించడం; కల, అకించనుడు +అని= మిక్షిలి దరిద్రుదని 
(హీనుడని); చిత్తంబునన్‌+తలపక= మనసులో భావింపక భక్తవత్సలుండవు +అగుటన్‌+చేసి= భక్తులపట్ల వాత్సల్యం 
చూపేవాడివి; కనుక; నా గృహంబునకున్‌= నా ఇంటికి; వేంచేసితివి= విచ్చేసినావు; భవత్‌+పాద పంకేరుహ= 
న్స్‌ పాదపద్మాల; ధ్యానసేవారతిన్‌= తలచుట, సేవించుట అనే వానితో ఇసష్టపడేపనిలో; తగిలిన= నిమగ్నులైన; మవా+ఆత్ములు = 
గొప్పవారు; తద్‌+ధ్యానంబున్‌= ఆ ధ్యానాన్ని (తలపును) వదలన్‌+చాలుదురే? = వదలగలరా? నిరంతరంబును= ఎల్లవేళలా; 
శాంతచిత్తులు+ఐ= శాంతంతో కూడిన మనస్సుగలవార్రై; నిష్‌+కించనులు+ఐ= నిర్ధనులై యోగి+ఇంద్రులు+ఐ= యోగి శ్రేష్ణులై 
నీవలనన్‌+కోరిక కలవారలకున్‌= నీనుండి వరములు కోరువారికి; నిన్నున్‌+ఐనన్‌= నిన్నుకూడా; ఇత్తువుకదా= 
సమర్పించుకొంటావు గదా!) అని= అంటూ; వెండియున్‌= ఇంకా; ఇట్లు+అనియెన్‌= ఇలా అన్నాడు. 

తా : అలాంటి ప్రసిద్దికి తగినట్లు, నేను ఎప్పుడోగాని మీ పాదాలను కొలవని హీనుడనైన భక్తుడనైనప్పటికీ, నీ మనసులో 
ఎంతో ఆదరించి, నా ఇంటికి వచ్చావు. నీవు భక్తవత్సలుడివి. నీ పాదసేవలో రుచి తెలిసిన మహాత్ములు దాన్ని వదలలేరు. 
శాంతులూ, నిర్ధనులూ, యోగీంద్రులైనవారూ, నిన్ను సేవించేవారూ కోరితే, నిన్నుకూడా సమర్పించుకొంటావు అంటూ 
ఇంకా ఇలా అన్నాడు. 


తే. కృష్ణ! పరమాత్మ! యదుకులక్షీరవార్థి, పూర్ణచంద్రమ! దేవకీపుత్ర! సుజన 

వినుత! నారాయణాచ్యుత! వేదవేద్య!, భక్రజనపోషపరితోష! పరమపురుష! 1187 
ప్రతి : కృష్ణః= శ్రీకృష్ణా! పరమ+ఆత్మ!= శ్రేష్టమైన ఆత్మస్వరూపుడవైనవాడా! యదుకుల= యదువంశమనే; క్షీరవార్ధి= 
పాలసముద్రానికి; పూర్ణచంద్రమా! నిండు (పూర్ణమి) చంద్రుడా! దేవకీపుత్ర!= దేవకి కుమారుడా! సుజన వినుత= 
మంచివారిచే పొగడబడదేవాడా! నారాయణా! = మహావిష్టూ!; అచ్యుత= చ్యుతి (నాశరలిలేనివాడా!; వేదవేద్య= వేదాలచే 
తెలుసుకోదగినవాడా! భక్తజనపోష= భక్తుల్ని పోషించి; పరితోష!= సంతోషించేవాడా; పొందేవాడా!; పరమపురుష= 
పురుష్రేష్టా! 
తా; పరమాత్మవైన ఓ కృష్ణా! యదుకులంలో దేవకీ గర్భంలో జన్మంచినవాడా! సుజనులచే నుతించబదే వాడా! వేదాలలో 
వర్ణింపబడినవాడా! నారాయణా! నాశంలేనివాడా! సంతోషస్వరూపా! పరమపురుషా! భక్తపోషకా! అని స్తుతించినాడు. 
శ్రీ పురుషోత్తమాఖ్య! యదుసింహకిశోరక! భక్తలోక ర 
క్షా పరతంత్ర! నీవు మునిసంఘముం గొన్నిదినంబు లుండవే 
న్స్‌ పదపద్మ రేణువులు నెమ్మి మదీయగ్భహంబు సోంకినం 
దాపసవంద్య! యే నిపుడ ధన్యుండ నయ్యెదం గాదె మాధవా! 1188 
ప్రతి: శ్రీ= శుభకరమైన; పురుష+ఉత్తమ +ఆఖ్య= పురుష శ్రేష్టుడనే పేరుగలవాడా! (పురుషోత్తముదని విశ్వమంతా పిలిచే, 
స్వామీ!); యదుసింహ= యదువంశ శ్రేష్టుడైన వసుదేవుని; కిశోరక= కుమారా! భక్తలోక రక్షా పరతంత్ర= భక్తుల 
సమూహాల్ని రక్షించే పనిలో నిమగ్నమైనవాడా! నీవు; మునిసంఘము:= నీవూ, నీతోబాటు వచ్చిన మునుల సమూహం; 


ఉం 


దశమస్కంధము - ఉత్తరభాగము 507 


కొన్నిదినంబులు +ఉందవే= కొన్నిదినాలు మా ఆతిథ్యం స్వీకరించరాదా!; తాపసవంద్య= తపస్సుచేసే బుషులచేత 
నమస్మరింపబడేవాడా!; ఫ్‌ పదపద్మరేణువులు= నీ పదకమలాలధూళి; నెమ్మిన్‌= ప్రేమతో; మదీయగ్భహంబున్‌= 
నా ఇంటిని; సోకినన్‌= తగిలితే; ఏన్‌+ఇపుడు+అ= నేను తత్‌క్షణమే; మాధవా! = కృష్ణా! ధన్యుడన్‌+అయ్యెదగాన్‌+కాదు +ఎ= 
ధన్యుణ్ణి (కృతార్జుణ్జి) అవుతాను కదా! 


తా : పురుషోత్తమా! యదుసింహకిశోరా! భక్తరక్షక్రా! నీవు, నీ తోడి ఈ మునులు ఇంకా కొన్నాళ్లు ఇక్కడే ఉండరాదా! 
నీ పాద ధూళి నామందిరం సోకితే నేను కృతార్ణుడినవుతాను. 


వ. అని యభ్యర్థించినం బ్రసన్నుందై య ప్పుందడరీకాక్షుండు నిమికులప్రదీపకుండైన జనకచక్రవర్తిం 
గరుణించిి య మ్మిథిలా నగరంబునం బౌరజనంబులకు నున్నత శోభనంబులు గావించుచుం గొన్నిదినంబు 
లుండె నంత. 1189 


ప్రతి: అని; అభి+అర్ధించినన్‌= విశేషంగా కోరగా; ప్రసన్నుందు+ఐ= సుముఖుడై; ఆ+పుండరీక+అక్షుందు= ఆ శ్రీకృష్ణుడు; 
నిమికుల ప్రదీపకుండ +ఐన = నిమివంశాన్ని దీపసదృశంగా వెలిగించే; జనక చక్రవర్తిన్‌= జనకుడని పేరుగల 
ఆ బహుళాశ్వుణ్ణి కరుణించి= దయతోచూచి; ఆ+మిధిలా నగరంబునన్‌= ఆతని రాజధాని మిథిలలో; పారజనంబులకున్‌= 
పురంలో ఉన్నవారికికూడా; ఉన్నత= గొప్ప; శోభనంబులు= శుభాలు; కావించుచున్‌= కలిగిస్తూ కొన్నిదినంబులు +ఉందెన్‌= 
కొన్నిరోజులు నివసించాడు; అంత= అప్పుడు... 


తా; బహుళాశ్వుడనే మారుపేరుగల ఆ మిథిలేశుడు జనకుడు ఈ విధంగా భక్తితో ప్రార్ధించగా నిమికుల శ్రేష్టుడైన 
ఆ ప్రభువును, ఆ నగర పౌరుల్ని అనుగ్రహించి, కొన్నిరోజులు శ్రీకృష్ణుడు ఆ రాజుకు అతిథిగా ఉన్నాడు. 


విశే : మిథిలనేలిన సుప్రసిద్ధ ప్రభువు ఇక్ష్వాకుని కుమారుడు నిమి. నిమి వంశంలోనివాడు జనకుడు. ఈ జనకుడు వైరాగ్య 
జనకుడు. ఇక్ష్వాకు వంశానికి కోడలైన సీ్‌త్ర తండ్రి జనకుడు వేరు. అతడు శ్రేతాయుగంలో ఇదే మిధిలను ఏలాడు. 
ఈ జనకుని (బహుళాశ్వుని) కాలం ద్వాపరయుగం. ఈ వంశంలోని రాజులందర్నీ జనకులనే పిలుస్తారు. 


మ. శ్రుతదేవుందును మోదియై మునిజనస్తోమంబుతో నిందిరా 
పతిం దోకొంచు నిజాలయంబునకు నొప్ప న్నేగి యచ్చోట స 
మృతి దర్భాస్తరణంబుల న్నునిచి సమ్యగ్‌జ్ఞానపారీణుందై 
సతియుం దానుం బదాజ్ఞముల్‌ గడిగి చంచద్భక్తిం దతోయముల్‌. 1190 


ప్రతి : శుతదేవుండును= టశశుతదేవుడనేవాడు; మోది+ఐ= సంతోషించినవాడై; ముని జనస్తోమంబుతోన్‌= మునుల 
సమూహంతో; ఇందిరాపతిన్‌ +తోకొంచున్‌= లక్ష్మీదేవి భర్తయైన శ్రీకృష్ణుణ్సి తోడ్మొనివెళ్లి నిజ+ఆలయంబునకున్‌= తన 
ఇంటికి; ఒప్పన్‌+ఏగి= చక్కగా వెళ్లి; ఆ+చోట= అక్కడ; సమ్మృతిన్‌= (కృష్ణుని) అంగీకారంతో; దర్భ+ఆస్తరణంబులన్‌ = 
దర్భతో చేసిన ఆసనాలపై; ఉనిచి= ఉంచి; సమ్యక్‌ +జ్ఞానపారీణుడై= చక్కని జ్ఞానంతో పారం (అంచులు) ముట్టినవాదై 
(సుజ్ఞానపూర్చుడై);: సతియున్‌+తానున్‌= భార్య, తానూ పద+అబ్దముల్‌= వారి పదకమలాల్ని, కడిగి= ప్రక్షాళనంచేసి; 
చంచత్‌+భక్తిన్‌= ప్రకాశించే భక్తితో; తత్‌+తోయముల్‌= ఆ నీళ్లను... 


508 శ్రీ మహాభాగవతము 


తా : జనకునిలాగే శుతదేవుడుకూడా ఎంతో సంతోషంగా శ్రీకృష్ణుణ్డీ, మునులల్నీ తన ఇంటికి తీసుకొనివెళ్లి, దర్చాసనాలపై 
కూర్చోబెట్టి, సతీసమేతంగా పాదప్రక్షాళనచేసి ఆ జలాల్ని 


చ. శిరములం దాల్చి నవ్యతులసీదళదామకుశ ప్రసూన వి 
స్ఫుర దరవిందమాలికలం బూజ లొనర్చి గృహాంధకూప సం 
చరణుండ నైన నాకడకుం జక్రి దనంతనె వచ్చునట్టి సు 
స్థిరమతి నే తపంబు మును సేసితినో? యని సంతసించుచున్‌. 1191 


ప్రతి : శిరములన్‌+తాల్చి= (ఆ పవిత్ర జలాలు) శిరస్సులపై చల్లుకొని; నవ్యతులసీదళ దామ= కొత్తవైన తులసి ఆకుల 
మాలలు; కుశ ప్రసూన= దర్భలు, పువ్వులతో; విస్ఫురత్‌+అరవింద మాలికలన్‌= విచ్చుకున్న కమలాలమాలలతో; 
పూజలు+బఒనర్చి= పూజలుచేసి; గృహ+అంధకూప= ఇల్లు (సంసారం) అనే చీకటినూతిలో; సంచరణుడన్‌+ఐన = 
తిరుగాడుతున్న; నాకడకున్‌= నా వద్దకు; చక్రి= శ్రీకృష్ణుడు; తన+అంతన్‌+ఐ= తనకు తానే; వచ్చున్‌ +అట్టి= రావటానికి; 
ఏన్‌= నేను; సుస్థిరమతి= స్థిరచిత్తంతో; మును= పూర్వజన్మలో; ఏ తపంబు చేసితిన్‌+ఒ= ఏ విధమైన తపస్సుచేసి పుణ్యం 
సంపాదించానో? అని; సంతసించుచున్‌= సంతోషపడుతూ... 

తా : శ్రుతదేవుడు కృష్ణుని యొక్క మునుల యొక్క పాదప్రక్షాళనజలాన్ని శిరస్సులపై చల్లుకొన్నాడు. తులసీమాలలు, 
దర్భలు, పూలు, కమలాలతో చేసిన మాలికలు ధరింపచేశాడు. శుతదేవుడు సంసారకూపంలోపడ్డ నావంటి వానివద్దకు 
శ్రీకృష్ణభగవానుడు తనంత తానుగా రావడానికి నేను తపస్సు పూర్వజన్మలో చేశానోగదా అని సంతోషిస్తూ 


తే. మజియుం దత్పాదతీర్థంబు మందిరమునం, గలయం జిలికించి సంప్రీతి గడలు కొనంగం 
బత్రఫలపుష్పతోయముల్‌ భక్తి నొసంగి, హరిమురాంతకమూర్తి నిజాత్మ నిలిపి. 1192 
ప్రతి :; మరియున్‌= ఇంకా; తత్‌+పాదతీర్ధంబు= వారిపాదములు కడిగిన జలం; మందిరమునన్‌= తన ఇంటిలో; 
కలయన్‌+చిలికించి= అంతటా పడేలా చల్లించి; సంప్రీతి కదలుకొనన్‌+కన్‌= తృప్తి కలుగుతుండగా. పత్ర, ఫల, పుష్ప, 
తోయముల్‌= ఆకులు, పండ్లు, పూలు, నీళ్లు; భక్తిన్‌+ఒసగి= ప్రేమతో ఇచ్చి; ముర+అంతకమూర్తిన్‌= ముర అనే పేరుగల 
రాక్షసుణ్ణి చంపిన; హరిన్‌= విష్ణుణ్ణి (కృష్ణుణ్ణి; నిజ+ఆత్మన్‌+నిలిపి= తన హృదయంలో, నిలిపి=నిలుపుకొని... 
తా; శ్రీకృష్ణుని పాదతీర్జాన్ని తన ఇల్లంతా (పవిత్రత కొరకు) చల్లించినాడు. ఫల, పత్ర, పుష్పాదులతో అర్చించి, తన 
హృదయంలో నిలుపుకొని 
విశే : శ్రీకృష్ణుని పాదతీర్థం మందిరంలో చల్లించాడనడం అపూర్వం, విష్ణువుకు “'తీర్ధపాదుడనే పేరు ప్రసిద్ధిగా ఉంది. 
సామాన్య గృహస్థుల ఇండ్లల్లో చల్లే దానికి లభించే తీర్ధం గోపంచితం. ఇక్కడ విష్ణువైన శ్రీకృష్ణుని, విశేషించి, గోవిందుని 
పాదాలు కడిగిన తీర్ధమే లభించడం అపూర్వం, అద్భుతం. 
తే. మానితంబుగ విశ్వనిదానమూర్తి, మైన కృష్ణుండు దనయింట నారగించెం 
దన మనోరథసిద్ధియుం దనకు నబ్బె, ననుచుం బైపుట్ట మల్తార్చి యాడుచుందె. 1198 
ప్రతి :; మానితంబు+కన్‌= గౌరవపురస్సరంగా; విశ్వనిదానమూర్తి= విశ్వానికి కారణమైన వ్యక్తి (భగవంతుడు); ఐన 
కృష్ణుడు; తన ఇంటన్‌+ఆరగించెన్‌= తనింట్లో భోజనం చేశాడు; తనమనోరథసిద్ధియున్‌= తన మనసులోని కోరిక; 


దశమస్కంధము - ఉత్తరభాగము 509 


తనకున్‌+అబ్బెన్‌= తనకు లభించింది; అనుచున్‌= అంటూ; పైపుట్టము= పై వస్త్రం (ఉత్తరీయము) అల్లార్చి= గాలిలో 
తిప్పుతూ; ఆడుచుండెన్‌= ఎగురుతుండగా తిరుగుతూ నృత్యం చేశాడు. 
తా : విశ్వవిభుడు నా ఇంట్లో భోజనం చేశాడు. తనకోరిక ఈదేరింది అంటూ ఆనందం పట్టలేక పై పంచె ఎగురవేస్తూ 
నృత్యం చేశాడు. 
చ. తరుణియుం దానుం బుత్రులుం బదంపడి కృష్ణు భజించుచుండ త 

చ్చరణము లంకపీఠమునం జాంచిన మెల్లన యొత్తుచున్‌ రమా 

వరుం గని వల్కె భక్తజనవత్సల! మామకభాగ్య మెట్టిదో 

హరచతురాస్యులు న్నెజుంగ నట్టి నినుం గనుగొంటి నెమ్మితోన్‌. 1194 
ప్రతి : తరుణియున్‌= భార్య; తాను, పుత్రులున్‌= కుమారులు; పదంపడి= ప్రయత్న పూర్వకంగా; కృష్ణుభజించుచున్‌+ఉందన్‌= 
శ్రీకృష్ణుణ్ణి సేవిస్తుండగా; తత్‌+చరణములు= ఆయన పాదాలు; అంకపీఠమునన్‌= ఒడిలో; చాచినన్‌= చాపిఉంచగా; 
మెల్లనన్‌+ఒత్తుచున్‌= గౌరవపూర్వకంగా ఒత్తుతూ; రమావరునిన్‌= లక్ష్మీపతిని; కని పల్మెన్‌= చూస్తూ ఇలా అన్నాడు; 
భక్తజనవత్సల= భక్తులపై వాత్సల్యం కలవాడా!) హర చతుర+ఆస్యులున్‌= శివుడు, నాలుగుముఖముల బ్రహ్మ కూడా; 
ఎజుంగన్‌+అట్టి= తెలుసుకోలేనట్టి; నినున్‌= నిన్ను; నెమ్మితోన్‌= ప్రేమతో (భక్తితో) కనుగొంటిన్‌= చూశాను; మామక= 
నాయొక్క భాగ్యము+ఎట్టిదో= అదృష్టం ఎంత గొప్పదో కదా! 
తా : తన కుటుంబంతోపాటు తానూ కృష్ణుణ్ణి సేవించి, పూజించి, ఆతని పాదాలు తన ఒడిలో పెట్టుకొని ఒత్తుతూ “స్వామీ! 
శివుడు, బ్రహ్మ కూడా తెలుసుకోలేని నిన్ను భక్తితో పొందాను. నా భాగ్య మెట్టిదోకదా!” అని స్తుతించాడు. 


క. మునియోగిమానసస్ఫుట, వనజంబుల నెల్లప్రొద్దు వర్తించు భవ 

ద్ధనదివ్యమూర్తి నా లో, చనగోచర మయ్యెం గాదె! సర్వాత్మ! హరీ! 1195 
ప్రతి: (ఓ)సర్వాత్మ= అందరిలోనూ ఆత్మవై చరించేదేవా!; హరీ= విష్ణుస్వరూపా!; ముని యోగిమానసస్సుట వనజంబులో= 
మునుల యోగుల మనస్సులనే వికసించిన పద్మాలలో; ఎల్లప్రొద్దు వర్తించు= సర్వవేళల్లో ప్రవర్తిళ్లే భవత్‌+ఘన దివ్యమూర్తి= 
న్స్‌ గొప్ప దేవతా స్వరూపం; నా లోచన గోచరము= నా కండ్లకు కనబడింది; అయ్యెన్‌+కాదు+ఎ= అయిందికదా! 


తా : ఓ సర్వాంతర్యామీ! తపోయోగాలద్వారా మునులు యోగులుమాత్రమే తమ పహృదయకమలాల్లో దర్శింపగల్టే 
నీ దివ్యరూపం నా కన్నులనిండా చూడగలిగానుకదా! 


వ. దేవా! నీ సచ్చరితంబులు గర్జరసాయనంబులుగా నాకర్ణించుచు, నీకుం బూజ లొనర్చుచు, 
నీ చరణారవిందంబులకు వందనంబులు సేయుచు, నీ దివ్యనామసంకీర్తనంబులు సేయుచుం దమశరీరంబులు 
భవదధీనంబులుగా మెలంగు నిర్మలబోధాత్ము లగువారి చిత్తంబు లను దర్పణంబులం గానంబడుచుందువు; 
కర్శవిక్షిప్తచిత్తులైన వారిహృదయంబుల నుండియు, దూరగుండ వగుదు; వని మజియు నిట్లనియె. 1196 

ప్రతి : దేవా!= కృష్ణా; నీ సత్‌+చరితంబులు = నీ (శ్రేష్రమైనగాథలు; కర్ణరస+అయనంబులు+కాన్‌= చెవులకు మధురద్రవాలుగా; 
ఆకర్ణించుచున్‌= వింటూ; నీకున్‌ +పూజలు+ఒనర్చుచున్‌ = నీకు సేవలుచేస్తూ నీ చరణ +అరవిందములకున్‌ = 


510 శ్రీ మహాభాగవతము 


స్స్‌ పాదపద్మాలకు; వందనంబులు +చేయుచున్‌= నమస్కరిస్తూ నీ దివ్యనామ సంకీర్తనంబులు +చేయుచున్‌= నీ పవిత్రములైన 
నామాల్ని పాడుతూ; తమ శరీరంబులు= తమ దేహాలు; భవత్‌+అధీనంబులుగా= నీ అదుపులో ఉంచి; మెలంగు= 
ప్రవర్తించె; నిర్మలబోధ+ఆత్ములగు = స్వచ్చమైన జ్ఞానం పొందినవారి యొక్క చిత్తంబులు +అను దర్చణంబులన్‌= మనసులు 
అనే అద్దాలలో; కానన్‌+పడుచుక +ఉందువు= కనబడుతా ఉంటావు; కర్శవిక్షిప్తచిత్తులు +ఐన= కర్శలచే తిరస్మరించబడిన 
మనసులుగలవారి; పహృదయంబులన్‌ +ఉండియున్‌= హృదయాల్లో ఉన్నా దూరుండవు+అగుదువు= దూరమైపోతావు; 
అని మజియు; ఇట్లు+ అనియెన్‌= ఇంకా ఇలా అన్నాడు. 


తా : వాసుదేవా! నీ దివ్యచరిత్రలు చెవులకింపుగా వింటూ, పూజలుచేస్తూ, నీ పాదాలకు నమస్మారాలర్పిస్తూ, 
నీ దివ్యనామం కీర్తిస్తూ, తన తనువంతా నీకర్పించే నిర్మలభక్తులహృదయాలనే దర్పణాల్లో కనబడతావు. కర్మిష్టులైన 
వ్యక్తుల హృదయాలకు దూరమవుతావు అని ఇంకా ఇలా అన్నాడు. 


స్‌... ఏకు యొైొక్కదం గృష్ట! నిగమాంతసంవేద్య! లోకరక్షక! భక్తలోకవరద! 
నీపాదసేవనానిరతుని నన్నునే పనిం బంపె దాన తిమ్మనినం గృష్టుం 
డెలనవ్వు మోమునం జెలువొంద నా విప్రకర మాత్మకరమునం గదియం జేర్చి 
పాటించి యతనితోం బలికెం దపశ్శక్తి వజలిన య మ్మునివర్యు లెపుడుం 


తే. దమ పదాంబుజరేణు వితానములను, దవిలి లోకంబులను బవిత్రంబు సేయు 
వారు ననుం గూడి యెప్పుడు వలయునెడల, కరుగుదెంతురు నీ భాగ్య గరిమ నిటకు. 1197 


ప్రతి : కృష్ణ! నీకున్‌ (యమొక్కద= కృష్ణా! నీకు మొక్కాదను; నిగమ +అంత= (వెద+అంతములైన) ఉపనిషత్తులచే; సంవేద్య= 
తెలుసుకోబదే వాడా!; లోక రక్షక= లోకాల్ని రక్షించేవాడా!; భక్తలోక= భక్తకోటికి; వరద= వరాలు ఇచ్చేవాడా! నీ పాద 
'సేవనా నిరతునిన్‌= నీ పాదాలు ఎప్పుడూ సేవించేవాడనైన; నన్నున్‌=నన్నుు ఏపనిన్‌+పంపెదు= ఏ కార్యానికై నియుక్తుణ్ణి 
చేస్తావు? ఆనతి+ఇమ్ము= ఆజ్ఞాపించు, అనిన, కృష్ణుడు, ఎలనవ్వు= చిరునవ్వు, మోమునన్‌= ముఖంలో; చెలువు+ఒందన్‌= 
ప్రకాశించగా; ఆ విప్రకరము= ఆ బ్రాహ్మణుని (శుతదేవుని) చేతిని; ఆత్మకరమునన్‌= తనచేతిలో; కదియన్‌+చేర్చి= 
కలిసేలా తీసుకొని; పాటించి= అతనిమాటకు సమ్మతించి; అతనితోన్‌+పలికెన్‌= అతనితో ఇలా అన్నాడు; తపస్‌శక్తి 
వజలిన= తపస్సుచే సంపాదించిన శక్తితో ఒప్పే) ఆ+మునివర్యులు+ఎపుడున్‌= ఆ మునిత్రేష్టులు ఎల్లవేళలా; 
తమపద +అంబుజరేణు వితానములను= తమ పాదపద్మాల; ధూళి సమూహంతో; తవిలి= కూడుకొని, 
లోకంబులను +పవిత్రంబు +చేయువారు= జగత్తును పవిత్రం చేస్తారు; ననున్‌+కూడి+ఎప్పుడున్‌= నాతో కలసిఉండి; 
ఎల్లవేళలా) వలయున్‌+ఎడలకున్‌= కావల్సిన చోట్లకు; అరుగు+తెంతురు= వస్తుంటారు; నీ భాగ్యగరిమన్‌= గొప్పదైన 
స్‌ అదృష్టంకొద్దీ; ఇటకున్‌= ఇక్కడకు (నీ ఇంటికి)... 


తా: ఓ కృష్ణస్వామీ! నీకు దండాలు. వేదాంతవేద్యుడా! లోకాల్ని రక్షించేవాడా! భక్తులకోరికలు తీర్చవాడా! నీ పాదసేవకునికి 
ఏమి ఆజ్ఞ? చెప్పు, చేస్తాను అని అనగా కృష్ణుడు చిరునవ్వుతో ఆతనిచేతిని ఆత్మీయంగా తనచేతిలోనికి తీసుకొని, తపోధనులైన 
ఈ మునులు తమపాదధూళితో సమస్తలోకాలు తిరిగి పునీతం చేస్తారు. నాతో కలిసిఉండి, నా వెంబడి వస్తారు. 
నీ అదృష్టంకొద్దీ నేడు నీ ఇంటికి 


దశమస్కంధము - ఉత్తరభాగము 511 


వ. చనుదెంచిరి; పుణ్యస్థలంబులును విప్రలును దేవతలును సంస్పర్శనదర్శనార్పనంబులం బ్రాణులను 
సమస్త కిల్చిషంబులం బాయం జేయుదు; రదియునుం గాక బ్రాహ్మణుండు జనన మాత్రంబున జీవకోటియందు 
ఘనుండై యుండు, జపతపోధ్యానాధ్యయనాధ్యాత్మములం జతురుందై మత్మలాశ్రయుం డయ్యెనేని నతం 
డుత్తముండై వెలుంగు; నతనిం జెప్ప నేల? యని వెండియు నిట్లనియె. 1198 


ప్రతి :; చనుదెంచిరి= (మునుల్సువచ్చారు; పుణ్యస్థలంబులును= పవిత్రమైన క్షేత్రాలు; విప్రలును= వేదపండితులైన 
బ్రాహ్మణులు; దేవతలును= దేవతలూ; సంస్పర్శన = తాకుటచే; దర్శన +అర్చనంబులన్‌= దర్శించుటచే, పూజించుటచే; 
ప్రాణులను = జీవకోటి యొక్క సమస్త కిల్చిషంబులన్‌= వారి సమస్త పాపాల్ని పాయన్‌+చేయుదురు= దూరంచేస్తారు; 
అదియునున్‌+కాక= అంతేకాక; బ్రాహ్మణుండు= బ్రాహ్మణుడు (బ్రహ్మజ్ఞాని); జననమాత్రంబునన్‌= పుట్టుకతోనే; 
జీవకోటి+అందున్‌= ప్రాణుల్లో (మానవుల్లో) ఘనుండు+ఐ+ఉందడు = గొప్పవాడై ఉంటాడు; జప, తపస్‌+ ధ్యాన +అధ్యయన+ 
అధి+ఆత్మములన్‌ = జపం, తపం, ధ్యానం, అధ్యయనం, ఆత్మస్వరూపజ్ఞానాలలో; చతురుందడు+ఐ = నేర్చరియైై; 
మత్‌+కల+ఆశ్రయుండు= నా యందలి (బ్రహ్మజ్ఞానాన్ని ఆశయించినవాడు +అయ్యెన్‌ +ఏనిన్‌ = అయితే; 
అతండు +ఉత్తముండు+ఐ= అతడు మరింత (గ్రేష్టుడై; వెలుంగున్‌= ప్రకాశిస్తాడు; అతనిన్‌= ఇక అతజణ్ణిగూర్చి; చెప్పన్‌+ఏలా= 
చెప్పడం ఎందుకు? (చెప్పనవసరమేలేదు); అని; వెండియున్‌+ఇట్లు+అనియెన్‌= ఇంకా ఇలా అన్నాడు. 
తా : పవిత్రక్షత్రాల్ని స్పర్శనంతో, దేవతల్ని దర్శనంతో, విప్రల్ని అర్చనంతో గనుక ఆరాధిస్తే సమస్తప్రాణికోటి పాపాలు 
తొలగిపోతాయి. (బ్రాహ్మణుడు (బ్రహ్మజ్ఞాని) పుట్టుకతోనే జీవకోటిలో శ్రేష్టుడుగా ఉంటాడు. నిత్యమూ జపం, తపం, 
వేదాధ్యయనం, ఆత్మజ్ఞాన శోధనంచేసేవాడైనా అంశను ఆశ్రయిస్తే మరింత గ్రేష్టుడవుతాడు. అట్టివాణ్ణి గూర్చి వేరే చెప్పనవసరం 
లేదు, అని ఇంకా ఇలా అన్నాడు. 
క. నామది విప్రలపైం గల, ప్రేమము నా తనువునందుం బెట్టని కతనన్‌ 

భూమీసురు లర్హులు; నీ, వీ మునులం బూజ సేయు మిద్ధచరిత్రా! 1199 
ప్రతి : ఇద్ధచరిత్రా= ప్రసిద్ధమైన చరిత్రగలవాడా!; నా మదిన్‌= నా మనసులో; విప్రలపైగల పేమము= బ్రాహ్మణులపైగల 
(ప్రేమ; నా తనువు+అందున్‌= నా శరీరంపై; పెట్టనికతనన్‌= ఉంచని కారణంగా; భూమిసురులు= బ్రాహ్మణులు; 
అర్హులు= యోగ్యులు; నీవు+ఈ మునులన్‌= నీవు ఈ తపోధనుల్ని పూజ+చేయుము= పూజించు. 
తా: ఓ ప్రసిద్ధచరిత్రా! నా మనసులో (బ్రాహ్మణుల పైగల (డ్రేమ నిజానికి నాకు నా శరీరంపై కూడాలేదు. (బ్రాహ్మణులు 
పూజ్యులు కనుక ఈ మునుల్ని చక్కగా పూజించు. 
క. ఇదియేనా కిష్టము ననుం, బదివేలవిధంబు లొలయ భజియించుటగా 

మది కిం పగు నటు గావున, వదలని భక్తిన్‌ భజింపు వసుధామరులన్‌! 1200 
ప్రతి : ఇది+ఎ నా కున్‌+ఇష్టము= ఇదే నాకు సమ్మతం; అటు కావునన్‌= అలా కాబట్టి; వదలనిభక్తిన్‌= ఏమరని భక్తితో; 
వసుధా+అమరులన్‌= భూసురుల్ని (బ్రాహ్మణుల్ని); భబింపుము= సేవించుము; ననున్‌= నన్ను (శ్రీకృష్ణుని) పదివేల 
విధంబులు = అనేకవిధాలుగా; ఒలయ = కూర్చిన; భజియించుటగా = 'సేవించినట్లుగా; మదికిన్‌+ఇంపు+అగు= మనసుకు 
ఆనందం కల్గిస్తుంది. 


512 శ్రీ మహాభాగవతము 


తా ; నాకదే ఇష్టం. బ్రాహ్మణులను పూజిస్తే నన్ను పదివేలవిధాలుగా పూజించినట్టు భావించి ఆనందిస్తాను. కనుక 
బ్రాహ్మణుల్ని (శ్రద్ధతో పూజించు. 
క. అని సర్వలోకవిభుం డగు, వనజోదరుం డానతిచ్చువాక్యంబుల జా 

డన భూమీసురుం దమ్ముని, జనులకు సద్భక్తిం బూజ సలిపెన్‌ వరుసన్‌. 1201 
ప్రతి : అని= ఈ విధంగా; సర్వలోకవిభుడు+అగు= సర్వలోకాధినాథుడైన; వనజ+ఉదరుడు= శ్రీకృష్ణుడు; ఆనతి+ఇచ్చు= 
ఆజ్ఞాపించు; వాక్యంబుల జాడన్‌= మాటల ప్రకారంగా; భూమీసురుడు= బ్రాహ్మణుడు (ఢుతదేవుడు); ఆ+మునిజనులకున్‌= 
ఆ తాపసులందరికీ; వరుసన్‌= క్రమంగా; సద్భక్తిన్‌= చక్కని భక్తితో; పూజసలిపెన్‌= పూజలు చేశాడు. 
తా : సమస్తలోకాధీశ్వరుడైన శ్రీకృష్ణుడు చెప్పిన ప్రకారం శ్రుతదేవుడు ఆ మునులందరికీ భక్తితో పూజలు చేశాడు. 


చ. ఎనయంగం గృష్టుం డంత మిథిలేశ్వరభూసురులం గృపావలో 

కన మొలయ న్ననూనసుభగస్థితిం బొందంగం జేసి వారి వీ 

డ్కొని రథ మెక్కి దివ్యమునికోటియుం దానును వచ్చెం గ్రమ్మజన్‌ 

జనవర! మోక్షదం బగు కుశస్థలికిం బ్రమదాంతరంగుందై 1202 
ప్రతి : జనవర= ఓ రాజా! ఎనయన్‌+కన్‌= ఒప్పారగ; కృష్ణుండు +అంత= అప్పుడు కృష్ణుడు; మిథిలా+ఈశ్వర, భూసురులన్‌= 
మిథిలరాజు జనకుణ్లీ; మిథిలబ్రాహ్మణుడు (శ్రుతదేవుణ్ణీ; కృపా+అవలోకనము +ఒలయన్‌= దయతో కూడిన చూపులు 
ప్రకాశింప; అనూన సుభగస్థితిన్‌= అధికమైన గొప్ప సౌభాగ్య దశను; పొందన్‌+కన్‌+చేసి= పొందించి (ప్రసాదించి); 
వారిన్‌ వీడ్మొని; వారినుండి వీడ్కోలుపొంది; రథము+ఎక్కి దివ్యమునికోటియున్‌= గొప్పవారైన మునుల సమూహమూ; 
తానును= కృషుడూ; ప్రమద+అంతరంగుడు +ఐ= సంతోషం హృదయంలో నిండినవాడై (వారై) మోక్షదంబు +అగు= 
మోక్షమిచ్చే; కుశస్థలికిన్‌= కుశస్థలమనే పేరుగలద్వారకకు; (క్రమ్మజన్‌= మరల, వచ్చిన్‌= వచ్చాడు. 
తా ; ఓ మహారాజా! కృష్ణుడు వారిద్దరినీ వీడ్శొని, వారికి దయతో సకల భాగ్యాలు ప్రసాదించి, రథమెక్కి మునులతోపాటు 
ద్వారకకు తిరిగి వచ్చాడు. 


$ శ్రుతిగీతలు 1 
వ. అని చెప్పిన బాదరాయణికి నభిమన్యు నందనుం డిట్లనియె; మునీంద్రా! ఘటపటాదివస్తు జాతంబు 
భంగి నిర్దేశింప నర్హంబు గాక, సత్వాదిగుణశూన్యంబైన బ్రహ్మంబునందు సత్వాదిగుణగోచరంబులైన వేదంబు 
లేక్రమంబునం బ్రవర్తించు, నట్టి చందంబు నా కెజింగింపు మనిన భూవరునకు మునివరుం డిట్లనియె; 
“సకల చేతనాచేతనాంతర్యామియైన సర్వేశ్చ్వరుండు సర్వశబ్దవాచ్యుండు గావున సకలజంతు నివహంబులందు 
బుద్ధీంద్రియ మనః ప్రాణశరీరంబులను సృజియించి; చేతనవర్గంబునకు జ్ఞానప్రదుండగుం గావున 
సకలనిగమసమూహంబులును దత్స్వరూపగుణ వైభవప్రతిపాదకంబులు గావున ముఖ్యంబై ప్రవర్తించు; 
(శ్రుతిస్తోత్రం బుపనిషత్తుల్యంబు; ననేకపూర్వబుషిపరంపరాయాతంబును నైన దీనిని శ్రద్ధాయుక్తుందై యెవ్వం 
డనుసంధించు, నతనికి మోక్షంబు సులభంబు; దీనికి నారాయణాఖ్యాతంబగు నొక్క యుపాఖ్యానంబు 


దశమస్కంధము - ఉత్తరభాగము 513 


గలదు; వినిపింతు, వినుము; భగవత్రియుందైన నారదుం దొక్కనాండు నారాయణాశ్రమంబునకుం జని 
బుషిగణసమేతుందైన నారాయణబిుషిం గనుంగొని నీవున న్నడిగినట్ల యమ్మహాత్ముని నడిగిన నతండు 
మున్నీ యర్ధంబు శ్వేతద్వీపవాసులైన సనకసనందనాదిదివ్యయోగీంద్రులు ప్రశ్న సలిపిన, వారలకు 
సనందనుండు చెప్పినప్రకారంబు నీ కెణింగించెది నని చెప్పం దొడంగె; శయానుండైన రాజశ్రేష్టునిం 
దత్పరాక్రమదక్షతాదిచిహ్నంబులను నుతియించు వందిజనంబులచందంబున జగదవసానసమయంబున 
ననేకశక్తియుతుండై యోగనిద్రావశుందైన సర్వేశ్వరుని వేదంబులు స్తోత్రంబు సేయు విధంబు నారాయణుండు 
నారదునకుం జెప్పిన తెజింగు విను మని యిట్లనియె. 1203 


ప్రతి : అని చెప్పిన= పైవిధంగా జనక, (శ్రుతదేవుల వృత్తాంతం చెప్పగా? బాదరాయణికి= వ్యాసుని కుమారుడైన శుకునికి; 
అభిమన్యునందనుండు +ఇట్లు +అనియెన్‌= అభిమన్యుని కుమారుడు పరీక్షిత్తు, ఇలా అన్నాడు; ముని+ఇంద్రా!= మునిశ్రేష్టా! 
ఘటపట+ఆది వస్తుజాతంబుభంగి= ఘట (కుండ) పట(వస్రాాలవంటి వస్తుసమూహాలవలె; నిర్దెశింపన్‌ +అర్హంబు+కాక= 
ఇది అని చెప్పడానికి వీలులేని; సత్వ+ఆదిగుణ శూన్యంబు+ఐన = సత్వరజస్తమోగుణములు లేనిదైన (గుణశూన్యమని); 
బ్రహ్మంబు +అందున్‌= భగవత్తత్వమైన బ్రహ్మ పదార్థంలో; సత్వ+ఆదిగుణ గోచరంబులు+ఐన = సత్పాదిగణాలతో కూడిన 
వాటిల్ని వర్ణించే) వేదంబులు+ఏక్రమంబునన్‌= వేదాలు ఏవిధంగా; ప్రవర్తించున్‌= వర్ణిస్తాయి? అట్టిచందంబు= అలాటి 
(పరస్పర భిన్నమైన) విధానాన్ని నాకున్‌+ఎటిగింపుము+అనినన్‌= నాకు తెలియజేయవలసింది అని చెప్పగా; 
భూవరునకున్‌=రాజుకు; మునివరుండు= ముని్రేష్టుడైన శుకుడు; ఇట్లు+అనియెన్‌= ఇలా చెప్పినాడు; సకలచేతన+ 
అచేతన +అంతర్‌+యామి+ఐన= చైతన్యంకలవీ, చైతన్యంలేనివీ అయిన; సృష్టిలోని సకలవస్తువులలోపల ఉండదే; 
సర్వ+ఈశ్వరుందు= సర్వులకు అధిపతి అయిన భగవంతుడు; సర్వశబ్దవాచ్యుండు = 'సర్వమనే శబ్దంచేత (సర్వనామము, 
చెప్పబడేవాడు (అన్నిపేర్లు ఆయనవే ఆయనగురించే చెబుతాయి); కావున; సకల జంతునివహంబులు + అందున్‌ = అన్ని 
ప్రాణుల సమూహాల్లో; బుద్ధి+ఇంద్రియ; మనస్‌+ప్రాణ శరీరంబులను = హృదయం; శరీరంలో కదిలే అంగాలు, మనస్సు, 
ప్రాణం, శరీరాలను; సృజియించి= సృష్టించి; చేతనవర్గంబునకున్‌= బైతన్యంగల జీవసమూమహానికి; జ్ఞానప్రదుండు+ 
అగున్‌+కావున తానే జ్ఞానాన్ని ఇచ్చేవాడు కావున; సకల నిగమ సమూహాలును= అన్ని వేదలరాశులూ; తత్‌+స్వరూపగుణ 
వైభవ= ఆ భగవంతుని రూప, గుణ, వైభవాల్సి ప్రాతిపదికములు = ప్రతిపాదించేవి; కావున ముఖ్యంబు+ఐ ప్రవర్తించున్‌= 
కాబట్టి, సాదనమై ఉంటాయి; శ్రుతిస్తోత్రంబు= వేదాల్లోని భగవంతుని స్తోత్రాలు (వర్ణించే బుక్కులు, సామలు, మొ) 
ఉపనిషత్‌+తుల్యంబు= సారవంతమైన వేదాంత భాగాలతో సమానం; అనేక పూర్వబుషి పరంపరా +ఆయతము= అనేకులైన 
(బహు)పూర్వపు బుషులు ఒకరినుండి ఒకరికి అందించగా విస్తరింపబడింది అయిన; దీన్ని= ఈ వేదస్తోత్రభాగాలను; 
శద్ద్ధా+ఆసక్తుడు+ఐ= శద్ధకలిగి; ఎవ్వండు= ఎవరైతే; అనుసంధించున్‌= అనుసంధానం చేస్తాడో; అతనికిన్‌= వానికి; 
మోక్షంబు= ముక్తి సులభము = తేలిక అవుతుంది; దీనికిన్‌= ఈ విధానానికి నారాయణ +ఆఖ్యాతంబు+అగు= నారాయణుడనే 
బుషిచేత చెప్పబడిందైన ఒక్క ఉప+ఆఖ్యానంబు +కలదు = ఒక్క చిన్నకథ ఉంది; వినిపింతున్‌; వినుము= చెప్పెదను, 
విను భగవత్‌+ప్రియుండు+ఐన = భగవంతునికి ఇష్టమైన, నారదుండు+ఒక్కనాడు = నారదుడు ఒకరోజు; నారాయణ+ 
ఆభశ్రమంబునకున్‌+చని= నారాయణుడు నివసించే కలాపగ్రామానికి వెళ్లి, బుషిగణ సమేతుండు+ఐన = బుషి సమూహంతో 
కూడి ఉన్న నారాయణ బుషిన్‌+కనుగొని= నారాయణ బుషిని సందర్శించి; నీవు నన్నున్‌+ అడిగినట్లు +అ= స్‌ప్ర 
(పరీక్షిత్తు) ఏవిధంగా నన్ను(శుకుని) అడిగావో అలా; ఆ+మహాత్మునిన్‌+అడిగినన్‌= ఆ మహానుభావుణ్ణి అడుగగా; 


514 శ్రీ మహాభాగవతము 


అతండు= ఆ నారాయణ బుషి మున్ను+ఈ అర్ధంబు= గతంలో ఈ విషయం; శ్వేతద్వీపవాసులు+ఐన = శ్వేతద్వీపమని 
పేరుగల (ఈ ద్వీపమందే వైకుంఠము ఉన్నది) సముద్రగర్భ ద్వీపంలో నివసించిన; సనక, సనందన +ఆది= సనకుడు, 
సనందనుడు మొదలైన (మిగిలిన ఇద్దరు సనత్సుజాతుడు, సనత్ముమారుడు-ఈ నలుగురు బ్రహ్మమానస పుత్రులు); 
దివ్యయోగి+ఇంద్రులు= దేవతా సంబంధీకులైన యోగి శ్రేష్టులు; ప్రశ్న+చలిపిన = ప్రశ్నించగా; వారలకున్స్‌ సనందనుడు 
చెప్పిన= వారికి సనందనుడు వివరించిన; ప్రకారంబు= విధానాన్ని; నీకున్‌ +ఎటింగించెదన్‌ అని= నీకు (నారదునకు); 
చెబుతానని; చెప్పన్‌+తొడంగెన్‌= నారాయణ బుషి చెప్పసాగాడు; శయానుదడైన = నిద్రించిన; రాజగ్రేష్టుని= ఒక చక్రవర్తిని; 
తత్‌+పరాక్రమ దక్షత్రా+ఆది= వాని శౌర్యం; సామర్థ్యం మొ॥ చిహ్నంబులన్‌= సంకేతించే సామర్థ్యగాథలను; నుతియించు= 
పొగడే; వంది జనంబుల చందంబునన్‌= వంది మాగధులవలె; జగత్‌+అవసాన సమయంబునన్‌= ఈ సృష్టి అంతంలో; 
అనేక శక్తియుతుండు +ఐ= బహుశక్తులు కలిగినవాడై; యోగనిద్రావశుండు +ఐన= యోగనిద్రకు వశమైపోయి నిద్రించిన; 
సర్వ+ఈశ్వరుని= సర్వాధీశుణ్ణి, పరమాత్ముణి; వేదంబులు స్తోత్రంబు చేయువిధంబు= వేదాలు పొగడే విధానం, 
నారాయణుండు= ఆ బుష్కి నారదునకున్‌+చెప్పిన= నారదునికి; చెప్పిన తెజంగు= చెప్పిన విధానం; విను(ము)+అని+ 
ఇట్లు+అనియెన్‌= వినుము, అంటూ ఇలా చెప్పాడు. 


తా :; జనక (శ్రుతదేవులకథ ముగించిన శుకునితో శ్రోత అయిన పరీక్షిత్తు మళ్లీ ప్రశ్నించాడు. “అయ్యా! ఘటపటాది వస్తు 
జాతానికి ఎలా ఉంటాయో అలా బ్రహ్మతత్వానికి సత్వరజస్తమోగుణాలు, రూపం, కార్యకారణబంధం ఉండదుగదా! 
అలాంటి వస్తుజాతతత్త్వాన్ని వర్ణించే సత్వాదిగుణాలకు లోబడిన వేదాలు భగవత్తత్వాన్ని ఎలా నిర్వచించగలవు?” 
ఈ సందేహాన్ని నివృత్తి చేయుము అన్నాడు. అపుడు పరీక్షిత్తుతో శుకుడు ఇలా చెప్పాడు. “చేతనపదార్దాలు, చైతన్యరహిత 
వస్తువులు అన్నిటిలో ఉన్న ఈశ్వరుడు 'సర్వి అనే శబ్దంతో సంబోధించబడతాడు. అన్ని ప్రాణుల్లో ప్రాణాలు, ఆత్మ, శరీరం, 
వాటి అంగాలు, హృదయం, మనస్సు వీటిల్ని సృష్టించి జీవులకు జ్ఞానాన్ని ఇచ్చేవాడు భగవంతుడు. కాబట్టి, వేదాలు 
భగవంతుని రూపగుణవైభవాల్ని ప్రతిపాదించేవే. అవి ముఖ్యసాధనాలు. వేదాల్లో భగవంతుణ్ణి వర్షించే స్తోత్రాలన్నీ 
ఉపనిషత్తులంత గొప్పవి. వీటిని బుషుల పరంపరచే పొంది ఎవడు (శ్రద్ధాసక్తులతో అనుసంధించుకొనునో వానికి మోక్షం 
తథ్యం. నారాయణునిపేరుమీదుగాగల ఒక ఉపాఖ్యానం ఈ విధానాన్ని వివరిస్తుంది. భగవదృక్తుడైన నారదుడు ఒకనాడు 
కలాపగ్రామంలోని నారాయణాశ్రమానికి వెళ్లి, బుషులతో ఉన్న నారాయణుడనే బుషిని, నువ్వ నన్ను అడిగినట్టే అడిగినాడు. 
ఆయన గతంలో ఇలాగే శ్వేతద్వీపవాసులైన సనకసనందనాదులు అడిగిన ఇదే సందేహానికి సనందనుడు చెప్పిన జవాబును 
నీకు (నారదునికి) తెలుపుతాను. అని చెప్పసాగాడు. ఒక చక్రవర్తి నిద్రించినపుడు అతని గుణగణాలు, శౌర్యము, 
దక్షతలను వందిమాగధులు ఎలా స్తోత్రం చేస్తారో అలాగే యోగనిద్రా పరవశుడైన భగవంతుణ్ణి, వేదాలు స్తోత్రంచేస్తున్నాయి. 
ఈ స్తోత్ర భాగాలైన వేదాలు అలాంటి సత్యాన్ని ప్రవచిస్తున్నాయి. అని నారదునికి చెప్పినాడు. ఆ 'నారాయణాఖ్యమైనగాథను' 
నారదునికి చెప్పిన దాన్ని విస్తారంగా శ్రుతిగీతాల రూపంలో శుకుడు మళ్ళీ చెప్పసాగాడు. 


విశే : (1) ఘటపటాది వస్తుజాత స్వరూప స్వభావాల వివరణ తర్శశాస్తంలో వస్తుంది. భగవత్తత్వం తర్మానికి లొంగేది 
కాదు. నిర్గుణబ్రమ్మాన్ని సగుణభౌతిక ప్రపంచానికి చెందినవైన వేదాలు ఎలా వర్ణించి నిరూపించగల్గుతాయని పరీక్షిత్తు ప్రశ్న. 
(2) చైతన్య వస్తుజలానికి జ్ఞానాన్ని ఇచ్చేది భగవంతుడే. సర్వం ఈశ్వరుడే. వేదాలు అందులో భాగమే. వేదంలోని 


ఆ స్తోత్రాలు భగవత్తత్వాన్ని తెలిపే ఉపనిషత్తులంత విలువైనవని వేదం ప్రమాణంలో నిరూపించింది. ఆ స్నోత్రవాజ్మయాన్ని 
అర్థంచేసికొని, ఆచరిస్తే మోక్షం సులభం అని వివరణ. 


దశమస్కంధము - ఉత్తరభాగము 515 


(9) సుఖనిద్రలో ఉన్న రాజుకు వందిమాగధులు మేలుకొలుపు గీతాలు పాడుతారు. ఆ పాటలలో రాజుశౌర్యం, కార్యదక్షత 
మొ ఉంటాయి. యోగనిద్రలో ఉండే భగవంతుణ్ణి స్తోత్రం చేసే వేదాలు, వంది బృందాలగీతాలవంటి ప్రశంసలే. వంది 
మాగధులగీతాలకు రాజు స్పందించకున్నా అవి అబద్దాలుకావు. ఇక్కడ గుణాతీతుడైన భగవంతుడు (యోగనిద్రలో ఉండి) 
స్పందించకున్నా వేదస్తోత్రాలు అబద్దాలుకావు. (అవే తిరిగి అతనిని మేల్మ్కొల్పుతాయి.) 


(4) వేదాలు బుషి ప్రోకాలు. బుషులు ద్రష్టలు. నా నృషిః కురుతే కావ్యమ్‌” అని లోకంలో కవులు బుషులుగా 
చెప్పబడ్డారు. అతి ప్రాచీనకాలంనుండి బుషులు చెపుతూ వస్తున్నవి పరంపరగా ఒకరినుండి ఒకరికి అంది స్థిరమైనాయి. 


(5) శ్వేతద్వీపవాసులైన బుషులకు (సనకసనందనాదులకు) సనందనుడు చెప్పినది ఇది. దీనిని విన్న నారాయణుడు 
(ప్రశ్నించిన) నారదునికి చెప్పాడు. దీనిని శుకుడు పరీక్షిత్తుకు చెప్పాడు. అది మనకు భాగవత [గ్రంథరూపంలో లభించింది. 
(దీన్న పరంపర అంటారు) 


(6) విద్వాంసులకు భాగవతంతో పరీక్ష అందులో దశమస్మంధం. దీనిలో అతిగహనమైన వ్యాఖ్యానమ పేక్షించే భగవత్తత్వం 
కనిపిస్తుంది. అలాంటివాటిలో (శ్రుతిగీతలు ఒకటి. ఇవి నారాయణబుషి కలాప గ్రామాశమంలో నారదునికి చెప్పినవి. 
(శ్రుతిగీతలకు విశిష్టత, పవిత్రత ఆపాదించింది ఇందుకే. 


(7) “జగదవసాన సమయంబున...” ఇత్యాది చిట్టచివరివాక్యాలు రా కీలకమైనవి. జగత్‌ ప్రళయం 
సంభవించినప్పుడు సప్తసాగరాలు ఏకార్జవమైపోగా, అప్పుడు యోగనిద్రలో ప్రవేశించిన ఆదినారాయణునిలోని సర్వశక్తుల్నీ 
తిరిగి పొందడం కోసం వేదాలు యోగనిద్రనుండి స్వామిని మేల్మొల్పుతాయి. అప్పుడు పునః సృష్టి జరుగుతుంది. నారాయణుడు 
నారదునికి చెప్పాడు. 


సీ జయ జయ హరి! దేవ! సకలజంతువులకు జ్ఞానప్రదుండవు గాన వారి 
వలన దోషంబులు గలిగిన సుగుణసంతానంబుగాం గొని జ్ఞానశక్తి 
ముఖ్యషద్దుణపరిపూర్ణతం జేసి మా యాత్మవిశిష్టుండ వగుచుం గార్య 
కారణాత్మకుండనై కడంగి చరించుచు నున్న నీయందుం బయోరుహాక్ష! 


తే. తివిరి యామ్నాూయములు ప్రవర్తించుం గాన ప్రకటత్రిగుణాత్మకంబైన ప్రకృతితోడి 
యోగ మింతయు మాన్పవే! యోగిమాన, సాంబుజాత మధువ్రత! యని నుతించి. 1204 


ప్రతి : హరి= కృష్ణా; జయ జయ! = నీకు జయమగుగాక; దేవ= ప్రభూ!; సకలజంతువులకున్‌= ప్రాణికోటి కంతటికీ; 
జ్ఞాన ప్రదుండవు= జ్ఞానం ఇచ్చేవాడివి; కానన్‌= కాబట్టి వారివలన దోషంబులు కలిగినన్‌= వారు దోషాలుచెస్తే సుగుణ 
సంతానంబు+కాన్‌= వాటిని సుగుణాలు (సమూహంగా); కొని= స్వీకరించి; జ్ఞానశక్తిముఖ్య= జ్ఞానశక్తి మొ; షట్‌+గుణ 
పరిపూర్ణతన్‌+చేసి= ఆరుగుణాల్నీ నిండుగా ప్రసాదించి; (పూర్ణజ్ఞానిగా మలచి); మ్నూ+ఆత్మ విళశిష్టుండవు+అగుచున్‌= 
మా ఆత్మలలో విశేషంగా విహరిస్తూ కార్యకారణ +ఆత్మకుదవు+ఐ = కార్యం (పని), కారణం (నెపము) అనగా సర్వజీవుల 
ప్రవర్తనలు, అవి ప్రవర్తించడానికి కారణభూతమైన ఇచ్చ రెండూ నీవే అయి; కడగి= యత్నపూర్వకంగా; చరించుచున్న= 
తిరుగాడుతున్న; నీ+అందున్‌= నీలో; తివిరి= యత్నించి; ఆమ్నాయములు = వేదాలు; ప్రవర్తించున్‌= చరిస్తాయి; కానన్‌ = 
కాబట్టి; పయోరుహ+అక్ష= పద్మాలవంటి కన్నులుకలవాడా!; త్రిగుణ +ఆత్మకంబు +ఐన = సత్వరజస్తమోరూపగుణాలుగల; 


516 శ్రీ మహాభాగవతము 


ప్రకృతితోడి= స్వభావంతో; యోగము= కలయిక; యోగిమానస= యోగుల మనస్సులనే; అంబుజాత= పద్మములకు; 
మధువ్రత= తుమ్మెద అయినవాడా! ఇంతయు మానవ +ఏ= ఈ పాటిదాన్ని (బంధాలను) తొలగించవయ్యా!; అని; 
నుతించి= పొగడి... 

తా : ఓ విష్ణూ! నీకు జయం. జయం. అన్ని జంతువులకు జ్ఞానం నీవల్లనే కలుగుతోంది. కనుక ఆ జ్ఞానంతో వారుచేసే 
దోషాల్ని సుగుణాలుగా భావించి, షడ్దుణపరిపూర్ణుల్నిచేసి, ఆత్మలలో తిరుగాడుతూ, కార్యమూ కారణమూ నీవే అయి 
ప్రవర్తిస్తున్న నీయందే వేదాలు ప్రవర్తిస్తాయి. సత్వరజస్తమోగుణాలతో కూడిన స్వభావంనుండి మాకున్న బంధం తెంపు. 
యోగుల హృదయాల్లో నిరంతరం ఉందేవాడా! నీకు జయం. 


వ. అదియునుం గాక 1205 
తా; అదీగాక 


సీ. పరమవిజ్ఞానసంపన్నులైనట్టి యోగీంద్రులు మహితనిస్తంద్రలీలం 
బరిదృశ్యమానమై భాసిల్లు ని మృహీపర్వతముఖరప్రపంచ మెల్ల 
బరంగ బ్రహ్మస్వరూపము గాంగం దెలియుదు రెలమి నీవును జగద్విలయవేళ 
నవశళిష్టుండవు గాన ననఘ! నీయందు నీ విపులవిశ్వోదయవిలయము లగు 


తే. ఘటశరావాదు లగు మృద్వికారములు మృ, దాత్మకంబైన యట్లు పద్మాయతాక్ష! 
తవిలి కారణరూపంబుం దాల్చి లీలం, గడంగు నీయందు బుద్ధివాక్కర్మములను. 1206 


ప్రతి : అదియునున్‌ +కాక= అంతేగాక; పరమవిజ్ఞాన సంపన్నులు +ఐనట్టి= గొప్పజ్ఞాన సంపదగల్టిన; యోగి+ఇంద్రులు= 
శ్రేష్టలైనయోగులు; మహిత నిస్తంద్రలీలన్‌= గొప్ప అవిశ్రాంత విధానంగా; పరిదృశ్యమానము +ఐ= కనబడుతూ; భాసిల్లు= 
ప్రకాశించే; ఈ+మహీపర్వతముఖర= ఈ భూమి, పర్వతాలు మొదలైన; ప్రపంచము+ఎల్లన్‌= సర్వజగత్తూ పరగన్‌= 
ఒప్పుచున్న; బ్రహ్మస్వరూపము+కాన్‌+కన్‌= పరబ్రహ్మ పదార్థంకాగా; ఎలమిన్‌= కూర్మి (భక్తితో; నీవును; జగత్‌+విలయవేళ= 
జగత్తునాశమయ్యే ప్రళభయకాలంలో; అవశళిష్టుడవు+కాన= మిగిలి వాడివి కాన ఒక్కడవ్వే అనఘ= పవిత్రుడా! నీ+అందున్‌= 
నీలో, విపుల విశ్వ+ఉదయ విలయములు +అగు= విశాలమైన విశ్వముయొక్క పుట్టుకలు, నాశములు అగును, ఘట, 
శరావ+ఆదులు= కుండలు, మూకుళ్లు మొ॥వి; మృత్‌+వికారములు= మట్టితో చేసినవి; తిరిగి మృత్‌+ఆత్మకములు = 
మట్టిలోనే చేరిపోవునో; అట్లు= ఆవిధంగా; తవిలి= తగుల్మొని; కారణరూపంబు.+తాల్చి= కారణమైన రూపాలు ధరించి; 
నీ అందున్‌= నీలో; బుద్ధివాక్‌ కర్మలును= పైమూడు (మనసు, మాట, చేత); కడంగున్‌= లీనమగును. 


తా : అంతేగాక, యోగులు ఈ భౌతిక సృష్టిని, దీనిలోని ప్రతివస్తువును బ్రహ్మస్వరూపంగానే భావిస్తారు. ప్రళయకాలంలో 
సర్వప్రకృతీ నశించినా నీవొక్కడవే మిగిలిపోతావు. సృష్టి, లయాలలో ఈ సర్వప్రపంచం నీలోనే పుటుతూంది. కుండలు 
మొ॥ మట్టితో చేసిన వస్తువులు -మట్టిలోనే కలిసినట్లు బుద్ధి వాక్‌ కర్మలు నీలోనే లీనమవుతున్నాయి. 


క. అలవడం జేయుచు నుందురు, బలకొని యిలం బెట్టంబడిన పదవిన్యాసం 
బులు పతనకారణముగా, నలవున సేవించుచును గృతార్జ్థులు నగుచున్‌. 1207 


దశమస్కంధము - ఉత్తరభాగము 51/7 


ప్రతి :; ఇలన్‌= భూమిపై; పెట్టబడిన = ఉంచబడిన (చేసిన); పదవిన్యాసంబులు= నడకలు (క్రియాకర్మలు); 
పతనకారణము +కాన్‌ = పునర్జన్మ ఎత్తడానికి కారణాలు (సహాయపదేవి); కనుక, బలకొని= అతిశయించి; సేవించుచున్‌= 
సేవిస్తూ కృత +అర్భులున్‌ +అగుచున్‌= సార్థకజీవులవుతూ... 
తా : జ్ఞానులు భూమి పైపుట్టి జీవితంలో “అనివార్యమైన కర్మలు” చేస్తూ, తద్ద్వారా పాపాదులు, ఆపై తిరిగి జన్మలు ఎత్తడం 
కాక, నీపై శ్రద్ధపెట్టి సేవిస్తూ కృతార్థులు అవుతూరు. 
క. లీలం బ్రాకృతపూరుష, కాలాదికనిఖిలమగు జగంబుల కెల్లన్‌ 

మాలిన్యనివారక మగు, నీ లలితకథాసుధాబ్ధినిం గ్రుంకి తగన్‌. 1208 
ప్రతి : ప్రాకృత పురుషీ= పురాతన పురుషా! (ఆది పురుషా!) కాల+ఆదిక నిఖీిలము+అగు= కాలం మొదలైన వాటిచే 
రూపుకట్టె ఈ సమస్తమైన; జగంబులకున్‌+ఎల్లన్‌= సర్వప్రపంచానిక్సీ లీలన్‌= తేలికగా; మాలిన్య నివారకమగు= పాపాలను 
పోగొట్టే; నీ లలిత= నీ మనోజ్ఞమైన; కథాసుధా +అబ్టినిన్‌= కథలనే అమృతసముద్రంలో; క్రుంకి= మునిగి; తగన్‌= 
చక్కగా... 
తా : పురాణపురుషా! కాల, లయాదిక స్వరూపమైన ఈ సృష్టిలోని ప్రాపంచికులు, సర్వపాపవినాశకరమైన నీ అమృత 
కథలతో తరిస్తూ 
చ. భరిత నిదాఘ తప్పండగు పాంథుండు శీతలవారిం (గ్రుంకి దు 

పష్కృరమగు తాపముం దొజంగు కైవడి సంసరణో[గ్రతాపమున్‌ 

వెరవునం బాయుచుండుదురు నిన్ను భజించు మహాత్మకుల్‌ జరా 

మరణమనోగుణంబులం [గ్రమంబునం బాయుట సెప్ప నేటికిన్‌? 1209 
ప్రతి : భరిత నిదాఘ= నిందువేసవి ఎందకు; తప్తండు +అగు= మాడిపోయే; పాంథుడు= బాటసారి; శీతలవారిన్‌+క్రుంకి= 
చల్లని నీటిలో స్నానంచేసి; దుఃఖకరము+అగు తాపమున్‌= భరింపలేని వేడిమిని; తొజగు కైవడిన్‌= పోగొట్టుకొనేవిధంగా; 
సంసరణ+ఉ[గ్రతాపమున్‌= సంసారమనే భయంకరమైన వేడిమిని; నిన్నున్‌ భజించు మహా+ఆత్మకుల్‌= నిన్ను సేవించే 
మహానుభావులు; వెరవునన్‌= ఉవాయంగా; పాయుచున్‌+ఉండుదురు = వదిలించుకోగల్లుతారు. (ఇక) జరామరణ = 
ముసలితనం, మరణం; మనస్‌+గుణంబులన్‌= చాంచల్యాదిగాగల మనస్సుకు సంబంధించిన లక్షణాల్ని క్రమంబునన్‌= 
వరుసగా; పాయుట= వదిలించుకోవడం; చెప్పన్‌+ఏటికిన్‌= చెప్పేపనేముంది? 
తా : నిండు వేసవిఎందకు తీవ్రంగా మాడుతున్న బాటసారి ఒక్కసారి చల్లనినీటిస్నానంచేస్తే ఎలా ఆనందిస్తాడో, సంసారమనే 
తాపాన్ని భరించలేక నిన్ను సేవించే మహానుభావులు దాన్ని పోగొట్టుకుంటారు. ఇక ముసలితనం, మరణం, మనోవాంఛలు 
వీటినుండి నీ భక్తులు విముక్తులు అవుతారని ప్రత్యేకించి చెప్పేపనేముంది? 
వ. అదియునుం గాక 1210 
తా; అంతేగాక 


సీ అనయంబు దేహి నిత్యానిత్యసద్విలక్షణమునం బంచకోశవ్యవస్థ 
నభివృద్ధిం బొరయుచు నందులోపల నున్న ప్రాణాన్నబుద్ధివిజానమయము 


518 శ్రీ మహాభాగవతము 


అను చతుష్మోశంబు లవ్వల వెలుంగొందు నానందమయుం డీవు గాన దేవ! 
సురుచిర స్వప్రకాశుండవు నీ పరిగ్రహము గల్గుటం జేసి కాదె ప్రకృతి 


తే. మహదహంకారపంచతన్నాత్రగగన, పవన తేజో9_.౦బుభూభూతపంచకాది 
కలితతత్తముల్‌ బ్రహ్మాండకార్యకరణ, మందు నెపుడు సమర్ధ్థంబు లగుటం జూడ. 1211 


ప్రతి : దేవ= ప్రభూ! అనయంబు= ఎల్లవేళలా; దేహి= దేహాన్ని ధరించిన వ్యక్తి (జీవుడు) నిత్య+అనిత్య సత్‌+విలక్షణమునన్‌= 
ఇది సత్తు, ఇది అసత్తు అనే విశేషలక్షణాలతోకూడిన; పంచకోశవ్యవస్థన్‌= ఐదుకోశాలు (ప్రాణమయ, అన్నమయ, 
బుద్ధిమయ (మనోమయ), విజ్ఞానమయ, ఆనందమయాలనే ఐదు)గల శారీరకవ్యవస్థచే, అభివృద్ధిన్‌= విశేష వృద్ధి 
(పెంపు)ని; పొరయుచున్‌= పొందుతూ; అందులోపలన్‌+ఉన్న= వాటిలోని; ప్రాణ+అన్న, బుద్ధి, విజ్హానమయములు +అను= 
ప్రాణమయ, అన్నమయ, బుద్ధిమయ (మనోమయ) విజ్ఞాన మయాలు అనే; చతుర్‌+కోశంబుల= నాలుగింటిక్తీ; అవ్వలన్‌= 
ఆవలఉిందే; వెలుగు +ఒందు= ప్రకాశించే; ఆనందమయుందడు +ఈవు కానన్‌= ఆనందమయకోశం నీవే కాన (ఆనంద 
స్వరూపుడవు కనుక); సు, రుచిర, స్వ, ప్రకాశుందవు= చక్కగా వెలుగొందే స్వయం ప్రకాశరూపుడివి; నీ పరిగ్రహము 
కల్గుటన్‌+చేసి= నీవు అధీనం చేసికోవడంవల్ల; ప్రకృతి= చరాచరసృష్టి మహత్‌= మహత్తు అహంకార= అహంకారం 
అనగా ఆత్మ (అహంకారరూపంతో తప్ప ఆత్మకు మరోరూపం ఉందదు); పంచతత్‌+మాత్రలు= ఐదు తత్వాలైన శబ్ద, 
స్పర్శ, రూప, రస, గంధాలు - ఇవి కలిగిన, గగన= ఆకాశ; పవన = వాయువు; తేజస్‌= వెలుగు; అంబు= జలం; భూ= 
భూమి అనే) భూతపంచక+ఆది= పంచభూతాలు మొదలైనవాటితో; కలితతత్త్వముల్‌= కూడి ఉన్న సృష్టిలక్షణాలు; 
బ్రహ్మ+అండ= గోళాకృతినున్న ఈ విశ్వంయొక్క కార్యకరణము+అందున్‌= కార్య, సాధనాంశాలలో; ఎపుడు = నిత్యమూ; 
సమర్థంబులు+అగుటన్‌= సామర్థ్యంకల్లి ఉండటం; చూడదన్‌+కాదు +ఎ= కనబడుతోందిగదా! 


తా; దేహి శాశ్వతం, దేహం అశాశ్వతం (దేహి= జీవుడు, దేహం= శరీరం)అనే అంశాలతో కూడిన పంచకోశాలు 
అభివృద్ది చెందుతాయి; అందులోని పంచమకోశం అయిన ఆనందమయుడివి నీవే! నీవు స్వయం ప్రకాశకుడవు. నీవు 
అధీనంలో ఉంచుకోవడంవల్లే ప్రకృతి, మహత్తు, అహంకారరూప ఆత్మ, పంచతన్మాత్రలు, పంచభూతాలు, వాటి తత్వంతో 
కూడిన సృష్టిలక్షణాలు, విశ్వకార్యాలు, తత్‌సాధన కారణాలు అన్నీ సర్వసమర్థంగా, నియమబద్ధంగా జరుగుతున్నాయి. 


విశే:ః- పంచకోశవ్యవస్థ హే అన్నమయకోశం 2. ప్రాణమయకోశం 3. మనోమయకోశం 4. విజానమయకోశం 
5. ఆనందమయకోశం. ఇందులో మొదటిది ప్రాథమికం. అట్టడుగుపొర, దానిమీదిపార ప్రాణమయం, దానిపై పొర 
మనోమయం. దానిపై ఉన్నది విజ్హానమయం. అన్నిటికన్న పైన ఉన్నతస్థానంలో ఉందేది ఆనందమయకోశం. ఒక 
త్రికోణాకారంగా ఈ పంచకోశాలను సంభావిస్తే త్రికోణంలోని శిఖరాగ్రభాగమే ఆనందమయకోశం. తిరుమల శ్రీవారి 
దేవాలయంలో స్వామి గర్భగుడిపైగల విమానం పేరు 'ఆనందనిలయ విమానం”. ఇదే ఏడవ కొండపై స్వామి గర్భగ్భహంలో 
నిలబడిన అధిష్టానం, మూలవిరాట్‌ విగ్రహం. స్వామి ఆనందమయుడదని దీని అంతరార్థం! 


క. కోరి శరీరులు భవదను, సారంబున నిహపరైక సౌఖ్యంబులం బెం 
పారంగ నందుచు నుందురు, ధీరజనోత్తము లనంగ దివిజారిహరా! 1212 


ప్రతి : దివిజ+అరి హరా!= దేవతల శత్రువులను (రాక్షసులనుహరించేవాడా!; శరీరులు= శరీరాన్ని ధరించినవారు; 
భవత్‌+అనుసారంబునన్‌= నిన్ను అనుసరించి ఉండడం చేత (పూజించి) ఇహ+పర+ఏక= ఈ లోక, పరలోక మాఠత్రాలైన; 


దశమస్కంధము - ఉత్తరభాగము 519 


సౌఖ్యంబులన్‌= సుఖాల్ని ధీరజన +ఉత్తములు +అనన్‌ +కన్‌= ధీరశ్రేష్టులని పిలువబడుతూ; పెంపు+ఆరన్‌+కన్‌= చాలా 
సమృద్ధిగా; అందుచున్‌+ఉందురు= పొందుతుంటారు. 


తా : ధీరజనులని పేరొందిన కొందరు శరీరధారులు నిన్ను సేవించి, ఇహపరసౌాఖ్యాలు పొందుతారు. (వీరుడు వేరు. 
ధీరుడు వేరు. వీరుడంటే యుద్ధవీరుడు. ధీరులంటే నిశ్చయాత్మమైన బుద్ది శక్తితో ప్రకాశించే, ఆధ్యాత్మికసాధకులు. వీరు 
సాధన చేస్తూ పోగా ఒకనాటికి ధీరజనోత్తములవుతారు.). 


ఆఅ. నిన్ను ననుసరింప నేరని కుజనులు, పవనపూర్ణచర్శభస్రిసమితి 
యోజం జేయుచుందు రుచ్చసనంబులు, బలసి యాత్మదేహభజను లగుచు. 1218 


ప్రతి: నిన్నున్‌= భగవంతుందైన నిన్ను; అనుసరింపనేరని= అనుసరించలేని (పూజించని); కుజనులు = చెద్దవారు; బలసి= 
మదించి; ఆత్మ= తన; దేహ= శరీరాన్నె; భజనులు+అగుచున్‌= సేవిస్తూ ఉన్నవారై; ఉత్‌+శ్వసనంబులు = ఉచ్చ్వాసాలు; 
పవనపూర్ణ= గాలిచే నింపబడిన; చర్మభస్రిసమితి= తోలుతిత్తుల సమూహం; ఓజన్‌= వలె; చేయుచున్‌+ఉందురు = 
ప్రవర్తిస్తూంటారు. 


తా : భగవంతుణ్ణి 'సేవింపనేరని దుష్టులు తమదేహాల్ని ఉచ్చ్వాసనిశ్యాసాలతో నింపుతూ, తోలుతిత్తులై మారి తిరుగుతూ, 
దేహాన్నే ప్రేమిస్తూ, అదే తమ జీవిత సర్వస్వంగా భావిస్తుంటారు. 
సీ. దేవ! కొందు సూక్ష్మదృక్కులై నట్టి మహాత్మకు లుదరస్థుందైన వహ్ని 

గా మదిం దలంతురు కైకొని మఠటికొంద, జారుణు లనుపేర నమరు బుషులు 


లీల సుషుమ్ననాడీ మార్గగతుండవై, హృత్ర్రదేశమునం జరించుచున్న 
రుచి దహరాకాశరూపిగా భావింతు, రట్టి హృత్పద్మంబునందు వెడలి 


తే. వితతమూర్ధన్య నాదికాగతుల నోలి, బ్రహ్మరంధ్రంబుం బ్రాపించి పరమపురుష! 
సుమహితానందమయపరంజ్యోతిరూపి, వైన నినుం బొంది మటి పుట్ట రవనియందు. 1214 


ప్రతి : దేవ= ప్రభూ! కొందజు= కొంతమంది; సూక్ష్మ దృక్కులు+ఐనట్టి= సూక్ష్మదర్శనులైనవారు; మహా+ఆత్మకులు = 
మహానుభావులు; (నిన్ను) ఉదరస్థుడు+ఐన = కడుపులో ఉన్న వహ్షి= అగ్నిగాా మదిన్‌+తలతురు= మనసులో భావిస్తారు; 
మజటికొందజు= ఇంకా కొంతమంది; ఆరుణులు +అను పేరన్‌+అమరు బుషులు= ఆరుణులు అను నామంతో ప్రసిద్ధులైన 
మునులు; లీలన్‌= క్రీడగా? సుషుమ్ననాడీ= సుషమ్న అను పేరుగల నాడియొక్క మార్టగతుడువు+ఐ= మార్గంలో 
సంచరించేవాడివై) హృత్‌+ప్రదేశమునన్‌= హృదయస్థానంలో,; చరించుచున్‌+ఉన్న= తిరుగాడుతున్న రుచి+దహర+ 
ఆకాశరూపిగా= ప్రకాశించే దహరాకార రూపునిగా; భావింతురు= కొలుస్తారు; అట్టి; హృత్‌పద్మంబు +అందున్‌ +వెడలి = 
అలాంటి హృదయమనే పద్మంలోనుండి బయలుదేరి; వితత మూర్దన్య= విస్తరించిన; తలపైభాగంలో ఉన్నట్టి నాడికాగతులన్‌= 
నాడీమండలపు నదకలవలె; ఓలిన్‌= పోలి; పరమపురుష= ఉత్తముడైన పురుషస్వరూపా!; బ్రహ్మరంధ్రము= తలమాడపట్టుపై 
గల రంధ్రాన్ని ప్రాపించి= చేరి సుమహిత+ఆనందమయ = చక్కటి గొప్పదైన ఆనందంతో నిండిన, పరంజ్యోతిరూపివి+ఐన = 
అతిశ్రేష్టమైన కాంతిరూపుడవైన; నిన్ను చేరి= నీ పదాన్ని (స్థానాన్ని) (క్రైవల్యస్థితిని అంది; మరి పుట్టరు = తిరిగి జన్మను 
పొందరు (ముక్తులౌతారు). 


520 శ్రీ మహాభాగవతము 


తా : దేవా! సూక్ష్మదర్శనులైన మహానుభావులు కొందరు నిన్ను జఠరాగ్ని స్వరూపుడివి అని భావిస్తారు. ఆరుణులనే 
బుషులు నిన్ను సుషుమ్ననాడీద్వారంలో సంచరిస్తూ హృదయస్థ సూక్ష్మరూపిగా నిన్ను భావిస్తారు. హృదయపద్మంనుండి 
వెదలి, బ్రహ్మరంధ్రానిచేరి పరమకాంతిరూపుడిగా నిన్ను ధ్యానించి నీలో లీనమై మోక్షంపొంది, జన్మరహితులు అవుతారు. 
విశే : ఉదరస్థుదైనవహ్ని - వహ్ని అండే అగ్ని. ఇది వైదికమైన ్రేతాగ్నులకంటే వేరైంది. 
ఉదరస్థమైన అగ్ని - జఠరాగ్ని (వైశ్వానరాగ్ని 

ఈ “ఠరాగ్తయే మానవులు తినే వివిధాలైన ఆహారపదార్థాలను జీర్ణంచేసి శరీరానికి శక్తినిచ్చేవిధంగా పనిచేసే 
అగ్ని. ఆకలికావడానికి కూడా ఈ అగ్నియే మూలకారణం. జఠరాగ్గికే 'వైశ్వానరాగ్ని' అని కూడా పేరు. సృష్టిలో ప్రతి 
ప్రాణి ఉదరంలో జఠరాగ్నిరూపంగా ఉండేవాడే 'వైశ్వానరాగ్ని?. 


వ మఖజియు వివిధకాష్రాంతర్గతుం డయిన వాయుసఖుండు తద్గత దోషంబునం బొరయక నిత్య 
శుద్దుందై తరతమభావంబున వర్తించుచందంబున స్వసంకల్పకృతంబు లయిన విచిత్రశరీరంబులయందు 
నంతర్యామివై ప్రవేశించి, తత్తద్విచితయోనిగతంబైన హేయంబులం బొరయక సకలాత్మసమంబై 
బ్రహ్మంబయిన నిన్ను నైహికాముష్మికఫలసంగమంబు లేక విగతరజోగుణంబులం దగిలి కొందజు 
భజియించుచుండుదు; రదియునుం గాక దేవా! భవదీయసంకల్పాధీనంబు లయిన శరీరంబులం 
బ్రవేశించియున్న జీవసమూహంబు నీకు శేషభూతం బని తెలిసి కొందజు భవనివారకంబయిన 
శ్రీమత్వచ్చరణారవిందంబులు సేవించి కృతార్థు లగుదురు; మజియును. 1215 


ప్రతి : మజియును= ఇంకా; వివిధ కాష్ట్ర+అంతర్గతుండు +అయిన = రకరకాల కట్టెలలో ఉండిఉన్న వాయుసఖుండు = 
వాయువుకు మిత్రుడైన అగ్నిదేవుడు; తద్‌+గత దోషంబునన్‌= ఆ కర్రలలోని దోషాల్ని పొడయక= పొందక (అంటక); 
నిత్యశుద్దుండు+ఐ= ప్రతిక్షణ పరిశుద్దుడై వర్తించుచందంబునన్‌= ప్రవర్తించే విధానంతో; స్వసంకల్ప కృతంబులు +అయిన = 
నీ (తన) సంకల్పంచేత చేయబడినవైన (సృజింపబడిన); విచిత్ర శరీరంబుల+అందున్‌ = చిత్రవిచిత్రాలైన జీవులందు; 
అంతర్యామివై= లోపల సంచరించేవిధంగా; ప్రవేశించి= జీవుల ఆత్మలలో ప్రవేశించి; తద్‌+విచిత్ర యోనిగతంబు +ఐన = 
ఆయా చిత్రములైన జీవులగర్భాలలో; హేయంబులన్‌+పారయక= గర్భస్థ శిశువు గదపవలసిన అతిహీనమైన అసహ్యమైన 
స్థితిని అంటకుండా; సకల+ఆత్మ సమంబు+ఐ= అన్ని ప్రాణులలో సమానమై; బ్రహ్మంబు+అయిన= భగవద్రూపమైన 
నిన్ను ఐహిక +ఆముష్కిక = ఇహ (ఈ) లోకానికి; పరలోకానికి సంబంధించిన; ఫలసంగమంబు లేక= ప్రాప్తి (ఫలము) 
సంబంధంలేక; విగత రజస్‌+గుణములన్‌ +తగిలి = రజోగుణాదుల్ని వదలి నిర్గుణస్థితిని స్వీకరించి; కొందరు 
భజియించుచున్‌+ఉండుదురు= కొందరు వ్యక్తులు సేవిస్తుంటారు; అదియునున్‌+కాక= అంతేకాక; దేవా!= ఓ ప్రభూ! 
భవదీయసంకల్ప+అధీనంబులు +అయిన = నీయొక్క సంకల్పాలకు లోబడిఉండదే; శరీరంబులన్‌+ప్రవేశించి+ఉన్న= శరీరాల్లో 
చొచ్చి ఉన్నట్టి; జీవసమూహంబు= జీవకోటి (నీ అధీనంలోని) నీకు శేషభూతంబు= నీకు మిగిలిఉన్న నీ (భూత) అంశ 
అని; తెలిసి= జ్ఞానంపొంది; కొందజు= మరికొందరు; భవనివారకంబు +అయిన = పుట్టుకను తప్పించగలిగే; త్వత్‌= 
స్‌ యొక్క శ్రీమత్‌= శ్రీమంతంబైన (మంగళకరమైన); చరణ +అరవిందంబులు = పాదపద్మాలు; 'సేవించి= భజించి; 
కృత+అర్జులు= తీర్చబడినకోర్మెలు కలవారు; అగుదురు = జెతారు; మరియును= ఇంకా... 


దశమస్కంధము - ఉత్తరభాగము 521 


తా : దేవా! కట్టెల్లో ఉండే అంతర్గతుడైన అగ్నిదేవుడు, కర్రలలోని దోషాలకు అతీతంతా పరిశుద్ధంగా ఎలా ఉంటాడో అలా 
నీ సంకల్పంచేత సృష్టించబడ్డ ఈ జీవరాశుల్లో వాటి లోపాలతో సంబంధంలేక అంతర్యామిగా (జీవాత్మల్లో) నెలకొని, వాటి 
వాటి జన్నాదికాల సమయంలో గర్భంలోని రోతల్ని అంటకుండా ఉంటూ, సకల జీవరాశి ఆత్మలపట్ల సముడవైన 
బ్రహ్మగా నిన్ను గుర్తించి, ఇహపరాల్లోని ఫలాలతో నిమిత్తంలేక రజోగుణ భిన్నులై ఉంటూ నిన్ను సేవించేవారు కొందరు. 
నీ సంకల్పానికి అధీనంగా ఉండే శరీరాల్లో జీవకోటిని నీ మహద్భూతాంశగా భావించి నీ చరణారవిందాల్ని కొలిచి 
జన్మమృత్యు బంధచక్రాన్ని తప్పించుకొని, కృతార్ణులయ్యేవారు మరికొందరు. 
సీ అనఘ! దుర్గమమైన యాత్మతత్త్వంబు ప్రవర్తించుకొణకు దివ్యంబులైన 

యంచిత రామకృషవ్ణాద్యవతారముల్‌ భజియించియున్న స్‌ భవ్యచరిత 

మను సుధాంభోనిధి నవగాహనము సేసి విశ్రాంతచిత్తులై వెలయుచుండి 

మోక్షంబు బుద్ధి నపేక్షింప నొల్లరు మజియుం గొందజు భవచ్చరణపంక 


ఆ. జములం దగిలి పుణ్యతము లైన హంసల, వడువు నొంది భాగవతజనముల 
నొనరువారు ప్రకటయోగిజనప్రాష్య, మైన ముక్తిం గోర రాత్మలందు. 1216 


ప్రతి : అనఫ! = పవిత్రుడా!; దుర్‌+గమము+ఐన = చరింపలేనిదైన; (అర్థంకాని) ఆత్మతత్వంబు= నీ స్వభావం (భగవల్లక్షణం); 
ప్రవర్తించుకొఅకున్‌= వ్యక్తమయ్యేటందుకు; దివ్యంబులు+ఐన= మహిమలుగలవైన; అంచిత= ఒప్పుతన్న; 
రామకృష్ణ +ఆది +అవతారముల్‌ = రాముడు, కృష్ణుడు మొ॥। అవతారాలు, భజియించి+ఉన్న= పొందున్న; షి భవ్య 
చరితము+అను= నీయొక్క గొప్పచరిత్ర అనే సుధా+అంభస్‌+నిధిన్‌= అమృతసముద్రంలో; అవగాహనము+చేసి= 
స్నానమాడి; వి(శ్రాంతచిత్తులై= ప్రశాంతమైన బుద్దితో; వెలయుచున్‌+ఉండి= ప్రకాశిస్తూ బుద్ధి= మనస్సులో; 
మోక్షంబున్‌+అపేక్షింపన్‌= ముక్తిని కోరుటను; ఒల్లరు= అంగీకరించరు. మజియు కొందజు= ఇంకా కొందరు; భవత్‌+చరణ 
పంకజములన్‌+తగిలి= నీయొక్క పాదపద్మాలపై మనసు నిలిపి, పుణ్యతములు+ఐన = పుణ్యశ్రేష్టులైన; హంసల 
వడువున్‌+ఒంది= పరమ హంస యొక్క విధిని ఆచరించి; భాగవత జనములన్‌= భగవద్భక్తుల్ని ఒనరువారు= పొందేవారు; 
ప్రకటయోగిజనప్రాప్యము+ఐన = ప్రసిద్ధమైన, యోగులకు పొందదగిన; ముక్తిన్‌= మోక్షాన్ని ఆత్మల+అందున్‌= తమలో; 
కోరరు= ఆశించరు. 

తా : పరమాత్మా! నీ లక్షణము సులభంగా అర్ధంకాదు. అర్ధం కావడం కోసం రామ, కృష్ణాది అవతారాల్ని సేవిస్తుంటారు. 


ఆ అవతారగాథల కథామృతంలో ఓలలాడిన ప్రశాంత చిత్తులు వేరే మోక్షంకోరరు. మరికొందరు పుణ్యాత్ములైన యోగులు 
ఆచరించినట్టు నీ పాదపద్మాలపై మనసులగ్నంచేసి భక్తుల్ని ఆరాధిస్తారు గాని మోక్షం కోరరు. 


విశే : భగవత్మథామృతం, భాగవతులసేవనం మోక్షంకంటె శ్రేష్టాలని తాత్పర్యం. 
ఉ. కొందటు నీ శరీరము లకుంఠితభక్తి భవద్వశంబులై 
చెందంగ నీ పదాబ్దములు 'సేరి భబించుచుం దత్సుఖాత్ములై 


యుందురు కొంద జీ తనువు లోలి ధరించి భవత్పదాబ్దముల్‌ 
పొందుగం గొల్వలేక నిలం బుట్టుచుం జచ్చుచు నుందు రవ్యయా! 1217 


522 శ్రీ మహాభాగవతము 


ప్రతి : అవ్యయా= నాశంలేనివాడా (భగవంతుడా); కొందరు= కొందరు సాధకులు; ఈ శరీరములు= ఈ దేహాలు; 
అకుంఠితభక్తిన్‌= మొక్కవోని భక్తిచేే భవత్‌+వశంబులు+ఐ= నీకు సమర్పపించినవై; చెందన్‌+కన్‌= వసింపగా; 
నీపద+అబ్దములు= న్‌ పాదపద్మాలను; చేరి= చేరుకొని; భజించుచున్‌= ఆరాధిస్తూ తత్‌+సుఖ+ఆత్ములు+ఐ= ఆ ఆరాధనవల్ల 
లభించే ఆనందం పొందినవారైై ఉందురు= జీవిస్తారు; కొందజు= ఇంకొందరు జీవులు; ఈ తనువులు= ఈ శరీరాల్ని 
ఓలి= క్రమంగా; ధరించి= స్వీకరించి; భవత్‌+పద +అప్‌+జ+ములు= నీ పాదపద్మాల్ని పొందు+కన్‌= నియమంగా; 
కొల్వలేక= పూజించక; ఇలన్‌ +పుట్టుచున్‌ +చచ్చుచున్‌= భూమిపై జనన, మరణాలు పొందుతూ; ఉందురు= జీవిస్తారు. 
తా : నిత్యుడవైన ఓ స్వామీ! ఈ భూమిపై కొందరు గొప్ప భక్తిచే తమదేహాలు నీకు అర్పణచేసి, నీ పాదాలు అర్చిస్తూ, 
పరమానందంతో జీవిస్తారు. మరికొందరుమాత్రం, నిన్ను పూజించక, వ్యర్థంగా జీవిస్తూ అనేక జన్మలు పొంది, అనేక 
దేహాలతో బాధలు అనుభవిస్తూ ఉంటారు. 


చ. యమ నియమాది యోగమహితాత్మకులైన మునీంద్రులున్‌ విరో 
ధమునం దలంచు చైద్యవసుధావర ముఖ్యనృపుల్‌ ఫణీంద్ర భో 
గము లన నొప్పు బాహువులు గల్గిన నిన్ను భజించు గోపికల్‌ 
క్రమమున నేమునున్‌ సరియ కామె భవత్కృప కంబుజోదరా! 1218 


ప్రతి : అంబుజ+ఉదర= కమలం ఉదరంలో గలవాడా విష్టూ!; యమ, నియమ+ఆది= యమం నియమం-మొదలైన 
ఇంద్రియ ని(గ్రహాల్ని పాటించి; యోగమహిత +ఆత్మకులు +ఐన= యోగం చేత మహానుభావులు ఐన; ముని+ఇంద్రులు= 
మునిశ్రేష్టులు; విరోధమునన్‌= శత్రుభావంతో; తలంచు= జపించే (నిత్యం స్మరించే); బైద్య వసుధావర ముఖ్యులు = చేది 
దేశాధిపతి శిశుపాలుడు మొదలైన రాజగ్రేష్టులు; ఫణి+ఇంద్ర, భోగములు +అన= శ్రేష్టమైన నాగజాతిసర్పముల పడగలవంటి; 
బాహువులు కల్లిన= చేతులు కలిగిన; నిన్నున్‌= నిన్ను భజించు= (ప్రేమతో కొల్చే; గోపికల్‌= గోపప్రీలు, ఏమునున్‌= 
మేముకూడా; క్రమమున= వరుసగా; భవత్కృపకు= నీ దయకు; సరియకామె= సరికామా! 
తా : జితేంద్రియులు, యోగులు ఐన ముని శ్రేష్టులూ; విరోధభావంతో నిత్యం స్మరించే శిశుపాలాది శత్రువులూ; పాముల 
పడగలవంటి లేత చేతులతో నిన్ను నిత్యం కాగిలించుకొసి (ప్రేమలు కురిపించే గోపికలూ; మేమూ, అందరం నీ కృపకు 
పాత్రులమేగదా! (జపం, తపం, యోగం, భక్తి వైరం, (ప్రేమ - ఏ రూపంలోలైనా నిన్ను ఆరాధిస్తే న్స్‌ కృప లఖీస్తుంది.) 
మ. అరవిందాక్ష! భవత్స్వరూప మిలం బ్రత్యక్షంబునం గాననె 

వ్వరికిం బోలదు, శాస్రగోచరుండవై వర్తింతు, వీ సృష్టి ముం 

దర సద్రూపుండవైన నీ వలననే ధాత్రాద్యమర్వుల్‌ జనిం 

చిరి, ని న్నంతకు మున్నెబుంగంగలమే చింతింప నే మచ్చ్యుతా! 1219 
ప్రతి : అరవింద +అక్ష!= పద్మాక్షా! భవత్‌+స్వరూపము = నీ స్వరూపాన్ని ఇలన్‌= భూమిస్పై ప్రత్యక్షంబునన్‌= కన్నులతో; 
కానన్‌+ఎవ్వరికిన్‌+పోలదు= చూడడానికి ఎవరికైనా అసాధ్యమే; (నీవు) శాస్తగోచరుండవు+ఐ= శాస్త్రాలు (దర్శన 
శాస్త్రాలు) చెప్పే విధంగా కనబడుతూ; వర్తింతువు= ప్రవర్తిస్తావు; ఈ సృష్టిముందర= ఈ జగత్సృష్టికి ముందు కాలంలో; 
ధాతృ్భ+ఆది+ఆమర్హ్యుల్‌= బ్రహ్మమొదలుగాగల దేవతలు; సత్‌+రూపుడవు+ఐన = శాశ్వతమూర్తివైన; నీ వలనన్‌+ఎ= 


దశమస్కంధము - ఉత్తరభాగము 523 


నీ కారణంగానే; జనించిరి= పుట్టారు; నిన్నున్‌= భగవంతుడవైన నిన్ను అచ్యుతా!= శ్రీకృష్ణా! చింతింపన్‌= ఆలోచించగా; 
అంతకు మున్ను= బ్రహ్మాదులకు ముందు (నీ స్వరూపాన్ని; ఎజుంగన్‌+కలము+ఏ= తెలుసుకోగలమా? 

తా:ఓ పద్మాక్షా! క సహజస్వరూపాన్ని ప్రత్యక్షంగా చూడడం ఎవ్వరికీ సాధ్యంకాదు. శాస్త్రాలు వివేచించి, విశ్లేషించి, 
సమన్వయించి నీ గుణగణ ప్రవర్తనాదుల్ని కొంత తెలిసేట్టుగా చేస్తున్నాయి. ఈ సృష్టి పుట్టకముందే నీవొక రూపాన్ని 
ధరించగా (బ్రహ్మాది దేవతలందరూ అందుండి జన్మించారు. ఆ సృష్టికి పూర్వం నువ్వెలా ఉందడేవాడివో, ఏ కొంతైనా 
నీ విశేష రూపరేఖావిలాసాదులేవో మేము ఊహించగలమా? మేము చ్యుతులం. నీవు చ్యుతిలేనివాడివి. న్స్‌ రూపస్థితి 
వాక్కులకూ, మనస్సుకూ అతీతమైనది. అది ఆత్మకుమాత్రమే గోచరిస్తూంది. 


వ. అట్టి నిన్నుం బరమాణుకారణవాదులైన కణాదగౌతమాదులును, బకృతికారణవాదు లయిన 
సాంఖ్యులును, దేహాత్మవాదు లయిన బౌద్దులును, వివిధంబులైన కుతర్మంబులచేతం బరస్పరావ్యాహతంబులైన 
మతంబులు దమ తమ కుతర్మవాదంబుల సమర్థించుచు నిన్నుం దెలియలేరు; మహాభాగ్యవంతు లయిన 
యోగీంద్రులకు నీవు ప్రత్యక్షంబైన నివి యన్నియు నసత్యంబు లని కానవచ్చు. వెండియుం గొందజు 
సచరాచర వస్తుజాతంబులకు నంతర్యామివై సర్వంబు నీవ యగుటం దెలియలేక నిత్యం బనియు, ననిత్యం 
బనియు విపరీతబుద్ధిం దెలియుదురు; గాని భవదీయ దివ్యతత్త్వంబు నిక్కంబుగం దెలియనేరరు; కొందజు 
జగచ్చరీరుందవు గాన జగద్రూపకుండవైన నిన్నుం గటక మకుట కర్ష్ణికాది వివిధ భూషణఖేదంబులం గనకంబు 
నిజస్వరూపంబు విడువక వర్తించుచందంబున జగద్వికారానుగతుండ వయ్యును నిఖీల హేయప్రత్యనీక 
కల్యాణగుణాత్మకుండవై యుందు వని యాత్మవిదులయిన వారు దెలియుదు; రదియునుం గాక. 1220 


ప్రతి : అట్టినిన్నున్‌= అలాంటితత్తంగల నిన్ను పరమ+అణు +కారణవాదులు+ఐన = పరమాణువులే సృష్టికి కారణం 
(భగవంతుడు అనేవాడొకడు సృష్టించడు) అని భావించి వాదించే; కణ్వ, గౌతములు= కణ్వ మహర్షి గౌతమమహర్షి మొ॥ 
వారు; ప్రకృతి కారణవాదులు+ఐన = ప్రకృతే స్వయంభువు అని దానినుండదే సర్వోత్పత్తి అనే భావించే; సాంఖ్యులును= 
సాంఖ్యమనే దర్శనశాస్తం నిర్మించిన కపిలాది మహర్షుల్లూ; దేహ+ఆత్మవాదులు+అయిన = దేహమనేదే (ఈ జన్మలోని 
ఆత్మ) తప్ప పరమాత్మ మరొకరు ఉండరని వాదించే; బౌద్దులును= బౌద్ధమతం (బుద్దుడు, అతని అనుయాయులు) వారూ; 
వివిధంబులు+ఐన= పలురకాలు ఐన; కు-తర్మంబులచేతన్‌= తప్పుడు వాదనలతో; సమర్థించుచున్‌= తమ తమ సిద్ధాంతాల్ని 
బలపరుస్తూ ఉంటారు; నిన్నున్‌+తెలియలేరు = నిన్ను కనుగొనలేరు; మహాభాగ్యవంతులయిన = మిక్షిలి అద్భృష్టశాలురైన; 
యోగి+ఇంద్రులకున్‌ = (శ్రేష్టులైన యోగులకు; నీవు, ప్రతి+అక్షంబు+ఐన = కన్నులకు కనబడుచున్నావు కనుక; 
ఇవి+అన్నియున్‌= పైసిద్ధాంతాలన్నీీ అసత్యంబులు +అని= అబద్దాలని; కానవచ్చును = తేల్తాయి; వెండియున్‌= ఇంకా; 
కొందరు= స, చర+అచర వస్తు జాతంబులకున్‌= కదిలే, కదలలేని (ప్రాణి, అప్రాణి) వస్తువులతో కూడినవాడికి; 
అంతర్‌+యామివి+ఐ= లోపల తిరుగాడేవాడివై, సర్వంబు నీవు+అ= సమస్తం నీవే అగుటన్‌+తెలియకలేక= అయి 
ఉన్నావనడం తెలుసుకోలేక; నిత్యంబు +అనియున్‌= కొన్ని శాశ్వతాలు అనీ; అనిత్యంబు +అనియున్‌= కొన్ని అశాశ్వతాలు 
అనీ; విపరీత బుద్ధిన్‌= వ్యతిరేకమైన తెలివితేటలతో; తెలియుదురు= భావిస్తారు; కాని; భవదీయ= నీయొక్క దివ్య 
తత్‌+త్వము = గొప్పదైన ఆ లక్షణాన్ని నిక్కంబు+కన్‌= నిజంగా; తెలియనేరరు= తెలుసుకోలేరు; కొందరు ఆత్మవిదులు+ 


524 శ్రీ మహాభాగవతము 


అయినవారు = కొందరు ఆత్మతత్వాన్ని (జీవాత్మ, పరమాత్మల ఐక్యలక్షణాన్నిి తెలిసినవారు; జగత్‌ +శరీరుండవు కాన= 
జగత్తే శరీరంగా అనగా జగత్తు అంతా నీవై నిండినవాడివి కనుక; జగత్‌+రూపకుండవు+ఐన నిన్నున్‌= జగత్తులోని 
ప్రతిపదార్థం నీ రూపమేకనుక నిన్ను కటక, మకుట; కర్ణికా+ఆది= కడియాలు, కిరీటాలు, చెవికుండలాలు మొదలైన; 
వివిధ భూషణ భేదంబులన్‌= పలురకముల ఆభరణాల తేడాలో - కనకంబు= బంగారం (అన్నిటిలో); నిజస్వరూపంబు 
విడువక= తనదైన రూపాన్ని వదిలిపెట్టక; వర్తించు చందంబునన్‌= ఉన్నవిధంగా; జగత్‌ +వికార +అనుగతుండవు+ 
అయ్యునున్‌= ప్రపంచంలోని వివిధఆకృతులలో వాటిరూపంగా ఉంటున్నప్పటికీ; నిఖిల, హేయ; ప్రతి+అనీక, కల్యాణం, 
గుణ +ఆత్మకుండవు+ఐ నిఖీల= సమస్తమైన; హేయగుణ= అసహ్యలక్షణాలతో; ప్రత్యనీకగుణ= శత్రుగుణ; కల్యాణగుణ = 
శుభకరమైన గుణాలతో; ఉందు వని= ఆయాపదార్థాల స్వభావోచితమై ఉంటావని; ఆత్మవిదులు +అయినవారు= 
భగవదాత్మాంశమే తాము అని తెలిసినవారు; తెలియుదురు= అర్ధంచేసుకొంటారు; అదియునున్‌ +కాక = అంతేకాక... 


తా : సకలచరాచర జగత్స్వరూపుడవైన నిన్ను అర్ధం చేసుకోక, ఈ సృష్టికి (నీవుకాక) పరమాణువులే కారణమని చెప్పే 
కణ్వ, గౌతమాది పరమాణు సిద్ధాంతకారులూ, ప్రకృతియే తనకుతానుగా పుట్టిందని, దానినుండే సృష్టి అంతా పుట్టిందనీ 
భావించే కపిలాది సాంఖ్యసిద్ధాంతకారులూ, దేహమేతప్ప పరమాత్మ, పరలోకాదులూ ఉండవనే బౌద్ధులూ మొదలైన 
వారు తప్పుడు వాదనలతో తమసిద్ధాంతాల్ని సమర్థించుకొంటూ, నిన్ను తెలియలేరు. అదృష్టవంతులైన యోగులుమాత్రమే 
నిన్ను దర్శించగల్లుతున్నారు. వారికినీవు ప్రత్యక్షం అవుతావు కనుక పైవారి సిద్ధాంతాలు అబద్దాలు అని తేలుతున్నాయి. 
సకల చరాచరవస్తుజాతంలో అంతర్యామిగా నీవు ఉన్నావని తెలియక కొన్ని శాశ్వతాలు, కొన్ని అశాశ్వతాలు అని విపదీత 
బుద్ధితో యోచించే కొందరు నీ దివ్యతత్వాన్ని అర్థంచేసుకోలేరు. జగళత్తే శరీరంగా ఉండీ; నిన్ను గూర్చి - కడియాలు, 
కిరీటాలు, కుండలాలు అంటూ వివిధ రూపాలుగా ఉన్నాా వాటిలో అన్నిటా బంగారమే ఉన్నట్టు - నీవు కూడా జగత్తులోని 
ప్రాణులన్నిటిలో అవి హేయంగా ఉన్నాా శత్రుభావంతో ఉన్నా శుభంకరంగా ఉన్నా అన్నిటా సీవె ఉన్నావని భగవతత్వాన్ని 
తెలుసుకొన్న జ్ఞానులు అనుభవపూర్వకంగా గ్రహిస్తారు. 
మ. వనజాతాక్ష! భవత్పదాబ్దయుగసేవాసక్తులై నట్టి య 

జ్ఞనముల్‌ మృత్యుశిరంబుం దన్ని ఘనసంసారాంబుధిన్‌ దాంటి పా 

వనులై లోకములుం బవిత్రములుగా వర్తించుచున్‌ నిత్య శో 

భనమై యొప్పెడి ముక్తిం బొందుదురు శుంభద్వైభవో పేతులై. 1221 
ప్రతి : వనజాత+అక్ష కమలములవంటి కన్నులు కలవాడా! భవత్‌= నీయొక్క పద+అబ్దయుగ= పాదపద్మాల జంటను; 
సేవ+ఆసక్తులు +ఐన +అట్టి= సేవించుటలో ఆసక్తికలిగినట్టి యత్‌+జనముల్‌= ఏ జనులైతే ఉన్నారో వారు; మృత్యు 
శిరంబున్‌= మృత్యువుతలను తన్ని= తన్ని అనగా తిరస్కరించి; ఘనసంసార+అంబుధిన్‌= గొప్పదైన సంసారమనే సముద్రాన్ని 
దాటి= తరించి; పావనులు+ఐ= పవిత్రులై; లోకములున్‌= లోకాలన్నీ; పవిత్రములు +కాన్‌ = పావనములయ్యేలా; 
వర్తించుచున్‌= నడుస్తూ నిత్య= ప్రతిక్షణం; శోభనము+ఐ= శుభకరమై; ఒప్పెడి= నిలిచే) శుంభత్‌= ప్రకాశించే; 
వైభవ+ఉపేతులు+ఐ= విభవాలతో కూడుకొన్నవారై; ముక్తిన్‌+పొందుదురు= మోక్షం పొందుతారు. 
తా: ఓ కృష్ణా! నీ పాదపద్మారాధనతో నిరంతర సేవకులైన భక్తులు మృత్యువును తిరస్కరించి, సంసారమహాసముద్రాన్ని 
దాటి, పవిత్రులై లోకాలన్నీ పవిత్రంచేసే ప్రవర్తనలతో నిత్యశోభనకరమైన మోక్షాన్ని పొందుతారు. 


దశమస్కంధము - ఉత్తరభాగము 525 


విశే : మృత్యువును తిరస్కరించి, సంసారసాగరాన్ని దాటి, పవిత్ర జీవనంతో లోకాన్ని పునీతం చేస్తూ ఏకొందరో పుణ్యాత్ములు 
నిత్యశోభనమైన ముక్తిని గొప్ప వైభవంతో పొందుతున్నారట! వారు భగవత్చదయుగ నిరంతర సేవాసక్తులు! ఇటువంటివారే 
జీవన్ముక్తులు. 
మ. మిము సద్భక్తి భజింప నొల్ల కిల దుర్మేధం బ్రవర్తించు స్‌ 

చ మతివ్రాతము నేర్చునం బసులం బాశత్రేణి బంధించు చం 

దమునం బెక్కగు నామరూపములచేతన్‌ వారి బంధించి దు 

ర్గమ సంసారపయోధిం ద్రోతువు దళత్మంజాతప శ్రేక్షణా! 1222 


ప్రతి : దళత= చక్కగా వికసించిన; కంజాతపత్ర= తామర రేకులవంటి; ఈక్షణా!= కన్నులు గలవాడా! (ఓ పద్మాక్షా!); 
మిమున్‌= మిమ్ము సత్‌+భక్తిన్‌= చక్కని భక్తితో; భజింపన్‌+ఒల్లక= సేవించడానికి ఇష్టపడక; ఇల్‌= భూమిపై దుర్‌+మెధన్‌= 
చెడ్డబుద్ధితో; ప్రవర్తించు= నడచుకొనే, నీచమతి= నీచపు బుద్దులుగలవారి; వ్రాతము= సమూహాన్ని నేర్పునన్‌= కౌశలంతో; 
పసులన్‌= జంతువుల్ని; పాశ్రేణిన్‌= తాళ్లసమూహంతో; బంధించు చందంబునన్‌= కట్టివేసే విధంగా; పెక్కు+అగు= 
అనేకమైన; నామరూపముల చేతన్‌= పేర్లతో, దేహాలతో (నామ రూపాలు ఇచ్చి); వారిన్‌+ బంధించి= వారిని (భవబంధాలలో) 
బంధించి; దుర్‌+గమ= దాటరాని; సంసారపయోధిన్‌= సంసారసాగరంలో; త్రోతువు= తోస్తూ ఉంటావు. 


తా : నిన్ను తిరస్కరించి, పూజించని హీనమతులను -జంతువుల్ని తాళ్లతో బంధించినట్లు-భవబంధాలరూపంలో బంధించి, 
అనేక నామాలు, దేహాలు (జన్మలు) ఇచ్చి దాటశక్యంగాని సంసారసముద్రంలో పడవేస్తావు. 


వ. దేవా! కర్మమూలంబులయిన పాణిపాదంబులు లేనివాండ వయ్యును స్వతంత్రుండవు గావున 
బ్రహ్మాదులు భవత్పరతంత్రులై యుండుదురు; స్థిరచరరూపంబులు గల చేతనకోటికి నీవు సర్వవిధ నియంతవు; 
గావున నీ కృపావలోకనంబుగల వారికి మోక్షంబు కరస్థితం బై యుండు; భవతృపావలోకనంబు లేని 
దువ్చాత్ములు దుర్గతిం గూలుదు; రట్టి జీవులు దేవ తిర్య జ్మనుష్య న్థావరాది శరీరంబులు సొచ్చి యణురూపులై 
యుందు; రందును నీ వంతరాత్మ వగుచు నుందువు; మజియును. 1228 


ప్రతి : దేవా!= స్వామీ! కర్మమూలంబులు +అయిన = వివిధ (క్రియాకర్మలకు మూలస్థానమైన; పాణిపాదంబులు = చేతులు, 
కాళ్లు, లేనివాడవు+అయ్యునున్‌= లేనట్టి (అశరీరుడవు) వాడివి అయినా; స్వతంత్రుడవు= సర్వాంగధారి అయిన వ్యక్తివలె 
ఇతరులపై ఆధారపడని స్వతంత్రుడివి; కావునన్‌= కాబట్టి; బ్రవ్మాదులు= బ్రహ్మమొదలైన దేవతలు; భవత్‌+పరతంత్రులు+ఐ= 
నీకు అధీనులై; స్వాధీనంలో; ఉందుదురు= ఉంటారు; స్ధిర, చర రూపంబులు +కల= స్ధిర (కదలలేని) రూపాలైన గిరులు, 
మొ॥॥; చర (కదిలే) రూపాలైన ప్రాణివృక్షాదులు, గల, చేతనకోటికిన్‌= చైతన్య రూప సమూహాలకు; నీవు; సర్వవిధ 
నియంతవు= అన్ని విధాలుగా (జన్నాది మృత్యుపర్యంతం) నియంత్రించువాడివి; కావున; నీ కృపా+అవలోకనంబు+ 
కలవారికిన్‌= నీ దయతోకూడిన చూపులు పొందేవారికి; మోక్షంబు= ముక్తి కర-స్థితంబు+ఐ+ఉందున్‌= (కరతలామలకమే); 
భవత్‌ +కృప+అవలోకనంబులేని= ఫ్‌ దయాదృష్టిలేని; దుష్ట+ఆత్ములు= దుర్మార్దులు; దుర్‌+గతిన్‌+కూలుదురు= 
నరకాదిలోకాల్లో పడతారు; అట్టిజీవులు= ముక్తిలభించని ఆ ప్రాణులు; దేవ తిర్యక్‌+మనుష్య న్థావర+ఆది= దేవతలు, 
పశువులు, పక్షులు, మనుషులు, కదలని చెట్లు, కొండలు మున్నగు; శరీరంబులు= దేహాలలో; చొచ్చి= ప్రవేశించి; 


526 శ్రీ మహాభాగవతము 


అణురూపులు +ఐ +ఉందురు = సూక్ష్మరూపంలో ఉంటారు; అందునున్‌= ఆ సూక్ష్మరూపులలోకూడా; నీవు +అంతర్‌+ 
ఆత్మవు+అగుచున్‌= నీవు లోపల నివసిస్తూ ఉందువు= ఉంటావు; మజియును= ఇంకా... 
తా : (క్రియాకర్మాదులు, తదంగాలు లేకున్నా అశరీరుడవైనా నీవు స్వతంత్రమూర్తివి. (బ్రహ్మాదులు నీ అధీనులు. 
చరాచరరూపాలకుగల ప్రాణికోటిని నీవు నియంత్రించే అధిపతివి. నీ దయగలవారికి ముక్తి కరతలామలకం. 
నీ దయలేనివారికి నరకాది దుర్దతులే! వారు వివిధ జాతులలో పుట్టి, అణురూపంలో దేహాల్లో ఉంటారు. వారిలోకూడా 
నీవు అంతరాత్మవై ఉంటావు. 
విశే : అంతరాత్మ : ఈశ్వరస్సర్వభూతానాం హృద్దేశేల_ ర్జున తిస్టతి - గీత. 

భగవంతుడు సర్వ ప్రాణికోటిలో ప్రవేశించి హృదయస్థానంలో కూర్చొని అన్నింటికీ సాక్షియై గమనిస్తుంటాడు. 


క. మదిం దలపోయంగ జల బు, దృుదములు ధరం బుట్టి పొలియు పోలిక గల యీ 

త్రిదశాదిదేహములలో, వదలక వర్తించు నాత్మవర్గము నోలిన్‌. 1224 
ప్రతి :; మదిన్‌+తలపోయన్‌ +కన్‌= మనసులో ఆలోచిస్తే జలబుద్బుదములు = నీటిబుడగలు; ధరన్‌+పుట్టి= భూమిమీద 
(నీటిలో) పుట్టి; పొలియు పోలిక+కల= నశించే విధంగా; ఈ త్రిదశ+ఆదిదేహములలో= ఈ దేవ తిర్యక్‌ మనుష్యాది 
శరీరాల్లో), వదలక= శరీరం విడువక; వర్తించు= ప్రవర్తించే; ఆత్మవర్గమున్‌= ఆత్మల సమూహాన్ని ఓలిన్‌= వరుసగా... 
తా : ఆలోచిస్తే - భూమ్మీద నీటిబుడగలు పుట్టి నశిస్తున్నట్టు తాత్మాలికజీవితాలుగా, దేవ మనుష్య తిర్యగాదిదేహాలు 
అంటిపెట్టుకొని ఉందే ఈ ఆత్మలన్నింటినీ 
ఆ. ప్రళభయవెళ నీవు భరియింతు వంతకుం, గారణంబ వగుటం గమలనాభ! 

భక్తపారిజాత! భవభూరితిమిర ది, నేశ! దుష్టదైత్యనాశ! కృష్ణ! 1225 
ప్రతి ;: కమలనాఖభ! = తామరపూవుబొడ్డులో కలవాడా!; భక్తపారిజాత= భక్తులపాలిటి (కోరిన కోరికలు ఇచ్చే) పారిజాత 
వృక్షమా!; భవ= పుట్టుక అనే) భూరి తిమిర= గొప్పచీకటికి; దిన+ఈశ= సూర్యుడా! దుష్టదైత్యనాశ= దుర్మార్గులైన 
రాక్షసులను సంహరించేవాడా!; కృష్ణా= ఓ శ్రీకృష్ణా! అంతకున్‌= అంతటికీ; కారణంబవు +అగుటన్‌=కారణం అగుటవలన; 
తా: కృష్ణా! రాక్షససంహారీ! భక్తపారిజాతా! భవబంధవిమోచనా! కమలనాభా! ప్రాణికోటిలోని ఆత్మలన్నింటినీ తిరిగి నీవు 
ప్రళభయకాలంలో నీలో లయింపచేసికొంటావు సృష్టి అంతటికీ నీవే కారణభూతుడవు. 
చ. అనఘ! జితేంద్రియస్సురణు లయ్యును జంచలమైన మానసం 

బను తురగంబు బోధమహితాత్మ వివేకపు నూలిత్రాట న 

ల్లనం గుదియంగం బట్టను దలంచుచు ముక్తి కుపాయలాభ మే 

యనువును లేమికిన్‌ వగల నందెడు నాత్మలువో తలంపంగన్‌. 1226 
ప్రతి : అనఘ!= పుణ్యాత్మా! జిత+ఇంద్రియస్ఫురణులు +అయ్యున్‌= ఇంద్రియాల్ని (కోర్కెలు) జయించామనే స్పూర్తికలిగి 
ఉన్నవారైనా?ా చంచలము+ఐన= ఇటు అటు తిరిగే (కోర్మెలవైపు పరిగెత్తే) మానసంబు+అను= మనస్సు అనే; తురగంబున్‌= 


దశమస్కంధము - ఉత్తరభాగము 52/7 


గుర్రాన్ని బోధ= ఆత్మజ్ఞానంపొందిన; మహిత+ఆత్మ= గొప్పవైన రూపాలతో; వివేకము= తెలివి అనే; నూలి+త్రాటన్‌ = 
నూలుతో చేసిన తాడుతో; అల్లనన్‌= తిన్నగా కుదియన్‌+కన్‌+పట్టను తలంచుచున్‌= వశంలోకి తెచ్చుకోవడానికి; 
పట్టుకోదలచి; (సాధ్యపడక) ముక్తికిన్‌= మోక్షానికై ఉపాయలాభము = సాధించే మార్దపు లబ్ది ఏ+అనువును= ఏ త్రోవ; 
లేమికిన్‌= లేకపోవడాన్ని; తలంపన్‌+కన్‌= పరిశీలించగా (ఆలోచించగా); వగలన్‌+అందెడు = దుఃఖాన్ని పొందేవి; 
ఆత్మలు+పో! = జీవులే సుమా! 

తా: ఓ పరమేశ్వరా! ఇంద్రియాల్ని జయించామని అనుకొంటూన్నా - స్ధిత ప్రజ్ఞులు కానంతవరకూ-మనస్సు కోరికలతో 
చలిస్తూనే ఉంటుంది. కనుక స్వతంత్రంగా తిరుగుతూండే గుర్రాన్ని నూలిత్రాడుతో బంధించడం - ఎలా సాధ్యంకాదో అట్లే 
ఈ చంచలమైన మనస్సును వివేకంతో బంధించి, అధీనంలోకి తెచ్చుకోవాలి, అలా తెచ్చుకోలేకపోతే - మోక్షసాధనకు 
సరైన ఉపాయం (మార్గం) లభించక మానసికంగా దుఃభిస్తూనే ఉంటారు. 


“చపల స్వభావంతో ఉండేదీ, నిలుకడలేనిదీ, అయిన మనస్సు ఏయే విషయాలపై సంచరిస్తుందో ఆయాచోట్లనుండి దాన్ని 
మరలించి ఆత్మలోనే స్థాపితం చేయాలి. అంటే ఆత్మకు అధీనంగా చేయాలి” అన్నాడు గీతా ప్రవక్త (6 అధ్యా-26శ్లో). 


చ. గురుపదపంకజాతములు గొల్వని వారలువో మహాబ్ధి ని 
స్తరణకుం గర్జధారరహితంబగు నావను సంగ్రహించు బే 
హరి గతి భూరి దుస్తర భవాంబుధిలోన మునుంగుచుందు రం 
బురుహదళాక్ష! నీవు పరిపూర్ణుండవై తనరారంగా నొగిన్‌. 1227 


ప్రతి : అంబురుహదళ+అక్ష= తామరరేకులవంటి కన్నులు గలవాడా! నీవు; పరిపూర్ణుడవు+ఐ= పూర్ణస్వరూపుడవై; 
ఒగిన్‌= చక్కగా; తనరు +ఆరన్‌+కాన్‌= ఒప్పుతుండగా, గురు= గొప్పవైన; (నీపద పంకజాతములు = నీ పాదపద్మములు; 
కొలువనివారలు= సేవించనేరనివారు; మహా+అబ్టి= విశాలసముద్రమును; నిస్‌+తరణకున్‌= చక్కగా దాటడానిక్సి కర్ణధార 
రహితంబు+అగు= నావనడిపేవాడు లేని నావను= పడవను; సంగ్రహించు= స్వీకరించే (ప్రయాణించు); బేహరిగతి= 
వ్యాపారివలె; దుస్‌+తర= దాటశక్యంకాని; భవ+అంబుధిలోనన్‌= భవసాగరంలో; మునుగుచున్‌+ఉందురు= మునిగి 
పోతారుసుమా! 


తా : పద్మాక్షా! నీవు పరిపూర్ణుడవై ఉండగా, శ్రేష్టములైన నీ పాదపద్మాల్ని కొలువనివారు, చోదకుడులేని పడవనెక్కిన 
వ్యాపారివలె భవసాగరంలో మునిగిపోతారు సుమా! 

విశే ; గురుశబ్దానికి శ్రేష్టమైన అన్నది అర్థం. “గురువు అని కాదు. ఈ అధ్యాయమంతా విష్ణుకీర్తనమే. విష్ణువే పరమగురుడు. 
అతనివే పరమ (గురు) పాదములు. వ్యాపారి వెంబడి అతని సరుకులు, ధనం ఉంటుంది. వాని మునకలోవాడు, సరుకు, 


ధనం అన్ని పోతాయి. ఎవరెక్కినా మునుగుతారు. వ్యాపారినే ఉదాహరించడం ఇందువల్ల. కనుక అతడు మంచికర్ణధారి 
(నావికుణ్ణి) ఎంచుకోవాలి. భగవంతుడే మానవజీవిత నౌకాకర్ణధారి! 


తే. పుత్ర దార గృహ క్షేత్ర భూరివిషయ, ఘన సుఖాసక్తుం డగుచు నే మనుజుం డేని 
నర్థిం జరియించు వాండు భవాబ్ధిలోనం, జెంది యె న్నాళ్ళకును దరిం జేర లేండు. 1228 


528 శ్రీ మహాభాగవతము 


ప్రతి : ఏ మనుజుడు+ఏని= ఎంత గొప్ప మనుష్యుడైనా; పుత్రదారగ్భృహ క్షేత= కొడుకులని, భార్యఅని, ఇల్లని, పొలాలని; 
ఖూరివిషయ= గొప్పవైన అంశాలపట్లు ఘన సుఖ+ఆసక్తుడు +అగుచున్‌= మిక్కిలిగా సుఖానుభవచిత్తుడ్రై అర్ధిన్‌= మక్కువతో; 
చరియించువాడు = ప్రవర్తించేవాడు; భవ+అబ్ధిలోనన్‌= భవసాగరంలో; చెంది= ఉండి; ఎన్ని+నాళ్లకునున్‌= ఎన్నాళ్లైనా 
(ఏండ్లుగడచినా); దరిన్‌+చేరలేడు= ఒడ్డుకు చేరలేడు (భవబంధాలు తెంచుకోలేడు). 


తా: నా భార్య, నా కొడుకు, నా ఇల్లు, నా పొలం అంటూ వాటిమీద మమకారం పెంచుకొని, జీవించేవాడు 
ఈ భవసాగరంనుండి ఎన్నటికీ బయటకు రాలేడు. 


స్‌ జగతిపై బహుతీర్ధసదనంబు లనం గల్లి పుణ్యానువర్తనస్స్ఫురితు లఅగుచుం 
బాటించి నీ యందు బద్ధమత్సరములు లేక భక్తామరానోకహంబ 
వగు భవత్పాదాబ్బ్దయుగళంబు సేవించి భవపాశముల నెల్లం బాజందోలి 
సమమతులై యదృచ్చాలాభ తుష మేరు సమముగాం గై కొని సాధు లగుచుం 


తే. బాదతీర్థంబు గల మహాభాగవత జ, నోత్తమోత్తము లైనట్టి యోగివరుల 
వార కెప్పుడు సేవించువాండు వొందుం, బ్రవిమలానందమయ మోక్షపదము మథియు. 1229 


ప్రతి : జగతిపైన్‌= భూమిమీద; బహుతీర్థ సదనంబులు +అనన్‌+కగల్టి= అనేకాలైన తీర్ధాలకు నిలయాలు అనేలా; 
పుణ్య+అనువర్తన స్ఫురితులు +అగుచున్‌= పుణ్యాలను అనుష్టించడంచే (ఇతరులకు) స్ఫూర్తినిచ్చేవారై, బద్ధమత్సరములేక= 
ఈర్ష్చ్యాదులకు బద్దులుగాక (లొంగక); నీ+అందున్‌= నీయందే (భక్తిప్రపత్తి; పాటించి= లక్ష్యంగల్లి; భక్త= భక్తులకు; 
అమర +అనోకహంబవు= దేవతావృక్షమైన పారిజాతమవు; అయినట్టి; భవత్‌= నీయొక్క పాద +అబ్బయుగళంబు= 
పాదపద్మాలజంటను; 'సేవించి= ఆరాధించి; భవపాశములు +ఎల్లన్‌= భవబంధాలు అన్నీ పాజన్‌+తోలి= పరిగెత్తేలా 
తరిమి; సమమతులు+ఐ= సర్వప్రాణులపట్ల సమభావనకల వారై; యదృచ్చాలాభ= ఏది ప్రాప్తమో (లభించిన); 
ఆ, తుష= ఊక నే) మేరసమముగాన్‌= బంగారు పర్వతం లభించినంత తృప్తితో; కై+కొని= స్వీకరించి; సాధులు+అగుచున్‌= 
కోపస్వభావంలేనివారవుతూ; పాదతీర్ధంబుకల= కాళ్లను నీళ్ళచే కడిగిన మహాభాగవతజన= గొప్పభక్తులైనవారిలో; 
ఉత్తమ +ఉత్తములు +ఐనట్టి= శ్రేష్టులలో శ్రేష్టులైన; యోగివరులన్‌ వారక= యోగిశ్రేష్టుల్ని విడువక; ఎప్పుడున్‌= ఎల్లవేళలా; 
'సేవించువాడు= ఆరాధించేవాడు; ప్రవిమల+ఆనందమయ = స్వచ్చమైన ఆనందంతో కూడిన; మోక్షపదమున్‌= ముక్తిమార్గాన్ని 
పొందున్‌= పొందుతాడు; మరియు= ఇంకా... 


తా; శ్రేష్టులైన భాగవతులు (భక్తులు) అనేకాలైన పవిత్ర తీర్ధాలవలె 'సేవింపదగినవారు. వారి ఉనికి పవిత్ర తీర్ధరాజం. 
తమ పుణ్యప్రవర్తనలచే ఇతరులకు ఆదర్శమైనవారూ. ఈర్చ్యాదులులేనివారూ, నిన్ను ఆరాధించి భవబంధాలు తొలగినవారూ, 
ప్రాణికోటిపట్ల సమబుద్ధి కల్గినవారూ, ప్రాప్తించింది అతిహీనమైనా (ఉముక అయినా) బంగారంవలె స్వీకరించి తృప్తిపేవారూ, 
కోపతాపాలు లేనివారూ, తమ పాదజలాలు తీర్ధంగా గ్రహింపదగిన పుణ్యపాదులు. అటువంటి యోగివరులే సదాసేవ్యులు. 
వారిని సేవించినవారికి మోక్షపదవి లభింస్తుంది. 


వ. సత్తెన ప్రకృతివలన నుత్పన్నంబైన యీ జగత్తు సత్తు గావలయు; నది యెొట్లనినం గనకోత్పన్నంబులైన 
భూషణంబులు కనకమయంబు లయి కానంబడు చందంబున నని సాంఖ్యుండు వలికిన విని యద్వైతవాది 


దశమస్కంధము - ఉత్తరభాగము 529 


యిట్లను; నెయ్యది యుత్పన్నంబుగా దది సత్తును గా; దను వ్యతిరేకవ్యాప్తి నియమంబు నిత్యసత్యం బైన 
బ్రహ్మంబునందు. దర్మహతం బగుం గావునం బ్రపంచంబు మిథ్యయని నిరూపించిన నా ప్రపంచంబు 
బ్రహ్మవిశేషణంబై కార్య కారణావస్థలు గలిగియున్న యంతమాత్రంబున మిథ్య గా నేర; దా ప్రపంచంబునకుం 
గార్యకారణావస్థలు నిత్యంబులు గావున నవన్థాద్వయయుక్తంబయిన ప్రపంచంబు నిత్యం బనిన వెండియు 
నద్వైతి యిట్లను; బహు[గ్రంథప్రతిపాదితం బయిన జగన్నిథ్యాత్వంబు లేమి యెట్లనిన నదియునుం గర్మవశులైన 
జడుల నవిద్యా ప్రతిపాదకంబైన కుతర్మసమేతంబైన భారతి యంధపరంపరా వ్యవహారంబునం జేసి 
బ్రమియింపం జేయుం; గారణావస్థలయందును బ్రహ్మ విశేషణంబైన సూక్ష్మరూపంబునం బ్రపంచంబు 
సత్తెయుండు; సత్యంబు బాధాయోగ్యంబు గావున నీకు శేషంబయి యుండుం గావున నీవు దేహగతుందడైన 
దేహియందు నంతర్యామి వయ్యుం గర్మ్శఫలంబులం బొరయక గర్మఫలభోక్తయైన జీవునకు సాక్షిభూతంబవై 
యుందు; నట్ట నిన్ను నజ్ఞులైన మానవులు నిజకంఠలగ్నంబయిన కంఠికామణి నిత్యసన్నిహితంబై 
వెలుంగుచుండినను గానక వర్తించుతెజంగునం దమహృదయప ద్మృమధ్యంబున ననంతతేజో 
విరాజమానుండవై ప్రకాశించు నిన్నుం దెలియలేరు. సకల బ్రహ్మాండ నాయకుండవైన నీయందు శ్రుతులు 
ముఖ్యవృత్తిం బ్రవర్తించు నని (శుత్యధిదేవతలు నారాయణు నభినందించినతెజంగున సనందనుండు మహర్షుల 
కెజింగించిన ప్రకారం బని నారాయణర్ని నారదునకుం జెప్పిన న మృహాత్ముండు మజ్జనకుందైన వేదవ్యాస 
మునీంద్రునకు నుపన్యసించె; న య్యర్థంబు నతండు నాకుం జెప్పిన విధంబున నీకుం జెప్పితి. 
నీ యుపాఖ్యానంబు సకలవేదశాస్త్రపురాణేతిహాససారం; బుపనిషత్తుల్యంబు; దీనిం బఠించువారునువిను 
వారును, విగతకల్మషులై యిహపరసౌాఖ్యంబుల నొంది వర్తింతు; రని చెప్పిన శుకయోగీంద్రునకు రాజేంద్రుం 
డిట్లనియె. 1280 

ప్రతి : సత్తు+ఐన= సత్యమైన; ప్రకృతివలనన్‌= సృష్టివల్ల) ఉత్పన్నంబు +ఐన= పుట్టిన; ఈ జగత్తు= ఈ ప్రపంచం అంతా; 
సత్తుకావలయున్‌= సత్యమేకావాలి; అది+ఎట్లు+అనినన్‌= అదెలాగంటే; కనక +ఉత్పన్నంబులు +ఐన భూషణంబులు = 
బంగారంతో చేయబడిన ఆభరణాలు; కనకమయంబులు +అయి= బంగారంగానే; కానన్‌ +పడుచందంబునన్‌= 
కనబడేవిధానంగా అని; సాంఖ్యుండు పలికినన్‌= సాంఖ్య దర్శనకారుడు వాదించగ్గా; విని; అద్వెతవాది= జీవ, బ్రహ్మలు 
రెండూ ఒక్కటని వాదించేవాడు; ఇట్లు+అనున్‌= ఇలా; ఏ+అది+ఉత్పన్నంబు+కాదు= ఏది సృష్టించబడదో; అంటారు; 
అది సత్తును కాదు= అది సత్యంకాదు; అను; వ్యతిరేకవ్యాప్తి నియమంబు= వ్యతిరేకవ్యాప్తి అని పిలువబడే విధానం; 
నిత్యసత్యంబు+ఐన= ఎల్లప్పటికీ సత్యం అయిన; బ్రహ్మంబు+అందున్‌= బ్రహ్మ (భగవంతుని) యందు; తర్మహతంబు +అగున్‌= 
తర్మ వాదనా విధానం కుప్పకూల్తుంది; కావున; ప్రపంచంబు మిథ్య+అని= ఈ జగత్తు మిథ్య (బ్రహ్మసత్యం జగన్మిథ్యా 
జీవో బ్రహ్మైవ నాపరూ అని అద్వెత సిద్ధాంతం) అని; నిరూపించిన = నిరూపించగా; (తిరిగి అద్వెతవాదులకు వ్యతిరేకంగా 
వాదించేవారు దాన్ని ఖండిస్తూ) ఆ ప్రపంచంబు= ఆ జగత్తు బ్రహ్మవిశేషణంబు+ఐ= భగవద్విరచితమై; కార్యకారణ+ 
అవస్థలు = కారణం, భగవంతుడు, కార్యము జగత్తు అనీ రెండు దశలు; కలిగి+ఉన్న+అంత మాత్రమునన్‌= కల్లినంత 
మాత్రాన; మిథ్య= అసత్యం కానేరాదు; ఆ ప్రపంచంబునకున్‌= ఆ జగత్తుకు; కార్యకారణ +అవస్థలు= సృష్టించేది-కారణం; 


530 శ్రీ మహాభాగవతము 


సృష్టింపబడింది-కార్యం-- అనే దశలురెండూ; నిత్యంబులు= ప్రతిక్షణం జరిగేవి; కావున; అవన్థాద్వయ = పైరండుదశలచే; 
యుక్తంబు+అయిన= కూడి ఉన్న ప్రపంచంబు నిత్యంబు +అని= సిద్ధాంతీకరించగా; వెండియున్‌= మళ్లీ; అద్వైతి= 
అద్వైతాన్ని వాదించేవాడు; ఇట్లు+అనున్‌= ఇలా అంటున్నారు; బహుగ్రంథ= అనేక గ్రంథాల్లో; ప్రతిపాదితంబు +అయిన = 
ప్రతిపాదింపబడిన (ప్రతిష్టింపబడిన); జగత్‌ +మిథ్యాత్వం లేమిన్‌= జగత్తు మిథ్య అనే సిద్దాంతం లేకపోవుట అనేది; 
ఎట్లు+అనినన్‌= ఎలా కుదురుతుందంటే; అదియునున్‌= అదికూడా; కర్మవశులైన= కర్మలు చేయుటలో మునిగిన; 
జదులన్‌= జడులలో; అవిద్యా ప్రతిపాదకంబు +అయిన = అజ్ఞానంచే చెప్పబడిన; కుతర్మసమేతంబు+అయిన = చెడ్డ్దవాదనలతో 
నిండిన; భారతి= చదువు అంధపరంపరావ్యవహారంబునన్‌= ఒక గుడ్డివానిసహాయాన్ని తీసుకొని మరొక గుద్దివాడు 
నడిచిన విధంగా; చేసి= విధానంలో జరిగి; భ్రమియింపన్‌+చేయున్‌= భ్రాంతిని కల్గిస్తుంది; కారణ+అవస్థల+అందును = 
కారణరూపమైన దశలో; బ్రహ్మవిశేషణంబు +అయిన = భగవంతుని రచనగా (అనుగ్రహంగా); ప్రపంచంబు= జగత్తు; 
సూక్ష్మరూపంబునన్‌= అతిలఘు (సూక్ష్మరూపంలో; సత్తు= సత్యమై; ఉండున్‌= ఉంటుంది. (అసత్తు, మిథ్యకాదు); 
సత్యంబు= ఈ సత్తు బాధాయోగ్యము= బాధించుటకు సరిపడునది (జగత్తు బాధాకారకం, ముక్తి ఆనందదాయకం, 
కావున; నీకున్‌= ఓ భగవంతుడా!) నీకు, శేషంబు +అయి+ఉందడున్‌= నీకు సంబంధించినదై మిగిలి ఉంటుంది; (భగవంతుడు 
శేషి జీవుడు శేషుడు). కావున; నీవు; దేహగతుండు +ఐన దేహి+అందున్‌= శరీరస్వరూపంతో ఆచ్చాదితమైన ప్రాణి(ఆత్మ్స్యయందు; 
అంతర్‌ +యామివి+అయ్యున్‌= లోపల చరించువాడివైనా? కర్మఫలంబులన్‌+పొరయక= దేహిచేసే కర్మలవల్ల కలిగిన 
పుణ్యపాప ఫలాలు పొందక; అంటుకొనక; కర్మఫలభోక్త+ఐన = తానుచేసిన కృతాకృతకర్మల ఫలితాలైన పాప, పుణ్యాలను 
అనుభవించ వలసిన; జీవునకు= ప్రాణికి (ఆత్మకు); సాక్షీభూతంబవు+ఐ= సాక్ష్యంగా నిలిచినవాడవై; ఉందువు; అట్టి 
నిన్నున్‌= అలాంటి నిన్ను (భగవంతుని); అజ్జులు+ఐన మానవులు = మూర్చులు (జ్ఞానళూన్యులైన) మనుష్యులు; నిజ 
కంఠలగ్నంబు+అయిన= తనమెడకు వేయబడిన; కంరికామణి= కంఠహారంలోని మణి; నిత్యసన్నిహితంబై= ఎప్పుడూ 
చాలాదగ్గరగా ఉండి; వెలుగుచున్‌+ఉండినను= ప్రకాశిస్తూ ఉన్నా కానక వర్తించు తెజంగునన్‌= కనపడకుండా 
ప్రవర్తించేవిధంగా; తమ హృదయ పద్మమధ్యంబునన్‌= తమ పద్మాలవంటి హృదయాలనడుమ; అనంత తేజో 
విరాజమానుండవు+ఐ= అంతులేని తేజస్సుచే వెలిగేవాడవై; ప్రకాశించు= మెరుస్తూఉన్న నిన్నున్‌ +తెలియలేరు= నిన్ను 
చూడలేరు; సకల బ్రహ్మ+అండ నాయకుండవు+ఐన = సమస్తలోకాలకూ అధినాథుడవు ఐన; నీ+అందున్‌= నీలో; 
(శుతులు= వేదాలు; ముఖ్యవృత్తిన్‌= విశిష్టమైన అర్థవివరణ వృత్తిలో; ప్రవర్తించున్‌+అని= పనిచేస్తాయి అని; 
(శుతి+అధిదేవతలు= వేదరూపులయిన అధిష్టానదేవతలు; నారాయణున్‌ +అభినందించిన = శ్రీమహావిష్ణువును నుతించిన 
(పొగడిన); తెజింగును= విధాన్ని సనందనుడు= సనందనుడు అనే (బ్రహ్మ మానసపుత్రుడైన) బుషి మహర్ష్నులకున్‌+ 
ఎజింగించిన= మహర్షులకు తెలిపిన; ప్రకారంబు= విధం; అని, నారాయణ+బుషి= నారాయణుడదనే ముని; 
నారదునకున్‌ +చెప్పిన = నారదమహర్షికి చెప్పగా? ఆ+మహా+ఆత్ముండు= ఆ మహానుభావుడు; మత్‌+జనకుండు+ఐన = 
నా తండ్రిగారైన; వేదవ్యాసముని+ఇంద్రునకున్‌= వ్యాసమహర్షికి;ి ఉపన్యసించెను= దగ్గరకు తీసుకొని చెప్పాడు; 
ఆ+అర్థంబున్‌+అతండు= ఆ విషయాన్ని మా తండ్రి వ్యాసుడు; నాకున్‌+చెప్పిన విధంబునన్‌= నాకు చెప్పిన పద్ధతిలో; 
నీకున్‌ +చెప్పితిని= (ఓ పరీక్షిన్మహారాజా!) నీకు చెప్పాను; ఈ ఉప+ఆఖ్యానంబు = ఈ ఉపకథ; సకల వేద, శాస్త్ర, 
పురాణ+ఇతిహాససారంబు= సమస్తమైన వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలు మొదలైన వాటి సారాంశం; 
ఉపనిషత్‌+తుల్యంబు= ఉపనిషత్తులతో సమానం; దీనిన్‌+దీన్నిపఠించేవారును; వినువారును= ఈ శ్రుతిగీతలు చదివేవారు, 


దశమస్కంధము - ఉత్తరభాగము 531 


వినేవారు; విగతకల్మషులు +ఐ= పాపరహితులై (పవిత్రులై) ఇహపర సౌఖ్యంబులన్‌+ఒంది= ఇహలోక, పరలోక సుఖాలు 
పొంది; వర్తింతురు= ఉంటారు; అని, చెప్పిన; శుకయోగి+ఇంద్రునకున్‌= యోగులలో శ్రేష్టుడైన శుకమహర్సికి; 
రాజ+ఇంద్రుడు = రాజగ్రేష్టుడైన పరీక్షిత్తు ఇట్లు+అనెను= ఇలా అన్నాడు... 


తా : సత్యమైన ప్రకృతివలన పుట్టిన ఈ ప్రపంచం అంతా సత్యం కావాలి. బంగారంతో చేసిన ఆభరణాల్లో బంగారమే 
ఉంటుందిగదా! అని సాంఖ్యులు వాదిస్తారు. సృష్టించబడనిది సత్యం కాదు. వ్యతిరేకవ్యాప్తి నియమం ప్రకారం ఇది 
కుదరదు. నిత్యసత్యబ్రహ్మంలో తర్మం కుప్పకూలుతుంది. ప్రపంచం మిథ్య, సత్యంకాదని అద్వైతులు పైసాంఖ్యవాదాన్ని 
ఖండిన్తారు. ఈ జగత్తంతా బ్రహ్మవిరచితం అయితే కార్యకారణ సిద్ధాంతం ప్రకారం కారణుదైన భగవంతుడున్నపుడు, 
కార్యమైన జగత్తు ఉన్నట్టెకదా! అపుడు జగత్తు మిథ్య ఎలా అవుతుంది? అని తిరిగి సాంఖ్యులు ఖండిస్తారు. 
బహు[గ్రంథప్రతిపాదితమైన జగన్మిథ్యావాదం అబద్ధం ఎలా అవుతుంది అని అద్వైతులు వాదిస్తారు. కర్మవశులైన జడులు 
అవిద్యవల్ల చెడ్డ్దవాదనలతో కుతర్మం సాయంతో అంధులు పరంపరగా స్వీకరించే అజ్ఞానంవలె ఒక గ్రంథంనుంది మరోగ్రంథానికి 
అద్వైతభావనను అందించుకుంటారు. అంతేగాని, పుస్తకాల్లో ఉందని జగన్మథ్య అనడం కుదరదని, సాంఖ్యులు మొదలైనవారు 
అద్వైతాన్ని ఖండిస్తారు. 


కారణ రూపమైన భగవంతుని రచనగా ఈ సృష్టి సూక్ష్మరూపంలో ఉంటుంది. స్థూలంగా అంతా మిథ్యే. జగత్తు 
బాధాకారకం. (ముక్తి ఆనందకారకం,) కాబట్టి, ఓ భగవంతుడా! ఈ సృష్టి నీకు శేషభాగమే. జీవుల ఆత్మలలో అంతర్వామివైన 
నీకు దేహిచేసే కర్మలవల్ల లభించే పాపపుణ్యాలు అంటవు. వాటిని అనుభవించవలసిన దేహికి సాక్ష్యంగా మాత్రం 
నిలుస్తావు. అలాంటి నిన్ను ప్రాణులు జ్ఞానశూన్యులై గుర్తించలేరు. కంఠానికి అతికినట్టుండే ఆభరణంలోని మణి నిత్యం 
ప్రకాశిస్తున్నా అది మెడలో వేసుకున్నవాడికి కనపడనట్టు వారి హృదయపద్న్మాల్లో ప్రకాశించే నిన్ను వాళ్లు దర్శించలేరు. 
బ్రవ్మాండానికి అధినాయకుడవైన నిన్నే వేదార్థాలు వివరిస్తాయని శ్రుతులు మహావిష్ణువును అభినందించిన విధాన్ని సనందన 
బుషి మహర్షులకు చెప్పాడని నారాయణుడనే బుషి నారదునికి చెప్పాడు. నారదుడు వేదవ్యాసునికి దాన్ని చెప్పగా 
మాతండ్రి వ్యాసుడు నాకు చెప్పినదాన్ని పరీక్షిన్మహారాజా! నీకు చెప్పాను. ఇది వేద, శాస్త్ర పురాణేతిహాససారం. ఉపనిషత్తులతో 
సమానమైన రహస్యం. దీన్ని విన్నవారికీ, పఠించినవారికీ సకలశుభాలు కల్గుతాయని, పాపాలు నశిస్తాయనని శుకమహర్షి 
చెప్పాడు. అది విని పరీక్షిత్తు శుకునితో ఇలా అన్నాడు. 


+ పరీక్షిత్తునకు శుకయోగి విష్ణు సేవా ప్రాశస్త్యంబు సెప్పట 
మ. మునినాథోత్తమ! దేవమానవులలో ముక్కంటి సేవించు వా 
రనయంబున్‌ బహువస్తుసంపదల సౌఖ్యానందులై యుండ న 
వ్వనజాతాక్షు రమామనోవిభుని శశ్వద్భక్తి సేవించు స 
న్మునివర్యుల్‌ గడుం బేద లౌటకుం గతంబున్‌ నా కెజింగింపవే. 1231 
ప్రతి : మునినాథ+ఉత్తమ= ఓ మునీంద్రా! ముక్కంటి(ని)= మూడుకన్నులు కలవాడైన శివుణ్ణి; 'సేవించువారు= కొలిచేవారు; 


అనయంబున్‌= ఎల్లవేళలా? బహువస్తుసంపదల= అనేక సంపదలతో; సౌఖ్య+ఆనందులు+ఐ= ఎల్లవేళల ఆనందం 
కలవాళ్లె, ఉండగా; ఆ+వనజాత +అక్షు(న్‌) ఆ పద్నాక్షుణ్ణి; రమా మనోవిభునిన్‌= లక్ష్మీదేవీ మనోనాథుడైన విష్ణువును; 


532 శ్రీ మహాభాగవతము 


శశ్వత్‌ +భక్తి= ప్రకాశించే భక్తితో; సేవించు సత్‌+మునివర్యుల్‌= కొలిచే శ్రేష్టలైనమునులు; కడున్‌ +పేదలు +బెటకున్‌= 
మిక్కిలి పేదవారు అగుటకు; కతంబున్‌= కారణాన్ని నాకున్‌+ఎటింగింపవు+ఏ? = నాకు తెలుపవయ్యా! 


తా: ఓ ముని్రేష్టుడా! శివారాధకులు సదా సకలైశ్వర్యాలతో, సుఖసంతోషాలతో ఉంటారు. విష్ణువును కొలిచేవారు 
ఎల్లపుడు బీదవారై ఉంటారు. దీనికి కారణమేమిటో తెలుపమని పరీక్షిత్తు కోరినాడు. 


సీ నావుడు శుకయోగి నరనాథుం గనుంగొని విను మెఠటింగింతుం దద్విధము దెలియ 
ఘనశ క్తిసహితుండు కాలకంధరుండు దా వినుతగుణత్రయాన్వితుండు గాన 
రాగాదియుక్తమై రాజిల్లుసంపద లాతనిం గొలుచువా రందుచుందు; 
రచ్యుతుం బరము ననంతు గుణాతీతుం బురుషోత్తముని నాదిపురుషు ననఘు 


తే. నర్ధి భజియించువారు రాగాది రహితు, లగుచు దీపింతు రెంతయు ననఘచరిత! 
ధర్మనందనుం డశ్వమేధంబు సేసి, పిదప సాత్తికకథనముల్‌ ప్రీతితోడ. 1282 


ప్రతి : నావుడు= అనగావిని; శుకయోగి; నరనాథున్‌+కనుగొని= పరీక్షిత్తును చూచి; తద్‌+విధము తెలియన్‌= ఆ వివరం 
తెలిసేలా ఎటింగింతున్‌= చెపుతాను, వినుము; ఘనశక్తిసహితుండు= గొప్ప శక్తిమంతుడైన; కాలకంధరుడు= నల్లని 
కంఠంగలవాడు= శివుడు; తాన్‌= తాను స్వయంగా; వినుత గుణత్రయ +అన్వితుడు = పొగడదగిన సత్వరజస్తమోగుణాలతో 
కూడుకొన్నవాడు; కనుక; రాగ+ఆదియుక్తము+ఐ = (ప్రేమాదులతో; రాజిల్లు= ప్రకాశించే; సంపదలు = ఐశ్వర్యాలు; 
ఆతనిని కొలుచువారు= ఆయనను సేవించేవారు; అందుచున్‌+ఉందురు= పొందుతూ ఉంటారు; (ఇక) అచ్యుతున్‌= 
నాశనంలేనివాణ్ణి; పరమున్‌= శ్రేష్టుణ్ణి; అనంతున్‌= అంతములేనివాణ్ణి; గుణ +అలీతున్‌= త్రిగుణములకు సంబంధములేని 
వాణ్ణి (గుణరహితుణ్ణి; అనఘు= పాపరహితుణ్ణి; ఆదిపురుషున్‌= సృష్ప్టాదిలో ఉన్నవాణ్ణి; పురుష+ఉత్తముని= పురుషులలో 
గ్రేష్టుణ్ణి; అర్ధి= (ప్రేమతో; భజియించువారు= సేవించేవారు; రాగ+ఆది రహితులు= అనురాగాదులు లేనివారు; అగుచున్‌= 
అవుతూ] ఎంతయున్‌= మిక్కిలిగా; దీపింతురు= ప్రకాశిస్తారు; ధర్మనందనుడు= ధర్మరాజు; అశ్వమేధంబు+చేసి= 
అశ్వమేధయాగం చేసినవాడై; పిదప= తరువాత; సాత్వికకథనముల్‌= సాత్వికమైన కథలు; ప్రీతితోడ= ఇష్టంగా... 

తా : మహారాజా! నీవడిగిన ప్రశ్నకు వివరంగా సమాధానం చెపుతాను. శివుడు శక్తిమంతుడు. త్రిగుణాన్వితుడు. 
రాగాధీనుడు. (వీతరాగుడు కాడు). కనుక సంపదల్ని అతణ్ణి కొలిచేవారికి అనుగ్రహిస్తాడు. విష్ణువేమో అనంతుడు, 


గుణాతీతుడు, అనఘుడు, ఆదిపురుషుడు. అతణ్ణి 'సేవించువారు అతనివలెనే రాగాదివ్యక్తులుకాక వీతరాగులు. అట్టివారే 
పురుషోత్తముని సేవిస్తారు. వారికి (ద్రవ్యసుఖాలు అక్కరలేదు. ధర్మనందనుడు యాగంచేసి, ప్రియంగా కథలు వింటున్నప్పుడు 


ఉ. నారదసంయమీంద్రు వలనన్‌ వినుచుండి యనంతరంబ పం 
కేరుహనాభుం జూచి యడిగెం దగ నిప్పుడు నీవు నన్నునిం 
దారిన భక్తిమై నడిగినట్ల యతండును మందహాస వి 
స్ఫార కపోలుండై పలికెం బాండుతనూభవుతోడం జెచ్చెరన్‌. 1233 


ప్రతి: (ధర్మరాజు) నారద సంయమి+ఇంద్రువలనన్‌= నారద మునిశ్రేష్టునివలన; వినుచున్‌+ఉండి; అనంతరంబు = 
తరువాత; పంకేరుహనాభున్‌+చూచి = పద్మగర్భుడైన శ్రీకృష్ణుణ్లి చూచి; ఇప్పుడు, నీవు= ఓ పరీక్షిన్మహారాజా!; నన్నున్‌ 


దశమస్కంధము - ఉత్తరభాగము 533 


(శుకుణ్జి); నిండారిన= నిండుగా; భక్తిమైన్‌= భక్తితో, అడిగినట్లు, తగన్‌= చక్కగా; అడిగెన్‌= అడిగాడు; అతండును= 
శ్రీకృష్ణుడుకూడా; పాండుతనూభవుతోడన్‌= పాండురాజకుమారుదైన ధర్మరాజుతో; మందహాస విస్సార కపోలుడు +ఐ= 
చిరునవ్వుతో వికసించిన చెక్కిళ్లు కలవాడై; పలికెన్‌= చెప్పాడు. 


తా: ఓ పరీక్షిన్మహారాజా! నీవు నన్ను నిండు భక్తితో ఎలా ప్రశ్నించావో అదేరీతిగా ధర్మరాజు శ్రీకృష్ణుని ప్రశ్నించగా, 
కృష్ణుడు చిరునవ్వుతో ఇలా పలికాడు. 


సీ. వసుమతీనాథ! యెవ్వనిమీంద నా కనుగ్రహబుద్ధి వొడము నా ఘనుని విత్త 
మంతయుం గ్రమమున నపహరించిన వాండు ధనహీనుం డగుచు సంతాప మంద 
విడుతురు బంధు ల వ్విధమున నొందిలి యై చేయునది లేక యఖీలకార్య 
భారంబు లుడిగి మద్భక్తులతో మైత్రి నెజపుచు విజ్ఞాననిరతుం డగుచుం 


తే. బిదప వాం డవ్యయానందపదము నాత్మ, నెజింగి సారూప్యసంప్రాప్తి నెలమి నొందుం 
గాన మత్సేవ మిగుల దుష్కర మటంచు, వదలి భజియింతు రితరదేవతల నెపుడు. 1284 


ప్రతి ; వసుమతీనాథ!= ఓ ధర్మరాజా! ఎవ్వనిమీదన్‌= ఏ వ్యక్తిమీద; నాకున్‌+అనుగ్రహబుద్ధి= నాకు (కృష్ణునికి) 
దయాబుద్ది; పొదడమున్‌= కలుగుతుందో; ఆ ఘనుని= ఆ మహానుభావుని యొక్క విత్తము+అంతయున్‌= సంపదలన్నిి 
క్రమమునన్‌= వరుసగా అపహరించినన్‌= స్వీకరించగా వాడు; ధనహీనుడు +అగుచున్‌= బీదవాడు అవుతూ; 
సంతాపము+అందన్‌= దుఃఖీస్తుండగా; బంధువులు విడుతురు= చుటాలు దూరం అవుతారు; ఆ+విధమునన్‌= అలాగా; 
ఒందిలి+ఐ= దీనుడై; చేయు+అదిలేక= చేసేది ఏమీలేక; అఖిల కార్యభారంబులు +ఉడిగి= అన్ని పనుల ఒత్తిడులు తగ్గి; 
మత్‌+భక్తులతోన్‌= నా భక్తులతో; మైత్రి నెజిపుచున్‌= స్నేహాన్ని పాటిస్తూ విజ్ఞాన నిరతుడు +అగుచున్‌= విశిష్టమైన 
భగవత్‌ జ్ఞానంపట్ల (తెలివిని) ఆసక్తుడు అవుతూ; సంపాదించడం; అభిరుచి కల్లి; పిదపన్‌= తరువాత; వాడు, అవ్యయ+ఆనంద 
పదమును= తరగని ఆనందస్థితిని; ఆత్మన్‌+ఎటిగి= తన హృదయంలో తెలిసి (స్టిరపరచికొని) సారూప్య= భగవంతుని 
రూపంవంటి రూపం యొక్క సంప్రాప్తిన్‌= లాభాన్ని ఎలమిన్‌+ఒందున్‌= సంతోషంగా(తృప్తిని) పొందుతాడు; కాన = 
కాబట్టి; మత్‌+సేవ= నన్ను కొలుచుట; మిగుల దుష్మరము+అట +అంచున్‌= బాగా కష్టం అంటూ; (నన్ను); వదలి; 
ఎపుడున్‌ ఇతర దేవతలన్‌= సదా వేరేదేవుళ్లను; భజియింతురు= కొలుస్తారు. 


తా: ఓ ధర్మరాజా! ఎవ్వరిమీద నాకు అనుగ్రహం కలుగుతుందో అతని సంపదలన్ని హరించి నిర్ధనుణ్ణి చేస్తాను. అపుడు 
బంధుమిత్రాదులు అతనికి దూరమై, దుఃఖితుడై సమస్తకార్యాలు వదిలి, నాభక్తులతో స్నేహంచేసి జ్ఞానియె, ఆనందపదవి 
పొంది, సారూప్యముక్తిని పొందుతాడు. అందుకే కష్టాలు, బీదరికం ఉంటాయని జనులు నా సేవ వదిలి, ఇతరదేవతలను 
సేవిస్తారు. 


విశే : సంపదలు కలవారు భోగభాగ్యాలు అనుభవిస్తూ భగవంతుణ్ణి స్మరించరు. కష్టాలు వచ్చినపుడే భగవంతుడు 
జ్ఞాపకం వస్తాడు. ధనికుడు ధనంతో భోగాలేకాక ధనవృద్ధికోసంచేసే పనులతో వ్యగ్రుడై భగవన్నామం మరుస్తాడు. ఇది 
భగవంతుని సందేశం. అందుకే తాను తనభక్తులు బీదవారిగా ఉన్నా ఇష్టపడతాడు. భక్తి నిరతికొరకు సంపదలు తొలగిస్తాడని 
భగవంతునిలీలలో అది ఒకటని తాత్పర్యం. 


534 శ్రీ మహాభాగవతము 


క. సేవింప వారు దమకుం, గావించిన శోభనములు గని నిజములుగా 

భావించి వారి మజతురు, భావములం గృతఘ్నవృత్తిపని తమ పనిగన్‌. 12385 
ప్రతి : సేవింపన్‌= భక్తులు ఇతరదేవతలను కొలువగా; వారు= ఆ దేవతలు; తమకున్‌= తమకు; కావించిన శోభనములు= 
చేసిన శుభాలు; కని= చూచి; నిజములుగా భావించి= యథార్థము అని తలచి; భావములన్‌= మనస్సులలో; వారిన్‌ = 
ఆ దేవతలను; మజతురు= మరచిపోతారు. కృతఘ్నవృత్తిపని= పొందిన సహాయాన్ని మరచిపోయేపని, తమపని +కన్‌ = 
తమ నిత్యకృత్యంగా... 
తా : నన్ను వదలి, ఇతర దేవతలను కొలిచి, వారిచ్చే సంపదలను నిజమని భావించి ఆ దేవతల్ని మరచిపోయారు. మరచి 
పోయే (కృతఘ్నత) పనియు తమ నిత్యకృత్యంగా 
క. మెలంగుచు నుందురు; దీనికిం, గలదొక యితిహాస మిపుడు గైకొని నీకుం 

దెలియంగం జెప్పెద దానన, యలవడు నీ వడుగు ప్రశ్న కగు నుత్తరమున్‌. 1236 
ప్రతి : మెలంగుచున్‌+ఉందురు= ప్రవర్తిస్తుంటారు; దీనికిన్‌= ఇందుకు సంబంధించిన; ఒక+ఇతిహాసము= ఒక కథ; 
ఇపుడున్‌+కైకొని= ఇపుడు స్వీకరించి, నీకున్‌+తెలియన్‌+కన్‌= నీకు తెలిసేలా చెప్పెదన్‌= చెపుతాను; దానన్‌ +అ= 
దానితోన్వే నీవు+అడుగు ప్రశ్నకున్‌= నీవు ఇంతకు ముందు అడిగిన ప్రశ్నకు; అగు= అయినట్టి ఉత్తరమున్‌= సమాధానం; 
అలవడున్‌= లభిస్తుంది. 
తా : మెలగుతూ ఉంటారు; ఇందుకు సంబంధించిన ఒక ఇతిహాసాన్ని నీకు చెప్తాను. దానితో నీవడిగిన ప్రశ్నకు తగిన 
సమాధానం లభిస్తుంది. 


$ శివద్రోహంబు సేయంబూనిన వృకాసురుండు విష్షుమాయచే మడియుట * 
క. శకుని యను దైత్యుతనయుండు, వృకుం దనువాం డొకండు దుర్వివేకుండు సుజన 
ప్రకరముల నలంపం దెరువున, నొకనాం దొదిగుండి దివ్యయోగిం గడంకన్‌. 1237 


ప్రతి : శకుని+అను దైత్యతనయుడు= శకుని అనిపేరుగల రాక్షస కుమారుడు; వృకుండు+అనువాండు +ఒకడు = వృకుడు 
అనేపేరుగలవాడు; దుర్‌+వివేకుండు= చెడ్డ బుద్ధికలవాడు; సుజన ప్రకరములన్‌+అలపన్‌= సజ్జనుల సమూహాన్ని 
బాధించడానికి; తెరువునన్‌= ఉపాయంగ్యా ఒదిగి+ఉండి= దాగి ఉండి ఒకనాండు; దివ్యయోగిన్‌= దేవబుషి అయిన 
నారదుణ్ణి; కడంకన్‌= ప్రయత్నపూర్వకముగా... 


తా ; శకుని అనే పేరుగల రాక్షసునికొడుకు వృకాసురుడు సజ్జనసంతాపకారియై, చాలా ఉపాయంగా, దాగి ఉండి; 
ఒకనాడు నారద మహర్షి కనబదగా 


వ. కనుంగొని. 1288 
ప్రతి : కనున్‌+కొని= చూచి... 


క. కరములు ముకుళించి 'మునీ, శ్వర ! నారద! లలితధీవిశారద ! నన్నున్‌ 
గరుణించి యాన తీ శుభ, కరు లగు హరిహరహిరణ్య గర్భులలోనన్‌ 1239 


దశమస్కంధము - ఉత్తరభాగము 535 


ప్రతి : కరములు ముకుళించి= చేతులు జోడించి; ముని+ఈశ్వర! = ఓ ముని్రేష్టుడా! నారదా!; లలిత ధీవిశారద= 
మనోహరమైన బుద్ధికుశలత కలవాడా!; నన్నున్‌+కరుణించి= నన్ను దయతలచి; ఆనతి+ఈన్‌= ఆజ్ఞ ఇమ్ము; 
శుభకరులు +అగు = శుభాలనిచ్చే; హరి, హర, హిరణ్యగర్భులలోనన్‌= విష్ణు, శివ, బ్రహ్మలలో... 


తా: వృకుడు చేతులు మోడ్చి నారదునితో “ఓ మునీశ్వరా! వివేకివైన నీవు నా మీద దయతో చెప్పవయ్యా! (బ్రహ్మ విష్ణు 
మహేశ్వరులలో 


ఆ. కడంగి కొలువ శీఘ్రకాలంబులోనన, యిష్టమైన వరము లిచ్చునట్టి 
దైవ మెవ్వం డనిన దానవుం గనుంగొని, మునివరుండు పలికె ముదముతోడ. 1240 


ప్రతి : కడగి= పూని; కొలువన్‌= ఆరాధించగా; శీఘ్రకాలంబులోనన్‌+అ= అతిత్వరితంగానే; ఇష్టము+ఐన, వరములు= 
కోరిన వరాలు; ఇచ్చునట్టి దెవము+ఎవ్వడు +అనినన్‌= ఇచ్చే దైవం ఎవరు అనగా; దానవున్‌+కనుగొని= వృకుణ్ణిచూచి; 
ముని వరుండు= ముని ్రేష్టుడైన నారదుడు; ముదముతోదన్‌= సంతోషంగా; పలికెన్‌= చెప్పాడు. 


తా : శ్రద్ధగా పూజిస్తే ఈ క్రిమూర్తుల్లో ఎవరు శీఘ్రంగా భక్తులకు కోరినకోర్కెలు తీరుస్తారని వృకుడు అడుగగా నారదుడు 
సంతోషంగా ఇలా అన్నాడు. 


వ. వినుము; దుర్గుణసుగుణంబులలో నొక్కటి యెచ్చటం గలుగు నచ్చట నా క్షణంబ కోప ప్రసాదఫలంబులు 
సూపువాం దడమ్మువ్వురయందు ఫాలలోచనుం డివ్విధంబుం దెలిసినవారై బాణాసుర దశకంధరులు సమగ్ర 
భక్తియుక్తులై సేవించి యసమాన సామ్రాజ్య వైభవంబుల నొంది ప్రసిద్ద్ధులై; రట్లుగాన నీవున మహాత్ముని 
'సేవింపు; మతనివలన నభిమతఫలంబులు వేగంబ ప్రాప్తం బయ్యెడినని చెప్పిన నతం డా క్షణంబ. 1241 


ప్రతి : వినుము= వృకాసురా! వినుము; దుర్‌+గుణ; సుగుణంబులలోన్‌ = దుర్గుణ సుగుణాలలో; ఒక్కటి= ఏదైనా; 
ఎచ్చటన్‌+కలుగున్‌= ఎక్కడ ఉంటే; అచ్చట= అక్కడ; ఆక్షణంబు+అ= తత్‌క్షణమే; కోప, ప్రసాద= కోపమును; 
అనుగ్రహమును; ఫలంబులు చూపువాడు= ఫలితాలుగా ఇచ్చేవాడు (చూపువాదు); ఆ+మువ్వురి+అందున్‌= ఆ ముగ్గురు 
మూర్తులలో; ఫాలలోచనుండు= (నుదుట కన్నుకలవాదు, శివుడు; ఈ+విధంబున్‌= (ఈ సత్వర ఫలమందించే లక్షణంకల 
శివుణ్ణి) తెలిసినవారై= తెలుసుకొని; బాణ+అసుర, దశకంధరులు= బాణాసురుడు; రావణాసురుడు; సమగ్రభక్తియుక్తులు+ఐ = 
నిండు భక్తిని కలిగినవార్రె సేవించి= ఆరాధించి; అసమాన సామ్రాజ్య వైభవంబులన్‌= సాటిలేని విశాల రాజ్యములను; 
రాచరిక వైభవాన్ని ఒంది= పొంది; ప్రసిద్ధులు +ఐరి= ప్రఖ్యాతిగాంచినారు; అట్లుకాన నీవు ఆ+మహా+ఆత్ముని= కాబట్టి 
నువ్వు ఆ శివుణ్ణి; సేవింపుము= ఆరాధించుము; అతనివలనన్‌= ఆయన నుండి; అభిమత ఫలంబులు= ఇష్టమైన కోర్కెలు 
ఫలించుట; వేగంబు+అ= వేగంగానే; ప్రాప్తంబు +అయ్యెడిన్‌= పొందడం జరుగుతుంది; అని చెప్పినన్‌= అని చెప్పగా; 
అతండు+అక్షణంబు +అ= వృకాసురుడు అదే నిమిషంలోనే... 


తా ఏ నారదుడు - “తన భక్తులలో దుర్గుణమైనా సుగుణమైనా, కనబడితే అదే నిమిషంలో నిగ్రహం, అనుగ్రహం 
(దుర్గుణములకు కోపము, సుగుణములకు అను[గ్రహరలితో స్పందించే వాడు త్రిమూర్తులలో శివుడొక్కడే. ఫాలలోచనుని 
అనుగ్రహం కోరి, బాణాసుర, రావణాసురాది రాక్షసులు సామ్రాజ్యవైభవాలు ఆయన అనుగ్రహంతో పొందినారు. కాబట్టి, 
నువ్వు ఆయనను ఆరాధించు. నీ కోరిక వేగంగా ఈదేరుతుంది” అని చెప్పినాడు. 


536 శ్రీ మహాభాగవతము 


బ్ర 


దీపించు కేదారతీర్థంబునకు నేగి యతిసాహసాత్మకుం డగుచు నియతి 
లోకముల్‌ వెజంగంద నా కాలకంధరు వరదుని నంబికావరునిం గూర్చి 
తన మేనికండ లుద్దండుండై ఖండించి యగ్ని కాహుతులుగా నలర వేల్చి 
దర్పకారాతి ప్రత్యక్షంబు గాకున్న జడియక సప్తవాసరమునందుం 


తే. బూని తత్తీర్ధమునం గృతన్నానుం డగుచు, వెడలి మృత్యువుకోజనా వెలయునట్టి 
గండ్రగొడ్డంటం దన మస్తకంబు దునుము, కొనంగం బూనిన న య్యగ్నికుండమునను. 1242 


ప్రతి : దీపించు= ప్రకాశించే; కేదార తీర్ధంబునకున్‌= కేదారమనే పేరుగల తీర్థానికి; ఏగి= వెళ్లి అతి సాహస+ఆత్మకుండు+ 
అగుచున్‌= మిక్కిలిగా సాహసాలుచేసే బుద్ధిగలవాడవుతూ; నియతిన్‌= నియమంతో; లోకముల్‌ వెజంగు +అందన్‌= 
ప్రపంచమంతా భయపడగా; ఆ కాలకంధరున్‌= ఆ శివుణ్ణి (నల్లని కంఠముగలవానిని)) వరదునిన్‌= వరాలనిచ్చేవాణ్ణి; 
అంబికా వరునిన్‌= పార్వతీదేవి భర్తను (ఆ తీర్ధస్వామియైన కేదారనాథుని); కూర్చి= లక్షించి; తన మేనికండలు= తన 
శరీరపు కండలు; ఉత్‌+దండుంద +ఐ = భీకరుడై; ఖండించి= కోసుకొని; అగ్నికిన్‌= అగ్నిదేవునికి; ఆహుతులు +కాన్‌ = 
ఆహుతులుగా; వేల్చి= అగ్నికుండంలో వేసి; (అప్పటికిని దర్చక+అరాతి= (మన్మథుని శత్రువైన) శివుడు; ప్రత్యక్షంబు+కాక+ 
ఉన్నన్‌= ప్రత్యక్షంకాక పోవడంవల్ల జడియక= జంకక; సప్తవాసరమున్‌+అందున్‌= ఏడవ రోజున; పూని= యత్సహర్వకంగా; 
తత్‌ +తీర్ధమునన్‌= ఆ జలాలలో (కేదార తీర్ధంలో); కృతస్నానుండు +అగుచున్‌= స్నానం చేసినవాడై; వెడలి= నీళ్లనుండి 
బయటికి వచ్చి; మృత్యువు కోజ నాన్‌= మృత్యుదేవతయొక్క కోరయేమో అన్నట్లు; వెలయున్‌+అట్టి= ప్రకాశించునట్టి; 
గండ్రగొడ్డంటన్‌= గండ్ర గొడ్డలితో = గంగర్రగొడ్డలితో; తన మస్తకంబున్‌= తన తలను; తునుము కొనన్‌+కన్‌= 
ఖండించుకొనడానికి; పూనినన్‌= ప్రయత్నించగా; ఆ+అగ్నికుందమునను= ఆ అగ్గి గుండంనుండి... 


తా; కేదారతీర్థమని ప్రసిద్ధిగల తీర్చానికి వెళ్లి, సర్వజనులు భయపడేంత తీవ్రంగా, శివుణ్ణిగూర్చి (కేదారనాథునిగూర్చి) 
తపస్సు చేశాడు. యజ్ఞంచేసి హోమగుండంలో తనశరీరాన్ని కోసుకొని మాంసపు కండలను హవిస్సుగాచేసి వేల్పినాడు. 
శివుడప్పటికీ ప్రత్యక్షం కాకపోవడంతో, ఏడవరోజు కేదారతీర్థంలో స్నానంచేసి శుచియై, బయటకువచ్చి మృత్యుదేవత 
కోరలాగా ఉండే భీకరమైన గండ్రగొడ్డలి తీసుకొని, తన తల నరికికొని హవిస్సుగా వేయడానికి సిద్ధపడగా, వెంటనే 
ఆ అగ్నిగుండంనుండి (శివుడు ప్రత్యక్షమైనాడు) 


క. అరుదుగ వెలువడి రుద్రుండు, గరుణ దలిర్పంగ వానికర మాత్మకరాం 
బురుహమునం బట్టి తెగువకుం, జొరవలవదు; మెచ్చు వచ్చె సుమహిత చరితా! 1248 


ప్రతి : అరుదుగన్‌= విశేషంగా; రుద్రుండు= శివుడు; వెలువడి= ప్రత్యక్షమై; కరుణ తలిర్పన్‌+కన్‌= దయ అతిశయించగా; 
వాని కరమున్‌= వాని చేతిని; ఆత్మ కర+అంబురుహమునన్‌= తన హస్తపద్మంతో; పట్టి= పట్టుకొని; (తలఖందించుకొనకుండ 
ఆపి) సుమహిత చరితా= గొప్ప చరిత్రగలుగువాడా!; తెగువకున్‌+చొారవలదు = సాహసానికి పూనుకోవద్దు; మెచ్చువచ్చెన్‌= 
నిన్ను మెచ్చుకొన్నాను. 

తా: అగ్నికుండంలోంచి శివుడు ప్రత్యక్షమై, వృకుణ్ణి అను[గ్రహించదలచి, ఎంతోదయతో, వానిచేతిని పట్టుకొని, 
తలఖండించుకోకుండా ఆపి, “అంత సాహసం వద్దు. ఫ్‌ భక్తికి మెచ్చాను” అన్నాడు. 


దశమస్కంధము - ఉత్తరభాగము 537 


క. నీమదిం బొడమిన కోరిక, లేమైనను వేండు మిపుడ యిచ్చెద ననినం 

దా మనమున సంతసపడి, యా మనుజాశనుండు హరుపదాంబుజములకున్‌. 1244 
ప్రతి : నీ మదిన్‌= నీ మనసులో; పొడమిన= కల్టినట్టి; కోరికలు +ఏమి+ఐనను= వాంఛలేవైనాసరే; వేడుము= కోరుకో; 
ఇపుడు +అ +ఇచ్చెద = వెంటనే ఇస్తాను; అనినన్‌= అని శివుడు అనగా; తాన్‌= ఆ వృకుడు; సంతసపదడి= సంతోషించి; 
ఆ మనుజ+అశనుండు= ఆ రాక్షసుడు హరు పద+అంబుజములకున్‌= శివుని పాదపద్మములకు... 
తా; నీ మనసులో ఎలాంటి కోర్మెలున్నా సరే, కోరుకో! వెంటనే ఇవ్వగలను అని శివు డనగా వృకాసురుడు సంతోషపడి, 
శివుని పాదాలకు (నమస్మరించినాడు) 
తే. వందనం బాచరించి 'యో యిందుమకుట!, ఫాలలోచన! వరద! మత్సాణితలము 

నేను నెవ్వని తలమీంద నిడిన వాండు, మస్తకము నూజువ్రయ్యలై మడియ నీవె! 1245 
ప్రతి : వందనంబు= నమస్మారం; ఆచరించి= చేసి; ఓ ఇందుమకుట= చంద్రుని తలపైగలవాడా (శివా!); ఫాలలోచన= 
నుదుటిపై కన్నుకలవాడా! వరద= వరాలు ఇచ్చువాడా!; మత్‌+పాణితలము= నా అరచేయి; నేనున్‌=నేను; ఎవ్వని 
తలమీందన్‌= ఎవని నెత్తిమీద; ఇడినన్‌+వాండు= పెడితే ఆ వ్యక్తి యొక్క మస్తకము= తల, నూజు వ్రయ్యలు+ఐ= 
నూరువ్రక్కలై మడియన్‌+ఈవె= (వాడు) చచ్చేట్టుగా వరం ఇమ్ము. 
తా : వృకుడు శివునిపాదములకు నమస్కరించి, “స్వామీ! నా అరచేయి ఎవని నెత్తిమీద పెడితే వాడితల నూరువ్రక్కలై 
చావాలి అని వరమిమ్మన్నాడు. 
క. అని వేండిన న మ్మాటలు, విని మదనారాతి నవ్వి విబుధాహితు కో 

రిన వరముం దడయ కిచ్చిన, దనుజుండు తద్వరపరీక్షం దాం జేయుటకున్‌. 1246 
ప్రతి : అని వేడినన్‌= అని కోరగా? ఆ+మాటలు విని= ఆ ప్రార్ధనలు విని మదన +అరాతి= (మన్మథుని శత్రువైన శివుడు; 
నవ్వి, విబుధ+అహితున్‌= (దేవతల శత్రువు (రాక్షసుడు) అయిన) వృకుణ్ణి, వృకుడు కోరిన వరమున్‌= కోరిన కోర్కె 
తదడయక+ఇచ్చినన్‌= వెంటనే ఇవ్వగా; దనుజుండు= ఆ రాక్షసుడు; తత్‌+వర పరీక్షన్‌= ఆ వరాన్ని పరీక్షించడానికై, 
అపుడు ఆ హృకాసురుడు; తాన్‌+చేయుటకున్‌= తాను చేయడానికి... 
తా; వృకుడు కోరిన ఆ వింతకోర్మెకు నవ్వి, శివుడు వెంటనే అనుగ్రహించినాడు. శివుడిచ్చిన వరంయొక్క ప్రభావాన్ని 
పరీక్షింపదలచి 
వ. ఆ క్షణంబ వరదాన గర్వంబున నుద్వ్భృత్తుందై కడంగి. 1247 
ప్రతి : ఆ క్షణంబు+అ= ఆ వెంటనే; వరదాన గర్వంబునన్‌= దానంపొందిన వరంవలన గల్గిన గర్వంచేత; ఉత్‌+వృత్తుండు+ఐ= 
మదించిన ప్రవర్తన గలవాడై; కడంగి= ప్రయత్నించి... 
తా :; వరంపొందిన తత్‌క్షణం ఆ వరగర్వంచేత మిడిసిపడి 


క. ఆ హరుమస్తకమునం గడు, సాహసమునం జేయి వెట్ట జడియక కదియ 
న్నోహో! తన మెచ్చులు దన, కాహా! పై వచ్చె ననుచు నభవుండు భఖీతిన్‌. 1248 


538 శ్రీ మహాభాగవతము 


ప్రతి : ఆ హరు మస్తకమునన్‌= ఆ (వరమిచ్చిన) శివుని తలపైనే) కడున్‌+సాహసమునన్‌= మిక్షిలి సాహసంతో; 
చేయి+పెట్టన్‌+జడియక = చెయ్యి పెట్టడానికి జంకక; కవియన్‌= ముందుకురాగా; ఓహో! = అయ్యో!; తనమెచ్చులు= 
నా వరాలే; తనకు పై వచ్చెన్‌= నా పైకివచ్చాయి; ఆహా అనుచున్‌= అయ్యో అనుకుంటూ; భీతిన్‌= భయంతో; అభవుడు= 
శివుడు... 
తా; వృకుడు సాహసంతో వరమిచ్చిన శివుని తలమీదే చెయ్యిపెట్టి పరీక్షించేందుకు ముందుకురాగా, నా వరాలు నాకే 
చుట్టుకుంటున్నాయని అయ్యో అని జడిసి ప్రాణభీతితో శివుడు 
క. దనుజుండు దన వెనువెంటం, జనుదే ముల్లోకములను సంత్రాసముం గై 

కొని పాణ, సురలు మనములం, దనికిరి దానికిని బ్రతివిధానము లేమిన్‌. 1249 
ప్రతి : దనుజుండు= రాక్షసుడు (వృకుడు); తనవెనువెంటన్‌= తన వెన్నువెంబదే; చనుదేన్‌= పరిగెత్తిరాగా; 
మూడు+లోకములును= త్రిలోకాలూ; సంత్రాసము= భయమును; కైకొని= పొంది; పాఅన్‌= పరుగెత్తగాా సురలు= 
దేవతలు; మనములన్‌= మనస్సుల్లో; దానికిని= ఆ వరానికి; ప్రతివిధానము= మారు పద్దతి; లేమిన్‌= లేక; తనికిరి= 
భయపడ్డారు. 
తా : వృకాసురుడు శివునితలపై చేయిపెట్టెందుకు రాగా, శివుడు భయంతో పారిపోగా, ముల్లోకవాసులు భయంతో 
పారిపోయారు. వర ప్రభావానికి మారు ఉపాయంలేక, ఏమితోచని దేవతలు భయపడ్డారు. 
వ. అట్లు చని చని. 1250 
ప్రతి : అట్లు= ఆ విధంగా (ముందు శివుడు, వెనుక హస్తంచాచి వృకాసురుడు; చనిచని= పరుగెత్తి పరుగెత్తి)... 
తా :; ఆ విధంగా శివుని నెత్తిపై చేయిపెట్టదలచి, వృకుడు, అతనికి అందకుండా శివుడు పరుగెత్తి 


స్‌ నిరుపమానందమై నిఖిలలోకములకు నవలయై యమృతపదాఖ్యం దనరి 
దినకరచంద్రదీధితులకుం జొరరాక సలలితసహజతేజమున వెలుంగు 
సమధికంబగు శుద్ధసత్వగరిష్టమై కరమొప్ప యోగీంద్రగమ్య మగుచు 
హరిపదధ్యానపరాయణులైన తద్దాసుల కలరు నివాస మగుచుం 


తే. బ్రవిమలానంత తేజోవిరాజమాన, దివ్యమణిహేమకలితసందీప్తభవ్య 
సౌధమండపతోరణస్తంభవిపుల, గోపురాదిభాసురము వైకుంఠపురము. 1251 


ప్రతి : నిర+ఉపమ+ఆనందము+ఐ= సాటిలేని ఆనంద స్వరూపమై; నిఖిల లోకములకున్‌+అవల+ఐ= సమస్తలోకాలకు 
ఆవల ఉండేదై; అమృత పద+ఆఖ్యన్‌+తనరి= అమృత పదం అని పిలువబడి; దినకర, చంద్ర, దీధితులకున్‌ = సూర్య 
చంద్రకాంతులకు; చొరరాక= ప్రవేశించే వీలులేక; సలలిత సహజతేజమునన్‌= మనోహరమై స్వయంప్రకాశమై వెలుంగు; 
సమ్‌ +అధికంబు +అగు= గొప్పనైన; శుద్ధ సత్త్వగరిష్టము+ఐ= పరిశుద్ధమైన సత్త్వరూపంతో మిన్నమై; కరము +ఒప్పన్‌= 
గొప్పగా ప్రకాశిస్తూ యోగి+ఇంద్ర గమ్యము +అగుచున్‌= శ్రేష్టులైన యోగులకు పొందదగింది అగుతూ; హరిపదధ్యాన 
పరాయణులు +ఐన= విష్ణుపాదాలనే ధ్యానించడంలో నిమగ్నులైన; తద్‌+దాసులకున్‌+అలరు= ఆ విష్ణుసేవకులకు ఒప్పెన; 


దశమస్కంధము - ఉత్తరభాగము 539 


నివాసము +అగుచున్‌= నివాస న్థానమవుతూ; ప్రవిమల= మిక్కిలి స్వచ్చమైన; అనంత తేజన్‌+విరాజమాన = అంతులేని 
కాంతిచేత ప్రకాశిస్తూ; దివ్యమణి= దేవతాసంబంధమైన (లేదా శ్రేష్టమైన) మణులు; హేమ= బంగారంచేి; కలిత= 
కూడుకొనిందై; సందీప్త= మిక్కిలి ప్రకాశించిన; భవ్య సౌధ= శోభనమైన భవనాలు; మండప= మంటపాలు; తోరణ 
స్తంభ= తోరణస్తంభాలు; విపులగోపుర= విశాలమైన గోపురాలు; ఆది= మొదలైనవాటితో; భాసురము= ప్రకాశిస్తూ 
వైకుంఠపురము= వైకుంఠ నగరం (విష్ణువు నివాసన్ధానము,)... 


తా : ఆనందస్వరూపం, లోకాతీతమైన స్థానం, సూర్యచంద్రకాంతులకు అందనిదీ, స్వయంఫ్రకాశకమూ, శుద్ధసత్వగుణానికి 
ప్రతిరూపంగా ప్రకాశించింది, యోగీంద్రులకు గమ్యస్థానమైందిీ, హరిపదదాసులకు నివాసమైందీ, మణులు తాపదం 
చేసిన బంగారు భవనాలు, మంటపాలు, తోరణాలు, స్తంభాలు, గోపురాలతో ప్రకాశించే విష్ణున్ధానమైన వైకుంఠనగరాన్ని 
చూచాడు 


వ. కనుంగిని యమ్మహాన్థానంబు డాయం జనుటయు, నప్పుందడరీకాక్షుం డఖండవైభవంబునం 
గుండలీశ్వరభోగతల్పంబునం బరమానందకందళితహృదయారవిందుందై యిందిరానయనచకోరకంబుల 
నిజమందహాసనసాంద్రచంద్రికావితతిం దేల్చుచు, నార్తభక్తజనరక్షణంబు పనిగా మెలంగుచు, వివిధ 
వినోదంబులం దగిలి యుండియు, ఫాలలోచనుం డద్దనుజపాలునకుం దలంపక యిచ్చిన వరంబు దన 
తలమీంద వచ్చినం గలంగి చనుదెంచుట తన దివ్యచిత్తంబున నెటింగి, య క్కాలకంధరుని యవస్థ 
నివారింపం దలంచి య య్యిందిరాదేవితోడి వినోదంబు సాలించి యప్పుడు. 1252 


ప్రతి : కనున్‌+కొని= కన్నులతో చూచి (శివుడు); ఆ+మహాస్థానంబు= ఆ గొప్పన్టానాన్ని; డాయన్‌+చనుటయున్‌ = 
దగ్గరగా వెళ్లడంతో, ఆ+పుండరీకాక్షుండు= తెల్లతామర రేకులవంటి నేత్రాలుకల ఆ విష్ణువు అఖండవైభవంబునన్‌= 
అతిశయమైన విభవంచేత; కుండలి +ఈశ్వర= పాములరాజు (ఆదిశేషుని); భోగతల్పంబునన్‌= పడగల నీడగల మంచంప్రై; 
పరమ+ఆనంద కందళిత= గొప్ప ఆనందం వెల్లివిరిసిన; హృదయ +అరవిందుడు +ఐ= కమలంవంటి హృదయంకల్షినవాదై; 
ఇందిరానయన చకోరకంబులకున్‌= లక్ష్మీదేవి కన్నులనెడు చకోరపక్షులకు; నిజమందవోస= తన చిరునవ్వులనే, సాంద్రచంద్రికా 
వితతిన్‌= దట్టమైన వెన్నెలల సమూహాలతో; తేల్చుచున్‌= సంతృప్తి పరుస్తూ ఆర్తభక్తజన రక్షణంబు= దీనులైన భక్తుల్ని 
రక్షించుట; పనిగా మెలంగుచున్‌= ముఖ్య కార్యంగా ప్రవర్తిల్లుతూూ వివిధ వినోదంబులన్‌= పలురకాల సంబరాలలో; 
తగిలి+ఉండియున్‌= నిమగ్నమై ఉండి కూడా; ఫాలలోచనుండు= శివుడు; అ+దనుజ పాలునకున్‌= ఆ రాక్షసరాజుకు; 
తలంపక+ఇచ్చిన= (చక్కగా పరిశీలించక) ఆలోచించక, ఇచ్చినట్టి; వరంబు= అనుగ్రహపూర్వకమగు మాట; తన 
తలమీంద వచ్చినన్‌= తన తలకు చుట్టుకొనగా (అని జాతీయము); కలంగి చనుదెంచుట= ఆందోళనచెంది (శివుడు); 
పరుగెత్తి రావడాన్ని తన దివ్య చిత్తంబునన్‌= తన మహిమోపేతమైన బుద్ధితో; ఎజింగి= తెలుసుకొని; ఆ+కాలకంధరుని = 
ఆ శివుని; అవస్థ= కష్టాన్ని; నివారింపన్‌ తలంచి= తొలగించ దలచి; ఆ+ఇందిరాదేవితోడి= ఆ లక్ష్మీదేవితో; వినోదంబు+ 
చాలించి= విలాసాలు మాని; అప్పుడు= ఆ సమయంలో (విష్ణువు)... 

తా : శివుడు వైకుంఠానికి వెళ్ళాడు. ఆ సమయంలో విష్ణువు అఖండమైన వైభవంతో శేషతల్పంపై పడుకొని, లక్ష్మీదేవిని 
చిరునవ్వులతో పలకరిస్తూ, భక్తులను ఆదరిస్తూ ఉన్నాడు. ఆలోచించకుండా ఇచ్చిన వరంవల్ల శివుని తలపైకి వచ్చిన 
కష్టాన్ని దివ్యదృష్టితో తెలుసుకొని ఆ కష్టాన్ని తొలగింపదలచాడు. లక్ష్మీదేవితోడి వినోదాలను ఆపాడు. ఆ సమయంలో 


540 శ్రీ మహాభాగవతము 


బ్ర 


తాపింఛరుచితోడం దద్రస్తరించెడుమేనుం బసిందిముంజియుం దగు పట్టుగొడుగు 
ధవళాంశురుచి జన్నిదంబును దిన్నని దండంబుం జేతం గమండలువును 
బసుపుగోంచియుం జిన్ని పట్టివర్ధనమును రాజితంబైన మృగాజినంబుం 
దూలాదడు సిగయును, వ్రేైలుమాజుట గోంచి, వేలిమి బొట్టును, వైళ్ళ దర్భ, 


తే... దనర సందీప్తహవ్యవాహనసమాన, కాంతిం జెలువొంది యద్భుతక్రమ మెలర్పం 
జతురగతి నప్పు వటుకవేషంబు దాల్చి, వచ్చి యా నీచదానవవరునిం జేరి. 12538 


ప్రతి : తాపింఛరుచితోడన్‌= తమాల వృక్షపు కాంతిని; త్రస్తరించెడు= పరిహసించే (తిరస్కరించే); మేనన్‌= శరీరమందు; 
పసిండి ముంజియున్‌= బంగారు మొలత్రాడు; తగు= చక్కని; పట్టుగొడుగు= పట్టువస్తము కప్పిన ఛత్రమును; 
ధవళ+అంశురుచి= చంద్రునికాంతివంటి; జన్నిదంబును = జంధ్యాన్ని తిన్నని దండంబున్‌= వంకరలేనికల్దిను; చేతన్‌= 
చేతిలో; కమండలువును= కమండలం; పసుపుగోచియున్‌= పసుపు రంగుగల గోచియును; చిన్నిపట్టె వర్దనమును= 
చిన్నగా నుదుట అలంకరించిన పట్టినామం; రాజితంబు+ఐన= రాజితంబైన; మృగ+అజినమున్‌= ప్రకాశించే జింకతోలును; 
తూల+ఆడు సిగయును= కదలుతున్న వెంట్రుకలు; వ్రేలుమాట = వ్రేళ్లు మార్చుచు కదిలించే; కోంచి= జపమాల; వేలిమి= 
హోమం(లోని) బొట్టును= భస్మతిలకమును; వ్రేళ్లదర్భ తనర= (వ్రైళ్హయందు దర్భ ఒప్పగా; సందీప్త= ప్రకాశిస్తున్న 
(దీపించుచున్న); హవ్యవాహన = అగ్నితో; సమాన= సమానమైన; కాంతిన్‌+చెలువు+ఒంది= కాంతితో అందగించి; 
అద్భుతక్రమము= ఆశ్చర్యకరమైన విధానం; ఎలర్చన్‌= ఒప్పగాా అవ్లు= అప్పుడు; చతురగతిన్‌= నేర్పరితనంతో, వటుక 
వేషంబు= చిన్న బ్రహ్మచారి రూపాన్ని తాల్చి= ధరించి; వచ్చి= ప్రవేశించి; ఆ నీచ దానవవరునిన్‌= నీచుడైన దానవరాజును; 
చేరి= సమీపించి... 


తా; విష్ణువు చిన్నవటువు వేషాన్ని అపుడు చాలాచతురంగా ధరించినాడు. చీకటిచెట్టుకాంతివంటి కాంతిగలమేనితో; 
బంగారు మొలతాదు; పట్టుగొడుగు; తెల్లని జంజెము, దండము, కమండలము, పసుపు నీళ్లలో ముంచి తడి ఆరిన 
గోచిపాత, చిన్నపట్టెనామము, చంకలో జింకతోలు, కదిలే సిగ, (వ్రేళ్లుమారుస్తున్న జపమాల, భస్మపుబొట్టు, వేలికి దర్భపవిత్రలు, 
అగ్నివలె తేజరిల్లే దేహం ధరించాడు. ఈ రూపంతో వచ్చి వృకాసురుణ్ణి సమీపించాడు. 


వ. కైతవంబున నతనికి నమస్కరించి మృదుమధురభాషణంబుల ననునయించుచు న య్యసురవరున 
కిట్లను; ని వ్విధంబున మార్గపరిశ్రాంతుందవై యింత దూరంబేల చనుదెంచితి? సకల సౌఖ్యకారణంబైన యా 
శరీరంబు నిరర్ధకంబు సేసి వృథాయాసంబున దుఃఖపజుపం దగునే? యి య్యెడం గొంత తడవు విశమింపు; 
మీ ప్రయాసంబునకుం గతం బెయ్యది? కపటహృదయుండవు గాకనీ యధ్యవసాయం బెజింగింపం దగునేని 
నెజింగింపుమని మృదుమధురంబుగాం బలికిన న మృహాత్మునిసుధారసతుల్యంబు లయిన వాక్యంబులు విని 
సంతసిల్లి, య ప్పిశితాశనుండు దన పూనినకార్యం బతని కెజటింగించిన. 1254 

ప్రతి : కైతవంబునన్‌= కపటంతో; అతనికిన్‌ నమస్మరించి= వృకునికి అభివాదంచేసి; మృదుమధుర భాషణంబులన్‌= 
మెత్తని తియ్యని మాటలతో; అనునయించుచున్‌= బుజ్జగిస్తూ ఆ+అసురవరునకున్‌= ఆ రాక్షస రాజుకు; ఇట్లు+అనునున్‌= 
ఈ విధంగా అన్నాడు; ఈ+విధంబునన్‌= ఇలాగా; మార్గ పరిశ్రాంతుడవు+ఐ= ప్రయాణిస్తూ అలసిపోయి; ఇంతదూరంబు= 


దశమస్కంధము - ఉత్తరభాగము 541 


ఇంత దూరం; ఏలచనుదెంచితి(వి)= ఎందుకు వచ్చావు? సకలసౌఖ్యకారణంబు+ఐన = అన్ని సుఖాలకు నెలవు అయిన; 
ఈ శరీరంబు= ఈ మేను; నిరర్థకంబు+చేసి= వ్యర్థంచేసి; వృథా+ఆయాసంబునన్‌= వ్యర్థంగా కష్టపెట్టి; దుఃఖపజుపన్‌+ 
తగున్‌+ఏ= బాధపెట్టుట మంచిదా? ఈ+ఎదన్‌= ఈ సందర్భంలో; కొంత తడవు= కొంచెంసేపు; విశ్రమింపుము= 
విశ్రాంతి తీసుకో, మీప్రయాసంబునకున్‌= మీ ఈ పరిశ్రమకు; కతంబు+ఏ+అది= కారణం అని? కపట పృాదయుండవు+ 
కాక= మోసంలేని హృదయంతో; గ్‌? అధ్యవసాయంబు= నీ పూనిక; ఎటింగింపన్‌ +తగున్‌ +ఏనిన్‌= చెప్పదగిందైతే; 
ఎటింగింపుము= చెప్పుము; అని, మృదుమధురంబు+కాన్‌= తియ్యగా, మెల్లగా పలికినన్‌= పలుకగా; ఆ+మహా+ఆత్ముని= 
ఆ మహానుభావుని; సుధారసతుల్యంబులు +అయిన = అమృత రసంతో సమానమైన; వాక్యంబులు విని= మాటలు విని; 
సంతసిల్లి= సంతోషించి; ఆ+పిశిత +అశనుండు = మాంసం ఆహారంగాగల్లిన ఆ రాక్షసుడు; తన పూనినకార్యంబు= తాను 
నిర్వహించదలచినపనిని; అతనికిన్‌ +ఎజింగించినన్‌= వటువుకు తెలుపగా... 

తా : విష్ణువు కపటంతో నమస్కరించి తియ్యటిమాటలతో వృకాసురుణ్ణి బుజ్జగిస్తున్నట్లు మాట్లాడినాడు. “అలసిపోతూ 
ఇంత దూరం ఎందుకు వచ్చావు? అన్ని సుఖాలకు ఆశయమైన శరీరాన్ని ఊరికే ఎందుకు నొప్పిస్తావు? కొంతసేపు ఇక్కడ 
విశ్రాంతి తీసుకో. నీ కష్టానికి కారణమేమిటి? నీకిష్టమైతే నీ లక్ష్యమేమిటో వివరించు. చెప్పతగినదయితే చెప్పు” అని 
అమృతమయంగా కపటవటువు మాట్లాడగా, వృకాసురుడు సంతోషించి, తన ప్రయత్నాన్ని తెలుపగా 


చ. హరి దరహాస మొప్పం బిశితాశనుం గన్గాని పల్మె దానవే 

శ్వర! మును దక్షుశాపమునం జాలం బిశాచిప తౌట సూన్ఫత 

స్ఫురణము మాని సంతతము బొంకుచు నుండు పురారిమాట నీ 

వరయక వెంట నేంగం దగ దాతనిచేంతలు మాకు వింతలే? 1255 
ప్రతి : హరి= విష్ణువు; దరహాసము+ఒప్పన్‌= చిరునవ్వు ప్రకాశించగా; పిశిత +అశనున్‌= మాంస భోజనుణ్ణి (రాక్షసుణ్ణి); 
కన్గాని= చూచి; పల్మెన్‌= ఇలా చెప్పాడు; దానవ+ఈశ్వర! = రాక్షసరాజా! మును= పూర్వం; దక్షుశాపమునన్‌= దక్షుడు 
శపించడంచేత, చాలన్‌= తగినట్లు; పిశాచపతి+ఓటన్‌= పిశాచాలకు రాజు కావడంచే; సూన్ఫత స్ఫురణము = నిజాలు 
చెప్పేగుణం; మాని= మానివేసి సంతతము బొంకుచున్‌ ఉండు = ఎల్లపుడూ అబద్ధాలు ఆడుతుందే; పుర+అరి= శివుని 
యొక్క మాటన్‌= మాటను; నీవు +అరయక = నీవు సరిగ్గా తెలుసుకోలేక; వెంటన్‌+వగన్‌+తగదు= అతనివెంబడి వెళ్లుట 
సరికాదు; ఆతనిచేతలు మాకున్‌ వింతలే= అతని ప్రవర్తనలు మాకు వింత ఏమీకాదు. (ఇటువంటివి సహజమే) 
తా; హరి వృకాసురునితో ఇలా అన్నాడు. “శివుడు దక్షుని శాపంవల్ల పిశాచగణానికి అధిపతియైనాడు. సత్యనిష్ట లేదు. 
బొంకులు పలుకుతాడు. అతని వరం (మాటలు) నమ్మి అతణ్ణి అనుసరిస్తూ ఇంత (శమకోర్చివచ్చావు. అతని ప్రవర్తన 
మాకు వింతకాదు.” 


ఆఅ. నిజము పలికెనేని నెజిం దన తలమీంద, నీ కరంబు మోపనీక తలంగి 
వచ్చునోటు నితనివలనం బ్రత్యయమునం, దగుల నేమి గలదు దనుజవర్య! 1256 


ప్రతి : దనుజవర్య= ఓ రాక్షసరాజా! (శివుడు); నిజము పలికెన్‌+ఏనిన్‌= నిజంగా వరం ఇచ్చే ఉంటే; నెటిన్‌= చక్కగా; 
తనతలమీందన్‌= తనశిరస్సు పై; నీ కరంబున్‌= నీ చేతిని; మోపనీక= పెట్టనీయకుండా; తలంగి వచ్చునోటు! = తొలగి 


542 శ్రీ మహాభాగవతము 


పారిపోయేవాదేనా? అతని వలనన్‌= ఈ శివుని వల్ల; ప్రత్యయమునన్‌= విశ్వాసంతో; తాగులన్‌+ఏమి+కలదు= ఉండాలని 
ఏముంది? 


తా; పరమేశ్వరుడు నిజమే పలికిఉంటే నీ చేయి అతని శిరస్సుమీద పెట్టనివ్వకుండా ఎందుకు పారిపోతాదు? అతణ్జి 
నమ్మవలెనని ఏముంది? (నమ్మ వలసిన అవసరం లేదని భావం) 


ఆఅ. అశుచి యగుచు నతని నంటంగం బని గాదు, కాలుం జేయిం గడిగి కడంక వార్చి 
యతనివెంట వేడ్మ నరుగుదువే నీవు, నవల నంటం దగును నసురనాథ! 1257 


ప్రతి : అసురనాథ= రాక్షసరాజా! అశుచి+అగుచున్‌= శుచిమంతుడుకాక; అతనిన్‌+అంటన్‌+కన్‌= శివుణ్ణి తాకడం; 
పనికాదు= సరియైందిగాదు; కాలున్‌+చేయిన్‌ +కడిగి= కాళ్లు చేతులు కడుక్కొని; కడంక= ఆవల; వార్చి= ఆచమించి; 
అతనివెంట వేద్మన్‌= ఆయన వెంబడి, వినోదంగా; అరుగుదువు+ఏ= పోతే; నీవున్‌ అవలన్‌+అంటన్‌+తగును= నీవు 
తరువాత తాకవచ్చును. 


తా : నీవు శుచిలేక శివుణ్ణి తాకరాదు. కాళ్లు చేతులు కడుక్కొని, ఆచమించి, అతణ్ణి వెంబడించి తాకవయ్యా! అని విష్ణువు 
కపటవటువురూపంలో చెప్పినాడు. 
మ. అతిదుశ్ళంకలు మాని పొమ్మనిన దైత్యారాతిమాయావిమో 

హితుండై విస్కృతి నొంది తామసముచే నేపారి వాం దాత్మవా 

ణి తలంబున్‌ దననెత్తి మోపికొని తా నేలన్‌ వెసన్‌ గూలె వి 

(శ్రుతదంభోళిహతిన్‌ వడిం బడు మహాక్షోణీధరంబో యనన్‌. 1258 
ప్రతి : అతి దుస్‌+శంకలుమాని= అతిశయించిన చెడ్డవైన అనుమానాలు తొలగించుకొని; పొమ్ము+అనినన్‌= ముందుకు 
నడవమని చెప్పగా; దైత్య+అరాతి= రాక్షసుల శత్రువైన విష్ణవుయొక్క మాయా విమోహితుడై= మాయచేత వెళ్టివాడై; 
విస్మృతిన్‌+ఒంది= జ్ఞానంతొలగి; తామసముచేన్‌= అజ్ఞానమైనచేష్టతో; ఏపారి= అతిశయించి, వాండు +ఆత్మపాణితలంబున్‌= 
వృకుడు తన అరచేతిని; తననెత్తిన్‌+మోపికొని= తన తలపై పెట్టుకొని; విశ్రుత= ప్రసిద్ధమైన; దంభోళి= ఇంద్రుని 
వజ్రాయుధం యొక్క హతిన్‌= దెబ్బకు; వడిన్‌+పడు= వేగంగా పడిపోయే; మహాక్షోణీధరంబు +అనన్‌= గొప్పపర్వతమా 
అన్నట్లుగా; తాన్‌+వెసన్‌= తాను వెంటనే; నేలన్‌+కూలెన్‌= నేలమీద కూలి పోయాడు. 
తా : లేనిపోని అనుమానాలు పెట్టుకోవద్దని చెప్పగా విష్ణమాయచే విచక్షణ జ్ఞానాన్ని పోగొట్టుకొని, తమోగుణంతో ఒప్పి, 
తన చేయి తన తలపైననే పెట్టుకొని వజాయుధం దెబ్బకు నేలకూలిన పర్వతంలాగా, కూలిపోయాడు. 


వ. అట్లు దన తల నూజువ్రయ్యలై నేలం గూలిన యసురం గని యప్పుడు. 1259 
ప్రతి : అట్లు= ఆ విధమైన విష్ణుమూర్తి మాయా ప్రలోభాలతో; తనతల= వృకుని శిరం; నూజువ్రయ్యలు+ఐ= నూఖజు 
వ్రక్కలుగా పగిలి; నేలన్‌+కూలిన= మరణించిన; అసురన్‌+కని= ఆ రాక్షసుణ్ణి చూచి 

తా : ఆ విధంగా విష్ణమాయతో వృకుడు శివునిసంగతి విడిచి, యథాలాపంగా తనచేయి తన తలపైనే పెట్టుకొని 
నూరుముక్కలుగా పగిలి మరణించాడు. 


దశమస్కంధము - ఉత్తరభాగము 543 


క. సుర లసురాంతకుమీందన్‌, వరమందారప్రసూనవర్షము లోలిం 

గురిసిరి తుములంబై దివి, మొరసెన్‌ సురదుందుభిప్రముఖతూర్యంబుల్‌. 1260 
ప్రతి : సురలు= దేవతలు; అసుర +అంతకు మీదన్‌= రాక్షస సంహారియైన విష్ణువుపై) వరమందార ప్రసూన = శ్రేష్టమైన 
మందారపుపూల; వర్షములు= వానలు; ఓలిన్‌= వరుసగా; కురిసిరి= కురిసేలా చేసినారు; తుములంబు+ఐ = సంకులమై 
(దట్టమై,, దివిన్‌= ఆకాశంలో; సురదుందుఖి= దేవతల ఢథంకలు; ప్రముఖ= మొదలైన; తూర్యంబులు = వాద్యాలు; 
మొరసెన్‌= మోగాయి. 
తా : ఈ రాక్షస సంహారానికి దేవతలంతా విష్ణువుపై పుష్పవర్షం కురిపించారు. ఆకాశంలో దేవదుందుభులు మోగించారు. 


క. పాదిరి గంధర్వోత్తము, లాడిరి దివి నప్పరసలు, నన్యోన్యములై 

కూడిరి గ్రహములు, భయముల, వీడిరి మునికోటు లంత విమలచరిత్రా! 1261 
ప్రతి : విమలచరిత్రా! = పవిత్రమైన చరిత్రగలవాడా!; అంతన్‌= ఆ సమయంలో; గంధర్వ+ఉత్తములు= గంధర్వ శ్రేష్టులు; 
పాడిరి= పాటలుపాడారు; దివిన్‌= దేవలోకంలో; అప్స్పరసలు= దేవనాట్యకత్తెలు; ఆడిరి= నృత్యాలు చేశారు; గ్రహములు= 
ఖగోళంలోని సౌరకుటుంబ (గ్రహాలు; అన్య+అన్యములు+ఐ = పరస్పరం కలసికొని (ఒకరికొకరుతోడై); కూడిరి= ఒక్కచోట 
చేరినారు; మునికోటులు= మునుల సమూహాలు; భయములన్‌+వీడిరి= భయం పోగొట్టుకున్నారు. 
తా : సచ్చరిత్రుడవైన ఓ ధర్శజా! రాక్షసుని చావుతో ఆనందించిన గంధర్వులు పాటలు పాడారు. అప్సరసలు, నాట్యమాడారు. 
సూర్యాది [గ్రహాలు సంతోషంతో కూడినారు. మునులు తమహోమాది అగ్ని కార్యాలకు ఇక విఘాతం లేదని భయం 
వదలారు. 


క. మురహరుం డెల నవ్వాలయంగం, బురుహరుం దగం జూచి పలిక భూతేశ్వర! యూ 

నరభోజనుండు నీ కి, త్తజి నెగ్గానరింపం దలంచి తానే పొలిసెన్‌. 1262 
ప్రతి : మురహరుడు= మురుడు అనే రాక్షసుణ్ణి చంపిన విష్ణువు; ఎల= లేతయైన; నవ్వు+ఒలయన్‌+కన్‌= నవ్వు 
ఒప్పుతుండగా; పురహరున్‌= త్రిపురాలను నాశనము చేసినవాదైన శివుణ్ణి; తగన్‌+చూచి పలికన్‌= చక్కగా చూచి 
అన్నాడు; ఈ నరభోజనుండు= నరులను ఆహారంగా తీసికొనేవీడదు; నీకున్‌= నీకు; ఈతథిన్‌= ఈ సమయంలో; ఎగ్గు= 
కీడు; ఒనరింపన్‌+తలచి= చేయదలచి; తానే పొలసెన్‌= స్వయంగా రాక్షసుడే మరణించాడు. 


తా ; మురహరుడు పురహరుణ్ణి చూచి, “శివా! నీకు కీడు తలపెట్టదలచిన ఈ వృకుడు తానే స్వయంగా మరణించాడు. 
అని చెప్పాడు. 


వ. అది యట్టీద కాదె! యిజ్ఞగంబున నధికుందయినవానికి నపకారంబు గావించిన మానవునకు శుభంబు 
గలుగునే? యదియునుంగాక జగద్దురుండ వగు నీ కవజ్ఞ దలంచు కవ్చాత్ముండు వొాలియుటం జెప్పనేల? 
యిట్టి దుష్టచిత్తుల కిట్టి వరంబు లిచ్చుట కర్ణంబు గాదని య ప్పురాంతకు వీడ్కొలిపిన, నతండు మురాంతకు 
ననేకవిధంబుల నభినందించి నిజమందిరంబునకుం జనియె నని చెప్పి యిట్లనియె. 126383 


544 శ్రీ మహాభాగవతము 


ప్రతి : అది+అట్టి+అది+అ= ఆ సంఘటన అలా జరగాల్సిందే కదా! ఈ+జగంబునన్‌= ఈ జగత్తులో; అధికుండు+అయిన 
వానికిన్‌= అతిఉత్తముడైన; అపకారంబు కావించిన = కీడు తలపెట్టిన; మానవునకున్‌= మానవునికి; శుభంబు= మంచి; 
కలుగునే= జరుగుతుందా? అదియునున్‌+కాక= అంతేగాక; జగత్‌ +గురుండవు +అగు +నీకున్‌= సర్వప్రపంచానికే 
గురుస్థానంలో ఉన్న నీకు; అవజ్ఞ+తలంచు= కీడు తలపెట్టేన; కష్ట+ఆత్ముండు = దుర్మార్లుడు; పొలియుటన్‌+చెప్పన్‌+ఏల= 
చావడం చెప్పాలా? ఇట్టి= ఇలాంట్సి దుష్టచిత్తులకున్‌= దుర్చుద్దులకు (దుర్మార్డులైన వారిక్సి ఇట్టి= ఈలాంటి ప్రమాదకరము 
లైన; వరంబులు +ఇచ్చుట= కోరినకోర్మెలు ప్రదానం చెయ్యడం; కర్ణంబు కాదు= తగన పని కాదు; అని, ఆ+పుర+అంతకున్‌= 
ఆ శివుణ్ణి; వీడు+కొలిపినన్‌= సాగనంపగా; అతందు= పరమశివుడుకూడా; ముర+అంతకున్‌= విష్ణువును; అభినందించి= 
ప్రశంసించి; నిజమందిరంబునకున్‌= తన కైలాసానికి; చనియెన్‌+అని చెప్పి= వెళ్లినాడని చెప్పి ఇట్లు+అనియెన్‌= ఇలా 
అన్నాడు. 

తా; విష్ణువు “అలా జరుగవల్సిందే గదా! లోకంలో ఉత్తములకు అపకారం చేసినవారికి శుభం ఎలా కల్చుతుంది? 
అంతేకాదు - జగద్దురువువైన శివా! నీకు కీడు తలపెట్టినవాడు చావక తప్పదు. ఇలాంటి దుర్మార్గులకు ప్రమాదకరమైన 
వరాలు ఇవ్వడం మంచిదికాదు- అని పలికి శివునికి వీడ్కోలు చెప్పాడు. శివుడుకూడా తనను గండంనుండి తప్పించినందుకు 
విష్ణువును పలురీతులుగ పొగడి కైలాసానికి వెళ్లిపోయాడు అని కృష్ణుడు చెప్పిన విధంగా శుకుడు పరీక్షిత్తుకు చెప్పి; ఇంకా 
ఇలా అన్నాడు. 


క. మానవనాయక! యాయా, ఖ్యానముం జదివినను వినిన ఘనపుణ్యులు ని 

త్యానందసౌఖ్యములం బెం, పూనుదు రటమీంద ముక్తి నొందుదు రెలమిన్‌! 1264 
ప్రతి ;: మానవనాయక!= ఓ పరీక్షిద్రాజా!; ఈ+ఆఖ్యానమున్‌= ఈ కథను; చదివినను= చదివినట్టి; వినిన= వినినట్టి 
ఘనపుణ్యులు= గొప్ప పుణ్యాత్ములు; నిత్య+ఆనంద సౌఖ్యములన్‌= ఎల్లప్పుడు, సుఖాన్ని ఆనందాన్ని పెంపు+ఊనుదురు= 
అభివృద్ది చేసుకొంటారు; అటమీదన్‌= ఆపై; ఎలమిన్‌= ఎంతో ఇష్టంగా; ముక్తిన్‌+ఒందుదురు= మోక్షం పొందుతారు 
తా :; శుకుడు పరీక్షిత్తుతో “ఓ రాజా! ఈ కథ ఎవరు చదివినా, విన్నా, గొప్ప పుణ్యం సంపాదించి, సౌఖ్యాన్ని ఆనందాన్ని 
ఎల్లవేళల పొందడమేగాక, అంతిమంగా మోక్షాన్నీ పొందుతారు” అన్నాడు. 
వ. అని చెప్పి శుకయోగీంద్రుండు పరీక్షిన్నరేంద్రున కిట్లనియె. 1265 
ప్రతి : అని= ఈ విధంగా; చెప్పి= ప్రబోధంచేసి; శుకయోగి+ఇంద్రుడు= యోగిశ్రేష్టుడైన శుకుడు; పరీక్షిత్‌ -నర+ఇంద్రునకున్‌= 
పరీక్షిత్తు మహారాజుతో; ఇట్లు+అనియెన్‌= ఇలా అన్నాడు. 
తా ; ఈ విధంగా ప్రవచించిన శుకుడు పరీక్షిత్తుకు ఇంకా ఇలా అన్నాడు. 
క. జననాయక! యింకం బురా, తనవృత్తం బొకటి నీకుం దగ నెటింగింతున్‌. 

వినుము తపోమహిమలం జెం, దిన మునిజనములు సరస్వతీనదిపొంతన్‌. 1266 
ప్రతి ; జననాయక!= మహారాజా! ఇంకన్‌= ఇంకనూ; పురాతన వృత్తంబు= పురాతన కథ; ఒకటి నీకున్‌ +తగన్‌= నీకు 
ఒకటి చక్కగా; ఎలఅింగింతున్‌= చెపుతాను; వినుము= వినవయ్యా!; తపస్‌ +మహిమలన్‌+చెందిన= తపఃప్రభావంగల; 
మునిజనములు = మునిజనులు; సరస్వతీనది పొంతన్‌= సరస్వతీనదీ సమీపంలో... 


దశమస్కంధము - ఉత్తరభాగము 545 


తా : శుకుడు పరీక్షిత్తుతో “రాజా! నీ కొక పురాతనకథ చెపుతాను. మహానుభావులైన మునీంద్రులు పూర్వం సరస్వతీ 
నదీతటంలో నివసిస్తూ 


$ భృగుమహర్నిత్రిమూర్తుల ప్రాశస్యంబు శోధించుటకు(బోవుట + 


క. _వితతక్రియ లొప్పంగ స, త్మతువుల నొనరించు చచటం గైగొని లక్ష్మీ 
పతిభవ పితామహులలో, నతులితముగ నెవ్వ రధికు లని తమలోనన్‌. 1267 


ప్రతి : (మునులు) వితత క్రియలు +ఒప్పన్‌+కన్‌= విస్తరించిన పనులు కూర్చుకుని; సత్‌+క్రతువులన్‌+అచటన్‌= ఆసరస్వత్రీ 
నదీ తీరంలోచక్కని యాగాలను, కైకొని= చేపట్టి; ఒనరించుచున్‌= చేస్తూ లక్ష్మీపతి - భవ - పితామహులలోన్‌= 
విష్ణువు, శివుడు, బ్రహ్మలలో; అతులితము+కాన్‌= సాటిలేని; ఎవ్వరు= ఎవరు; అధికులు= శ్రేష్టులు; అని, తమలోనన్‌= 
మునులు తమలోతాము (తర్మించుకొనిరి) 
తా : సమస్త సంభారాలతో అనేకాలైన చక్కటి యాగాలు సరస్వతీ నదీతీరంలో చేస్తున్న మునులు ఒకనాడు త్రిమూర్తులలో 
ఎవ్వరు శ్రేష్టులు అని తర్మించుకొన్నారు. 
వ. ఇట్లు దలపోసి తన్మహత్త్వం బంతయుం దెలిసి రమ్మని భృగుమహాముని న మ్మువ్వురు వేల్పులకడకుం 
బంపిన న త్తాపసోత్తముండు సని చని ముందట. 1268 
ప్రతి : ఇట్లు= ఈ విధంగా; తలపోసి= భావించి (తర్మించి); తద్‌ +మహత్త్వంబు +అంతయున్‌= వారిగొప్పతనాన్నంతటినీ; 
తెలిసి రమ్ము+అని= కనుక్కొని రమ్మని; భృగుమహామునిన్‌= భృగు మహర్షిని; ఆ+మువ్వురు వేల్పుల కడకున్‌= 
ఆ త్రిమూర్తుల వద్దకు; పంపినన్‌= పంపగా; ఆ+తాపస+ఉత్తముండు= ఆ శ్రేష్టడైనతపస్వి; చని చని= బయల్టేరివెళ్లి; 
ముందు+అట= అక్కడ ముందుగా... 
తా : తాపసులు, తర్మించుకొని, త్రిమూర్తులలో ఎవరుగొప్పో నిర్ణయించుకొని రమ్మని; భృగుమహర్పికి బాధ్యత అప్పచెప్పగా 
అతడు బయలుదేరి, ముందట 
క.  జలరుహసంజాత సభా, స్థలమున కొగి నేంగి యతని సత్వగుణంబుం 
దెలియుటకై నుతివందన, ములు సేయకయున్న నజుండు ముసముస యనుచున్‌. 1269 
ప్రతి : జలరుహసంజాత = బ్రహ్మయొక్క సభాస్థలమునకున్‌= కొలువు కూటానికి; ఒగిన్‌= వరుసగా ఏగి= వెళ్లి; అతని= 
ఆ బ్రహ్మయొక్క సత్పగుణంబున్‌= సాత్వికమైన స్వభావాన్ని తెలియుటకున్‌+ఐ= తెలుసుకోవడానికై; నుతి; వందనములు = 
నమస్మారాలు, స్తోత్రాలు; సేయక+ఉన్నన్‌= చేయకుండా ఉంటే; అజుందు= బ్రహ్మ ముసముస+అనుచున్‌= రుసరుస 
లాడుతూ... 
తా; భృగువు బ్రహ్మసభలో ప్రవేశించి, అతని సాత్విక ప్రవృత్తిని పరీక్షింపదలచి, నమస్మరించక అవిధేయతతో నిలబడగా, 
బ్రహ్మకు కోపంవచ్చి రుసరుసలాడుతూ 
క. మనమునం గలంగుచు భృగుం దన, తనుజాతుం దనుచు బుద్ధిం దలంచినవాందై 
ఘనరోషస్ప్సురితాగ్నిని, ననయము శాంతోదకముల నల్లన నార్చెన్‌. 1270 


546 శ్రీ మహాభాగవతము 


ప్రతి : మనమునన్‌+కలగుచున్‌= మనస్సులో తపిస్తూ భృగున్‌= భృగుమహర్షిని తన తనుజాతుండు +అనుచున్‌= 
తనకొడుకని; బుద్ధిన్‌+తలంచినవాండు+ఐ= మనసులో భావించినవాడై; ఘనరోష+స్సురిత+అగ్నిన్‌= మిక్కిలిగా స్ఫురించే 
రోషమనెడు అగ్నిని అనయము= అవశ్యం; శాంత +ఉదకములన్‌= శాంతమనెడు నీళ్లతో; అల్లనన్‌= మెల్లగా; ఆర్చ్బిన్‌= 
ఆర్పను. 
తా; తనకు నమస్మరించలేదన్న కోపంతో బ్రహ్మ తన మనస్సులో కోపించి, భృగువు తన కొడుకు కావడంవల్ల కోపాన్ని 
మెల్లగా శాంతింపచేసికొన్నాడు. 
చ. మహిత తపోధనుండు మునిమందడనుం డయ్యెడం బాసి వెండియు 

న్నహిపతిభూషుం గాన రజతాద్రికి నేగిన న గ్గిరీంద్రుపైం 

దుహినమయూఖశేఖరుండు దుర్గయుం దానును విశ్రమించుచున్‌ 

ద్రుహిణతనూభవుండు సనుదెంచుట కాత్మం బ్రమోద మందుచున్‌. 1271 
ప్రతి : మహిత= గొప్పనైన; తపస్‌+ధనుండు= తపస్సే ధనంగాగల్లినవాడు; మునిమండనుడు= మునులకే అలంకారమైనవాడు; 
భృగుమహర్షి ఆ+ఎడన్‌+పాసి= ఆ చోటును వదిలి; వెండియున్‌= ఇంకా అహిపతి భూషున్‌= శివుణ్ణి; కానన్‌= 
చూడడానికై రజత +అద్రికిన్‌+ఏగినన్‌= వెండికొందకు (కైలాసగిరికి) వెళ్లగా? ఆ+గిరి+ఇంద్రుపైన్‌= ఆ పర్వతరాజు ఐన 
హిమాలయంపై; తుహిన - మయూఖ -- శేఖరుందు= మంచు(చల్లని) కిరణాలుగలవాడైన చంద్రుణ్ణి శిఖరము (తలపై)న 
ధరించిన శివుడు; దుర్దయున్‌= పార్వతీదేవియు; తానును= తానుకూడ (శివుడు) కూడా; విశ్రమించుచున్‌= విశ్రాంతి 
తీసుకొంటూ ఉండగా; ద్రుహిణ - తనూభవుందడు= (బ్రహ్మకుమారుడైన భృగువు; చనుదెంచుటకున్‌= రాకకు; 
ఆత్మన్‌+ప్రమోదము+అందుచున్‌= హృదయంలో సంతోషపడుతూ... 
తా; భృగుమహర్షి బ్రహ్మలోకంనుండి బయలుదేరి, శివుణ్ణి చూడటానికి కైలాసానికి వెళ్లాడు. అక్కడ శివుడు, పార్వతీదేవితో 
బాటు విశ్రాంతిగా కూర్చుని ఉన్నాడు. బ్రహ్మకుమారుడైన భృగువురాకకు చాలా సంతోషిస్తూ 
క. కనుంగిని బభ్రాతృస్నేహం, బునం గౌంగిటం జేర్చు ననుచు ముక్కంటి రయం 

బున నెదురేగిన ముని రు, ద్రునియందలి సత్వగుణ మెజుంగుటకొఅకై. 1272 
ప్రతి : కనుగొని= చూచి; బ్రాతృస్నేహంబునన్‌= సోదరభావంతో; కౌంగిటన్‌+చేర్చున్‌+అనుచున్‌= కౌగిట్లోకి తీసుకొంటాడని; 
ముక్కంటి= శివుడు; రయంబునన్‌= వేగంగా; ఎదురు+ఏగినన్‌= ఎదుర్శొనుటకు వెళ్లగా ముని= భృగువు; రుద్రని+అందలి= 
శివునిలోని; సత్వగుణము+ఎజుంగుటకొజకున్‌+ఐ= సాత్పిక లక్షణాన్ని పరిశీలించటానికై... 


తా : భృగువును చూచి, సోదరభావంతో తనను కౌగిలించుకొంటాదడని వేగంగా అతని వద్దకు వేగంగా వెళ్లగా, అతని 
సాత్యికలక్షణం పరీక్షించాలనుకున్న భృగువు 


వ. అతనిం గైకొనక యూరకుండిన. 1273 
ప్రతి : అతనిన్‌= ఆ శివుని; కైకొనక= స్వీకరింపక; ఊరకుండిన = పట్టించుకోకుండా ఉందగా... 
తా : శివుడు ఆత్రంగా ఎదురురాగా, భృగువు అతణ్సి చూడనివానివలె ప్రవర్తించగా 


దశమస్కంధము - ఉత్తరభాగము 54/7 


ఉ. అఆ నిటలాంబకుండు గమలాసననందనుం జూచి భూరికా 

లానలరోషవేషభయదాకృతిం దాల్చి పటుస్ఫులింగ సం 

తానము లొల్క శూలమునం దాపసముఖ్యునురంబు వ్రైయంగాం 

బూనినం బార్వతీరమణి బోరన నడ్డము వచ్చి చెచ్చెరన్‌; 1274 
ప్రతి : ఆ నిటల+అంబకుండు= నుదుట కన్నుకల ఆ శివుడు; కమల+ఆసన - నందనున్‌+చూచి= బ్రహ్మమానస 
పుత్రుడైన భృగువును చూచి; భూరి= గొప్పనైన; కాల+అనల= ప్రళభయకాలపు అగ్నివంటి; రోషవేష= కోపంగల వేషంతో; 
భయద +ఆకృతిన్‌+తాల్చి= భయంగాలిపే ఆకారంగల్లి; పటు - స్ఫులింగ= గొప్పనిప్పురవ్వల; సంతానములు = గుంపులు; 
ఒలన్‌= రాలగా; శూలమునన్‌= తనచేతిలోని త్రిశూలంతో; తాపసముఖ్యుని+ఉరంబు = మునులలో (శ్రేష్టుడైన 
భృగువువక్షస్థలాన్ని, వ్రేయన్‌+కాన్‌+పూనినన్‌= కొట్టబోగా; పార్వతీరమణి= పార్వతీదేవి; బోరన= హఠాత్తుగా; అడ్డము 
వచ్చి= భృగువుకు అడ్డపడి; చెచ్చెజన్‌= వెంటనే... 
తా : ఆ అవమానాన్ని సహించని ఫాలాక్షుడు, భృగువును చూచి, ప్రళభయకాలరుద్రుడై, కళ్లనుండి నిప్పులురాలగా, 
శూలంతీసి, అతని వక్షస్థలం పై పొడువ బోయాడు. ప్రమాదం పసిగట్టిన పార్వతీదేవి భృగువుకు హఠాత్తుగా అడ్డంవచ్చి 
క. తన విభుపాదములకు వం, దనముం గావించి సముచితప్రియముల న 

య్యనలాక్షునికోపము మా, న్చిన నమ్మునినాథుం డచట నిలువక చనియెన్‌. 1275 
ప్రతి : తన విభు= తన భర్తఅయిన శివునియొక్క పాదములకు= పాదాలకు; వందనమున్‌+కావించి= నమస్మరించి; 
సముచిత - ప్రియములన్‌= తగినట్టి ఆప్యాయతలతో; ఆ+అనల+అక్షుని= ఆ శివుని యొక్క కోపమున్‌= క్రోధాన్ని 
మాన్సినన్‌= మాన్ప్సగ్యా ఆ+మునినాథుండు= ఆ ముని్రేష్టుడైన భృగువు; అచటన్‌= ఆ కైలాసంలో; నిలువక= (ఇక) 
ఆగక; చనియెన్‌= వెళ్లిపోయాడు. 


తా; పార్వతీదేవి తన భర్త అయిన శివుని పాదాలపైబడి, ఆప్యాయతలతో ఊరడించి, శాంతపరిచింది. వెంటనే భృగువు 
అక్కడనుండి వెళ్లిపోయాడు. 


సీ పొలుపొందు వైకుంఠపురమున కర్థితోం జని యందు సమధికైశ్వర్య మొప్పం 
గమలాంక పర్యంకగతుందై సుఖీంచు న క్కౌస్తుభభూషు వక్షస్థ్రృలంబుం 
దన పాదమున బిట్టు దన్నెం దన్నినం బాన్సు డిగి వచ్చి మునిం జూచి నగధరుండు 
పదముల కెజంగి యో పరమతపోధన! యీగతి నీ వచ్చు టెజుంగ లేక 


తే. యున్న నా తప్పు మన్నించి నన్నుం గరుణం, జూచియీ దివ్యమణిమయస్స్ఫూర్తిం దనరు 
రుచిరసింహాసనమునం గూర్చుండు దివ్య, తాపసోత్తమ! యభయప్రదాననిపుణ! 1276 


ప్రతి : పొలుపు+ఒందు= అందంగా ఉన్న; వైకుంఠపురమునకున్‌= విష్ణునివాసస్టానానికి; అర్ధితోన్‌+చని= కోరికతో వెళ్లి; 
అందున్‌= ఆ వైకుంఠంలో; సమధిక +ఐశ్వర్యము +ఒప్పన్‌= తగినంత గొప్ప సంపదలతో ప్రకాశింపగా; కమలా+అంక 
పర్యంకగతుండు+ఐ= లక్ష్మీదేవి యొక్క ఒడియే తనకు పాన్పుగా కలవాడై; సుఖించు= సుఖపడుతున్ను ఆ+కౌస్తుభభూషున్‌= 


548 శ్రీ మహాభాగవతము 


కౌస్తుభ మణిని భూషణంగా గల్గిన ఆ విష్ణుని; వక్షస్థలంబున్‌= వక్షస్థలాన్ని తన పాదములన్‌= తనకాలితో; బిట్టు+తన్నైన్‌= 
గట్టిగా తన్నాడు; తన్నినన్‌+పాన్పుడిగివచ్చి= తన్నగా పాన్పునుండి దిగివచ్చి; మునిన్‌+చూచి= భృగుణ్ణి చూచి; నగధరుండు= 
గోవర్ధనధారియైన కృష్ణుడు (విష్ణువు; పదములకున్‌= భృగునిపాదాలకు; ఎజంగి= నమస్కరించి; ఓ పరమ తపస్‌+ధనా= 
గొప్ప తపస్సే ధనంగా గల్దినవాడా! మహర్షీ! దివ్యతాపస+ఉత్తమ! = దేవతా - తాపసులలో ్రేష్టుడా! అభయప్రదాననిపుణ! = 
ఆర్హ్తులకు అభయమిచ్చే విషయంలో నేర్పరి అయినవాడా!; ఈ గతిన్‌= ఈవిధంగా; నీవు= నీకు; వచ్చుట +ఎరుగలేక+ఉన్న= 
రావడం తెలియకుండా ఉన్నట్టి, నా తప్పు మన్నించి= నా పొరపాటు క్షమించి; నన్నున్‌+కరుణన్‌+చూచి= నన్ను దయతో 
అనుగ్రహించి; ఈ దివ్య మణిమయస్సూర్తిన్‌+తనరు= ఈ గొప్ప ప్రకాశంగల్లిన మణులతో ఉన్న రుచిరసింహాసనమునన్‌= 
మనోహరమైన ఉన్నతాసనం పై; కూర్చుండు= కూర్చోవలసింది. 

తా : భృగువు అందమైన వైకుంఠపురానికి వెళ్లి, శేషతల్పంలో లక్ష్మీసమేతుదై, కౌస్తుభమణిహారం వక్షస్థలంపై ధరించి, 
విశ్రాంతుడైన విష్ణువు వద్దకు వెళ్లి అవమానం జరుపదలచి, తనపాదంతో వక్షంపై తన్నినాడు. విష్ణువు వెంటనే మంచంనుండి 


లేచివచ్చి, భృగువు పాదాలకు నమస్మరించినాడు. “టీర్రు వచ్చింది గమనించక మిమ్ము ఆహ్వానించలేదు. నన్ను దయతో 
అనుగ్రహించి, ఈ స్వర్ణ మణిమయ సింహాసనంపై కూర్చోండి” అని వినయంతో విష్ణువు ప్రార్థించినాడు. 


క. అలఘుపవిత్ర! భవత్పద, జలములు నను నస్మదీయ జఠరస్థ జగం 

బుల లోకపాలురను బొలు, పలరంగం బుణ్యులను జేయు ననఘచరిత్రా! 1277 
ప్రతి ; అనఘ చరిత్రా!= పుణ్య చరిత్రంకలవాడా!; అలఘు పవిత్ర!= గొప్ప పవిత్రత గలవాడా! భవత్‌+పదజలములు= 
నీ కాళ్లుకడిగిన నీరు; ననున్‌= నన్ను అస్మదీయ = నాకు చెందిన; జఠరస్థ= కడుపులోఉన్న; జగంబులన్‌= భువనాలను; 
లోకపాలురను = పధ్నాలుగు లోకాల పాలకులను; పొలుపు+అలరన్‌+కన్‌ = చక్కగా పుణ్యులను= పుణ్యాత్ములుగా; 
చేయున్‌= చేస్తుంది. 
తా ; మహానుభావా! నీ పాదజలాలు, నన్ను, నాకుక్షిలో ఉన్న చతుర్దశభువనాలను, లోకపాలకులనూ పవిత్రుల్ని చేస్తాయి. 


వ. మునీంద్రా! భవదీయపాదాబ్దహతి మద్భుజాంతరంబునకు భూషణం బయ్యె; భవదాగమనంబు మాం 
బోటివారికి శుభావహం బగుం గాదె; యేను ధన్యుండ నైతి నని మృదుమధురాలాపంబుల ననునయించిన 
న మ్మునివరుండు లక్ష్మీనాథుసంభాషణంబులకుం జిత్తంబునం బరమానందంబు నొంది. య మ్ముకుందు 
ననంతకల్యాణగుణనిధి నభినందించి యానందబాప్పధారాసిక్తకపోలుం డగుచుం దద్భక్తిపారవశ్యంబున 
నొండు పలుకనేరక యతనిచేత నామంత్రణంబు వడసి మరలి సరస్వతీతీరంబున నున్న మునుల సన్నిధికిం 
జనుదెంచి వారలం గనుంగొని. 1278 

ప్రతి :; ముని+ఇంద్రా!= ముని శ్రేష్టుడా! భృగూ!; భవదీయ - పాద +అబ్ద్బ+హతిన్‌= నీ పాదకమలాలయొక్క దెబ్బ; 
మత్‌ +భుజ+అంతరంబునకున్‌= నా వక్ష్యృస్థలానికి; భూషణంబు+అయ్యెన్‌= అలంకారమైంది; భవత్‌+ఆగమనంబు= 
మీరాక; మాబోటివారికిన్‌= మా వంటివారికి; శుభ+ఆవహంబు+అగున్‌+కాదు+ఎ!= శుభానికి నెలవు కదా! ఏను 
ధన్యుందడన్‌ +ఐతిని= నేను ధన్యుడనయ్యాను; అని మృదు మధుర+ఆలాపంబులన్‌= మెత్తని తియ్యని మాటలతో; 
అనునయించినన్‌= (ప్రేమగా బుజ్జగించగా; ఆ+మునివరుండు= ఆ ముని్రేష్టుడు; లక్ష్మీనాథు= విష్ణువుయొక్క 


దశమస్కంధము - ఉత్తరభాగము 549 


సంభాషణంబులకున్‌= మాటలకు; చిత్తంబునన్‌= మనసులో; పరమ +ఆనందంబున్‌+ఒంది= మిక్షిలి సంతోషంపొంది; 
ఆ+ముకుందున్‌= ఆ విష్ణువును; అనంత కల్యాణ గుణనిధిన్‌= అంతులేని శుభా, గుణాలకూ నిధి అయినవాజణ్ణి (విష్ణువును, 
అభినందించి= నుతించి; ఆనంద - బాప్పధారా - సిక్త - కపోలుండు+అగుచున్‌= ఆనందబాష్పధారలతో ధారలచే 
తడిసిన చెక్కిళ్లు కలవాడవుడు; తద్‌భక్తిపారవశ్యంబునన్‌= ఆతని యందలి భక్తియొక్క పరవశత్వం చేత, ఒండు పలుకనేరక= 
ఇతం విషయాలు పలుకలేక; అతనిచేతన్‌ = విష్ణువుచేత; ఆ మంత్రణంబు+పదసి= అనుమతిపొంది; మరలి= తిరిగివెల్లి; 
సరస్వతీ తీరంబునన్‌+ఉన్న= సరస్వతీ నదిఒద్దున ఉన్న మునుల= తాపసులయొక్క సన్నిధికిన్‌+చనుదెంచి= దగ్గరకువచ్చి; 
వారలన్‌+కనుగొని= ఆ మునుల్ని చూచి... 


తా; “ముని శ్రేష్టుడైన భృగూ! మీ పాదాలతాకిడి నా వక్ష్యృస్థలానికి ఆభరణం సుమా! మావంటివారికి మీరాక శుభకరం. 
నేను ధన్యుణ్ణి అయ్యాను అని తియ్యగా సాతికగుణయుక్తంగా బుజ్జగింపుమాటలు పలుకగా, మహర్షి విష్ణునిమాటలకు 
ఎంతో ఆనందించి, ఆ భగవంతుని కల్యాణగుణాలను ప్రశంసించి ఆనందబాష్పాలతో మరేమీ మాట్లాడ కుండా; వీడ్శొని, 
సరస్వతీనదీ తీరంలోని మునుల దగ్గరకుపోయి వాళ్లను చూచి 


సీ మునినాయకులతోడం దన పోయి వచ్చిన తెజంగును దనమది దృష్టమైన 
మూండుమూర్తుల విధంబును నెటింగించిన విని వారు మనముల విస్మయంబు 
నంది చిత్తంబున సందేహమును బాసి చిన్మయాకారుందడు శ్రీసతీశుం 
డనుపముం డనవద్యుం డఖీల కల్యాణగుణాకరుం దాదిమధ్యాంతరహితుం 


తే. డై తనర్చిన పుందరీకాక్షుం డొకండ, కాక గణుతింప దైవ మొక్కరుండు వే 
కలందె యనుబుద్ధి విజ్ఞానకలితు లగుచు, హరిపదాబ్బాతయుగళంబు నర్థిం గొలిచి. 1279 


ప్రతి : మునినాయకులతోడన్‌= సరస్వతీ తీరమందలి మునిశ్రేష్టులతో; తన పోయి వచ్చిన తెజింగును= తాను పోయి 
వచ్చిన విశేషాల్ని తనమదిన్‌= తనమనసుద్వారా దృష్టము+ఐన= చూచిన (పరిశీలించిన); మూండు మూర్తుల విధంబునున్‌= 
త్రిమూర్తుల విధానాన్ని ఎజింగించినన్‌= చెప్పగా? విని, వారు= ఆ బుషులు; మనములన్‌= తమ మనస్సులలో; 
విస్మయంబున్‌+అంది= ఆశ్చర్యపడి; చిత్తంబునన్‌= హృదయంలోని; సందేహమును +పాసి= అనుమానంవదలి; చిత+మయ+ 
ఆకారుండు= విజ్ఞానమే ఆకారమైనవాడు; ్రీసతి+ ఈశుండు = లక్ష్మీదేవి భర్త అనుపముడు = సాటిలేనివాడు; అనవద్యుడు= 
నిందలులేనివాడు; అఖిల కల్యాణగుణ +ఆకరుడు= సమస్త శుభకరాలైన గుణాలకు నిలయుడు; ఆది - మధ్య+అంత - 
రహితుండు+ఐ= మొదలు, నడుమ, తుదలేనివాడు అయి; తనర్చిన= ఒప్పిన; పుండరీక +అక్షుందు= తెలదామరల రేకులవంటి 
కన్నులు కలవాడు శ్రీమహావిష్ణువు; ఒకండు +అ+కాక = ఒక్కడేకాక; గణుతింపన్‌= లెక్కింపగా; ఒక్కరుండు= మరొకడు; 
వేణు దైవము కలండు+ఎ= ఇతర దేవుడు ఉన్నాడా? (లేడు) అను, బుద్ధిన్‌= అనే బుద్ధియందు; విజ్ఞాన కలితులు+అగుచున్‌= 
తెలివిడి కలవారగుచు; హరిపద+అబ్జ్దాత - యుగళంబున్‌= విష్ణువు పాదాలనే కమలాలజంటను; అర్ధిన్‌+కొలిచి= 
ఇష్టంగా; సేవించి... 

తా :; తనను పంపించిన మునులతో, తన ప్రయాణాన్ని తనతో త్రిమూర్తులు ప్రవర్తించిన విధానాన్ని వారి స్వభావాల్నీ 
తెలియజేయగా, ఈ వృత్తాంతాన్ని విని, మునులు ఆశ్చర్యాన్ని పొందారు. వారు తమ మనస్సుల్లో సందేహాన్ని తొలగించుకొని, 
“అఖీల శుభంకరుడు, శాశ్వతుడైన విష్ణువు ఒక్కడే పరమదైవం” అని నిశ్చయించుకొని అతణ్లీ కొలిచి 


550 శ్రీ మహాభాగవతము 


వ. అట్లు సేవించి యవ్యయానందం బయిన వైకుంఠధామంబు నొంది; రని చెప్పి వెండియు నిట్లనియె. 
1280 

ప్రతి : అట్లు సేవించి= ఆ విధంగా కొలిచి అవ్యయ+ఆనందంబు+అయిన= నాశంలేని ఆనందస్వరూపంగల; 

వైకుంఠధామంబున్‌= వైకుంఠపురాన్ని ఒందిరి= పొందారు; అని చెప్పి; వెండియున్‌ +ఇట్లు+అనియెన్‌= ఇంకా శుకుడు 

ఇలా అన్నాడు. 

తా: విష్ణువే పరదైవమని నిశ్చయించి కొలిచి, అతని అనుగ్రహంతో వైకుంఠాన్ని పొందారు. అని ఇంకా శుకుడిలా 


అన్నాడు. 
$ శ్రీకృష్లుడు మృతు లయిన విప్రసుతుల€ దెచ్చుట * 


బొ 


నరనాథ! యొకనాండు నలినాయతాక్షుండు వొలుచు కుశస్థలీపురమునందు 
సుఖముండ నొక్క భూసురవర్యు భార్యకుం బుత్రుండు జన్మించి పుట్టినపుడ 
మృతుందైన ఘనశోకవితతిచేం (గ్రాంగుచు, నా డింభకునిం గొంచు నవనిసురుండు 
సనుదెంచి పెలుచ రాజద్వారమునం బెట్టి కన్నుల బామ్సాంబుకణము లొలుక 


తే. బాపురే! విధి నను దుఃఖపజుపం దగునె?, యనుచు దూజుచుం దనుం దిట్టుకొనుచు వగల 
దెంద మందంద యొరియ నాక్రందనంబు, సేయుచును వచ్చి యా విప్రశేఖరుండు.. 1281 


ప్రతి : నరనాథ!= పరీక్షిన్మహారాజా! ఒకనాండు= ఒకనాడు; నలిన +ఆయత +అక్షుండు = తామరదళాలవంటి విశాలమైన 
కన్నులు కలవాడు (శ్రీకృష్ణుడు); పొలుచు= ప్రకాశిస్తున్న (నివసిస్తున్న; కుశస్థలీ పురమునందు= కుశస్థలీ అనే పేరుగల 
నగరమున (ద్వారకా నగరమునందు); సుఖము+ఉండన్‌= సుఖంగా ఉంటుండగా; ఒక్క భూసురవర్యు భార్యకున్‌= 
శ్రేష్టుడు ఐన ఒక బ్రాహ్మణుని భార్యకు; పుత్రుండు జన్మించి= కొడుకు పుట్టె; పుట్టినపుడ మృతుడు+ఐన= పుట్టగానే 
చనిపోగా ఘన - శోక - వితతిచేన్‌= గొప్ప దుఃఖాల సమూహంచే; క్రాంగుచున్‌= తపిస్తూ ఆ డింభకునిన్‌+కొనుచున్‌= 
ఆ బాలుని మోసుకొనివచ్చిి అవనిసురుడు= బ్రాహ్మణుడు; చనుదెంచి= వచ్చి; పెలుచన్‌= ఆగ్రహంతో; రాజద్వారమునన్‌+ 
పెట్టి= రాజుగారి నివాసభవనం గడపవద్ద పెట్టి; కన్నులన్‌= కళ్లలోనుండి; బాష్ప +అంబుకణములు +ఒలుక = కన్నీటి 
బిందువులు జారగ; బాపురే= అయ్యో! విధి= భాగ్యము (కాలము నను దుఃఖపజుపన్‌+తగునె? = నన్ను ఇంత బాధపెట్టాలా?; 
అనుచు= అంటూ దూజుచున్‌= తిట్టుతూ; తనున్‌+తిట్టుకొనుచు= తనను తాను దూషించుకొంటూ; డెందము= హృదయము; 
వగల= దుఃఖముచే; అందంద+ఎరియన్‌= అంతట బాధించగా; ఆక్రందనంబు +చేయుచున్‌= మొఅ పెట్టుతూ; వచ్చి, 
ఆ విప్రశేఖరుండు= ఆ బ్రాహ్మణ శ్రేష్టుడు... 

తా: పరీక్షిన్మహారాజా! శ్రీకృష్ణుడు ఒకపర్యాయం కుశస్థలీ నగరంలో అతిథిగా ఆనందిస్తుండగా, ఒక (బ్రాహ్మణుని భార్య 
ప్రసవించింది. పుట్టిన కొడుకు పురిటిలోనే మరణించాడు. (బ్రాహ్మణుడు మహాశోకంతో శిశువు శవాన్ని మోసుకొనివచ్చి, 
రాజద్వారం ముందరపెట్టి, విధిని, తనను నిందిస్తూ అమితమైన దుఃఖంతో దీనాలాపాలు చేస్తూ 


సీ అధికశోకంబున నలమటం బొందుచు నచ్చటి జనులతో ననియెం బెలుచ 
బ్రాహ్మణ విద్వేషపరుం డయి తగ శాస్త్ర పద్ధతి నడవక పాపవర్తి 


దశమస్కంధము - ఉత్తరభాగము 551 


మై క్షత్రబంధువుం డగు వాని దురితంబు చేత మత్పుత్తుందు జాతమైన 
యప్పుడ మృతుం డయ్యె నక్కట! హింసకు రోయక యొప్పు డన్యాయకారి 

తే. యగుచు విషయానుగతచిత్తుందైన యట్టి, రాజు దేశంబు ప్రజలు నిరాశు లగుచు 
దుఃఖములం జాలవనటం బొందుదు రటంచు, నేడ్చుచును నట నిల్వక యేగె నపుడు. 1282 


ప్రతి : అధికశోకంబునన్‌= మిక్కిలి దుఃఖంతో; అలమటన్‌+పొందుచు= కుమిలిపోతూ; పెలుచన్‌= ఆగ్రహంతో; అచ్చటి 
జనులతోన్‌+అనియెన్‌= అక్కడ మూగిన ప్రజలతో ఇలా అన్నాడు; బ్రాహ్మణ విద్వేషపరుడై= బ్రాహ్మణులపట్ల ద్వేషంగలవాడైై; 
తగన్‌= చక్కగా శాస్త్రపద్ధతిన్‌= శాస్త్రాలలో చెప్పిన విధంగా; నడవక= ఆచరించకుండా; పాపవర్తి+ఐ= పాపాలుచేస్తూ 
క్షతబంధువుండు = క్షత్రియుదై పుట్టికూడా క్షత్రియులు పాటింపవలసిన విధులను నిర్వర్తించనివాడు; అగు= ఐన; వాని= 
రాజుయొక్క దురితంబుచేత= పాపంవలన; మత్‌పుత్రుందు= నాకుమారుడు; జాతమైన +అపుడ= పుట్టగానే; మృతుండు+ 
అయ్యెన్‌= చనిపోయాడు; అకట!= అయ్యో! హింసకున్‌= జనులను హింసించటానికి; రోయక= అసహ్యించుకొనక; 
ఎప్పుడున్‌= ఎల్లవేళల, అన్యాయకారి+అగుచున్‌= న్యాయంకాని పనులుచేస్తూ విషయ +అనుగత - చిత్తుడు+ఐన +అట్టి= 
భౌతిక సుఖాలపై మనసు పెట్టినవాడైనట్టి; రాజు= రాజుయొక్క దేశంబున్‌; ప్రజలు= దేశంలో; నివసించే జనులు; 
నిరాశులు+అగుచు= ఆశలుడిగినవారై, దుఃఖములన్‌+చాలదు = అంతులేని వ్యథలతో; వనటన్‌+పొందుదురు = కష్టాలు 
అనుభవిస్తారు; అనుచున్‌= అంటూ; ఏడ్చుచున్‌= ఏడుస్తూ: అట నిల్వక+ఏగెన్‌+అపుడు= అక్కడ ఆగక వెళ్లాడు. 
ఆ సమయంలో... 

తా : అమితమైన దుఃఖంతో కుములుతూ, అక్కడ మూగి ఉన్న ప్రజలతో “బహ్మృద్వేషియై శాస్త్ర ధర్మాల్ని పాటించక, 
వర్ణాశ్రమ ధర్మాలు మంటగలిపి పాలించే రాజు పాపంవల్ల నా కుమారుడు చనిపోయాడు. హింసాత్మకుడై, అన్యాయాలు 
చేస్తూ భౌతిక సుఖాలకు లొంగి, పరిపాలన చేసేరాజు పాలించే దేశంలో ప్రజలు అమితంగా కష్టాలు పొందుతారు” 
అంటూ శాపనార్థాలు పెడుతూ; ఏడుస్తూ అక్కడ నిలువక వెళ్లిపోయాడు. ఆ సమయంలో 


వ. ఇవ్విధంబున మజియు దన సుతులు మృతు లయినపుడెల్ల వారలం గొనివచ్చి యవ్విప్రుండు రాజు 
మొగసాలంబెట్టి రోదనంబు సేయుచు, నెప్పటియట్ల కొన్ని గాథలు సదివి పోవుచుండె; నివ్విధంబున 
నెనమండ్రు సుతులు మృతులైన పిదపం దొమ్మిదవ సుతుండును మృతుందైన వాని నెత్తికొని వచ్చి యెప్పటి 
విధంబునం బలవరించుచున్న యా బ్రాహ్మణునిం గని యర్జునుం డిట్లనియె. 12838 


ప్రతి : ఈ+విధంబునన్‌= ఇలాగ; మజియున్‌= ఇంకా? తనసుతులు= తనకుమారులు; మృతులు +అయినపుడు +ఎల్లన్‌= 
చనిపోతునప్పుడల్లా; వారలన్‌+కొనివచ్చి= ఆ పిల్లల శవాలను తీసికొనివచ్చి; ఆ+విప్రండు= ఆ (బ్రాహ్మణుడు; రాజు 
మొగసాలన్‌+పెట్టి= రాజుగారి నివాసభవనపు ముఖశాల (వాకిలిలో ఉంచి; రోదనంబు+చేయుచున్‌= ఏడుస్తూ 
ఎప్పటి+అట్ల= ఎప్పటిలాగే కొన్ని గాథలు= కొన్ని వృత్తాంతాలు; చదివి పోవుచుండెన్‌= ఏకరువు పెట్టి వెళ్లుతూ ఉండేవాడు; 
ఆ+విధంబునన్‌= ఆ రీతిగా? ఎనమండ్రు సుతులు= ఎనిమిదిమంది కొడుకులు; మృతులు+ఐన పిదపన్‌= చనిపోయాక; 
తొమ్మిదవ సుతుండును= తొమ్మిదో కొడుకుకూడా; మృతుండు+ఐనన్‌= చనిపోగా; వానిన్‌ +ఎత్తికొనివచ్చి= అతణ్ణి భుజాన 
వేసికొనివచ్చి; ఎప్పటి విధంబునన్‌= ఎప్పటిలాగే; పలవరించుచున్న= ఆక్రందిస్తున్న ఆ+బ్రాహ్మణునిన్‌+కని= ఆ బ్రావ్మాణుణ్జి 
చూచి; అర్జునుండు= ఆ సమయాన అక్కడికి కృష్ణదర్శనార్థం విచ్చేసి ఉన్న అర్జునుడు; ఇట్లు+అనియెన్‌= ఇలా అన్నాడు. 


552 శ్రీ మహాభాగవతము 


తా : ఈ విధంగా విధివశాత్తు పుట్టిన ప్రతిపిల్లవాడు చనిపోతుంటే ప్రతిపర్యాయం ఆ కుమారుని శవాన్ని తీసుకొని వచ్చి 
రాజభవనం ముందుంచి విలపిస్తూ, రాజు ధర్మవిరుద్ధవర్తనుడు, తత్మారణంగా ఈ అకాలమరణాలని ఏకరువుపెడుతూ 
రోదిస్తూ శాపనార్థాలు పెడుతూ బ్రాహ్మణుడు ఎనిమిదిసార్లు రావడంకాక, తొమ్మిదవసారి అదేవిధంగా తన కొడుకు 
చనిపోగా అతణ్ణి భుజానవేసుకునివచ్చి ఎప్పటిలా రోదిస్తుంటే ఆ (బ్రాహ్మణుణ్ణి చూచి, అనుకోకుండా అక్కడికి వచ్చిన 
అర్జునుడు ఇలా అన్నాడు. 


క. ఈ పగిది నీవు వగలన్‌, వాపోవంగం జూచి యకట! వారింపంగా 
నోపిన విలుకాం డొక్కం, డీ పురి లేండయ్యె నయ్య! యిది పాప మగున్‌. 1284 


ప్రతి : ఈ పగిదిన్‌= ఈ విధంగా; నీవు వగలన్‌= నీవు దుఃఖాలతో; వాపోవంగన్‌= ఆక్రందించగా; చూచి వారింపంగాన్‌= 
చూచి నివారించటానికి; ఓపిన విలుకాందు= సమర్ద్హుడైన విలుకాడు; ఈ పురిన్‌= ఈ నగరంలో; ఒక్కండు= ఒక్కదైనా; 
లేడు +అయ్యెన్‌= లేడుకదా!; అయ్య= ఓ బ్రాహ్మణా!; ఇది పాపము+అగున్‌=ఇది మహా పాప మయ్యా! 


తా; “నువ్వీ విధంగా ఆక్రందనలు చేస్తుంటే సీ బాధతీర్చీ యోధుడు (విలువిద్య తెలిసినవాడు) ఒక్కడూ ఈ రాజ్యంలోలేడు. 
ఇది ఈ రాజ్యప్రజలు చేసికొన్న పాపం” అని అర్జునుడు ఊరడించాడు. 


స్ప పుత్ర్తులం గోల్పోయి భూరిశోకంబున వనటం బొందుచు విప్రవరులు సాల 
నే రాజురాజ్యమందేని వసించుదు రారాజుం దలపోయ నవనిమీంద 
నటునింగా నాత్మ నెన్నం దగు; నీపుత్రు నే బ్రతికించెద నిపుడ పూని 
యటు సేయనైతినే, ననలంబు సొచ్చెద నని భూసురుండు వెజంగందం బలుక 


తే. నతండు విని యీ వెడంగుమాట లాడం దగునె?, భూరివిక్రమశాలి రాముండు మేటి 
బలుండు హరియును శౌర్యసంపన్ను లనంగందనరు ప్రద్యుమ్నుం డతని నందనుండు మణియు. 
1285 


ప్రతి : పుత్రులన్‌+కోల్పోయి= కొడుకులను నష్టపోయి; భూరిశోకంబునన్‌= గొప్ప దుఃఖంతో; వనటన్‌+పొందుచున్‌= 
బాధపడుతూ; విప్రవరులు= బ్రాహ్మణ శ్రేష్టులు; చాలన్‌= విరివిగా ఏ రాజు రాజ్యము+అందు+ఏని= ఏ ప్రభువు 
రాజ్యములోనైనా; వసించుదురు = నివసిస్తారో; ఆ రాజున్‌= ఆ ప్రభువును; తలపోయన్‌= ఆలోచించగా; అవని మీందన్‌= 
భూమిపై; నటునింగాన్‌+ఆత్మన్‌+ఎన్నన్‌+తగున్‌= నటునిగా (రాజుగాగాక) మనసులో భావించాలి; ఇపుడ పూని= ఇపుడే 
సన్నద్దుడనై, నీ పుత్రున్‌+ఏ బ్రతికించెదన్‌= నీ మృతుదడైన కుమారుణ్ణి నేను బతికిస్తాను; అటు+చేయన్‌+ఐతిన్‌ +వని= 
అలా చేయలేకుంటే; అనలంబున్‌+చొచ్చెదన్‌= అగ్ని ప్రవేశం చేస్తానని భూసురుండు వెజగు +అందన్‌= (బ్రాహ్మణుడు 
నివ్వెరపొయ్యేలా; పలుకన్‌= వీరాలాపములాడగా; అతండు విని= ఆ బ్రాహ్మణుడు విని ఈ వెడంగు మాటలు +ఆడన్‌+ 
తగునే?= ఈ వెట్టి మాటలు ఆడటమెందుకయ్యా!; భూరి విక్రమశాలి= గొప్ప పరాక్రమవంతుడు; రాముండు= బలరాముడు; 
మేటి బలుందు హరియును= (శ్రేష్టుడైన యోధుడు శ్రీకృష్ణుడును; శౌర్యసంపన్నులు +అనంగన్‌+తనరు= హూక్రమమే సంపదగా 
గలవారని చెప్పతగిన; ప్రద్యుమ్నుడు= రుక్మిణీ కృష్ణుల సుతుడు ప్రద్యుమ్నుడనేవాడు; అతని నందనుడు= అతని కుమారుడు 
అనిరుద్దుడు; మతజియు= ఇంకా... 


దశమస్కంధము - ఉత్తరభాగము 553 


తా : “పుత్రులను కోల్పోయి దుఃఖిస్తున్న బ్రాహ్మణులు ఏ రాజ్యంలో ఉంటారో, ఆ దేశమేలే రాజును నటుడిగా భావించాలి. 
నేనునీ కుమారుణ్ణి బతికిస్తాను. అలాచేయలేకుంటే అగ్ని ప్రవేశం చేస్తాను” అని బ్రాహ్మణుడు ఆశ్చర్యపడేలా అర్జునుడు 
ప్రతిజ్ఞ చేయగా, బ్రాహ్మణుడు విస అంత వెర్రిమాటలెందుకు? బలరామ, శ్రీకృష్ణాదులు (చేయలేని పని మీరు చేయగలరా? 
అన్నాడు) 
తే. వినుతబలు లైన యాదవ వీరవరులుం, గలుగ వారలచేం గాని కార్యమీవు 

చక్కంబెట్టుట యొట్లు? నీచనెడు త్రోవం, బొమ్ము నావుడు న య్యింద్రపుత్రుం డపుడు. 1286 
ప్రతి : వినుత బలులు+ఐన= కీరించదగిన పరాక్రమవంతులు అయిన; యాదవ వీరవరులున్‌= యాదవులలోని శ్రేష్టులైన 
వీరులు; కలుగన్‌= ఉండగా; వారిచేన్‌+కాని= వాళ్లతో సాధ్యపడని; కార్యము= పని; ఈవు చక్కన్‌ +పెట్టుట +ఎట్లు= నీవు 
ఎలా చక్కబెట్టగలవు?; నీ చనెడు త్రోవన్‌+పొమ్ము= నీ దారిని నీవుపోవయ్యా!; నావుడున్‌= అనగా ఆ+ఇంద్రపుత్రుడు+ 
అపుడు= ఆ ఇంద్రసూనుడైన అర్జునుడు, ఆ సమయంలో... 
తా : మహాపరాక్రమవంతులైన ప్రద్యుమ్నాది యదువీరులు చేయలేని పనిని నీవెలా సాధించగలవు. అనవసర ప్రగల్భాలు 
మాని నీ తోవను నీవు వెళ్లమన్నాడు. అప్పుడు అర్జునుడు (ఇలా అన్నాడు) 
క. మనమున దురహంకారము, ఘనముగం బొడముటయు, నపుడు కవ్వడి విప్రం 

గనుంగొని యచ్చటిజనములు, వినంగా నిట్లనియె రోషవిహ్వలమతియై. 1287 
ప్రతి : మనమునన్‌= మనసులో; దుస్‌+అహంకారము= చెడ్డదైన అభిమానము; ఘనముగన్‌= అతిశయంగా; 
పొడముటయున్‌ = పుట్టగా) అపుడు= వెంటనే; కవ+వడి= జంట చేతులవడి విలుకాడు ఐన అర్జునుడు; విప్రన్‌+ 
కనుంగొని= బ్రాహ్మణుజ్జి చూచి; అచ్చటి= అక్కడి జనములు= ప్రజలు; వినగాన్‌= వినేల్లా రోష - విహ్వల - మతి+ఐ= 
కోపంచేత అదుపు తప్పిన బుద్ధితో; ఇట్లు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు... 
తా : బ్రాహ్మణుని తిరస్మారవాక్యాలకు, తన మనసులో దురభిమానం పెరిగి; అర్జునుడు కోపంతో అదుపు తప్పినవాడై 
అక్కడి ప్రజలు వినేలా ఇలా అన్నాడు. 
మ. బలుండం గాను; మురాసురాంతకుండం గాం; బ్రద్యుమ్నుండం గాను; నేం 

దెలియం దత్తనయుండంగా నని విరోధివ్రాతమున్‌ భీషణో 

జ్వల గాండీవ ధనుర్విముక్త నిశితాస్త శ్రేణిచేం బీన్లు పెం 

టలు గావించు పరాక్రమ ప్రకటచండ స్పూర్తి నేం బార్జుండన్‌. 1288 
ప్రతి : బలుందన్‌+కాను= నేను బలరాముణ్ణికాను; ముర+అసుర+అంతకుండన్‌+కాన్‌= మురుడు అనే రాక్షసుణ్ణి సంహరించిన 
విష్ణువును (కృష్ణుణ్ణి) కాను; ప్రద్యుమ్నుండన్‌+కాను= కృష్ణుడి పుత్రుడైన ప్రద్యుమ్నుణ్ణి కాను ; నేన్‌= నేను; తెలియన్‌= 
పరిశీలించగా; తత్‌+తనయుందన్‌ +కాను +అని= అనిరుద్ధుణ్ణికాను అంటూ; విరోధివ్రాతమున్‌= శత్రు సమూహాన్ని 
భీషణ - ఉజ్వల - గాండీవ - ధనుః= భయంకరంగా ప్రకాశించే గాండీవమనే విల్లునుండి; విముక్త - నిశిత+అ'స్తశ్రేణిచేన్‌= 
వెడలిన పదునైన బాణాల సమూహంచే; పీనుగు పెంటలు గావించు= పీనుగుల కుప్పలను చేసే, పరాక్రమ - ప్రకట - 


554 శ్రీ మహాభాగవతము 


చంద - స్ఫూర్తిన్‌= ముందుకుదూకే; స్పష్టమైన; భయంకరమైన 'ప్రకాశంచేత; నేన్‌= నేను; పార్టుడన్‌ = అర్జునుడను 
(సుమా!) 

తా : నీ వింతకు ముందు చెప్పిన బలరాముడనో, కృష్ణుడనో, ప్రద్యుమ్నుడనో, అనిరుద్ధుడనో కాను, నేనెవ్వరంటే 
శత్రుసమూహాలను పీనుగల పెంటలుగా చేసే గాండీవం ధరించిన అర్జునుణ్ణి అని తనను ప్రశంసించుకొన్నాడు. 


వ. అదియునుంగాక. 1289 
ప్రతి : అదియునున్‌ +కాక= అంతేకాకుండా... 


తా : అంతేకాక 


చ. బలిమిం బురాంతకుం దొదరి బాహువిజ్బంభణ మొప్ప నెక్కటిం 
దలపడి పోరినట్టి రణథైర్యుని నన్ను నెజఖుంగ వక్కటా! 
'పెలుకుజ మృత్యుదేవతను బింక మడంచి భవత్తనూజుల 
న్నలవుం జలంబుం జూపి కొనియాడంగ నిప్పుడ తెచ్చి యిచ్చెదన్‌. 1290 


ప్రతి : పుర+అంతకున్‌= త్రిపురాసురసంహారి అయిన శివుణ్ణి; బలిమిన్‌+తొడరి= బలంతో ఎదిరించి; బాహువిజ్బంభణము+ 
ఒప్పన్‌= భుజోన్నతి ప్రకాశింపగా; ఎక్కటిన్‌+తలపడి= ఒంటిగా ఎదుర్శొని; పోరినట్టి= యుద్ధము చేసినట్టి; రణధైర్యుని= 
యుద్ధరంగంలో ధీరుడైనవానిని; నన్నున్‌+ఎజుంగవు +అక్కట= నన్నునీవు తెలుసుకోలేక పోతున్నావు కదా! పెలుకుజన్‌= 
భయంతో అణగారే; మృత్యుదేవతను = మరణదేవతను; వింకము+అడంచి= గర్వము అణచివేసి; భవత్‌ +తనూజులన్‌ = 
నీ కుమారులను; అలవున్‌+చలంబున్‌+చూపి= బలమూ, పంతమూ ప్రదర్శించి; కొనియాడగన్‌= (అందరు) ప్రశంసించేల్తా 
ఇప్పుడ= ఇపుడే; తెచ్చి+ఇచ్చెదన్‌= తీసుకొనిరాగలను. 

తా : త్రిపురారియైన పరమశివుణ్లే భుజబలంతో ఒంటరిగా ఎదుర్శొని యుద్ధంచేసిన నన్ను నీవెరుగవా? మృత్యుదేవతను 
భయపెట్టి, గర్వమణచి, నీ కుమారులనిపుడే తెచ్చియివ్వగలను. 


విశే : జననజరామరణాలు భగవత్సంకల్పాలు. కృష్ణుడు భగవంతుదు. అర్జునుడు భౌతిక వాది. భుజాస్త్ర బలము 
నమ్మినవాడు. 


వ. అని నమ్మం బలికిన యర్జును ప్రతిజ్ఞకు భూసురుండు మనంబున నూరడిల్లి యతని నభినందించుచు 
నిజమందిరంబునకు జని కొన్ని దినంబు లుండునంత భార్యకుం 'బ్రసూతివేదనా సమయం బయినం 
జనుదెంచి వివ్వచ్చుం గని తద్విధం బెజింగించిన న య్యింద్రనందనుం డప్పుడు. 1291 
ప్రతి: అని నమ్మన్‌+పలికిన = ఆ విధంగా నమ్మకం కలిగేటట్లు మాట్లాడిన; అర్జును ప్రతిజ్ఞకున్‌= అర్జునునియొక్క 
ప్రతిజ్ఞకు; భూసురుండు= బ్రాహ్మణుడు; మనంబునన్‌= మనస్సులో; ఊరడిల్లి= ఉపశమనంపొంది; అతనిన్‌+అభినందించుచు= 
అర్జునుణ్ణి ప్రశంసిస్తూ; నిజమందిరంబునకున్‌+చని= తన ఇంటికి వెళ్లి; కొన్నిదినంబులు+ఉందన్‌= కొంతకాలంగడుపగా; 
అంతన్‌= అపుడు; భార్యకున్‌= ఆ (బ్రాహ్మణుని భార్యకు; ప్రసూతి - వేదనా - సమయంబు +అయినన్‌= పురిటినొప్ప్తులకాలం 
కాగా (బ్రాహ్మణుడు); చనుదెంచి= వచ్చి; వివ్వచ్చున్‌+కని = అర్జునుణ్సి చూచి; తత్‌ +విధంబు +ఎటింగించినన్‌= 
ఆ విషయం చెప్పగా? ఆ+ఇంద్రనందనుండు +అప్పుడు= ఆ అర్జునుడు వెంటనే... 


దశమస్కంధము - ఉత్తరభాగము 555 


తా; పార్టుడు బ్రాహ్మణునికి నమ్మకం కలిగేలా పలికాడు. బ్రాహ్మణుడు దుఃఖంనుండి ఉపశమనంపాొంది, అర్జునుణ్ణి 
అభినందించి, తన ఇంటికి మరలిపోయాడు. కొంతకాలానికి అతడి భార్య తిరిగి గర్భవతిఅయి, నవమాసాలుమోసి, పురిటి 
నొప్పులు పడుతూఉండగా, బ్రాహ్మణుడు రాజమందిరానికివచ్చి, అర్జునునకు సమాచారం ఇచ్చినాడు. అపుడు అర్జునుడు 


చ. లలిత విశిష్ట సంచిత జలంబుల నాచమనంబు సేసి, సు 

స్థలమున నిల్చి రుద్రునకు సమ్మతి మొక్కి మహాస్త్రవేది ని 

ర్మల శుభమంత్రదేవతల మానసమందుం దలంచి గాండివం 

బలవడ నెక్కు దోచి బిగియం గదియించి నిషంగ యుగ్మమున్‌. 1202 
ప్రతి : మహా+అస్ర్రవేది= గొప్ప అస్త్రములు తెలిసిన ఆ అర్జునుడు; లలిత= మనోహరమైన; విశిష్టా విశేషంగా; సంచిత= 
సేకరించబడిన; జలంబులన్‌= నీటితో), ఆచమనంబుసేసి= మంత్రోచ్చారణతో జలాన్ని ప్రాశనం చేసి; సుస్థలమున నిల్చి= 
పవిత్రస్థలంలో నిలబడి; రుద్రునకున్‌= పరమ శివునకు; సమ్‌+మతిన్‌= మనసారా; మొక్కి= నమస్కరించి; నిర్మల 
శుభమంత్రదేవతలన్‌= పవిత్రమైన శుభకరమైన మంత్రాలకు అధిదేవతలైన వారిని; మానసము+అందున్‌= మనస్సులో; 
తలంచి= భావించి; గాండీవంబు+అలవడ = గాండీవము కుదుర్చుకొని; ఎక్కు+త్రోచి= ఎక్కుపెట్టి; నిషంగ యుగ్మమున్‌= 
అమ్ముల పొదులు రెండింటినీ; బిగియన్‌+కదియించి= బిగుతుగా కట్టుకొని... 
తా : అర్జునుడు పవిత్ర నదులనుండి స్వీకరించిన జలాలతో ఆచమనంచేసి, పవిత్ర స్థలంలో నిలబడి; శుచియై శివుణ్ణి 
ధ్యానించి, అస్ర్రమంత్రాది దేవతల మంత్రాలు స్మరించి, ధ్యానించి, గాండీవం చేతబట్టి, ఎక్కుపెట్టుకొని, బాణాలపొది 
రెండు భుజాలకు రెంటిని కట్టుకొని మృత్యు దేవతపై యుద్దానికి సిద్ధమయ్యాడు. 


వ. ఇ వ్విధంబునం గట్టాయితంబై యప్పుడు. 12099 
ప్రతి ;: ఈ+విధంబునన్‌= ఈ పద్ధతిలో; యుద్దానికి; కట్ట+ఆయితంబు+ఐ= సిద్ధము చేసికొని; అప్పుడు= ఆ సమయంలో... 
తా : పైన చెప్పినవిధంగా అర్జునుడు వివిధాస్తాలు, గాండీవం ధరించి యుద్ధసన్నద్దుడై - ఆ సమయంలో 
సీ భూసురు వెంట నిమ్ముల నేగి సూతికా భవనంబు చుట్టును బాణవితతి 

నరికట్టి దిక్కులు నాకాశపథము ధ రాతలం బెల్ల నీరంధ్రముగను 


శరపంజరముం గట్టి శౌర్యంబు దీపింపం గడు నప్రమత్తుందై కాచియున్న 
యెడన మృహీసురు నింతికిం బుత్తుండు జనియించె; నప్పుడచ్చటి జనంబు 


తే. పోయెం బోయెం గదేయని బొబ్బ లిడంగ, బొంది తోడన యాకాశమునకు మాయం 

జెందె నప్పుడు దుఃఖంబు నొంది భూమి, సురుండు విలపించుచును మురహరుని కడకు. 1294 
ప్రతి : భూసురు వెంటన్‌= బ్రాహ్మణుని వెంబడి; ఇమ్ములన్‌+ఏగి= అనుకూలంగా వెళ్లి సూతికా భవనంబు= ప్రసూతి 
ఇంటికి; చుట్టును= చుట్టూరా; బాణవితతిన్‌+అరికట్టి= బాణాల సమూహంతో అడ్దుకట్టి; దిక్కులు= ఎనిమిది దిక్కులు; 
ఆకాశపథము= ఊర్ధ్వదిక్కు ధరాతలంబు = భూమివైపు (అధోదిశ); ఎల్లన్‌= అంతట అనగా దశదిశల; నీరంధ్రముగను = 
సందులేకుండ; శరపంజరమున్‌+కట్టి= బాణాలతో గూడుగా నిర్మించి; శౌర్యంబు దీపింపన్‌= పరాక్రమము ప్రకాశించగా; 


556 శ్రీ మహాభాగవతము 


కడున్‌+అప్రమత్తుడు+ఐ= మిక్కిలిగా జాగరూకుదై; కాచి+ఉన్న+ఎడ= రక్షిస్తూ ఉండగా; ఆ+మహీసురున్‌ +ఇంతికిన్‌= 
ఆ బ్రాహ్మణుని భార్యకు; పుత్రుండు జనియించెన్‌ = కుమారుడు పుట్టాడు; అపుడు +అచ్చటి జనంబు= ఆ సమయాన అక్కడ 
ప్రజలు; పోయెన్‌+పోయెన్‌+కదే= పోయాడు పోయాడు గదా; అని బొబ్బలు+ఇదడంగ= అరుపులు అరవగ్గాా బొంది 
తోడన= శరీరంతోబాటు; ఆకాశమునకు మాయన్‌+చెందెన్‌= ఆకాశంలో మాయమైనాడు; అప్పుడు = ఆ సమయంలో; 
భూమిసురుడు= బ్రాహ్మణుడు; దుఃఖంబున్‌+ఒంది= మిక్కిలి దుఃఖించి మురహరుని కడకు= శ్రీకృష్ణుని వద్దకు; 
విలపించుచును= ఏడుస్తూ... 

తా : బ్రాహ్మణుని వెంబడి అతని ఇంటికివెళ్లి అర్జునుడు ప్రసూతి గృహానికి దశదిశలా సందులేకుండా బాణాలువెేసి 
పంజరంవలె నిర్మాణంచేసి మృత్యువు చొరకుండాచేసి జాగరూకుడై కాపలాకాసినాడు. బ్రాహ్మణుని భార్యకు మగబిడ్డ 
పుట్టినాడు. అక్కడ వింతగా చేరిన జనం పోయాడు పోయాదని ఆర్తనాదాలు చేశారు. ఈ సారి ప్రాణాలు పోవడంకాదు, 
బిడ్డ బొందితో మాయమైనాడు. బ్రాహ్మణుడు మిక్కిలిగా దుఃఖించి కృష్ణుని వద్దకు వెళ్లినాడు. 


వ. అప్పుడు సని. 1295 
ప్రతి : అప్పుడు= అలా శరీరం మాయంకాగానే; సని= కృష్ణుని వద్దకువెళ్సీ... 
తా : మృత బాలుని శరీరం మాయంకాగానే ఆ (బ్రాహ్మణుడు బాగా చింతించి తనరాజైన కృష్ణుని వద్దకు విలపిస్తూ వెళ్ళి 


క. ముందట నిల్పి ముకుంద! స, నందన మునివినుత; నందనందన! పరమా 

నంద! శరదిందు చందన, కుంద యశస్సాంద్ర! కృష్ణ! గోవింద! హరీ! 1296 
ప్రతి : ముందు+అట= ఎదురుగా ఉన్న స్థలంలో; నిబ్చి= నిలబడి ముకుంద= మోక్షం ఇచ్చేవాడా!; సనందన - ముని 
- వినుత= సనక, సనందనాది మునులచే పొగడబడేవాడా!; నంద - నందన! = గోపకుదైన నందుని కుమారా! 
పరమ+ఆనంద= గొప్ప ఆనందమే రూపమైనవాడా!; శరత్‌+ఇందు - చందన - కుంద - యశః+సాంద్ర! = శరత్మాలపు 
చంద్రునివలె చందనమువలె; మల్లెలవలె దట్టమైన కీర్తిగలవాడా! కృష్ణ= శ్రీకృష్ణా! గోవింద!= గోవులను పొందిన 
(రక్షించే)వాడా! హరీ! = (భక్తుల హృదయాలను) ఆకర్షించే (హరించు)వాడా= విష్టూ!... 
తా : వెళ్లిన బ్రాహ్మణుడు శ్రీకృష్ణుని ముందట నిలబడి ఆర్తితోంముకుందా! మునివినుతా! నందకుమారా! కీర్తిమంతుడా! 
కృష్ణా! గోవిందా! హరీ! 
వ. అవధరింపుము. దేవా! యర్జునుం దనెడి పొరుషవిహీనుం డాడిన వృథాజల్పంబులు నమ్మి పుత్తుం 
గోలువడి బేలనైన నన్ను నేమందు? నిఖీల విశ్వోత్పత్తి స్థితి లయంబులకుం బధాన హేతుభూతుండ 
వయిన నీవు సమర్భుండ వయ్యు, వారింపం జాలక చూచుచుండ, నొక్క మనుష్యమాత్రుండు దీర్చం 
జాలెడువాండు గలందె? యని వెండియు. 12097 
ప్రతి : దేవా! అవధరింపుము= వినుము; అర్జునుండు+అనెడి= అర్జునుడని పేరుగల్స పౌరుష - విహీనుండు= 
శక్తిచాలనివాడు; ఆడిన= మాటలాడిన; వృథా - జల్బంబులు= వ్యర్థమైన (ప్రేలాపనలు; నమ్మి= విశ్వసించి; పుత్రున్‌= 
కుమారుణ్ణి; కోలువడి= కోలుపోయి; బేలన్‌+ఐన= దీనుడనైన; నన్నున్‌+వఏమందున్‌= నన్ను ఏమని నిందించు కోగలను?; 


దశమస్కంధము - ఉత్తరభాగము 55/7 


నిఖిల - విశ్వ - ఉత్పత్తి - స్థితి - లయంబులకున్‌= సమస్తములైన లోకముల సృష్టి - స్థితినాశములకూ; ప్రధాన - 
హేతు - భూతుండవు+అయిన= ముఖ్యకారకుడవైన; నీవు సమర్థుండవు +అయ్యు= నీవే ఈ పనికి యోగ్యుడవైనను; 
వారింపన్‌+చాలక= ఆపలేక; చూచుచు +ఉండన్‌= చూస్తూ ఉండగా; ఒక్కమనుపష్యమాత్రుండు = కేవలం మానవ మాత్రుదైన; 
తీర్ప్చన్‌+చాలెడువాండు +కలందే? = నెరవేర్చగలడే!; అని= అంటూ; వెండియు= ఇంకా... 
తా : దేవా! విను. పౌరుషంలేని అర్జునుడు చేతకాకున్నా వ్యర్థమైన దంభాలు పలికి నా కుమారుణ్ణి రక్షిస్తానంటే నమ్మి, 
నా కొడుకును పోగొట్టుకున్నాను. నన్ను నేను నిందించుకోవాలి. సర్వలోకాల సృష్టి స్థితిలయాలకూ కారణభూతుడవైన నీవే 
వారింపలేక ఉండగా ఈ విపత్తును ఈ అర్జునుడనే మానవమాత్రుడు నివారించగలడా! అని ఇంకా 
క. ఎక్కడి పాండుతనూభవుం?, దెక్కడి విలుకాండు? వీని కెక్కడి సత్వం? 

బెక్కడి గాండీవము? దన, కెక్కడి దివ్యాస్త సమితి? యే మనవచ్చున్‌? 1298 


ప్రతి : ఎక్కడి పాండు తనూభవుండు= అర్జునుడు ఎక్కడ?; ఎక్కడి విలుకాండు= ఏపాటి విలువిద్యా నిపుణుడు?) వీనికి 
సత్త్వంబు+ఎక్కడ= వీని బలమేమిటి?; ఎక్కడిగాండీవము= గాండీవ ధనువు ఏపాటి?; తనకు+ఎక్కడి దివ్య+అ'స్త సమితి= 
వీడి గొప్ప అస్తసమూహాలు ఏ మూలకు?; ఏమి+అనవచ్చున్‌= వీని ప్రగల్భాలు ఏమనుకోవాలి? 


తా : అర్జునుడు ఒక పెద్ద విలుకాడా? వీని బలం ఏమిటికి? వీని గాండీవం ఏపాటిది? వీని దివ్యాస్తాలు ఏపాటివి?; 
ఏమనాలి? 


క. అని తను నోడక నిందిం, చిన విని య య్యర్జ్దునుండు చిడిముడిపడుచుం 
దనవిద్యమహిమ పెంపునం, జనియెన్‌ వెస దండపాణి సదనంబునకున్‌. 1299 


ప్రతి :; అని= ఈ విధంగా; తనున్‌= తనను; ఓదక= సంకోచించక; నిందించిన= నిందించగా; విని; ఆ+అర్జునుండు 
విఫలుడైన అర్జునుడు; చిడుముడి పడుచున్‌= దుఃఖపడినవాడై; తన విద్య మహిమపెంపునన్‌= తాను నేర్చిన గొప్పవిద్యగల 
మహత్తంచే; వెసన్‌= వెంటనే; దందపాణి= యముని యొక్క; సదనంబునకున్‌= గృహానికి (యమలోకానికి); చనియెన్‌= 
వెళ్ళాడు. 


తా : పై విధంగా అసమర్జుడని తనను నిందించగా విన్న అర్జునుడు మిక్కిలిగా కలతపడి, తన విద్యామహత్వంచేత వెంటనే 
యమలోకానికి వెళ్లాడు. 


క. చని యందు ధారుణీసుర, తనయులు లేకుంటం దెలిసి తదయక యింద్రా 
గ్ని నిర్భతి వరుణ సమీరణ, ధనదేశానాలయములు దగం బరికించెన్‌. 1300 


ప్రతి : చని= అర్జునుడు యమలోకానికి వెళ్లి, అందున్‌= ఆ లోకంలో; ధారుణీసుర - తనయులు = బ్రాహ్మణుని 
కుమారులు; లేకుంటన్‌+తెలిసి= లేకపోవటంతో; తదయక = ఆలస్యంచేయక; ఇంద్ర+అగ్ని నిర్భతి - వరుణ - సమీరణ 
- ధనద+ఈశాన - ఆలయములు = ఇంద్రలోకాన్ని అగ్నినివాసాన్నిి నిర్భతి నివాసాన్ని వరుణలోకాన్నిి వాయుదేవుని 
నిలయాన్ని కుబేరుని నిలయాన్ని ఈశానుని నివాసాన్ని (అష్టదిక్పాలకుల నివాసాలను) తగన్‌= లెస్సగా; పరికించెన్‌= 
పరిశీలించాడు. 


558 శ్రీ మహాభాగవతము 


తా : పైలోకాలకు తన మహిమతో వెళ్లి, ముందట యముని ఆలయమైన నరకంలో పరిశీలించి, అక్కడ బ్రాహ్మణ పుత్రుడు 
కనిపించని కారణంగా, అష్టదిక్పాలకుల స్థానాలలో మిగిలిన ఏడింటినీ పరిశీలించాడు. 


వ. వెండియు. 1301 
ప్రతి : వెండియు= మరియు... 
తా : అష్టదిశల పిదప 
చ. నర సుర యక్ష కింపురుష నాగ నిశాచర సిద్ధ సాధ్య ఖ్జే 

చర విహగేంద్ర గుహ్వక పిశాచ నివాసములందు రోసి భూ 

సురసుతు లేగినట్టి గతి సొప్పడకుందుటం జూచి క్రమ్మజన్‌ 

ధరణికి నేగుదెంచి బెడిదంబుగ నగ్ని సొరంగం బూనినన్‌. 1302 
ప్రతి : నర= మనుప్వలోకం మొదలుగా; సుర= దేవతల లోకం; యక్ష= యక్షులలోకాన్ని కింపురుష= కింపురుషులలోకాన్నిి 
నాగ= పాముల లోకాన్ని; నిశాచర= రాక్షసులలోకాన్ని, సిద్దనాధ్య= సిద్ధుల, సాధ్యుల లోకాలను; ఖేచర= ఆకాశంలో 
సంచరించేవారిని; విహగ+ఇంద్ర= గరుత్మంతుని లోకాన్ని గుహ్యక= గుహ్యకుల లోకాన్ని పిశాచ నివాసముల+అందున్‌= 
పిశాచుల లోకంలో; రోసి= కోపించి; భూసుర సుతులు +ఏగినట్టి= (బ్రాహ్మణ కుమారులు చనిపోయివెల్లిన; గతి= మార్గం 
(చోటు); చొప్పడకుండుటన్‌= జాడతెలియకపోవటం; చూచి= గమనించి; 'క్రమ్మజన్‌= తిరిగి ధరణికిన్‌+ఏగుదెంచి= 
భూమికి తిరిగి వచ్చి; బెడిదంబుగన్‌= భయంకరంగా; అగ్ని+చొరంగన్‌= అగ్నిలో ప్రవేశించటానికి; పూనినన్‌= సిద్ధపడగా... 


తా :; ఆ తరువాత మిగిలిన దేవ, యక్ష కింపురుషాది సమూహాలు నివసించే వారివారి నివాసాలకు వెళి, ఎక్కడా (బ్రాహ్మణ 
కుమారుల జాడ కానక, తిరిగి భూలోకానికివచ్చి, తన శపథంమేరకు అగ్నిలో ప్రవేశించటానికి సిద్ధపడ్డాడు. 


వ. అ వ్విధంబంతయు నెజింగి య మ్మురాంతకుండు 'విప్రనందనుల నీకుం జూపెది నని యనలంబు 
సొరకుండ నతని నివారించి యప్పుడు. 138038 


ప్రతి :; ఆ+విధంబు= ఆ జరిగిన సంఘటనను; అంతయున్‌+ఎటింగి= సంపూర్ణంగా తెలిసికొని; ఆ+ముర +అంతకుందు= 
ఆ శ్రీకృష్ణుడు; విప్రనందనులన్‌= బ్రాహ్మణ కుమారులను; నీకున్‌+చూపెదన్‌+అని= నీకు (అర్జునునికి) చూపగలను 
అంటూ; అనలంబున్‌+చారకుండన్‌= అగ్నిలో ప్రవేశించకుండా; అతనిన్‌= అర్జునుణ్ణి; నివారించి= ఆపి; అప్పుడు= 
ఆ సందర్భంలో... 

తా ; అర్జునుడు బ్రాహ్మణ బాలకరక్షణలో విఫలుదైనందువల్ల తన ప్రతిజ్ఞమేరకు అగ్నిలో ప్రవేశించడానికి సిద్ధంకాగా, 


శ్రీకృష్ణుడు విషయమంతా తెలిసికొని, ఈ (బ్రాహ్మణపుత్రులను నీకు చూపుతాను అని అగ్నిలో ప్రవేశించకుండ ఆపి, 
అప్పుడు 


ఉ. సుందరదివ్యరత్నరుచి శోభితమై తనరారు కాంచన 
స్యందన మంబుజాప్తుం డుదయాచల మెక్కు విధంబు దోంపం బౌ 


దశమస్కంధము - ఉత్తరభాగము 559 


రందరి దాను నెక్కి తనురశ్శులు దిగ్వితతిన్‌ వెలుంగ గో 
విందుం డుదారలీలం జనె విప్రతనూజ గవేషణార్థియె. 1304 


ప్రతి : సుందర= అందమైన; దివ్య - రత్న - రుచి - శోభితమై= శ్రేష్టమైన మణులకాంతులచే కల్టిన ప్రకాశంతో; తనరు+ 
ఆరు= ఒప్పిన; కాంచన - స్యందనము= బంగారు రథాన్ని అంబుజ+ఆప్తుడు= అంబు= నీటినుండి; జ= పుట్టిన = 
పదానికి; ఆప్పుడు= మిత్రుడైన సూర్యుడు; ఉదయ+అచలము= ఉదయపర్వతం; ఎక్కు విధంబు +తోంపన్‌= ఎక్కేపద్ధతి 
స్ఫురించేటట్స్లు; పౌరందరి= పురందరుని కుమారుడైన అర్జునుడు; తానున్‌= శ్రీకృష్ణుడును; ఎక్కి= అధిరోహించి; తను - 
రశ్ళ్ములు= శరీరకాంతులు; దిక్‌+వితతిన్‌= దిక్కులసమూహాలలో; వెలుంగన్‌= ప్రకాశించగా; గోవిందుండు= కృష్ణుడు; 
ఉదారలీలన్‌= ఉదాత్తమైన పద్ధతిలో; విప్ర - తనూజ= బ్రాహ్మణకుమారులను; గవేషణ +అర్థి+ఐ= వెదికే కోరికతో; 
చనెన్‌= బయల్టేరాడు. 


తా; అతిశ్రేష్టమైనమణులు తాపడంచేసిన బంగారురథాన్ని ఎక్కుతున్న కృష్ణుడు ఉదయాద్రినెక్కే సూర్యునివలె ఘహూళశించినాడు. 
అర్జునుణ్సి ఎక్కించుకొని, శరీరకాంతులు దిక్కులలో 'ప్రకాశించగా; బ్రాహ్మణ బాలురను వెదకడానికి బయలుదేరాడు. 


విశే : శ్రీకృష్ణుడు సూర్యునివలె, తనురళ్ళి సూర్యరళశ్శివలె, కాంచన రథం ఉదయపర్వతంలాగా, మణికాంతులు 
సూర్యకిరణాలలాగా, సూర్యకాంతులు దిక్కులు నిండినట్లు కృష్ణుని తనుకాంతులు అన్ని దిశలా వ్యాపిస్తున్నట్లు వర్ణించడంచేత 
సూర్యునివలెనే కృష్ణుడు సర్వలోక సందర్శనానికి బయలేరాడని - సూచింపబడుతోంది. ఇక్కడ శ్రీకృష్ణుడు సవితృమండల 
మధ్యవర్తి. విష్ణువువలె సృష్టి స్థితిలయములు ఆయన చేతిలోనివి. ఇది సంపూర్జావతారలక్షణమనదానికి ఉన్న ఎన్నో 
ప్రమాణాలలో ఇది ఒకటి. 


చ. చని పురగోష్ట దుర్గ వన జానపదాచల పక్కణ ప్రభూ 
త నదనదీ సరోవర యుతక్షితి నంతయు దాంటిసప్తవా 
రినిధుల దివులం గులగిరి ప్రకరంబుల నుత్తరించి మే 
రు నగము నాక్రమించుచు మరుద్గతితో రథ మేగ న త్తటిన్‌. 1305 


ప్రతి : చని= బయల్టేరి; పుర= నగరాలు; గోష్ట= గోశాలలు; దుర్గ= కోటలు; వన= అడవులు; జానపద= పల్లెలు; అచల = 
పర్వతాలు; పక్క్మణ= బోయపల్లెలు; ప్రభూత = అధికమైన; నద= పడమటి ఏజులు; నదీ= తూరుపు ఏజులు (ప్రవహించు 
దిశనుబట్టి నదులకు ఈ విభజన) సరః+వరయుత= శ్రేష్టాలైన (పెద్దవైన) చెజువులతో కూడిన; క్షితిన్‌+అంతయున్‌= 
భూమినంతటినీ అంతా; దాంటి= దాటి; సప్త - వారినిధుల= ఏడు సముద్రాల; దీవులన్‌= మధ్య ద్వీపాలను; కులగిరి= 
ప్రధాన పర్వతాల; ప్రకరంబుల= సమూహాలను (పర్వత పంక్తులను); ఉత్తరించి= దాటి; మేరునగమును = మేరుపర్వతాన్ని; 
ఆక్రమించుచు= దాటుతూ; రథము = శ్రీకృష్ణుని రథం; మరుత్‌+గతితో= వాయువేగంతో; ఏగన్‌= వెళ్తూఉండగా; ఆ+తటిన్‌= 
ఆ సమయంలో... 

తా; పట్టణాలు, వాటి బహిఃప్రదేశగోశాలలు, దుర్గాలు, అడవులు, పల్లెలు, బోయతండాలు; గొప్పనైన నదీనదాలు; 
సరోవరాలుగల భూప్రపంచంచుట్టి; సప్తసముద్రాలు; వాటిమధ్య భూఖండాలు, కులపర్వతాలుదాటి, ఆపై మేరుపర్వతం 
దాటి, వాయువేగంతో శ్రీకృష్ణుని రథం ముందుకు సాగుతుండగా 


560 శ్రీ మహాభాగవతము 


చ. మసలక భూరిసంతమసమండలముం దరియంగంజొచ్చి సా 
హసమునం బోవం బోవంగ భయంకరమై మది గోచరింపమిన్‌ 
వసమజథి మోంకరిల్లి రథవాజులు మార్గము దప్పి నిల్చినన్‌ 
బిసరుహపత్రలోచనుం డభేద్యతమః పటలంబు వాపంగన్‌. 1306 


ప్రతి ;: మసలక= మందగించక; భూరి= గొప్పు సంతమస= చీకట్ల; మండలమున్‌= ప్రదేశాన్ని తరియంగన్‌ +చొచ్చి= 
దాటడానికై ప్రవేశించి; సాహసమునన్‌+పోవంగ= ధైర్యము చెడక ముందుకుపోగా;, భయంకరమై= భయం కలిగిస్తూ; 
మది గోచరింపమిన్‌= మనసుకు కనబడనిదై వసమథి= శక్తికోల్పోయి; మోంకరిల్లి= మోకాళ్లపై కూర్చుని; రథవాజులు= 
రథానికి కట్టిన గుర్రాలు; మార్గమున్‌ తప్పి= త్రోవతప్పి; నిల్చినన్‌= ఆగిపోగ్యా బిసరుహ పత్రలోచనుండు= తామర 
రేకులవంటి కన్నులు కలవాడైన శ్రీకృష్ణుడు; అభేద్య - తమః పటలంబు= భేదింపశక్యంకాని చీకటి దొంతరలను; 
పాపంగన్‌= తొలగించదానికై... 


తా : శ్రీకృష్ణుడు అర్జున సహితుడై రథారూఢుడై ప్రయాణిస్తూ అతిభీకరమైన అంధకార ప్రపంచంలోకి ప్రవేశించాడు. 
సాహసించి ఇంకాముందుకు పోగా, చీకటి దట్టమై కన్నుగానక, గుజ్టాలు శక్తిహీనాలై తోవతప్పి, మోకాళ్లపై కూలబడినాయి. 
శ్రీకృష్ణుడు ఆ చీకటిని తొలగించడానికి 

20వ శతాబ్దంలోని అంతరిక్ష పరిశోధకుల్లో ఖగోళశాస్త్ర వేత్తయైన ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌ కూడా ఊర్థ్వలోకంలో 
చొచ్చుకుపోయేకొద్దీ దట్టమైన కటికచీకటి (౧౦౧ 0౭[6౧655/026 [1412%60 ఉందని దాని తర్వాత వెల్గురేకలున్నట్లు 
తెలుస్తున్నదన్నారు. కాని, ఆ 'కటిక చీకటి గురించి, దాని తత్వమేమిటో తెలియడం లేదన్నారు. 


“పెను చీకటి” తత్వం ఆ కృష్ణునికే తెలుసు. మానవులబుద్దికి పరిశోధనలకు అందడం లేదు. 
దీనినే ఉపనిషత్తు ఒకే వాక్యంలో “తమసోమా జ్యోతిర్లమయ'” అని చెప్పినది. ఇది సృష్టితత్వ రహస్యం. 


బ్ర 


బాలభానుప్రభాభాసమానద్యుతిం గరమొప్ప నిజ రథాంగంబుం బనుప 

న మృహాస్తం బేగి చిమ్మచీంకటి నెల్ల నజిముజి నందంద నటికి వైచి 
యగ్రభాగంబున నతులిత గతి నేగనా మార్గమున నిజస్యందనంబు 
గడువడిం దోలి యా కడింది తమోభూమిం గడవ ముందజకడం గాన రాక 


తే. మిక్కుటంబుగ దృష్టి మిర్మిట్లు గొనంగం, జదల వెలుంగొందు దివ్యతేజంబుం జూచి 
మొనసి గాండీవి కన్నులు మూసికొనుచు, నాత్మ భయమంది కొంతద వ్వరిగి యరిగి. 1807 


ప్రతి : బాలభానుప్రభా= బాలసూర్యుని కాంతివంటి; భాసమానద్యుతిన్‌= ప్రకాశించే కాంతితో; కరము+ఒప్పన్‌= 
అతిశయంగా ఉండగా నిజ= తనయొక్క రథ+అంగమున్‌= చక్రాన్ని అనుపన్‌= పంపగా? ఆ+మహా+అస్తంబు= 
ఆ గొప్ప ఆయుధం; ఏగి= వెళ్లి; చిమ్మ చీంకటిన్‌+ఎల్ల= గాఢ అంధకారాన్నంతటినీ; అజిముజిన్‌+అందు +అందన్‌= 
వేగంగా; అక్కడక్కడ; నటథికివైచి= ఖండించి; అగ్రభాగంబునన్‌= ముందుగా అతులిత = సాటిలేని; గతిన్‌= నదకతో; 
ఏగన్‌= వెళ్లగా ఆ మార్గమునన్‌= దానివెంబడి; నిజస్యందనంబు= తన రథాన్ని కడువడిన్‌ం+తోలి= మిక్కిలివేగంగా 


దశమస్కంధము - ఉత్తరభాగము 561 


నడిపి; ఆ+కడింది= ఆ కఠినమైన; తమోభూమిన్‌= చీకటి ప్రదేశాన్ని కడవన్‌= దాటగా; ముంద కడన్‌= ముందరివైపు; 
కానరాక= కనబదక; మిక్కుటంబుగ= అతిశయంగాా; దృష్టి మిర్మిట్లుకొనగన్‌= చూపులు చెదిరిపోగా; చదల వెలుం 
గొందు= ఆకాశంలో ప్రకాశించే; దివ్యతేజంబున్‌= గొప్పవెలుగును; చూచి= కనుగొని; మొనసి= పూని (యత్నించి); 
గాండీవి= గాండీవం ధరించిన అర్జునుడు; కన్నులు మూసికొనుచు= నేత్రాలు మూతవేసికొని, ఆత్మ భయము+అంది= 
మనసులో భయపడి; కొంతదవ్వు= కొంతదూరం; అరిగి, అరిగి= పోయి పోయి... 


తా ; బాలసూర్యుని కాంతివంటి కాంతితో ప్రకాశిస్తూ కృష్ణుడు ప్రయోగించిన చక్రం దూసుకువెళ్లి చీకటిని వేగంగా 
తొలగిస్తూపోగా దానివెంబడి ఆ వెలుగులో రథాన్ని పరిగెత్తిస్తూతోలి, చీకటి ప్రదేశాన్ని దాటినాడు. ఆ తరువాత కళ్లు 
మిరుమిట్లు గొలిపే మహాతేజస్సు ఆకాశంలో కనిపించింది. ఆ వెలుగును చూసి అర్జునుని భయం కలిగింది. కళ్లుమూతలు 
పడ్డాయి. అలా కొంతదూరం వెళ్ళి 


తే. కడంగి దుర్వారమారుతోత్కటవిధూత, చటులసర్వంకషోర్శ్మిభఖీషణగభీర 
వారిపూరంబు సొచ్చి తన్నీరమధ్య, భాగమునం గోటిసూర్యప్రభలు వెలుంగ. 1308 


ప్రతి : కడగి= పూని; దుర్వార= వారింపశక్యంకాని; మారుత +ఉత్మట= గాలిచేత మిక్కిలిగ్యా విధూత= ఎగురగొట్టబడిన; 
చటుల= తీవ్రంగా చలించే; సర్వంకష= సముద్రంయొక్క ఊర్మి= అలలుగల; భీషణ = భయంకరమైన; గంభీర= లోతైన; 
వారిపూరంబు = నీటితోనుండిన జలరాళిని; చొచ్చి= ప్రవేశించి; తద్‌+నీర మధ్యభాగమునన్‌= ఆ నీటిమధ్యలో; కోటిసూర్య 
ప్రభలు వెలుంగన్‌ = కోటిసూర్యుల ప్రకాశంతో వెలుగుతున్న... 


తా: కృష్ణుని రథానికి ముందుచీకటి, తరువాత వెలుగు, అడ్డమైనవి. ఇపుడు గొప్ప సముద్రంవంటి జలరాశి ఎదురైంది. 
గొప్పగా గాలివీచి సృష్టించిన మిక్కిలి చలించే అలలుగల సముద్రంవంటి ఆ జలరాళిలో ప్రవేశించగా వారికి కోటిసూర్యుల 
ప్రకాశంతో వెలుగుతున్న 


వ. అది మజియును జారుదివ్యమణిసహట(స్రస్తంభాభిరామంబును, నాలంబితకమనీయనూత్నరత్న 
మాలికాలంకృతంబును, భానుశశిమయూఖాగమ్యంబును, ననంతతేజోవిరాజితంబును, బునరావృత్తి 
రహితమార్గంబును, నిత్యైశ్వర్యదాయకంబును, నవ్యయంబును, నత్యున్నతంబును, ననూనవిభవంబును, 
బరమయోగీంద్రగమ్యంబును, బరమభాగవతనివాసంబునునై యొప్పు దివ్యధామంబునందు. 13809 
ప్రతి : అది మజియును= అది ఇంకా; చారు - దివ్యమణి - సహస్ర - స్తంభ= మనోహరమైన గొప్పవైన వేల రత్నాలు 
పొదిగిన స్తంభాలతో; అభిరామంబునున్‌= అందంగా శోభిస్తూ ఆలంబిత= వేలాడుచున్న కమనీయ= మనోహరమైన; 
నూత్నరత్న= కొత్తమణులతో చేయబడిన; మాలికా+అలంకృతంబును= హారాలతో అలంకరించబడిందీ; భాను - శశి - 
మయూఖ+అగమ్యంబునున్‌= సూర్యచంద్రుల కిరణాలు ప్రవేశించడానికి వీలుకానిది;ి అనంత= అంతులేని; 
తేజస్‌+విరాజితంబును= తేజస్సుతో ప్రకాశించేదీ; పునర్‌ +ఆవృత్తి - రహిత - మార్గంబును= తిరిగి పుట్టడం అనేదిలేనట్టి 
మోక్షానికి దారిగా ఉన్న నిత్య+ఐశ్వర్య దాయకంబునున్‌= ఎప్పుడూ సంపదల్ని ఇచ్చేదీ; అవ్యయంబునున్‌= అక్షయమైందిీ; 
అతి+ఉన్నతంబునున్‌= మిక్కిలి ఎత్తెందీ; అనూన విభవంబును= తక్కువకాని వైభవంబుగలదీ; పరమయోగి + 
ఇంద్రగమ్యంబును= (శ్రేష్టలైనయోగులు రావాలని; కోరుకొనేదీ; పరమ భాగవత నివాసంబును= గొప్ప భగవద్దాసులు 
నివసించేదీ, ఐ= అవుతు; ఒప్పు= ప్రకాశించే; దివ్యధామంబు +అందున్‌= దివ్యభవనంలోపల... 


562 శ్రీ మహాభాగవతము 


తా : ఆ జలరాశిమధ్యలో వేలాదిమణిస్తంభాలతో ్రకాశించేదీ, రత్నహారాలు వేలాడుతుందేదీ, అంతులేని తేజస్సుతో 
ప్రకాశించేదీ, సూర్యచంద్రకాంతులు చొరలేనిదీ, జన్మరాహిత్యానికి మార్గమైందీ, ఐశ్వర్యాన్ని ఇచ్చేదీ, అంత మనేదిలేనిదీ, 
మహోన్నతమైంది, అనల్బవైభవాస్పదమైందీ, పరమయోగులు తాము చేరాలని కోరుకొనేదీ, హరిభక్తులు నివసించేదీ ఐన 
ఒక దివ్య భవనంలో 


సీ, సాంద్రశరచ్చంద్రచంద్రికాకర్పూరనీహారహారాభదేహ మమర 
నిందిందిరేందీవరేంద్రనీలద్యుతిం గర మొప్పు మేచకకంఠసమితి 
యరుణాంశుబింబభాసురపద్మరాగవిన్యస్తసహ(స్రోరుమస్తకములు 
వివృతాననోద్గతవిషధూమరేఖల లీలం జూపట్టిన నాలుకలును 


తే. గలిత సాయంతనజ్వలజ్వ్వలనకుండ,ముల విడంబించు వేండిచూపులును గలిగి 
భూరికలధౌాతగిరినిభాకార మమరం, బరంగు భోగీంద్రభోగతల్పంబునందు. 1810 


ప్రతి : సాంద్ర= దట్టమైన; శరత్‌+చంద్ర= శరత్కాలపు చంద్రుని యొక్క చంద్రికా= వెన్నెలతో; కర్పూర= కప్పురంతో; 
నీహార= మంచుతో; హార= ముత్యాలహారంతో; ఆభ= సమానమైన (తెల్లని దేహము+అమరన్‌= శరీరం ఒప్పుతుండగా; 
ఇందిందిర= గండుతుమ్మైెదలవంటి; ఇందీవర= నల్లకలువలవంటి; ఇంద్రనీల= నీలమణివంటి; ద్యుతిన్‌= కాంతితో; 
కరము+జఒప్పు= మిక్కిలిగా శోభించే; మేచక= నల్లని; కంఠసమితి= కంఠాల (పడగలకింది భాగములు) గుంపు గల్లి; 
అరుణ +అంశు - బింబ= ఎర్రనికిరణాలున్న బాలభానునివంటి; భాసుర= ప్రకాశమానమైన; పద్మరాగ= పద్మరాగమణులచ్చే; 
విన్యస్త= పెట్టబడిన (ఉన్న, సహస్ర+ఉరు - మస్తకములు= గొప్పనైన వేయి తలలుగల్లి; వివృత+ఆనన= విచ్చుకున్న 
నోళ్లలోనుండి; ఉద్దత= బయలువెడలు; విషధూమ -- రేఖల - లీలన్‌= విషపుపొగల వరుసలవలె; చూపట్టిన = కన్పిస్తూన్న; 
నాలుకలును= నాలుకలుగల్లి; కలిత= మనోహరమైన; సాయంతన= సాయంకాలపు; జ్వలత్‌= ఎగసిపడే; జ్వలన = 
జ్వాలల; కుండములన్‌= అగ్నిగుండాల్ని విడంబించు= పోల్చదగు; వేండిచూపులును= వేడిచూపులు గల్గి భూరి= గొప్పదైన; 
కలధౌాత నిభ= వెండికొండ (హామాలయం)వంటి; ఆకారము +అమరన్‌= శరీరాకృతి కుదిరి ఉండగా; పరగు= ఒప్పు; 
భోగి+ఇంద్ర= పాముల రాజైనవాడు= ఆదిశేషుడు (ఈతడు) భోగతల్చ్పము+అందున్‌= ఆ పడకపై (పడగల పాన్సుపై)... 


తా; కృష్ణార్హునులు చూచిన దివ్యభవనంలో శరదృతువులోని వెన్నెలవలె, కర్పూరంవలె, మంచువలి, ముత్యాలవలె తెల్లని 
దేహంతో ఒప్పినవాడూ; తుమ్మెదలు, నల్లకలువలు, ఇంద్రనీలమణులవంటి నల్లని పడగకింది మెడలు గలవాడూ. 
ఉదయభానునివంటి లేత ఎరుపురంగులో ఉన్న పద్మరాగ మణులు నిలిచిన వేయి పడగలు (తలలు) గలవాడూ, తెరచిన 
నోళ్లనుండి విషధూమం బయటికి వెలువడుతున్నదా అన్నట్లున్న నాలుకలు కలవాడూ, సాయంకాలపు హోమకుండాలవంటి 
వేడి చూపులుగలవాడు, వెండికొండలా తెల్లని పెద్దదేహంగలవాడు ఐన ఆదిశేషుడు సుఖతల్చ్పంగా అమరగా ఆ పడకపై... 


విశే : ఆదిశేషుని దేహం చిత్రవర్ణసమేతం. తెల్లనాగుకనుక శరచ్చంద్ర చంద్రికలవంటి దేహం నల్లనిమెడలు, వేయిపడగలపై 
నిష్పిన ఉదయభానునివంటి లేత ఎరుపురంగులోని వేయిమణులు, హోమకుండం వేడివంటి ఎర్రనైన చూపులు, విషమూమాన్ని 
అనుకరించే నల్లని రెండువేలనాలుకలు, చుట్టలుగా చుట్టి పరచుకొన్న హిమాలయంవంటి వెండిరంగు శరీరం ఇలాసాగింది 
మనోహరంగా వర్ణన. పగలంతా జ్వలించిన హోమకుండల్లో సాయంత్రం జ్వాలలుకాక వేదిమాత్రం రగులుతూ, తగులుతూ 


దశమస్కంధము - ఉత్తరభాగము 563 


ఉంటుంది. కనుక వేడి చూపులకు సాయంతన హోమకుండాలతో పోలిక చెప్పబడింది. (1వ పాదంలో 2వ, ౩వ) ఉపమ, 
(4వ పాదంలో) ఉద్రేక్షాలంకారములు వరుసగా నిబంధింపబడ్డాయి. 


వ. సుఖాసీనుండై యున్నవాని డాయం జని యప్పుడు. 1811 


ప్రతి: సుఖ+ఆసీనుండు+ఐ= హాయిగా కూర్చున్నవాడై; ఉన్నవానిన్‌= ఉన్నట్టి శ్రీమహావిష్ణువును; డాయన్‌+చని= దగ్గరగామెళ్టీ 
అప్పుడు= ఆ సమయంలో... 


తా : ఆదిశేషునితో ఏర్పడ్డ పడకపై సుఖంగా కూర్చున్న విష్ణువుకు దగ్గరగా వెళ్లిన సమయంలో 

న్న సజలనీలాంబుదశ్యామాయమానాంగు నాశితావనముదితాంతరంగు 
సనకాదియోగిహృద్వనజమదాళీంద్రు ముఖపద్మరుచిజితపూర్ణ చంద్రుం 
గమనీయనిఖిలజగద్ధితచారిత్రుం బ్రత్యూషసంఫుల్లపద్మనేత్రు 
నిందిరాహృదయారవిందారుణోల్లాసు శ్రీకరపీతకౌశేయవాసు 


తే. హారకుండలకటకకేయూరమకుట, కంకణాంగదమణిముద్రికావినూత్న 
రత్ననూపురకాంచీవిరాజమాను, భవమహార్దవశోషు సద్భక్తపోషు. 1312 


ప్రతి : సజల= నీటితోకూడిన; నీల+అంబుద= నీలిమేఘంవంటి; శ్యామాయమాన= నల్లగా చేయబడిన; అంగున్‌= 
శరీరం కలవాణ్జి; ఆభిత +అవన= ఆశయించినవారిని రక్షించడంలో; ముదిత= ఆనందించే; అంతరంగున్‌= హృదయం 
కలవాణ్సి; సనక+ఆది - యోగి - హృత్‌ = సనకసనందాదియోగిజనులహృదయాలు అనే వనజ= పద్మాల్లో; 
మద+అళి+ఇంద్రున్‌= మదించిన శ్రేష్టమైన తుమ్మెదవంటివాణ్సి; ముఖపద్మ= పద్మంవంటి తన ముఖంయొక్క రుచి= 
కాంతిచే; జిత - పూర్ణ - చంద్రున్‌= ఓడించిన నిండు జాబిల్లి (చంద్రుని) గలవాణ్ణి; కమనీయ= మనోహరమైన; నిఖిల- 
జగత్‌+హిత - చారిత్రున్‌= సమస్త జగత్తుకు మేలుచేసే చరిత్రగలవాణ్ణి; ప్రత్యూష= వేకువకాలలో; సంఫుల్ల= బాగా 
వికసించిన; పద్మ= పద్మంవంటి; నేత్రున్‌= కన్నులు కలవాణ్ణి; ఇందిరా= లక్ష్మీదేవియొక్క అరుణ - అరవింద= ఎర్రని 
కమలంవంటి హృదయ+ఉల్లాసున్‌= మనస్సును; సంతోషపెట్టెవాణ్సి; శ్రీకర= శుభంకరమైన; పీత= పచ్చని; కౌశేయ= 
పట్టు(తో నేయబడిన); వాసున్‌= వస్త్రం కలవాణ్సి; హార= ముత్యాలపేరులు; కుండల= చెవిపోగులు; కటక= ముంజేతి 
కంకణాలు; కేయూర = భుజకీర్తులు; మకుట = కిరీటం; కంకణ = మోచేతి కడియాలు; అంగద= బాహుపురంబు; మణి 
ముద్రిక= వజపుటుంగరాలు; వినూత్న - రత్న - నూపుర= సరికొత్త రత్నాలు తాపిన కాళ్లకడియాలు; కాంచీ= మొలనూలు 
గొలుసులచే విరాజమానున్‌= ప్రకాళించేవాణ్సి; భవ - మహా+అర్జవ - శోషున్‌= సంసారచక్రమనే (దాటరాని) 
మహాసముద్రాన్ని ఎండగట్టివాణ్ణి; సత్‌+భక్త - పోషున్‌= శ్రేష్టులైన భక్తుల్ని పోషించేవాణ్లి... 


తా : నీలమేఘంవంటి శ్యామలవర్ణంతో వెలిగేవాడు, ఆితుల్ని రక్షించడంలో ఆనందం పొందేవాడు, యోగి హృదయ 
పద్మాలలో నివసించేవాడు, నిండు జాబిల్లి మోమువాడు, జగత్తుకు హితంచేసేవాడు, వేకువనే వికసించిన పద్మాలవంటి 
కన్నులుకలవాడు, లక్ష్మీమానసోల్లాసి, పీతాంబరుడు, హారకుండలకేయురకి రీటాద్యాభరణాలు ధరించినవాడు. 
భవసాగరంనుండి తరింపచేసేవాడు, భక్తపోషకుడూ ఐన విష్ణు భగవానుణ్జి. 


564 శ్రీ మహాభాగవతము 


వ. మతజియు సునందాదిపరిజనసంతతసేవితు, నానందకందళితహృదయారవిందు, నరవిందవాసినీ 
వసుంధరాసుందరీసమేతు, నారదయోగీంద్రసంకీర్తనానందితు, నవ్యయు, ననఘు, ననంతు, నప్రమేయు, 
నజితు, నవికారు, నాదిమధ్యాంతరహితు, భవలయాతీతుం, గరుణాసుధాసముద్రు, నచ్యుతు, మహానుభావుం 
బరమపురుషుం, బురుషోత్తము, నిఖీలజగదుత్పత్తిస్థితిలయకారణుం, జిదచిదీశ్వరు, నష్టభుజుం, గౌస్తుభ 
శ్రీవత్సవక్షు, శంఖచక్ర గదాపద్మశార్‌జ్లాదిదివ్యసాధను, సర్వశక్తిసేవితుం బరమేష్టిజనకు నారాయణుం 
గనుంగొని దండప్రణామంబులు సేసి కరకమలంబులు మొగిచి భక్తిపూర్వకంబుగా నభినందించిన, న 
య్యాదిదేవుండును వారలం గరుణావలోకనంబులు నిగుడ నవలోకించి, దరహాసపూరంబు దోరంబుగా 
సాదరంబుగ నిట్లనియె. 1313 


ప్రతి : మజియున్‌= ఇంకను; సునంద+ఆది= సునందుడు మొదలుగాగల; పరిజన - సంతత - సేవితున్‌= సమీపంగా 
చరించు సేవకులచే ఎల్లవేళల సేవింపబడేవాణ్ణి; ఆనంద - కందళిత - హృదయ+అరవిందున్‌= సంతోషంచే అంకురించిన 
పద్మంవంటి హృదయం గలవాణ్సి; అరవిందవాసినీ= పద్మంలో వసించే లక్ష్మీదేవి; వసుంధరా సుందరీ= భూదేవి; 
యుత= ఇద్దరు దేవేరులతో కూడి ఉన్నవాణ్ణి; నారద - యోగి+ఇంద్ర= యోగిశ్రేష్టుడైన నారదుని యొక్క 
సంకీర్తనా+ఆనందితున్‌= సంగీతకీర్తనలచే ఆనందించేవాణ్ణి అవ్యయున్‌= వ్యయం లేనివాణ్ణి; అనఘున్‌= పాపంలేనివాణ్ణి; 
అనంతున్‌= అంతంలేనివాణ్ణి; అప్రమేయున్‌= ఇంత అంత అనే హద్దులులేనివాణ్ణి; అజితున్‌= జయింపశక్యం కానివాణ్ణి; 
అవికారున్‌ = ఎట్టి మార్పులూ పొందనివాణ్ణి; ఆది మధ్య+అంత రహితున్‌= మొదలు, నడుమ, తుది లేనివాణ్ణి, 
భవలయ +అతీతున్‌ = పుట్టుకలకు; చావులకు అతీతమైనవాణ్సి; కరుణా - సుధా - సముదున్‌= దయ అనే 
అమృతసాగరమైనవాణ్ణి; అచ్యుతున్‌= నాశం లేనివాణ్ణి; మహా+అనుభావున్‌= గొప్ప ప్రభావం కలవాణ్ణి; పరమ పురుషున్‌= 
పరమాత్మను, పురుష+ఉత్తమున్‌= పురుష గ్రేష్టుణ్ణి నిఖిల - జగత్‌ +ఉత్పత్తి - స్థితి - లయకారణున్‌= సమస్త విశ్వంయొక్క 
సృష్టి - స్థితి - లయాలకు కారణమైనవాణ్ణి; చిత్‌ +అచిత్‌+ఈశ్వరున్‌= జ్ఞానాలజ్ఞానాలకు ప్రభువైనవాణ్ణి; అష్టభుజున్‌= 
ఎనిమిది చేతులుకలవాణ్ణి; కౌస్తుభ - శ్రీవత్స - వక్షున్‌= కౌస్తుభమణి; శ్రీవత్సం అనే పుట్టుమచ్చ ఎదపై కలవాణ్ణి; శంఖ 
- చక్ర - గదా - పద్మ ఆ శార్‌బ్బ+ఆది - దివ్య - సాధనున్‌= శంఖం, చక్రం, గద, పద్మం, విల్లు, మొదలైన, దివ్య 
సాధనాలు (ఆయుధాలు) కలవాణ్ణి; సర్వశక్తి - 'సేవితున్‌= సర్వ శక్తులచే సేవించబదేవాణ్ణి; పరమేష్టి - జనకున్‌= 
బ్రహ్మకు తండ్రియైనవాణ్ణి; నారాయణున్‌= శ్రీమన్నారాయణుణ్ణి; కనున్‌+కొని= దర్శించి; దందప్రణామంబులు+చేసి = 
నమస్మారాలుచేసి; కరకమలంబులు = పద్మాలవంటిచేతులు, మొగిచి= ముడిచి; భక్తిపూర్వకంబు +కాన్‌= భక్తితోకూడ; 
అభినందించినన్‌= పొగడగా; ఆ+ఆదిదేవుండును= ఆ తొలిదైవం ఐన విష్ణువుకూడా; వారలన్‌= శ్రీకృష్ణార్జునుల్ని; 
కరుణా+అవలోకనంబులు= దయతో కూడిన చూపులు; నిగుడన్‌= అతిశయించగా; అవలోకించి= చూచి; దరహాస 
పూరంబు= చిజునవ్వు; తోరంబు+కాన్‌= ఎక్కువ కాగా స+ఆదరంబు+కన్‌= ఆప్యాయతతోకూడ; ఇట్లు+అనియెన్‌ = 
ఇలా అన్నాడు. 

తా : ఇంకా, సునందాది పరిచారకులచే సేవించబడుతున్నవాణ్ణి సంతోష పహృదయంకల్లినవాణ్ణి, శ్రీదేవీ, భూదేవీ సవేతుడైనవాళ్ణి, 


నారదాదుల సంకీర్తనలకు ఆనందించేవాదళణ్ణి, అవ్యయుళణ్ణి, పుణ్యాత్ముడూ, అనంతుడూ, అప్రమేయుడూ, జయంకలవాడు; 
మార్పులు లేదు, ఆదిమధ్యాంతాలు లేనివాడు, కరుణాసముడ్రుడు, చ్యుతిలేనివాడు, మహానుభావుడు, పరమాత్ముడు, 


దశమస్కంధము - ఉత్తరభాగము 565 


పురుషశ్రేష్టుడు, జగదుత్పత్తి స్థితి, లయకారకుడు, జ్ఞానాజ్ఞాన ప్రభుడు, అష్టభుజుడు, కౌస్తుభశ్రీవత్సములు ఎదపై లాంఛనాలుగా 
కలవాడు, శంఖచక్రాది ఆయుధధారి, సర్వశక్తిమంతుడు, బ్రహ్మకు తండ్రియైనవాడు అగు శ్రీమన్నారాయణుణ్జి కృష్ణార్జునులు 
దర్శించుకొని సాష్టాంగప్రణామాలు ఆచరించి, భక్తితో నుతించగా శ్రీమహావిష్ణువువారిని దయతోచూచి, చిరునవ్వుతో, 
ఆప్యాయంగా ఇలా అన్నాడు. 


క. ధరణికి వైం గగు దైత్యులం, బొరిబొరి వధియించి ధర్మమున్‌ నిలుపుటకై 
ధర జనియించితి రిరువురు, నరనారాయణు లనంగ నా యంశమునన్‌. 1814 


ప్రతి : ధరణికిన్‌= భూమికి; వ్రేంు+అగు= భారమైనట్టి; దైత్యులన్‌= రాక్షసుల్ని పొరిపొరి= మిక్కిలిగా? వధియించి= 
సంహరించి; ధర్మమున్‌= ధర్మాన్ని; నిలుపుటకున్‌+ఐ= లోకంలో స్థిరపరడానిక్రై నా+అంశమునన్‌= నా అంశతో; ధరన్‌= 
భూమిపై; ఇరువురు= మీరుభయులు; నరనారాయణులు +అనన్‌+కన్‌= నరనారాయణులు అనే పేర్లతో; జనియించితిరి= 
తా : భూమికి బరువైన రాక్షసుల్ని చంపి, ధర్మరక్షణ చేసేందుకు మీరిద్దరు నా అంశతో నరనారాయణులుగా భూమిపై 
జన్మించారు. 


క. ఆరూఢనియతితోం బెం, పారిన మిముని మ్మునీంద్రు లర్ధిం జూడం 
గోరిన మీ వచ్చుటకై, ధారుణిసురసుతుల నిటకుం దగం దేవలసెన్‌. 1315 


ప్రతి : ఆరూఢ నియతితోన్‌= పరిణతమైన నియమాలతో; పెంపారిన= ప్రసిద్ధిగాంచిన; మిమున్‌= మీ ఇద్దరిని 
(కృష్ణార్దునులను); ఈ+ముని+ఇంద్రులు= వైకుంఠంలో ఈ మునీశ్వరులు; అర్ధిన్‌+చూడన్‌= చూడాలనే కోరికతో; కోరినన్‌= 
కోరగా మీ+వచ్చుటకై= మిమ్ము ఇక్కడికి రప్పించడాననిక్రై ధారుణీసుర= బ్రాహ్మణుని; సుతులన్‌= కుమారులను; ఇటకున్‌= 
ఇక్కడికి; తగన్‌= తగినవిధంగా; తేవలసెన్‌= తెప్పించాల్సివచ్చింది. 
తా; భూభారంతగ్గించే గొప్ప నిష్టతో మీరిద్దరూ భూలోకంలో ప్రసిద్ధులుకాగా, మిమ్మల్నిద్దరినీ చూడాలని ఇక్కడి మునులు 
కోరగా బ్రాహ్మణకుమారులను తెచ్చే మిషతో మిమ్ము రప్పించాను - అని శ్రీ మహావిష్ణువన్నాడు. 
క. అని యా డింభకులను దో, కొని పొందని యిచ్చి వీడుకొలిపిన వారల్‌ 

వినతు లయి పెక్కువిధముల, వినుతించుచు నచటు వాసి విప్రునిసుతులన్‌. 1316 
ప్రతి : అని= ఈ విధంగా (విష్ణువు చెప్పి); ఆ - డింభకులను= ఆ పిల్లలను; తోకొని= తోడ్కొని; పొండు+అని= వెళ్లండి 
అంటూ; వీడుకొలిపినన్‌= వీడ్కొల్పగా; వారల్‌= కృష్ణార్జునులు; వినతులు+అయి= నమస్కరిస్తూ; పెక్కు విధములన్‌= 
బహురీతులుగా; వినుతించుచున్‌= కీర్తిస్తూ అచటున్‌= ఆ వైకుంఠాన్ని పాసి= వదిలి; విప్రుని సుతులన్‌= (బ్రాహ్మణుని 
కుమారులను... 
తా; విష్ణువిలా చెప్పి, బాలకుల్ని తీసుకొని వెళ్తందనగా, ఆయనను వీడ్ళొని, నమస్కరించి, స్తుతించి బ్రాహ్మణబాలకులతో 
కృష్ణార్జునులు 


566 శ్రీ మహాభాగవతము 


వ. తోడ్మొని సంప్రాప్రమనోరథులయి యబ్బాలకులం దత్తద్వయోరూపంబులతోడం దెచ్చి యాబ్రాహ్మణునకు 
సమర్పించిన నతండు సంతువ్టాంతరంగుం డయ్యె; న య్యవసరంబున. 1817 


ప్రతి : తోద్కొని= బాలురను వెంటబెట్టుకొని సంప్రాప్త - మనోరథులు+ఐ= కోర్కెలు ఫలించినవారై; ఆ+బాలకులన్‌= 
ఆ బ్రాహ్మణకుమారుల్ని తత్‌+తత్‌+వయస్‌ +రూపంబులతోడన్‌= ఆయా వయస్సులకు; తగిన రూపాలతో; తెచ్చి= 
తీసుకొనివచ్చి; ఆ బ్రాహ్మణునకున్‌= ఆ బాలకుల తండ్రి అయిన బ్రాహ్మణునికి; సమర్ప్చించినన్‌= ఇవ్వగా? అతండు= 
ఆయన; సంతుష్ట= తృప్తిచెందిన; అంతరంగుడు= మనస్సుకలవాడు; అయ్యెన్‌= అయినాడు; ఆ+అవసరంబునన్‌= 
ఆ సందర్భంలో... 
తా : తమ కోర్కెలు ఫలించగా శ్రీకృష్ణార్దునులు ఆ బాలకులను వారివారి వయస్సులకు తగిన రూపాలతో తీసుకొనివచ్చి 
వారితండ్రి అయిన బ్రాహ్మణునికి అప్పచెప్పారు. అతడు చాలా సంతోషించినాడు. ఆ సమయంలో 
చ. అనిమిషనాథనందనుం డహర్చతితేజుండు గృష్టుతోడం దాం 

జని యచటం గనుంగొనిన సర్వశరణ్యునిం బుండరీక నే 

త్రుని నిజధామవైభవసమృద్ధికిం దన్మహనీయమూర్తికిన్‌ 

మనమున మోదమంది పలుమాఖును సన్నుతిం జేసె భూవరా! 1818 
ప్రతి : భూవరా= ఓ రాజా!; అనిమిష= దేవతల యొక్క నాథ= (వారి) ప్రభువైన ఇంద్రుని యొక్క నందనుండు= 
(కుమారుడైన) అర్జునుడు; అహఃపతి= సూర్యునివంటి; తేజుందు= తేజస్సుకల్లిన; కృష్ణుతోదన్‌= శ్రీకృష్ణునితో; తాన్‌+చని= 
తాను వెళ్లి అచటన్‌= ఆ వైకుంఠంలో; కనున్‌+కొనిన= దర్శించిన; సర్వ శరణ్యునిన్‌= అందరు శరణుకోరేవాణ్ణి; పుండరీక 
నేక్రునిన్‌= తెల్లదామరలవంటి కన్నులుకలవాణ్ణి (శ్రీమహావిష్ణుని); నిజ - ధామ - వైభవ - సమృద్ధికిన్‌= ఆయన 
నివాసమైన వైకుంఠంయొక్క గొప్పదైన వైభవానికి; తద్‌+మహనీయ - మూర్తికిన్‌= ఆ గొప్పదైన రూపానికి మనమునన్‌= 
మనస్సులో; మోదము+అంది= సంతోషపడి; పలుమాబును = అనేక పర్యాయాలు; సన్నుతిచేసెన్‌= స్తుతించాడు... 
తా: ఓ పరీక్షిన్నహారాజా! ఇంద్రసూనుదైన అర్జునుడు శ్రీకృష్ణునితోబాటు వైకుంఠానికివెళ్లి శరణాగతరక్షకుదైన 
ఆ శ్రీమహావిష్ణువురూపాన్ని, వైభవాన్నీ కన్నులార వీక్షించినందుకు సంబరపడి, పలుమార్లు ఆ దేవదేవుణ్ణి స్తుతించినాడు. 
తే. వారిజాక్షుని భక్తమందారు ననఘుం, గృష్టు నఖిలేశుం గేశవు జిష్టుం బరము 

వినుతి సేయుచుం దత్ప్సాదవనజములకు, వందనము లాచరించి యానంద మొంది. 13819 
ప్రతి : వారిజ+అక్షున్‌= కమలనేక్రుణ్ణి; భక్తమందారున్‌= భక్తులపాలిటి కల్పవృక్షమైనవాణ్ణి; అనఘన్‌= పాపరహితుణ్ణి; 
అఖీల+ఈశున్‌= సర్వానికి ప్రభువైనవాణ్ణి కేశవు= కేశిరాక్షసుణ్ణి సంహరించినవాణ్ణి; జిష్ణున్‌= జయశీలంకలవాళ్ణి; పరమున్‌= 
గ్రేష్టుడైనవాళణ్ణి; కృష్ణున్‌= శ్రీకృష్ణుణ్ణి; వినుతి+చేయుచుచె= స్తుతిస్తూ తత్‌+పాద - వనజములకున్‌= ఆయన పాదపద్మాలకు 
వందనములు= నమస్మారాలు; ఆచరించి= చేసి; ఆనందము +బఒందెన్‌= సంతోషాన్ని పొందాడు. 
తా : కమలాక్షుడు, భక్తకల్పవృక్షము, సకలేశ్వరుడు, పురుషోత్తముడు, అతిపవిత్రుడు అయిన కృష్ణుణ్ణి స్తుతిస్తూ, ఆయన 
పాదాలకు నమస్కరించి, పరమానందం పొందాడు అర్జునుడు. 


దశమస్కంధము - ఉత్తరభాగము 56/7 


వ. అంత. 1320 
ప్రతి : అంతన్‌= ఆ సమయములో... 
తా: ఈ సంఘటన తరువాత 
మ. హరి సర్వేశుం దనంతుం దాద్యుం దడభవుం డామ్నాయసంవేది భూ 
సురముఖ్యప్రజలన్‌ సమస్తధనవస్తుశ్రేణి నొప్పారంగాం 
బరిరక్షించుచు ధర్మమున్‌ నిలుపుచుం బాపాత్ములం ద్రుంచుచుం 
బరమోత్సాహ మెలర్చ భూరిశుభవిభ్రాజిష్టుండై ద్వారకన్‌. 1321 


ప్రతి : హరి= విష్ణువు; సర్వ+ఈశుండు= సకలానికి ప్రభువు; అనంతుండు= అంతంలేనివాడు; ఆద్యుడు = సృష్టికి తానే 
మొదలైనవాడు; అభవుండు= పుట్టుకలేనివాడు; ఆమ్నాయ - సంవేది= వేదాలచే చక్కగా తెలియబదేవాడు; భూసుర - 
ముఖ్య - ప్రజలన్‌= బ్రాహ్మణులు మొదలైన ప్రజలను, సమస్త - ధన - వస్తు - గ్రేణిన్‌= అన్నిరకాలైన ధనధాన్యాదివస్తువుల్నీ; 
ఒప్పారన్‌+కాన్‌= ఒప్పుతుండగ్వా పరిరక్షించుచున్‌= కాపాడుతూ ధర్మమున్‌= ధర్మాన్ని నిలుపుచున్‌= న్థాపిస్తూ; 
పాప+ఆత్ములన్‌= పాపాత్ముల్ని త్రుంచుచున్‌= చంపుతూ; పరమ+ఉత్సాహము+ఎలర్చన్‌= మిక్కిలివేడుక అతిళశించగా; 
ద్వారకన్‌= ద్వారకానగరంలో; భూరి - శుభ - విభ్రాజిష్ణుడు+ఐ= గొప్ప శుభాలచే ఎక్కువగా ప్రకాశించేవాడా; ద్వారకన్‌= 
ద్వారకానగరంలో... 


తా : అంతంలేనివాడు, సకలేశ్వరుడు, పుట్టుకలేనివాడు, వేదాలచె తెలియదగిన భగవంతుడైన కృష్ణుడు, బ్రాహ్మణాదులైన 
జాతి సర్వప్రజలను, సమస్తధన, కనక, ధాన్య, వస్తు, వాహన సమృద్ధమై సంతోషించేవిధంగా ఏలుతూ, ఆర్హులను 
కాపాడుతూ, ధర్మాన్ని పరమోత్సాహంగా ్రతిష్ట్రాపిస్తూ, పాపులను శిక్షిస్తూ ద్వారకలో ప్రకాళిస్తూ 
క. జనవినుతముగాం బెక్కుస, వనములు దనుం దాన కూర్చి వైదికయుక్తిం 

బొనరించుచు ననురాగము, మనమునం దళుకొత్త దబైత్యమర్దనుం డెలమిన్‌. 1822 


ప్రతి :; జన - వినుతము+కాన్‌= ప్రజలు మెచ్చుకొనేలా; 'పెక్కుసవనములు= చాలా యజ్ఞాలు; తనున్‌+తాన= తనకు 
తాన్వే కూర్చి= కల్పించి; వైదికయుక్తిన్‌= వేదాలలో చెప్పినప్రకారంగా; పొనరించుచున్‌= చేస్తూ దైత్యమర్దనుండు= 
రాక్షససంహారియైన కృష్ణుడు; అనురాగము= (పేమ; మనమునన్‌= మనసులో; తళుకొత్తన్‌= ప్రకాశించగా; ఎలమిన్‌= 
ప్రేమతో... 

తా : తన రాజ్యప్రజలు ప్రశంసించేలా తనకు తానే నిర్ణయించి, వేదాలు చెప్పినట్లుగా పలుయజ్ఞాలు, ఎంతో ఇష్టంగా 
నిర్వహించాడు. 

విశే : తనకు తానే అనడంలో ఓ విశేషం ఉంది. తానే సర్వయజ్ఞాలకు భోక్త. ఇక్కడ తనను తృప్తి పెట్టేందుకు ఇతరులు 


యజ్ఞాదులు చేయాలి. కాని, తానే యజ్ఞకర్తయై తనకు తానే (కర్త, భోక్త) చేశాడు. ఇది ప్రజల సంతోషంకొరకు, 
ధర్మాచరణకొరకు చేశాడు. 


568 శ్రీ మహాభాగవతము 


వ. అట్లు కృష్ణుండు ద్వారకానగరంబునం బూజ్యంబగు రాజ్యంబు సేయుచుం బురందరవిభవంబున నిరవొంది 
కనకమణి మయవిమానమండప గోపురప్రాసాదసౌధ చంద్ర శాలాంగణాదివివిధ భవనంబులందును 
రంగదుత్తుంగతరంగడోలావిలోలకలహంసచక్రవాకకారందడవసారస క్రాంచముఖజలవిహంగవిలన 
దుచ్చలితగరుదనిలదరదమలకమలకుముదకహ్ష్హారసందో హనిష్యందమకరందరసపానమదవదిందిందిరకుల కల 
గాయకరుంకారనినదంబులును, నిరంతరవసంతసమయస ముచితప ల్లవితకోరకితబాలరసాలజాల 
లాలితకిసలయ విసర ఖాదనజాత కుతూహలాయమానకషాయకంఠకలకంఠకలరవమృదంగఘోషంబులును, 
నిశితనిజచంచూపుటనిర్దళలితసకలజననయనానంద సుందరనందితమాకందపరిపక్వఫలరంధ్రవిగళిత 
మధురరసాస్వాదనముదితరాజకీ రశారికానికరమృదుమధురవచనరచనావ శకృత్యంబులును నమరం, 
బురపురంధ్రీ జనవీ నవ యోధరమండలవిలిప్తలలితకుంకువువంకన ౦కులసొగంధ్యానుబంధ 
బంధురగంధానుమోదితుందడును, జందనాచలసానుదే శసంజాతమంజులమాధవీలతానికుంజ మంజుల 
కింజల్మరంజితనివాసవిసరవిహరమాణశబరికాకబరికాపరిపూర్ణసురభికుసుమమాలికాపరి మళ వహుందును, 
గళిందకన్యకాకల్లోలసందోహపరిస్పందకందళితమందగమనుండును నగు మందానిల విదూషకునిచేం 
బోషితాభ్యాసిత లాలిత లగు నేలాలతావితాననటుల నటనంబుల విరాజితంబులగు కాసారతీర 
భాసురోద్యానంబులందును, జారుఘనసారపటీరబాలరసాల సాలనీపతాపింఛజంబూజంబీరనింబ కదంబప్రముఖ 
ముఖ్యశాభీశాఖాకీర్ణశీతలచ్భాయావిరచితవిమలచం ద్రకాంతోపలవేదికాస్థలంబు అందును, నుదంచిత 
పింఛవిభాసితబాలనీలకంఠకేకారవాకు లీకృతకృతకమహీధరంబులందును, లలితమణివాలుకానేక 
పులినతలంబులందును, గప్పురంపుం దిప్పలను, గురువేరు చప్పరంబులను, విరచితదారుయంత్రనిబద్ధ 
కలశనిర్యతయోధారాశీకరపరంపరాసంపాదితనిరంతర హేమంతసమయప్రదేశంబు లందును, 
నిందిరారమణుండు షోదశసహ(స్రవధూయుక్తుందై యందఅ కన్నిరూపులై లలితసౌదామనీలతాసమేత 
నీలనీరదంబుల విడంబించుచుం గరేణుకా కలిత దిగ్గజంబునోజ రాజిల్లుచు, సలిలకేలీవిహారంబులు మొదలుగా 
ననేకలీలావినోదంబులు సలుపుచు, నంతపురంబునం గొలువున్న యవసరంబున వివిధవేణువీణాదివాద్య 
వినోదంబులను, మంజులగానంబులను, గవిగాయకసూతవందిమాగధ జనసంకీర్తనంబులను, నటనటీజన 
నాట్యంబులను, విదూషకపరిహాసోక్తులను, సరససల్లాపమృదుమధురభాషణంబులను బ్రొద్దుపుచ్చుచు 
నానందరసాబ్ధి నోలలాడుచుండె; నంత. 1323 

ప్రతి : అట్లు= ఆ విధంగా; (జనరంజకంగా; కృష్ణుండు= శ్రీకృష్ణుడు, ద్వారకానగరంబునన్‌= (రాజధానీ అయిన) 
ద్వారకపట్టణంలో; పూజ్యంబు+అగు= పూజనీయమైన; రాజ్యంబు+చేయుచున్‌= రాజ్యాధికారంచేబట్టి; పురందర= ఇంద్రుని; 
విభవంబునన్‌= వైభవంతో; ఇరవు+పొంది= ఒప్పారి (అభివృద్ధిపొంది); కనక= బంగారు; మణిమయ = వజ్రాలుతాపిన; 
విమాన= మందిరపు కప్పులు) మండప= మంటపాలు; గోపుర= మహాద్వారాలపై భాగాలు; ప్రాసాద= భవనాలు; 
సౌధ= మేడలు; చంద్రశాల= చంద్రకాంత శిలలతో చేసిన విశ్రాంతి గృహాలు; అంగణ = ముంగిలి (కొరడు) ఇళ్లు; ఆది= 
మొదలుగాగల వివిధ - భవనంబులందును= రకరకాల గృహములందు; రంగత్‌= ఒప్పుచున్న; ఉత్‌+తుంగ= బాగా 


దశమస్కంధము - ఉత్తరభాగము 569 


పైకిలేచిన; తరంగ= అలలచే; డోలా= ఊగుచున్న; విలోల= కదలుచున్న కలహంస = శ్రేష్టమైన రాజహంసల; చక్రవాక= 
చక్రవాకపక్షులు; కారండవ= కరండపక్షుల; సారస= సారసపక్షుల; క్రాంచముఖ= క్రాంచపక్షుల మొ॥ జలవిహంగ= 
జలపక్షుల; విలసత్‌= విలసిల్లే; ఉచ్చలిత= బాగా విప్పార్చిన; గరుత్‌= రెక్కలచే; (పుట్టిన) అనిల= గాలిచేత; దరత్‌= 
నదిలోని (కాలువల); అమల= స్వచ్చమైన; కమల= తామరల; కుముద= కలువల; కల్తార= సౌగంధికముల; సందోహ = 
సమూహాలనుండి; నిష్యంద= స్రవించెడు;ు మకరంద= పూతేనెల; రసపాన= రసమును ఆస్వాదించి; మదవత్‌= మదించి 
ఉన్న ఇందిందిర= ఆడుతుమ్మెదల; కుల= సమూహం అనే; కల= మనోహరమైన; గాయక= పాటగాళ్ల రుంకార -- 
నినదంబులు= రమ్మనే నాదాలు; నిరంతర = ఎల్లవేళల; వసంతసమయ= వసంతబుతుకాలంలోని; సమ్‌ +ఉచిత = 
చకృనియోగ్యమైన; పల్లవిత= చిగురించిన; కోరకిత= మొగ్గతొడిగిన; బాలరసాల= గున్నమామిడి చెట్లు జాల= సమూహంచ్చే; 
లాలిత= లాలించబడిన; కిసలయ= చిగురుల; విసర= సమూహమును; ఖాదన= తినుటచే; జాత= పుట్టిన; 
కుతూహలాయమాన= ఉత్సాహించుచున్ను కాషాయకంఠ= వగరుగొంతుతో; కలకంఠ= కోకిలల; కలరవ= మధురమైన 
ధ్వనికల్లిన; మృదంగ ఘఫోాషంబులును= మృదంగవాద్య ధ్వనులును; నిశిత= వాడియైన; నిజచంచూపుట= తమ ముక్కుకొసలతో; 
నిర్ణలీత = చీల్చబడిన; సకలజననయన +ఆనంద= సమస్త ప్రజల కన్నులపండువుగ సుందర - నందిత= మనోహరమై; 
ఆనందకరమై, మాకంద= మామిడిచెట్ల పరిపక్వ= బాగాపండిన; ఫలరంధ్ర= పండుయొక్క రంధ్రమునుండి; విగళిత= 
జారుచున్న మధురరస= తియ్యని రసమును; ఆస్వాదన = త్రాగుటచే; ముదిత= ఆనందించిన; రాజకీర= రాచిలుకల; 
శారికా= గోరువంకల; నికర= సమూహంయొక్క మృదుమధుర= మెత్తనైన, తియ్యనైన, వచన రచనావశ= మాటల 
కల్పనలచే స్వాధీనమైన కృత్యంబులును = చేష్టలును; అమరన్‌= ఒప్పగా; పురపురంద్రీజన= నగర ప్రీలయొక్క ప్రీన= 
బలసిన; పయోధర= పాలిండ్ల; మండల= వర్తులములపైై; విలిప్త= పూయబడిన; లలిత= లేతయైన; కుంకుమ పంక= 
కుంకుమద్రవం చేత; సంకుల= కలిసిందైన; సౌగంధ్య+అనుబంధ = పరిమళపు జోడింపుచే; బంధుర = ఒప్పిన; 
గంధ+అనుమోదితుండును= సువాసనలకు బాగా సంతోషించినవాడు; చందన +అచల= గంధపుచెట్లకొండల; సానుదేశ= 
లోయ ప్రదేశాలలో; సంజాత= పుట్టిన; మంజుల= మనోహరమైన; మాధవీలతా= మాధవి తీగెల; నికుంజ= పొదరిండ్ల; 
మంజుల= మనోహర; కింజల్హా పూలకేసరాలచే; రంజిత= రంజిల్లిన (ఆహ్ష్లాదితమైన); నివాస= ఉండుటకు వీలైనవాటి; 
విసర= సమూహంయొక్క విహరమాణ= విహరిస్తున్న శబరికా= శబరప్రీల; కబరికా= వెంట్రుకల కొప్పుల; పరిపూర్ణ = 
నిండైన; సురభి= సుగంధాలైన; కుసుమమాలికా= పూలమాలల; పరిమళవహుండు= సుగంధమను మోసేగాలి కలవాడు; 
కళిందకన్యకా= కళిందకు పుట్టిన కూతురు కాళిందీ(నదియొక్క కల్లోల= అలల; సందోహ= సమూహంయొక్క పరిస్పంద= 
బాగా స్పందించిన; కందళిత= ఆనందించు; మందగమనుండును = మెల్లగా నడుస్తున్న (వీస్తున్న; మంద+అనిల= మెల్లగా 
సాగే గాలిఅనే; విదూషకునిచే= నాటక ఉపనాయకునిచే; పోషిత= పెంచబడిన; అభ్యాసిత - అభ్యసించబడిన; లాలిత = 
లాలింపబడినది; అగు= ఐనట్టి; ఏలా లతా వితాన= ఏలకీ తీగల సమూహము అనే నటుల= నాట్యకళాభ్యాసకుల; 
నటనంబుల= నటనలచేే] విరాజితంబులు+అగు= ప్రకాశిస్తున్న కొసార తీర= సరస్సుల ఒడ్డుల్లో ఉందే; భాసుర= 
ప్రకాశిస్తున్న ఉద్యానంబులందును = విహారవనములందును; చారు= మనోహరమైన; ఘనసార= కర్పూరంయొక్క పటీర= 
చందనంయొక్క బాలరసాల= గున్నమామిళ్లు సాల= మద్దిచెట్ల; నీప= కడిమిచెట్ల తాపింఛ= తమాలవృక్షములు; 
జంబూ= నేరేడుచెట్ల; జంవీర= మరువపుచెట్ల; నింబ= నిమ్మ; కదంబ= కడిమిచెట్లు; ప్రముఖ= మొదలైన; ముఖ్యశాఖీ= 
ముఖ్యమైన చెట్ల (శాఖలుకందిశాఖీ= చెట్టు); శాఖ+ఆకీర్ణ= కొమ్మల వ్యాప్తివలన; శీతల= చల్లని ఛాయా= నీడలలో; 


570 శ్రీ మహాభాగవతము 


విరచిత= కూర్చబడిన; విమల = స్వచ్చమైన; చంద్రకాంత+ఉపల= చంద్రకాంత శిలల(చేనిర్మితమైన); వేదికాస్థలంబులందును= 
గద్దెలమీదను; ఉత్‌+అంచిత= బాగా ఒప్పుచున్న పింఛ= పింఛములచే; విభాసిత= ప్రకాశించు; బాలనీలకంఠ = చిన్ని 
నెమళ్ల; కేకా+ఆరవ= అరుపుల ధ్వనుల; ఆకులీకృత = సందడిగా చేయబడిన; కృతక మహీధరంబులందును= తయారు 
చేసుకొనబడిన పర్వతాలలో (సహజపు కొండలుకాక, మనుషులచే తయారు చేయబడిన కేళీపర్వతాలు); లలిత= చిన్నవెన; 
మృదువైన; వాలుకా= ఇసుకతో చేయబడిన; అనేక పులిన తలంబులందును= బహుళములైన తిన్నెలలో; కప్పురంపు 
దిప్పలను= కర్పూరం దిబ్బలు; కురువేరు చప్పరంబులను= వట్టివేళ్ల పందిళ్లలో; విరచిత= తయారు చేయబడిన; దారయంత్ర= 
కర్రతో చేయబడ్డ యంత్రాలకు; నిబద్ధ= కట్టబడిన; కలశ= కుండలతో; నిర్యత్‌= ఎడతెరపిలేని;ి పయస్‌ధారాశీకర = 
నీటిధారలవలని తుంపరల; పరంపర= జల్లుజుల్లుగాపడగా? సంపాదిత= అందిన; నిరంతర = ఎల్లప్పటికిని (అన్నికాలాళల్లో) 
హేమంతసమయ= చలికాలమునాటి వాతావరణంకల; ప్రదేశంబులందును = స్థలాలలో; ఇందిరా రమణుందు= (లక్ష్మీదేవి 
భర్త అయిన=) శ్రీకృష్ణుడు; షోడశ సహస్ర= పదహారువేల; వధూయుక్తుండై= భార్యలతో కలిసి అందజకున్‌+అన్నిరూపులై= 
పదహారువేల రూపాలతో; లలితసాదామనీలతా= లేతమెరుపు తీగలతో; సమేత= కూడిన; నీలనీరదంబుల = నల్లనిమేఫాలవలె; 
విడంబించుచున్‌= అతిశయిస్తూ కరేణుకా కలిత= ఆదయేనుగులతో కూడిన; దిక్‌ +గజంబున్‌+ఓజన్‌= దిక్కులలో ఉండే 
(శేష్టు గజంవలె; రాజిల్లుచు= ప్రకాశిస్తూ సలిల కేళీవిహారంబులు= నీళ్లతో ఆదే ఆటలు; మొదలుకాన్‌= సలుపుచు= 
చేస్తూ (క్రీడిస్తూ; అంతఃపురంబునన్‌= ప్రీజనములుండే చోట్లలో; కొలువు+ఉన్న= విశ్రాంతుడైఉన్న అవసరంబున = 
సమయంలో; వివిధవేణు వీణ+ఆది= రకరకాల మురళీ; వీణ మొదలైన వాద్యవినోదంబులను = వాదన పరికరాలతో 
ఆనందంగా క్రీడిస్తూ మంజుల గానంబులను= మనోహరమైన పాటలతో; కవి, గాయక, సూత, వందిమాగధజన 
సంకీర్తనంబులను= కవులు, పాటగాళ్లు, సూతులు, స్తోత్రపాఠకులు మొ॥ వారి గానాలతోడను; నటనటీజన నాట్యంబులను= 
వేషగాళ్లు వేషకత్తెల నృత్యములు; నాటకాలును; విదూషక= హాస్యగాళ్ల+పరిహాస+ఉక్తులను= హాస్యపు మాటల్ని సరససల్లాప= 
రసవంతములైన; కబుర్లుకల;) మృదుమధుర= మెత్తని; తీయని; భాషణంబులను= మాటలతోడను; ప్రొద్దుపుచ్చుచున్‌= 
కాలంగడుపుచు; ఆనందరస= సంతోషమనెడు; రస+లఅబ్బిన్‌= రససముద్రంలో; ఓలలాడుచు+ఉందెన్‌= మునుగుచుందెను; 
అంత= అట్టి సమయంలో... 


తా : శ్రీకృష్ణుడు ఆవిధంగా ద్వారక రాజధానిగా రాజ్యంచేస్తూ ఇంద్ర వైభవంతో విలసిల్లాడు. బంగారంతో చేసి, వజ్రాలు 
చక్రవర్తి నివసించే వజ్రాలు పొదిగిన సౌధాలు; గోపురాలు, మంటపాలు, మహాభవనాలు, మేడలు, చంద్రశాలలు, 
ఆ నగరంలో ఉన్నాయి. గృవాల్తో, క్రీడాసరోవరాల్లో, కాలువల్లో తరంగాలలో ఊగుతున్న హంసలు, చక్రవాకాదిజలపక్షులు 
రెక్కలు పటపటలాడించినప్పుడు విప్పారిన కమలాలు, కలువలలోని మకరందాన్ని ఆస్వాదిస్తున్న తుమ్మెదల గానాలు 
వినిపిస్తున్నాయి. నిరంతరం వసంతకాలం అనిపించేలా చిగురించి, మొగ్గలు తొడుగుతున్న గున్నమామిళ్లు, వాటిచిగుళ్లను 
తింటూ వగరు గొంతులతో కోకిలల పాటలు వినిపిస్తున్నాయి. రాచిలుకలు, గోరువంకలు తమ వాడిముక్కులతో చీల్చి 
గున్నమామిడి పండ్ల రసాలు గోలి, ఆ తియ్యదనంతో ఆనందిస్తూ, మెత్తగా, తియ్యగా పలుకుతున్నాయి. విభుడు శ్రీకృష్ణుడు 
పురప్త్రీల సనమండలాలపై రాసిన కుంకుమ ద్రవసుగంధాలకు సంతోషిస్తున్నాడు. చందనవృక్షాలకొండల సానువుల్లో 
మాధవీలతల పొదరిండ్లలో తిరుగాడే శబరకాంతల కొప్పులలోని పూలతావిని మోసేగాలి అక్కడ వీస్తోంది. ఆ పరిమళాలకు 
కృష్ణుడు ఆనందిస్తున్నాడు యమునానది అలలతో చల్లబడిన, మెల్లగా వీస్తున్న వాయుదేవుడనే విదూషకుడు ఏలకీతీగలనే 
నటులకు నాట్యం నేర్పుతున్నాడా అన్నట్లు అక్కడి చెట్లు ఊగుతున్నాయి. చెరువుల తటముల వెంబడి చందనాదిసురబిళవ్చక్షాలు, 
ఉద్యానవనాల్లోని రసాల, సాలాది వివిధ వృక్షాల దట్టమైన కొమ్మలవల్ల సూర్యరళ్ళిచారని చల్లనినీడలలో చంద్రకాంత 


దశమస్కంధము - ఉత్తరభాగము 5/71 


శిలావేదికలపై; కృత్రిమమైన ఇసుక బయళ్లపై; కర్పూరపు తిప్పలప్రై; వట్టివేళ్లతో చల్లబరచిన పందిళ్లలో, కర్రయంత్రాలతో 
కుండలతో తోడిన బావినీళ్ల చల్లదనంతో నింపి, నిత్య హేమంతం తలపించే ప్రదేశాలలో, శ్రీకృష్ణుడు పదహారువేలమంది 
భార్యలతో, అందరికి అన్ని రూపాలతో, మెరుపు తీగలగుంపులలో నీలిమేఘంవలె, ఆడయేనుగులమధ్య మదగజంవలె 
ప్రకాశించేవాడు. జలవిహారాలు మొదలుగాగల కేళలీలీలావినోదుడై, అంతఃపురాల్లో ఉంటున్నప్రడు వేణు, వీణాదివాద్యగోప్టులతో, 
మధురగానథశవణంతో, చుట్టూ కవిగాయకాదులతో, నటనటీజననాట్యాలతో, విదూషకుల హాస్యోక్తులతో, సరససల్లాపాలతో, 


తీయనిమాటలతో కాలక్షేపం చేస్తూ ఆనందరసప్రవాహంలో ఓలలాడుతూ ఉన్నాడు. ఆ సమయంలో 
మ. అరవిందాక్షపదాంబుజాతయుగళధ్యానానురాగ క్రియా 

సరసాలాపవిలోకనానుగతచంచత్సౌఖ్యకేలీరతిం 

దరుణుల్‌ నూజుంబదాబువేలు మహితోత్సాహంబునం జొక్కిత 

త్పరలై యొండు దలంప కుండిరి సవిభ్రాంతాత్మలై భూవరా! 1324 
ప్రతి : భూవరా!= ఓ రాజా!; అరవింద+అక్ష= పద్మనేత్రుడైన శ్రీకృష్ణునియొక్క పద+అంబుజాత= పాదపద్మాల; యుగళ= 
జంటపై; ధ్యాన= మనస్సు పెట్టి అనురాగ= (ప్రేమకల్లిన; (క్రియా= పనియందు; సరస+ఆలాప= మధురమైన సల్లాపాలతో 
కూడిన; విలోకన= చూపులతో; అనుగత= తోడుగాఉండి; చంచత్‌= ఒప్పుతున్న; సౌఖ్యకేళీరతిన్‌= దాంపత్య క్రీడయందలి 
ఆసక్తితో), తరుణుల్‌= భార్యలైన; నూబజున్‌+పదాజువేలు= నూటపదహారువేలమంది; మహిత+ఉత్సాహంబునన్‌= 
గొప్పసంబరంతో; చాక్కా పరవశలైై; సవిభ్రాంత+ఆత్మలు +ఐ= శృంగార చేష్టలలో మునిగిన మనస్సులు కలవారై; ఒండు= 
మరేదీ (ఇతర విషయాలు); తలంపక +ఉండిరి= భావించకుండా ఉన్నారు. 
తా; శ్రీకృష్ణునిపట్ల అమితమైన అనురాగంతో అతణ్లే ధ్యానిస్తూ, సరస సల్లాపాలతో; వినోదక్రీడలతో, నిత్యదర్శనాదులతో 
పరవశలై, దాంపత్య సౌఖ్య కేళిలో మునిగినవారై 16,100 మంది భార్యలు ఇతరమైన ఆలోచనలన్నీ మానేస్తారు. 


వ. అదియునుం గాక. 1325 
ప్రతి : అదియునున్‌+కాక= అంతేకాక... 


తా ; అంతేకాదు 


మ. హరినామాంకితమైన గీత మొకమా టాలించి మూధఢాత్ములున్‌ 

విరతిం బొందంగంజాలి యుందురంట? యా విశ్వాత్ము నీక్షించుచున్‌ 

బరిరంభించుచు, నంటుచున్‌, నగుచు సంభాషించుచు న్నుండు సుం 

దరు లానందనిమగ్న లౌట కిలం జోద్యం బేమి? భూవల్లభా! 1326 
ప్రతి: భూ వల్లభా!= ఓ పరీక్షిన్మహారాజా! మూఢ +ఆత్ములున్‌= మోహంలో నిండిన మనస్సుకలవారు కూడా; 
హరినామ+అంకితము+ఐన = హరినామసంబంధమైన; పేరుతోగల గీతము+ఒకటి= ఒకపాట; ఆలించి= విని; విరతిన్‌= 
విరక్తినిి పొందన్‌+కన్‌+చాలి= పొందగల్లి; ఉందురు+అంట! = ఉంటారట! (అలాంటిది) ఆ విశ్వ+ఆత్మున్‌= ఆ భగవంతుణ్ణి; 
వీక్షించుచున్‌= దర్శించుకొంటూ; పరిరంభించుచున్‌= కౌగిలించుకుంటూ; అంటుచున్‌= తాకుతూ నగుచున్‌= నవ్వుతూ; 


572 శ్రీ మహాభాగవతము 


సంభాషించుచున్‌= సలాపాలాడుతూూ ఉండు= ఉండే; సుందరులు= అందగళత్తెలైన ఆ భార్యలు; ఆనంద-నిమగ్నల +బెటకున్‌= 
ఆనందంలో మునిగి ఉండడానికి; ఇలన్‌= భూమిపై; చోద్యంబు+ఏమి? = ఆశ్చర్యపడేదేముంది? 
తా : హరినామాంకితమైన ఒక్కసంకీర్తనం వింటేనే మోహాత్ములైనవాళ్లుకూడా; విముక్తిని పొందుతారు కదా! అలాంటప్పుడు 
శ్రీకృష్ణుని చూస్తూ, మాట్లాడుతూ, తాకుతూ, కౌంగిలించుకొంటూ, ఆనందపారవశ్యం పొందడంలో ఆశ్చర్యమేముంది? 
విశే : సామాన్యుడు అనకుండా మూర్చులే విరక్తులౌతారని చెప్పడంలో అర్థసాంద్రత. అదికేవలం గీతానికే. అలాంటిది ఇన్ని 
అంశాల్లో భగవత్సాన్నిధ్యంకలవారి విషయంలో చెప్పేదేముంది? 
వరాహపురాణంలోని మాలదాసరికథలో ప్రతిరోజూ కైశికీగాన కైంకర్యంచేసే దాసరిని (బ్రహ్మరాక్షసి పట్టుకొని 

గానకైంకర్య ఫలమిమ్మని అదగదం, దానికి దాసరి సమాధానం; విష్ణునామ సంకీర్తనఫలంయొక్క గొప్పతనం చెప్పబడింది 
చూడు శ్రీకృష్ణదేవరాయల ఆముక్తమాల్యద ఆరవ ఆశ్వాసము. “ఒక్కసంకీర్తనే చాలు వొద్దికై మము రక్షింపంగ, తక్కినవి 
భండారాన దాచివుందడనీ” అన్నాడు అన్నమయ్య! 
వ. అని చెప్పి మజథజియు నిట్లనియె. 1327 
ప్రతి : అని= ఈ విధంగా; చెప్పి= వివరించి; మజియున్‌= ఇంకా; ఇట్లు= ఈ విధంగా అనియెన్‌= అనెను. 
తా : ఇలా వివరించి, ఇంకా ఈ విధంగా శుకుడు చెప్పినాడు. 
ఉ. వారక కృష్ణుం డిప్పగిది వైదికవృత్తి గృహస్థ ధర్మ మే 

పారంగ బూని ధర్మమును నర్థముం గామము నందం జూపుచుం 

గోరిక మీజ సజ్జనులకుం గతి దాన యనంగ నొప్పిసం 

సారిగతిన్‌ మెలంగె నృపసత్తమ! లోకవిడంబనార్థమై. 1328 
ప్రతి :; నృపసత్తమ= రాజశ్రేష్టా! వారక= ఎడతెగక (సర్వద్యాా కృష్ణుండు= శ్రీకృష్ణుడు; ఈశ+పగిదిన్‌= ఈ విధంగా; 
వైదికవృత్తిన్‌= వేదవిహితమైన విధానంలో; గృహస్థ ధర్మమున్‌= గృహన్థాశమధర్మమందు; ఏపారంన్‌+కన్‌+పూని= చక్కగా 
నిర్వర్తించి; ధర్మమును= ధర్మమునందు; అర్థమున్‌= అర్ధాన్ని కామము+అందున్‌= కామతిశయంలో; చూపుచున్‌= 
ప్రదర్శిస్తూ (సర్వజనులకు ధర్మ, అర్ధ, కామాలనే ఆచరిస్తున్నాదని తెలిసేలా); కోరిక మీజన్‌= కోరికలు అతిశయించేలా; 
సత్‌+జనులకున్‌= మంచివారికి; గతి= శరణు (మార్గము) తాను +అనన్‌+కన్‌= తానే అనేలా; ఒప్పి= ప్రకాశించి; 
లోకవిడంబన +అర్థము+ఐ= లోకం అనుసరించేందుకు; సంసారిగతిన్‌= సంసారివలె; మెలంగెన్‌= ప్రవర్తించాడు. 
తా ; ఈ విధంగా తన రాణులందరితో అఖండమైన భోగభాగ్యాలు అనుభవిస్తూ వేదవిహితమైన మార్గంలో గృహన్థాశమధర్మాన్ని 
నిర్వహిస్తూ, ధర్మ, అర్థ, కామాలను అనుభవిస్తూ సజ్జనులకు ఆదర్శంగా సంసారివలే ప్రవర్తిస్తున్నాడు. 
సీ. హరి యిట్లు గృహమేధి యగుచు శతోత్తరషోడశసాహస్రసుందరులను 

మును నీకు నెజబుంగం జెప్పినరీతి నందజ కన్ని రూపములు దా నర్థిం దాల్చి, 

కైకొని యొక్కొక్క కామినీమణియందు రమణ నమోఘవీర్యమునం జేసి 

పదురేసికొడుకులం బడసె రుక్కిణ్యాదిపట్టమహిషుల కుదృవులు నైన 


దశమస్కంధము - ఉత్తరభాగము 5/3 


తే. నందనులలోన ధరణి నెన్నంగ బాహు, బలపరాక్రమవిజయసంపద్విశేష 

మానితాత్ములు పదునెనమండ్రు; వారి నెజుంగ వినిపింతు వినుము రాజేంద్రచంద్ర! 1329 
ప్రతి : రాజ+ఇంద్ర+చంద్ర= మహారాజులలో శ్రేషుడా= పరీక్షిత్తూ; హరి+ఇట్లు= శ్రీకృష్ణుడు ఈ విధంగా; గృహమేధి+ 
అగుచున్‌= గృహస్థుడవుతూ; శత +ఉత్తరషోదశ సాహ(స్ర= పదహారువేల నూరుమంది; సుందరులను= అందగళత్తెలైన తన 
భార్యలను; మును= ఇదివరకు; నీకున్‌, ఎజుంగన్‌= తెలిసేలా; చెప్పినరీతిన్‌= చెప్పినట్టుగా? అందజకు +అన్ని రూపములు= 
అందరికీ అన్ని రూపాల్లూ తాన్‌+అర్ధిన్‌+తాల్చి= తనను తానే ధరించి; కైకొని= పూని; ఒక్క+ఒక్క కామినీమణి+అందున్‌= 
ఒక్కొక్క భార్యయందు; రమణన్‌= ఇష్టంగ్యా అమోఘ = సాటిలేని; వీర్యమునన్‌+చేసి= తేజస్సుచేత; పదురు+మ్సు= పదుగురేసి; 
(పదిమందిచొప్పున); కొడుకులన్‌+పడ సెన్‌= కుమారులను; పడసెన్‌= పొందాడు; రుక్కిణి+ఆది= రుక్కిణి మొదలుగాగల; 
పట్టమహిషులకున్‌= పట్టపురాణులకు; ఉద్భవులున్‌+ఐన = పుట్టినట్టి; నందనులలోన్‌= కొడుకులలో; ధరణిన్‌= భూమిపై; 
ఎన్నన్‌+కన్‌= లెక్కపెట్టగాా బాహుబల= భుజబలంచే; పరాక్రమ= వీరత్వంచే; విజయ= జయాలచేత; సంపత్‌ +విశేష= 
సంపత్తుయొక్క ప్రత్యేకతలచే; మానిత+ఆత్ములు = పూజ్యులైనవారు; పదునెనమంద్రు= పద్ధినిమిదిమంది పుట్టారు; వారిన్‌= 
ఆ కొడుకులను; ఎజుంగన్‌= తెలిసేలా; వినిపింతున్‌= చెపుతాను; విను... 
తా: ఓ రాజ గ్రేష్టా! శ్రీకృష్ణుడు ఇలా గృహస్టుడై, వంశం వృద్ధిచేసే క్రియలో పదహారువేల ఒకవందమంది సుందరాంగులకు 
అందరికీ అన్నిరూపాలూ ధరించి, ఏలుకొనగా, ఒక్కొక్కరికి పదిమంది కొడుకులు ప్రకారం పుట్టినారు. పట్టమహిషులైన 
రుక్మిణ్యాదులకు కల్లిన పుత్రుల్లో పద్దినిమిదిమంది భుజబల, పరాక్రమ, విజయ, సంపత్తులచే సుప్రసిద్దులైనారు. వారివివరాలు 
మీకు తెల్పుతాను. వినుము 
వ. అని మజియు నిట్లను; వారలు ప్రద్యుమ్నానిరుద్ధ దీప్తిమద్భాను సాంబ మిత్ర బృహద్భాను మిత్రవింద 
వృకారుణ పుష్మర దేవబాహు (శుతదేవ సునందన చిత్రబాహు వరూధ కవి న్యగ్రోధ నామంబులం బ్రసిద్దులైరి; 
వెండియుం ద్రివక్రయందు సంభవించిన యువశ్లోకుం దనువాండు దన జనకుందైన కృష్ణు పాదారవింద 
సేవారతుం డగుచు నారదయోగీంద్రునకు శిష్యుందై యఖందిత దివ్యజ్ఞాన బోధాత్మకుం డగుచు, ప్రీ శూద్ర 
దాసజన సంస్మ్కారకంబై స్మరణమాత్రంబున ముక్తి సంభవించునట్టి సాత్వత తంత్రం బను వైష్ణవసృతిం గల్ప్సించె; 
నిట్లు మధుసూదననందనులు బహుప్రజలును, నధికాయురున్నతులును, ననల్ప వీర్యవంతులును, బ్రహ్మణ్యులునై 
విఖ్యాతిం బొందిరి. వారిని లెక్కవెట్టం బదివేల వత్సరంబులకైనం దీజదు, మున్ను నీ కెజింగించినట్లు 
తత్ముమారులకు విద్యా విశేషంబుల నియమించు గురుజనంబులు మూండు కోట్లు నెనుబదెనిమిది వేల నూర్లు 
రనం గల్లియుందు; ర కుమారుల లెక్కింప నెవ్వరికి శక్యం? బదియునుం గాక యొక్క విశేషంబు సెప్పెద విను 
మని యిట్లనియె. 13880 
ప్రతి : అని= చెప్పి; మజియున్‌= ఇంకా; ఇట్లు= ఈ విధంగా; (శుకుడు) అనున్‌= చెప్పాడు; వారలు= ఆ శ్రేష్టులైన 
పుత్రులు వరుసగా; ప్రద్యుమ్న+అనిరుద్ధ; దీప్తిమత్‌+భాను, సాంబ, మిత్ర, బృహత్‌+భాను, మిత్రవింద, వృక +అరుణ, 
పుష్కర, దేవబాహు, (శ్రుతదేవ, సునందన, చిత్రబాహు, వరూధ, కవి, న్యగ్రోధనామంబులన్‌= (1) ప్రద్యుమ్నుడు 
(బ్ర) అనిరుద్ధుడు (8) దీప్పిమంతుడు, (4) భానుడు; (5) సాంబుడు; (6) మిత్రుడు, (7) బృహద్భానుడు, (8) మిత్రవిందుడు, 


574 శ్రీ మహాభాగవతము 


(9) వృకుడు, (10) అరుణుడు, (11) పుష్కరుడు, (12) దేవబాహువు, (13) (శ్రుతదేవుడు, (14) సునందనుడు, 
(15) చిత్రబాహుడు, (16) వరూధుడు, (17) కవి, (8) న్యగ్రోధుడు అను పేర్లచే; ప్రసిద్ధులు+ఐరి= ఖ్యాతి పొందినారు; 
వెండియున్‌= ఇంకా; కత్రివక్ర+అందున్‌= ట్రివక్ర అనే ప్రీకి సంభవించిన= పుట్టిన; యువశ్లోకుండు +అనువాండు = 
యువశ్లోకుడు అనే పేరుగలవాడు; తన జనకుండు+ఐన కృష్ణు= తన తండ్రియైన శ్రీకృష్ణునియొక్క పాద+అరవింద 
'సేవారతుందు +అగుచున్‌= పాదపద్మాలను 'సేవించడంలో ప్రీతి కలవాడై; నారదయోగి+ఇంద్రునకున్‌= నారదయోగి 
శ్రేష్టునకు; శిష్యుండు+ఐ= శిష్యుడై అఖండిత= అంతులేని; దివ్యజ్ఞానబోధ+ఆత్మకుండు +అగుచున్‌= గొప్ప విజ్ఞానతత్తాన్ని 
తెలిసినవాదై; ప్రీ, శూద్ర, దాసజన, సంస్మారకంబు+ఐ= ప్రీలకు, చతుర్ధ్థజాతికి; 'సేవకజాతికి సంస్కరణను కలిగించేది 
అయి; స్మరణమాత్రంబునన్‌= కేవలం హరినామం స్మరించినంతమాత్రాన; ముక్తిసంభవించునట్టి= మోక్షం కలిగేలా; 
సాత్వతతంత్రంబు+అను= సాత్షత అనేపేరుగల ఒక అధ్యాత్మ విద్యను వైష్ణవస్మృతిన్‌= విష్ణసంబంధమైన స్మృతిని కల్పించెన్‌= 
కనిపెట్టాడు; ఇట్లు మధుసూదన నందనులు= ఈవిధంగా శ్రీకృష్ణుని కుమారులు, బహుప్రజలును= బహు సంతానం 
గలవారూ; అధిక+ఆయుః +ఉన్నతులు = దీర్హణయుర్దాయం ఉన్నతమైనవారు; న +అల్ప (అనల్ప)= గొప్ప; వీర్యవంతులును= 
బలసంపన్నులు; బ్రహ్మణ్యులున్‌+ఐ= బ్రహ్మజ్ఞానముకలవారై (వేదవిద్యలు తెలిసినవార్ర); విఖ్యాతిన్‌+పొందిరి= ప్రసిద్ధాక్కారు; 
వారిని లెక్కపెట్టన్‌= వారిని లెక్కించాలంటే; పదివేల వత్సరంబులకు +ఐనన్‌+తీఐదు= పదివేల సంవత్సరాలైనా చాలదు; 
మున్ను= ఇంతకుముందు; నీకు+ఎటింగించినట్లు= నీకు తెల్ప్సినట్లు తత్‌+కుమారులకు = ఆ పుత్రులకు; విద్యావిశేషంజులన్‌= 
వివిధ విద్యలను; నియమించు = నేర్చునట్టి; గురుజనంబులు= గురువులు; మూడుకోట్ల ఎనుబది+ఎనిమిదివేల 
నూర్జ్డురు+అనన్‌= మూడుకోట్ల ఎనబై ఎనిమిదివేల ఒకవందమంది అని; కల్షియుందురు= కలిగి (నియుక్తులై) ఉన్నారు. 
ఆ+కుమారులన్‌ లెక్కింప= ఆ పుత్రుల సంఖ్యను లెక్కించడానికి ఎవ్వరికి= ఎవ్వరికి శక్యంబు= సాధ్యం? అదియునున్‌+కాక= 
అంతేకాదు; ఒక్క విశేషంబు+చెప్పెదన్‌= మరో విశేషం చెపుతాను; వినుము +అని+ఇట్లు +అనియెన్‌= వినవయ్యా అంటూ 
ఇలా (శుకుడు) అన్నాడు. 


తా; శ్రీకృష్ణుని కుమారులు ప్రద్యుమ్నుడు, అనిరుద్దుడు, దీప్తిమంతుడు, భానుడు, సాంబుడు, మిత్రుడు, బృహద్బానుడు, 
మిత్రవిందుడు, వృకుడు, అరుణుడు, పుష్కరుడు, దేవబాహుడు, శుతదేవుడు, సునందనుడు, చిత్రబాహువు, వరూఢధుడు. 
కవి, న్యగ్రోధుడు అనె పేర్లుగలవారు పద్ధెనిమిదిమంది అతి ప్రసిద్ధులు. అలాగే త్రివక్ర అనే భార్యవల్ల యువశ్లోకుడు అనే 
కుమారుడు పుట్టినాడు. అతడు తన తండ్రి కృష్ణునిపట్ల అమితమైన భక్తిభావంతో, ఆయన పాదాలే కొలుస్తూ, నారదునికి 
శిష్యుడై, దివ్యజ్ఞానం సంపాదించి; చదువురాని అ(గ్రవర్ణేతర జాతులుకూడా స్మరణమాత్రంచేత ముక్తిపొందే “సాత్వత 
తంత్రం” అనే వైష్ణవస్మృతి విధానాన్ని రూపొందించాడు. ఈవిధంగా శ్రీకృష్ణుని సంతానం గొప్పసంతానాన్నిి దీర్దాయువును, 
ఉన్నతిని, బాహుపరాక్రమాన్నిి వైదికవిజ్ఞానాన్ని పొంది ప్రసిద్ధులైనారు. అమితసంఖ్యలోని ఆ సంతానాన్ని లెక్కపెట్టాలంటే 
పదివేలసంవత్సరాలైనా చాలదు. వీరికి విద్యలు నేర్చేందుకే మూడుకోట్ల ఎనుబదివేల నూర్గురు గురువులు నియమించబడ్డారు 
అంటే, వారిని లెక్కించడం ఎవరికి సాధ్యం? సరే, మరో విశేషం చెపుతాను. విను అని ఇలా అన్నాడు. 


క. నరవర! దేవాసుర సం, గరమున మును నిహతు లైన క్రవ్యాద సము 
తృరము నరేశ్వరులై ద్వా పరమున జనియించి ప్రజల బాధలం బజుపన్‌. 1331 


ప్రతి : నరవర!= నరులలో శ్రేష్టుడా(ఓరాజా!); మును= పూర్వం; దేవ+అసుర= దేవదానవుల; సంగరమున = యుద్ధంలో; 
నిహతులైన= మరణించిన; క్రవ్యాద (మాంసము తినువారు)= రాక్షసుల, సముత్మరము= సమూహం; నర+ఈశ్వరులై = 


దశమస్కంధము - ఉత్తరభాగము 5/75 


రాజులై; ద్వాపరమున = ద్వాపరయుగంలో; జనియించి= పుట్టి; ప్రజల= ప్రజలను; బాధలన్‌+పజుపన్‌= బాధలు 
పెట్టగా.... 


తా; పరీక్షిన్మహారాజా! దేవదానవయుద్ధంలో మరణించిన రాక్షసులు తిరిగి ద్వాపరయుగంలో రాజులై పుట్టి ప్రజలను 


ఆ్యై 


బాధ పెట్టగా 


క. హరి తద్వధార్థమై ని, ర్హరులను యదుకులమునందు జనియింపింపం 
ధర నూటొక్కకులంబై, పరంగిరి; వారిని గణింప బ్రహ్మకు వశమే? 13882 


ప్రతి : హరి= విష్ణువు; తత్‌+వధ+అర్ధము+ఐ= వారిని సంహరించడంకోసం; నిర్‌+జరులను= (ముసలితనం లేనివారు=) 
దేవతలను; యదుకులమునందున్‌= యదువంశంలో; జనియింపింపన్‌ = పుట్టేలా చేయగా; ధరన్‌= భూమిపై; నూట+ఒక్క 
కులంబై= నూటబఒక్క వంశాలుగా పెరిగి పరంగిరి= అభివృద్ధి చెందినారు; వారిని= ఆ యాదవులను; గణింపన్‌= 
లెక్కించడానికి; బ్రహ్మకు వశమే= బ్రహ్మకైనా కూడా సాధ్యమా? 


తా : రాక్షస అంశతో పుట్టిన ఆ రాజులను సంహరించటానికి, విష్ణువు దేవతలను యాదవులుగా పుట్టింపగా, వారు 
తామరతంపరగా నూటబఒక్క వంశాలుగా అభివృద్ది చెందినారు. వారిని అెక్కించటానికి బ్రహ్మకు కూడా వశం కాదు. 


వ. అట్టి యన్వయంబునందు మాధవునకు రుక్మిణీదేవి యందుం బితృసముండును, సమగ్ర 
భుజావిజ్బంభణుండునునై ప్రద్యుమ్నుండు జనియించె; నతనికి రుక్కికూంతురగు శుభాంగి వలన ననిరుద్దుం 
డుదయించె; నతనికి మౌసలావశిష్టుందైన వ్రజుండు సంభవించె; నతనికిం బ్రతిబాహుండు పుట్టె; వానికి 
సుబాహుండు జన్మించె; నతనికి నుగ్రసేనుండు ప్రభవించె; నతనికి (శుతసేనుండు గలిగె; నిట్లు 
యదువృష్షిభోజాంధక వంశంబులు పరమ పవిత్రంబులై పుండరీకాక్షు నిరీక్షణ శయ్యాసనానుగత 
సరసాలాపస్నానాశన క్రీడావినోదంబుల ననిశంబునుం జెందుచు, సర్వదేవతార్థంబు సమస్తంబైన క్రతువు 
లొనరింపుచుం బరమానంద కందళిత చిత్తులై యుండి రని చెప్పి వెండియు. 133838 


ప్రతి : అట్టి= అలాంటి; అన్వయంబున్‌+అందున్‌= వంశంలో; మాధవునకున్‌= శ్రీకృష్ణునకు; రుక్మిణీదేవి +అందున్‌= 
పట్టమహిషి రుక్మిణియందు; పితృసముండును= తంద్రియైన శ్రీకృష్ణునంతటివాడు; సమగ్ర - భుజా - విజ్బంభణుండును+ఐన = 
సంపూర్ణపరాక్రమ బెన్నత్యంకల; ప్రద్యుమ్నుండు= ప్రద్యుమ్నుడు అనే పేరుకల కుమారుడు, జనియించెన్‌ = పుట్టాడు; 
అతనికి, రుక్మికూంతురు+అగు= రుక్మికుమార్తె అయిన; శుభాంగివలన= శుభాంగి అనేపేరుగల భార్యయందు; అనిరుద్దుండు = 
అనిరుద్దుడు; ఉదయించెన్‌= పుట్టాడు; అతనికిన్‌= వానికి మౌసల+అవళిష్టుండు = ముసలంయొక్క శేషమైన; ప్రజలు 
వ్రజుడు అనే పరుగలవాడు; సంభవించెన్‌= పుట్టాడు; అతనికిన్‌+ప్రతిబాహుండు= వ్రజునికి ప్రతిబాహుడు అనేపేరుగలవాడు; 
పుట్టెన్‌= జన్మించాడు; వానికి సుబాహుండు= అతనికి సుబాహుడు అనేవాడు; జన్మించెన్‌= పుట్టాడు; అతనికిన్‌= వానికి; 
ఉగ్రసేనుండు= ఉగ్రసేనుడు అనేపేరుగల కుమారుడు; ప్రభవించెన్‌= పుట్టాడు; అతనికి= ఆయనకు; (శుతసేనుందు= 
(శుతసేనుదడనే పేరుగలవాడు; కలిగెన్‌= పుట్టాడు; ఇట్లు= ఈ విధంగా; యదు - వృష్టి - భోజ - అంధక వంశంబులు= 
యదు, వృష్టి భోజ, అంధక అనేపేరుగల వారి వంశ ములే; పరమ పవిత్రంబులు+ఐ= మిక్కిలి పునీతాలై; పుండరీక +అక్షు= 
తెలదామరలవంటి కన్నులుగల శ్రీకృష్ణుని; నిరీక్షణ = చల్లని చూపులతో, ఆయన సంపూర్ణ పర్యవేక్షణలో; శయ్య= నిద్ర; 


576 శ్రీ మహాభాగవతము 


ఆసన= కూర్చోవడం; అనుగత= వెంబడి తిరుగడం; సరస= వినోదంగా; ఆలాప= మాటాడటం,; స్నాన= స్నానం చేయడం; 
అశన= భుజించడం; క్రీడా= ఆటలాడటం; వినోదంబులన్‌= వినోదించడం వంటి అనేకమైన పనులలో; అనిశంబునున్‌= 
ఎల్లవేళల; చెందుచున్‌= భాగస్వాములు అవుతూ; సర్వదేవతా +అర్ధంబు = సకల దేవతల కోసం; సమస్తంబు+ఐన= 
అన్నివిధాలైన; క్రతువులు= యజ్ఞాదికము; ఒనరింపుచున్‌= చేస్తూ చేయిస్తూ పరమ+ఆనంద - కందళిత= మిక్కిలి 
ఆనందంతోనిండిన; చిత్తులై= హృదయాలుకలవారై; ఉండిరి= జీవనం గడిపారని; చెప్పి= వివరించి; వెందియు= ఇంకా... 
తా : అలాంటి కృష్ణుని వంశంలో తొలుత ఆయనకు రుక్కిణివలన ప్రద్యుమ్నుడు, తండ్రి అంత పరాక్రమవంతుడై 
పుట్టినాడు. ఆయనకు మెనమామకూతురైన శుభాంగితో వివాహమై, అనిరుద్దుడు జన్మించాడు. అతనికి వ్రజుడు, అతనికి 
ప్రతిబాహుడు, ఆయనకు సుబాహుడు, ఆతనికి ఉగ్రసేనుడు, వానికి శుతసేనుడు పుట్టారు. ఇలా కృష్ణునివంశం యదు, 
వృష్టి భోజ, అంధకులనే పేర్లుగలవారితో పరమ పవిత్రమైన వంశాలుగా పరిఢవిల్లిందీ. కృష్ణుని సంతానం పుత్ర, పౌత్ర, 
ప్రపౌత్ర, ప్రప్రపొత్రాదులు ఆయనతో నిత్య వ్యవహారాల్లో పాలుపంచుకొని సన్నిహితులై మెలగి, అనేక దేవతా సంబంధమైన 
క్రతువులలో పాల్గొని, ఆనందంగా ఉన్నారు. 


మ. పరమోత్సాహముతోడ మాధవుండు శుంభల్లీలం బూరించున 

మ్మురళీగానము వీనులం జిలికినన్‌ మోదించి గోపాల సుం 

దరు లేతెంతు రరణ్యభూములకుం; దద్దాస్యంబు గావించియ 

క్కరుణావార్థి భజింపకుందురె బుధుల్‌ కౌరవ్యవంశాగ్రణీ! 1834 
ప్రతి : కౌరవ్య వంశ+అ(గ్రణీ!= కురువంశంలోని శ్రేష్టుడా! (పరీక్షిన్మహారాజా!) పరమ+ఉత్సాహముతోడ= మిక్షిలి 
వేడుకగా; మాధవుండు= శ్రీకృష్ణుడు; శుంభత్‌+లీలన్‌= ప్రకాశమానంగా (గొప్ప విధంగా); పూరించు= ఊదుతున్ను 
ఆ+మురళీగానము= ఆ వేణువుపాట; వీనులన్‌= చెవులలో; చిలికినన్‌= సేచనంకాగా (నిండగా); మోదించి= సంతోషించి; 
గోపాలసుందరులు= గోపికా కాంతలు; గోప బాలురు; అరణ్య భూములకున్‌= అడవులకు; (శ్రీకృష్ణుని చెంతకు) ఏతెంతురు= 
వనారు; తత్‌+దాస్యంబుగావించి= అతణ్ణి సేవించి; బుధుల్‌= పండితులు; ఆ+కరుణావార్ధిన్‌= ఆ దయా సముద్రుణ్జి; 
భజింపకుందురి = పూజించకుండా ఉంటారా? 
తా : మహారాజా! కృష్ణుడు వేణువు ఊదితే గోపాలురు, గోపికలు, ఆయన ఉన్న వన భూములకు పరిగెత్తుకొని వస్తారే? 
ఎల్లప్పుడూ ఆయననే సేవించే భక్తులైన పండితులు ఆ దయాసముద్రుణ్ణి ఆరాధించకుండా ఉంటారా? 


వ. మతి నెవ్వాని యమంగళఘ్న మగు నామం బర్ధిం బింతించినన్‌ 

నుతి గావించిన విన్న మానవులు ధన్యుల్‌; భూరిసంసార దు 

షృృతులం ద్రోతురు; కాలచక్ర మహితాస్తుం డట్టి యా కృష్ణుం డీ 

క్షితిభారం బుడుగంగం జేయు టిది యే చిత్రంబు? భూవల్లభా! 1385 
ప్రతి : భూవల్లభా!= ఓ రాజా!; ఏ+వాని= ఎవరియొక్క అమంగళఘ్న= అమంగళాన్ని నశింపజేసేదీీ అగు= ఐనట్టి; 
నామం= పేరును; అర్ధిన్‌= ఇష్టంగా; మతిన్‌= హృదయంలో; చింతించినన్‌= స్మరిస్తే నుతి+కావించినన్‌= పొగడితే; 
విన్నన్‌= వింటే; మానవుల్‌= అట్టి మానవులు; ధన్యుల్‌= ధన్యులు; భూరి= గొప్పు సంసార= సంసార సంబంధమైన; 


దశమస్కంధము - ఉత్తరభాగము 577 


దుస్‌+కృతులన్‌= పాపాలను; త్రోతురు= తోసిపారవేస్తారు; అట్టి= అంత మహిమాన్వితుదైన; కాలచక్ర= కాలచక్రమనే 
పేరుగల; మహిత +అ'్రుండు= గొప్ప (చక్రు ఆయుధంకలవాడైన; ఆ= అట్టి; కృష్ణుందు= శ్రీకృష్ణుడు; ఈ క్షితిభారంబున్‌= 
ఈ భూమిబరువును; ఉడుగంగన్‌+*చేయుట = తొలగింప చేయడం; అనే; ఇది= ఈ కార్యం; ఏ చిత్రంబు= ఏమంత 
విశేషం! 


తా వ; ఓ రాజా! అశుభాన్ని నశింపజేసే ఎవ్వని నామస్మరణ, హృదయంలో చేస్తారో వారి జీవనం సాథ్యం, ధన్యం 
అవుతుంది. సంసార సంబంధమైన దోషాలను తొలగించుకుంటారు. కాలచక్రమనేపేరుగల సుదర్శన చక్రాయుధం ధరించిన 
ఆ కృష్ణుడు భూభారం తొలగింపచేయడంలో వింతయేముంది? 


విశే : తస్మై కాలాత్మనే నమః అని శ్రీకృష్ణ సహస్రనామం. అందుచే ఆయన సుదర్శన చక్రంపేరు “కాలచక్రం” అనబడింది. 
కాలాత్మకుడూ ఆయనే, కాలాంతకుడూ ఆయనే! కాలంయొక్క స్థితిగతులు ఆయన అధీనంలోనివి. 'కాలచక్రము 
నిర్వికల్పముగాంగ నేన నయింతు అని మహాభారతం- “నారాయణ మార్మందేయ సంవాదము, ఆరణ్యపర్వం (ఆశ్వా 4&- 
పద్యం. ౨79). 


వ. ఇ వ్విధంబున గోపికాజన మనోజాతుందైన కృష్ణుండు లీలామానుష విగ్రహుందడై నిజరాజధాని మైన 
ద్వారకాపురంబున నమానుష విభవంబు లగు సౌఖ్యంబులం బొదలుచుందె నని చెప్పి మజియు నిట్లనియె. 
1336 

ప్రతి : ఈ+విధంబునన్‌= ఈ పద్ధతిలో; గోపికాజన = గోపప్రీల; మనస్‌+జాతుండు = (మనస్సులో పుట్టినవాడు =) 
మన్మథుడు, అయిన, కృష్ణుండు= శ్రీకృష్ణుడు; లీలామానుష విగ్రహుండు+ఐ= లీలగా మానవరూపం ధరించినవాదై; 
నిజరాజధాని= తన రాజధాని; ఐన, ద్వారకాపురంబునన్‌= ద్వారకానగరంలో; అమానుష విభవంబున = దివ్యవైభవంగల, 
అగు; సౌఖ్యంబులన్‌= సుఖాలతో; పొదలుచున్‌+ఉందెన్‌= ప్రకాశిస్తున్నాడు. అని చెప్పి= అని వివరించి; మజియున్‌= 
ఇంకా; ఇట్లు +అనియెన్‌= ఇలా అన్నాడు. 

తా ; ఈ విధంగా గోపికలకు మన్మథుడదైన శ్రీకృష్ణుడు లీలగా మానవ రూపం ధరించి, తన ద్వారకానగరంలో దివ్య 
వైభవంతో భోగభాగ్యాలు అనుభవిస్తున్నాడు అని వివరించి, ఇంకా ఇలా అన్నాడు. 


మ. మనుజేంద్రోత్తమ! యేను నీకుం ద్రిజగన్మాంగల్యమై యొప్పం జె 

ప్పిన యీ కృష్ణకథాసుధారసము సంప్రీతాత్ములై భక్తిం గ్రో 

లిన పుణ్యాత్ములు గాంతు రిందు సుఖముల్‌; నిర్జూతసర్వాఘులై 

యనయంబుం దుదిం గాంతు రచ్యుతపదం బైనట్టి కైవల్యమున్‌. 1387 
ప్రతి : మనుజ+ఇంద్ర+ఉత్తమ!= రాజులలో ఉత్తముడవైన పరీక్షిన్మహారాజా! ఏను= నేను (శుకమహర్చి); నీకున్‌= 
రాజుకు; త్రి - జగత్‌ - మాంగల్యమై= మూడు లోకాలకు మంగళకరమై; ఒప్పన్‌= ఒప్పేలా; చెప్పిన= వచించిన ఈ కృష్ణ 
- సుధా - రసము= శ్రీకృష్ణుని కథ అనె ఈ అమృతజలం; సంప్రీత+ఆత్ములు+ఐ= తృప్తిపదిన మనస్సులు కలవారై; 
భక్తిన్‌= భక్తితో; గ్రోలిన= తాగిన; పుణ్య+ఆత్ములు= పవిత్రమైన మనస్సులుగలవారు; ఇందు= ఇహ లోకమందు; సుఖముల్‌= 
ఆనందాన్ని కాంతురు= చూస్తారు; నిర్‌ధూత - సర్వ+అఘులై= ఎగురగొట్టబడిన అన్ని పాపాలు - కలవార్రె అనయంబున్‌= 


578 శ్రీ మహాభాగవతము 


తప్పక; తుదిన్‌= మరణాంతంలో; అచ్యుతపదము+ఐనట్టి= నాశంలేని పదవిఐన; కైవల్యమున్‌= మోక్షమును; కాంతురు= 
పొందుతారు. 

తా : ఓ పరీక్షిన్నరేంద్రా! నేను నీకు ముల్లోకాలకు మంగళకరమైనట్టి శ్రీకృష్ణ కథఅనే అమృతాన్ని అందించాను. దీన్ని భక్తితో 
(గగ్రోలిన పుణ్యాత్ములు, ఇహలోకంలో సుఖాలుపొంది, పుణ్యాత్ములై పరలోకంలో మోక్షాన్ని పొందుతారు. 

విశే : పురాణగాథల్లో గాథాంతంలో ఫలశ్రుతి ఉంటుంది. అంటే (శ్రుతిఫలం. దీన్ని విన్నవారిని మోక్షం లభిస్తుందని 
ముగింపు ఉంటుంది. కృష్ణకథకు ఇది ముగింపు. ఫలితానికి సంబంధించిన శాసనం ఇది. కృష్ణకథాసుధారసం తనివితీరా 
ఆస్వాదించినవారికి మోక్షం కరతలామలకం. 


క. అని యిట్లు బాదరాయణి, మనమున రాగిల్ల నాభిమన్యునకుం జె 

ప్పిన విధమున సూతుండు ముని, జనుల కెజింగింప వారు సమ్మతితోడన్‌. 13388 
ప్రతి : అని+ఇట్లు= అని ఈ విధంగా; బాదరాయణి= వ్యాసుని కుమారుడగు శుకుడు; మనమున= మనస్సులో; 
రాగిల్లన్‌= రంజించేటట్లుగా; ఆభిమన్యునకున్‌ = అభిమన్యుని కుమారుడగు పరీక్షిత్తుకు; చెప్పిన విధము= చెప్పిన రీతిని; 
సూతుడు = సూతమహర్షి మునిజనులకున్‌= మునులకు; ఎథఅింగింపన్‌= తెలుపగా; వారు= మునులు; సత్‌+మతి 
తోడన్‌= మంచి మనస్సులతో... 
తా :; ఈ విధంగా శుకుడు, పరీక్షిన్మహారాజుకు చెప్పిన అతిమనోహరమైన భాగవతకథలలోని శ్రీకృష్ణచరిత్రమును సూతుడు 
యథాతథంగా మునులకు చెప్పినాడు. వారు ఆనందంగా స్వీకరించారు 
క. సూతుని బహువిధముల సం, ప్రీతునిం గావించి మహిమం బెంపారుచు వి 

ఖ్యాతికి నెక్కిన కృష్ణక, థాతత్పరులైరి బుద్ధిం దజుంగని భక్తిన్‌. 1389 
ప్రతి : సూతుని= సూతమహర్షిని; బహువిధముల= అనేకవిధాలుగా; సం - ప్రీతునిన్‌= విశేషంగా సంతోషపడ్డవానిగా; 
కావించి= చేసి; బుద్ధిన్‌= బుద్ధితో; తజుగని భక్తిన్‌= తగ్గిపోని భక్తితో) మహిమన్‌= తన మాహాత్యంతో; 'పెంపు+ఆరుచున్‌= 
అతిశయించుచు; విఖ్యాతికిన్‌ +ఎక్కిన = ప్రసిద్దికి ఎక్కిన; కృష్ణకథా= శ్రీకృష్ణుని గాథలో; తత్‌+పరులు= దానిలో ఇష్టము 
కల్టినవారు; ఐరి= ఐనారు. 
తా ; మునులు కృష్ణ కథ చెప్పిన సూతుని బహుభంగుల సత్కరించి, తృప్తి పెట్టిన మహిమాఖభీరామమైన కృష్ణగాథను 
గొప్పభక్తితో స్వీకరించి భజించారు. 
చ. సరసిజపత్రనేత్ర! రఘుసత్తమ! దుష్టమదాసురేంద్ర సం 

హరణ! దయాపయోధి! జనకాత్మభవానన పద్మమిత్ర! భా 

స్మర కులవార్ధిచంద్ర! మిహికావసుధాధరసూతిసన్నుత 

స్పురితచరిత్ర! భక్త జనపోషణ భూషణ! పాపశోషణా! 1840 
ప్రతి : సరసిజ పత్రనేత్ర!= తామరపత్రాలవంటి నేత్రాలు గలవాడా!; రఘుసత్తమ= రఘువంశంలో ్రేష్టుడా!; దుష్ట - 
మద - అసుర+ఇంద్ర - సంహరణ! = దుర్శార్డుడైన; మదించిన; రాక్షసరాజైన రావణుని చంపినవాడా! దయా - 


దశమస్కంధము - ఉత్తరభాగము 5/79 


పయోధి= దయకు సముద్రమా!; జనక +ఆత్మభవ+ఆనన - పద్మ - మిత్ర= జనకుని కూతురు (సీతుయొక్క ముఖ 
కమలానికి సూర్యుడా! భాస్మర - కుల - వార్ధి - చంద్ర!= సూర్యుని వంశమనే సముద్రానికి చంద్రుడా! మిహికా - 
వసుధా - ధర - సూతి - సన్నుత - స్ఫురిత - చరిత్ర!= మంచుకొండ కుమార్తె పార్వతీదేవిచేత కీర్తించబడిన ప్రకాశమాన 
చరిత్రగలవాడా! భక్త - జన - పోషణ - భూషణ= భక్తులను రక్షించుట (అనే గుణము) ఆభరణమైనవాడా! పాప - 
శోషణా= పాపాలను నశింపజేయువాడా! 

తా; పద్మనేత్రుడా! రఘువంశ్రేష్టుడా! రావణ సంహారా! దయానిథీ! సీత్రాముఖకమలభాస్మరా! సూర్యవంశమనే సముద్రంలో 
పుట్టిన చంద్రుడా! పార్వతీదేవి - కీర్తించిన చరిత్రగలవాడా! భక్తపోషణ అలంకారమైనవాడా! పాపాలు తొలగించేవాడా! 
శ్రీరామా! 


క. మారీచభూరిమాయా, నీరంధ్రమహాంధకార నీరేజహితా! 

క్షారమణవినుత పాదాం, భోరుహ! మహితావతార! పుణ్యవిచారా! 1341 
ప్రతి : మారీచ= మారీచుడను రాక్షసుని; భూరి - మాయా= గొప్పమాయ అను; నీరంధ్ర= దట్టమైన; మహా+అంధకార = 
గొప్పచీకటికి; నీరేజ - హితా= సూర్యుడా! క్షారమణ= భూమికి భర్తలైన రాజులచే; వినుత= పొగడబదే; పాద+ 
అంభోరుహ! = కమలాల వంటి పాదాలుకలవాడా!; మహిత+అవతార! = గొప్ప అవతారాన్ని ధరించినవాడా!; పుణ్యవిచారా= 
పుణ్యమైన ఆలోచనలు కలవాడా! 


తా : మారీచ రాక్షసునిచే కల్పించబడిన (మూయలేడి అనే) గొప్పచీకటి వంటి మాయను సూర్యునిలాగా ఛేదించినవాడా! 


రాజులచే పూజింపబడిన పాదాలు కలవాడా! ప్రశస్తమైన రామావతారం ధరించినవాడా! పుణ్యప్రదాలైన ఆదర్శవంతాలైన 
ఆలోచనల శోభించేవాడా! 


మాలిని. 

శరధి మదవిరామా! సర్వలోకాభిరామా! 

సురరిపువిషభీమా! సుందరీలోకకామా! 

ధరణివరలలామా! తాపసస్తోత్రసీమా! 

సురుచిరగుణధామా! సూర్యవంశాబ్ధిసోమా! 1342 
ప్రతి : శరధి= సముద్రంయొక్క మద= పొగరును; విరామా= విశ్రమింప చేసినవాడా!; సర్వ - లోక+అభిరామా! = 
సమస్తలోకంలో అందమైనవాడా! సుర - రిపు - విష - భీమా= సురలకు శత్రువులైన రాక్షసులకు విషంవలె భయంకరుడా!; 
సుందరీ - లోక - కామా= అందగత్తెల సమూహాలకు మన్మథుడా! ధరణీ - వర - లలామా!= రాజులలో శ్రేష్టుడా!; 
తాపస స్తోత్ర - సీమా= మునులయొక్క పొగడ్తలకు హద్దు ఐనవాడా! సురుచిర - గుణ - ధామా!= మిక్కిలి చక్కనైన 
గుణాలకు కేంద్రమైనవాడా!; సూర్య - వంశ+అబ్ధి - సోమా= సూర్యవంశమనే సముద్రానికి చంద్రుడా! 
తా ; సముద్రుని పొగరు అణచినవాడా! అన్నిలోకాలలో సుందరమైనవాడా! రాక్షసులకు విషంవలఠలె భీకరమైనవాడా! 
సౌందర్యనిధీ! రాజులలో శ్రేష్టుడా! మునులచే అంతులేకుండా పొగడబడేవాడా! చక్కటి గుణాలకు నిధానమైనవాడా! 
సూర్యవంశ సముద్రానికి చంద్రుడా! 


580 శ్రీ మహాభాగవతము 


గద్యము. ఇది శ్రీ పరమేశ్వర కరుణాకలిత కవితా విచిత్ర కేసనమంత్రి పుత్ర సహజపాండిత్య పోతనామాత్య 
ప్రణీతంబైన శ్రీమహాభాగవతం బను మహాపురాణంబునందుం బ్రద్యుమ్న జన్మంబును, శంబరోద్యోగంబును, 
సత్రాజిత్తునకు సూర్యుండు శ్యమంతకమణి నిచ్చుటయుం. దన్నిమిత్తంబునం బ్రసేనుని సింహంబు 
వధియించుటయు, దాని జాంబవంతుండు దునిమి మాణిక్యంబు గొనిపోవుటయు. గోవిందుండు బ్రసేనుని 
దునిమి మణిం గొనిపోయె నని సత్రాజిత్తు కృష్ణునందు నింద నారోపించుటయుం, గృష్టుండు దన్నిమిత్తంబున 
జాంబవంతునిం దొడరి మణియుక్తంబుగా జాంబవతిం గొనివచ్చి వివాహం బగుటయు, సత్రాజిత్తునకు 
మణి నిచ్చుటయు, సత్యభామా పరిణయంబును, బాండవులు లాక్షా గృహంబున దగ్గు లైరని విని 
వాసుదేవుండు బలభద్ర సహితుండయి హస్తినాపురంబున కరుగుటయు, నక్రూరకృతవర్శ్మల యనుమతంబున 
శతధన్వుండు సత్రాజిత్తుం జంపి మణిం గొనిపోవుటయుం, దదర్ధం బా సత్యభామ కరినగరంబున కేగి 
కృష్ణునకు విన్నవించిన నతండు మరలి చనుదెంచి శతధన్వుం ద్రుంచుటయు, బలభద్రుండు 
మిధిలానగరంబునకుం జనుటయు, నందు దుర్యోధనుండు రాముని వలన గదావిద్య నభ్యసించుటయు, 
గృష్టుండు సత్రాజిత్తునకుం బరలోక క్రియలు నడపుటయు, శ్యమంతకమణిం దాంచినవాండయి యక్రూరుండు 
భయంబున ద్వారకానగరంబు విడిచి పోయిన నతని లేమి ననావృష్టి యైనం గృష్షుం డక్రూరుని మరల 
రప్పించుటయు, దామోదరుం డింద్ర ప్రస్థపురంబున కరుగుటయు, నందర్జ్హున సమేతుండయి మృగయా 
వినోదార్థం బరణ్యంబునకుం జని, కాళిందిం గొనివచ్చుటయు, ఖాండవ దహనంబును, నగ్నిపురుషుం 
డర్జునునకు నక్షయతూణీర గాండీవ కవచరథరథ్యంబుల నిచ్చుటయు, మయుండు ధర్మరాజునకు సభ 
గావించి యిచ్చుటయు, నగధరుండు మరలి నిజ నగరంబున కరుగుదెంచి కాళిందిని వివాహం బగుటయు, 
మిత్రవిందా నాగ్నజితీ భద్రా మద్రరాజకన్యలం [గ్రమంబునం గరగ్రహణం బగుటయు, నరకాసుర 
యుద్ధంబును, దద్దహంబున నున్న రాజకన్యకలం బదాజువేలం దెచ్చుటయు, స్వర్గ గమనంబును, నదితికిం 
గుండలంబు లిచ్చుటయుం, బారిజాతాపహరణంబును, బదాజువేల రాజకన్యలం బరిణయం బగుటయు, 
రుక్కిణీదేవి విప్రలంభంబును, రుక్కిణీస్తోత్రంబును, గృష్టకుమారోత్పత్తియుం, దద్దురుజనసంఖ్యయుం, 
బ్రద్యుమ్ను వివాహంబును, ననిరుద్దు జన్మంబును, దద్వివాహార్థంబు కుండిన నగరంబునకుం జనుటయు, 
రుక్కిబలభద్రుల జూదంబును, రుక్మి వధయు, నుషాకన్య యనిరుద్దుని స్వప్నంబునం గని మోహించుటయు, 
దన్నిమిత్తంబునం, జిత్రరేఖ సకలదేశ రాజులం బటంబున లిఖించిచూపి యనిరుద్దునిం దెచ్చుటయు, 
బాణాసుర యుద్ధంబును, నృగోపాఖ్యానంబును, బలభద్రుని ఘోషయాత్రయుం, గాళింది భేదనంబును, 
గృష్టుండు పౌండ్రకవాసుదేవ కాశీరాజుల వధించుటయుం, గాశీరాజ పుత్రుండయిన సుదక్షిణుం 
డభిచారహోమంబు గావించి కృత్యం బడసి కృష్ణుపాలికిం బుత్తెంచిన సుదర్శనంబుచేతం గృత్యను సుదక్షిణ 
సహితంబుగాం గాశీపురంబును భస్మంబు సేయుటయు, బలరాముండు రైవత నగంబునందు ద్వివిదుండను 
వనచరుని వధియించుటయు, సాంబుండు దుర్యోధను కూంతురగు లక్షణ నెత్తి కొని వచ్చినం గౌరవు 


దశమస్కంధము - ఉత్తరభాగము 581 


లతనిం గొనిపోయి చెజంబెట్టుటయుం, దద్యృత్తాంతం బంతయు నారదువలన విని బలభద్రుండు నాగ 
నగరంబునకుం జనుటయుం, గౌరవులాడిన యగౌరవ వచనంబులకు బలరాముందు కోపించి 
హస్తినాపురంబును గంగం బడంద్రోయ గమకించుటయుం, గౌరవులు భయంబున నంగనాయుక్తంబుగా 
సాంబుని దెచ్చి యిచ్చుటయు, బలభద్రుండు ద్వారకానగరంబునకు వచ్చుటయు, నారదుండు హరి 
పదాజువేల కన్యకల నొాకముహూర్తంబున నంద కన్నిరూపులై వివాహం బయ్యెనని విని తత్రభావంబు 
దెలియంగోరి యరుగుదెంచుటయుం, దన్నాహాత్యంబు సూచి మరలి చనుటయు, జరాసంధునిచేత బద్భులైన 
రాజులు కృష్ణుపాలికి దూతం బుత్తెంచుటయు, నారదాగమనంబును, బాండవుల ప్రశంసయును, నుద్ధవ 
కార్యబోధంబును, నింద్రప్రన్థాగమనంబును, ధర్మరాజు సేయు రాజసూయారంభంబును, దిగ్విజయంబును, 
జరాసంధ వధయును, రాజ బంధమోక్షణంబును, రాజసూయంబు నెజివేర్చుటయును, శిశువాలవధయును, 
నవభృథంబును, రాజసూయ వైభవదర్శనా సహమాన మానసుండయి సుయోధనుండు మయనిర్మిత 
సభామధ్యంబునం గట్టిన పుట్టంబులు దడియం ద్రైళ్ళుటయు, దన్నిమిత్తపరిభవంబు నొంది రారాజు నిజపురి 
కరుగుటయుం, గృష్ట్షుండు ధర్మరాజ ప్రార్ధితుం డయి యాదవుల నిలిపి కొన్ని నెలలు ఖాందవప్రస్థంబున 
వసియించుటయు, సాళ్వుండు దపంబు సేసి హరుని మెప్పించి సౌంభకాఖ్యంబగు విమానంబు వడసి 
నిజసైన్య సమేతుందై ద్వారకానగరంబు నిరోధించుటయు, యాదవసాళ్వయుద్ధంబును, గృష్టుండు మరలి 
చనుదెంచి సాల్వుం బరిమార్చుటయును, దంతవక్రవధయును, విదూరథ మరణంబును, గృష్టుండు 
యాదవబల సమేతుందై (క్రమ్మజ నిజపురంబునకుం జనుటయును, గౌరవ పాండవులకు యుద్ధం బగునని 
బలదేవుండు తీర్ధయాత్ర సనుటయు, నందు జాహ్నవీ ప్రముఖనదులం గృతస్నానుం డయి 
నైమిశారణ్యంబునకుం జనుటయు, నచ్చటి మునులు పూజింపం బూజితుండయి తత్సమీపంబున 
నున్నతాసనంబున నుండి సూతుండు దన్నుం గని లేవకున్న నలిగి రాముండు గుశాగ్రంబున నతని 
వధించుటయు, బ్రహ్మహత్యా దోషంబు గలిగెనని మునులు వలికిన సూతుం బునర్జీవితుం జేయుటయు, 
న మ్మునులకుం బ్రియంబుగాం గామపాలుం డిల్వల సుతుండగు పల్వలుం బరిమార్చుటయు, వారిచేత 
ననుమతుండయి హలధరుండు దత్సమీపతీర్థంబుల స్నాతుండయి గంగాసాగర సంగమంబునకుం 
జనుటయు, మహేంద్ర నగప్రవేశంబును, బరశురామ దర్శనంబును, సప్తగోదావరిం గ్రుంకుటయు, మజియు 
మధ్యదేశంబునం గల తీర్థంబు లాడి శ్రీశైల వేంకటాచలంబులు దర్శించుటయు, వృషభాద్రి హరిక్షేత్ర 
సేతుబంధ రామేశ్వరములం గని తామ్రపర్డీతీర్థంబు లాడుటయు, గోదానంబు లొనరించి మలయగిరియందు 
నగస్తునిం గనుటయు, సముద్ర కన్యా దుర్గాదేవుల నుపాసించుటయు, నందు బ్రాహ్మణజనంబు వలనం 
బాందవ ధార్తర్యాష్ట్ర భండనంబున సకల రాజలోకంబును మృతి నొందిరని వినుటయు, వాయునందన 
సుయోధనులు గదా యుద్ధసన్నద్దు లగుట విని వారిని వారించుటక్రై, రౌహిణేయుం డందుల కరుగుటయు, 
నచట వారిచేతం బూజితుండయి వారి నివారింపలేక మగిడి ద్వారక కరుగుటయుం, గొన్ని వాసరంబులకు 


582 శ్రీ మహాభాగవతము 


మరల నైమిశారణ్యంబునకుం బోయి యచట యజ్ఞంబు సేసి రేవతియుం దానును నవభృథం బాడి 
నిజపురంబున కేతెంచుటయుం, గుచేలోపాఖ్యానంబును, సూర్యోపరాగంబునం గృష్టుండు రామునితోం 
జేరి పురరక్షణంబునకుం బ్రద్యుమ్నాది కుమారుల నిలిపి షోడశ సహస్రాంగనా పరివృతుండయి యక్రూర 
వసుదేవోగ్ర సేనాది యాదవ వీరులు దోడరా శృ్యమంతపంచక తీర్ధంబున కరిగి కృతస్నానుండయి వసియించి 
యుండుటయుం, బాందడవకౌరవాది సకల రాజలోకంబును దత్తీర్ధంబునకు వచ్చుటయుం, గుంతీదేవి 
దుఃఖంబును, నందయశోదా సహితులైన గోపగోపికా జనంబులు చనుదెంచుటయుం, గుశలప్రశ్నాది 
సంభాషణంబులును, మద కన్యా ద్రౌపదీ సంభాషణంబును, దదనంతరంబ సకల రాజలోకంబును 
శ్యమంతపంచకతీర్థంబున స్నాతులై రామకృష్ణాదియాదవ వీరుల నామంత్రణంబు చేసి నిజదేశంబులకుం 
బోవుటయుం, గృష్టుని దర్శించుటకు మునీంద్రు లేతెంచుటయు, వారి యనుమతిని వసుదేవుండు యాగంబు 
నెరవేర్చుటయు, నందయశోదాది గోపికానివహంబుల నిజపురంబున కనిచి యుగ్రసేనాది యాదవ వీరులుం 
దానును మాధవుండు నిజపురప్రవేశంబు సేయుటయుం, దొల్లి కంసునిచేత హతులై బలిపురంబున నున్న 
దేవకీదేవి సుతుల రామకృష్ణులు యోగమాయా బలంబునం దెచ్చి యామె కిచ్చుటయు, నర్జునుండు సుభద్రను 
వివాహం బగుటయుం, గృష్ట్షుండు మిథిలానగరంబున కరుగుటయు, శుతదేవజనకుల చరిత్రంబును, 
వారలతో బ్రాహ్మణప్రశంస సేయుటయు, (శుతిగీతలును, గృష్టుండు మఖజిలి తన పురంబున 
కరుగుదెంచుటయు హరి హర బ్రహ్మల తారతమ్య చరిత్రంబును, గుశస్థలినుండు బ్రాహ్మణుని చరిత్రంబును, 
నతనితనయులు పరలోకంబునకుం బోయినం గృష్హార్దునులు తమ యోగబలంబున వారిం దెచ్చి 
యవ్విప్రన కిచ్చుటయుం గృష్టుం దర్జునుని వీడ్మొని ద్వారక కరుగుటయు, నందు మాధవుందయ్యె ప్రదేశంబుల 
సకల భార్యా పరివృతుండయి విహరించుటయు, యాదవ వృష్టి భోజాంధకవంశ చరిత్రంబును నను 
కథలు గల దశమస్మ్కంధంబు నందు నుత్తరభాగము. 18438 

ప్రతి : ఇది= ఈ (గ్రంథం; శ్రీ= ఐశ్వర్యవంతమైన; పరమ+ఈశ్వర= పరమశివుడైన భగవంతుని; కరుణా - కలిత= 
దయవల్ల కలిగిన; కవితా విచిత్ర= కవితా చాతుర్యంకల కేసనమంత్రి పుత్ర= కేసన అనే మంత్రిగారి కుమారుడైన; సహజ 
పాండిత్య= సహజమైన పాండిత్యంకల; పోతన+అమాత్య= పోతన (మంత్రిచే; ప్రణీతంబు+ఐన = వ్రాయబడినట్టి; 
శ్రీ మహాభాగవతంబు +అను, మహాపురాణంబు +అందున్‌= గొప్ప పురాణగ్రంథంలో; ప్రద్యుమ్న జన్మంబును= ప్రద్యుమ్నుని 
పుట్టుక; శంబర +ఉద్యోగంబును = శంబరుని యత్నం; సథత్రాజిత్తునకున్‌= సత్రాజిత్తు అనే రాజుకు; సూర్యుండు = 
సూర్యభగవానుడు; శృ్వమంతకమణిని= శృ్వమంతకం అను పేరుగల మణిని; ఇచ్చుటయున్‌= ప్రదానంచేయడం; 
తత్‌+నిమిత్తంబునన్‌= ఆ సందర్భంగా; ప్రసేనుని సింహంబు వధించడం:= ప్రసేనుని సింహం చంపడం; దానిన్‌= 
ఆ సింహాన్ని జాంబవంతుండు దునిమి= జాంబవంతుడుచంపి; మాణిక్యంబు కొనిపోవుటయు= మణిని తీసికానిపోవుట; 
గోవిందుడు ప్రసేనుని దునిమి మణిన్‌+కొనిపోయెన్‌+అని= గోవిందుడే ప్రసేనుని చంపి మణిని ఎత్తుకొనిపోయాదని, 
సత్రాజిత్తు= సత్రాజితుమహారాజు; కృష్ణుని+అందున్‌; నిందన్‌+ఆరోపించుటయున్‌= శ్రీకృష్ణునిపై నిందవేయుటయు, కృష్ణుండు, 
తత్‌+నిమిత్తంబునన్‌= శ్రీకృష్ణుడు ఆకారణంతో; జాంబవంతునిన్‌+తొడరి= జాంబవంతుని ఎదిరించి మణియుక్తంబుగా 


దశమస్కంధము - ఉత్తరభాగము 583 


జాంబవతిన్‌+కొని వచ్చి= మణితోసహాజాంబవతిని తీసికొనివచ్చి; వివాహంబు+అగుటయున్‌= పెళ్లి చేసికొనుట; 
సత్రాజిత్తునకున్‌ +మణిన్‌ +ఇచ్చుటయున్‌= సక్రాజిత్తుకు ఆతని మణిని అతనికి ఇచ్చుట; సత్యభామా - పరిణయంబును= 
సత్యభామను వివాహం చేసికోవడం; పాండవులు లాక్షాగ్స్భహంబునన్‌= పాండవులు లక్కఇంటిలో; దగ్గులు +ఐరి+అని+ 
విని= కాల్చివేయబడ్డారని విని; వాసుదేవుండు; బలభద్రసహితుందడు +ఐ = శ్రీకృష్ణుడు బలరామునితోపాటు 
హస్తినాపురంబునకున్‌+అరుగుటయున్‌= కౌరవుల రాజధాని హస్తినకు వెళ్లడం; అక్రూర; కృతవర్మల అనుమతంబునన్‌= 
అక్రూరుడు, కృతవర్శ్మల సమ్మతితో; శతధన్వుండు = శతధన్వమహారాజు; సత్రాజిత్తునున్‌+చంపి= సత్రాజిత్తును సంహరించి; 
మణిన్‌+కొనిపోవడం= శ్యమంతకమణిని, ఎత్తుకొని పోవడం; తత్‌ +అర్ధంబు +ఆ సత్యభామ= అందుకే సత్యభామ; 
కరినగరంబునకున్‌+ఏగి= హస్తినకువెళ్లి; కృష్ణునకు విన్నవించిన = శ్రీకృష్ణునికి చెప్పగా; అతండు మరలి చనుదెంచి= 
ఆయన తిరిగివచ్చి; శతధన్వున్‌ +త్రుంచుటయున్‌= శతధన్వుని సంహరించడం; బలభద్రుండు మిథిలానగరమునకున్‌ + 
చనుటయున్‌= బలరాముడు మిథిలకు వెళ్లడం; అందు దుర్యోధనుండు= అక్కడ సుయోధనుడు; రాముని వలనన్‌ గదావిద్యన్‌= 
బలరామునిదగ్గర గదాయుద్ధవిద్యను; అభ్యసించుటయున్‌= నేర్చుకోవడం, కృష్ణుండు సత్రాజిత్తునకున్‌+పరలోక క్రియలు 
నడుపుటయున్‌= చనిపోయిన సత్రాజిత్తుకు పరలోకావాప్తికి శ్రాద్ధతర్పణాది క్రియలు చేయడం; శ్యమంతకమణిన్‌ దాచినవాడై 
అక్రూరుండు; శతధన్వుని ప్రేరేపించి శ్యమంతకాన్ని తెప్పించి; తాను దాచిన సంగతి కృష్ణునకు తెలియునని; భయంబున 
ద్వారకానగరంబు విడిచిపోయినన్‌= భయంచేత ద్వారకను వదిలిపారిపోగాా అతనిలేమిన్‌= అతడు లేకపోవుటచే; 
న+ఆవృష్టి+ఐనన్‌= వానలు కురువకుండుటచేత; కృష్ణుండు+అక్రూరుని మరల రప్పించుటయున్‌= శ్రీకృష్ణుడు అక్రూరుని 
మరల పిలిపించుటయు; దామ+ఉదరుందడు= కృష్ణుడు; ఇంద్ర ప్రస్థపురంబునకున్‌+అరుగుటయున్‌= పాండవ రాజధానిఐన 
ఇంద్ర ప్రస్టానికి వెళ్లుు అందు+అర్జున సమేతుండు+అయి= అక్కడ అర్జునునితోబాటు; మృగయా వినోద+ అర్ధంబు+ 
అరణ్యంబునకున్‌+చని= వేట వినోదంకొఅకు అరణ్యానికివెళ్లి కాళిందిన్‌+కొనివచ్చుటయున్‌= కాళిందిని తీసికొనివచ్చుట; 
ఖాండవ దహనంబును= ఖాండవ వనాన్నికాల్చుట అగ్ని పురుషుండు= అగ్నిదేవుడు; అర్జునునకున్‌= అర్జునునికి ప్రతిఫలంగా; 
అక్షయతూణీర - గాండీవ - కవచ - రథరథ్యంబులన్‌= ఎడతెగని బాణములు కల తూణీరం (బాణాలపొది), గాండీవమనే 
పేరుగల ధనుస్సు, కవచం, రథం, గుజ్టాలు, వీటిని; ఇచ్చుటయున్‌= ప్రసాదించటం; మయుండు = మయుడనే దేవశిల్పి; 
ధర్మరాజునకున్‌= ధర్మజునకు; సభకావించి= సభా భవనాన్ని నిర్మించి; ఇచ్చుటయున్‌= ఇవ్వడం; నగధరుండు= పర్వతమును 
మోసినవాడు ఐన శ్రీకృష్ణుడు; మరలి= తిరిగివచ్చి; నిజనగరంబునకున్‌= తన ద్వారకకు; అరుగుదెంచి= వచ్చి; కాళిందిని 
వివాహంబు +అగుటయున్‌= కాళిందీదేవిని పెండ్లాడుట; మిత్రావిందా, నాగ్నజితి, భద్రా, మద్రరాజకన్యకలన్‌= మిత్రవింద, 
నగ్నజిత్తుకూతురు, నాగ్నజితి, కేకయదేశాధిపతి కూతురు, భద్ర, మద్రదేశపురాచకన్య లక్షణను క్రమంబునన్‌= వరుసగా; 
కరగ్రహణంబు +అగుటయున్‌= పెళ్లిచేసికొనుట; నరక+అసుర - యుద్ధంబునున్‌= నరకుడనే పేరుగల రాక్షసునితో 
యుద్ధము; తత్‌+గ్భహంబునన్‌+ఉన్న= వాని రాజభవనంలో బందీలైన; రాజకన్యకలన్‌ +పదాజువేలన్‌ +తెచ్చుటయున్‌= 
పదహారువేల రాజకన్యకలను; విడిపించి; తీసికొనివచ్చుట; స్వర్గగమనంబును= స్వర్గానికి వెళ్లడం; అదితికిన్‌+కుందలంబులు + 
ఇచ్చుటయున్‌= నరకుని నుండి తెచ్చిన సురలతల్లిఐన అదితి కుండలములకు; ఆమెకు అప్పగించుటయు; పారిజాత + 
అపహరణంబున్‌= దేవలోకంనుండి; పారిజాతవృక్షమును ఎత్తుకొనివచ్చుటయు; పదాజువేలరాజకన్యలన్‌ +పరిణయం 
బగుటయు= పదహారువేల నరకుని చెరనుండి విముక్తలైన రాచకన్యలను పెల్లిచేసికోవడం; రుక్మిణీదేవి విప్రలంభంబును= 
రుక్ళిణీ దేవితో విరసోక్తులు ఆడడం; రుక్మిణీస్తోత్రంబును= ఆమెను తిరిగి ప్రసన్నం చేసికోవడం; కృష్ణకుమార+ఉత్పత్తియున్‌= 
కృష్ణునికి కుమారులజననం; తత్‌+గురుజనసంఖ్యయున్‌= వారికి విద్యలు చెప్పే గురువులసంఖ్య; ప్రద్యుమ్న వివాహంబును= 


584 శ్రీ మహాభాగవతము 


ప్రద్యుమ్నుని పెళ్లి; అనిరుడ్దు జన్మంబును= అనిరుద్దుని పుట్టుక; తత్‌+వివాహ+అర్ధ్థము= ఆతని పెళ్లి కొణకు; కుండిన 
నగరంబునకున్‌+చనుటయున్‌= కుండిన నగరానికి వెళ్లడం; రుకిబలభద్రుల జూదంబును= రుక్మి మరియు బలరాములు 
జూదమాడుట,; రుక్మి వధయున్‌= రుక్కిని చంపుట; ఉషాకన్య అనిరుద్దుని స్వప్నంబునన్‌+కని మోహించుటయున్‌= ఉష 
అనే కన్య స్వప్నంలో అనిరుద్దుని చూసి ప్రేమించడం; తత్‌+నిమిత్తంబునన్‌= ఆ కారణంగా; చిత్రరేఖ= ఉష చెలికత్తె సకల 
దేశరాజులన్‌= అన్ని దేశాల రాజకుమారులు పటంబునన్‌ లిఖించి= చిత్రపటాలపై రాసి (పటము= పూర్వ వస్త్రం, 
వస్త్రచిత్రాలు ఉండేవి); చూపి= ఉషకున్‌+చూపి (స్వప్నమున కనబడ్డ రాకుమారుడైన,; అనిరుద్దునిన్‌= అనిరుద్దుని; 
తెచ్చుటయు= తీసికొనిరావడం; బాణ+అసుర యుద్ధంబును= బాణుదనే పేరుగల రాక్షసరాజు (ఉషతండ్రితో యుద్ధం; 
నృగ+ఉపాఖ్యానంబును= నృగమహారాజు కథ; బలభద్రుని ఘఫఘోషయాత్రయున్‌= బలరాముని ఘఫోషయాత్ర; కాళింది 
భేదనంబు= కాలిందినదిని నాగలితో బలరాముడు చీల్చడం; కృష్ణుండు పౌండ్రక వాసుదేవ కాశీరాజుల వధించుటయున్‌= 
శ్రీకృష్ణుడు పౌండ్రక వాసుదేవుడు; కాశీరాజులను చంపుట, కాశీరాజ పుత్రుండు+అయిన = కాశిరాజకుమారుడైన; 
సుదక్షిణుండు= సుదక్షిణుడనే పేరుగలరాజు; అభిచారహోమము= అభిచారమను పేరుగల శత్రువులను చంపే (దుష్ట 
యాగమును; కావించి= చేసి; కృత్యన్‌+పడసి= కృత్య అనే రాక్షసిని ప్రత్యక్షీకరించుకొని; కృష్ణుపాలికిన్‌ +పుత్తెంచినన్‌= 
శ్రీకృష్ణుని వద్దకు పంపగా; సుదర్శనంబుచేతన్‌+కృత్యను = తన సుదర్శనమనే పేరుగల చక్రాయుధంతో కృత్యను; సుదక్షిణ 
సహితంబుగాన్‌= సుదక్షిణునితోబాటు; కాశీపురంబును= కాశీనగరాన్ని; భస్మంబు +చేయుట= బూడిదచేయడం; బలరాముడు 
రైవత నగంబునందున్‌= బలరాముడు రైవతకాద్రిపై; ద్వివిదుండు+అను వనచరునిన్‌= ద్వివిదుడనే పేరుగల ఆటవికుని; 
వధియించుటయున్‌= చంపివేయుట; సాంబుండు = కృష్ణుని కుమారుడగు సాంబుడు; దుర్యోధను కూతురగు లక్షణను = 
సుయోధనుని కుమార్తె లక్షణ అను పేరుగలదానిని; ఎత్తికొని వచ్చినన్‌= దొంగిలించి తీసుకొనిరాగా? కౌరవులు +అతనిన్‌+ 
కొనిపోయి = తిరిగి కౌరవులు (ప్రతీకారముగా) సాంబుని బంధించి తీసుకొనిపోయి; చెజన్‌+ పెట్టటయున్‌= చెరసాలలో 
బందీచేయగా; తత్‌ +వృత్తాంతంబు +అంతయున్‌= ఆ విషయమంతా; నారదువలనన్‌+విని= నారదుని ద్వారా తెలిసికొని; 
బలభద్రుండు= బలరాముడు; నాగనగరంబునకున్‌= హస్తినాపురానికి, చనుటయున్‌= వెళ్లడం; కౌరవులు +ఆదిన +అగౌరవ 
వచనంబులకున్‌= కౌరవులు పలికిన అమర్యాదకరమైన మాటలకు; బలరాముందడు +కోపించి= బలరాముడుకోపంతో; 
హస్పినాపురంబును గంగన్‌ పడన్‌+త్రోయన్‌ - గమకించుటయున్‌= కౌరవ రాజధానీ నగరాన్ని గంగలో పడవేసేందుకు 
ఉద్యమించడం; కౌరవులు భయంబున్‌= కౌరవులు భయంతో; అంగనాయుక్తంబున్‌ = లక్షణతో బాటు; సాంబుని 
తెచ్చి+ఇచ్చుటయున్‌= బంధించిన సాంబుని తీసికొనిరావడం; బలభ(ద్రుండు ద్వారకానగరంబునకున్‌ వచ్చుటయున్‌= 
బలరాముడు సాంబునితోబాటు ద్వారకకురాక; నారదుండు= నారదమహర్షి హరిపది+ఆజువేల కన్యకల= శ్రీకృష్ణుడు 
పదహారువేల ప్రీలను; ఒక ముహూర్తంబునన్‌= ఒకే లగ్నవేళలో; అందజకున్‌+అన్నిరూపులు+ఐ= పదహారువేల రూపాలతో; 
వివాహంబు+అయ్యెను +అని విని= పెళ్లి చేసికొన్నాడనివిని తత్‌+ప్రభావంబు +తెలియన్‌+కోరి= ఆయన మాహాత్యమును 
తెలుసుకోవాలనుకొని; అరుగుదెంచుటయున్‌= వచ్చుటయు; తత్‌+మహాత్యంబు +చూచి మరలిచనుటయున్‌= ఆ మహత్తు 
చూసివెళ్లిపోవుట; జరాసంధునిచేత బద్భులైన రాజులు= జరాసంధునిచేత బంధింపబడిన ప్రభువులు; కృష్ణుపాలికిన్‌= 
కృష్ణునివద్దకు; దూతన్‌+పుత్తెంచుటయున్‌= దూతను (రాయబారిని) పంపుటయు; నారద+ఆగమనంబును= నారదునిరాక; 
పాండవుల ప్రశంసయును= పాండవులను కీర్తించుట; ఉద్ధవకార్య బోధంబును= ఉద్ధవుడు చేయతగిన వ్యవహారాన్ని 
తెలుపుట; ఇంద్ర ప్రస్థ+ఆగమనంబును= కృష్ణుడు పాండవరాజధాని ఇంద్ర ప్రస్థమునకు వచ్చుట; ధర్మరాజు+చేయు 


దశమస్కంధము - ఉత్తరభాగము 585 


రాజసూయ +ఆరంభంబును= ధర్మరాజు (కృష్ణప్రేరితుడై) చేసే రాజసూయ యాగ ప్రారంభము; దిక్‌+విజయంబును= 
దిక్కులను జయించుట; జరాసంధ వధయును= జరాసంధుని సంహారము; రాజబంధ మోక్షణంబును= (ఆతని చెరలోని) 
రాజులను విడిపించుట; రాజసూయంబు నెరవేర్చుటయును= రాజసూయ యాగపరిసమాప్తి; శిశుపాలవధయును = 
యాగంలో కృష్ణాధ్యక్ష్యాన్ని ఆక్షేపించిన శిశుపాలుని వధించుట; అవభృథంబును= యాగానంతర స్నానం; రాజసూయ 
వైభవ దర్శన +అసహన మానసుండు+ఐ= రాజసూయ యాగములోని ధర్మరాజు వైభవాన్ని చూసి ఓర్వలేని మనసుకల్లిన; 
సుయోధనుందు= దుర్యోధనుడు; మయనిర్శిత సభామధ్యంబునన్‌= మయుడు నిర్మించిన సభామధ్యలో; కట్టిన పుట్టంబులు= 
కట్టుకొన్న వస్త్రాలు; తడియన్‌+త్రెళ్లుటయున్‌= తడిసేలా పడిపోవుట; తత్‌+నిమిత్త పరిభవంబున్‌+ఒంది= ఆకారణంగా 
పరాభవం చెంది; రారాజు నిజపురికిన్‌ -*అరుగుటయున్‌= రాజరాజు దుర్యోధనుడు తన హస్తిన నగరానికి వెళ్లుటయు; 
కృష్ణుండు ధర్మరాజ ప్రార్ధితుండు+అయి= ధర్మరాజు ప్రార్ధించగా; కృష్ణుడు, యాదవులనిలిపి= యాదవులను ఆపి; కొన్ని 
నెలలు ఖాండవ ప్రస్థంబున వసించుటయున్‌= కొద్దిమాసాలు ఖాందవ ప్రస్థంలో నివసించుట; సాళ్వుండు+తపంబు+చేసి= 
సాళ్వుడను రాజు తపస్సుచేసి; హరుని మెప్పించి= హరుని తృపిపరచి; సౌంభక +ఆఖ్యంబు +అగు= సౌంభక మునుపేరుగల; 
విమానంబు+పడసి= విమానము పొంది; నిజసైన్య సమేతుండు+ఐ= తనసైన్యంతో కలిసి; ద్వారకా నగరంబు 
నిరోధించుటయున్‌= ద్వారకాపట్టణం దాడిని అద్దుకోవడం; యాదవసాళ్వయుద్ధంబును = సాళ్వునితో యాదవుల యుద్ధం; 
కృష్ణుండు మరలి చనుదెంచి సాల్వున్‌+పరిమార్చుటయున్‌= కృష్ణుడు (ధర్మరాజు వద్దనుండి) వెనుకకు వచ్చి సాల్వుని 
చంపడం; దంతవక్ర వధయును= దంత వక్షుని (శిశుపాలుని తమ్ముని) చంపడం; విదూరథ మరణంబును = విదూరథుని 
చావు; కృష్ణుండు యాదవబల సమేతుండు+ఐ= తన యాదవ సైన్యంతో కృష్ణుడు; (క్రమ్మన్‌= తిరిగి, నిజపురంబునకున్‌ + 
చనుటయున్‌= తన నగరమైన ద్వారకలో ప్రవేశించడమూ; కౌరవపాండవులకు యుద్ధంబు+అగునని= కారవపాందవులకు 
(మహాభారత) యుద్ధం అవుతుందని; బలదేవుండు= బలరాముడు; తీరయాత్ర+చనుటయున్‌= తీర్థయాత్రలకు వెళ్లుట; 
అందు జాహ్నవీ ప్రముఖ నదులన్‌= వాటిలో గంగమొదలయిన నదులలో; కృతస్నానుండు+అయి= స్నానాలు చేసినవాడైై; 
నైమిశ+అరణ్యంబునకున్‌+చనుటయున్‌= నైమిశ అనుపేరుగల అరణ్యానికి వెళ్లుట;ు అచ్చటి మునులు పూజింపన్‌= 
అక్కడి మునులు పూజించగా; పూజితుండు+అయి= పూజలు అందుకొని; తత్‌ +సమీపంబునన్‌= దగ్గరలో; 
ఉన్నత +ఆసనంబునన్‌+ఉండి= ఎత్తెన ఆసన బ్రవ్మాసనంపై కూర్చుండి; సూతుండు తన్నున్‌+కని లేవకున్న= సూతుడు 
తనను చూచి గౌరవంగాలేచి నిల్చుండకపోవుటతో; అలిగి= కోపించి; రాముందడు= బలరాముడు; కుశ+అ(గంబునన్‌= 
దర్భమొనతో; అతని వధించుటయున్‌= అతనిని (సూతుని) చంపుట; బ్రహ్మహత్యాదోషంబు కలిగెన్‌+అని= బ్రాహ్మణుని 
చంపిన దోషము (పాపము) కలిగెనుఅనిి మునులు+పలికినన్‌= మునులు తీర్చరించగా; సూతున్‌+పునఃజీవితున్‌ + 
చేయుటయున్‌= సూతుని తిరిగి బ్రతికించడం; ఆ+మునులకున్‌+ప్రియంబుగాన్‌= ఆ మునులు సంతోషించేలా; 
కామపాలుండు = కోరిన రూపములు ధరించువాడు; ఇల్వలసుతుండు +అగు పల్వలున్‌= ఇల్వలుదనే రాక్షసుని కుమారుడు 
పల్వలుని; పరిమార్చుటయున్‌= చంపుట; వారిచేన్‌+అనుమతుండు+అయి = వారిచేత అనుమతి తీసికొని; హలధరుండు= 
నాగలిని ధరించిన బలరాముడు; తత్‌+సమీప తీర్ధంబులన్‌= దానికి దగ్గరి నదులలో; స్నాతుండు +అయి= స్నానము చేసి; 
గంగా సాగర సంగమంబునకున్‌+చనుటయున్‌= గంగ - సముద్రంలో కలిసేచోటికి వెళ్లుటు మహేంద్ర నగప్రవేశంబును= 
మహేంద్ర పర్వతానికి వెళ్లడం; పరశురామ దర్శనంబును= పరశురాముని దర్శించుట; సప్తగోదావరిన్‌ +క్రుంకుటయున్‌= 
గోదావరి వదుపాయలుగా ప్రవహించిన పవిత్ర స్థలంలో స్నానంచేయడం; మజియు, మధ్యదేశంబునన్‌+కల= ఇంకా 


586 శ్రీ మహాభాగవతము 


మధ్య(భారత) దేశంలోని; తీర్ధంబులు+ఆడి= నదులలో స్నానమాడి; శ్రీశైల వేంకటాచలంబులు దర్శించు టయున్‌= 
శ్రీశైలం, వేంకటాచలం (తిరుమల) పర్వత దైవాలను దర్శనం చేసుకోవడం; వృషభ+అద్రి; హరిక్షైత్ర, 'సేతుబంధ, 
రామేశ్వరములన్‌+కని= వృషభాద్రిని, హరిక్షేత్రాన్ని 'సేతుబంధ, రామేశ్వర క్షేత్రాలను దర్శించి, తామపర్జితీర్ధంబులు+ 
ఆదడుటయున్‌= తామ్రపర్ణినదిలో స్నానంచేయుట; గోదానంబులు +ఒనరించి= గోవులను దానమిచ్చి మలయగిరి+అందున్‌; 
అగసునిన్‌+కనుటయున్‌= మలయపర్వతమున నివసించు అగస్య మహర్షి దర్శనము; సముద్ర కన్యా దుర్గాదేవులన్‌+ 
ఉపాసించడం= సముద్ర కన్యఐన కన్యాకుమారీ దుర్గామాతలను పూజించుట; అందు బ్రాహ్మణ జనంబువలనన్‌= 
ఆ చోట బ్రాహ్మణులు మాట్లాడుకొనగ్గా పాండవ - ధార్తరాష్ట భండనంబునన్‌= కౌరవపాండవ (మహాభారత) యుద్ధంలో; 
సకల రాజలోకంబును= సమస్తరాజులు; మృతిన్‌+ఒందిరని వినుటయున్‌= చనిపోయినారని వినడం; వాయునందన 
సుయోధనులు= (వాయుదేవుని కుమారుడైన =)భీముడు, దుర్యోధనుడు, గదాయుద్ధ సన్నద్దులగుటవిని= గదలతో యుద్ధమునకై 
సిద్ధపడిరని విని; వారినివారించుటకై= వారిని ఆపుటకై; రోహిణేయుండు +అందులకున్‌+అరుగుటయున్‌= (రోహిణీ 
కుమారుడైన=) బలరాముడు దానికై వెళ్లుట; అచట వారిచేతన్‌+పూజితుండు +అయి= అక్కడ వారితో పూజలు స్వీకరించి; 
వారి నివారింపలేక= వారిని ఆపలేక; మగిడి= తిరిగి, ద్వారకకు అరుగుటయున్‌= ద్వారకకు వెళ్లుట; కొన్ని వాసరంబులకున్‌= 
కొన్ని దినములకు; మరల నైమిశ+అరణ్యంబునకున్‌ +పోయి= నైమిశమన్న అంణ్యానికిపోయి; అచ్చట యజ్ఞంబు+చేసి= 
అక్కడ బుషుల సహాయంతో యజ్ఞం నిర్వర్తించి; రేవతియున్‌+తానును +అవభృథంబు +ఆడి= భార్య రేవతితోసహా యజ్ఞానంతర 
పరిసమాప్తి స్నానమైన అవభృథాన్నిచేసి, నిజపురంబునకు +ఏతెంచుటయున్‌= తన నగరానికి రావడం; కుచేల+ 
ఉపాఖ్యానంబునంబును = శ్రీకృష్ణుని బాల్య సఖుడైన కుచేలుని కథ; సూర్య+ఉపరాగంబునన్‌= సూర్యగ్రహణవేళలో; 
కృష్ణుండు రామునితోన్‌+చేరి= శ్రీకృష్ణుడు బలరామునితో గలిసి; పురరక్షణంబునకున్‌= ద్వారకానగర రక్షణకు; 'ప్రద్యువ్నూది 
కుమారుల నిలిపి= ప్రద్యుమ్నుడు మొదలుగాగల తమ కుమారులను ఉంచి; షోడశ సహస్ర+అంగనా పరివృతుందు+అయి= 
పదహారువేల భార్యలతో కలిసి; అక్రూర, వసుదేవ +ఉ[గ్రసేనాది యాదవవీరులు= అక్రూరుడు, వసుదేవుడు, ఉగ్రసేనుడు 
మొదలైన యాదవవీరులు; తోడు+రాన్‌= వెంబడిరాగా; శృ్యమంతక పంచక తీర్ధంబునకున్‌+అరిగి= శ్యమంతక పంచకమన్న 
పేరుగల ఐదుసరస్సుల వద్దకువెళ్లి కృతస్నానుండు+అయి; వసించి, ఉండుటయున్‌= స్నానముచేసి అక్కడ ఉండటం; 
పాండవ కౌరవ+ఆది= పాందవులు, కౌరవులు మొదలుగాగల; సకల రాజలోకంబును= రాజులందరును; తత్‌+తీర్ధంబునకు 
వచ్చుటయున్‌= ఆ శ్యమంతక తీర్ధానికి వచ్చుట; కుంతీదేవి దుఃఖంబును= కుంతీదేవి బాధ; నందయశోదా సహితులు +ఐన 
గోపగోపికా జనంబులు= నందుడు, యశోదలతో బాటు గోపాలక, గోపికాప్తీలు, చనుదెంచుటయున్‌= వచ్చుట; కుశల 
ప్రశ్నాది సంభాషణంబులును = క్షేమసమాచారపుమాటలు; మద్రకన్వా ద్రౌపదీ సంభాషణలు= మద్రదేశాధిపతి 
కూతురులక్ష్మణ; ద్రాపదీదేవి మాట్లాడుకున్న మాటలు; తత్‌+అనంతరంబ = దానికి తరువాత; సకల రాజలోకంబును= 
అందరు రాజులు శ్వమంతకపంచక తీర్ధంబునన్‌= శ్యమంతక సరస్సులు ఐదింటిలో; స్నాతులు+ఐ= స్నానం చేసినవారై; 
రామకృష్ణాది యాదవవీరులన్‌+ఆమంత్రణంబు+చేసి= బలరామ, శ్రీ కృష్ణులు, తక్కిన యాదవవీరులను వీడుకొని; 
నిజదేశంబులకున్‌= తమ రాజ్యాలకు; పోవుటయున్‌= వెళ్లిపోవుట; కృష్ణుని దర్శించుటకు ముని +ఇంద్రులు+ఏతెంచుటయున్‌= 
కృష్ణదర్శనార్థం మునులు రావడం; వారి+అనుమతిని వసుదేవుండు యాగంబు నెరవేర్చుటయున్‌= వారి అనుజ్ఞతో వసుదేవుడు 
యాగముచేయుట; నందయశోద+ఆది గోపికా నివహంబులన్‌= నందుడు, యశోద మొదలైన గోపాలురను; గోపికలను; 
నిజపురంబునకు +అనిచి= వారిండ్లకుపంపి; ఉగ్రసేన +ఆది యాదవ వీరులున్‌+తానును= ఉగ్రసేనుడు మొదలైన యాదవ 


దశమస్కంధము - ఉత్తరభాగము 587 


వీరులతో తను; మాధవుండు నిజపురప్రవేశంబు +చేయుటయున్‌= శ్రీకృష్ణుడు తనద్వారకకు వచ్చుట; తొల్లికంసునిచేత 
హతులై= పూర్వం కంసుడు చంపిన; బలిపురంబున ఉన్న= బలిచక్రవర్తితో ఉన్న దేవకీదేవి సుతులన్‌= దేవకీదేవి 
కుమారులను, రామకృష్ణులు= బలరామకృష్ణులు; యోగమాయా బలంబునన్‌= యోగమాయతశక్తితో; తెచ్చి= తిరిగి బతికించి 
తెచ్చి ఆమెకు +ఇచ్చుటయున్‌= దేవకీదేవికి (తల్లికి) ఇచ్చుట; అర్జ్హునుండు సుభద్రను వివాహంబగుటయున్‌= అర్జునుడు 
శ్రీకృష్ణుని చెల్లెలు సుభద్రను పెళ్లిచేసికోవడం; కృష్ణుండు మిథిలానగరంబునకున్‌+ అరుగుటయున్‌= శ్రీకృష్ణుడు మిథిలకు 
వెళ్లుట; శ్రుతదేవ, జనకుల చరిత్రంబును= మిథిలరాజు జనకుడు; శ్రుతదేవుడనే (బ్రాహ్మణుని చరిత్ర; వారలతో బ్రాహ్మణ 
ప్రశంస చేయుటయున్‌= వారితో బ్రాహ్మణులను పొగడడం; (శ్రుతిగీతలును= శ్రుతిగితలను పేరుగల ధర్మవిషయాలు; 
కృష్ణుండు మలి తనపురంబునకున్‌+అరుగుదెంచుటయున్‌= శ్రీకృష్ణుడు మిథిలనుండి ద్వారకకు వచ్చుట; వరిహరబ్రహ్మల 
తారతమ్య చరిత్రంబును= త్రిమూర్తుల తేడాలగూర్చిన కథ; కుశస్థలినుండు బ్రాహ్మణుని చరిత్రంబు= కుశస్థలిలో నివసించి 
పుట్టినపుడే పుత్రులను కోల్పోతున్న బ్రాహ్మణుని కథ; అతని తనయులు పరలోకంబునకున్‌+పోయినన్‌= ఆయన కుమారులు; 
చనిపోయి పరలోకగతులుకాగా; కృష్ణ+అర్జునులు తమ యోగబలంబునన్‌= శ్రీకృష్ణుడు; అర్జునుడును తమ యోగబలంచేత 
(ఊర్ధ్వలోకాలు, వైకుంఠం) వెల్లి; వారిన్‌ +తెచ్చి+ఆ+విప్రనకున్‌= ఆ కుమారులను సజీవులుగా తీసికొనివచ్చి; తండ్రియైన 
ఆ (బ్రాహ్మణునకు; ఇచ్చుటయున్‌= అప్పజెప్పడం; కృష్ణుండు +అర్జునుని వీడ్కొని= శ్రీకృష్ణుడు అర్జునునితో సెలవు పుచ్చుకొని; 
ద్వారకకు+అరుగుటయున్‌ - ద్వారకకు వెళ్లడం; అందు మాధవుండు= అక్కడ శ్రీకృష్ణుడు; ఆ+ఆ ప్రదేశంబుల= ఆయా 
ప్రదేశాలలో; సకలభార్యా పరివృతుండు +అయి= తన సమస్త భార్యలు కూడి ఉండగా; విహరించుటయున్‌= విహారాలు 
(క్రీడలు) చేయుట; యాదవ, వృష్టి భోజ+చరిత్ర అంధక వంశచరిత్రంబును= యాదవాది రాజుల వంశచరిత్రం; అను 
కథలుగల= అనే పై కథలున్నట్టి; దశమస్మ్కంధంబు +అందున్‌= ఆంధ్రీకృత మహాభాగవతంలోని పదవస్మంధంలో; 
ఉత్తరభాగము= చివరి భాగం. 


తా; పరమేశ్వరుని దయతో కవితా వైచిత్రిపొందిన, కేసనామాత్యుని పుత్రుడు, సహజ పాండిత్యుడు ఐన పోతనా మాత్యుడు 
రచించిన శ్రీమహాభాగవతమనే మహాపురాణంలో ప్రద్యుమ్న జననం, శంబరాసుర దమనం, సత్రాజిత్తు శ్యమంతకమణి 
పొందినకథ, ఆ రత్నము కొరకై సింహంచేత చంపబడిన తన తమ్ముడు ప్రసేనుని శ్రీకృష్ణుడు చంపినాదన్న నింద, 
ఆ నిందతో కృష్ణుడు జాంబవంతునితో యుద్ధముచేసి గెలిచి, మణిని తెచ్చి ఇచ్చుట, జాంబవతితో వివాహము, 
సత్రాజిత్తునాచ్చుకొని తన కూతురు సత్యభామను శ్రీకృష్ణునకిచ్చి వివాహము జరిపించడం, పాందవులు లక్కఇంటిలో 
కాలిపోయినారన్న వార్తవిని, హస్తినకుపోవడం, శతధన్వుడు సత్రాజిత్తును చంపి మణినెత్తుకపోయినాడన్న వార్త సత్యభామ 
శ్రీకృష్ణునకు తెలుపగా కృష్ణుడు శతధన్వుని వధించడం, బలరాముడు మిథిలకు వెళ్లి, అక్కడ దుర్య్వోధనునకు గదావిద్య 
ఉపదేశించుట, సత్రాజిత్తుకు అంత్యక్రియలు, మణినిదాచిన అక్రూరుడు ద్వారకవీడిపోగా, శ్రీకృష్ణుండు పిలిపించడం, 
శ్రీకృష్ణుడు ఇంద్ర ప్రస్థమునకు వెళ్లి, అర్జునునితోబాటు వేటకువెళ్లుట, కాళిందిని తేవడం, ఖాండవ దహనం, అగ్ని 
అర్జునునకు గాండీవాదులు ప్రసాదించడం, మయుడు ధర్మరాజునకు సభనిర్మించి యిచ్చుట కృష్ణుడు కాలిందిని 
వివాహమాడడం, మిగిలిన అష్టమహిషులతో పెళ్లి, నరకాసుర యుద్ధం, అతనిని చంపి, అతని చెరలోని పదహారు 
వేలమంది రాజకన్యలను విడిపించుట, అదితికి కుండలములు ఇచ్చి స్వర్దంనుండి పారిజాత వృక్షాన్ని తేవడం, రాజకన్యల్ని 
వివాహమాదటం, రుక్ళిణిని ఉపాలంభించి, అనునయించుట, కుమారుల జన్మములు, అనిరుద్దుని వివాహ నిమిత్తం 
బలరాముడు కుండిన నగరానికి వెళ్లడం, రుక్మివధ, ఉష అనిరుద్దుని స్వప్నంలో చూచి మోహించుట, అనిరుద్దుని బంధించిన 


588 శ్రీ మహాభాగవతము 


బాణాసురునితో యుద్ధం నృగోపాఖ్యానము, బలభ(ద్రుని ఘఫోషయాత్ర, కాలిందీనది గర్వమణచుట; కృష్ణుడు పౌండ్రక 
వాసుదేవ, కాశీరాజుల సంహరించుట, సుదక్షిణుని అభిచార హోమం, తనపైకి వచ్చిన కృత్యను, సుదక్షిణుని చక్రాయుధంచే 
సంహరించి కాశీనగరాన్ని కాల్చడం, ద్వివిదుడను వనచరుని బలరాముడు సంహరించుట, సాంబుడు దుర్యోధనుని 
కూతురు లక్షణ నెత్తుకొని, కౌరవులు సాంబుని బంధించడం, బలరాముడు విడిపించడం, వారి వివాహం, నారదుడు 
పదహారువేల రాచకన్యలను పదహారువేల రూపాలతో వివాహమాడగా విని చూడరావడం, జరాసంధునిచే బంధించబడిన 
రాజులు శ్రీకృష్ణుని ప్రార్ధించుట, ఉద్ధవుడు కార్యనిర్వహణాన్ని బోధించడం, కృష్ణుడు ధర్మరాజును రాజసూయానస్లై నియోగించడం, 
దిగ్విజయంలో భాగంగా జరాసంధవధ, రాజసూయ సందర్భంలో శిశుపాలవధ, రాజసూయవైభవాన్ని చూసిన సుయోధనుని 
ఈర్ష్య, మయసభలో అవమానం, ధర్మజుడు ప్రార్ధించగా కృష్ణుడు ఖాండవ ప్రస్థంలో అతిథిగా ఉందటం, సాళ్ళుడు 
శివవరదత్త విమానంతో ద్వారకను ముట్టడించడం, కృష్ణుడు వెనుకకు మరలివచ్చి సాళ్ళుని, దంతవకుని, విదూరథుని 
చంపుట, పాండవకౌారవ యుద్ధం, బలరాముని తీర్థయాత్రాగమనం, అనేకనది స్నానాలు, నైమిశంలో సూతుని దర్భతో 
చంపడం, మునుల ప్రార్ధనచే తిరిగి బ్రతికించుట, అక్కడ యజ్ఞనిరోధకులైన పల్వలాది రాక్షసులసంహారము, 
గంగాసాగరసంగమం మొ।। దర్శించడం సముద్ర కన్యాకుమారివద్ద బ్రాహ్మణులచే మహాభారత యుద్ధంలో రాజులందరు 
చచ్చినారని వినడం; భీమసుయోధనుల గదాయుద్ధం ఆపుటకు తిరిగిరావడం, వారు వినకపోవడంచేత ద్వారకకు 
తిరిగిపోవడం, నైమిశంలో బలరాముడు యజ్ఞంచేయడం, కుచేలుని కథ, సూర్యగ్రహణవేళ బలరామకృష్ణులు శ్యమంతక 
పంచకాన్ని యాదవులతో కలిసివెళ్లుట, పాందవకౌరవాదు లక్కడికివచ్చి కృష్ణుని కలియడం, కుంతీదేవి దుఃఖం, లక్ష్మణ 
వివాహగాథ, కృష్ణుని దర్శింప మునీంద్రులు రావడం, వసుదేవుని యాగం, ద్వారకకు తిరిగివచ్చి, దేవకీదేవి తనయులను 
ఆమె కోరికపై బలి పురంనుండి తిరిగి బ్రతికించి తెచ్చిఇవ్వడం, అర్జున సుభద్రా వివాహం, కృష్ణుడు మిథిల వెళ్లి, జనక, 
(శుతదేవులననుగ్రహించడం, (శ్రుతిగీతలు, త్రిమూర్తుల తారతమ్యకథ, కుశస్థలిలో బ్రాహ్మణుని కుమారులను బ్రతికించడం, 
ద్వారకలో శ్రీకృష్ణుడు తన భార్యలతో గృహమేధియై భోగభాగ్యాలనుభవించడం, అతని సంతానం యాదవ, వృష్టి 
భోజాంధకులుగా వంశం తామరతంపరగా వృద్ధిపొందడం మొదలైన కథలుగల ఇది దశమస్మంధంలోని ఉత్తరభాగం. 


* అీఠృష్ణార్దణమన్తు :: 


పద్యగద్యసూచి 


దశమస్కంధము - ఉత్తరభాగము 


అ ట్లతం దడరిగిన 

అ మృహాత్మునివలన సకల 

అ మ్మునీశ్వరులకు నానకదుందుఖి 
అ య్యవసరంబున 

అ య్యవసరంబున 

అ య్యవసరంబున 

అ య్యవసరంబున 

అ య్యవసరంబున 

అ య్యవసరంబున 

అ య్యవసరంబున నేనుం 

అ య్యవసరంబున సాల్వుండు 

అ య్యవసరంబునం గృష్టుండు 

అ య్యవసరంబునం గంససంహారి 
అ య్యవసరంబునం బ్రద్యుమ్నుండు 
అ వ్విధంబంతయు నెటింగి 

అ వ్విప్రండు సనుదెంచిన 

అంటిన ప్రేమను వీరిం, 

అంత 

అంత 

అంత 

అంత 

అంత 

అంత 

అంత 

అంత 

అంత జలకేళి సాలించి 

అంత దుర్యోధనుండు మిధిలానగరంబునకుం 


10.2-4/4 
10.2-995 
10.2-1123 
10.2-891 
10.2-7/7/2 
10.2-843 
10.2-856 
10.2-899 
10.2-921 
10.2-1096 
10.2-866 
10.2-746 
10.2-186 
10.2-850 
10.2-1303 
10.2-1012 
10.2-1066 
10.2-54 
10.2-292 
10.2-886 
10.2-48/ 
10.2-696 
10.2-1101 
10.2-1107 
10.2-1320 
10.2-504 
10.2-98 


590 


శ్రీ మహాభాగవతము 


అంత ద్వారకానగరంబున 

అంత ధర్మతనయుం దభీనవమృదుల 
అంత ధర్మనందనుండు బుత్విగ్గణంబులను 
అంత నక్కడ 

అంత నక్కడం గుంతీసహితు 

అంత నభిషిక్తుం జేసి 

అంత నర్జునుండు నీరువట్టున 

అంత నవభృథస్నానానంతరంబున మరలి 
అంత నా డింభకుండు 

అంత నా విదర్భానగరంబు 

అంత నాధ్వని విని 

అంత నారక్కసుండు వెక్కసంబగు 

అంత నారదుండు వచ్చి 

అంత నొక్కనాండు పాండవులం 

అంత నొక్కనాండు రుక్కిణీదేవి 

అంత బలభద్రుండు వారల 

అంత బలభద్రుండు వ్రజసుందరీ 

అంత భూదేవి వాసుదేవుని 

అంత మురాంతకుండు ్రిపురాంతకు 
అంత లయకాల కాలాభ్రగర్దనంబు 
అంత వాందొకయింత మూర్చిలి 

అంత సత్రాజితుండు తన 

అంత సాత్యకి పాండువులచేతం 

అంతం గృష్టుండు దండయాత్రోత్సుకుండై 
అంతం గృమ్హండు ధర్మరాజ 

అంతం గృష్టుండు నిజకాంతాతనయ 
అంతం బోవక కినుక 

అంతం బోవక రుక్షిని, 

అంతకంతకు సంతాప మతిశయించి, 
అందజు నొక్కపెట్ట దనుజాంతకనందనుం 
అందు గోవిందనందనుందడైన ప్రద్యుమ్నునకు 
అందు వసించిరి నందిత, 


10.2-5/0 
10.2-80% 
10.2-800 
10.2-889 
10.2-883 
10.2-946 
10.2-114 
10.2-808 
10.2-4 
10.2-805 
10.2-683 
10.2-20 
10.2-86 
10.2-103 
10.2-227/ 
10.2-494 
10.2-50% 
10.2-201 
10.2-4458 
10.2-160 
10.2-552 
10.2-5%/ 
10.2-105 
10.2-515 
10.2-124 
10.2-681 
10.2-912 
10.2-802 
10.2-885 
10.2-568 
10.2-2/9 
10.2-809 


పద్యగద్యసూచి - దశమస్మ్కంధము - ఉత్తరభాగము 


అందుం దామ్రశ్శశ్రీకేశకలాపంబును, నశసిసంకాశంబు 
“అంభోజనాభున కంభోజనేత్రున కంభోజమాలా 
“అక్కట! రామకృష్ణులు మహాత్ములు 

అక్కడం గాశిలో నా 

అ(క్రూరుండు దదనుజులు న, 

“అఖిల జనులకెల్ల నానంద 
అఖిలభూతములకు ననయంబబు నాది 
అఖిలలోకైకపతివి దయాోర్ధమతివి, విశ్వసంరక్షకుండవు 
అచ్చోటం బవిత్రములై, చచ్చిన 

అచ్చోటు వాసి వృషభాద్రి 

అటం గృష్టుండును ద్వారకానగరంబునకుం 
అట్టి నిన్నుం బరమాణు 

అట్టి నృపాల కీటముల 

అట్టి పురుషోత్తముండు భక్తినిష్టులైన 

అట్టి యన్వయంబునందు మాధవునకు 

అట్టి యవక్ర విక్రమ 

అట్టి యెడ 

అట్టి యెడ బాణుండు 

అట్టి యెడ సరోజనాభు 

అట్టి యొప్పగువేళ నెయ్యంబు 

అట్టి లోకవిదితం బయిన 

అట్టి వర్ణాశ్రమంబులయందు నర్ధ, 

అట్టి సమర సన్నాహంబునకుం 

అట్టియెడ 

అట్టియెడ 

అట్టియెడ 

అట్టియెడ 

అట్టియెడ 

అట్టియెడ కృష్ణుండు వాని 

అట్టియెడ దానవేంద్రుండు రోషభీషణాకారుండై, 
అట్టియెడ రుధిర ప్రవాహంబులును, 

అట్టియెడ సకలరాజ లోకంబును 


10.2-5883 
10.2-202 
10.2-86 
10.2-52/ 
10.2-864 
10.2-818 
10.2-1072 
10.2-610 
10.2-118 
10.2-953 
10.2-95 
10.2-1220 
10.2-2583 
10.2-1091 
10.2-1983 
10.2-423 
10.2-882 
10.2-420 
10.2-67/83 
10.2-1081 
10.2-1186 
10. 2-99 
10.2-401 
10.2-497/ 
10.2-716 
10.2-815 
10.2-840 
10.2-1091 
10.2-512 
10.2-87/9 
10.2-520 
10.2-1105 


591 


592 


శ్రీ మహాభాగవతము 


అట్టియెడ సైన్యంబు దైన్యంబు 

అట్టియెడం గృష్ణ కథావిశేషంబులు 

అట్లగుటం జేసి నీవును 

అట్లయిన మీరలు బ్రహ్మసాయుజ్య 

అట్లా నృవసత్తమ మత్తకాశిను 

అట్లు కట్టలుక రాము 

అట్లు కృష్ణుం దమ్మయనిర్మిత 

అట్లు కృష్ణుండు ద్వారకానగరంబునం 

అట్లు కృష్ణుండు వారల 

అట్లు కౌంగిటం జేర్చి 

అట్లు గనుంగొని యతనితో 

అట్లు గూర్చుండంబెట్టి నయ్యమునం 

అట్లు చని చని 

అట్లు డగ్గథి 

అట్లు దన తల 

అట్లు నమస్కతులు సేసి, 

అట్లు నారాయణ పరాయణులై 

అట్లు పల్వలుండు మడిసిన 

అట్లు మహిత మంగళాలకృతంబును, 

అట్లు యదు వృష్టి 

అట్లు యోగీశ్వరేశ్వరుండును, షద్దుణిశ్వర్య 

అట్లు రథారోహణంబు సేసిన 

అట్లు వారలం దోడితెచ్చి 

అట్లు విహరింప వరుణుని 

అట్లు వ్రేసిన 

అట్లు సని మొదలం 

అట్లు సనుచుం దన 

అట్లు సనుదెంచి మయమాయా 
అట్లు సన్నిహితంబులైన తన 
వ. సుభద్ర విహరించుచున్న 

సుభద్రా దర్శనోత్సాహంబు 

సేవించి యవ్యయానందం 


10.2-418 
10.2-1082 
10.2-1126 
10.2-7/58 
10.2-1172 
10.2-501 
10.2-910 
10.2-1923 
10.2-117/9 
10.2-1162 
10.2-1053 
10.2-982 
10.2-1250 
10.2-8/9 
10.2-1259 
10.2-1063 
10.2-810 
10.2-944 
10.2-1112 
10.2-2/7/ 
10.2-925 
10.2-1103 
10.2-1159 
10.2-496 
10. 2-89 
10.2-927/ 
10.2-97/5 
10.2-824 
10.2-942 
10.2-1169 
10.2-1166 
10.2-1280 


పద్యగద్యసూచి - దశమస్మ్కంధము - ఉత్తరభాగము 


అట్లుచేసి య య్యాదవసింహం 
అల్లెేసిన 

అడిగిన వృథసేయక తన, 
అడిదములుం దరులు వితిగిన, 
అతడుం దానును జని 

అతనిం గైకొనక యూరకుండిన 
అతి దుశ్ళంకలు మాని 
అతిచిరకాల సమాగతు, నతని 
అతిథిజనంబుల భక్తిన్‌, సతతముం 
అతిబలవంతపు విధి దాం, 
అతిరథికోత్తముం డన నుదంచిత 
“అతివ! వీ సాంగత్య 

అతివా! సిద్ధము నాంటి 
అతివిభవంబునం దనరి యాత్మతనుద్యుతి 
అతుల విరాజమానముఖుందై వివిధాంబర 
అత్తజిం గోటర యను 

“అత్తా! కొడుకులుం గోడలుం 
అదరండు వేద్మం గంఠరమున 

అదలిచి యిట్టు కృష్ణసుతుం 

అది గాక నీదు 

అది గావున మీ 

అది చూచి దనుజపాలుండు, 

అది మజియును జారు 

అది యట్టిద కాదె! 

అదిగాక యిందిరావిభు, పదములు 
అదియును గాక యొవ్వని 
అదియునుం గాక 

అదియునుం గాక 

అదియునుం గాక 

అదియునుం గాక 

అదియునుం గాక 

అదియునుం గాక 


10.2-8083 
10.2-412 
10.2-7/28 
10.2-65 
10.2-528 
10.2-1273 
10.2-12586 
10.2-1061 
10.2-7/20 
10.2-1056 
10.2-85383 
10.2-87/0 
10.2-34 
10.2-640 
10.2-2/1 
10.2-424 
10.2-106 
10.2-55 
10.2-18 
10.2-522 
10.2-756 
10.2-888 
10.2-1309 
10.2-1263 
10.2-77/4 
10.2-5584 
10.2-264 
10.2-463 
10.2-582 
10.2-10786 
10.2-1124 
10.2-1205 


593 


594 


శ్రీ మహాభాగవతము 


అదియునుం గాక 

అదియునుం గాక 

అదియునుం గాక పరమపావనుండవైన 
అదియునుం గాక యుదక 
అదియునుం గాక లోకంబున 
అదియునుం గాక సకల 

అదియునుం గాక, మధుసూదనా! 
అదియునుం బ్రచండమార్తాండమండల ప్రభావిడంబితంబును, 
అదియునుంగాక 

అదియునుంగాక 

అదియునుంగాక 

అధికశోకంబున నలమటం బొందుచు 
అన విని వాండు 

అనఘ! జితేంద్రియస్స్ఫురణు 

“అనఘ! దుర్గమమైన 

“అనఘ! మన 

అనఘ! పదాజువేల సతులందు 
అనఘ! బలినందనులు నూర్వు 
అనఘచారిత్ర! నీవు 

అనఘచారిత్ర! రాజసూయాధ్వరంబుం, నెమ్మిం 
అనఘా! మునుపడం గశ్యపుం, 
అనఘా! యితనికి (బ్రహ్మా 
అనఘాత్ముండు గనుంగొనె నాక 
అనయంబు దేహి నిత్యానిత్య 
అనయంబుం గలుషించి సాభపతి 
అనలాక్షుండు త్రిలోకపూజ్యమగు (బ్రహ్మాస్త్రం 
అనవుడు న వ్వసుదేవుండు, 

అనవుడు నాతం డిట్లనియె 

అనవుడు హలధరుం డచ్చటి, 
అనవుడుం జిత్రరేఖ జలజాక్షికి 
అనవుడుం (బ్రేమవిహ్వలత నందుచు 
అని అభ్యర్థించినం బ్రసన్నుందై 


10.2-1210 
10.2-1325 
10.2-982 
10.2-1120 
10.2-480 
10.2-998 
10.2-262 
10.2-489 
10.2-962 
10.2-986 
10.2-1289 
10.2-1282 
10.2-7/29 
10.2-1226 
10.2-1216 
10.2-1006 
10.2-276 
10.2-811 
10.2-66% 
10.2-698 
10.2-466 
10.2-980 
10.2-616 
10.2-1211 
10.2-851 
10.2-407 
10.2-11286 
10.2-469 
10.2-298 
10.2-8683 
10.2-107/ 
10.2-88/ 


పద్యగద్యసూచి - దశమస్మ్కంధము - ఉత్తరభాగము 


అని కొడుకుం జూచి 

అని గుజగుజ వోవుచు 

అని గోవిందునిం బొగడి 

అని చెప్పి మజియు 

అని చెప్పియ 

అని చెప్పి యే 

అని చెప్పి శుకయోగీంద్రుండు 
అని చెప్పి శుకుం 

అని చెప్పిన న 

అని చెప్పిన బాదరాయణికి 
అని చెప్పిన శుకయోగికి, 

అని డోలాయమాన మానసయై 
అని తద్వచనసుధాసే, చనమున 
అని తన మనంబున 

అని తను దూజనాడిన 

అని తను నోడక 

అని తను శరణము 

అని తన్ను లోకులు 

అని తలపోయుచున్న యవసరంబున 
అని ధరాధిపుల విన్నపంబుగా 
అని ధర్మజుండు దన్నుం 

అని నగ్నజిత్తు తన 

అని నమ్మం బలికిన 

అని పద్మోదరుం డాడిన, 

అని పలికి 

అని పలికి మాయావతి 

అని పలికి సమ్మానరూపంబులును, 
అని పలికి హరి 

అని పలికిన నట్లు 

అని పలుకు పెద్దల 

అని పురికొల్పిన రుక్మియుం 


అని బహుప్రకారంబుల సంతాపించుచు 


595 


10.2-42 
10.2-876 
10.2-7/65 
10.2-19327 
10.2-686 
10.2-864 
10. 2-1265 
10.2-44 
10.2-97/2 
10.2-1203 
10.2-452 
10.2-86 
10.2-683 
10.2-1020 
10.2-7/92 
10.2-1299 
10.2-754 
10.2-11 
10.2-1022 
10.2-646 
10.2-111 
10.2-188 
10.2-1291 
10.2-1011 
10.2-17/3 
10.2-16 
10.2-188 
10.2-192 
10.2-826 
10.2-97 
10.2-291 
10.2-1055 


5906 


శ్రీ మహాభాగవతము 


అని మజియు గురుప్రశంస 

అని మజియు న 

అని మజియు నిట్లనియె 

అని మజియు నిట్లనియె 

అని మజియు నిట్లనియె 

అని మజియు నిట్లను; 

అని మజియును న 

అని యంతఃపురకాంతలును, దేవకీ 
అని యడిగిన మురరిపు 

అని యతిత్వరితగతిం జనుదెంచి 
అని యనేక విధంబుల 

అని యనేకభంగులం గొనియాడి 
అని యబృంగి సరోజలోచనలు 
అని యభీనందించి యిట్లనియె 
అని యభ్యర్థించి య 

అని యభ్యర్థించి యమ్మునీంద్రుల 
అని యభ్యర్థించినం బ్రసన్నుం 
అని యభ్యర్థించినం బ్రసన్నుందై 
అని యా డింభకులను 

అని యాన తిచ్చిన 

అని యి వ్విధంబునం 

అని యిట్ల వారించె; 

అని యిట్లక్రూరుం డుత్తరంబు 
అని యిట్లు కృష్ణుం 

అని యిట్లు నాగ్నజితి 

అని యిట్లు పరమభక్తుందైన 

అని యిట్లు పలికిన 

అని యిట్లు ప్రియాలాపంబులు 
అని యిట్లు బాదరాయణి, 

అని యిట్లు భగవంతుండైన 

అని యిట్లు భూదేవి 

అని యిట్లు సకలదేశాధీశ్వరులగు 


10.2-998 
10.2-4383 
10.2-266 
10.2-96%/ 
10.2-991 
10.2-1980 
10.2-4/2 
10.2-40 
10.2-459 
10.2-888 
10.2-1140 
10.2-47/8 
10.2-6983 
10.2-1146 
10.2-612 
10.2-1129 
10.2-818 
10.2-1189 
10.2-1316 
10.2-4ఉ45 
10.2-1122 
10.2-1015 
10.2-89 
10.2-269 
10.2-182 
10.2-69 
10.2-51 
10.2-1067 
10.2-139886 
10.2-286 
10.2-205 
10.2-856 


పద్యగద్యసూచి - దశమస్మ్కంధము - ఉత్తరభాగము 


అని యిట్లు సామవచనంబు 

అని యిబ్బంగి బహుప్రకారముల 
అని యిబృంగి సరోజలోచనుని 
అని యుత్తరంబు సెప్పిన 

అని యుద్రేకముగా నా, 

అని యూరడిలం బలుకు 

అని యొదడంబటథిచి మిలమిలని 
అని వారల వారించి 

అని వితర్మించి 

అని వినుతించి 

అని వినుతించి చిత్రరేఖను 

అని వినుతించి 'యేను 

అని వినుతించిన నచ్చటి, 

అని వినుతించినం బ్రముదితాత్మకుండై 
అని వెందియు నిట్లనియె, 

అని వేండిన న 

అని వేగంబున ద్రొబ్బీంచిన 

అని వేడినం గృష్టుండు 

అని శుకయోగీంద్రుం డ, 

అని సక్రోధమానసుండై యప్పుడు 
అని సన్నుతించిన హరి 

అని సర్వజ్ఞుండైన హరి 

అని సర్వలోక విభుం 

అని సహదేవుండు పలికిన, 

అని సాభిప్రాయంబుగాం బలికిన 
అని సూతుం బునర్జీవితుంగాం 
అని స్తుతియించి 

అని హరి యిట్లు 

అని హర్షించుచు “నింక 

అనిన న య్యింతి 

అనిన నతం దతని 

అనిన నరేంద్రునకు మునీంద్రుం 


10.2-99 
10.2-80 
10.2-493 
10.2-867/ 
10.2-514 
10.2-10586 
10.2-846 
10.2-57/8 
10.2-59 
10.2-816 
10.2-87/1 
10.2-5083 
10.2-1080 
10.2-595 
10.2-268 
10.2-1246 
10.2-4/6 
10.2-1075 
10.2-880 
10.2-586 
10.2-4ఉ43 
10.2-668 
10.2-1201 
10.2-7/81 
10.2-1009 
10.2-985 
10.2-821 
10.2-685 
10.2-632 
10.2-97/4 
10.2-87/5 
10.2-150 


59/ 


598 


శ్రీ మహాభాగవతము 


అనిన నర్జునునకుం గాళింది 
అనిన నా చంద్రమౌళి 

అనిన నుషాసతి దన 

అనిన మజియుం బరాశరపౌొత్రున 
అనిన మునివరునకు భూవరుం 
అనిన మునీంద్రుం గన్లాని 
అనిన మునీంద్రుం డిట్లను 
అనిన మురాంతకుండు దరహాసము 
అనిన యుధిష్టిరుం డి 

అనిన రతి యిట్లనియె 

అనిన రాజిట్లనియె 

అనిన రాజునకు శుకుం 

అనిన విన ధనంజయుం 

అనిన విని 

అనిన విని జరాసంధుందడు 
అనిన విని రా 

అనిన విని శుకయోగివర్యుం 
అనిన విని శుకయోగీంద్రునకుం 
అనిన విని సంతసించి 

అనిన విని సకలజనంబులు 
అనిన శంకరుం దతనికి 

అనిన శుకయోగి రాజయోగి 
అనిన శుకయోగికి రాజయోగి 
అనిన శుకుం డిట్లనియె 

అనిన హరి యిట్లనియె 

అనినం గృష్లుండు ధర్మనందనున 
అనినం దెలినొంది వారు 

అనినం బరీక్షిన్నరేంద్రునకు శుకయోగీంద్రుం 
అనినం బ్రసన్నుండై హరి 
అనినం బ్రాణవల్లభకు వల్లభుం 
అనినం బ్రియునకుం బ్రీయంబు 
అనిమిషదుందుభి ఘన ని, 


10.2-118 
10.2-582 
10.2-868 
10.2-1034 
10.2-7/96 
10.2-961 
10.2-819 
10.2-896 
10.2-109 
10.2-18 
10.2-1384 
10.2-589 
10.2-120 
10.2-8/7/ 
10.2-726 
10.2-46 
10.2-48 
10.2-817/ 
10.2-/1 
10.2-800 
10.2-5381 
10.2-7/98 
10.2-58/ 
10.2-1036 
10.2-190 
10.2-7/00 
10.2-1073 
10.2-453 
10.2-4382 
10.2-152 
10.2-154 
10.2-805 


పద్యగద్యసూచి - దశమస్మ్కంధము - ఉత్తరభాగము 


అనిమిషనాథధనందనుం దడహర్చతితేజుండు గృష్టుతోడం 
అనిలజుని దేవపతి నం, 

అనిలో నన్ను నెదిర్చి 

అను దుర్భాషలు సభ్యులు, 

అను నయ్యవసరంబున 

అను మాటలు విని 

అను మాటలు విని 

అనుచు న మృత్తకాశిని 

అనుచు యాదవ వృష్టి 

అనుడు వేదవ్యాసతనయుం డా 
అనుపుచు నరణము దాసీ, 

“అన్న! నీ చుట్టాల 

“అన్నా? నా చనుంబాపి 

“అన్నులు 'సేర వచ్చి 

అన్యుల యాచింపరు రా, 

అప్పటి యట్ల యొడ్డి 

అప్పడు 

అప్పు డప్పుండరీకాక్షుండు వినుచుండ 
అప్పుడు 

అప్పుడు 

అప్పుడు 

అప్పుడు 

అప్పుడు 

అప్పుడు కేకయ సృృంజయభూపతులుం 
అప్పుడు డాయం జని 

అప్పుడు సని 

అప్పుడు సాందీపని మన, 

అబ్ద్బసంభవ హరదేవతార్చనీయ, భూరిసంసార 
అభవుండ వయ్యును జగతిం, 
అభీినవనిజమూర్తి యంతఃపురాంగనా నయనాబ్దములకు 
అమరగణంబుం దోలి యురగారి 
అమరసమానులై తనరు యాజకవర్దము 


10.2-13186 
10.2-7/43 
10.2-822 
10.2-511 
10.2-988 
10.2-7/0% 
10.2-576 
10.2-344 
10.2-1050 
10.2-965 
10.2-596 
10.2-108 
10.2-41 
10.2-29 
10.2-1383 
10.2-299 
10.2-1051 
10.2-7/8%/ 
10.2-162 
10.2-194 
10.2-229 
10.2-7/7/5 
10.2-1099 
10.2-7/94 
10.2-117/4 
10.2-1295 
10.2-1003 
10.2-611 
10.2-652 
10.2-689 
10.2-1102 
10.2-77/6 


600 


శ్రీ మహాభాగవతము 


అమరులం బాజందోలి భుజగాంతకుందైన 
అమరేంద్ర తనయుందడ మ్మ, 
అమితవిహారుం డీశ్వరుం డనంతుండు 
“అయినను వినిపింతు నవధరింపుము 
అయ్యెడ మానము వదలక, 

అరవిందాక్ష పదాంబుజాత యుగళ 
అరవిందాక్ష! భవత్స్వరూప మిలం 
అరితను వష్టబాణముల నాగ్రహవృత్తిం 
అరుదుగ వెలువడి రుదుండు, 
అర్థిజాతము గోరినట్టి వస్తువు 
అలఘుపవిత్ర! భవత్పద, జలములు 
అలవడం జేయుచు నుందురు, 

అలికుల వేణి తన్నుం 

“అలికులవేణి! నవ్వులకు నాడిన 

అలిగి మురాంతకుందడు కులిశాభశరంబుల 
అలినీలాలక చూడ నొప్పెసంగెం 
అవధరింపు జరాసంధుం దతులబలుండు, 
అవధరింపుము మాగధాధీశ్వరుండు మాకు 
అవధరింపుము. దేవా! యర్జునుం 
అవనీశ! యొక్కనాం 

అవనీశ! యిట్లు హలమునం, 

అవి యొల్లం దాల్చి 

అవ్యయు ననఘు ననంతశక్తిని 
అవ్యయుండ, వనంతుంద, వచ్యుతుండ, 
“అవ్యయుందవు; సర్వభూతాత్మకుందవు,, సర్వశక్తి 
అశుచి యగుచు నతని 

అసమాస్తుండు పులు గడిగిన, 
అసోకచరితు నమిత స, 

ఆ క్షణంబు వరదాన 

ఆ చందంబున వనచరుం, 

ఆ చిన్నె లంగజాలలు, 

ఆ తరుణీశిరోమణియు నర్జును 


10.2-147/ 
10.2-1093 
10.2-219 
10.2-661 
10.2-8/0 
10.2-1924 
10.2-1219 
10.2-880 
10.2-1243 
10.2-7/7/1 
10.2-1277 
10.2-1207 
10.2-288 
10.2-2683 
10.2-1110 
10.2-17/9 
10.2-644 
10.2-751 
10.2-1297 
10.2-1187 
10.2-506 
10.2-505 
10.2-429 
10.2-442 
10.2-594 
10.2-1257 
10.2-67/6 
10.2-628 
10.2-1247/ 
10.2-554 
10.2-87/5 
10.2-11/71 


పద్యగద్యసూచి - దశమస్మ్కంధము - ఉత్తరభాగము 


ఆ తలి నుగ్రసేన 

ఆ తథి భూరిబాహుబలులైన 

ఆ దనుజేంద్రయోధ వివిధాయుధసంఘము 
ఆ దానవేశ్వరు ననుంగుం 

ఆ నారీరత్నంబును, దానును 

ఆ నిటలాంబకుండు గమలాసన 

ఆ నెటిం దనుం 

ఆ పురి నేలువాండు 

ఆ మఖవేళ సమస్త 

“ఆ మణి శతధన్వుం 

ఆ మునికోటికిన్‌ వినయ 

ఆ మణి యాదవవిభునకు, 

ఆ యింద్రాగ్నులు శ్యేనక, 

ఆ రాజకన్య పియమున, 

ఆ రాజులు గాంచిరి 

ఆ రామలతో నెప్పుడుం, 

ఆ విధమంతయుం గనుంగొని, 

ఆ విల్లంది బలంబు 

ఆ హరుమస్తకమునం గడు, 
ఆచక్రవాళాచలాచక్ర మంతయు బలసి 
ఆడిన యాటలెల్లను హలాయుదుం 
ఆదిత్య చంద్రాగ్ని మేదినీ 
ఆదియును బ్రళయ వేళాసంభూత 
ఆరామభూములందు వి, హారామల 
ఆరూధనియతితోం బెం, పారిన 
ఆర్తజనుల మమ్ము నరసి 

ఆలోనన యతిచర మగు, 

ఆశీ! నా తొలుచూలి 

ఇ ట్లనేకప్రకారంబులు గాసి 

ఇ ట్లేసి యార్చిన 

ఇ వ్విధంబున 

ఇ వ్విధంబున గోపికాజన 


10.2-1180 
10.2-1109 
10.2-166 
10.2-82/ 
10.2-1026 
10.2-1274 
10.2-928 
10.2-11786 
10.2-664 
10.2-92 
10.2-1180 
10.2-583 
10.2-7/24 
10.2-128 
10.2-1045 
10.2-225 
10.2-826 
10.2-17/5 
10.2-12486 
10.2-400 
10.2-296 
10.2-1121 
10.2-585 
10.2-27/4 
10.2-1315 
10.2-648 
10.2-87/4 
10.2-81 
10.2-899 
10.2-406 
10.2-184 
10.2-1386 


601 


602 


శ్రీ మహాభాగవతము 


ఇ వ్వధంబున నతిమనోహర 

ఇ వ్విధంబున ననంతుండు 

ఇ వ్విధంబున భువనకంటకుందైన 
ఇ వ్విధంబున యదు 

ఇ వ్విధంబున సౌభకంబు 

ఇ వ్విధంబునం గట్టాయితంబై 

ఇ వ్వధంబునం జిత్రరేఖం 

ఇ వ్విధంబునం గదలి 

ఇ వ్విధంబునం జరియించుచుండె 
ఇ వ్విధంబునం జూపిన 

ఇ వ్వధంబునం బోరుచుండ 

ఇ వ్వధంబునం బ్రతిదివసంబును 
ఇంటికి వచ్చిన నెదురేగుదెంచుచు 
ఇంతనుండి యైన నెదిరిం 

ఇంతి మదీయ మానధన 
ఇందాకం వాండు బ్రదికిన, 
ఇందీవర శ్యాము, వందితసుత్రాముం 
ఇటి చ్చి యనిచిన 

ఇట్టిచోం గావలున్న మే 

ఇట్లు కట్టి త్రోచిన 

ఇట్లు కనుంగొనుచుం జనుచుండ 
ఇట్లు కృష్ణఖీమార్జునులు బ్రాహ్మణ 
ఇట్లు కృష్ణసందర్శన కుతూహల 
ఇట్లు కృష్ణుండు జరాసంధవధంబును, 
ఇట్లు కృష్ణున కభఖీమతంబుగా 
ఇట్లు కోపోద్దీపిత మానసుండై 
ఇట్లు గడంగి బాణజాలంబులు 
ఇట్లు గడంగి యుద్ధసన్నద్దులై 
ఇట్లు గడచి చనుచు 

ఇట్లు గోవృషంబుల జయించినవాందక్కన్యకు 
ఇట్లు చనుదెంచి ధర్మనందనుండు 
ఇట్లు డగ్గజీ యద్దనువుం 


10.2-87/8 
10.2-959 
10.2-559 
10.2-886 
10.2-868 
10.2-1293 
10.2-841 
10. 2-89 
10.2-3884 
10.2-860 
10.2-7/88 
10.2-642 
10.2-2283 
10.2-510 
10.2-862 
10.2-883 
10.2-97/9 
10. 2-59 
10.2-87/8 
10.2-886 
10.2-615 
10.2-718 
10.2-689 
10.2-7/683 
10.2-1176 
10.2-548 
10.2-565 
10.2-561 
10.2-6564 
10.2-127/ 
10.2-68%/ 
10.2-1089 


పద్యగద్యసూచి - దశమస్మ్కంధము - ఉత్తరభాగము 


ఇట్లు తనకు మొక్కిన 

ఇట్లు తనపడిన బన్నములం 

ఇట్లు తెచ్చి ప్రద్యుమ్నుండు 

ఇట్లు దనకు నొడ్డారించి 

ఇట్లు దప్పిన తెజం 

ఇట్లు దలంచి కృష్ణపాలితం 

ఇట్లు దలపోసి తన్మమహత్త్వం 
ఇట్లు నరనారాయణులు సహాయులుగా 
ఇట్లు నియమంబున సముచిత 
ఇట్లు నిష్మర్ములైన రామకృష్ణులు 
ఇట్లు పాండవా[గ్రజు ప్రార్ధనం 
ఇట్లు పానుపునం జేర్చి 

ఇట్లు పారిజాతంబును హరించి 
ఇట్లు పురోప వనోపకంఠంబునకుం 
ఇట్లు పూజించి యానందబాష్పజల 
ఇట్లు పూని కౌారవరాజధానియైన 
ఇట్లు ప్రవేశించి రాజమార్దంబునం 
ఇట్లు బహువిధంబులం దమ 
ఇట్లు బ్రహ్మణ్యదేవుండును నరసఖుండు 
ఇట్లు మనంబున నుత్సహించి 
ఇట్లు మహనీయతేజోనిధియైన మాధవు 
ఇట్లు మాయావి యైన 

ఇట్లు రథారోహణంబు సేసి, 

ఇట్లు రుక్మిణీదేవి విచారించుచుండ 
ఇట్లు వినుతించె 

ఇట్లు విప్ర లిద్దజుం 

ఇట్లు విరహవేదనా దూయమాన 
ఇట్లు వృషభంబుల నన్నింటినిం 
ఇట్లు వెడలి సమరసన్నాహ 

ఇట్లు వ్రాలిన 

ఇట్లు వ్రాలినం జక్రపాణి 

ఇట్లు వ్రేయ బలుం 


10.2-156 
10.2-654 
10.2-284 
10.2-218 
10.2-7/89 
10.2-599 
10. 2-12686 
10.2-122 
10.2-7/69 
10.2-10399 
10.2-8183 
10.2-244 
10.2-216 
10.2-808 
10.2-7/85 
10.2-588 
10.2-97/%/ 
10.2-214 
10.2-608 
10.2-869 
10.2-1114 
10.2-914 
10.2-895 
10.2-88 
10.2-428 
10.2-4/0 
10.2-882 
10.2-141 
10.2-404 
10.2-289 
10.2-414 
10.2-550 


603 


604 


శ్రీ మహాభాగవతము 


ఇట్లు శంబరుని వధియించి 

ఇట్లు శిరంబులు చక్రిచక్రధారాచ్చిన్నంబు 
ఇట్లు సకల రాజకుమారులుం 

ఇట్లు సనుదెంచి 

ఇట్లు సనుదెంచిన య 

ఇట్లు సనుదేర నతని 

ఇట్లు సమర్పించి యనంతరంబ 

ఇట్లు సమ్మానించి కృష్ణుండు 

ఇట్లు సూచుచుం జని 

ఇట్లు హతుందడైన తండ్రిం 

ఇట్లు హరి దన 

ఇట్లు హరి నాగ్నజితిం 

ఇట్లు హరి శతధన్వుని 

ఇట్లు హరికి రుక్కిణియు, 

ఇతండె యితండు గన్ను 

ఇది శ్రీ పరమేశ్వర 

ఇదియే నా కిష్టము 

ఇన్నేల 'సెప్ప?) మాయలం, 
ఇప్పుడెందుంది వచ్చితి విందులకును?, 
“ఇల్లాలం గిటియైన కాలమున 
ఇవ్విధంబున మజియు దన 
ఇవ్విధంబున వజ్రివజసన్నిభంబగు నితరేతర 
ఇవ్విధంబున సైన్యంబు దైన్యంబు 

“ఈ కంబేక్షణుం డీ 

ఈ కథం జదివిన 

ఈ పగిది నీవు 

ఈ పగిది లోకహితమతి, 

ఈ పురుషోత్తమున్‌ జగదధీశు 

“ఈ మణి మాచేంబడె 

ఈ సాయకంబు నారిం, 

ఈ సూతసూనుండిపుడు మ, 

ఉండం గనుంగొని యదియునుంగాక 


10.2-24 
10.2-165 
10.2-1094 
10.2-1060 
10.2-898 
10.2-1024 
10.2-1184 
10.2-2/2 
10.2-622 
10.2-85 
10.2-76 
10.2-144 
10.2-91 
10.2-1456 
10.2-7//9 
10.2-1943 
10.2-1200 
10.2-7/80 
10.2-658 
10.2-199 
10.2-1283 
10.2-7/42 
10.2-884 
10.2-80 
10.2-482 
10.2-1284 
10.2-634 
10.2-7/80 
10.2-/0 
10.2-1085 
10.2-9384 
10.2-821 


పద్యగద్యసూచి - దశమస్మ్కంధము - ఉత్తరభాగము 


“ఉద్ధవ! మహిత వివేక 

ఉన్నతి నీతండు గౌంగిట, 

ఉపగతులైన యట్టి పురుషోత్తమ 

ఉరవడి దండతాడిత మహోరగుభంగిం 
ఉమ్షాంశుండు తమంబుం దోలు 

ఊహ కలంగియు విగతో, 

ఎంత వేండిన మచ్చరం 

ఎక్కడి పాండుతనూభవుం?, డెక్కడి 

ఎచ్చరికం గళింగధరణీశుండు రుక్మిమొగంబు 
ఎట్లు గావలయు నట్ల 

ఎనయంగం గృష్టుండంత మిథిలేశ్వరభూసురులం 
ఎన్నం గ్రొత్తలైన యిట్టి 

ఎన్నేభంగుల యోగమార్దముల బ్రహ్మేంద్రాదు 
ఎలఅింగెటింగి బ్రహ్మహత్యా, దురితంబున 
ఎఆఖింగమి నైనను భూసుర, 

ఎజుంగుదువె? మనము 

ఎలమీ ఘటింపంగాం గలసి 

“ఎవ్వండు విశ్వంబు నెల్ల 

ఎవ్వరు నీ పదాంబుజము 

ఏ దేవు భృత్యులై 

ఏ దేవుండు జగముల, 

ఏ నిక్ష్వ్యాకుతనూజుందన్‌ నృగుండు 

ఏ నెజుంగక చేసిన 

“ఏ పని పంచినం 

ఏ రా జేలెడు 

ఏను మదడువులు గావించె 

ఏమి తపంబు సేసెనొకొ! 

ఒందొక భూమీసురకుల, మండనునకు 

ఒక యే నూజు 

ఒకచోట నుచితసంధ్యోపాసనాసక్తు నొకచోటం 
ఒకనాండు యదుకుమారకు, లకలంక 
ఒకమాటు నభమునం బ్రకటంబుగాం 


10.2-666 
10.2-210 
10.2-115 
10.2-551 
10.2-18/ 
10.2-411 
10.2-4/3 
10.2-12986 
10.2-290 
10.2-95%/ 
10.2-1202 
10.2-1029 
10.2-222 
10.2-981 
10.2-480 
10.2-992 
10.2-2/83 
10.2-88 
10. 2-699 
10.2-5883 
10.2-226 
10.2-461 
10.2-986 
10.2-609 
10.2-52 
10.2-10386 
10.2-985 
10.2-46౫/ 
10.2-421 
10.2-619 
10.2-289 
10.2-86%/ 


605 


606 


శ్రీ మహాభాగవతము 


ఒకయింటం గజవాజిరోహకుండునై యొక్కింట 
ఓ యన్న! 

కంజవిలోచన! దానవ, భంజన! 

కంటి గంటి భవాట్టి 

కంటిమి నరకుండు వడంగా, 

కంటే దారుక! దుర్నిమిత్తము 

కటకట! యిట్లు మా 

కటపటరత్న కంబళ నికాయ 

కదంగి కొలువ శీఘ్రకాలంబులోనన, 
కడంగి దుర్వార మారుతోత్కట 

కదంగి సవనభూమిం గనకలాంగలముల, 
కడంగి సారథి తెచ్చిన 

కడపటిచేంత నైహికసుఖంబులుం గోల్పడి 
కడు వడి నల్లి 

కదనమున నీ భుజావలి, 

కదియవచ్చి య బ్బాల 

కనక కంకణ రుణర్గుణత్మార 
కనకరథంబున నిడుకొని, ఘనవైెభవ 
కనకాద్రిసానుసంగత కేకినుల భాతిం 
కనదురు రత్న్షభూషణ నికాయుందడవై 

కని కన లగ్గలింప 

కని కలహంబునకు నరకాసురుండు 

కని గారవించి యాయన, 

కని జాంబవంతుం డా 

కని డాయం జనం 

కని డాయం జని 

కని డాయం జనునంతం 

కని తనవెంట వచ్చిన 

కని నమస్కరించి కౌతుకం 

కని భగవంతుండన్‌ రథిశిఖామణియున్నగు 
కని య మ్మాధవ 

కని యచ్యుతుండు పంచిన 


10.2-62/ 
10.2-1054 
10.2-643 
10.2-1152 
10.2-200 
10.2-88/ 
10.2-1004 
10.2-682 
10.2-1240 
10.2-13086 
10.2-768 
10.2-688 
10.2-7/52 
10.2-892 
10.2-653 
10.2-888 
10.2-604 
10.2-44/ 
10.2-8083 
10.2-458 
10.2-881 
10.2-169 
10.2-1005 
10.2-56 
10.2-450 
10.2-866 
10.2-980 
10.2-61 
10.2-950 
10.2-842 
10.2-1046 
10.2-116 


పద్యగద్యసూచి - దశమస్మ్కంధము - ఉత్తరభాగము 


కని యతని సౌందర్య 

కని యనురాగ వికాసము, 

కని రా రాజకుమారికల్‌ 

కని సంభమంబునం దనువునం 

కని సాంబ ప్రముఖాది 

కని హితకోటితో నెదురుగాం 

కనియె నఘారి వత్స 

కనియె శుభోపేతుం గందర్పసంజాతు 
కనియెం దాలాంకుం డుద్యత్మట 
కనియెన్‌ గోపకుమారశేఖరుండు రంగత్సుల్లరాజీవ 
కనియెన్‌ దానవుం డింద్రసేనుండు 
కనుంగొని తత్పురోగమ భూమిరుహశాఖ, 
కనుంగొని (భ్రాత్భ స్నేహం, 
'కనుంగొనుము వీర నీ 

కనుంగొని 

కనుంగొని పరిహాసోక్తులుగా నిట్లనియె. 
కనుంగొని యతని సమీపంబున 
కనుంగొని యమ్మహాన్థానంబు డాయం 
కన్యం జేకొన నిన్నిలోకముల 
కమనీయ కింకిణీఘంటికా సాహస 
కమనీయ పద్మరాగ స్తంభకంబులుం 
కమనీయ శుభగాత్రుం గంజాత 
కమనీయ సంగీత కలిత 

“కమలాక్ష వినవయ్య! కాశీశుం 
కమలాక్ష! సర్వలోకములందు సర్వ 
“కమలాక్ష! సర్వలోకములకు గురుండవై 
'కమలాక్షుని నిందించిన, దమఘోాషతనూభవుండు 
కర మొప్పారు నవీనవాసనల 

కరమర్థి నెదురుగాం జని, 

కరమునం బవినిభ మగు 

కరములు నాలుగు సిక్కం, 

కరములు ముకుళించి 'మునీ, 


10.2-208 
10.2-8183 
10.2-207 
10.2-241 
10.2-881 
10.2-1142 
10.2-189 
10.2-880 
10.2-940 
10.2-4ఉ49 
10.2-1141 
10.2-544 
10.2-1272 
10.2-1160 
10.2-12386 
10.2-917/ 
10.2-929 
10.2-1252 
10.2-185 
10.2-4384 
10.2-1027 
10.2-858 
10.2-84/ 
10.2-96 
10.2-90% 
10.2-764 
10. 2-79 
10.2-498 
10.2-981 
10.2-911 
10.2-4ఉ44 
10.2-1289 


60/7 


608 


శ్రీ మహాభాగవతము 


కరములు మోద్చి యో 
కరిహరిరథసుభట సము, త్మరములు 
కరుణార్ధదృష్టిం బ్రజలం, బరిరక్షించుచు 
కరులం దేరుల నుత్తమ, 
కరువలిసుతునకు నొక ఖీ, 

కల గని యంత 

కలిరని చెప్పిన న 

కలలోనం దను మున్నెజుంగని 
కలికిచేష్టలు భావగర్భంబు లైనను 

కలిగి మహో[గ్రవృత్తిం బరిఘంబు 
కాంచనరత్నభూషణ నికాయముం దాల్చి 
కాటుక నెజయంగం గన్నీరు 

కాన భవత్పద పద్మ, 

కాన మదీయ చండభుజగర్వ 

కాన రణోర్వి న 

కాల వెస డాచియును 

కాలకంఠుండు బాణుపైం గరుణ 
కాలము దేశమున్‌ గ్రతువుం 

కావున 

కావున 

కావున దుష్టదానవుం ద్రుంచుటయు 
కింకలు ముద్దుబల్కులును గెంపుంగనుంగవ 
కుచకుంభములమీంది కుంకుమతో రాయు 
కూడి నదవంగం గని 

కూర్చుండ నియమించి కొమరారు 
కూలున్‌ గుఖ్జింబు! లేనుంగులు 
కృతపర్మ క్రితినాయకుండు విశిఖశ్రేణిం 
కృష్ణ! పరమాత్మ 

“కృష్ణ! వాసుదేవ! కేశవ! 

కైతవంబున నతనికి నమస్కరించి 
కొందటు నీ శరీరము 

కొందజు పూనలేక చనం, 


10.2-1181 
10.2-6883 
10.2-641 
10.2-1175 
10.2-7/82 
10.2-828 
10.2-665 
10.2-97/1 
10.2-881 
10.2-882 
10.2-8283 
10.2-28/ 
10.2-1150 
10.2-324 
10.2-7/81 
10.2-7/89 
10.2-4ఉ40 
10.2-77/8 
10.2-7/05 
10.2-10186 
10.2-988 
10.2-265 
10.2-228 
10.2-57/2 
10.2-1183 
10.2-8883 
10.2-865 
10.2-1187 
10.2-4// 
10.2-1254 
10.2-1217 
10.2-1090 


పద్యగద్యసూచి - దశమస్మ్కంధము - ఉత్తరభాగము 


కొందజు హరి యగు 

కొడుకండు నా పొదిగింటిలోం, 
“కొమ్మా! దానవనాథుని, కొమ్మాహవమునకుం 
కొజనెలపైం దోచు నిరులునాం 
కొలందికి మీఅంగా దమరు 

కోరి విదర్భుండు కుటిల 

కోరి శరీరులు భవదను, 

కోరి సుయోధను కూంతురు 

కౌరవ పాండవ పృథు 

కారవుం డాడి పోయిన 

కౌరవుల సమయంజేయ ను, 
క్రమమున నచ్చటంటబ్రావృ, టృమయం 
క్రుద్దుండై యహిపాశ ని, 

ఖండిత శుండాల గండముల్‌ 
ఖరపుటాహతి రేంగు ధరణీపరాగంబు 
గగనమందుండి యొకం డార్హుం 
గగనమునం జరించు సురకంటకు 
గద వ్రేసెన్‌ మురదానవుండు 

గద సారించి జరాతనూభవుండు 
గదచేం బర్వతదుర్గముల్‌ శకలముల్‌ 
గదుండు మహోగ్రవృత్తి నిజకార్ముక 
గరుడ గంధర్వ యక్ష 

గరుదునిపైం బడ వచ్చిన, 

గురు పదపంకజాతములు గొల్వని 
గురుజనంబులు విను మూండు 
గురుదేవ శూన్యుండు కులగోత్ర 
గురుభుజుం డంతం బోవక 
గురుమతిం దలంపంగం ద్రిజగ, 
గురుమాయారణవెదియై, కవచియై, కోదండియై, 
గురుశక్తి వైచి వెస 

గెలువుము విమతనృపాలుర, వెలయుము 
గోపాలబాలురం గూడి యాడెడి 


609 


10.2-27/ 
10.2-82 
10.2-18/ 
10.2-688 
10.2-1100 
10.2-2983 
10.2-1212 
10.2-560 
10.2-926 
10.2-5/9 
10.2-581 
10.2-1185 
10.2-885 
10.2-885 
10.2-403 
10.2-900 
10.2-943 
10.2-164 
10.2-7/85 
10.2-15%/ 
10.2-858 
10.2-886 
10.2-163 
10.2-1227 
10.2-27/8 
10.2-7/90 
10.2-891 
10.2-10086 
10.2-17/ 
10.2-918 
10.2-7/08 
10.2-692 


610 


శ్రీ మహాభాగవతము 


గోపాలవరులు ప్రమదం, బాపోవని 
ఘనకుపితాత్ముందై యమునం గన్సాని 
ఘనశాఖాకీర్ణములై, యినరశ్ళ్శులు దూఅనీక 
ఘనుండు భగవంతుం డీశ్వరుం, 
ఘుమఘుమారావ సంకుల ఘోర 
ఘోరసంసార సాగరోత్తారణంబు, ధీయుత 
చంచత్మాంచన రుచిరో, దంచితవస్తముల 
చంచద్గోవృషసప్తకంబుం గడిమిన్‌ సైరించి 
చంచర్ధ్యనకుచభారా, కుంచితయై క్రొత్త 
చండకోదండ ముక్త నిశాత 

చక్కని వారలు చక్కందనంబున 

చక్ర గదా శంఖ 

చక్రాయుధుం డీ క్రియం 

“చచ్చిన బాలుండు (గ్రమ్మ, 

చచ్చిన బాలురం (గ్రమ్మజం, 
చటులపురత్రయదనుజో, త్మృటదుష్మర బాధ్యమానధారుణి 
చతుర మృదు గీతరవము, 

చతురానన నందనుం డం, 

చని చని 

చని పురగోష్ట దుర్గ 

చని పురిం జొచ్చి 

చని బలభద్రుని శౌర్య 

చని యందు ధారుణీసుర, 

చని యమ్మహానదిం గృతస్నానుండై 

చని యా గోవిందనందన 

చని రణభూమిని మధ్యం, 

చనుదెంచిన వారికి మ, 

చనుదెంచినం గృష్షుండు వారలకుం 
చనుదెంచిరి; పుణ్యస్థలంబులును విప్రలును 
చనుదెంచె నట్లు ముని 

చన్నులు దిగ్గనం జేపంగం, 

చరణములం గనక స్ఫుటనూపురజాలము 


10.2-485 
10.2-500 
10.2-1042 
10.2-102 
10.2-999 
10.2-1074 
10.2-7/564 
10.2-186 
10.2-104 
10.2-562 
10.2-10 
10.2-516 
10.2-101 
10.2-89 
10.2-1163 
10.2-841 
10.2-542 
10.2-6283 
10.2-1193 
10.2-1305 
10.2-2883 
10.2-489 
10.2-1300 
10.2-948 
10.2-846 
10.2-485 
10.2-10886 
10.2-11186 
10.2-11986 
10.2-656 
10.2-1161 
10.2-488 


పద్యగద్యసూచి - దశమస్మ్కంధము - ఉత్తరభాగము 


చల మొప్పన్‌ నిగుడించి 

చలమున గాంధారేయుండు, లలిత 
చాటించిన న వ్వార్తకుంబాటించిన 
చారుదేష్టుం డాగ్రహించి శత్రుభీషణోగ్ర 
“చాలుం బురే యహహా! 

చిందములు మొరయ గాయక, 
చిగురాకడిదపు ధారను, జగములం 
చూచి కృష్ణుం దతని 

చూచి వారల డాయంజని 

చెదరని నిజభక్తిని ద, 

“చెలి కలలోన నొక్క 

చెలికానిపగం దీర్పం దలంచి 
చేటికానీకపద తులాకోటిమధుర, నినదభరితమై 
చేలము చక్కం గట్టుకొని 

జగతిపై బహుతీర్థ సదనంబు 
జగతీశ! వినవయ్య శతధన్వుం 

జనన వృద్ధి విలయ 

జననం బందుట మొదలుగ, 
జననాథ! వినుము కోసలదేశ 
జననాయక! యింకం బురా, 
జననాయక! విను సుగ్రీ, 

జననీ జనకుల ననుజులం, 
“జనపతులార! మీ పలుకు 
జనవంద్యన్‌ శ్రీతకీర్తి నంద్యం 
“జనవర! పాండుభూప తనుజాతుండు 
జనవరబంధమోక్షణముం జైద్యవధంబును బాండురాజ 
జనవినుతముగాం బెక్కు స, 
జన్యంబున దనుజుల దౌ, 

“జయ జయ హరి 

జలజనాభ! సకల జగదంతరాత్మవై, 
జలజభవసుతుందు గనె నొక, 
జలజలోచను కదకు నుత్మలికతోడం, 


611 


10.2-5283 
10.2-94 
10.2-1086 
10.2-861 
10.2-7/88 
10.2-686 
10.2-22 
10.2-45%/ 
10.2-955 
10.2-8883 
10.2-842 
10.2-541 
10.2-603 
10.2-140 
10.2-1229 
10.2-564 
10.2-1189 
10.2-1065 
10.2-126 
10. 2-1266 
10.2-540 
10.2-491 
10.2-7/55 
10.2-145 
10.2-814 
10.2-829 
10.2-1922 
10.2-1/1 
10.2-1204 
10.2-260 
10.2-626 
10.2-67/5 


612 


శ్రీ మహాభాగవతము 


జలదశ్యాముం బ్రలంబబాహుయుగళుం జంద్రాననున్‌ 


జలరుహనాభుం డార్చి నిజ 


జలరుహపత్రనేత్రు ననుసంభవ చారువధూలలామ 


జలరుహలోచనాది యదుసత్తము లందజు 
జలరుహలోచనుండు నిజసాధనమై తనరారు 
జలరుహసంజాత సభా, స్థలమున 
జాంబవతేయు వార్త యదుజాతులు 
జారుండు జన్మావధియును, జోరుండు 
జాలిం బడి పాజు 

జృంభణశరపాతముచే, శంభుండు నిజతనువు 
జ్యావల్లీధ్వని గర్జనంబుగ, సురల్‌ 

డోలాయిత మానసులై, జాలింబడి 

తగ దని యెజుంగవు 

తత్‌క్షణంబ పర్వతాకారంబగు దేహంబుతో 
తదనంతరంబ పురప్రవేశంబు సేసి 
తదనంతరంబ శోభనపదార్థంబులు కొనివచ్చి 
తన పాదకమలతీర్థం, బున 

తన మాయాబలంబునం [గ్రమ్మజణం 

తన మృదుతల్పమందు వనితామణి 

తన విభుపాదములకు వం, 

తన విభురాక ముందటం 

తన సుతులకు గాంధారీ, 

తనమీంది బిరుదాంకితములైన గీతముల్‌ 
తనయుం దని నాడువం 

తనరిన పల్లవ రుచిరా, 

తనవారెల్లం బ్రసేనుజాడం దెలుపం 
తమతమ పోయి వచ్చిన 

తరల విచిత్రక స్టగిత 

తరలాక్షులార! మద్భక్తి చేతనులకుం 
తరుణియుం దానుం బుత్రులుం 

తరుణులు బెక్కం ద్రయినను, 

తటిమి మురాంతకాత్మజుం డుదాత్తబలంబున 


10.2-26 
10.2-405 
10.2-1170 
10.2-1192 
10.2-920 
10. 2-1269 
10.2-5/1 
10.2-7/91 
10.2-5 
10.2-418 
10.2-182 
10.2-/8 
10.2-284 
10.2-919 
10.2-810 
10.2-694 
10.2-60% 
10.2-905 
10.2-98%/ 
10.2-1275 
10.2-1025 
10.2-1052 
10.2-499 
10.2-8/ 
10.2-1043 
10.2-60 
10.2-7/18 
10. 2-669 
10.2-1071 
10.2-1194 
10.2-221 
10.2-415 


పద్యగద్యసూచి - దశమస్మ్కంధము - ఉత్తరభాగము 


తల చెడి పాజఖక 

తలకొని సైనికుల్‌ గవిసి 

తల్లి! నీ కేల 

తవిలి యప్పుడు మల్లయుద్ధమున 

“తా నేగుతథి శతధన్వుండు 

తాంకి భుజావిజ్బంభణము దర్పము 

తానును గుంతియు ననుజులు, 
తాపింఛరుచితోడం ద్రస్తరించెడు మెనుం 
తామంట తలంపం దల 

తామర సాక్షుం డచ్యుతుం 
తామరసాక్షునంశమున దర్పకుం డీశ్వరు 
తిరముగ వారియిష్టములు దీర్పందలంచి 
తివిరి యజ్ఞానతిమిర ప్రదీప 
తురగచతుష్మమున్‌ విమతదుర్దమశూరతం బూస్సి 
తురగము డిగ్గి తల్లడముతో 

తురగత్రేష్టము నెక్కి కంకటధనుస్తూణీశరో పేతుందై 
తెచ్చి భిక్షసేయ దేవేంద్ర 

తెలతెలవాటెడి వేళం, గలకల 

తోడ్ళొని సంప్రాప్త మనోరథు 

దండధరమూర్తిం గై కొని, 

దండి నరాతు లెల్ల 

దనుజుండు దన వెనువెంటం, 

దనుజేంద్రుండు వేసిన గదం, 
దమఘోషసుతుండు దద్విభ, వము 

దయ నిటు సూడుమా! 

దర్పమునం బొంగి రుచిర 

దళమైనం బుష్పమైనను, ఫలమైనను 
దానములందు సమ్మదవిధానములం దవలోక 
“దానవులైన నేమి? మథి 
దామోదరానుమోదితులయి మహారవంబుగాం బరిహాసంబులు 
దివిజ వనితలం బోలెడు 

దివిజాధీశ్వరు లిచ్చగింతురు గదా 


10.2-895 
10.2-849 
10.2-1057 
10.2-/717/ 
10.2-98 
10.2-486 
10.2-7/883 
10.2-1253 
10.2-585 
10.2-81 
10.2-8 
10.2-1182 
10.2-994 
10.2-1104 
10.2-90 
10.2-112 
10.2-11686 
10.2-1002 
10.2-1317 
10.2-21 
10.2-143 
10.2-1249 
10.2-19 
10.2-7/86 
10.2-204 
10.2-819 
10.2-1010 
10.2-220 
10.2-155 
10.2-82/ 
10.2-1023 
10.2-50 


613 


614 


శ్రీ మహాభాగవతము 


దీపించు కేదార తీర్ధంబునకు 

దురదురం బరువిడి బిరుసున, 

దుర్గమ మగు బిలమున 
దుర్దనభంజను శౌర్యో, పార్టితవిజయప్రకాండు 
దుర్మానవహరు నద్భుత, కర్మమునకు 
దుష్ట శిక్షణంబు దురితసంహరణంబు, 
దేవ! కొందజు సూక్ష్మదృక్కులై 

“దేవ! జగన్నాథ! దేవేంద్రవందిత! 

దేవ! మదీయ వాంభితము 

దేవ! మీ కెణింగింపంగాం 

దేవదేవుం డఖీలభావజ్ఞుం దాఖశిత, 
దేవర్షి పితృబుణంబులు, భూవర 
దేవా! యే 

దేవా! యేను 

దేవా! కర్మమూలంబులయిన పాణిపాదంబులు 
“దేవా! నిన్నుం బురాణపురుషు 

దేవా! నీ సచ్చరితంబులు 

“దేవా! నీవు నిశాటసంఘముల 

“దేవా! నీవు 'బ్రహ్మరూపంబగు 

దేవా! నీవు లోకంబులు 

దేవా! భవదీయ కుటిలభ్రూవిక్షేపోదీరిత 
దేవా! మ జ్ఞనకుని 

దేవా! విశ్వనిర్మాణకర్తవై మాయివై 
దేవేంద్రుం బోలి యొప్పెను, 
దేవేంద్రుని ఖాందవ మ, 

దొరంకొని కంసుండు దోడోం, 
ద్వారకలో ననిరుద్ధ కు, 
ద్వారకావగరంబు నే రీతిం 
ద్విజశుశూషయు సూన్ఫతవ్రతము నుద్వత్తిన్‌ 
ధనుపుం బవిచండ నిష్టురాస్త్రంబు 
ధరకుం బ్రియనందనుందడగు, నరకుని 
ధరణికి వేం గగు 


10.2-1242 
10.2-161 
10.2-/2 
10.2-710 
10.2-855 
10.2-10835 
10.2-1214 
10.2-820 
10.2-817/ 
10.2-901 
10.2-10932 
10.2-1125 
10.2-1151 
10.2-1153 
10.2-1223 
10.2-67/ 
10.2-1196 
10.2-151 
10.2-4ఉ41 
10.2-2083 
10.2-251 
10.2-580 
10.2-660 
10.2-94/ 
10.2-121 
10.2-1155 
10.2-890 
10.2-976 
10.2-854 
10.2-1084 
10.2-149 
10.2-1914 


పద్యగద్యసూచి - దశమస్మ్కంధము - ఉత్తరభాగము 


ధరణీనాథులు దమతమ, వరవనితామందిరముల 
ధరణీశ! బలుండును సరసిజోదరుండు 
“ధరణీశ! యతిథిపూజా, పరుండవు 
ధరణీశ! యొకనాండు ధర్మతనూజుండు 
ధరణీశ! యొకనాండు హరితనూజులు 
ధర్మతనూభవుం గని పదంబులకున్‌ 
ధర్మనందనుం జూచి యుత్మలికతోడం, 
ధర్మనందనుం దనకు వందనము 
ధాత్రీవర సమధిక చా, 

ధారుణి నిటమీందట ని, 

ధారుణిలోన వదాన్యుల, కీ 
ధీయుతుండై 'నమో భగవతే 

ధీరమతిన్‌ ద్విత త్రితక 

ధీరమతులు రంతిదేవ హరిశ్చంద్ర, 
ధీరవిచార! మమ్ము భవదీయ 

ధీరుండు కృతవర్శుని సుకు, 

ధృతి వదలక యుగ్రస్థితిం, 
నందయశోదలు గోపక, బృందంబులు 
నగ వామతించు చూపులు, 

నగి యాసవకలశముం గొని, 

ననునా వృత్తాంతంబును, 

నను విగియారం గౌంగిట 

నన్నే పాయండు, రాత్రులన్‌ 
నయగుణశాలి! పాండున్నపనందన! నీ 
“నర గంధర్వ సురాసుర, 

నర సుర యక్ష 

“నరకా! ఖండించెద మ, 

నరకాసురుని బాధ నలంగి 

నరనాథ! విను 

నరనాథ! యొకనాండు నలినాయతాక్షుండు 
నరనాథ! విను మొకనాండు 
నరనాథకుల కాననము దహించుటకును 


10.2-259 
10.2-1037 
10.2-7/19 
10. 2-69 
10.2-454 
10.2-1076 
10.2-714 
10.2-954 
10.2-983 
10.2-58%/ 
10.2-7/22 
10.2-1145 
10.2-1117 
10.2-7/25 
10.2-7/50 
10.2-285 
10.2-882 
10.2-1059 
10.2-27/0 
10.2-545 
10.2-1030 
10.2-843 
10.2-224 
10.2-7/01 
10.2-902 
10.2-1302 
10.2-191 
10.2-217/ 
10.2-1177 
10.2-1281 
10.2-483 
10.2-4/9 


615 


616 


శ్రీ మహాభాగవతము 


నరపతులం గనుంగొని మనంబున 
నరమునియోగి సురాసుర, గరుడోరగ 
నరవర! దేవాసుర సం, 

“నరవర! యొక్కనాండు విని 

నరవరు లీ చందంబున, 

నరవరుల దూతయును ముర, 
“'నరవీరోత్తమ! యేను సూర్యుని 

నరు లెట్టి పాపులైనను, 
నళినదళలోచనుందు దముం, దెలిపిన 
“'నళలినదళాక్ష! మత్సఖుండు నాందగు 
నళినదళాక్షుం జూచి నయనంబులు 
నవపద్మలోచను భవబంధమోచను భరితశుభాకారు 
నా తనూభవుం డీతం 

“నా పుణ్య మరయ 

నా పేరునునా 

నా మది విప్రలపైం 
నారదసంయమీంద్రు వలనన్‌ వినుచుండి 
నారదుండట చని కనె 

నారదుని, మాధవుండు స, 

నారాయణ! దామోదర!, నీరజదళనేత్ర? 
నారి మొరయించె రిపు 

నావుడు శుకయోగి నరనాథుం 

నావుడు శుకయోగి 'నరనాయకోత్తమ! 
నావుడుం గృష్టుం దడమ్మగధనాథున 
నిజము పలికెనేని నెటిం 

నిజసుందర దేహద్యుతి, రజతాచలరుచులం 
నిను వరియించినం బెలుచ 

నిన్ను ననుసరింప నేరని 

నిరయస్వర్గము లాత్మం గైకొనక 
నిరుపమానందమై నిఖిల లోకములకు 
షే పంచుకార్య మొరులం, 

నీ పంపు సేయకుండంగ, 


10.2-10986 
10.2-922 
10. 2-1981 
10.2-598 
10.2-7/59 
10.2-680 
10.2-119 
10.2-806 
10.2-7/62 
10.2-894 
10.2-10686 
10.2-7/4/ 
10.2-12 
10.2-1016 
10.2-509 
10.2-1199 
10.2-1283 
10.2-614 
10.2-67/9 
10.2-49 
10.2-1/6 
10.2-1232 
10.2-281 
10.2-728 
10.2-1256 
10.2-48/ 
10.2-252 
10.2-1213 
10.2-1049 
10.2-1251 
10.2-7/04 
10.2-651 


పద్యగద్యసూచి - దశమస్మ్కంధము - ఉత్తరభాగము 


నీ పేరు వినిన 

నీ మహిమ యొజింగి 

నీ మాయం దెలియువారలె, 

నీకు (మొక్కెదం గృష్ట 

నీమదిం దోంపని యర్ధం, 

నీమదిం బొడమిన కోరిక, 
నీరదాగమమేఘనిర్యత్చయః పాన చాతకం 
నీలపటాంచితమై సువి, శాలంబై 

“నీవు పతిప్రతామణివి నిర్మల 

నీవు సెప్పిన యట్ల 

నుతనవ పుండరీకనయనుం డన 

నెరులు గల మరునీలంపు 

పంబి రణక్షితిన్‌ శరవిపాటిత 

పటికంపుం గంబముల్‌ పవడంపుం 
“పట్టంగ లేరు నిన్నుం 

పతి యే రూపము 

పదములు బాహులుం దలలు 

పదిపది యమ్ములన్‌ మనుజపాలవరేణ్యుల 
పనిచిన వారలేగి ఘనబాహుపరాక్రమ 
పరమభాగవతుండు పరమేష్టి తనయుండు, 
పరమవిజ్ఞాన సంపన్నులైనట్టి యోగీంద్రులు 
పరమాత్ముం డఖీల జగదీ, 
పరమానురాగరస సం, భరితాంతఃకరణు 
పరమేష్టిసుతుండు గనె నొక, 
పరమోత్సాహముతోడ మాధవుండు శుంభల్లీలం 
పరికింపం గృపణస్వభావుండ నై 
పరికింపంగ దేహం బ, 

పరిఘ శరాసన పట్టిస, 

పరుం జూచున్‌ వరుం 

పరువడి వైచినన్‌ దనుజభంజనుం 
పరువడి వైష్ణవజ్వరముం బంచిన 

పరువిడి పోయి తెచ్చి 


61/ 


10.2-662 
10.2-590 
10.2-631 
10.2-1197 
10.2-650 
10.2-1244 
10.2-25%/ 
10.2-88%/ 
10.2-267/ 
10.2-97/8 
10.2-488 
10.2-242 
10.2-416 
10.2-602 
10.2-110 
10.2-280 
10.2-8883 
10.2-854 
10.2-7/12 
10.2-629 
10.2-1206 
10.2-1164 
10.2-806 
10.2-617/ 
10. 2-1934 
10.2-1017 
10.2-7/21 
10.2-517/ 
10.2-17/8 
10.2-518 
10.2-426 
10.2-455 


618 


పర్వతద్వంద్వంబు పాధోధియుగళంబు మృగపతిద్వితయంబు 


పలలమునకుం బోరెడు డే, 
పలుకులం దన్నుం దాం 
పాంచాలితో మద్రపతిసుత యిట్లను 


పాందుతనూభవా[గ్రజుండు పాండుయశోనిధి భాసమాన 


పాండునందను లిప్పు దేపగిది 
పాడిరి గంధర్వోత్తము, లాడిరి 
పాపకర్ముండు ఏ౭దమున్‌ 
పాపపు రక్కసుండు 'సెజపట్టె 
పాపాత్ముల పాపములం, బాపంగా 
పాయని కిన్మతో హరుండు 

పాఠి యే దిక్కుం 

పుత్రులం గోల్పోయి భూరిశోకంబున 
పుత్ర దార గృహ 
పునరవగాహనములు పెం, పొనరం 
పురమున కేగి యుషా 

పురసతులు విరులు లాజలు, 
పురుషోత్తము ముఖకోమల, సరసిజ 
పూజించునప్పు డం దగ్రపూజార్హు 
“పూని మనము గొంత 

పృథు రజోగుణ ప్రవృద్ధ 

పెట పెటం బండ్లు 

'పెనుగదం బూని కృష్ణుతల 
'పెనుమూర్చ నొంది వెస 

పొదలెడి ముదమునం జిత్తము, 
పొరింబొరిం బుచ్చు నూర్చుగమిం 
పాలంతుల భావ మాత్మం 

పొలుచు సువర్ణశ్చంగఖురముల్‌ దనరం 
పొలుపుగ రత్నవిభూషో, జ్వలుండయి 
పాలుపుగ సుగతిం బొందంగం, 
పొలుపొందు వైకుంఠపురమున కర్థితోం 
పోరునంత 

ప్రకటచతుర్విధ సేనా, ప్రకరంబులు 


శ్రీ మహాభాగవతము 


10.2-/883 
10.2-64 
10.2-462 
10.2-1083 
10.2-809 
10.2-659 
10. 2-1261 
10.2-15 
10.2-209 
10.2-// 
10.2-410 
10.2-42/ 
10.2-1285 
10.2-12286 
10.2-1041 
10.2-446 
10.2-924 
10.2-245 
10. 2-7౪ 
10.2-294 
10.2-261 
10.2-915 
10.2-918 
10.2-898 
10.2-85 
10.2-8883 
10.2-1069 
10.2-464 
10.2-28/ 
10.2-11586 
10.2-1276 
10.2-7/84 
10.2-7/09 


పద్యగద్యసూచి - దశమస్మ్కంధము - ఉత్తరభాగము 


ప్రకటచరితుండు భీష్ణభూపాలసుతుండు, మనము మోదింపం 
ప్రక్కలుం జెక్కులున్‌ మెడలుం 
ప్రణతామ్నాయుండు కృష్ణుం దంతం 
ప్రళయ జీమూత సంఘాత 

ప్రళభయవేళ నీవు భరియింతు 

ప్రాకారంబు గదాప్రహారముల నుత్సాటించి 
బయలు గొందియుం బెను 

బలభద్ర సాత్యకి ప్రద్యుమ్న 

బలభద్రుం దప్రమేయుం, డలఘుం 
“'బలరామా! ఘనబాహ! నీ 

బలవంతుందు ధరాసుతుండు గనె 
బలవదరాతిమర్దనులం బాండురనీలనిభ ప్రభాంగులం 
బలశౌర్యంబుల భోగమూర్తి కుల 
బలితనూభవుమంత్రి కుంభాండుతనయ, తన 
“బలిదైత్య! విను 

బలిమీం బురాంతకుం దొదడరి 

బలిమిన్‌ సర్వనృపాలుర న్నదిమి 

బలియుర దండింపంగ దు, 

బలుం దపుడు జూలు 

బలుందం గాను; మురాసురాంతకుందం 
బలుండు కోపించి యొక 

బవరమునం గృష్టుచే ము, 
బహుప్రకారంబులం బొగడుచుం దమ 
బాణాగ్ని నెవ్వండు పజపి 

బాణుండు విక్రమజిత గీ, 

బాలకుండు చేయునది లేక 

బాలభాను ప్రభా భాసమానద్యుతిం 
బాలసఖుండైన యప్పద్మపత్ర నేత్రుం, 
బిసబిస నెప్పుడు నుడుగక, 

బెగడుచు నుండంగ శంబరుం, 

బెడ గడరు పెన్లదలు 

“బొమ్మ పెండిండ్లకుం బోనొల్లి 

బోరనం బ్రత్యక్షంబై, కోరినవర 


10.2-286 
10.2-7/40 
10.2-240 
10.2-422 
10.2-1225 
10.2-159 
10.2-1000 
10.2-896 
10.2-588 
10.2-502 
10.2-168 
10.2-1115 
10.2-281 
10.2-88/ 
10.2-1154 
10.2-1290 
10.2-855 
10.2-649 
10.2-555 
10.2-12886 
10.2-297/ 
10.2-280 
10.2-761 
10.2-68 
10.2-812 
10.2-569 
10.2-1307 
10.2-968 
10.2-1001 
10.2-28 
10.2-7/8/ 
10.2-180 
10.2-884 


619 


620 


శ్రీ మహాభాగవతము 


బ్రాహ్మణోత్తమ! వేదపాఠనలబ్ధిదక్షత 

భరిత నిదాఘ తప్తుండగు 

భరితముదాత్ములై విగతబంధనులై నిజమస్తముల్‌ 
భవదీయోజ్జ్వలకీర్తి దిగ్వితతులన్‌ భాసిల్లు 
భానుచంద్ర ప్రభా భాసమాన 
భానువిందుండుద్ధతిన్‌ విపక్షపక్షసైన్యదు 
భామినీమణి సొబగుని బయల 

భావంబు గలంగ '*నాహా!, 

భావభవ ప్రసూన శరబాధిత 

భీమమై బహుతీవ్రధామమై హతరిపు 
భీముండు రాధేయుండు ను, 

భూ రమణులు సూడంగ 

భూచక్ర మెల్లం దాల్చిన, 

భూతి యెలర్పం గోసలుని 

భూనాథోత్తమ! కన్యకల్‌ వరుస 
“భూరిగుణులార! మీ మది, 
“'భూరియశోధనులార! తాలాంకుండు చనుదెంచి 
భూవర పద్నాక్షుండు దన, 

భూసురవరులకు ననుపమ, వాసో9_ లంకార 
భూసురు వెంట నిమ్ముల 

భూసురులకెల్ల ముఖ్యుండ, నై 
మంగళతూర్యఘోషము లమందగతిం జెలంగంగ 
మంతనమున దేవర! క, 

మగధాధినాథునకు ము, న్నగపడి 

మగిడి సమరసన్నద్ద్డులై సంరంభించి 

మగువ మగవారి ముంద, 

మడవక కాళశికావిభుని మస్తక 

మడవక భీమసేనుండును మాగధరాజు 
“మణి కంఠంబునం దాల్చి 

“మణి యిచ్చినాండు వాసర, 

మణిని గూంతు నిచ్చి 

మతి నెవ్వాని యమంగళఘ్న 


10.2-990 
10.2-1209 
10.2-7486 
10.2-663 
10.2-1021 
10.2-860 
10.2-889 
10.2-904 
10.2-1106 
10.2-534 
10.2-1092 
10.2-125 
10.2-591 
10.2-142 
10.2-218 
10.2-7/27/ 
10.2-57/4 
10.2-804 
10.2-1040 
10.2-1294 
10.2-996 
10.2-80%/ 
10.2-8/7/ 
10.2-745 
10.2-56% 
10.2-189 
10.2-524 
10.2-786 
10.2-58 
10.2-82 
10.2-/9 
10.2-1385 


పద్యగద్యసూచి - దశమస్మ్కంధము - ఉత్తరభాగము 


మదమున నంతం బోవక 

మది నూహింపంగ యోగివర్యులు 

మది రోష మొదవ 

మదిం దలపోయంగ జల 

మదిలోని చలము డింపక, 
మధుదైత్యాంతకుమీంది మత్సరమునన్‌ మత్తిల్లి 
మన శాస్త్రంబులు వాక్కులున్‌ 

మనము బంధువరుస మన్నించు 

మనమున దురహంకారము, ఘనముగం 
మనమునం గలంగుచు భృగుం 

మను జేశ్వరునకుం దాలాం, 

మనుచరిత! నీ సహోదరు, 

'మనుజేంద్ర! ప్రజ లధర్మ 
“'మనుజేంద్రాధమ! పౌంద్రభూపసుత! నీ 
మనుజేంద్రోత్తమ! వంశపావన! జగన్నాన్యక్రియాచార! 
మనుజేంద్రోత్తమః యేను నీకుం 

మనుజేశ! బలగర్వమున మదోన్మత్తుండై 
మరలి మరలి 'కృష్ణ 

మటియు న కృన్యకారత్నంబు 

మతియు ననేకవిధ మణివితానాభిశోభిత 
మజియు నయ్య్యిందువదన లందంద 
మటథియు నానందబాప్పధారాసిక్త కపోలయుగళంబులతోడం 
మటియు నొక్కయెడ 

మతజియు యదు సృంజయ 

మటియు వివిధకాష్రాంతర్గతుం డయిన 
మతియు సప్సరోజనంబులు నృత్యంబులు 
మతియు సునందాది పరిజన 

మతియు హరి శరజాలచక్రనిహతులయి 
మతియు హాటకనిష్కంబు లఖులందు 
మతియుం దత్పాదతీర్థంబు మందిరమునం, 
మతియుం జని చని 

మతియును 


10.2-889 
10.2-11486 
10.2-468 
10.2-1224 
10.2-295 
10.2-7/99 
10.2-1047 
10.2-5// 
10.2-1287 
10.2-1270 
10.2-67/0 
10.2-7/02 
10.2-4/1 
10.2-521 
10.2-4/5 
10.2-19837 
10.2-508 
10.2-1134 
10.2-129 
10.2-27/5 
10.2-804 
10.2-4584 
10.2-884 
10.2-802 
10.2-1215 
10.2-923 
10.2-1913 
10.2-167/ 
10.2-605 
10.2-1192 
10.2-618 
10.2-146 


621 


622 


శ్రీ మహాభాగవతము 


మతియును 

మతియును 

మతియును 

మతియును 

మతియును 

మతియును 

మతియును 

మతియును 

మతియును 

మతియును 

మతియును జల ముడుగక 

మతియును దన ధనంబు 

మతియును దేవా! భూలోకంబునందును, 
మతియును దేవా! యీ 

మతియును న్యాయసముపార్దిత విత్తమ్ములగు 
మజియును విహగరాజపక్ష విక్షపణసంజాతవాతంబు 
మథజియును సముత్తుంగ మణిసౌాధ 
మలయజ కర్పూర మహిత 
మలయజము మేన జొబ్బిల్ల 

మసలక భూరిసంతమస మందలముం 
మహనీయ గుణగరిష్టులగు న 

మహిత తపోధనుండు మునిమండనుం 
మహితశౌర్యనిధులు మత్స్వృకేకయ మద్ర, 
'మా నరనాథునాజ్ఞ నిజమస్తములన్‌ 
మాకంద జంబీర మందార 
మానవనాయక! యూ యా, 
మానితంబుగ విశ్వనిదానమూర్తి యైన 
మాయావి వీండు దుర్మతి, 

మాయురె? హరిహరి వరద! 
మారీచభూరిమాయా, నీరంధ్రమహాంధకార నీరేజహితా 
మాళవ కొంకణ ద్రవిడ 

మిడుంగుఖు లెల్లెడం జెదర; 


10.2-158 
10.2-829 
10.2-409 
10.2-546 
10.2-563 
10.2-620 
10.2-691 
10.2-852 
10.2-903 
10.2-969 
10.2-55383 
10.2-481 
10.2-256 
10.2-598 
10.2-465 
10.2-197/ 
10.2-601 
10.2-68/ 
10.2-9883 
10.2-1306 
10.2-2 
10.2-1271 
10.2-/711 
10.2-57/5 
10.2-495 
10.2-1264 
10.2-1193 
10.2-14 
10.2-680 
10. 2-1941 
10.2-848 
10.2-889 


పద్యగద్యసూచి - దశమస్మ్కంధము - ఉత్తరభాగము 


మితభాషిత్వము మాని యేల 

మిము సద్భక్తి భజింపనొల్ల 

మీరలు ధర్మముం దగవు 

ముందట నిల్పి ముకుంద! 

ముని యోగిమానస స్ఫుట, 

మునిజన మానస మధుకర, 

మునినాథ! పార్టుండు వనజనాభుని 
మునినాథోత్తమ! దెవమానవులలో ముక్కంటి 
మునినాయకులతోడం దన పోయి 
మునివరు పాదాంబుజములు, దన 
మునివరుందడు కాంచె నొందొక, 
మునివరులు గామపాలుని, వినుతించిరి 
మునివరులును జనపతులును, గనుంగొని 
మునీంద్రా! భవదీయ పాదాబ్దహతి 
మును దంతపంక్తి వెలిగాం, 

మును ప్రద్యుమ్న కుమారుని, 

మును లపుడు గొంద 

మునులు యజ్ఞక్రియోన్ముఖు లౌటం 
మున్న చనుదెంచి యున్న 

ముర కంస చైద్య 

మురజ మృదంగ గోముఖ 

మురరిపు విజయాంకితమగు, చరితము 
మురసంహరుం డిందిందిర, గరుదనిలచతత్పసూనకలికాంచిత 
మురసంహరుండు కుచేలుని, కరము 
మురహర! దివసాగమ దళ, 

మురహరుం డిట్లు కుచేలుని, 

మురహరుం డెల నవ్వాలయంగం, 
మురహరుందు పిడికెం దడుకులు, 
ముసలముం దీవ్రశాతహలమున్‌ ధరియించి 
మృతుం డైనవాండు పునరా, 

'మెచ్చితి నే వర 

మెజఖుంగుందీగెతోడి మెఘంబుకై వడి, 


10.2-7/8 
10.2-1222 
10.2-7/5%/ 
10.2-1296 
10.2-1195 
10.2-7/82 
10.2-1165 
10.2-1291 
10.2-127/9 
10.2-606 
10.2-613 
10.2-945 
10.2-7/95 
10.2-12786 
10.2-801 
10.2-8/1 
10.2-906 
10.2-989 
10.2-1044 
10.2-11886 
10.2-801 
10.2-586 
10.2-243 
10.2-989 
10.2-246 
10.2-1093 
10.2-1262 
10.2-1013 
10.2-549 
10.2-7/5 
10.2-529 
10.2-25 


623 


624 


శ్రీ మహాభాగవతము 


మెలంగుచు నుందురు దీనికిం, 

మెల్లన పదము లిడుచు 

మొనసి దనుజయోధముఖ్యులు నిగుడించు, 
యత్నము సఫలం బయిన 

యమ నియమాది యోగమహితాత్మకులైన 
రక్షింపుము రక్షింపు ము, 

రణిత వినూత్న రత్న 

“'రథి రిపుచే నొచ్చిన 

రప్పింప వారు హర్షము, 
రాకేందుబింబమై రవిబింబమై యొప్పు 
రాజకులావతంసుండు పరాజిత కంసుండు 
రాజస తామసాత్ములకు రాదుగదా 
రాజసూయ మఖవర ప్రభావమునకు, 
రాజునగరి యడబాలలు, రాజీవముకడుపు 
“రామ! సమంచితముక్తా, దామ! 
రాముండు గనుంగొనె భార్గవ, 

రాముండు తత్మపటాకృతిం, దా 
రూఢిమైం 'బ్రకృతి పూరుష 

లలిత విశిష్ట సంచిత 

లలితపతివ్రతా తిలకంబు వంశాభీజాత్య 
లలితపదాబ్ద నూపురకలధ్వనితో దరహాస 
లలితవినీలవస్తుని విలాసవతీయుతుం జంద్రచంద్రికా 
లీలం జని కృష్ణుండు 

లీలం బ్రాకృతపూరుష్క కాలాదిక 

లేమాం దనుజుల గెలువంగ, 

లోకుల నడవడిలోని వారము 

వందనం బాచరించి యానందవికచ, 
వందనం బాచరించి *'యో 

వంది మాగధ సూత 

వచ్చి రంత 

వచ్చి సుఖంబుండు నంత 

వచ్చితిమి వారిం గ్రమ్మజం 


10.2-1286 
10.2-62 
10.2-195 
10.2-/4 
10.2-12186 
10.2-592 
10.2-1119 
10.2-87/6 
10.2-7/6%/ 
10.2-183 
10.2-206 
10.2-1147/ 
10.2-816 
10.2-7/ 
10.2-589 
10.2-949 
10.2-1167 
10.2-248 
10.2-1292 
10.2-966 
10.2-1097 
10.2-543 
10.2-67/2 
10.2-12086 
10.2-17/72 
10.2-282 
10.2-885 
10.2-1245 
10.2-67/1 
10.2-67/8 
10.2-1186 
10.2-1156 


పద్యగద్యసూచి - దశమస్మ్కంధము - ఉత్తరభాగము 


వడిం జనుదేరం జూచి 

వడిం జనుదేరంగం గని 

వడిం బిడుగుం బోని 

వదనమునం జెవుల రుధిరము, 
'వనజదళాక్షులార! బలవద్రిపు వర్ణ్షములన్‌ 
“వనజాక్షి! చూడు నీ 

వనజాక్షి! నేం గన్మ 

వనజాక్షుం డంత గరుణా, 

వనజాతాక్ష! భవత్పదాబ్దయుగ 
వనజోదర! గురుమందిర, 

వనజోదరు చిహ్నంబులు, గొనకొని 

వనిత నాకన్న నెనరైనవారు 
వనితారత్నము కృష్ణనందనుని భావప్రాఢిం 
వరతనయాధ్యయనంబులం, దరియించితి బుణయుగంబు; 
వరద! పద్మనాభ! హరి! 

వరదుం దడుదార భక్తజనవత్సలుందడైన 
వరదుండు సాధుభక్తజన వత్సలుం 
వరబాహాబలశాలి యా హలి 
వరమణిభూషణ ప్రభలవర్ద మనర్దళభంగిం 
వరమునీంద్ర యోగివర సురకోటిచే, 
వసుదేవుండు వారికి సం, 

వసుధేశ! విను; మును 

వసుమతీనాథ! యెొవ్వనిమీంద నా 
వానిపాటున కప్పుడు వనసమేత, 
వాయవ్యాస్త ముపేంద్రుపై నలిగి 

వార లనేకులయ్యు బలవంతులు 

వారక కృష్ణుం డిప్పగిది 

వారణ వాజి స్యందన, 

వారని యల్మతోం గినిసి 

వారిజనాభ! భక్త జనవత్సల! 

వారిజాక్షుని భక్తమందారు ననఘుం, 
వారు పుత్తేర వచ్చినవాండ 


10.2-916 
10.2-890 
10.2-556 
10.2-55%/ 
10.2-1070 
10.2-86%/ 
10.2-212 
10.2-744 
10.2-1221 
10.2-1007 
10.2-526 
10.2-840 
10.2-861 
10.2-1127 
10.2-7/49 
10.2-402 
10.2-97/0 
10.2-417/ 
10.2-282 
10.2-250 
10.2-1062 
10.2-881 
10.2-1234 
10.2-5586 
10.2-408 
10.2-566 
10.2-19286 
10.2-845 
10.2-519 
10.2-647/ 
10.2-1919 
10.2-645 


625 


626 


శ్రీ మహాభాగవతము 


వాసవవందిత! భవ 

వాసవసూనుచేం దనకు వహ్షిశిఖాజనితోగ్రవేదనన్‌ 
వికచమరంద నవీన సౌరభ 
వికచాంభోరుహ పత్రనేత్రుం డగు 

వితత క్రోధముతోడం గృష్షుండు 

వితత జ్యాచయటంకృతుల్‌ మదజలావిర్భూతశుండాల 
వితత రాజ్యగరిమ విడిచి 

వితతక్రియ లొప్పంగ స, 

వినయమున మొక్కి కనకా, 

“వినరా! మీ నృపుం 

విని నరసీరుహాక్షుం డతివిస్మితుండై 

విను మగధేశ్వరుం డెపుడు 

“విను మూఢహృదయ! నీ 

వినుతబలు లైన యాదవ 

వినుము; దుర్దుణసుగుణంబులలో నొక్కటి 
విన్నారమె యీ చెలువముం?, 
విమలజ్ఞాననిరూఢులైన జనముల్‌ వీక్షింప 
విమలమతి నిట్టి మఖ 

విలసిత మాల్యచందన నవీన 

విశదమై యొప్పు షోడశసహస్రాంగనా 
విశ్వగర్భుండునా వెలయు వే 
విశ్వసంవేద్య! మహిత! యీ 

విష్ణుం దడవ్యయుండు విభుండు 

వీణం జక్కంగం బట్ట 

వీనులు మూసికొంచు విన 
వీరపుంగవులార! వినుండు;మీలోపల భూరిభుజాసత్వమున 
వీరలం దోకొని యిపుడే, 

వృత్రారినుతునిం బరమ, పవిత్రుని 
వెండియు 

వెండియుం (గ్రొమ్మెజుంగు లుడువీథి 
వెన్నుని సత్యను మోచుచుం, 

వెరవును లావుం జేవయును 

వెలయు ననూనసంపదల విశ్రుతకీర్తుల 


10.2-258 
10.2-1283 
10.2-67/4 
10.2-8583 
10.2-909 
10.2-84/ 
10.2-254 
10.2-1267 
10.2-65%/ 
10.2-518 
10.2-456 
10.2-7/15 
10.2-825 
10.2-1286 
10.2-1241 
10.2-211 
10.2-255 
10.2-706 
10.2-958 
10.2-97/8 
10.2-690 
10.2-460 
10.2-180 
10.2-181 
10.2-7/98 
10.2-956 
10.2-1157 
10.2-624 
10.2-1301 
10.2-941 
10.2-196 
10.2-8/2 
10.2-820 


పద్యగద్యసూచి - దశమస్మ్కంధము - ఉత్తరభాగము 


వేణిం జొల్లెము వెట్టి 

వేణీ పంపా సరస్సులం 

వేదవధూశిరో మహితవీథులం జాల 
వైరముచేతం జేదిన్సపవర్గముం, గామముచేత 
శంకర! భక్తమానసవశంకర! 

శంపాలతాభ బెడిదపు, టంపజచే 

శకుని యను దైత్యు 

శబ్ద స్పర్శ రూప 

శర విచ్చిన్న తురంగమై 

శరకుముదంబు లుల్లసితచామర ఫేనము 

శరధి మదవిరామా! సర్వలోకాభిరామా 
శాంతమై మహితతీక్ష ణ 

శారద నిర్మల నీరద, 

శారద నీరదాబ్ద ఘనసార 

శారదచంద్రికా సారంగరుచితోడ జదముడికెంపు 
శిరములం దాల్చి నవ్యతులసీదళ 

శిరములు మూండును ఘన 

శుక శారికా శిఖీ 

శుకుండాయోధన విజయోత్సుకమతి బాహాబలంబు 
శౌరి కేమి తప్పు 

శౌర్యాటోప విజ్బృంభణంబుల సరోజాతాక్షసూనున్‌ 
శ్రీ పురుషోత్తమాఖ్య! 

శీకర! పరిశోషిత ర, 

్రీకృష్ణుని విజయం బగు, 

ీనిధి యిట్లు నన్నుం 

శీమదాంధులు సామంబుచేతం జక్మం, 
శ్రీతదేవుండును మోదియై మునిజనస్తోమంబుతో 
సంగరరంగ నిర్దలిత చండవిరోధి 

సంచిత జ్డాన సుఖ 

సంచిత భూరిబాహుబలసంపద పెంపున 
సంచితభూరిబాహుబల శౌర్యుండు సారథిమాట 
సంతసమంది బంధుజనసన్నిధికిన్‌ హరి 


10.2-1/0 
10.2-951 
10.2-7/583 
10.2-1149 
10.2-815 
10.2-185 
10.2-1237 
10.2-249 
10.2-193 
10.2-419 
10.2-1942 
10.2-4381 
10.2-892 
10.2-85%/ 
10.2-655 
10.2-1191 
10.2-425 
10.2-600 
10.2-862 
10.2-4/ 
10.2-564 
10.2-11886 
10.2-1 
10.2-451 
10.2-1019 
10.2-580 
10.2-1190 
10.2-851 
10.2-24/ 
10.2-3814 
10.2-87/8 
10.2-100 


62/ 


628 


శ్రీ మహాభాగవతము 


సందర్శించు తలంపుల నందజుం 
సకలార్థసంవేది యొక యింటిలోపలం 
సకలావనీశు లిచ్చిన, యకలంక 
సకలోర్వీతలనాథ సన్నుతుండు శశ్వద్భూరి 
సజల నీలాంబుద శ్యామాయమానాంగు 
సత్తెన ప్రకృతివలన నుత్పన్నంబైన 
సత్రాజిత్తు నిశాచర, శత్రునకుం 

సనక సనందనాది మునిసత్తము 
“'సన్మునీశ్వరులార! జన్మభాక్కులమైన మాకు 
“సమద పుష్పంధయ రుంకారములు 
సమదేభేంద్రము నెక్కి భూమిసుతుం 
సమధిక బాహుశౌర్య జితచండ 
సమరధర్మ వేది సమధిక 

సమర్పించి య ప్పుండరీకాక్షుని 
సముద్రంబులోన నా మీనంబును 
సరసమృదూక్తులుం గసుమసాయక కేళలియు 
రసి జపత్రనేత్ర! రఘుసత్తమ! 

రసిజ పత్రలోచనుండు చాపము 
రసిజనాభ! భవత్పద, 

రసిజనేత్ర! యేటికి విచారము? 
రసిజముఖీ గనుంగొనె శుభ, 
రసిజలోచనుండు నిజశార్‌బ్బశరాసనముక్త హేమ 
రి దారామ సరోవరోపవన 

రిదుపవన సరోవరములు మాయించి 
సలలిత యామున సైకత స్థలమున 
సలిలములు లేని ఠావున, 
సాందధ్రశరచ్చంద్ర చంద్రికా కర్పూర 
సాంద్రశరచ్చంద్ర చంద్రికా స్ఫూర్తిచే 
సాంబుని సాల్వభూవిభుండు సాయకజాలము 
సాత్యకి చండరోషమున సాల్వమహీవరు 
సాత్యవతేయ కశ్యప భరద్వాజోపహూతి 
సారణుం దేపుమైం గదిసి 

సారథిం జూచి యిట్లనియె 


బబ ణిబజ బబు జ 


జ జ 


న 


10.2-1116 
10.2-621 
10.2-7//0 
10.2-850 
10.2-1912 
10.2-1280 
10.2-45 
10.2-10486 
10.2-1119 
10.2-153 
10.2-198 
10.2-844 
10.2-8/83 
10.2-1144 
10.2-6 
10.2-880 
10.2-1340 
10.2-1095 
10.2-1077 
10.2-845 
10.2-865 
10.2-11086 
10.2-898 
10.2-888 
10.2-492 
10.2-825 
10.2-1310 
10.2-1173 
10.2-85%/ 
10.2-859 
10.2-766 
10.2-8683 
10.2-8/4 


పద్యగద్యసూచి - దశమస్మ్కంధము - ఉత్తరభాగము 


సాల్వ జరాసంధ చైద్యాది 

సింధురవైరి విక్రముండు శీతమాయూఖ 
సితచ్చత్ర చామర శంఖ 

సిరిపెనిమిటి పుత్రకుం డగు, 

సిరియుం బద్మభవేశ దిక్పతులు 
సిరియును వంశము రూపును 

సీరినిం దన మనమున 

సీరియు వారికిం గరుణో, 

సుందర మగు తన 

సుందరతనులు దదుత్సవ, సందర్శనకుతుకు 
సుందరదివ్యరత్నరుచి శోభితమై తనరారు 
సుందరమగు నొకసుందరి, మందిరమునం 
సుఖంబున నుండు నట్టియెడం 
సుఖాసీనుండై యున్నవాని డాయం 
గుణాంభోనిధి ఫాలలోచను నుమేశు 
త సహోదర పురోహిత 

'సుదతీ! యెవ్వరిదాన? వేమికొఅ 
సునిశితభక్తిం దన్మఖముం జూడంగ 
సుమహిత స్వస్న సుషుప్తి 

సుర గంధర్వ నభశ్చర, 

సుర లసురాంతకు మీందన్‌, 

సురభి కాలాగరు హరిచందనై 
సురభీకుసుమ మాలికలు సిగముడిం 
సురుచిర మృదుతల్చంబునం, బరిరంభణ 
సూతుని బహువిధముల సం, 
సృంజయభూపాలకులును, గుంజర రథ 
'సేవించెన్‌ రంగధామున్‌ శితనివహ 
సేవింప వారు దమకుం, 

“సాం పారంగ నతనికి 

సౌవర్ణ కంకణ రుణరుణ 
స్థిరమతితోడ రోహిణియు దేవకియుం 
స్పమ్రాహంకృతు లుల్లసిల్ల హరియున్‌ 
స్ఫుర దళి శింజినీరవ 


10.2-285 
10.2-849 
10.2-57/8 
10.2-48 
10.2-181 
10.2-2883 
10.2-54/ 
10.2-486 
10.2-9 
10.2-1087 
10.2-1304 
10.2-625 
10.2-10286 
10.2-1911 
10.2-852 
10.2-822 
10.2-117/ 
10.2-811 
10.2-1079 
10.2-525 
10.2-1260 
10.2-1143 
10.2-9864 
10.2-87/2 
10.2-1989 
10.2-7/08 
10.2-952 
10.2-1285 
10.2-1014 
10.2-17/77/ 
10.2-1064 
10.2-66 
10.2-859 


629 


630 


శ్రీ మహాభాగవతము 


స్ఫురదనలాభశరంబులు, పారిం బొరిం 
హతశేషులు సొక్కాకుల, గతిం 

హరి కేలం బెకలించి 

హరి తద్వధార్థమై ని, 

హరి దనమీంద ఘోరానిశితాశుగజాలము 

హరి దరహాస మొప్పం 

హరి ధర్మసుతుని వీడ్శొని, 

హరి భజియించు హస్తములు 

హరి యని వెనుచని 

హరి యిట్లు గృహమేధి 

హరి శిఖీ దండపాణి 

హరి సర్వేశుం దడనంతుం 

హరిచరణాంబుజాత యుగళార్చకుండై పెనుపొందు 
హరిణాక్షికి హరి యిచ్చిను, 

హరినయముల హరిప్రియముల, హరిమధురాలాపములను 
హరినామాంకితమైన గీత మొకమా 
హరిపదపద్మ యుగ్మము నిజాంకతలంబునం 
రిపాదతీర్ధ సేవా, పరుండై 
రిమంగళగుణకీర్తన, నిరతముం గావించుచును 
హరియు యుధిష్టిరు సముచిత, 

హరియును రుక్క్మిణీసతియు నా 

హరిరాక యొథింగి ధర్మజుం 
హరిరింఖారథనేమి సదృటపద వ్యాఘట్టనోద్దూత 
హరుల వేసడములం గరులను 

“'హలధర! నీ సహోదరుం 

“'హలధర! యిల్వలుందను సురారితనూజుండు 
హలధరుం డమర్త చరితుం, 

హార కిరీట కేయూర 

హాహా యని భూతావళి, 

హుంకార కంకణ క్రేంకార 

హుమ్మని మైోంగుచుం బెలుచ 


న 


10.2-869 
10.2-1111 
10.2-215 
10.2-1932 
10.2-908 
10.2-1255 
10.2-828 
10.2-963 
10.2-28 
10.2-1929 
10.2-7/7/8 
10.2-1921 
10.2-812 
10.2-1/4 
10.2-1191 
10.2-1326 
10.2-1185 
10.2-964 
10.2-760 
10.2-695 
10.2-288 
10.2-685 
10.2-848 
10.2-67// 
10.2-490 
10.2-98/ 
10.2-960 
10.2-894 
10.2-898 
10.2-8283 
10.2-7/41 


